


ఆం(వ్యాఖ్య బాలానందినితో 


వ్యాఖ్యాత 
“మహామహోపాధ్యాయ ' 
“ఆచార్య” పుల్లెల శ్రీరామచంద్రుడు 


(వకాళకులు 
శ్రీజయలక్ష్మీ పబ్లికేషన్సు, 


హైదరాబాదు. 


కాటిలీయమ్‌ అర్ధశాస్త్రమ్‌ 
ఆం(ధథవ్యాఖ్య బాలానందినిత 


(0) డా॥ పుల్లెల శ్రీరామచంద్రుడు 
వ్యాఖ్యాత 


ప్రథమ ముద్రణ 1999 
వెల రూ. 300/- 


ప్రకాశకులు : 

శ్రీ జయలక్ష్మీ పబ్లికేషన్సు, 

డోర్‌ నం. 22-311/97, వెస్టర్న్‌ హిల్పు, 
జలవాయువిహార్‌ రోడ్‌, కెపిహెచదది ఎదురుగా 
కూకట్‌పల్లి పోస్ట్‌, హైదరాబాద్‌ - 500 072 
ఫోన్‌ : 3050986 


డిస్ట్రిబ్యూటర్స్‌ : 

శ్రీ గోపాల్‌ పబ్లికేషన్సు, 

3-3-860, ఆర్యసమాజ్‌ ఎదురుసందులో, 
కాచిగూడ, హైదరాబాదు - 27. 

ఫోన్‌ : 4658101 


టైప్‌ సెట్టింగ్‌ : వసంతాగ్రాఫిక్స్‌, 
ఖైరతాబాదు; ఫోన్‌ : 3214577 
ముద్రణ : శ్రీ కళాంజలి (గ్రాఫిక్స్‌, హైదరాబాదు - 29. 


న్టీ్య 


wy 


కృతినివేదనమ్‌ 


అఖబ్గ్దసచ్చిదాననరూపం యన్నిర్గ్లుణం మహః, 
సగుణం భాతి శేషాద్రౌ తస్మై వ్యాఖ్యా నివేద్యతే. 


శక్తిర్వా శక్తి హస్తో వా శక్తిజానిసఖో ౬థవా, 
యో వా కోవాసి భగవన్‌ శక్తిం దేహి మయి స్థిరామ్‌. 


గీ 
36౫ 
(హూ 


అ శ్రీరామచంద్రుడు 


0 
0 


శ్రీ 
పస్తావన 


౯౯ 


ఇతర శాస్త్రాలన్నింటికీ ఉన్నట్లుగానే అర్ధశాస్తానికి కూడా అతిప్రాచీనమైన 
చరిత్ర ఉన్నది. అర్థశాస్తానికి సంబంధించిన ఈ ప్రాచీన వాబ్మయంలోని విషయాలన్నీ 
చక్కగా ఆకళించుకొని, తన అనుభవాన్ని కూడా జోడించి అత్యుత్తమమైన “అర్థ 
శాస్తం” అనే గ్రంథాన్ని రచించిన మహామేధావి కౌటిల్యుడు. కౌటిల్యునికి తలిదండ్రులు 
పెట్టిన పేరు విష్ణుగుప్తుడు. చణకుని కుమారు డవడం చేత (లేదా 'చణకి అనే 
ప్రదేశంలో పుట్టడంచేత) చాణక్యుడనే పేరు వచ్చింది. ఈతడు అర్థశాస్త్రంలో కొన్నిచోట్ల 
కార్యసాధనానికే ప్రాధాన్యం ఇచ్చి కుటిలము లైన మార్గాలు ఉపదేశించినాడనే 
కారణంచేత ‘కౌటిల్యుడు’ అనేపేరు తరవాత వచ్చి ఉంటుంది అని కొందరు అంటారు. 
కౌటిల్యుడు అనేది గోత్రనామం అని శామశాగస్తిగారి అభిప్రాయము. కొన్ని ప్రకరణాల 
చివర కౌటిల్య' కు బదులు కౌటల్య' కౌటలీయ' అని కూడ ఉంది. 


కౌటిల్యుని గురించీ, అతడు రచించిన అర్ధశాస్త్రం గురించీ కొన్ని ప్రాచీన 
గ్రంథాలలో నిర్దేశాలు ఉన్నా చాలా కాలం వరకూ అది నష్టప్రాయం అయిపోయింది. 
ఈ అర్థశాస్తాన్ని పునరుద్ధరించిన గౌరవం మైసూరు ప్రాచ్యసంశోధనా సంస్థలో అధికారిగా 
ఉన్న పం. శామశాస్తీకి దక్కింది. ఆయన ప్రప్రథమంగా ఈ గ్రంథాన్ని గూర్చిన విస్తృత 
వర్ణనంతో కొన్ని భాగాలు “ఇండియన్‌ ఎంటిక్వెరీ” లో 1905 లో ప్రకటించారు. 1909లో 
సంపూర్ణగ్రంథాన్ని చక్కగా సంపాదించి ప్రచురించారు. పాండిత్యపూర్ణమైన భూమికలో 
కౌటిల్యుడు చంద్రగుప్తుని అమాత్యుడనీ, అతడే అర్ధశాస్త్రం రచించినాడనీ, ఆ గ్రంథమే 
ఇది అనీ సప్రమాణంగా, సయుక్తికంగా ప్రతిపాదించినారు. 


ఐతే భారతదేశానికి సంబంధించిన ఇతరగ్రంథాల విషయంలో చేసినట్లుగానే 
ఈ గ్రంథం విషయంలో కూడా చాలా మంది పాశ్చాత్యులు అనేక సందేహాలు 
ప్రకటించారు. డా.జె వీ ఈ అర్థశాస్త్రం క్రీశ. మూడవ శతాబ్దిలో ఎవరో రచించి ఉంటారనీ, 
కౌటిల్యుడనే వాడు కల్పితవ్యక్తి అనీ వ్రాశాడు. ఇంచుమించుగా వింటర్‌నిట్ట్‌ కీథ్‌ 
మొదలైనవారు కూడా ఇలాంటి అభిప్రాయాన్నే వ్యక్తీకరించాడు. ఐతే హిల్‌బ్రాట్‌, 
హర్టల్‌, యాకోబీ, స్మిత్‌ మొదలైన పండితులు శామశాస్రిమతాన్నే సమర్థించారు. 
డౌ.జస్‌వాల్‌, బె ఏ చెప్పిన ఆక్షేపణ లన్నింటికీ సమాధానం చెప్పుతూ ఇంతట ఉద్ధంథాన్ని 
వంచనాగ్రంథం అనడం సాహసమే అవుతుందనీ, కౌటిల్యుడు కల్పితవ్యక్తికాడనీ, 


(1 కౌటిలీయమ్‌ అర్థశాన్రమ్‌ 


చంద్రగుప్తమౌర్యుని (క్రీ.పూ. 325-273) మహామాత్యుడనీ, క్రీ.పూ.400 ప్రాంతంలో ఈ 
గ్రంథం రచించినాడనీ ప్రతిపాదించినాడు. శ్రీ జయచంద్ర విద్యాలంకార్‌, తమ 
“భారతీయ ఇతిహాస కీ రూపరేఖా” అనే గ్రంథంలో కీథ్‌ చూపిన యుక్తుల నన్నింటినీ 
ఖండించి పై మతాన్ని సమర్థించారు. 


అతిప్రాచీనకాలంనుంచీ ఈ అర్థశాస్త్రం ప్రభావం ఇతరగ్రంథాలమీద 
ప్రసరించింది. నిజానికి సంస్కృతసాహిత్యం మీద అర్థశాస్త్ర - కామశాస్తాల ప్రభావం 
ప్రసరించినట్లుగా మరి ఏ ఇతరశాస్తాల ప్రభావం ప్రసరించలేదు. విటి తరవాత 
చెప్పదగినది వ్యాకరణశాస్త్రం. కామందకుడు తన నీతిసారంలో (క్రీ.శ.400 ప్రాంతం) 
తాను తన గ్రంథాన్ని అర్థశాస్రాన్నే ఆధారంగా తీసుకుని వ్రాస్తున్నట్టు, ఆ అర్ధశాస్త్రం 
రచించినవాడు విష్ణుగుస్తాపరనామధేయుడైన కౌటిల్యుడన్నట్లూ, ఈతడే నందవంశాన్ని 
నిర్మూలించి మౌర్యచంద్రగుప్పుణ్ణి రాజుగా చేసినట్లు స్పష్టీకరించి ఉన్నాడు. కాళిదాసు- 
భారవి-మాఘాదుల కావ్యాల పైన కూడా అర్ధశాస్తప్రభావం చాలాచోట్ల కనబడుతుంది. 
దండి-బాణభట్టులు ఈ గ్రంథాన్ని ఉట్టంకించి ఉన్నారు. క్రీ.శ.300 ప్రాంతానికి చెందిన 
పంచతంత్రంలో కూడా చాణక్యుని పేరు పేర్కొనబడింది. క్రీ.శ.600 ప్రాంతానికి 
చెందిన విశాఖదత్తుడు ముద్రారాక్షసంలో ఈ కౌటిల్యుని చరిత్రనే కథావస్తువుగా 
తీసికున్నాడు. ఈ విధంగా కౌటిల్యుడు ఆతని అర్ధశాస్తమూ కూడా అతిప్రాచీనకాలంనుంచీ 
భారతీయవాజ్మయంలో స్థిరమైన చోటు చేసుకోవడంలో ఆశ్చర్యం లేదు కాని కొందరు 
ఎతదీయయాథార్థ్యాన్ని శంకించడమే ఆశ్చర్యజనకంగా ఉంది. 


అర్థశాస్త్రంలో 15 అధికరణాలు ఉన్నాయి. ఒక్కొక్క అధికరణం కొన్ని 
అధ్యాయాలుగా విభజింపబడింది. మొత్తం 150 అధ్యాయాలు ఉన్నాయి. సాధారణంగా 
ప్రధానవిభాగం అధ్యాయాలుగాను, తదనంతరవిభాగం అధికరణాలుగాను ఉంటుంది. 
కౌటిల్యుడు చేసిన విభాగం దానికి విరుద్ధంగా ఉన్నది. వాత్స్యాయనుని కామసూత్రంలో 
అర్థశాస్త్రానుకరణచ్చాయలు అధికంగా కనబడుతున్నాయి. అందులో కూడా 
అధికరణాధ్యాయవిభాగం ఈ విధంగానే ఉన్నది. ఈ రెండు శాస్త్రాల రచయిత ఒకడే 
అనేవారు కూడా ఉన్నారు. కావ్యమీమాంసలో రాజశేఖరుడు కూడా ఈ పద్ధతినే 
అవలంబించాడు. 

దాదాపు 600 గ్రంథాల (32 అక్షరాలు ఒక గ్రంథం, గద్యగ్రంథమైనా, 
పద్యగ్రంథమైనా ప్రతి గ్రంథాన్నీ ఈ గ్రంథసంఖ్యతో లెక్కపెట్టడం సంస్కృతశాస్త సంప్ర 
దాయం) ఈ అర్థశాస్త్రం అతిసులభమైన శైలిలో, సూత్రాల వలె ఉండే చిన్న చిన్న 
వాక్యాలలో వ్రాయబడింది. అక్కడక్కడ శ్లోకాలు కూడా ఉన్నాయి. ఈ గ్రంథంలో 
రాజ్యానికి ఉండవలసిన అంగాలూ, పరిపాలనావిధానమూ, సమాజంలో ఉన్న వ్యక్తుల 


ప్రస్తావన Vi 
కర్తవ్యాలూ మొదలైన ఎన్నో విషయాలు స్పష్టంగా, విస్తృతంగా ప్రతిపాదింపబడి 
ఉన్నాయి. | 

ప్రాచీన అర్థశాస్తవేత్తలైన శుక్ర బృహస్పతులకు నమస్కారం చేసి “నమః శుక్ర 
బృహస్పతిభ్యామ్‌” అన్న వాక్యంతో ప్రారంభం అవుతుంది అర్థశాస్త్రం. గ్రంథప్రారంభంలో 
తాను చెప్పబోయే విషయాల సూచిక నిచ్చినాడు కౌటిల్యుడు. “వినయాధికరణం”' అనే 
మొదటి అధికరణంలో, మొదటి అధ్యాయంలో ఆన్వీక్షకి, త్రయి, వార్త, దండనీతి అని 
నాలుగు విద్యలున్నా యని చెప్పి వీటిద్వారా ధర్మాధర్మజ్ఞానం సంపాదించుకోవా లని 
చెప్పబడింది. సాంఖ్యము, యోగము, లోకాయతము వీటికి ఆన్వీక్షకీ అని పేరు. ఇక్కడ 
లోకాయతము అనేదానికి లౌకికవిషయజ్ఞానము అనే అర్ధం చెపితే యుక్తంగా ఉంటుంది. 
ఇది సర్వవిద్యలకు ఉపాయ మంటాడు కౌటిల్యుడు. 

రెండవ అధ్యాయం :- త్రయి అనగా బుగ్యజుఃసామవేదాలు. అథర్వవేద- 
ఇతిహాసవేదాలు కూడా కూడా వేదాలే. నాలుగు వర్గాల, నాలుగు ఆశ్రమాల సంక్షిప్త 
పరిచయం. 

మూడన అధ్యాయం :- వార్త అనగా వ్యవసాయము, పశుపాలనము, వర్తకము. 
దీనివల్ల ధనం సంపాదించాలి. ఇంక దండమనేది అన్వీక్షకీ త్రయీవార్తల యోగక్షేమానికి 
సాధనం. అందుచేత దండం ప్రధానమైనది. ఐతే కౌటిల్యుని అభిప్రాయం ప్రకారం 
దండం విషయంలో తీక్లత్వమూ పనికిరాదు. మృదుత్వమూ పనికిరాదు. తీక్లంగా 
దండించే రాజును సన్నాసులు మొదలైనవాళ్లు కూడా ద్వేషిస్తారు; ఇంక గృహస్థులమాట 
చెప్పాలా. మృదుదండన ఇచ్చేరాజుని ప్రజలు లోకువ కడతారు. అసలు దండించేవాడే 
లేకపోతే సమాజంలో “మాత్స్యన్యాయం” ప్రబలుతుంది. పెద్దచేప చిన్నచేపను మింగేసి 
నట్లు బలవంతుడు దుర్చలుణ్జి పీడిస్తాడు. అందుచేత అవసరాన్ని బట్టి బాగా ఆలోచించి 
దండం ఉపయోగించాలి. “తీక్టదణ్లో హి భూతానాముద్వేజనీయః, మృదుదబ్ణః 
పరిభూయతే, యథార్హదణ్ణ: పూజ్యః ... అప్రణీతో హి మాత్స్య్యన్యాయముద్భావయతి, 
బలీయానబలం హి గ్రసతే దణ్గధరాభావే” (1.3). 


“వృద్ధసంయోగము అనే నాలుగో అధ్యాయంలో రాజు వృద్ధసేవ చేసి 
వివిధవిద్యలు ఎలా సంపాదించాలో, వినయం ఎలా నేర్చుకోవాలో చెప్పబడింది. 
రాజ్యం పాలించదలచుకొన్నవాడు కామక్రోధాదులకి లొంగిపోకుండా ఇంద్రియాలను 
జయించాలి అని చెపుతూ “ఇంద్రియజయము” అనే ఐదో అధ్యాయంలో కామాదులకు 
లొంగిపోవడం వల్ల నశించిన కొందరు రాజుల్ని ఉదాహరణగా చూపించాడు కొటిల్యుడు. 


“అమాత్యనియుక్తి” అనే ఏడవ అధ్యాయంలో ఎలాంటి వారిని అమాత్యులుగా 


vil కౌటిలీయమ్‌ అర్జశాన్రమ్‌ 


నియమించాలి అనే విషయం చర్చించబడింది. “రాజు తనకి బాగా పరిచితులైన . 
సహాధ్యాయులను అమాత్యులుగా నియమిస్తే మంచి దని భారద్వాజు డన్నాడట. 
“వాళ్లు లోకువ కడతారు. అందుచేత తనతో సమానవ్యసనాలు, రహస్యమైన అలవాట్లు 
ఉన్నవాళ్ళను నియమిస్తే వాళ్లు తమను ఎక్కడ బయటపెడతాడో అని రాజుకు 
భయపడుతూ ఉంటారు” అని విశాలాక్షు డన్నాడట. “తన మర్మాలు వాళ్ళకి తెలుసు 
కాబట్టి రాజు, వాళ్ళు ఏమి చేసినా నిస్సహాయుడుగా ఉండిపోవలసి వస్తుంది. అందుచేత 
తనకి ప్రాణాపాయసమయంలో అడ్డుపడిన వాళ్ళని అమాత్యులుగా చేసుకోవాలి 
రాజు"అని పరాశరు డన్నాడట. “అది రాజభక్తి అయితే కావచ్చును. కాని బుద్ధిగుణం 
కాదు. అందుచేత ఎవైనా రాజకార్యాలని చక్కగా సామర్థ్యంతో నిర్వహించినవాళ్ళని 
నియమించాలి” అని పిశును డన్నాడట. “వాళ్ళని కాదు; పితృపితామహగక్రమంలో 
వస్తున్న అమాత్యకుటుంబాలకి చెందినవారిని నియమించాలి” అని హేమదంతుడు 
అన్నాడట. “వాళ్లు రాజుగారి అధికారాలన్నీ స్వాయత్తం చేసుకొని రాజునే ఆడించడానికి 
ప్రయత్నిస్తారు. అందుచేత క్రొత్తవాళ్ళని వేసుకుంటే వాళ్లు రాజుకు భయపడుతూ 
ఉంటారు” అని వాతవ్యాధి అన్నాడట. “అట్టుకాదు; ఎంత శాస్తజ్ఞానం ఉన్నా కర్మ 
నిర్వహణంలో అనుభవం లేనివాడు ఎదైనా చిక్కు సమస్య రాగానే తబ్బిబ్బు అయిపోతాడు. 
అందుచేత గుణాలకే ప్రాధాన్యం ఇచ్చి అభిజన - ప్రజ్ఞా - శౌచ (Integrity) శౌర్యాను 
రాగాలు ఉన్నవాళ్ళని అమాత్యులుగా చేసుకోవాలి” అని బాహుదంతీపుత్రుడు అన్నాడట. 
ఈ విధంగా అందరి మతాలూ చెప్పి “సర్వముపపన్న మితి కౌటిల్యః; కార్యసామర్థ్యాద్ధి 
పురుషసామర్థ్యం కల్ప్యతే, సామర్థ్యతశ్చ” అని అంటాడు కౌటిల్యుడు. అనగా వళ్ళందరు 
చెప్పినదీ నిజమే. ఐతే పనిని పట్టి పురుషుణ్ణి నిర్ణయించుకోవాలి కాని వీడే ఉండాలి; 
వాడు కాదు అని అనడం మంచిది కాదు అని అర్థం. అందుచేత పైన చెప్పిన అన్ని రకాల 


వ్యక్తులనుంచి కూడా కార్యానుసారంగా ఎన్నుకొని అమాత్యులను నియమించుకోవాలి. 
ఐతే వీళ్ళని మంత్రిగా మాత్రం చేసుకోకూడదు అంటాడు. 


“విభజ్యామాత్యవిభవం దేశకాలౌ చ కర్మ చ, 
అమాత్యాః సర్వ ఏవైతే కార్యాః స్యుర్న తు మన్లిణః”. 


(అర్థశాస్త్రంలో అనేకప్రదేశాలలో ఇలాంటి విషయాలను గూర్చి చర్చించేటప్పుడు 
కౌటిల్యుడు ఈ విధంగా ప్రాచీనుల అభిప్రాయాలు చెప్పి చివరకు తన అభిప్రాయం 
చెపుతూ ఉంటాడు.) 


దీనిని పట్టి రాజుకు చాలా సన్నిహితంగా మంత్రం (ఆలోచన) చెప్పకలిగినవాడు 
మంత్రి; చెప్పిన కార్యాలు చేసే వాళ్లు అమాత్యులు అనే భేదం మంత్రి - అమాత్యులలో 


Vil కౌటిలీయమ్‌ అర్థశాన్తమ్‌ 


నియమించాలి అనే విషయం చర్చించబడింది. “రాజు తనకి బాగా పరిచితులైన . 
సహాధ్యాయులను అమాత్యులుగా నియమిస్తే మంచి” దని భారద్వాజు డన్నాడట. 
“వాళ్లు లోకువ కడతారు. అందుచేత తనతో సమానవ్యసనాలు, రహస్యమైన అలవాట్లు 
ఉన్నవాళ్ళను నియమిస్తే వాళ్ళు తమను ఎక్కడ బయటపెడతాడో అని రాజుకు 
భయపడుతూ ఉంటారు” అని విశాలాక్టు డన్నాడట. “తన మర్మాలు వాళ్ళకి తెలుసు 
కాబట్టి రాజు, వాళ్ళు ఏమి చేసినా నిస్సహాయుడుగా ఉండిపోవలసి వస్తుంది. అందుచేత 
తనకి ప్రాణాపాయసమయంలో అడ్డుపడిన వాళ్ళని అమాత్యులుగా చేసుకోవాలి 
రాజు”అని పరాశరు డన్నాడట. “అది రాజభక్తి అయితే కావచ్చును. కాని బుద్ధిగుణం 
కాదు. అందుచేత ఎవైనా రాజకార్యాలని చక్కగా సామర్థ్యంతో నిర్వహించినవాళ్ళని 
నియమించాలి” అని పిశును డన్నాడట. “వాళ్ళని కాదు; పితృపితామహక్రమంలో 
వస్తున్న అమాత్యకుటుంబాలకి చెందినవారిని నియమించాలి” అని హేమదంతుడు 
అన్నాడట. “వాళ్లు రాజుగారి అధికారాలన్నీ స్వాయత్తం చేసుకొని రాజునే ఆడించడానికి 
ప్రయత్నిస్తారు. అందుచేత క్రొత్తవాళ్ళని వేసుకుంటే వాళ్లు రాజుకు భయపడుతూ 
ఉంటారు” అని వాతవ్యాధి అన్నాడట. “అట్టుకాదు; ఎంత శాస్తజ్ఞానం ఉన్నా కర్మ 
నిర్వహణంలో అనుభవం లేనివాడు ఎదైనా చిక్కు సమస్య రాగానే తబ్బిబ్బు అయిపోతాడు. 
అందుచేత గుణాలకే ప్రాధాన్యం ఇచ్చి అభిజన - ప్రజ్ఞా - శౌచ (Integrity) శౌర్యాను 
రాగాలు ఉన్నవాళ్ళని అమాత్యులుగా చేసుకోవాలి అని బాహుదంతీపుత్రుడు అన్నాడట. 
ఈ విధంగా అందరి మతాలూ చెప్పి “సర్వముపపన్న మితి కౌటిల్యః కార్యసామర్థ్యాద్ధి 
పురుషసామర్థ్యం కల్ప్యతే, సామర్థ్యతళశ్చ ' అని అంటాడు కౌటిల్యుడు. అనగా వీళ్ళందరు 
చెప్పినదీ నిజమే. ఐతే పనిని పట్టి పురుషుణ్ణి నిర్ణయించుకోవాలి కాని వీడే ఉండాలి; 
వాడు కాదు అని అనడం మంచిది కాదు అని అర్ధం. అందుచేత పైన చెప్పిన అన్ని రకాల 


వ్యక్తులనుంచి కూడా కార్యానుసారంగా ఎన్నుకొని అమాత్యులను నియమించుకోవాలి. 
ఐతే వీళ్ళని మంత్రిగా మాత్రం చేసుకోకూడదు అంటాడు. 


“విభజ్యామాత్యవిభవం దేశకాలౌ చ కర్మ చ, 
అమాత్యాః సర్వ ఎవైతే కార్యాః స్యుర్న తు మన్రిణ?”. 


(అర్థశాస్త్రంలో అనేకప్రదేశాలలో ఇలాంటి విషయాలను గూర్చి చర్చించేటప్పుడు 
కౌటిల్యుడు ఈ విధంగా ప్రాచీనుల అభిప్రాయాలు చెప్పి చివరకు తన అభిప్రాయం 
చెపుతూ ఉంటాడు.) 


దీనిని పట్టి రాజుకు చాలా సన్నిహితంగా మంత్రం (ఆలోచన) చెప్పకలిగినవాడు 
మంత్రి; చెప్పిన కార్యాలు చేసే వాళ్లు అమాత్య్యులు అనే భేదం మంత్రి - అమాత్యులలో 


ప్రస్తావన న 
ఉన్నట్లు తెలుస్తున్నది. బహుశా అమాత్యుల స్థానం నేటి కార్యదర్శుల స్థానం వంటిది 
అయి ఉండవచ్చు. ఈ ఘట్టంలోనే ఈ పదాలు వేరు వేరు అర్థాలలో ఉపయోగింపబడినవి. 

ఎనిమిదవ అధ్యాయంలో ఎట్టివారిని మంత్రిగాను, పురోహితుడుగాను 
నియమించాలి అనే విషయం చెప్పబడింది. తన దేశంలో పుట్టినవాడు, సద్వంశంలో 
పుట్టినవాడు, దుర్గుణాలు లేనివాడు, లలితకళలలో నిపుణుడు, అర్థశాస్తజ్ఞుడు, 
బుద్ధిమంతుడు, ధారణాశక్తి కలవాడు, నేర్చు కలవాడు, ఉత్సాహషప్రభావాలు కలవాడు, 
కష్టాలు వచ్చినా సహించగలవాడు, శుచి యైనవాడు (Man of integrity) స్నేహశీలుడు, 
దృఢమైన భక్తి కలవాడు, శీల-బల-ఆరోగ్య-గాంభీర్యములు కలవాడు, గర్వం కాని, 
చాపల్యము కాని లేనివాడు, చూడడానికి బాగుండేవాడు, వైరం తెచ్చిపెట్టనివాడు - 
ఇట్టివానిని మంత్రిగా నియమించాలి. వేదవేదాంగాలలోను, ఆథర్వప్రక్రియలోను 
నిష్టాతుడై దైవ-మానుష ఉపద్రవాలకి ప్రతీకారం చేయగలిగిన వానిని పురోహితుడుగా 
నియమించాలి. 

ఎరలు చూపి రహస్యంగా అమాత్యుల శౌచాన్ని ఎలా పరీక్షించాలో తొమ్మిదో 
అధ్యాయంలో చెప్పబడింది. 10, 11 అధ్యాయాలలో గూఢచారుల నియుక్తి, వాళ్ళ పరీక్ష 
విశదీకరింపబడ్డాయి. రాజు తన రాష్టంలో ఉన్న సామాన్యప్రజలను, ప్రధానులైన 
ప్రజలను ఏ విధంగా వశంలో ఉంచుకోవాలో 12వ అధ్యాయంలో చెప్పబడింది. 
శత్రురాజ్యంలో ఉన్న ప్రజలను ఏదో విధంగా మోసగించి తనకు వశం అయేటట్లు 
చేసుకొనే పద్ధతులు 13వ అధ్యాయంలో చెప్పబడ్డాయి. 

“అధికారం” అనే 14వ ప్రకరణం : రాజు ఉత్తములైన మంత్రులతో కలిసి 
మంత్రణం చెయ్యాలి. మంత్రుల సంఖ్యను గూర్చిన పూర్వాచార్యుల మతాలను చెప్పి 
చివరకు కౌటిల్యుడు ముగ్గురు - నలుగురు మంత్రులతో ఆలోచించడం మంచిది అని 
అంటాడు. ఒక్కడితోటే చేస్తే సమస్య .తెగదు. ఆ మంత్రి ఎదురుతిరగవచ్చు కూడా. 
ఇద్దరు మంత్రులతో చేస్తే వాళ్ళిద్దరూ సులభంగా ఏకం అయి రాజును పెడదారి 
పట్టించవచ్చును. నలుగు రుంటేనే చాలావరకు ఈ ప్రమాదాలు ఉండవు. మంత్రాలకి 


ఐదు అంగాలట :- 
“కర్మణామారమ్ఫోపాయః, పురుషద్రవ్యసంపత్‌, 
దేశకాలవిభాగః, వినిపాతప్రతీకారః, 
కార్యసిద్ధిరితి పజ్బాబ్లో మన్రః” 


X కౌటిలీయమ్‌ అర్థశాన్తమ్‌ 


“పనులు చేపట్టడానికి ఉపాయము, పురుషబల-ధనబలాలు, దేశకాలాల 
విభాగము, విఘ్నాలకి ప్రతిక్రియ, కార్యసిద్ధి మంత్రిపరిషత్తులో ఎంతమంది ఉండాలి 
అని ప్రశ్న. పన్నెండుగురు ఉండాలని మనుమతానుయాయులు, పదహారుగురు అని 
బృహస్పతిమతంవాళ్ళు, ఇరవై మంది అని శుక్రాచార్యమతంవాళ్లు, సామర్థ్యాన్ని పట్టి 
సంఖ్యానిర్ణయమని కౌటిల్యుడు. దగ్గర ఉన్నవాళ్ళని పిలిపించి వాళ్ళతో మంతనాలు 
చెయ్యాలి. దూరంగా ఉన్నవాళ్ళతో లేఖలద్వారా సంప్రతించాలి. ఈ సందర్భంలో, 
ఇంద్రుడు సహస్రాక్టు డెందు కయ్యాడో చెపుతూ కౌటిల్యుడు ఒక వాక్యం వ్రాస్తాడు - 


“ఇన్టస్య హి మన్రిపరిషదృషీణాం సహస్రమ్‌, 
స తచ్చక్షుః. తస్మాదిమం ద్వ్యక్షం సహస్రాక్షమాహుః”. 


ఇంద్రుడి మంత్రిపరిషత్తులో వెయ్యిమంది బుషులు ఉండేవారట. వాళ్ళే 
ఆయనికి నేత్రాలు. అందుచేత అతడు అసలు రెండు నేత్రాలవాడే అయినా సహస్రాక్టు 
డనే పేరు వచ్చినదట. 


15వ అధ్యాయంలో దూతలు, వాళ్ళ లక్షణాలు వివరించబడ్డాయి. “రాజపుత్ర 
దర్శనం” అనే 16వ అధ్యాయంలో, రాజు తన పుత్రులను ఎలా పెంచుకోవాలో, 
వాళ్ళనుండి తిరుగుబాటు ప్రమాదము రాకుండా ఎలా చూచుకోవాలో చెప్పబడింది. 
అవసరమైతే వాళ్ళను కూడా ఎలా నశింపచెయ్యాలో చెప్పబడింది. తండ్రి అనుమానాలకి 
గురి అయిన రాజపుత్రుడు ఏమి చెయ్యాలో 17వ అధ్యాయంలో చెప్పబడింది. 

రాజు పగలు ఎనిమిది భాగాలుగానూ, రాత్రి ఎనిమిది భాగాలుగానూ 
విభజించి ఏ ఏ పనులు (రాజ్యకార్యాలూ, స్వీయకార్యాలూ) చెయ్యాలో 18వ 
అధ్యాయంలో వర్ణింపబడింది. రాజ్యవ్యవహారాలు చూచేటప్పుడు తన దగ్గరికి వచ్చేవాళ్ళ 
నెవరినీ ఆపకుండా అందరితోటి కలవాలట. అట్లా కాకపోతే ప్రజలకోపానికి గురి 
అవుతాడు. ఆత్యయికకార్యాలు ఏవైనా (Urgent wంrk) ఉంటే వెంటనే చూడాలి. 
కాలాతిపాత౦ (Postponement) చేయకూడదు. అలా చేస్తే ఆ పని కృచ్చసాధ్యం (అతి 
కష్టం మీద సాధించతగినది) ఐనా అవృతుంది లేదా అసాధ్యం అయిపోతుంది. 


“సర్వమాత్యయికం కార్యం శృణుయాన్నాతిపాతయేల్‌ 
కృచృనాధ్యమతిక్రాన్తమసాధ్యం వా విజాయతే”. 


ప్రజల సుఖంలోనే రాజు సుఖం ఉన్నది; ప్రజల హితంలోనే రాజు హితం 
ఉన్నది. రాజుకు తనకు ప్రియమైనది హితం కాదు. ప్రజలకు ప్రియమైనదే రాజుకు 
కూడ హితము. 


వ్రస్తావన xX 


“ప్రజాసుఖే సుఖం రాజ్ఞః ప్రజానాం చ హితే హితమ్‌, 
నాత్మప్రియం హితం రాజ్ఞః ప్రజానాం తు ప్రియం హితమ్‌”. 


“నిశాన్తప్రణిధి” అనే 19వ అధ్యాయంలో రాజు తన ప్రాసాదంలోను, అంతఃపురం 
లోను ఎట్టి జాగ్రత్తలను తీసుకోవలెనో, విషాదులవలన ఎలా రక్షించుకోవలెనో చెప్పబడింది. 
కోటలోనికి వచ్చే ప్రతివస్తువునూ, బైటికి వెళ్ళే ప్రతివస్తువును కూడా రిజిస్టరులో 
ఎక్కించుకోవాలి. ప్రతి వస్తువుమీదా రాజముద్ర ఉండాలి. 


“సర్వం చావేక్షితం ద్రవ్యం నిబద్ధాగమనిర్గమమ్‌, 
నిర్ణచ్చేదధిగచ్చేద్వా ముద్రాసంక్రాన్తభూమికమ్‌”. 


“ఆత్మరక్షితకం” అనే 20వ అధ్యాయంలో రాజు స్వీయరక్షణం విషయంలో 
ఎట్టి జాగ్రత్తలను తీసుకోవాలో చెప్పబడింది. ఎంతో పరిచయం ఉన్నవాళ్ళని కొని 
దగ్గరికి రానీయకూడదు. అన్నాదులలో విషం కలిపితే తెలుసుకొనే ఉపాయాలు 
వివరించబడ్డాయి. ధరించే వస్తాలంకారాదులను కూడా బాగా పరీక్షించి ధరించాలి. 
యానోద్యానాదులలో కూడా ఎంతో మెలకువగా ఉండాలి. 


రెండవ అధికరణానికి “జనపదనివేశము” అని పేరు. మొదటి అధ్యాయంలో 
గ్రామాల నిర్మాణము, జలమార్గసేత్వాది నిర్మాణము మొదలైన విషయాలు చెప్పబడ్డాయి. 
బాల-వృద్ధ-వ్యాధిగ్రస్త-అనాథులను రాజు పోషించాలి. చిన్నపిల్లవాడు పెద్దవాడయేవరకూ 
అతని ఆస్తిని గ్రామస్తులు కాపాడాలి. భార్యను, పిల్లలనూ, తల్లిదండ్రులనూ, 
అ(ప్రాప్త్రవ్యవహారాలైన (మైనర్లయిన) సోదరులనూ, అవివాహితలైన చెల్లెండ్రను, భర్తలు 
లేని సోదరీలను, శక్తి ఉండికూడా పోషించనివాళ్ళని శిక్షించాలి. ఐతే పైన చెప్పినవాళ్ళు 
పతితు లయినట్లయితే పోషించకపోయినా తప్పు లేదు. తల్లినిమాత్రం పతితయైనా 
పోషించవలసినదే. కుటుంబానికి దారి చూపించకుండా ఎవడైనా సంన్యసించినా, స్త్రీకి 
సంన్యాసం ఇప్పించినా వానిని శిక్షించాలి. వానప్రస్థులున్నా తప్పు లేదు కాని గ్రామంలో 
సంన్యాసుల్ని ఉండనివ్వకూడదు. సహకారసంఘాలు తప్ప మరే సంఘాలుకాని 
సంస్థలుకాని ఉండకూడదు. ఉద్యానాలు కాని విహారశాలలు కాని, నటనర్తక 
గాయకాదులు కాని గ్రామాలలో ఉండకూడదు. వాళ్ళవల్ల వ్యవసాయానికి విఘ్నం 
కలుగుతుంది. 


“భూమిభిద్రవిధానం” అనేది రెండవ అధ్యాయం. వ్యవసాయానికి ఉపయో 
గించని భూములను పశుగ్రాసం కోసం విడిచి పెట్టాలి. రెండు క్రోసుల (4మైళ్లు) 
ప్రమాణం గల అరణ్యభాగాన్ని బ్రాహ్మణులు వేదాధ్యయన-యజ్ఞాద్యనుష్టానాలు 
చేసుకోవడానికి విడిచిపెట్టాలి. అనేక వృక్షాలూ, గోళ్లూ కోరలూ తీసివేసిన మృగాలూ 


Xi కౌటిలీయమ్‌ అర్జశాస్తమ్‌ 


ఉన్న వనాన్ని రాజుకి విహారంకోసం ఎర్పరచుకోవాలి. వివిధదేశాలలో ఉండే మృగాలతో 
ఒక మృగవనం (200) ఏర్పాటు చేయాలి. రాష్ట్రం పోలిమేరలలో ఎనుగులతో నిండిన 
దట్టమైన నాగవనం నిర్మించాలి. 

దుర్గవిధానము, దుర్గనివేశము అనే 3,4 అధ్యాయాలలో జలదుర్గ-పర్వతదుర్గ- 
ధాన్వన (ఎడారి) దుర్గ-వనదుర్గాల నిర్మాణమూ, వాటిలో వివిధగృహాల నిర్మాణమూ, 
బాటలు వేయడము మొదలైన అంశాలు వివరింపబడ్డాయి. “సన్నిధాతృనిచయకర్మ” 
అనే ఐదో అధ్యాయంలో కోశగృహనిర్మాణమూ, కోశాధ్యక్షుని కర్తవ్యాలూ వివరింపబడ్డాయి. 
ఎవరైనా చెడ్డనాణాలు తెచ్చినప్పుడు పరీక్షించి, వాటిని అక్కడనే ఛేదించివేసి, ఆ తెచ్చిన 
వానిని కఠినంగా దండించాలి. ధాన్యాదులలో కల్తీసరుకు తెచ్చిన వానిని కూడా 
దండించాలి. కోశాధ్యక్షుడు బైటనుంచి ఎంత ఆదాయం వచ్చిందో, నగరంనుంచి ఎంత 
వచ్చినదో, ఎంత వ్యయమై ఎంత మిగిలిందో నూరుసంవత్సరాల లెక్కలు కూడా 
వెంటనే చెప్పగలిగిన స్థితిలో ఉండాలి. 


“బాహ్యమభ్యన్తరం చాయం విద్యాద్వర్శశతాదపి, 

యథా పృష్ణో న సజ్యేత వ్యయశేషం చ దర్శయేత్‌”. 

“సమాహర్శసముదయ ప్రస్థాపనం” అనే 6వ అధ్యాయంలో సమాహర్త (001- 
lector of Taxes) చేయవలసిన విధులు, “అక్షపటలగాణనిక్యాధికారం” అనే 7వ 
అధ్యాయంలో అక్షపటలం (Account Office) లో గాణనిక్యుడు (SUPperINntendent of 
Accounts) చేయవలసిన గణనపుస్తకాలను భద్రపరచడంవంటి విధులు, 8వ 
అధ్యాయంలో రాష్టద్రవ్యాన్ని అపహరించే అధికారులకు ఇచ్చే దండమూ వివరించ 
బడ్డాయి. రాజధనాన్ని అధికారులు ఎ విధంగా కాజేస్తూ ఉంటారో చెపుతూ అందుకు 
వాళ్లు అవలంబించే 40 ఉపాయాలు (రిజిష్టరు సరిగా వ్రాయకపోవడం, లెక్కలు 
తారుమారుచేయడం వంటివి) వర్ణింపబడ్డాయి. 

9వ అధ్యాయములో అధ్యక్షుల మీద (Heads Of the Departments) 
సర్వదా నిఘా వేసి ఉండాలనీ, డబ్బులో మసిలేవాళ్లు డబ్బు తినకుండా ఉండలేరు 
కాబట్టి చాలా జాగ్రత్తగా పర్యవేక్షిస్తూ ఉండాలనీ చెప్పబడింది. విషమైనా, తేనెయైనా 
నాలిక మొదటిదాకా వెళ్ళినతరువాత దానిని మింగకుండా ఉండడము ఎంత అశక్యమో, 
డబ్బు మధ్య మసలే రాజాధికారులు కొద్దిగానో గొప్పగానో తినకుండా ఉండలేరట. 


“యథా హ్యనాస్వాదయితుం న శక్యం జిహ్వాతలస్థం మధు వా విషం వా, 
అర్థస్తథాహ్యర్థచరేణ రాజ్ఞః స్వల్పోఒప్యనాస్వాదయితుం న శక్యః”. 


“శాసనాధికారం” అనే 10వ అధ్యాయంలో రాజ్య పరిపాలనకు సంబంధించిన 


ప్రస్తావన xi 
వివిధశాసనాలు వ్రాయించే పద్ధతి చెప్పబడింది. ఈ సందర్భంలో భాషకి సంబంధించిన 
విషయాలు కూడా కొన్ని చెప్పబడ్డాయి. లింగ-వచన-కారక-క్రియాదులు సరిగా 
ప్రయోగించకుండా చేసే అపశబ్దాలను పరిహరించాలి. సంప్లవం అనే దోషం అనగా 
వర్గాన్ని (PUNctUation Mark) ఉంచవలసిన చోట ఉంచక, ఉంచకూడనిచోట ఉంచడం 
వంటి దోషం లేకుండా చూచుకోవాలట. 

“కోశప్రవేశ్యరత్నపరీక్ష' అనే 11వ అధ్యాయంలో కోశాధ్యక్షుడు ఎ ఏ 
వస్తువులను కోశంలోనికి తీసుకొనవచ్చునో చెప్పబడింది. ఈ సందర్భంలో వివిధ 
రత్నజాతులూ, అగరుచందనాదివస్తువులూ, వివిధవస్తాదులూ వర్ణించబడినాయి. 


“ఆకరకర్మాన్తప్రవర్తనం” అనే 12వ అధ్యాయంలో వివిధఖనిజాల సంగ్రహమూ, 
విక్రయమూ, “అక్షశాలాయాం సువర్గాధ్యక్షః” అనే 13వ అధ్యాయంలో సువర్గాధ్యక్షుడు 
వెండి బంగారాల విషయంలో తీసుకోవలసిన ప్రత్యేకమైన జాగ్రత్తలూ చెప్పబడ్డాయి. 
14వ అధ్యాయంలో-సౌవర్ణికుడు (రాజ్యంలో ఉండే ప్రధానస్వర్ణకారుడు) (ప్రజలకు 
అలంకారాలు ఎ విధంగా చేయించి ఇవ్వాలి అనే విషయమూ, ప్రసంగవశంచేత 
స్వర్ణకారులు సువర్గాన్ని అపహరించడానికి అవలంబించే విధానాలు వివరింపబడ్డాయి. 
15వ అధ్యాయంలో కోష్టాగారాధ్యక్షుడు (కొఠారి) వివిధ ధాన్యాదులను సేకరించేటప్పుడు 
అవలంబించవలసిన పద్ధతులు, వాటి ప్రమాణ -మూల్యనిర్ణయాదులు చెప్పబడినవి. 
16వ అధ్యాయంలో పణ్యాధ్యక్షుడు (Chief supervisor of Markets) వివిధ వస్తువులను 
ఎ విధంగా సేకరించాలో, ఏ విధంగా విక్రయించాలో వివరింపబడింది. దీనినిపట్టి 
వర్తకవ్యాపారం అంతా చాలావరకు ప్రభుత్వం ద్వారానే జరిగేదన్నట్లు తెలుస్తూన్నది. 
17వ అధ్యాయంలో కుప్యాధ్యక్తుని (11646 01 the forest department) కర్తవ్యాలూ, 
అడవుల్లో లభించే మంచి కజ్జ ఇచ్చే, ఉత్తమజాతి వృక్షాలూ, ఇతరవస్తువులూ 
వర్ణింపబడ్డాయి. 18వ అధ్యాయంలో వివిధ ఆయుధాల వర్ణనచేసి, ఆయుధాగారాధ్యక్షుని 
కర్తవ్యాలు నిరూపించబడ్డాయి. 19వ అధ్యాయంలో తూకాలూ, కొలతలు పరీక్షించే 
అధికారి (పౌతవాధ్యక్షుడు) కర్తవ్యాలు, ధరలు నిర్ణయించే విధానమూ చెప్పబడ్డాయి. 
20వ అధ్యాయంలో మానాధ్యక్షుడు దేశకాలాల కొలతలు తెలుసుకొని ఉండాలి అని 
చెప్పి అ కొలతలన్నీ ఇవ్వబడ్డాయి. 21వ అధ్యాయంలో శుల్కాధ్యక్షుని (అమ్మకం 
పన్నుల అధికారి) కర్తవ్యాలు చెప్పబడ్డాయి. శుల్కవ్యవహారాధ్యాయం (22)లో ఏ 
వస్తువు మీద ఎంత శుల్కం వెయ్యాలో చెప్పబడింది. సూత్రాధ్యక్షాధ్యాయం(23)లో 
అనేక రకాలైన దారాలు, వాటిధరలు, త్రాళ్లు మొదలైన వాటిని గూర్చి చెప్పబడింది. ఈ. . 


XIV కౌటిలీయమ్‌ అర్థశాన్తమ్‌ 


విషయాలన్నీ పర్యవేక్షించే రాజకీయాధి కారి “సూత్రాధ్యక్షుడు”. సీతాధ్యక్షాధ్యాయంలో 
(24) వ్యవసాయానికి సంబంధించిన విషయాలు చర్చించబడినవి. సీతాధ్యక్షుడు అన్ని 


వృక్షాలకీ, సస్యాదులకీ సంబంధించిన బీజాలను భద్రపరచి ఉంచాలి. తగినవారికి 
ఇచ్చి చల్లించాలి. వ్యవసాయం చేయించడానికి ప్రభుత్వానికి శక్యం కాని భూములను 
సగం పంట ఇచ్చేటట్లు నిర్ణయించి దున్నుకునే వాళ్ళకి ఇవ్వాలి. ఎవరైనా స్వయంగా 
తాము నిర్మించిన చెరువులు మొదలైనవాటినుండి నీరు తీసుకొని పండిస్తే వాళ్లు 5వ 
వంతు రాజుకు ఇవ్వాలి. ప్రోతోయంత్రంద్వారా (నీళ్లు తోడే యాతాము వంటిది) నీరు 
పారించి పండిస్తే మూడవ వంతు ఇవ్వాలి. నదీ-సర స్తటాక-కూపాదుల నుంచి నీరు 
తీసికొని పండిస్తే నాల్గవ వంతు ఇవ్వాలి. 

25వ అధ్యాయంలో సురాధ్యక్షుని కర్తవ్యాలు చెప్పబడ్డాయి. కల్లు తయారుచేసే 
ప్రదేశాలు పర్యవేక్షిస్తూ ఉండాలి. కొన్నిచోట్ల అవసరానుగుణంగా కల్లుదుకాణూలు 
తెరిపించాలి. ఆ స్థానాలలో తప్ప మరెచ్చటనైనా కల్లు తయారుచేసేవారికి 600 పణాల 
దండం విధించాలి. మంచివాళ్ళే అన్న పేరున్న వాళ్లు కుడుబంలో నాల్గవ వంతుగాని, 
సగం కాని, ఒక కుడుబం కాని, ప్రస్థం కాని, అర్ధప్రస్థం కాని సురను తమతో తీసుకొని 
వెళ్ళవచ్చు. ఇతరులు పానాగారాలలోనే త్రాగాలి. ఈ ప్రదేశాలలో చాలామంది 
దొంగలు దొరుకుతారు కాబట్టి వాళ్ళమీద ఒక కన్ను వేసి ఉంచాలి. పానాగారాలలో 
చాలా గదులు, శయానాసనాదులూ గంధమాల్యోదకాదులూ ఏర్పాటు చెయ్యాలి. ఈ 
సందర్భంలో అనేక రకాల మద్యాలు వర్ణించబడినాయి. 

26వ అధ్యాయంలో సూనాధ్యక్షుడు (మాంస విక్రయశాలల పర్యవేక్షణాధికారి) 
చేయవలసిన కర్తవ్యాలు, మాంసపరీక్ష మొదలైనవి చెప్పబడినాయి. నిషేధించబడిన 
అరణ్యాదులలో ఉన్న పశుపక్ష్యాదులను చంపేవారిని తీక్టంగా దండించాలి. 27వ 
అధ్యాయంలో వేశ్యలు, వారి పర్యవేక్షణం మొదలైన విషయాలు చెప్పబడినాయి. ఈ 
విషయాల అధికారి గణికాధ్యక్షుడు. రాజు అవసరాన్ని పట్టి సంజ్ఞలూ, (వేషాలు) అనేక 
భాషలూ తెలిసిన నటనర్తకాదుల భార్యలను తన వశం చేసుకొని,శత్రువుల వినాశనానికి 
ఉపయోగించుకోవాలి. 


“సంజ్ఞాభాషాన్తరజ్ఞాశ్చ స్రియస్తేషామనాత్నసు, 
చారఘాతప్రమాదార్థం ప్రయోజ్యా బన్ఫువాహనాఃొ. 
నదీ సముద్రాదులలో నావలను నడిపేవాళ్ళను పర్యవేక్షించి వాళ్ళ దగ్గర 
సుంకాలు తీసుకొనేవాడు నావాధ్యక్షుడు. అతని కర్తవ్యాలని గూర్చి 28వ అధ్యాయంలో 


ప్రస్తావన షా 


ఏ0 oe 


చెప్పబడింది. 29-33 అధ్యాయాలకు వరసగా “గోధ్యక్షః' “అశ్వాధ్యక్షః' “హస్త్య 
ధ్యక్షః' “ హస్త్యధ్యక్షః-హస్తిప్రచారశ్చ” “రథాధ్యక్షః-సేనాపతి ప్రచారశ్చ ” అని పేర్లు. 
గోవులు, అశ్వాలు, ఎనుగులు, రథాలు వీటికి సంబంధించి అధికారుల కర్తవ్యాలు, 
వాటిలో భేదాలు, వాటి పోషణాదులు వర్ణించబడినాయి. “ముద్రాధ్యక్ష ః-వివీతాధ్యక్షః' 
' అనే 34వ అధ్యాయంలో ముద్రాధ్యక్షుని(రాజుగారి సీలు ఉపయోగించే అధికారి ) 
అధికారాలు చెప్పబడ్డాయి. నగరంలో ప్రవేశించేవారికైనా, నగరంనుంచి బైటకు 
వెళ్ళేవారికైనా ఒక మాషం (ఒక నాణెము) తీసుకొని ముద్ర (పాస్‌) ఇవ్వాలి, 
ముద్రలేకపోయినా, తప్పుడు ముద్ర చూపించినా అట్టివారు దండనార్హలు. విదేశీయులైతే 
అధికదండం. వివీతాధ్యక్షుడనగా అడవులలో సంచరించేవారిమీద నిఘా ఉంచే 


అధికారి. 


“సమాహర్శప్రచారం” అనే 35వ అధ్యాయంలో సమాహర్త (ReVvenUe 
Collector] చేయవలసిన పనులు చెప్పబడ్డాయి. తన క్రింద ఉన్న జనపదాన్ని నాలుగు 
భాగాలుగా విభజించి వాటికి సంబంధించిన విషయాలన్నీ (ధాన్య-పశు-హిరణ్యాలు,పన్ను 
మొదలైనవి) ఇది ఇంత అని నిబంధింపచేయాలి (రిజిష్టర్‌ ఎక్కించాలి). అతని క్రింద 
గోపుడనే అధికారి, ఐదు గ్రామాలను కాని పది గ్రామాలు కాని పర్యవేక్షించాలి. ఇతడు 
(గ్రామం పొలిమేరలు, దున్నే భూమి, పొలాలు, ఆరామాలు, తోటలు, గృహాలు, 
చైత్యాలు, దేవాలయాలు, వంతెనలు, శ్మశానాలు, సత్రాలు, చలివెందళ్లు, పుణ్యస్థానాలు, 
అన్నక్షేత్రాలు, మార్గాలు(రోడ్డు) మొదలైన ఆయా గ్రామాలకు సంబంధించిన వివరాలన్నీ 
తెలుసుకొని ఉంచుకోవాలి. ఇంత మంది చాతుర్వర్థ్యాల వాళ్లు ఉన్నారు. ఇన్ని 
పశువులున్నాయి. ఇంత బంగారం ఉన్నది. ఇంతమంది విష్టులు (వెట్టివాళ్లు) 
ఉన్నారు. ఇంత పన్ను వస్తుంది -ఇలాంటి విషయాలన్నీ తెలుసుకోవాలి. ఎవరు ఏ 
వృత్తితో జీవిస్తున్నారో, ఆడవాళ్లు ఏ పనులు చేస్తారో, పురుషులు ఏ పనులు చేస్తారో, 
బాలవృద్ధాదులు ఏమి చేస్తారో తెలుసుకోవాలి. జనపదంయొక్క నాల్గవ భాగం 
స్థానికుడనే అధికారి పర్యవేక్షణలో ఉంటుంది. అపరాధులను శిక్షించడానికి ప్రదేష్టలు 
అనే అధికారులు గోపులకీ, స్థానికులకీ సహాయంగా ఉండాలి. సమాహర్త అనేక 
వేషాలలో గూఢచారులను పంపించి గ్రామాలలో ఏమి ఏమి జరుగుతున్నదో 
కనిపెడుతూ ఉండాలి. 


నగఠాధ్యక్షుడు 'నాగరికుడు'. అతడూ, అతని క్రింది అధికారులైన 
స్థానికుడు, గోపుడు చేయవలసిన పనులు 36వ అధ్యాయంలో చెప్పబడ్డాయి. 


XVI కౌటిలీయమ్‌ అర్థశాన్రమ్‌ 


ధర్మశాలాధికారి పాషండులకి, బాటసారులకీ చోటు ఇచ్చేముందు స్థానికునికి చెప్పాలి. 
శిల్పులు వర్తకులు మొదలైనవాళ్లు క్రొత్తవాళ్ళకు తమ ఇళ్ళల్లో చోటు ఇవ్వవచ్చు కాని 
దేశకాలాలకి విరుద్ధంగా వ్యాపారం చేసేవాళ్ళూ ఇతరుల వస్తువులతో వ్యాపారం 
చేసేవాళ్ళూ ఎవరైనా వస్తే అధికారులకి తెలపాలి. మద్య మాంసాదులు అమ్మేవాళ్ళూ, 
అన్నం అమ్మేవాళ్ళూ (హోటలువాళ్లు) వేశ్యలు తమ పరిచితులను ఇంట్లో ఉంచుకోవచ్చు. 
అతివ్యయం చేసేవాళ్ళు ఎవరైనా వస్తే అధికారులకి తెలపాలి. ఇలాంటి నియమాలు 
ఎన్నో చెప్పబడినాయి. ఇళ్లు కాలుతున్నప్పుడు అక్కడ ఉండికూడా ఆర్పడానికి 
వెళ్ళనివాళ్ళని దండించాలి. ఇంటికి నిప్పు అంటించినవానికి వధ దండం. రథ్య (రోడ్డు) 
మీద బూడిద పోసినా, మురికినీరు వదలినా, పుణ్యస్థాన-ఉదకస్థానాదులను 
మలమూత్రాలచేత కలుషితం చేసినా దండించాలి. పిల్లి, కుక్క, నకులము, సర్పము 
మొదలైనవాటి మృతశరీరాలను గాడిద మొదలైనవాటి మృతశరీరాలను నగర 
మధ్యంలో వదలినా, నిర్ణీతమైన దారిని కాకుండా మరొక మార్గంలో శవాన్ని తీసుకొని 
వెళ్లినా దండించాలి. రాత్రి ప్రారంభంలో ఆరు గడియల తరవాత చివర ఆరు గడియలు 
రాత్రి ఉన్నప్పుడు రెండు పర్యాయాలు రాజప్రాసాదందగ్గర తూర్యశబ్దం చేయబడుతుంది. 
రాత్రి ఆ రెండు రాత్రిఘోషాల మధ్యకాలంలో రాజప్రాసాదప్రాంతంలో తిరిగేవాళ్లు 
దండనీయులు. నాగరికుడు ప్రతిరోజు జలస్థల మార్గాలూ, సురంగ మార్గాలూ, ప్రాకారాలు, 
గోపురాలు మొదలైనవాటిని పర్యవేక్షిస్తూ ఉండాలి. నడవడిక బాగున్న కెదీలనూ, 
కొందరిని ఏదో ఒక పనిచేయించుకొన్న తరవాతా విడిచిపెడుతూ ఉండాలి. 


మూడవ అధికారణానికి “ధర్మస్థీయం” అని పేరు. మొదటి అధ్యాయంలో 
ధర్మస్థులైన ముగ్గురు అమాత్యులు కలిసి జనపదసంధి (గ్రామాలసీమ) సంగ్రహణ 
(పది గ్రామాల కేంద్రం) ద్రోణముఖ (400 గ్రామాల కేంద్రం) స్థానీయా (800 గ్రామాల 
కేంద్రం) లలో ప్రజల వ్యవహారాలు చూడాలి. ఏ వ్యవహారాలు గ్రాహ్యాలో ఎవి కావో 
ముందుగా నిర్ణయించుకోవాలి. వాదిప్రతివాదులు చెప్పే మాటలు యధాతథంగా 
వ్రాసుకోవాలి. సాక్షుల్ని పరీక్షించాలి. తప్పడు సాక్ష్యం చెప్పేవాళ్ళని శిక్షించాలి. రెండవ 
అధ్యాయంలో వివాహ-స్రీధనాదులను గూర్చి చెప్పబడింది. మన్వాదిధర్మశాస్తాలలో 
చెప్పినట్లుగా బ్రాహ్మ-ప్రాజాపత్య-ఆర్ష దైవ-గాంధర్వ-ఆసుర-రాక్షస- పైశాచా లనే ఎనిమిది 
విధాలైన వివాహాలు చెప్పబడ్డాయి. 'వృత్తి' అనీ 'ఆబంధ్యం' అనీ స్రీధనం రెండు 
విధాలు. రెండు వేలకి తక్కువ కాకుండా (మామగారు మొదలైనవాళ్లు) ఏర్పరచినది 
వృత్తి. అలంకారాలు ఆబంధ్యం. దీని విషయంలో ఇంత ఉండాలని నియమం లేదు. 


వ్రస్తావన XVII 
భర్త మరణించిన స్రీ ధర్మకర్మపరురాలై ఉండాలనుకున్నప్పుడు కొంత ట్రీతిధనం 
(ప్రేమపూర్వకంగా ఇచ్చే ధనం) కలిపి అమె ధనాన్ని ఆమెకు ఇచ్చివేయాలి. ఇలా 
తీసుకున్న తరవాత కొంత కాలానికి ఆమె పునర్వివాహం చేసుకొనేపక్షంలో తాను 
తీసుకున్న ధనాన్ని వడ్డీతో సహా (మొదటి) భర్త బంధువులకి ఇచ్చివేయాలి. ఐతే ఆమె 
కుటుంబం కావాలనే ఉద్దేశ్యంతో పునర్వివాహం చేసుకుంటూన్న పక్షంలో మామగారూ 
భర్తా ఇచ్చిన ధనాన్ని వివాహసమయంలో ఆమెకు ఇవ్వాలి. మామగారి ఇష్టం లేకుండా 
పునర్వివాహం చేసుకొనే స్ర్తీకి ఆ ధనం ఇవ్వవలసిన పనిలేదు. ఈ పునర్వివాహం 
జాతుల ద్వారా అయినపక్షంలో ఆ జ్ఞాతులే ఆమెకు ధనం ఇవ్వాలి. పునర్వివాహం 
చేసుకొనే స్ర్తీకి భర్త ఆస్తిమీద అధికారం ఉండదు. ధర్మబుద్ధి కలదైతే, అనగా 
పునర్వివాహం చేసుకొనని వక్షాన ఉంటుంది. పుత్రవతియైన స్రీ పుత్రుల 
పోషణాదులకోసమే పునర్వివాహం చేసుకుంటూన్న పక్షంలో ఆ ధనాన్ని పుత్రుల పేర 
నిర్గిష్టం చెయ్యాలి. ఎవరైనా ఒక స్త్రీ చాలామంది పురుషుల ద్వారా చాలా మంది 
పుత్రులను కన్న పక్షాన ఏ తండ్రివల్ల వచ్చిన ధనాన్ని ఆ పుత్రుడికే ఇవ్వాలి. ఐతే పుత్రులు 
లేని స్త్రీ పతివ్రతాధర్మం ప్రకారం పునర్వివాహం చేసుకొనని పక్షంలో పెద్దవాళ్ళదగ్గర 
ఉంటూ చివరివరకూ తన ధనం అనుభవించవచ్చు. చివరికి అది దాయాదులకి 
చెందుతుంది. భర్త జీవించి ఉండగా మరణించిన స్తీయొక్క ధనాన్ని పుత్రులూ 
పుత్రికలూ పంచుకోవాలి. పుత్రులు లేని పక్షాన పుత్రికలకే చెందుతుంది ఆ ధనం, 
ఎవరూ లేకపోతే భర్తకి చెందుతుంది. వివాహసమయంలో కట్నంగా ఇచ్చిన సామ్మును 
(ఆ స్రీ మరణించినపుడు) పుట్టింటివాళ్లు తీసుకొనవచ్చును. ఈ విధంగా స్తీ ధనానికి 
సంబంధించిన కొన్ని విషయాలు చెప్పబడ్డాయి. భార్యకి పిల్లలు పుట్టకపోతే భర్త 
ఎనిమిది సంవత్సరాలు వేచి ఉండాలి. మృతశిశువును కనిన పక్షాన పది సంవత్సరాలు, 
ఆడపిల్లలనే కనిన పక్షాన 12 సంవత్సరాలూ నిరీక్షించి, అప్పటికీ పుత్రులు కలగకపోతే 
రెండవ భార్యను వివాహం చేసుకోవచ్చును. దీనికి విరుద్ధంగా ప్రవర్తించినవాడు 
శిక్షార్హుడు. 

భార్య నీచుడూ, పరదేశప్రవాసి, రాజద్రోహి, ప్రాణఘాతకుడు, పతితుడు, 
నపుంసకుడు అయిన భర్తతో వివాహవిచ్చేదం చేసుకోవచ్చును. 


“నీచత్వం పరదేశం వా క ప్రస్థితో రాజకి ల్సిషీ, 
ప్రాణాభిహన్హా పతితస్త్యాజ్యః క్లీబోఒపి వా పతిః”. 


Xvi కౌటిలీయమ్‌ అర్థశాన్తమ్‌ 


మూడవ అధ్యాయంలో భార్యాభర్తలు పరస్సరము అతిక్రమించకూడదని 
చెప్పి అట్లా చేసిన పక్షాన ఇవ్వవలసిన శిక్షలు చెప్పబడినాయి. కౌటిల్యుని ప్రకారం స్ర్తీకి 
12 సంవత్సరాల వయస్సు. పురుషునికి 16 సంవత్సరాల వయస్సు వచ్చినతరువాత 
వాళ్ళు ప్రాప్త్రవ్యవహారులు (M2j0r5) అవుతారు. అప్పటినుంచీ వాళ్లు రాజశాసనానికి 
కట్టుబడి ఉండవలసిందే - “ద్వాదశవర్నా స్రీ ప్రాప్తవ్యవహారా భవతి షోడశవర్శః 
పుమాన్‌”. 
నాల్లవ అధ్యాయంలో కూడా పరస్త్రీ-పరపురుషుల సంపర్కం ఏర్పరచుకొన్న 
రుషస్రీలకు వివిధ దండాలు చెప్పబడ్డాయి. హ్రస్వప్రవాసంలోనూ, దీర్ధప్రవాసంలోనూ 
ఉన్న భర్తకోసం ఒక స్తీ ఎంతకాలం పాటు వేచి ఉండాలో విస్తృతంగా చెప్పి తరవాత 
ఆమె పునర్వివాహం చేసుకొనవచ్చు నని చెప్పబడింది. బుతుకాలాన్ని వ్యర్థం చేసి 
పుత్రులను కనకుండా ఉండడం “ధర్మవధి' అని కౌటిల్యుని అభిప్రాయం - “తీర్జోపరోధో 
హి ధర్మవధః ఇతి కౌటిల్యః . 
ఐదవ అధ్యాయంలో దాయవిభాగం చెప్పబడింది. తలిదండ్రులు కాని, 
తండ్రికాని జీవించి ఉన్నంతకాలం పుత్రులకు ఆస్తిమీద అధికారం లేదు. తరవాతనే 
వాళ్లు దాయవిభాగం చేసుకోవాలి. 6,7 అధ్యాయాలలో దాయవిభాగసందర్భంలో అనేక 
విధాలైన పుత్రులు, ఎవరికి ఎంత భాగం రావాలి - ఇలాంటి విషయాలు చెప్పబడ్డాయి. 
ఎనిమిదవ అధ్యాయంలో వాస్తుకు సంబంధించిన వివాదాలను గూర్చి 
చెప్పబడింది. గృహము, పొలాలు, ఆరామాలు, సేతుబంధాలు, చెరువులు, గట్టు వీటి 
కన్నింటికీ వాస్తు వని పేరు. వీటికి సంబంధించిన వివాదాలను సామంతుడు (గ్రామాధికారి) 
పరిష్కరించాలి. వాస్తువిక్రయాన్ని గూర్చి చెప్పే తొమ్మిదవ అధ్యాయంలో వాస్తువును 
అమ్మదలచినవాడు ముందుగా గ్రామాధికారికీ, ధనికుడికీ చెప్పి వాళ్ళకి అవసరం లేని 
పక్షాన ఇతరులకు అమ్మాలి. సరిహద్దులను గూర్చిన తగాదాల విషయం కూడా చర్చించ 
బడింది. 10వ అధ్యాయంలో వాస్తుకు సంబంధించిన తగాదాలలో ఎంత జుర్మానా 
వెయ్యాలి-ఇలాంటి విషయాలు చర్చించబడ్డాయి. కర్షకుడు గ్రామంలోనికి వచ్చి 
దున్నని పక్షాన ఆ గ్రామస్థులు అతనికి జుర్మానా వెయ్యాలి. కార్మికుడు పని చేయనంటే 
వాడికి ఇచ్చె కూలికి రెట్టింపు జుర్మానా. చందా ఇవ్వనివానికి రెట్టింపు జుర్మానా. 
సామూహిక పానభోజనాల కోసం ధనం ఇవ్వనివానికి కూడా రెట్టింపు జుర్మానా. ఎవైనా 
సార్వజనిక మనోరంజనం కోసం చేసే స ప్రదర్శనాలకొరకు చందా ఇవ్వనివానినీ అతని 


వ్రస్తావన XIX 
కుటుంబాన్నీ కూడా దానిలో పాల్గొననీయకూడదు. రహస్యంగా (దాన్ని) చూచినా, 
విన్నా రెట్టింపు జుర్మానా. సర్వహితకర మైన పనిలో పాల్గానక పోయినా అంతే జుర్మానా. 
ఎవడైనా ఒక వ్యక్తి గ్రామంలో సార్వజనికహితం కోసం ఎదైనా చెపితే అతని మాట 
గ్రామస్థు లందరూ వినాలి. అలా చేయకపోతే 12 పణాలు జుర్మానా. వాళ్ళంతా కలిసి 
అతనిని కొట్టినట్టయితే ఒక్కొక్కరికి అపరాధానికి రెట్టింపు దండం. చంపితే ఇంకా 
ఎక్కువ - “సర్వహితమేకస్య బ్రువతః కుర్యురాజ్ఞామ్‌, అకరణే ద్వాదశపణో దణ్ణః, తం 
చేత్సంభూయ వా హన్యుః పృథగేషామపరాధద్విగుణో దణ్గః, ఉపహన్సృషు విశిష్టః”'. 
' దేశజాతి - కులసంఘాల విషయంలో కూడా ఇంతే. దేశహితం చేసేవాళ్లకి రాజు 
అండగా ఉండాలి. 


“రాజా దేశహితాన్‌ సేతూన్‌ కుర్వతాం పథి సంక్రమాన్‌ 
గ్రామశోభాశ్చ రక్షాశ్చ తేషాం ప్రియహితం చరేత్‌”. 


11వ అధ్యాయంలో బుణాన్ని గూర్చి చెప్పబడింది. నెలకి 100 పణాలకి 
1/, పణాల వడ్డీ తీసుకోవచ్చు. వ్యాపారం కోసం తీసుకొనే బుణం ఐతే 5 పణాలు, 
అడవులలో వ్యాపారం చేసేవాళ్ళనుంచి 10 పణాలు, సముద్రవ్యాపారస్థులదగ్గర 20 
పణాలు వడ్డి తీసుకొనవచ్చు. అంతకు మించినట్లయితే ధనికుణ్ణి (అప్పు ఇచ్చినవాడు) 
ధారణికుణ్డి (అప్పు తీసుకున్నవాడు) సాక్షులని కూడా దండించాలి. 10 సంవత్సరాలు 
దాటితే కాలదోషం పడుతుంది. దీనికి కొన్ని మినహాయింపులు ఉన్నాయి. ధనికుడు 
బాలుడైనా, వృద్ధడైనా, ప్రవాసియైనా, రోగార్తుడైనా కాలదోషం లేదు. 12వ అధ్యాయంలో 
“ఉపనిధి' (దాచడానికి ఇచ్చిన వస్తువు) ఆధి (తాకట్టు పెట్టినది), “యాచితకం'' (ఎరువు 
తీసుకున్న వస్తువు), “అవక్రీతకం' (అద్దెకు తీసుకున్నవస్తువు), “నిక్లేపము” (దాచడానికి 
ఇచ్చినధనం), మొదలైనవాటిని గూర్చిన వ్యవహారాలు చెప్పబడినాయి. సాధారణంగా 
శిల్చులు అశుచులు అనగా మోసం చేస్తారు. వాళ్ళదగ్గర నుంచి నిక్షేపాన్ని మామూలుగా 
రాబట్టుకోవడం కష్టం అంటాడు కౌటిల్యుడు. “ఆశుచయో హి కారవః, నైషాం 
కరణపూర్వో నిక్షేపధర్మః'. 

13వ అధ్యాయంలో దాస (512/6) వ్యవహారాన్ని గూర్చి చెప్పబడింది. 
మెచ్చు లను దాసులుగా చేసినా తప్పు లేదు కాని ఆర్యులైన బ్రాహ్మణ -క్షత్రియ-వైశ్య- 
శూద్రుల్ని వాళ్ళ కుటుంబాలవాళ్ళు దాసులుగా అమ్మితే వాళ్ళని దండించాలి. 
“ఉదరదాసవర్ణ మార్యప్రాణమప్రాప్తవ్యవహారం శూద్రం విక్రయాదానం నయతః స్వజనస్య 


Xx కౌటిలీయమ్‌ అర్ధశాన్రమ్‌ 


ద్వాదశపణో దబ్జః, వైశ్యం ద్విగుణః, క్షత్రియం త్రిగుణః, బ్రాహ్మణం చతుర్లుణ:.” 
దేశోపద్రవాది పరిస్థితులను పట్టి ఒకప్పుడు వాళ్లుకూడా దాసులు కావచ్చును. దాసులచేత 
ఎ పనులు చేయించుకోవాలి. ఏవి చేయించకూడదు. వాళ్ళ విడుదల, వాళ్ళ ధనం 
మొదలైన విషయాలు చర్చించబడ్డాయి. కర్మకారులూ, వాళ్ళ జీతాలూ, వాళ్ళ కర్తవ్యాలూ, 
యజ్ఞం చేయించే యాజకులకూ, యజమానుడికీ (యజ్ఞం చేసేవాడు) మధ్య కలిగే 
వ్యవహారాలు మొదలైన విషయాలు 14వ అధ్యాయంలో చెప్పబడ్డాయి. 


15వ అధ్యాయానికి పేరు “విక్రీతక్రీతానుశయము.” అమ్మిన వస్తువును 
ఇవ్వని విక్రేత, కొన్న వస్తువును తీసుకొనని క్రేతా కూడా దండ్యులే. కన్యలో ఉన్న గుప్త ' 
దోషాన్ని చెప్పకుండా వివాహం చేసినవానికి 96 పణాలదండం. వరుని దోషాలు 
చెప్పకుండా వివాహం చేసినవానికి రెట్టింపు దండం. బ్రాహ్మణ క్షత్రియవైశ్యులలో 
వివాహం అయిన దంటే దానికి మార్పులేదు. శూద్రులు ప్రథమసంయోగానంతరం 
కూడా భార్యాభర్తలు విడిపోవచ్చును. మొదటి మూడు వర్గాలవాళ్లు కూడా సంయోగ 
సమయంలో లైంగికదోషా లేవైనా బయటపడినప్పుడు వాళ్లు విడిపోవచ్చు. పిల్లలు 
పుట్టినతరవాత మాత్రం ఇంక కుదరదు. 16వ అధ్యాయంలో ఇస్తానన్నది ఇవ్వకపోవడం 
(దత్తస్యానపాకర్మ, పరులసొత్తు విక్రయించడం, స్వస్వాభిసంబంధము (సొత్తుమీద 
అధికారము) మొదలైన విషయాలు చర్చించబడినాయి. పది సంవత్సరాలపాటు 
ఇతరుల అధీనంలో ఉంచితే ఆ వస్తువు వారిదే అయిపోతుంది. వాస్తువు (ఇల్లు 
మొదలైనవి) అద్దెకు ఇరవై సంవత్సరాలపాటు ఎవరిక్రింద ఉంటుందో వారి సాత్తు 
అయిపోతుంది. 17వ అధ్యాయంలో బలాత్కారంగా చేసే దోపిడీ, మారణం 
మొదలైనవాటికి దండం చెప్పబడింది. ఈలాటి కార్యాలకి “సాహసం” అని పేరు. 
వాక్సారుష్యము (తిట్టడం), దండపారుష్యము (కొట్టడం) మొదలైనవాటికి ఇవ్వవలసిన 
శిక్షలు 18, 19 అధ్యాయాలలో చెప్పబడ్డాయి. ఎవరైనా ఒంటికంటివానిని, కుంటివానిని 
పట్టుకొని “ 'ఆహా! నీ నేత్రదంతాదులు ఎంత అందంగా ఉన్నాయి" అని అంటూ 
పరిహసిస్తూ చేసే వాక్సారుష్యానికి 12 పణాలు దండం. “శోభనాక్షిదన్స్ల ఇతి 
ల క స్తుతినిందాయాం ద్వాదశపణో దణ్బః”. 


20 వ అధ్యాయంలో ద్యూతగృహాలను ఎ విధంగా నడపాలో , పర్యవేక్షించాలో, 
అక్కడ వచ్చే వివాదాలను ఏవిధంగా పరిష్కరించాలో చెప్పబడింది. ఈ అధ్యాయంలో 


ఓ బ్‌ 


ప్రకీర్ణకం ' (Miscellaneous) అనే పేరుతో మరికొన్ని దండాలు కూడా చెప్పబడ్డాయి. 


వ్రస్తావన XX 
వ్యవహారాలను చూడడంతో పాటు ధర్మస్థులు (ధర్మాధికారులు) వ్యవహారానికి 
రాజాలని వాళ్లు-దేవ-బ్రాహ్మణ-తపస్వి-స్రీ-బాల -వృద్ధ-వ్యాధి గ్రస్త-అనాథాదులు ఎవరైనా 
కష్టాలలో ఉంటే వాళ్ళ వ్యవహారాలు స్వయంగానే పరిష్కరించాలి. దేశమూ, కాలమూ 
మొదలైన ఏవేవో వంకలు పెట్టి వాళ్ళకి కష్టం కలిగించకూడదు. విద్యా-బుద్ది- 
పౌరుషాలు కలవారినీ, ఉత్తమవంశీయుల్నీ, పండితులనీ, మంచిపనులు చేసేవారినీ 
గౌరవించాలి. 

నాల్గవ అధికరణానికి “కంటకశోధనం అనగా సమాజవిద్రోహులను శిక్షించడం 
అని పేరు.ముగ్గురు ప్రదేష్టలు (Commissioners), ముగ్గురు అమాత్యులు కంటకశోధనం 
చెయ్యాలి. మొదటి అధ్యాయంలో ప్రజలను మోసగించి వాళ్ళకి కష్టం కలిగించే 
సాలీలు, చాకళ్లు, సువర్ణకారులు, లోహకారులు, వైద్యులు, నటనర్తకాదులు 
మొదలైనవాళ్ళని గూర్చి చెప్పబడింది. చాకళ్లు ఇతరుల వస్త్రాలు ధరించకూడదట. 
వాళ్లెప్పుడూ ముద్గరచిహ్నం గల వస్తాలే ధరించాలట. మరొక వస్త్రం ధరిస్తే దండనార్హులు. 
వైద్యుడు 'ప్రాణాబాధికాన్ని' (58r015 0256) చేపట్టేటప్పుడు ముందుగా అధికారులకు 
తెలపాలట. అట్టా చేయకపోయినా, తప్పుడు మందు ఇచ్చినా దండనార్శుడవుతాడు. 
“వర్తకులు, శిల్పులు, నటనర్తకాదులు, భిక్షుకులు, ప్రచ్భన్న విద్యలతో మోసం 
చేసేవాళ్ళూ - వీళ్ళందరు దొంగలని చెప్పబడని దొంగలు. దేశపీడకులను అదుపులో 
ఉంచాలి. ' 


“ఏవం చోరానచోరాఖ్యాన్‌ వణిక్కారుకుశీలవాన్‌, 
భిక్షుకాన్‌ కుహకాంశ్చాన్యాన్‌ వారయేద్దేశపీడనాత్‌. ' 


రెండవ అధ్యాయంలో సంస్థాధ్యక్షుడు (వ్యాపారసంస్థల అధికారి) వర్తకులు 
మంచి వస్తువులను, తగిన ధరలకు అమ్మేటట్లుగాను, ఎక్కున లాభం తీసుకోకుండాను 
చూడాలని చెప్పబడింది. మూడవ అధ్యాయంలో దైవంవల్ల వచ్చే ఎనిమిది విధాలైన 
మహాభయాలనుంచి జనపదాన్ని ఎలా రక్షించాలో చెప్పబడింది. అగ్ని, ఉదకం, వ్యాధి, 
దుర్భిక్షం, ఎలుకలు, క్రూరమృగాలు, సర్పాలు, రాక్షసులు అనేవి ఎనిమిది మహాభయాలు. 
వీటి నివారణకోసం ఇతర ప్రయత్నాలతో పాటు అథర్వవేదోక్తప్రక్రియలు కూడా చెయ్యాలి. 

అనేక వేషాలలో ఉన్న గూఢచారులనూ, సిద్ధపురుషుల మని చెప్పి కొన్ని 
తమాషాలు చేయకలిగిన వారినీ పంపించి ప్రజాకంటకులైన అధికారులనూ, దొంగలనూ 
వశీకరణవిద్యతో మోసం చేసేవాళ్ళనీ, కూటముద్రలు (నాణాలు) తయారు చేసే 


XX కౌటిలీయమ్‌ అర్థశాన్రమ్‌ 


వాళ్ళనీ, రసప్రయోగంచేత ఇతరులను చంపేవాళ్ళనీ, ఎలా పట్టించాలో నాలుగు - 
అయిదు అధ్యాయాలలో చెప్పబడింది. శంకింప తగినవాళ్ళను గుర్తించడం, దొంగిలించిన 
సొమ్ము గుర్తించడం, దొంగలను గుర్తించడం మొదలైన విషయాలు ఆరవ అధ్యాయంలో 
చెప్పబడ్డాయి. ఏడవ అధ్యాయం “ఆశుమృతకపరీక్ష (PO8t Mortum) పరీక్షించి 
గుర్తించిన దొంగలకు వివిధదండనలు 8వ అధ్యాయంలో చెప్పబడ్డాయి. అపరాధాలు 
చేసిన బ్రాహ్మడికి శారీరకమైన దండనం ఇవ్వకూడదు. వాడు పతితుడని గుర్తుగా 
ఉండడం కోసం అతని లలాటంమీద ముద్రలు వేసి దేశం నుంచి వెడలగొట్టాలి. 
దొంగతనానికి కుక్కముద్ర, మనుష్యులను చంపినందుకు మొండెము ముద్ర 
గురుభార్యాగమనం చేస్తే భగముద్ర, సురాపానం చేస్తే మద్యధ్వజముద్ర వెయ్యాలి. 
దేశంనుంచి వెళ్ళగొట్టని పక్షంలో గనులలో పని చేయించాలి. తొమ్మిదవ అధ్యాయంలో 
ఆ యా శాఖలకు అధ్యక్షులైన అధికారులమీదా, . వారిక్రింద పనిచేసే చిన్న 
ఉద్యోగస్థులమీదా, సమాహర్తలు, ప్రదేష్టలూ కూడా పర్యవేక్షణం చేస్తూ వాళ్ళు 
అధికారదుర్వినియోగం చేయకుండా ఉండేటట్టు చూడాలని చెప్పబడింది. కొన్ని 
విధాల దొంగతనాలు చేసిన వాళ్ళని కొన్ని అవయవాలని ఖండించి దండించాలని 
“ఏకాంగవధనిష్క్రయము "అనే పదవ అధ్యాయంలో చెప్పబడింది. 11, 12 అధ్యాయాలలో 
చంపడము, అంతఃపురదూషణము, స్రీమానభంగము మొదలైన అపరాధాలకి వధ, 
అంగచ్చేదము మొదలైన దండాలు విధింపబడినవి. అభక్ష్యములూ, అపేయములూ 
అయిన వస్తువులను బ్రాహ్మణ క్షత్రియాదులచేత తినిపించడము, ఇతరుల ఇళ్ళల్లో 
ప్రవేశించడమూ, అర్ధరాత్రివేళ ప్రాకారం ఎక్కి దాటి ఇంటిలోనికి (తన ఇంటిలోనికైనా) 
ప్రవేశించడం, గోడ గట్టి లేకపోవడంచేతా, బండిచగక్రాలు సరిగా లేకపోవుట చేతా, 
గోడలు సరిగా కప్పకపోవడంచేతా ఎవరి మృత్యువుకైనా కారణం అవడం వంటి 


అపరాధాలకు, అగమ్యాగమనానికి ఎలాంటి శిక్ష ఇవ్వాలో 13వ అధ్యాయంలో 
చెప్పబడింది. 


ఐదవ అధికరణానికి పేరు “యోగవృత్తము. ' మొదటి అధ్యాయంలో తనకు 
అడ్డు తగులుతారని అనిపించిన తన వాళ్ళను ఇతరులను కూడా కపటోపాయాలచేత 
ఎట్లా సంహరించాలో చెప్పబడింది. రెండవ అధ్యాయంలో కోశాన్ని నింపే ఉపాయాలు, 
మూడవ అధ్యాయంలో ఆయా. భృత్యుల కివ్వవలసిన జీతాలు చెప్పబడినవి. 
రాజసేవకులు రాజువద్ద ఎలా మసలుకోవాలో, రాజు చిత్తవృత్తిని ఎలా అనుసరించి 
ఉండాలో 4,5 అధ్యాయాలలో వివరించబడింది. ఆరవ అధ్యాయం :- రాజు మరణించినా 


వ్రస్తావన ౫1|| 
కూడా ఆ విషయం ఎవరికీ తెలియకుండా గోప్యంగా ఉంచి మంత్రి తగిన రాజకుమారుణ్సి 
రాజుగా చేసి సామంతాదులందరూ అనుకూలంగా ఉండేటట్లు చెయ్యాలి. రాజపుత్రులు 
లేని పక్షంలో గర్భవతియైన రాజభార్యకు కాని, రాజకన్యకు కాని, రాజ్యాధికారం 
ఇవ్వాలి. లేదా రాజకుమారియందు సమానజాతీయుని ద్వారా పుత్రోత్సాదనం చేయించి 
వానిని రాజు చెయ్యాలి. “కన్యాయాం సమానజాతీయా దపత్యముత్సాద్య వాభిషిక్చేల్‌”. 

ఆరవ అధికరణం మండలయోన్యధికరణం. మొదటి అధ్యాయం :- రాజ్యానికి 
స్వామి (రాజు), అమాత్యులు, జనపదము, దుర్గము, కోశము, దండము (సేన), 
మిత్రులు అని ప్రకృతులు ఏడు. వీటి లక్షణాలు. రెండవ అధ్యాయం పేరు 
“శమవ్యాయామికం. ' యోగక్షేమాలు శమ-వ్యాయామాలమీద ఆధారపడి ఉంటాయి. 
ఆ యా పనులకై తగిన అధికారులను నియమించడం వ్యాయామం. ఆ ఫలితాలను 
అనుభవించడానికి తగిన వాతావరణాన్ని సృష్టించడం శమం. ఈ రెండింటికీ ఆధారం 
షాడ్గుణ్యం. “నయ ' “అపనయాలు ' మనిషి చేతిలో ఉంటాయి. “అయ ' “అన 
యాలు ' దైవాధీనాలు. లోకయాత్రని ఈ దైవమానుషాలే నడిపిస్తూ ఉంటాయి. కనబడ 
కుండా పని చేసేది దైవం, దైవం ద్వారా ఇష్టఫలం లభిస్తే అది అయం. అనిష్టం లభిస్తే 
అనయం. కనబడుతూ పని చేసేది మానుషం. దానివల్ల యోగక్షేమాల లాభం నయం; 
వాటి విఘాతం అపనయం. దైవాన్ని గూర్చి మనం చేసేది ఏమీ లేదు కాబట్టి 
మానుష్యాన్ని గూర్చి జాగర్త పడాలి. ఆత్మసంపన్నుడూ, ద్రవ్యనంపన్నుడూ, 
ప్రకృతిసంపన్నుడూ ఐన నీతిమార్గాన్ని అవలంబించే రాజు “విజిగీషువు '. ఆతని 
నలుమూలలా సరిహద్దులలో ఉన్న రాజులు అరిప్రకృతి. ఆ రాజుల రాజ్యాలకి అవతల 
ఉన్నవాళ్లు మిత్రప్రకృతి. ఈ విధంగా తన సరిహద్దులో ఉన్నవాడు అరి ; దానికీ 
అవతలవాడు మిత్రుడు; దానికి అవతల ఉన్నవాడు అరిమిత్రుడు. దానికి అవతల 
ఉన్నవాడు మిత్రమిత్రుడు. దానికి అవతల ఉన్నవాడు అరిమిత్రమిత్రుడు. విజయ 
యాత్రకి వెళ్ళదలచిన రాజుకు ఈ విధంగా ఎదుట ఐదు విధాల రాజులు ఉంటారు. 
అదే విధంగా వెనక - మొదట పార్‌స్టిగ్రాహుడు, వాని వెనక ఆక్రందుడు, వాని వెనక 
పార్‌ష్టిగ్రాహాసారుడు, వాని వెనక ఆక్రందాసారుడు ఉంటారు. ఈ విధంగా విజిగీషువుతో 
కలిపి 10 మంది రాజులకి “ రాజమండలము ' అని పేరు. ఈ విధంగా సహజ 
శత్రువులు, కృత్రిమశత్రువులు, సహజమిత్రులు, కృత్రిమమిత్రులు మొదలయిన 
విభేదాలు ఎన్నో వర్ణింపబడినవి. 


XXIV కొటిలీయమ్‌ అర్థశాన్రమ్‌ 


ఏడవ అధికరణం “షాడ్గుణ్యాధికరణం. ' మొదటి అధ్యాయము :- సంధి- 
విగ్రహ-ఆసన-యాన-సంశ్రయ-ద్వైధీభావాలకి “షాడ్గుణ్యం ' అని పేరు. కొన్ని 
షరతులమీద ఇద్దరురాజులు కలవడం సంధి. అపకారం చెయ్యడం విగ్రహం. 
ఉపిక్షించడం ఆసనం. దండెత్తడం యానం. స్వాత్మార్వణం చేయడం (లొంగి 
పోవడం) సంశ్రయం. సంధి-విగ్రహాలు రెండింటితోటి పని జరిపించడం ద్వైధీభావం. 
ఎడు అధ్యాయాల ఈ సప్తమాధికరణంలో రాజు ఈ రాజమండలంలోని రాజులతో 
ఎప్పుడు ఎలా ప్రవర్తించాలి, ఈ షాడ్గుణ్యాన్ని ఎ విధంగా ఉపయోగించాలి అన్న 
విషయాలు విసృతంగా వివరింపబడ్డాయి. అవపరమైనప్పుడు కపటయుద్ధం కూడా 
చేయవచ్చునని కౌటిల్యుడు చెప్పి ఉన్నాడు. 

ఎనిమిదవ అధికరణం “వ్యసనాధికారికం '. ప్రథమాధ్యాయంలో పైన 
చెప్పిన ప్రకృతులకు కలిగే వ్యసనాలూ, వాటి ప్రతీకారమూ చెప్పబడ్డాయి. రెండవ 
అధ్యాయంలో రాజుకూ -రాజ్యానికీ కలిగే వ్యసనాలు చెప్పబడ్డాయి. “ ఆభ్యంతర 
"కోసం ' (లోపల ఉన్న తిరుగుబాటు) అనీ బాహ్యకోపం అనీ కోపం రెండు విధాలు. 
అందు అభ్యంతరకోపం చాలా ప్రమాదకరమైనది. ఆనాడు అక్కడక్కడ ద్వైరాజ్యమూ, 
వైరాజ్యమూ మొదలైన పరిపాలనాపద్ధతు లుండేవి. ఇద్దరు రాజులుండడం ద్వైరాజ్యం. 
రాజే లేక ప్రజాపాలనమైతే వైరాజ్యం. వైరాజ్యంకంటె కొంత వరకు ద్వైరాజ్యమే మంచి 
దంటాడు కౌటిల్యుడు. మూడవ అధ్యాయంలో పురుషుల వ్యసనాలు చెప్పబడ్డాయి. 
కోపంవల్ల వాక్సారుష్యము, అర్ధదూషణము (ధనం విషయంలో అన్యాయాచరణము) 
దండపారుష్యము అనే వ్యసనాలూ, కామం వల్ల వేట, ద్యూతము, స్రీలు, పానము అనే 
వ్యసనాలూ కలుగుతాయి. 

నాల్గవ అధ్యాయం :- దైవంవల్ల కొన్ని అగ్నిపీడాదులైన ఆపదలు కలుగుతూ 
ఉంటాయి. చిన్న ఉద్యోగస్థులు పెద్ద అధికారులు-వీళ్ళలో చిన్నవాళ్లు ఆపదలో 
చిక్కుకున్నా అంతగా ప్రమాదం లేదు. ఎందుచేత నంటే అలాంటివాళ్లు చాలామంది 
లభీస్తారు. పెద్దవాళ్ళు పోకుండా చూచుకోవాలి. ఎందుచేతనంటే కొన్ని వేలమందిలో 
ఒక్కడు మాత్రమే అలాంటివాడు లభిస్తాడు. 'దేశవిహారం' (ప్రజలందరూ 
ఆనందవిలాసాలతో కాలం గడపడం)రాజవిహారం-వీటిలో 'రాజవిహారంి దేశానికి 
నష్టం కలిగిస్తుంది. దేశవిహారంవల్ల కొంత వ్యయం జరిగినా దాని వల్ల ప్రజలకి విశ్రాంతి 
లభించి ఇంకా ఎక్కువ పని చేయకలుగుతారు. ఇలాంటి విషయాలు ఈ అధ్యాయంలో 


ప్రస్తావన XXV 
చాలా చెప్పబడినవి. సైన్యవ్యసనం కలగకుండాను, మిత్రవ్యసనం కలగకుండాను 
చూచుకొనవలెనని 5వ అధ్యాయంలో చెప్పబడింది. సైన్య-మిత్రవ్యసనం అనగా 
వాళ్ళకి రాజుమీద ద్వేషం కలగడం. 

తొమ్మిదవ అధికరణానికి “అభియాస్యత్కర్మ' అని పేరు. జిగీషువు పరునిపై 
దండెత్తి వెళ్ళ దలచినపుడు చూసుకోవలసిన విషయాలు ఈ అధికరణంలో చెప్పబడ్డాయి. 
ఇందులో ఉన్న తొమ్మిది అధ్యాయాలలో ప్రసంగవశంచేత కొన్ని ప్రధానమైన 
ఇతరవిషయాలు కూడా చెప్పబడ్డాయి. ప్రభావం (సైన్యబలాదికం) కంటె కూడా 
మంత్రశక్తి (ఆలోచనాశక్తి) గొప్పది. హిమవత్పర్వతంనుంచి దక్షిణసము[ద్రం వరకూ 
వ్యాపించి, తూర్పుపడమరలకు వెయ్యియోజనాల పరిమాణం గల దేశం చక్రవర్తి 
క్షేత్రం. 'అనగా ఆ భూమండలానికి అధిపతియైనవాడు చక్రవర్తి యని కౌటిల్యుడు 
మొదటి అధ్యాయంలో చెప్పినాడు. రెండవ అధ్యాయం-మూలబలము, (రాజధాని 
రక్షణం కొరకు స్థిరంగా ఏర్పరచిన సేన) భృతక (జీతం ఇచ్చే) బలము, శ్రేణీబలము 
(వేరు వేరు పనులకోసం తయారుచేసిన సేన) మిత్రబలం, శత్రుబలం (లొంగిపోయిన 
శత్రువునుండి తీసుకున్న సేన), అటవీబలము అనే వివిధ బలాలని సమకూర్చుకొని 
యుద్దానికి బయలుదేరాలి. మూడవ అధ్యాయం :- తాను అటు వెళ్ళిన తరువాత 
వెనకనుంచి రాజధానిలో ఏ ఉపద్రవాలూ రాకుండా, చూచుకొని, ప్రకృతికోపానికి 
ప్రతిక్రియ చేసుకోవాలి. “సూచీముఖా హ్యనర్థాః ఇతి లోకప్రవాదః ' “అనర్థాలు 
ప్రారంభంలో ఎప్పుడూ చిన్నవిగానే ఉంటాయి ' అని లోకోక్తి ఉన్నది కదా అంటాడు 
చాణక్యుడు. అందుచేత చిన్న విషయాన్ని కూడా ఉపేక్ష చెయ్యకూడదు, నాల్గవ 
అధ్యాయం :- లాభనష్టాలు బాగా ఆలోచించుకొని ఎమాత్రం లాభం ఉన్నదని తోచినా 
నిస్సంశయంగా ముందుకు దూకాలి. ఆ సందర్భంలో లాభవిఘ్నాలను వివరించాడు- 
“లాభవిఘ్నాః-కామః, కోపః, సాధ్వసం (పిరికి తనం), కారుణ్యం, హ్రః (సిగ్గు), 
అనార్యభావః (విశ్వాసఘాతుకత్వం), మానః (అహంకారం), సానుక్రోశతా (ఎక్కువజాలి), 
పరలోకాపేక్షా (పరలోకభయం) దామ్భికత్వం, అత్యాశిత్వం (దురాశ), దైన్యం, అసూయా, 
హస్తగతావమానః (చేతికి చిక్కిన దాని విషయంలో చిన్నచూపు), దౌరాత్మికం 
(దుష్టస్వభావం,) అవిశ్వాస, భయం, అనికరః (శత్రువును తిరస్కరించకపోవడం), 
శీతోష్ణ్టవర్షాణామాక్షమ్యం, మంగలతిథినక్షత్రేష్టిత్వమితి (మంచి ముహూర్తంకోసం చూస్తూ 
ఉండడం). 


Xx! కౌటిలీయమ్‌ అర్థశాస్తమ్‌ 


“నక్షత్రమతిపృచృన్తం బాలమర్గో ఒతివర్తతే, 
అర్జో హ్యర్థస్య నక్షత్రం కిం కరిష్యన్తి తారకాః ' 
ఎక్కువగా నక్షత్రాలను గూర్చి ఆలోచిస్తూ కూర్చున్నవాని అర్థం (లాభం) 


చెయ్యిజారిపోతుంది. అర్థం సాధించడానికి కావలసిన నక్షత్రం అర్థమే. తారకలు ఏం 
చేస్తాయి. 


“నాధనాః ప్రాప్నవన్త్యర్థాన్‌ నరా యత్నశతైరపి, 
అర్థెరర్థాః ప్రబధ్యన్తై గజాః ప్రతిగజైరివ. ' 


“ధనం లేనివాళ్లు ఎన్ని ప్రయత్నాలు చేసినా అర్థాన్ని సంపాదించలేరు. 
ఎనుగును మరొక ఏనుగు సహాయంతో బంధించినట్టు అర్థాన్ని అర్థంతోనే బంధిం 


39 


చాలి. 


ఐదవ అధ్యాయం : సంధ్యాదులను సరిగా ప్రయోగించక పోతే అనేక 
ఆపదలు వస్తాయి. అందుచేత వాటి ప్రయోగంలో అప్రమత్తుడుగా ఉండాలి. ఆరు, 
ఎడు అధ్యాయాలు :- రాజద్రోహులవల్తా, శత్రువులవల్లా వచ్చే ఆపదలు వాటి 
ప్రతిక్రియలు. అర్భానర్థసంశయాలకి సంబంధించిన ఆపదలు వాటి ప్రతిక్రియలు. 

పదవ అధికరణం "“సాంగ్రామికాధికరణం -యుద్ధంకోసం సేనానివేశమూ, 
పరసేనాస్కందనమూ, సైన్యంవెనక వైద్యులు, సైనికుల ఆనందంకోసమై స్ర్తీలు, 
ఇతరవస్తువులూ తీసికొని వెళ్ళడం, చతురంగబలాల మోహరింపు, యుద్ధరంగంలో 
రాజు ఉండవలసిన స్థానము, వివిధవ్యూహాలు-ఈ విషయాలన్నీ ఈ అధికరణంలో 
వర్ణింపబడ్డాయి. 'సంఘవృత్తం' అనే 11వ అధ్యాయంలో సంఘరాజ్యాలలో (గణతంత్ర 
రాజ్యాలలో) భేదాలు కల్పించే ఉపాయాలు చెప్పబడ్డాయి. 

“ఆబలీయసాధికరణం ' అనే 12వ అధికరణంలో దుర్పలుడం 
బలవంతుడైనవానికి లొంగిపోవడం విషయంలో అభిప్రాయభేదాలు చెప్పబడ్డాయి. 
దుర్చలుడు తాత్కాలికంగా సంధి చేసికొని సమయానికి వేచి ఉండడం మంచిది. 
సమయానుకూలంగా బలవంతుడైనవాని శత్రువులతో సంధి చేసికొని బలవంతుణ్డీ 
నశింపచెయ్యాలి. ఈ అధికరణం నాల్గవ అధ్యాయంలో రహస్యంగా శత్రురాజ్యంలో 
ప్రవేశించి శస్త్ర-అగ్ని-రస (విషపూరిత రసాయనాలు) ప్రయోగం చేసి ఆ రాజ్యంలో 
అల్లకల్గోలం పుట్టించే పద్ధతులు చెప్పబడ్డాయి. అదే విధంగా శత్రురాజును 


శస్త్ర విషప్రయోగాదికూటో పాయాలచేత, దేవాలయాదులలో ఉన్నప్పుడూ చంపే విధానం 
ఐదవ అధ్యాయంలో చెప్పబడింది. 


“దుర్గలంభోపాయము ' అనే 13వ అధికరణంలో అనేక రూపాలలో ఉన్న 
గూఢచారులనూ,జటాధారులై నాలుగువందల సంవత్సరాల వయస్సు కలవారం అని 
చెపుతూ, శిష్యమండలి పరివృతులైన “యోగు ' లను శత్రుదుర్గంలోనికి ప్రవేశ పెట్టించడం, 
శ్మృశానవృక్షాదుల పైన దాగి పిశాచాదులు అరుస్తున్నట్లుగా అరుస్తూ మాకు ఈ పూజలు 
కావాలి, ఆ పూజలు కావాలి, లేకపోతే రాజ్యాన్ని కబళించివేస్తాం - ఈ విధంగా 
పలికించడం, ఆహారాదుల సరఫరా లేకుండా ఆపివేయడం వంటి ఉపాయాల చేత 
దుర్గాన్ని ఆక్రమించుకొనే విధానం వర్ణింపబడింది. 


“జపనిషదికం ' అనేది 14వ ప్రకరణం. చాతుర్వర్థ్యాన్ని రక్షించడానికై రాజు 
అధార్మికుల విషయంలో ఈ జె పనిషదిక ప్రక్రియ ప్రయోగించాలంటాడు కౌటిల్యుడు. 
“చాతుర్వర్థ్యరక్షార్థమౌపనిషదికమధర్మిష్టేషు ప్రయుజ్జీత '. మొదటి మూడు 
అధ్యాయాలలో చచ్చిన కప్పలు, పాములు, ఎలుకలూ వంటి జంతువులనూ, ఇతర 
పదార్థాలనూ కలిపి వివిధరోగాలు కలిగించే ప్రాణహానికరాలైన విషాలను ఎట్లు 
తయారుచేయాలో, ఎలా ప్రయోగించాలో విసృతంగా వర్ణింపబడింది. కొన్ని ఆభిచారిక 
ప్రయోగాలు కూడా వివరింపబడినవి. వీటితో శత్రువులను సంహరించి స్వజనాన్ని 
రక్షించుకోవాలి రాజు, 


“మన్రభై షజ్యసంయుకా యోగా మాయాకృతాశ్చ యే, 
ఉపహన్యాదమిత్రాం స్రైః స్వజనం చాభిపాలయేత్‌. ' 
నాల్గవ అధ్యాయంలో వీటికి కొన్ని విరుగుళ్ళు కూడా చెప్పబడ్డాయి. 
చివరి అధికరణం “తంత్రయుక్తి. ' ఇందులో అర్థశాస్త్ర విషయాలు, విషయ ప్రతి 
పాదనపద్ధతీ సంక్షిప్తంగా ఒక అధ్యాయంలో ్రతిపాదింపబడినవి. దీని ప్రారంభంలో 
“అర్థశాస్త్రం "అనే పదానికి నిర్వచనం చెపుతూ “మనుష్యాణాం వృత్తిరర్ధః; మనుష్యవతీ 
భూమిరిత్యర్థః. తస్యాః పృథివ్యాః లాభపాలనోసాయః శాస్త్రమర్థశాస్త్రమితి ” అని 
వ్రాసినాడు. “మనుష్యుల జీవనవిధానానికి 'అర్థం' అని పేరు. అనగా మనుష్యులతో 
కూడిన భూమి. ఆ భూమిని సంపాదించి పాలించే ఉపాయాన్ని బోధించే శాస్త్రం 
అర్థశాస్త్రం. ' 


JOVI కౌటిలీయమ్‌ అర్థశాన్రమ్‌ 
“ఈ శాస్త్రం ధర్మార్థకామాలని ప్రవర్తింపచేసి రక్షిస్తుంది. అధర్మ-అనర్థ- 
విద్వేషాలని తొలగిస్తుంది *. 
“ధర్మ మర్థం చ కొమం చ ప్రవర్తయతి పాతి చ, 
అధర్మానర్గవిద్వేషానిదం శాస్త్రం నిహన్తి చ”. 
ధే 'ఆ 
“ఎవడైతే పట్టుదలతో శాస్త్రాన్నీ శస్రాన్నీ, నంద రాజులచేతుల్లో ఉన్న భూమిని 
కూడా ఒకేసారి ఉద్ధరించినాడో అతనిచేత ఈ శాస్త్రం రచింపబడింది '. “ప్రాచీన 
ఆచార్యులలో ఎన్నో అభిప్రాయభేదాలు ఉండడంచేత వాటి నన్నింటినీ పరిశీలించి 
విష్ణుగుప్త్పుడే స్వయంగా సూత్రమూ, భాష్యమూ కూడా రచించినాడు ' అని అంటూ 
కౌటిల్యుడు ఈ శాస్త్రాన్ని ముగించినాడు. | 
“మేన శాస్త్రం చ శస్త్రం చ నన్దరాజగతా చ భూః, 
అమర్షేణోద్భృతాన్యాశు తేన శాస్త్రమిదం కృతమ్‌. ' 
యె వ 
“దృష్టా విప్రతిపత్తిం బహుధా శాగ్రేషు భాష్యకారాణామ్‌, 
స్వయమేవ విష్ణుగుప్తశృకొర సూత్రం చ భాష్యం చ.” 


ఈవిధంగా అత్యుద్భుతమైన అర్థశాస్తాన్ని రచించిన మహామేధావి కౌటిల్యుడు, 
రీతి (th౭౦గమాత్రమే కాకుండా ప్రయోగం (Practice) కూడా తెలిసిన కార్యదక్షుడు. 
అందుచేత ఈ అర్థశాస్తానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉన్నది. సేనాసన్నివేశాలూ, 
యుద్ధవిధానాలూ వంటి కొన్ని అంశాలు తప్ప మిగిలిన అన్ని విషయాలు కూడా 
ఆనాడు ఎంత ఆచరణయోగ్యాలుగా ఉండేవో, ఈ నాటికీ ఏనాటికీ కూడా అవి ఆ 
విధంగానే ఉంటాయి. అంత మహోన్నతదశలో ఉన్న నందసామ్రాజ్యాన్ని సమూలంగా 
నాశనం చేసి మౌర్యసామ్రాజ్యాన్ని స్థాపించి ప్రధానామాత్యుడుగా రాజ్యపాలనా 
కార్యక్రమాన్ని నిరాఘాటంగా నిర్వహించిన కర్మణ్యుడు వ్రాసిన గ్రంథానికి ఇంతటి 
(తైకాలికప్రాశస్త్యం ఉన్నదంటే ఆశ్చర్యం లేదు. 
కౌటిల్యుడు అరిస్టోటల్‌కి సమకాలికుడు. అరిస్టోటల్‌ మహావిజేత అయిన 
అలెగ్జాండర్‌కు గురువు. అయితే కౌటిల్యుడు మౌర్యవంశీయప్రథమచక్రవర్తియెన 
చంద్రగుప్తునికి గురువు, రాజ్యస్థాపకుడు, మంత్రీ కూడాను. కౌటిల్యుని భావాలలోనూ,: 
అరిస్టోటల్‌ భావాలలోనూ అక్కడక్కడ కొన్ని సామ్యాలు ఉండడం గమనార్హమైనది. 


XXIX 


ప్లేటో శిష్యుడైన అరిస్టోటల్‌ క్రీ.పూ. 335లో అథెన్సు నగరంలో ఒక విద్యాలయం 
నెలకొల్పి అక్కడ ఉండగా “రాజనీతి ' ( ౧011109) అనే పేరుతో ఐదు వేరు వేరు 
సమయాలలో పుస్తకాలు వ్రాశాడు. రాజనీతికి వైయక్తికజీవితంమీద అత్యధికమైన 
అధికారం ఉన్నదనీ, దీనిమీదనే ఇతరశాస్తాలూ, కళలూ మొదలైనవి ఆధారపడి 
ఉన్నాయనీ ఆయన సిద్ధాంతీకరించాడు. దండనీతియే అన్ని శాస్తాలకీ ఆధారం అని 
కౌటిల్యుడు నొక్కి వక్కాణించాడు. రాజనీతి అనేది ఎదో విధంగా రాజ్యం నడపడానికి 
కాదు ; సమాజంలో ఉత్తమమైన ఆదర్శాలనూ, నైతికవృత్తినీ నెలకొల్పడమే దాని 
ప్రధానలక్ష్యం అని అరిస్టోటల్‌ అభిప్రాయం. ఇది, ధర్మాన్ని ఆధారంగా చేసుకొని అర్థ- 
కామాలకు పుష్టి చేకూర్చడం రాజు ప్రధానకర్తవ్యం అనే కౌటిల్యుని అభిప్రాయానికి 
చాలా సన్నిహితంగా ఉన్నది. 

అరిస్టోటల్‌ అభిప్రాయం ప్రకారం రాజ్యం అత్యుత్తమమైన రాజ్యాంగవిధానం 
ద్వారా పాలింపబడాలి. అధికారులు కార్యనిర్వహణ దక్షులైనంత మాత్రంచేత ప్రయోజనం 
లేదు. సద్గుణాలు కలవారుగా కూడా ఉండాలి. రాజ్యపాలకులు సుస్థిరంగా ఉంటేనే 
దీనిని సాధించడానికి శక్యం అవుతుంది. 


కౌటిల్యుడు కూడా తన చుట్టు ప్రక్కల సంఘరాజ్యాలలోని లోపాలను, 
దౌర్చల్యాలనూ గురించి 'రాజ్యం సుస్థిరంగా ఉండాలంటే ఒక వ్యక్తి సర్వాధికారిగా 
ఉండాలి; అప్పుడే రాజ్యం యోగక్షేమాన్వితంగా ఉంటుందని" అంటాడు. ఒక 
ఘట్టంలో గణతంత్రరాజ్యాలను గూర్చి వ్రాస్తూ - ఐకమత్యం ఉన్నంతవరకూ ఇవి చాలా 
బలిష్టంగానే ఉంటాయి. కాని ఇవి దుర్చలాలు అవడానికే ఎక్కువ అవకాశాలున్నాయి. 
ఎందుచేతనంటే - ఇలాంటి రాజ్యాలలో బాధ్యత వహించేవాడు ఒక్కడూ ఉండడు - 
అని అంటాడు కౌటిల్యుడు. పాలింప తగినవారికంటె ఎక్కువగా పాలకులను దృష్టిలో 
పెట్టుకుని వ్రాయబడిన రాజనీతిగ్రంథం అర్థశాస్త్రం. దీనిని పట్టి - రాజ్యంలో 
మాత్స్యన్యాయం ప్రబలకుండా రాజ్యాన్నంతటినీ ఒక్క నియమబద్ధక్రయంలో, సుఖ 
సంతోషాలతో నిండిన జీవనపద్ధతిలో నడిపించడమే రాజుయొక్క ప్రధానలక్షణంగా 
ఉండాలి అని కౌటిల్యుని అభిప్రాయంగా తెలుస్తుంది. 

క్రీ.పూ. 600-323 ప్రాంతంలో భారతదేశంలో స్వయంపాలనాధికారం గల 
ఎన్నో రాజ్యసంఘాలు లేదా సంఘరాజ్యాలు ఉంగేవి. వీటికీ ఆనాడు గ్రీసు-ఇటలీ 
దేశాలలో ఉండే (సంఘ) నగర రాజ్యాలకీ చాలా పోలికలు ఉన్నాయి. ఇవి ఆనాడు 
భారతదేశంతో ప్రప్రథమంగా ప్రజాప్రభుత్వస్థాపనం కోసం చేసిన ప్రయత్నానికి 


XN కౌటిలీయమ్‌ అర్ధశాన్రమ్‌ 


చిహ్నాలు. 

సింధునదీతీరప్రాంతంలో అగ్రశ్రేణులు : ముచికర్ణికులు, అంబిస్తులు, 
వసతులు మొదలైన గణతంత్రప్రభుత్వం నడిపిన సంఘాలు (Trb౭5) ఉండేవి. 
పశ్చిమాన కాంభోజులు, కటులు, సౌభూతులు, యౌధేయులు, సిబులు, మాల్వులు, 
క్షుద్రకులు అనే మహాశూరులైన జనుల సంఘాలు ఉండేవి. కుకురులు, కురులు, 
పాంచాలులు అనే గణరాజ్యాలు, అంతకు పూర్వం వృష్ణులు ఉండేవారని కౌటిల్యుడు 
స్పష్టంగా చెప్పి ఉన్నాడు. అదే విధంగా అతనికాలంలో, నేటి బెంగాలు-బీహారు 
ప్రాంతాలలో సాక్యులు, కోలూలులు, మల్లులు, భగ్గులు, మోరియులు మొదలైన 
గణరాజ్యాలు ఉండేవి. ఈ సంఘాల పరిపాలన అతి విసృత సంఖ్యాకులైన సభ్యులు 
గల సభలద్వారా నడపబడేది. వృజిక సంఘంలో 7707 గురు రాజులు (సభ్యులు), 
శక సంఘములో 500 మంది సభ్యులు, యౌధేయ సంఘంలో 5000 మంది 
సభ్యులు, అంబస్తసంఘంలో వయోవృద్భలూ ఉండేవారు. రాజ్యపాలన అంతా వీళ్ళ 
చేతులలో ఉండేది. గ్రీసులోని నగర రాజ్యాలలో (City States) ఉన్నట్లుగానే 
తీర్మానాలు ప్రవేశపెట్టడం, మతదానం, తీర్మానాలు చేయడం మొదలైన విషయాలలో 
అతిజటిలమైన నియమనిబంధనలు ఉండేవి. రాజును ఎన్నుకోవడం న్యాయవ్యవస్థ 
మొదలైన విషయాలలో ఇక్కడ ఉన్న పద్ధతులకీ గ్రీసులో ఉండే పద్ధతులకీ చాలా 
పోలికలు ఉండేవి. గ్రీసులోని స్పార్టా గణణతంత్రరాజ్యంలో ఇద్దరు రాజులు ఉండేవారు. 
అట్టి ద్వైరాజ్యం భారతదేశంలో కూడ ఉండేదని కౌటిల్యుడు స్పష్టంగా చెప్పి ఉన్నాడు. 
ప్రజలకు చాలా స్వాతంత్ర్యం ఉండేది. ఐతే అచిరకాలంలోనే, ఈ సంఘరాజ్యాలు 
గ్రీసునగరరాజ్యాలవలె అనేకరకాలైన ఆంతరంగికవిభేదాలవలన కలిగిన ద్వేషాలు, 
పాలకుల స్వార్థపరత్వమూ, అసూయా మొదలయినవాటిచేత దుర్చలాలైపోయినాయి. 
దీనికి తోడు బౌద్ధ-జైన-భాగవత మతాలు ఇంకా విభేదాలకి దారితీసినవి. ఇళ్ళూ, 
సమాజమూ విడిచిపెట్టి ప్రజలు ఏదో అజ్ఞాతప్ర ప్రపంచాన్ని అన్వేషించడం కోసం ప్రయత్నాలు 
ప్రారంభించారు. దీనితో సంఘాల ఐకమత్యమూ బలమూ దెబ్బతిన్నాయి. 

అరిస్టోటల్‌ వలెనే కౌటిల్యుడు కూడ సంఘరాజ్యాలు చాలా సంఘటితంగానూ 
బలవత్తరంగానూ ఉంటాయని ప్రశంసించినాడు. “ సంఘా హి సంహతత్వాదధృష్యాః 
పరేషామ్‌ ” (౧(.) - ఐతే నిపుణుడైన రాజు ఒక సంఘానికి మరొక సంఘానికి విరోధం 
కల్పించి ఆ రెండూ దుర్చల: మయిపోయేటట్టుగా చెయ్యాలి. ఈ సంఘరాజ్యాలు 


వ్రస్తావన XXX 
బలంగా ఉన్న పక్షంలో సామదానాలచేత వాటి సహాయం సంపాదించుకొనడం రాజుకు 
ఎంతయినా అవసరం అంటాడు కౌటిల్యుడు. ఎమైనా - ఒక వ్యక్తి రాజదండభయం 
లేనంతవరకూ తన కర్తవ్యాలను 'ఎ విధంగా సరిగా నిర్వర్తించడో అదేవిధంగా 
సంఘాలుకూడ తాము ఏ పరిస్థితులలోనైనా ఒక ప్రభువుయొక్క ఆజ్ఞను మన్నించి 
తీరాలి అనే మాట లేకపోవడంచేత చాలాకాలం పాటు సుసంఘటితంగా ఉండజాలవనీ 
అందుచేత “చతురంతమహీపాలత్వం ' అనే ప్రధానాదర్శం గల ఐకరాజ్యమే (ఒకే రాజు 
ఉండడం) మంచిదనీ కౌటిల్యుని అభిప్రాయము. 

రాజును గూర్చీ రాజుయొక్క కర్తవ్యాలను గూర్చీ అర్థశాస్రాదులలో ఉన్న 
నియమనిబంధనాలనుపట్టి చూస్తే రాజు కూడా నిరంకుశంగా ప్రవర్తింపజాలడనీ 
అతడుకూడ వేతనం తీసుకోనే ఒక ప్రజాసేవకుని వంటివాడేననీ స్పష్టమవుతుంది. 
అతని కుటుంబంలోని పరిజనానికి కూడ కౌటిల్యుడు జీతం నిర్ణయించి ఉన్నాడు. 
యువరాజు - రాజమాత- రాజమహిషి మొదలైనవాళ్ళకి సంవత్సరానికి జీతం 48,000. 
ఈ విధంగా ఆ యా అధికారులకు నిర్ణయించబడింది (ఐదవ అధికరణం). “పేరుకి 
'స్వామి' అని అన్నా రాజుయొక్క అధికారాలన్నీ అపరాధులను శిక్షించడం వరకే 
సీమితమై ఉన్నాయి. అడుగడుగునా అమాత్య మతానుసరణము, ప్రజాక్షేమదృష్టి, 
ధర్మం అనే అడ్డంకులు విధింపబడి ఉన్నాయి. ఈ విధంగా రాజు ప్రజలశ్రేయస్సును 
ప్రధానలక్ష్యముగా ఉంచుకొని త్రయీధర్మాన్ని పరిరక్షించాలని కౌటిల్యుని అర్థశాస్త్ర 
సారాంశము. 

బౌద్ధ-జైనమతాలు ఆవిర్భవించిన ఒకటి రెండు శతాబ్దుల లోపుగా కౌటిల్యుడు 
జనించినాడు. ఇంకా అప్పటికి కూడా వైదిక కర్మకలాపాలు జరుగుతూ ఉండేవి. 
అగ్నిష్టోమము, మధ్యమోపసదము, అహర్గణము, బృహస్పతిసవనము, రాజసూయము 
మొదలైనవి అర్థశాస్త్రంలో పేర్కొనబడినవి. అథర్వ్రోక్తమైన అభిచారయోగాల ప్రయోగం 
కూడా విసృతప్రచారంలో ఉండేది. దేశోపద్రవాలని తొలగించడం కోసం అగ్ని-యమ- 
వరుణ-అశ్వినీదేవతా-వైశ్రవణ-జయంతులను పూజించాలని అంటాడు కౌటిల్యుడు. 
వైజయంతుడు - వైశ్రవణుడు - అపరాజితుడు - దుర్గ - అప్రతిహత - శివుడు - విష్ణువు 
మొదలైన ఇతర దేవతలను కూడా కోటలో స్థాపించి పూజించాలి. బౌద్ధమతం 
ఉపదేశించిన అహింసాసిద్ధాంతసన్న్యాసాదులవల్ల దేశం ఎంత దుర్చల౦ అయిపోతుందో 
మొట్టమొదట గ్రహించినవాడు కౌటిల్యుడు. సన్న్యాసం స్వీకరించడం కంటె దేశరక్షణ 


XXX కౌటిలీయమ్‌ అర్థశాన్రమ్‌ 


కోసం గృహస్ఫుడుగా ఉండడం మంచిదంటాడు. కుటుంబ పోషణకు కావలసిన 
ఏర్పాట్లు చేయకుండా సన్న్యాసం తీసుకొనే వాళ్ళనీ, స్రీలకి సన్న్యాసం ఇప్పించేవాళ్ళనీ 
దండించాలని శాసించాడు. సన్స్యాసులు గ్రామంలో నివసిస్తే గ్రామస్థులు కూడా 
అకర్మణ్యులై పోతారనే భయంచేత వాళ్ళకి గ్రామనివాసం నిషేధించినాడు. 


సాధారణంగా కౌటిల్యుణ్ణి మాకియవెల్లితో పోలుస్తూండడం అలవాటు. 
1494లో ఫ్రాన్సు ఇటలీమీద దండయాత్ర చేసినది మొదలు ఫ్లారెన్స్‌ అనేక బాధలకు 
గురి అయింది. తరువాతి 20 సంవత్సరాలలో ఆ నగరరాజ్యం గణరాజ్యం 
చేయబడింది. మళ్ళీ ఫ్రాన్స్‌ దాడిచెయ్యడంతో ఆ ఫ్లారిన్స్‌ పరిపాలనావిధానాదికం 
అంతా అస్తవ్యస్తం అయిపోయింది. ఇలాంటి పరిస్థితులను కళ్ళారా చూచిన మాకియవెల్లి 
మానసికస్థితి ఎలా ఉంటుందో మనం ఊహించుకోవచ్చును. అతని అభిప్రాయము 
ప్రకారం ప్రపంచం ఇంతకంటె మంచిదవుతుందనే ఆశ లేదు. ఇంతకంటె చెడ్డదీ 
కాకపోవచ్చు. ఎల్లప్పుడూ ఇది ఇలా ఉండేదే. ఒకమాటు జరిగిన మంచివిషయాలైనా, 
చెడ్డవిషయాలైనా మాటిమాటికీ జరుగుతూ ఉండవచ్చును. మానవు డెప్పుడూ 
స్వార్థపరుడే. సామాజికశ్రేయస్సు అనే దృష్టి లేకుండా స్వలాభం కోసమే ప్రయత్నిస్తూ 
ఉంటాడు. మానవుడు కృతఘ్నుడు, వంచకుడు, చపలస్వభావుడు, పిరికిపంద, 
దురాశాపరుడు. అవసరాన్ని పట్టి మాత్రమే మంచితనం చూపిస్తూ ఉంటాడు. 
అందుచేత చక్రవర్తి మానవుణ్ణి భయపెట్టి పరిపాలించాలి కాని అతనిలో (ప్రేమభావాన్ని 
పుట్టించి పాలించడం అనేది కల్ల. ఇలాంటి నిరాశావాదం (౧6591౧౫15౧) ఈతని 'రాజు” 
(‘Prince)అనే గ్రంథంలో కనబడుతుంది. సంపూర్ణాధిపత్యం, సాధించడం కోసం 
ఎలాంటి సాధనాన్నైనా అవలంబించవచ్చు ననేది ఈయన సిద్ధాంతము. 

జాగర్తగా పరిశీలిస్తే కౌటిల్యుడికీ, ఈతనికీ ఏ విధమైన పోలికలూ లేవనే 
విషయం స్పష్టం అవుతుంది. కౌటిల్యుడు దండానికి (ప్రాధాన్యం ఇచ్చినా అపరాధాన్ని 
మించిన దండాన్ని నిషేధించాడు. ధర్మానికీ, అర్థానికీ, కామానికీ సమప్రాధాన్యం ఇస్తూ 
శాంతిని పరిరక్షించడమే రాజుయొక్క ప్రధానకర్తవ్యం. ఈ శాంతిసాధనం అనే పరమాదర్శం 
కేవలం భయపెట్టడం వల్ల సాధ్యం అయేది కాదు. ప్రజల మనఃపూర్వకమైన 
సహకారంవల్ల మాత్రమే సాధ్యం అవుతుంది. వర్ణధర్మం, ఆశ్రమధర్మం ఈ రెండింటినీ 
జాగర్తగా పరిరక్షిస్తే సమాజానికి శ్రేయస్సు లభిస్తుందని నమ్మిన వ్యక్తి కౌటిల్యుడు. 

వర్ణధర్మం సాంఘికాభివృద్ధికి హేతువైతే ఆశ్రమధర్మం వైయక్తికసమున్నతికి 


వ్రస్తావన XXXII 
సాధనం అని నమ్మిన రోజులు అవి. బహుశా వర్ణధర్మం అనేది జన్మతః సిద్ధము 
అనేమాట వదిలేస్తే (వేదకాలంలో ఆ విధంగానే ఉండేదని విమర్శకుల అభిప్రాయము.) 
ఇది ఈనాడుకూడా కొంతవరకూ ఉపయోగకరం కావచ్చునేమో. ఇలాంటి ప్రధానమైన 
భేదం ఉండడంచేత కౌటిల్యుణ్ణి మాకియవెల్లితో పోల్చడం అంత యుక్తం కాదు. తన 
కాలంలో ఫ్లారెన్సునగరరాజ్యవ్యవస్థ ఛిన్నాభిన్నం అవడం చూచి మాకియవెల్లి ప్రభావితు 
డయినట్టుగా ఆనాటి కొన్ని సంఘరాజ్య - గణరాజ్యాలలోని పరిస్థితులను చూచి 
కౌటిల్యుడు ప్రభావితుడై ఏకరాజరాజ్యస్థాపనాన్ని సమర్ధించి ఉండవచ్చు. అంతవరకే 
వారిద్దరి మధ్యా ఉన్న పోలిక, ఈలాంటి సామ్యవైషమ్యాలను ఇటు కౌటిల్యుడికీ, అటు 
ఇతరదేశరాజ్యశాస్త్ర నిపుణులకీ మధ్య ఎన్నో చూపవచ్చును. 

అయితే ఇక్కడ ఒక ఊహకి అవకాశం లేకపోలేదు. మాకియవెల్లి కౌటిల్యుని 
అర్థశాస్త్రం చేత ప్రభావితుడై తాను రచించిన “ది ప్రిన్స్‌ ' అనే గ్రంథంలో రాజకీయ 
కుటిలత్వం విషయంలో కౌటిల్యునికంటె ఒక అడుగు ముందుకు వెళ్లి ఉంటాడు. 
పాశ్చాత్యులు ప్రప్రథమంగా భారతదేశంలో పదిహేనవశతాబ్దంలో అడుగుపెట్టారు. 
పోర్చుగీసువాళ్లు 1498లో కాలీకట్‌కు జలమార్గం ప్రారంభించారు. దాదాపు పదిహేను 
సంవత్సరాల తరవాత మాకియవెల్లి “ది పిన్స్‌ రచించాడు. ఆనాడు ఇంత స్వల్ప 
కాలంలో అర్థశాస్త్రం మాయికవెల్లి చేతులలోనికి వెడుతుందా అని సందేహం కలగవచ్చు. 
ఆ విషయం సందిద్ధమే అయినా అంతకు పూర్వమే అర్థశాస్రాదులు అరేబియన్‌ దేశాల 
ద్వారా పాశ్చాత్యదేశాలకి వెళ్లడానికి అవకాశం లేకపోలేదు. పెర్మియన్‌, అరబిక్‌ 
భాషానువాదాల ద్వారా ఎనిమిదవ శతాబ్దం ప్రాంతంలోనే పంచతంత్రం పాశ్చాత్యదేశాలకి 
వెళ్లిన దని పండితులు సప్రమాణంగా నిరూపించారు. అలాంటప్పుడు ఆ యా 
కాలాలలో ఇతరశాస్త్రగ్రంథాలు కూడా అక్కడికి చేరి ఉండడం అసంభావ్యం కాదు. 
రెండువేలఐదువందల సంవత్సరాల పూర్వం నాటి శుల్చసూత్రంలోని జ్యామితికి 
(భూమికొలతకు) సంబంధించిన ఒక సూత్రం పైథాగరస్‌ థీరం అనే పేరుతో ప్రసిద్ధిలోనికి 
తెచ్చుకొన్నారు పాశ్చాత్యులు. పదకొండు-పన్నెండు శతాబ్దులకు చెందిన లీలావతి 
గణితంలో ఉన్న గురుత్వాకర్షణ శక్తి సిద్ధాంతం న్యూటన్‌ పేరుతో చలామణీ 
అయిపోతూన్నది. గణితశాస్రానికి, ఖగోళశాస్తానికి, వేదాంతశాస్తానికి, అలంకారశాస్తానికి, 
ఇంకా ఎన్నోశాస్తాలకీ సంబంధించిన ఎన్నో అతిప్రాచీనమైన విషయాలు మొన్నమొన్నటి 
పాశ్చాత్యపండితులు కనుగొన్నట్లుగా చాటుకుంటున్నారు. మన భారతీయ 
మహామేధాసంపన్నులు కూడా అలాగే ప్రచారం చేస్తున్నారు. 


XXXIV : కౌటిలీయమ్‌ అర్థశాస్తమ్‌ 


భారతదేశీయు లకు ఎప్పుడు చూచినా పారలౌకికచింత మాత్రమే తప్ప 
ఐహికమైన రాజ్యపాలనాదివిషయాలలో ఏమాత్రం జ్ఞానం లేదు అని ఒక నియమబద్ద 
మైన పద్ధతిలో పాశ్చాత్యపండితు లందరూ ప్రచారం చేస్తూ ఆనందిస్తూన్న రోజులలో 
హటాత్తుగా ఈ అర్ధశాస్త్రం బైట పడడంతో ఏమి చేయాలో తోచక వాళ్లు అనేకవాదాలు, 
నిరర్ధకాలైన వాదాలు లేవదీశారు. అవన్నీ ఎంత అర్థవిహీనమైనవో జాగర్తగా పరిశీలిస్తే 
అందరికీ తెలుస్తుంది. చివరికి నిష్పాక్షికదృష్టి గల కొందరు పాశ్చాత్యపండితులే ఆ వాదా 
లన్నీ త్రోసి పుచ్చడం గమనార్హం. కౌటిల్యునికి పూర్వమే ఎన్నో శతాబ్దాలనుంచి అర్థశాస్త్ర 
సంప్రదాయం అవిచ్చిన్నంగా వస్తూన్న దనే విషం కౌటిల్యుడు అక్కడక్కడ చేసిన 
మతభేదనిర్దశాలను పట్టి స్పష్టంగా తెలుస్తున్నది. ప్రతి భారతీయుడు గర్వించవలసిన 
విషయం ఇది. 

“అర్ధశాస్త్రం అనగానే దీనిలో కేవలం ఆర్థికవ్యవహారాలు మాత్రమే చర్చించ 
బడతాయి; అనగా ఇది నేటి ఎకనామిక్స్‌ వంటిది అనే భ్రాంతి కలుగుతుంది. “అర్ధ 
పదానికి కౌటిల్యుడు చెప్పిన అర్థం “మనుష్యుల జీవనవిధానం, మరొకవిధానంగా 
చెప్పాలంటే 'అర్థం' అనగా “మనుష్యులున్న భూమి ' (“దేశమంటే మట్టి కాదోయ్‌ 
దేశమంటే మనుషులోయ్‌ ' కదా!) అని పైన చూచి ఉన్నాం. అందుచేత దేశానికి, 
మానవసమాజానికి, సంబంధించిన అన్ని విషయాలు కూడా దీనిలో చర్చించబడి 
ఉన్నాయి. రాజులు, ప్రజలు, మంత్రులు, అమాత్యులు, రాజ్యంలోని ఆ యా శాఖలు, 
వాటి అధిపతులు, పాలనావిధానాలు, సాంఘికవ్యవస్థలు, అపరాధాలు, దండాలు, 
వ్యవసాయం, వర్తకం, పన్నులు, గ్రామనగరాలు, అరణ్యాలు, వృక్షాలు, మృగాలు, 
రసాయనశాస్త్రం, ఆయుర్వేదం, రాజ్యవిస్తరణ, రాజ్యసంరక్షణ, ఒకటేమిటి రాష్టస్వరూపం 
పర ములక! సంబంధించిన అన్ని విషయాలూ కూడ చర్చించబడ్డాయి. నిజానికి 
ఈ విషయా లన్నీ ఒక్క ఈ గ్రంథం పరిధిలోనికి వస్తాయా అని కొందరికి సందేహం 
కలగవచ్చు. ఆనాటి పద్ధతి అది. యాభై సంవత్సరాలు వెనుకకు తిరిగి చూస్తే ఈనాడు 
విశ్వవిద్యాలయాలో ఉన్నన్ని శాఖలు ఆనాడు ఉండేవి కావు. పాలిటికల్‌ సైన్స్‌, పబ్లిక్‌ 
అడ్మిని(స్టేషన్‌ మొదలైనవి చరిత్రశాఖాంతర్గతంగా ఉండేవి. సైన్స్‌లలో కేవలం ఫిజిక్స్‌, 
కెమిస్ట్రీ, జువాలజీవంటివి మాత్రమే ఉండేవి. ఇప్పుడు కొత్తగా పేర్లు పెట్టి స్వతంత్ర 
విషయాలుగా బోధించబడే వన్నీ వాటిలోనే అంతర్గతంగా ఉండేవి. ఏవో కొన్ని 
సౌకర్యాలను దృష్టిలో పెట్టుకొనడంవల్లా, ఒకప్పుడు రాజ్యువిస్తరణాభిలాషవల్లా వేరు 





ప్రస్తావన XXXV 


జో 


వేరు సబ్దెక్షులు ఏర్పరచబడుతున్నాయి. ఈ విషయా లన్నీ ఎలా ఉన్నా అర్థశాస్త్రం 
మాత్రం ఒక చిన్న ప్రాచిన భారతీయలౌకి కవిషయవి శ్వకోశం అని చెప్పడంలో సందేహం 
లేదు. 

విదేశీయపరిపాలనం స్టిరంగా నెలకొల్పబడడానికి పూర్వం భారతదేశంలో ఆ 
యా రాజ్యాల పాలనావిధానం అర్థశాస్రానుసారమే జరిగే దని చెప్పడానికి ఆధారా 
లున్నాయి. శివాజీ రాజ్యపాలనావిధానం అర్థశాస్రానుసారం జరిగిం దని ప్రొఫెసర్‌ యస్‌. 
ఆర్‌. కులకర్ణి “శివకాలీన రాజనీతి ఆణి రణనీతి ' అనే మరారీభాషలో రచించిన 
గ్రంథంలో సప్రమాణంగా నిరూపించారు. విదేశీయపరిపాలనాగమనానంతరం కూడొ 
ఎన్నో పరిపాలనాదులకు సంబంధించిన అంశాలు (అర్థశాస్త్రంలో చెప్పినవి) ఈనాటి 
వరకు అనువర్తిస్తూనే ఉన్నాయి. ఇవన్నీ పరిశీలిస్తూంటే భారతీయులకు పరిపాలనా 
విధానమే తెలియదు అని అంటూ కొందరు విదేశీయులు, అన్యమతస్సులు, తన్మానస 
పుత్రులైన ఆధునికపండితంమన్యులు చేసే ప్రచారం ఎంత హాస్యాస్పద మైనదో సృష్టం 
అవుతుంది. ఇందుకు ఎవరినీ తప్పుపట్ట పని లేదు. మూలగ్రంథాలు చదవకపోవడం, 
చదివినా కొన్ని పూర్వకృతనిర్ణయాలతో చదవడం - ఇవే ఇందుకు మూలకారణం. 

ఈ అర్థశాస్రానికి మహామహాపాధ్యాయ టి. గణపతిశాస్రిగారు “శ్రీమూలం' 
అనే చక్కని సంస్కృతవ్యాఖ్య రచించి దానితో తొలిసారిగా 1923 సంవత్సరంలో 
తిరువనంతపురం నుంచి ఈ గ్రంథం ప్రకటించారు. ఈ వ్యాఖ్య చాల ప్రామాణికమైన 
వ్యాఖ్య. దీనిని విస్తృతటీకాసహితమైన ఆంగ్లభాషానువాదంతో ప్రొఫెసర్‌ ఆర్‌.పి. కాంగ్లే 
బొంబాయి విశ్వవిద్యాలయంనుండి 1960 సంవత్సరంలో ప్రచురించారు. ప్రొా.కాంగ్లే 
మ.మ.గణపతిశాస్రిగారి వ్యాఖ్యనే కాక చాలమంది పాశ్చాత్యుల అనువాదాలు కూడ 
పరిశీలించి తమ గ్రంథం వెలువరించారు. ఇది ప్రామాణికమైన గ్రంథం. అర్థశాస్త్రంలో ని 
భాషా, శైలీ కూడా చాల ప్రాచీనమైనవి. వ్యాఖ్యానసహాయం లేకపోతే ఈ గ్రంథం పూర్తిగా 
అర్థం కాదు. ఈ ఆంధ్రభాషానువాదంలో పై రెండు గంథాలసహాయం గ్రహించబడింది, 
ఈ గ్రంథాల సహాయం లేకపోతే నావంటివానికి ఎతదనువాద-వ్యాఖ్యారచన సాధ్య 
మయేది కాదు. పై గ్రంథాలలో ఎక్కడనైనా అర్థభేదాలు వచ్చినప్పుడు చాలాచోట్ల కారగ్లే 
చెప్పిన అర్థాన్ని, కొన్ని చోట్ల నాకు నచ్చిన అర్థాన్ని గ్రహించడం జరిగింది. కొన్నిచోట్ల ఇద్దరి 
అభిప్రాయాలు చూపబడ్డాయి. ఈ గ్రంథంలో ప్రతిపాదించిన అనేక విషయాలలో 
కొన్నింటిని గ్రహించి విస్తృతాలైన వివేచనాత్మక గ్రంథాలు రచించడానికి అవకాశం 


XXXVI 


న్‌ 


కౌటిలీయమ్‌ అర్థశాస్తమ్‌ 
విషయసూచిక 


1. వినయాధికారికమ్‌ - ప్రథమమధికరణమ్‌:- 1-96 
విద్యాసముద్దేశః - 15. వృద్ధసంయోగః - 20. ఇన్టియజయ:ః - 23. అమాత్యోత్పత్తి: 
- 28. మన్రిపురోహితోత్పత్తిః - 32. ఉపధాభిః శౌచాశౌచజ్ఞానమమాత్యానామ్‌ - 34. 
గూఢపురుషోత్పత్తిః - 39. గూఢపురుషప్రణిధిః - 43. స్వవిషయే కృత్యాకృత్యపక్షరక్షణమ్‌ 
- 49. పరవిషయే కృత్యాకృత్యపక్షోపగ్రహః - 53. మంత్రాధికారః - 57. దూతప్రణిధిః 
- 63. రాజపుత్రరక్షణమ్‌ - 69. అవరుద్దవృత్తమ్‌ - 76. రాజప్రణిధిః - 79. నిశాన్తప్రణిధిః 
- 85. ఆత్మరక్షితకమ్‌ - 90. 
2. అధ్యక్షప్రచారః - ద్వితీయమధికరణమ్‌ 96-312 
జనపదనివేశః - 97. భూమిచ్చిద్రవిధానమ్‌ - 104. దుర్గవిధానమ్‌ - 107. 
దుర్గనివేశః - 116. సంనిధాతృనిచయకర్మ - 121. సమాహర్మసముదయప్రస్థాపనమ్‌ - 
126. అక్షపటలే గాణనిక్యాధికారః - 132. సముదయస్య యుక్తాపహృతస్య 
ప్రత్యానయనమ్‌ - 139. ఉపయుక్షపరీక్షా - 145. శాసనాధికారః - 150. కోశప్రవేశ్యరత్నపరీక్షా 
- 158. ఆకరకర్మాన్తప్రవర్తనమ్‌ - 150. . అక్షశాలాయామ్‌ సువర్ణాధ్యక్షః - 172. 
విశిఖాయాం సౌవర్ణికప్రచారః - 188. కోష్టాగారాధ్యక్షః - 96. పణ్యాధ్యక్షః - 205. 
కుప్యాధ్యక్షః - 209.ఆయుధాగారాధ్యక్షః - 212. తులామానపౌతవమ్‌ - 218. 
దేశకాలమానమ్‌ - 225. శుల్కాధ్యక్షః - 231. శుల్కవ్యవహారః - 236. సూత్రాధ్యక్త్షః 
- 239. సీతాధ్యక్షః - 242. సురాధ్యక్షః - 250. సూనాధ్యక్షః - 250. గణికాధ్యక్షః - 259. 
నావధ్యక్షః - 264. గోడధ్యక్షః - 270. అశ్వాధ్యక్షః - 278. - హగస్త్యధ్యక్షః - 287. 
రథాధ్యక్షః , పత్త్యధ్యక్షః - 291. సేనాపతిప్రచారః - 296. ముద్రాధ్యక్షః , వివీతాధ్యక్షః 
- 299. సమాహర్శృప్రచారః, - గృహపతివైదేహక తాపసవ్యజ్ఞనాః ప్రణిధయః - 301. 
నాగరికప్రణిధిః - 305. 
3. ధర్మస్థీయమ్‌ - తృతీయమధికరణమ్‌ 313-420 


XXXIX 


వ్యవహారస్థాపనా , వివాదపదనిబన్దః - 313. వివాహసంయుక్తమ్‌ - 322. 
దాయవిభాగః - 339. వాస్తుకమ్‌ - 352. సమయస్థాన పాకర్మ - 362. బుణాదానమ్‌ 
- 368. జ పనిధికమ్‌ - 376. దాసకర్మకరకల్పః - 384. సంభూయసముత్లానమ్‌ - 390. 
విక్రీతక్రీతానుశయ: - 395. దత్తస్యాన పాకర్మ- 410. అస్వామివిక్రయః , స్వస్వామిసంబన్దః 
- 398.సాహసమ్‌-404.వాక్సారుష్యమ్‌-407.దణ్ణ పారుష్యమ్‌-410. ద్యూతసమాహ్వయమ్‌ 
415. ప్రకీర్ణకమ్‌ -417 
4. కబ్బకశోధనమ్‌ - చతుర్ధమధికరణమ్‌ 420-487 

కారురక్షణమ్‌ - 420. వేదేహకరక్షణమ్‌ - 428. ఉపనిపాతప్రతీకారః - 433. 
గూఢాజీవినాం రక్షా - 438. సిద్ధవ్యజ్ఞనైః మాణవప్రకాశనమ్‌ - 442. శజ్కారూపకర్మాభిగ్రహః 
- 445. ఆశుమృతకపరీక్షా - 451. వాక్యకర్మానుయోగః - 456. సర్వాధికరణరక్షణమ్‌ 
- 461. ఎకాబ్ధవధనిష్ర యః - 468. శుద్ధః చిత్రశ్చ దల్ణకల్చః - 472. కన్యాప్రకర్మ - 476. 
అతిచారదబ్ణః -481. 

5. యోగవృత్తమ్‌ - పఇమమధికరణమ్‌ 488-530 

దాణ్జకార్మికమ్‌ - 488. కోశాభిసంహరణమ్‌ - 497. భృత్యభరణీయమ్‌ - 507. 
అనుజీవివృత్తమ్‌ - 514. సమయాచారికమ్‌ - 518. రాజ్యప్రతిసంధానమ్‌ - 524. 


6. మబ్దలయోనిః - షష్టమధికరణమ్‌ 531-543 
ప్రకృతిసంపదః - 531. శమవ్యాయామికమ్‌ - 537. 
7. షాడ్గుణ్యమ్‌ - సప్తమమధికరణమ్‌ 544-665 


షాడ్గుణ్యసముద్దేశః - 544. క్షయస్థానవృద్ధినిశ్చయః - 544. సంశ్రయవృత్తిః - 
551. సమహీనజ్యాయసాం గుణాభినివేశః , హీనసంధయః - 554. విగృహ్యాసనమ్‌, 
సంధాయాసనమ్‌, విగృహ్యయానమ్‌, సంధాయయానమ్‌, సంభూయప్రయాణమ్‌ - 
561. యాతవ్యమిత్రయోరభిగ్రహచిన్హా, క్షయ లోభవిరాగహేతవః ప్రకృతీనామ్‌ - 567. 
సంహిత ప్రయాణికమ్‌ , పరిపణితాపరిపణితాపసృతాః సంధయః - 575, ద్వైధీభావికాః 
సంధివిక్రమాః - 585. యాతవ్యవృత్తిః, అనుగ్రాహ్యమిత్రవిశేషాః - 591. మిత్ర 
హిరణ్యభూమికర్మసంధయః - 597. పార్‌ష్టిగ్రాహచిన్లా -623. హీనశక్తిపూరణమ్‌ - 631. 
బలవతా విగృహ్యోపరోధహేతవః - 637. - దణ్జోపనాయివృత్తమ్‌ - 643. సంధికర్మ - 
648. మధ్యమచరితమ్‌, ఉదాసీనచరితమ్‌, మణ్ణలచరితమ్‌ -657. 


8. వ్యసనాధికారకమ్‌ - అష్టమమధికరణమ్‌ 666-701 


XX కౌటిలీయమ్‌ అర్థళాన్తమ్‌ 


ప్రకృతివ్యసనవర్గః - 666. రాజరాజ్యయోర్య్యసనచిన్లా - 674. పురుషవ్యసనవర్గః 
- 678. పీడనవర్గః, స్తమృవర్గః, కోశసంగవర్గః - 685. బలవ్యసనవర్గః, మిత్రవ్యసనవర్గః 
- 694. 
9. అభియాస్యత్కర్మ - నవమమధికరణమ్‌ 702 - 753 

శక్తిదేశబలాబలజ్ఞానమ్‌, యాత్రాకాలాః - 702. బలోపాదానకాలాః, సంనాహగుణాః, 
ప్రతిబలకర్మ - 709. పశ్చాత్కోపచిన్లా, బాహ్యాభ్యన్తరప్రకృతికోపప్రతీకారః - 717. 
క్షయువ్యయలాభవివరివుర్శః - 724. బాహ్యాభ్యాన్తరాశ్చావద:ః - 728. 
దూష్యశత్రునంయుకాః (ఆపదః)-733. అర్భానర్ణసంశయయుక్తాః (ఆవదః), 
తాసాముపాయవికల్పజాః సిద్ధయః - 742. 
10. సాంగ్రామికమ్‌ - దశమమధికరణమ్‌ 754-788 

స్కన్గావారనివేశః -754. స్కన్గావారప్రయాణమ్‌ , బలవ్యసనావస్కన్షకాలరక్షణమ్‌ 
-757. కూటయుద్ధవికల్పాః, స్వసైన్యోత్సాహనమ్‌, స్వబలాన్యబలవ్యాయోగః -761. 
యుద్ధభూమయః, పత్త్యశ్వేరథహస్తికర్మాణి, పక్షకక్షోరస్యానాం బలాగ్రతో వ్యూహవిభాగః- 
769. సారఫల్గుబలవిభాగః, పత్త్యశ్వరథహస్తియుద్దాని - 774. దణ్బభోగమణ్గలాసంహత 
వ్యూహవ్యూహనమ్‌, తస్య ప్రతివ్యూహస్థాపనమ్‌ - 783. 


11. సంఘవృత్తమ్‌ - ఎకాదశమధికరణమ్‌ 788-796. 
భేదోపాదానాని, ఉపాంశుదణ్లాః -788. 
12. అబలీయసమ్‌ - ద్వాదశమధికరణమ్‌ 797-821 


దూతకర్మ - 797.మగ్రయుద్ధమ్‌, సేనాముఖ్యవధః , మల్బ్ణలషప్రోత్సాహనమ్‌ - 
806. శస్తాగ్నిరసప్రణిధయః, వీవధాసారప్రసారవధః - 810. యోగాతిసంధానమ్‌, 
దణ్ఞాతిసంధానమ్‌, ఎకవిజయః - 815. 
13. దుర్గలమ్ఫోపాయః - త్రయోదశమధికరణమ్‌ 822-855 
ఉపజాపః - 822. యోగవామనమ్‌ - 827. అపసర్పప్రణిధిః, పర్యుపాసనకర్మ, 
అవమర్దః -842. లబ్ధప్రశమనమ్‌ -852. 
14. బెపనిషదికమ్‌ - చతుర్ధశమధికరణమ్‌ ' 856-888 
__ పరబలఘాతప్రయోగః - 856. ప్రల మృనమ్‌ - 873. స్వబలోపఘాతప్రతీకారః 
-885. 3 
15. తన్రయుక్తిః - పళ్చాదశమధికరణమ్‌ 888-897 
తన్రయుక్షయః -888. 
16. శబ్దకోశః - 899-959 


శ్రీః 
ఓం స్వస్తి శ్రీగణేశాయ నమః 


కౌటిలీయమ్‌ అర్లశాస్త్రమ్‌ 
థి 


పుల్లెల శ్రీరామచన్దేణ విరబితయా బాలాననిన్యాఖ్యయా 
ఆ(న్ధ్రభాషావ్యాఖ్యయా నముల్లసీతమ్‌. 


వినయాధికారికమ్‌ - ప్రథమమ్‌ అధికరణమ్‌ 
ప్రథమో 3ధ్యాయః రాజవృత్తి: 
ప్రకరణాధికరణసముద్దేశః 
ఓం నమః శుక్రబృహస్పతిభ్యామ్‌. 
మూలమ్‌. పృథివ్యాః లాభే పాలనే చ యావన్త్యర్థశాస్రాణి పూర్వాచార్యః 
ప్రస్థాపితాని ప్రాయశః తాని సంహృత్య ఎకమిదమ్‌ అర్థశాస్త్రం కృతమ్‌. 
అథ బాలానన్దినీివ్యాఖ్యాయాః ప్రారమృః 


వ్యాఖ్య. _ నత్వా శ్రీతాతపాదాద్యాన్‌ శాస్తమన్రాదిసద్దురూన్‌, 
కౌటిలీయార్ధశాస్తం తద్‌ వ్యాకరోమ్యాన్థభాషయా. 
ఓం శుక్రాచార్యునకు బృహస్పతికి నమస్కారము. 

“చాణక్యుడు” అనే నామాంతరం గల కౌటిల్యుడు లేదా కౌెటల్యుడు (ఆయనకు 
విష్ణుగుప్త డని కూడ మరొక పేరు) అర్థశాస్త్రం రచించడానికి ప్రారంభించి ఆ కార్యం 
నిర్విఘ్నంగా కొనసాగడానికై బ్రహ్మవిష్ణుశివాత్మకమై న “ఓం” కారాన్ని ఉచ్చరించి అర్థశాస్త్ర 
ప్రవర్తకులైన ఆచార్యులలో కూటస్థులైన శుక్రాచార్యునకు, బృహస్పతికి నమస్కరిస్తున్నాడు. 
శుక్రాచార్యుడు రాక్షసుల గురువు. ఇతడు రచించిన అర్థశాస్తానికి “బె శనసం”అని'పేరు. 
దాని సంగ్రహమే “శుక్రనీతి”. బృహస్పతి రచించిన గ్రంథానికి “బార్హస్పత్యం” అని పేరు. 


2 కౌటిలీయమ్‌ అర్ధశాస్తమ్‌ 


పృథివ్యా ఇతి :- భూమిని సంపాదించడానికి, దానిని పాలించడానికి 
పూర్వాచార్యులు ఎన్ని అర్థశాస్రాలు ప్రచారంలోనికి తీసికొనివచ్చారో (రచించి ఉన్నారో) 
వాటిని అన్నింటినీ చాలా వరకు ఒక చోట చేర్చి, అనగా ఆ గ్రంథాలనుంచి విషయాలు 
సేకరించి, ఈ అర్థశాగ్రం రచించబడింది. 

అవతారిక :- ఈ అర్థశాస్త్రంలో మొత్తం పదిహేను అధికరణాలు ఉన్నాయి. 
ప్రకరణా లనే పేరుతో వీటి అవాంతరవిభాగం చేయబడింది. మొత్తం ప్రకరణాల 
సంఖ్య ఒకవంద ఎనభై (180). వాటిలోని విషయాలను వివరిస్తున్నాడు. 


మూ. తస్యాయం ప్రకరణాధికరణసముద్దేశః - 1. విద్యాసముద్దేశః 
2.వృద్ధసంయోగః 3. ఇన్టియజయః 4. అమాత్యోత్పత్తిః 5. మన్ర్తిపురోహి తో తృత్తిః 
6. ఉపధాభిః శౌచాశౌచజ్ఞాన మమాత్యానామ్‌ 7. గూఢపురుషోతృత్తిః 
8.గూఢపురుషప్రణిధిః 9. స్వవిషయే కృత్యాకృత్యపక్షరక్షణమ్‌ 10. పరవిషయే 
కృత్యాకృత్యపక్షో పగ్రహః 11. మన్రాధికారః 12. దూత ప్రణిధిః 13.రాజపుత్రరక్షణమ్‌ 
14. అవరుద్ధవృత్తమ్‌ 15. అవరుద్దే చ వృత్తి: 16. రాజప్రణిధిః 17. నిశాన్తప్రణిధిః 
18. ఆత్మరక్షితకమ్‌ ఇతి వినయాధికారికం ప్రథమాధికరణమ్‌. 


జ మొదటి అధికరణం - వినయాధికారికం 


వ్యా. తస్యేతి :- ఇది (చెప్పబడనున్నది) ఆ అర్థశాస్తంలోని ప్రకరణాధికరణాల 
సముద్దేశం. వివిధవిషయాలను ప్రతిపాదించే శాస్త్రగంథాలలో శాస్త్రకారులు కొన్ని 
పద్ధతులు అవలంబిస్తారు. ముందు చెప్పదలచిన విషయాల పేర్లు చెపుతారు. దీనికి 
'ఉద్దేశం' అని పేరు. తరువాత వాటి లక్షణాలు వివరించి పిమ్మట పరీక్ష చేస్తారు. 
“తివిధా(ఒ)స్య శ్యాస్తస్య ప్రవృత్తిః- ఉద్దేశో, లక్షణం, పరీక్షా చేతి. తత్ర ఉద్దేశస్తు నామ 
మాత్రేణ వస్తుసంకీర్తనమ్‌ (తర్కభాష పే. 5). ఇక్కడ సముద్దేశం అనగా ఉద్దేశమే. ఇది 
ఈనాడు మనం 'గంథారంభంలో ఇచ్చే విషయసూచిక వంటిది. 
1. విద్యలను గూర్చిన విచారం, 2. పెద్దల సహవాసం, 3. ఇంద్రియాలను 
అదుపులో ఉంచుకొనడం, 4. అమాత్యుల పుట్టుక, అనగా అమాత్యులను 
నియమించడం, 5. మంత్రి పురోహితుల ఉత్పత్తి (నియమించడం), 6.రహస్యోపాయా 


వినయాధికారికమ్‌ - వ్రకరణాధికరణనముద్దేళః 3 


లతో అమాత్యుల నడవడికను (న్యాయానుసారం (పవర్తిస్తున్నారా, న్యాయవిరుద్ధంగా 
ప్రవర్తిస్తున్నారా అనే విషయాన్ని) పరీక్షించడం, 7. గూఢచారుల ఉత్పత్తి 
(స్వరూపస్వభావాదికం,, 8. గూఢచారులను ఆ యా కార్యాలకై నియోగించడం, 9. తన 
దేశంలో ఉన్న కృత్యులను (కోపం ఉన్నవాళ్లను, లుబ్బులను) అకృత్యులను గూర్చి 
తెలిసికొని సంరక్షించుకొనడం, 10. పరుల దేశంలోని కృత్యాకృత్యపక్షాలను తన వైపు 
తిప్పుకొనడం (శత్రురాజ్యంలోని (కుద్ధలుబ్బులనూ, ఇతరులనూ కూడా తనకు 
అనుకూలంగా చేసికొనడం), 11. మంత్రాధికారం, 12. దూతలను ఆ యా పనులమీద 
పంపడం, 13. రాజప్పుత్రులనుండి రక్షణం, 14. రాజుకు అనుకూలంగా ఉండని 
రాజపుత్రుల ప్రవృత్తి, 15. అట్టి రాజపుత్రుల విషయంలో రాజు అవలంబించవలసిన 
ప్రవృత్తి, 16. రాజు కర్తవ్యం, 17. రాజప్రాసాదంలో పాటించవలసిన నియమాలు, 
18.రాజు తనను తాను రక్షించుకొనడం. ఇది వినయాధికారికం అనే మొదటి ప్రకరణం. 
వినయం అనగా రాజుకు కావలసిన విద్యాభ్యాసాదికం. ట్రైనింగు. దానికి సంబంధించినది 
వినయాధికారికం. 

మూ. 1. జనపదవినివేశః 2. భూమిచ్చిద్రాపిధానమ్‌ 3. దుర్గవిధానమ్‌ 
4. దుర్గవినివేశః 5. సంనిధాతృనిచయకర్మ 6.సమాహర్శసముదయ ప్రస్థాపనమ్‌ 
7.అక్షపటలే గాణనిక్యాధికారః 8. సముదయస్య యుక్తాపహృతస్య 
ప్రత్యానయనమ్‌ 9. ఉపయుక్తపరీక్షా 10. శాసనాధికారః 11.కోశప్రవేశ్యరత్నపరీక్షా 
12. ఆకరకర్మాన్తపవర్తనమ్‌ 13. అక్షశాలాయాం సువర్గాధ్యక్షః 14. విశిఖాయాం 
సౌవర్ణికపచారః 15. కోష్టాగారాధ్యక్షః 16.పణ్యా ధ్యక్షః 17. కుప్యాధ్యక్షః 
18.ఆయుధాగారాధ్యక్షః 19.తులామానపొతవమ్‌ 20.దేశకాల మానమ్‌ 
21.శుల్కాధ్యక్షః 22. సూత్రాధ్యక్షః 23. సీతాధ్యక్షః 24.సురాధ్యక్షః 
25.సూనాధ్యక్తః 26. గణికాధ్యక్షః 27.నావధ్యక్షః 28.గోధ్యక్షః 29, అశ్వాధ్యక్షః 
30.హస్త్యధ్యక్షః 31. రథాధ్యక్షః 32. పత్త్యధ్యక్షః 33. సేనాపతి ప్రచారః 
34.ముద్రాధ్యక్షః 35. వినీతాధ్యక్షః 36. సమాహర్శ ప్రచారః 37.గృహపతిక 
వైదేహక తాపసవ్యళ్టునాః ప్రణిధయః 38. నాగరిక ప్రణిధిః ఇత్యధ్యక్షపచారో 
ద్వితీయమధికరణమ్‌. 


4 కౌటిలీయమ్‌ అర్థశాన్రమ్‌ 


రెండవ అధికరణం - అధ్యక్షపచారం 


వ్యా. 1.గ్రామ ప్రాంతాల వ్యవస్థ చేయడం 2. వ్యవసాయానికి అనుగుణంగా లేని 
భూమిని అందుకు అనుగుణంగా చేయడం 3. దుర్గనిర్మాణం 4. దుర్గాలలో నగర 
= నిర్మాణం ర్‌. సంనిధాత (616010! of stores) కోష్టాలను (stores) భద్రపరచడం 
6.సమాహర్త (adMINistrat0r) సముదయానికి (పన్నుల వసూలుకు) తగు ఏర్పాట్లు 
చేయడం 7. అక్రపటలం (audit office) లో గాణనికుడు (2046100 చేయవలసిన 
పని 8. అధికారులు అపహరించిన ప్రభుత్వానికి చెందిన సొత్తును వాళ్లనుండి 
రాబట్టడం 9. ఉద్యోగుల పనులు పర్యవేక్షిస్తూ ఉండడం 10. రాజశాసనాలు 
11.ధనాగారంలోనికి చేర్చవలసిన విలువైన వస్తువుల పరీక్ష 12. గనులు, కార్యశాలలు 
(ప్రారంభించడం 13. అక్షశాల (wంrk5hంp్ర) లో సువర్ణపర్యవేక్షకుడు 14. విశిఖ (అంగడి 
వీథి Market-street) లో బంగారం పని చేసేవాని ప్రచారం (activity) 15.ధాన్యాదులు 
నిలవచేసే కోష్టాగారాల పర్యవేక్షకుడు 16. వర్తకానికి అధ్యక్షుడు 17. అడవులనుండి 
లభించే సొత్తుకు అధ్యక్షుడు 18. ఆయుధాగారాధ్యక్షుడు 19. తూకాలను కొలతలను 
స్థిరీకరించడం 20. దేశానికి కాలానికీ సంబంధించిన ప్రమాణాల నిర్ణయం 21. పన్నులు 
వసూలు చేసే శాఖకు అధ్యక్షుడు 22. వస్త్రాల నిర్మాణానికి (Textiles) సంబంధించిన 
అధ్యక్షుడు 23. వ్యవసాయశాఖకు అధ్యక్షుడు 24. మద్యశాలల అధ్యక్షుడు 25.కసాయి 
దుకాణాల అధ్యక్షుడు 26. వేశ్యాగ్భహాల పర్యవేక్షకుడు 27. నౌకాధ్యక్షుడు 28.పశుసంపద 
అధ్యక్షుడు 29. అశ్వాధ్యక్షుడు 30. గజాధ్యక్షుడు 31. రథాధ్యక్షుడు 32. పదాతి 
(కాలిబంటుల) అధ్యక్షుడు 33. సెనాపతి ప్రచారం (activity) 34. ముద్రాధ్యక్షుడు 
(Superintendent of pass ports) 35. పచ్చికబీళ్ల అధ్యక్షుడు 36. సమాహర్త 
(administrator) యొక్క ప్రచారం (aCtivity) 37. గృహస్థుల వేషాలు, వర్తకుల 
వేషాలు, సంన్యాసుల వేషాలు ధరించి సంచరించే గూఢచారులు 38. నగరపర్యవేక్షకుని 
(city Mayor) కి సంబంధించిన నియమాలు - ఇవి అధ్యక్షపచారం (ఆయా శాఖల 
అధిపతుల కార్యకలాపాలు - aCtiVities ) అనే రెండవ అధికరణం. రెండవ 
అధికరణంలో ఈ విషయాలు ఉన్నాయని అర్థం. 


మూ, 1.వ్యవహారస్థాపనా 2. వివాదపదనిబన్ధః 3. వివాహసంయుక్త్షమ్‌ 
4. దాయవిభాగః 5. వాస్తుకమ్‌ 6. సమయస్యానపాకర్మ 7. బుణాదానమ్‌ 


వినయాధికారికమ్‌ - ప్రకరణాధి కరణనముద్దేళః ర్‌ 


8. జ పనిధికమ్‌ 9. దాసకర్మకరకల్ప;ః 10. సంభూయనముత్తానమీ 
11.విక్రీతక్రీతానుశయ: 12. దత్తస్యానపాకర్మ 13. అస్వామివిక్రయః 
14.స్వస్వామిసంబనః 15. సాహసమ్‌ 16. వాక్సారుష్యమ్‌ 17. దణ పారుష్యమ్‌ 
18. ద్యూతసమాహ్వయమ్‌ 19. ప్రకిర్ణకాని ఇతి ధర్మస్టయం తృతీయ 
మధికరణమ్‌ు. 


మూడవ అధికరణం - ధర్మస్టీయం 


f 


వ్యా. 1. ఎ విధమైన వ్యవహారం (72౧592010౧, litigation) సిద్దిస్తుందో, ఏది 
సిద్ధించదో నిర్ణయించడం 2. వివాదాన్ని కోర్టు ముందు ఉంచడం (filing of law- 
56115) 3. వివాహాన్ని గూర్చి 4. ఆస్తి పంపకాలు 5. స్థిరాస్తి (1౧౧౧౧౦౪019 property) 
6. కట్టుబాటు లేదా ఒప్పందం (00౧౪8౧510౧) అతిక్రమించకపోవడం 7. అప్పు 
తీర్చకపోవడం 8. నిక్షేపాన్ని (66005115) గూర్చి 9. దాసులకు, కర్మచారులకు 
సంబంధించిన నియమం 10. వాటాదారులుగా ఎర్బడడం (undertakings in 
partnership) 11.అమ్మినదాని విషయంలోను, కొన్నదాని విషయంలోను పశ్చాత్తాపం 
అనగా మాట వెనుకకు తీసికోవడం (గ౧6౦౭55100) 12. ఇస్తానని మాట ఇచ్చి 
ఇవ్వకపోవడం 13. స్వామి కానివాడు అమ్మడం అనగా తనది కొనిదానిని అమ్మడం 14, 
సామ్ము-సామ్ముగలవాడు అనె సంబంధం (ownership) 15. బలాత్కారంగా 
ఆక్రమించడం (forcible seizure) 16. పరుషంగా మాటలాడడం - మాటలతో 
పీడించడం 17. శారీరకంగా పీడించడం 18.జూదంలో పందెం ఒడ్గడం 19. ఇంకా చిన్న 
చిన్న విషయాలు (Miscellaneous) - ఇది ధర్మస్థీయం, అనగా ధర్మం నిర్ణయించే 
న్యాయాధీశునికి సంబంధించిన విషయాలు ఉన్న, మూడవ అధికరణం. 


మూ. 1. కారుకరక్షణమ్‌ 2. వైదేహకరక్షణమ్‌ 3.ఉపనిపాతప్రతీకారః 
4. గూఢాజీవినాం రక్షా 5. సద్ధవ్యజ్బ నైర్మాణవప్రకాశనమ్‌ 6.శబ్కారూప 
కర్మాభిగహః 7. ఆశుమృతకపరీక్షా 8. వాక్యకర్మానుయోగః 9,.సర్వాధికరణ 
రక్షణమ్‌ 10. ఎకాబ్గవ ధని ష్కయః 11. శుద్ధశ్చిత్రశ్చ దణ్బ్ఞకల్పః 12.కన్యాప్రకర్మ 
13. అతిచారదణ్ణః 14. ఇతి కణ్బకశోధనం చతుర్ణమధికరణము, 


6 కౌటిలీయమ్‌ అర్థశాన్రమ్‌ 


నాల్లవ అధికరణం - కంటకశోధనం 
సమాజంలోని ముళ్లు పెకలించివేయడం (చిడపురుగుల్ని ఎరివేయడం) 


వ్యా. 1. ప్రజల్ని శిల్చులనుండి రక్షించడం 2. వర్తకులనుండి రక్షించడం 
3. పకృతివైపరీత్యాదులు సంభవించినపుడు వాటికి ప్రతి క్రియ చేయడం 4. రహస్యమైన 
ఆదాయం ఉన్నవాళ్లనుండి రక్షించడం 5. సంన్యాసుల వేషంలో ఉన్నవారి సహాయంతో 
అపరాధుల్ని పట్టుకొనడం 6. దొంగలు మొదలైన వాళ్లను సొత్తుతో పట్టుకొన్నా వాళ్లు 
చేసిన పని ఆచూకీ తెలిసినా, సంశయం కలగగానే నిర్బంధించడం 7. హటాత్తుగా 
మరణించినవాని పరీక్ష 8. ప్రశ్నించడం ద్వారా పరీక్షించడం, పీడించడం ద్వారా 
పరీక్షించడం 9. అధికారు లందరినుండీ రక్షించడం 10. ఒక అవయవాన్ని తీసివేయడానికి 
బదులు కొంత జరిమానా విధించడం 11. పీడనం లేని మరణశిక్ష, శరీరాన్ని పీడించే 
మరణశిక్ష 12. కన్యాదూషణం 13. చేయకూడని పనులు చేసినందుకు దండనం. ఇది 
కంటకళోధనం అనే నాల్గవ అధికరణం. 


మూ. దాణ్గకర్మికమ్‌ 2. కోశాభిసంహరణమ్‌ 3. భృత్యభరణీయమ్‌ 
4.అనుజీవివృత్తమ్‌ 5. సామయాచారికమ్‌ 6. రాజ్య ప్రతిసన్ధానమ్‌ 7. ఏ్రైశ్వర్యమ్‌ 
ఇతి యోగవృత్తం పజ్బమమధికరణమ్‌. 


ఐదవ అధికరణం - యోగవృత్తం; రహస్యంగా చేయవలసిన పనులు 


వ్యా. 1. రహస్యంగా దండించడాన్ని గూర్చి చెప్పేది 2. ధనాగారాన్ని నింపడాన్ని 
గూర్చి 3. సేవకుల జీతాలను గూర్చి 4. ఆశయించి జీవించేవాళ్ల నడవడికను గూర్చి 5. 
ఎవరు ఎప్పుడు ఎలా నడుచుకోవాలో చెప్పేది 6. రాజ్యపాలనం కొనసాగించడాన్ని 
గూర్చి 7. ఒకనికే రాజ్యాధికారం అనే విషయాన్ని గూర్చి. ఇది యోగవృత్తం అనే ఐదవ 
అధికరణం. 
_ మూ. 1. ప్రకృతిసంపదః 2. శమవ్యాయామికమ్‌ ఇతి మణ్బలయోనిః 
షష్టమ్‌ అధికరణమ్‌. 


వినయాధికారికమ్‌ - వ్రకరణాధికరణనముద్దేశః 7 


ఆరవ అధికరణం - మండలాన్ని గూర్చినది 


వ్యా. 1. పకృతుల సంపద (అభివృద్ధి లేదా ఉన్నతస్థితి) 2. శమానికి (రాజ్యంలో 
శాంతికి), వ్యాయామానికీ (అనగా కార్యనిర్వహణానికి atIVIty ) సంబంధించినది. 
ఇది మండలానికి (611016 01 kings) సంబంధించిన ఆరవ అధికరణం. 


మూ. షాడ్లుణ్యసముద్దెశః 2. క్షయస్థానవృద్ధినిశ్చయః 3. సం శయవృత్తి:ః 
4. సమహీనజ్యాయసాం గుణాభినివేశః 5. హినసంధయః 6. విగృహ్యాసనమ్‌ 
7. సంధాయాసనమ్‌ 8. విగృహ్యయానమ్‌ 9. సంధాయయానమ్‌ 
10.నంభూయ వయాణవ్‌ం 11. యాతవ్యామితయోరభి గహచిన్తా 
12.క్షయలోభవిరాగహేతవః ప్రకృతీనామ్‌ 13. సామవాయికవిపరిమర్శః 
14.సంహితప్రయాణికమ్‌ 15. పరిపణితాపరిపణితాపసృతాశ్చ సంధయః 
16. ద్వైధీభావికాః సంధివిక్రమాః 17. యాతవ్యవృత్తి:ః 18.అనుగాహ్యమి త్ర 
విశేషాః 19. మి త్రహిరణ్యభూమిసంధయః 20. పార్టి గాహచిన్లా 21. హీన శక్తి 
పూరణమ్‌ 22. బలవతా విగృహ్యోపరోధహేతవః 23.దణ్లోపనతవృత్తమ్‌ 24. 
దణ్లోపనాయివృత్తమ్‌ 25. సంధికర్మ 26.సంధిమోక్షః 27. మధ్యమచరితమ్‌ 
28. ఉదాసీనచరితమ్‌ 29,.మణ్జ్బలచరితమ్‌ ఇతి షాడ్గుణ్యం సస్తమమధి 
కరణమ్‌. 


ఎడవ అధికరణం - షాడ్లుణ్యానికి సంబంధించినది 


వ్యా. 1. సంధి మొదలైన ఆరు గుణాల సంక్షిప్తనిరూపణం 2. క్షయం, నిలకడగా 
ఉండడం, అభివృద్ధి-వీటి నిశ్చయం 3, అశయించేటప్పుడు చేయవలసిన విధానం 
4.సమానబలం కలవాడు, దుర్చలుడు, అధికబలుడు (అయిన రాజు) వ్యవహరించ 
వలసిన పద్ధతి 5. దుర్చలుడు చేసికొనవలసిన సంధి 6. విరోధం పెట్టుకొని ప్రశాంతంగా 
ఉండడం 7. సంధి చేసికొని ప్రశాంతంగా ఉండడం 8. విరోధం అవలంబించి చేసే 
యుద్ధయాత 9. సంధి చేసికొని యానం (సైన్యం నడపడం) చెయ్యడం 10, 
(ఇతరరాజులతో) కలిసి యుద్ధయాత్ర చేయడం 11. ఎదిరించవలసిన వానిమీదికి, 
సహజశత్రువుమీదికి దండెత్తడాన్ని గూర్చి ఆలోచించడం 12. ప్రకృతులలో క్షయమూ, 


8 కౌటిలియమ్‌ అర్ధశాన్తమ 


లోభమూ, విరాగం (రాజుమీద ప్రేమ లోపించడం) వీటికి కారణాలు 13.మిత్రులందరూ 
కలవడాన్ని గూర్చిన ఆలోచన 14. ఒప్పందం (ప్రకారం ఇద్దరు రాజులు మూడవవాని పై 
దండెత్తడం 15. కొన్ని షరతులు పెట్టుకొని చేసికొన్న సంధి, ఏ షరతులూ లేని సంధి, 
తననుంచి ఏ కారణంచేతనైనా దూరం అయిపోయినవానితో సంధి 16. విధాన 
ద్వైవిధ్యంవల్ల సంధీ, యుద్ధమూ 17. యుద్దానికి వచ్చే శత్రువుచేత ఎదిరింపబడనున్నవాడు 
చేయవలసిన విధానము 18. అనుగ్రహించవలసిన ఆ యా మిత్రులు (ఏ మిత్రులకు 
సహాయం చెయ్యాలి) 19. మితసంధి (Pact for securing an ally), హిరణ్యసంధి 
(Pact for securing money), భూమిసంధి (Pact for securing land), కర్మసంధి 
(Pact for securing an undertaking) 20. పార్టి గ్రాహుణ్జీగూర్చి అనగా 
వెనుకనుండి వచ్చి దాడి చేసే వానినిగూర్చి, ఆలోచన 21.తగ్గిపోయిన శక్తిని మరల 
పుంజుకొనడం 22. బలవంతునితో విరోధం పెట్టుకొని దుగ్గంలో నిలదొక్కుకొని 
ఉండడానికి కారణాలు 23. సైన్యంతో పాటు లొంగిపోయే రాజు అనుసరించవలసిన 
విధానం 24. సైన్యంతో సహా శత్రురాజును లొంగదీసుకొన్నవాడు అనుసరించవలసిన 
విధానం 25. సంధి చేసుకొనడం 26. సంధికోసం జామీనుగా తీసికొన్నవానిని 
విడిపించుకొనడం (Liberation of the hostage) మధ్యవర్తిగా ఉన్న (లేదా మధ్య 
ఉన్న) రాజుయొక్క ప్రవృత్తి 28. ఉదాసీనుడుగా ఉన్నవాని ప్రవృత్తి 29. మండలం 
విషయంలో ప్రవృత్తి. ఇది షాడ్గుణ్యానికి సంబంధించిన ఎడవ అధికరణం. 

మూ. 1. ప్రకృతివ్యసనవర్గః 2. రాజరాజ్యయోర్వ్యసనచిన్తా 
3.పురుషవ్యసనవర్గః 4.పీడనవర్గః క్‌ స్తమృనవర్గః 6. కోశసంగవర్గః 
7.బలవ్యననవర్గః 8.మితవ్యననవర్గః ఇతి వ్యసనాధికారికవ్‌ు 
అష్టమమధికరణమ్‌. 


ఎనిమిదవ అధికరణం - ఆపదలను గూర్చినది 


వ్యా. 1. ప్రకృతులకు వచ్చే ఆపదల వర్గం 2. రాజుకు, రాజ్యానికి కలిగే 
ఆపదలను గూర్చిన ఆలోచన 3. పురుషుని వ్యసనాల (చెడ్డగుణాల) వర్గం 4. అగ్ని 
జలాదిపీడనాల వర్గం 5. రాజకార్యాలను స్తంభింపచేసేవాటి వర్గం 6. ధనాగారానికి 
ధనం చేర్చకపోవడానికి కారణాల వర్గం 7. సైన్యానికి వచ్చే ఆపదల వర్గం 8. మిత్రుల 
ఆపదల వర్గం. ఇది వ్యసనాలను గూర్చిన ఎనిమిదవ అధికరణం. 


వినయాధికొరికమ్‌ - ప్రకరణాధి కరణనముద్దేశః 9 


మూ. శక్తిదేశకాలబలాబలజ్ఞానమ్‌ 2. యాత్రాకాలాః 3.బలోపాదాన 
కాలాః 4.సన్నాహగుణాః 5. ప్రతిబలకర్మ 6. పశ్చాత్కోపచిన్లా 7. బాహ్యా 
భ్యన్తరపకృతికోప పతీకారః 8. క్షయవ్యయలాభవిపరిమర్శః 9.బాహ్యా 
భ్యన్తరాశ్చాపదః 10. దూష్యశత్రుసంయుక్తాః 11 అర్జ్భానర్థసంశయయుక్తాః 
12. తాసాముపాయవికల్పజాః సిద్దయః ఇత్యభియాస్యత్కర్మ నవమ 
మధికరణమ్‌. 


తొమ్మిదవ అధికరణం - జైత్రయాత్రకి వెళ్లేవాని కర్మ 


వ్యా. 1. యుద్ధయాత్రకు వెళ్లే ముందు తనయొక్క ఇతరులయొక్క శక్తి, దేశం, 
కాలం వీటి బలాబలాలను తెలిసికొనడం 2. యుద్దయాత్రకు తగిన కాలాలు 3. వివిధ 
సైన్యాలను సేకరించే కాలాలు 4. వివిధసైన్యాలను యుద్దానికి సిద్ధం చేయడంలోని 
గుణాలు 5. శత్రు సైన్యాన్ని ఎదిరించగలిగిన సైన్యాన్ని సిద్ధం చేసుకొనడం 6.వెనకనుండి 
వచ్చే ఉపద్రవాలను గూర్చిన ఆలోచన 7. రాజ్యం బైటా లోపలా కలగడానికి అవకాశం 
ఉన్న పకృతుల తిరుగుబాటుకు ప్రతిక్రియ 8. నష్టం, వ్యయం, లాభం వీటిని గూర్చిన 
విమర్శ 9. బైటా లోపలా ఉన్నవారి (అధికారుల) నుండి వచ్చే ఆపదలు 10. 
ద్రోహులకు, శత్రువులకు సంబంధించినవి, వాళ్లనుండి కలిగేవి (ఆపదలు); 11. 
వ్రయోజనాలతోను (advantages) అనర్భాలతోను (disadvantages), 
సంశయంతోను (Uncertainty) సంబంధించిన (అపాయాలు) 12. వేరు వేరు 
ఉపాయాలు అవలంబించి ఈ అపాయాలను అధిగమించడం. ఇది అభియాస్యత్కర్మకు 
సంబంధించిన తొమ్మిదివ అధికరణం. 


మూ. 1. స్కన్ధావారనివేశః 2. స్కన్ధావారపయాణమ్‌ 3.బలవ్యసనావ 
స్కన్టకాలరక్షణమ్‌ 4. కూటయుద్ధవికల్పాః 5.స్వసైన్యోత్సాహనమ్‌ 6. 
స్వబలాన్యబలవ్యాయోగః 7. యుద్ధభూమయః 8. పత్త్యశ్వరథహస్తి కర్మాణి 
9. పక్షకక్షోరస్యానాం బలాగ్రతో వ్యూహవిభాగః 10. సారఫల్గుబలవిభాగః 11. 
పత్త్యశ్వరథహస్తియుద్దాని 12.దబ్బభోగమణ్ణలాసంహత వ్యూహవ్యూహనమ్‌ 
13. తస్య ప్రతివ్యూహసంస్థాపనమ్‌ ఇతి సాంగ్రామికం దశమమధికరణమ్‌. 


10 కౌటిలీయమ్‌ అర్థళాస్తమ్‌ 


పదవ అధికరణం - యుద్దానికి సంబంధించినది 


వ్యా. 1. సైన్యాన్ని నివేశించడం (నిలపడం) 2. స్కంధావారంనుంచి బయలుదేరడం 
3. సైన్యానికి ఎదైనా ఆపద వచ్చిన కాలంలోను, ఆక్రమణసమయంలోను రక్షించడం 
4. అనేకవిధాలైన కపటయుద్దాలు 5. తన సైన్యానికి ఉత్సాహం కలిగించడం 6. తన 
సైన్యం శృత్రుసైన్యంతో తలబడేటట్లు చేయడం 7. యుద్దానికి తగిన ప్రదేశాలు 
8.కాలిబంట్లు, గుజ్జపు సవారులు, రథికులు, గజారూఢులు చేయవలసిన పనులు 
9.రెక్కల దగ్గర, ప్రక్కలా, మధ్యభాగంలోను సైన్యాలను వ్యూహాలుగా ఏర్పరచడం 
(పక్షం అనగా సైన్యం ముందుభాగంలో వెలుపలకు ఉన్న సైన్యం. కక్షం అనగా వెనుక 
వైపున పార్వభాగాలు. ఉరస్‌ అనగా మధ్యభాగం) 10. బలమైన సైన్యాన్ని దుర్చలమైన 
సైన్యాన్నీ విభజించి ఆ యా స్థానాలలో ఉంచడం 11. కాలిబంటులు, ఆశ్వికులు, 
రథికులు, గజారూఢులు వీళ్ల యుద్దాలు 12. దండవ్యూహం (సైన్యాన్ని కజ్జ ఆకారంలో 
నిలపడం) సర్పవ్యూహం, మండలవ్యూహం, అసంహతవ్యూహం (వేరువేరుగా చేసి 
నిలపడం) 13. వీటిని ఎదిరించడానికీ తగినట్లుగా వ్యూహాలు రచించడం- ఇది 
యుద్దానికి సంబంధించిన విషయాలున్న పదవ అధికరణం. 

మూ. 1. భేదోపాదానాని 2. ఉపాంశుదణ్దః ఇతి సంఘవృత్త 
మేకాదశమధికరణమ్‌. 


పదకొండవ అధికరణం - సంఘరాజ్యాలకి (01/00) 
సంబంధించినది 

వ్యా. 1. సంఘరాజ్యాలలో పరస్పరం భేదభావాలు కలిగించే ఉపాయాల 
ప్రయోగం. 2. రహస్యంగా దండించడం (నశింపచేయడం). ఇది సంఘవృత్తం అనే 
పదకొండవ అధికరణం. 

మూ. 1. దూతకర్మ2. మన్రయుద్ధమ్‌ 3. సేనాముఖ్యవధః 4. మణ్ణల 
ప్రోత్సాహనమ్‌ 5. శస్తాగ్నిరస ప్రణిధయః 6. వీవధాసార ప్రసారవధః 7.యోగాతి 
సంధానమ్‌ 8. దణ్ఞాతిసంధానమ్‌ 9. ఏకవిజయః ఇత్యాబలీయసం, ద్వాదశ 


వినయాధికొరికమ్‌ - వ్రకరణాధికరణనముద్దేళ 





C7 
పన్నెండవ అధికరణం - దుర్చ “దీ యాలో చెప్పేది. 


వ్యా. 1. దూతను పంపడం 2. మంత్రంతో (రాజకీయపు ఎత్తులతో 
Diplomacy) యుద్ధం చెయ్యడం 3. శతు సేనానాయకుణ్సి చంపించివేయడం 
4.రహస్యంగా మండలాన్ని (రాజసముదాయాన్ని) (ప్రోత్సహించడం 5. రహస్యంగా 
ఆయుధ ప్రయోగం, అగ్నిప్రయోగం, విషప్రయోగం చేయడం 6. శత్రువు రాజ్యంలోనికి 
ఏ సరుకులూ వెళ్లకుండా చేయడం (“వివధం' లేదా “వీవధం' ఆహారపదార్థాల రాక, 
“ఆసారం' అనగా మిత్రుల సైన్యం రావడం, “ప్రసారం' అనగా అడవులనుండి 
నగరంలోనికి తీసికొని వచ్చే కట్టెలు మొదలైనవి) 7. కపటోపాయం చేత మోసగించడం 
8. వధాదులచేత ఓడించడం 9. ఒంటరిగా ఉన్నవానిని ఓడించడం. ఇది చాలా 


దుర్చలుడైనవాడు చేయవలసిన విధానం చెప్పే పనెండవ అధికరణం. 
ఇ గాం మరం 
మూ. 1. ఉపజాపః 2. యోగవామనమ్‌ ౩. అపసర్పప్రణిధిః 


4.పర్యుపాసనకర్మ 5. అవమర్దః 6. లబ్ధప్రశమనమ్‌ ప 


తయోదశమధికరణమ్‌. 
ఇ 320: ౨56 
పదమూడవ అధికరణం - Ir | 
(శతుదుర్గాన్ని ఆక్రమించే ఉపాయం) ~~ 


we 


వ్యా. 1. భేదోపాయం ప్రయోగించి అంతఃకలహాలు పుట్టించడం 2. ఆ యా 
ఉపాయాల చేత దుర్గంనుంచి బైటకు రప్పించడం 3. రహస్యంగా కొందరిని దుర్గంలో 
(ప్రవేశపెట్టడం 4. దుర్గాన్ని ముట్టడించడం 5. దుర్గాన్ని బలాత్కారంగా ఆక్రమించడం 
6. ఆక్రమించిన దుర్గంలో శాంతి నెలకొల్పడం. ఇది దుర్గలంభోపాయం అనే 


పదమూడవ అధికరణం. KR] T64I2 
వమా 1; పరఘాతప్రయోగః 2: ప్రలమృనమ్‌ 3. స్వబలోపఘాత 
ప్రతీకారః ఇత్యౌపనిషదం చతుర్షశమధికరణమ్‌. 


12 కొటిలీయమ్‌ అర్ధశాన్తమ్‌ 


పద్నాల్గన అధికరణం- జొపనిషదం 
(శతుజయోపాయరహస్యాలు చెప్పేది) 


వ్యా.1. శత్రు సైన్యాన్ని రహస్యంగా చంపే పద్ధతులు అవలంబించడం 2. బెషధ 
- మంత్రాదిప్రయోగాల ద్వారా శత్రువును మోసంచేయడం 3. తన సైన్యానికి జరిగిన 
నష్టానికి ప్రతిక్రియ చేసుకొనడం - ఇది బెపనిషదం అనే పద్నాల్గ్లవ అధికరణం. 

మూ. తన్రయుక్రయః. ఇతి తన్తయుక్తిః పజ్బదశమధికరణమ్‌. 


పదిహేనవ అధికరణం - తంత్రయుక్తి 


వ్యా. తంత్రయుక్తులు అనగా ఈ శాస్త్రంలో ఉపయోగించిన విషయ పతిపాదన 
పద్ధతులు. ఇది తంత్రయుక్తి అనే పదిహేనవ అధికరణం. 

మూ. శాస్తసముద్దేశః పజ్బదశాధికరణాని, సప జ్బాశదధ్యాయశతమ్‌, 
సాశీతిప్రకరణశతమ్‌, షట్‌ శ్లోకసహసాణీతి. 
శ. సుఖగహణవిజ్లేయం తత్త్వార్థపదనిశ్చితమ్‌, 

కౌటిల్యేన కృతం. శాస్తం విముక్తగ్రన్ధవిస్తరమ్‌. 


ఇతి కౌటిలీయార్థశా స్తే వినయాధికారికే (వభమాధికరణే 
(వభమో౭౬ ధ్యాయః రాజవృత్తిః. 

వ్యా. ఇదీ శాస్తసముద్దేశం - అధికరణాలు పదిహేను, అధ్యాయాలు నూటయాబై, 
ప్రకరణాలు నూటఎనబై. మొత్తం ఈ శాస్త్రం ప్రమాణం ఆరువేల శ్లోకాలు. 

వి. ఈనాడు మనం ఈ వ్యాసంలో 500 పదాలు లేదా 800 పదాలు ఉండాలి 
అని లెక్కపెట్టినట్టుగా గ్రంథాలను శ్లోకాలలో లెక్కపెట్టే పద్ధతి ఒకటి ఉంది. శ్లోకానికి 
ముప్పై రెండు అక్షరాలు. ఆవిధంగా ఒక (గ్రంథంలో ఉన్న అక్షరాలను 32 తో 
భాగించగా వచ్చిన సంఖ్య శ్లోకసంఖ్య అవుతుంది. ఈ విధంగా ఈ గ్రంథంలోని 
అక్షరాలన్నీ 32 తో భాగించగా 6000 శ్లోకాలు వస్తాయి. అందుచేత దీనిని 6000 శ్లోకాల 
గంథం అంటారు. 

నుఖేతి :- కౌటిల్యుడు రచించిన ఈ శాస్త్రం నేర్చుకోవడానికీ, అర్థం చేసుకోవడానికీ 
చాలా సులభమైనది. సిద్దాంతాలు, పదాలు, అర్జాలూ కూడా ఏ విధమైన సందేహాలకీ 
తావు లేకుండా సునిశితంగా ఉంటాయి. అనవసరమైన విస్తరం తేదు. 


వినయాధికొారికమ్‌ - విద్యానముద్దేళః 13 


“బాలానందిని” అనే కౌటిలీయార్థశాస్తాంధ్రవ్యాఖ్యానంలో, వినయాధికారికమైన మొదటి 


అధికరణంలో రాజవృత్తి అనే [వథమాధ్యాయం నమాన్తం. 
అథ ద్వితియో౬ధ్యాయః 

ప్రథమం ప్రకరణమ్‌ - విద్యాసముద్దేశః; తత్ర ఆన్వీక్షికీస్థాపనా 

మూ. 1. అన్వీక్షికీ, త్రయీ, వార్తా, దణ్దనీతిశ్చేతి విద్యా!. 

2. త్రయీ వార్తా దబ్గనీతిశ్చేతి మానవాః; తయీవిశేషో హ్యాన్వీక్తికీతి. 

3. వార్తా దణ్ల్ణనీతిశ్చేతి బార్హస్పత్యాః, సంవరణమాత్రం హి త్రయీ 
లోకయాత్రావిద ఇతి. 

4. దల్ణనీతిరేకా విద్యేత్యాశనసాః, తస్యాం ఫ్లో సర్వవిద్యారమాః 
ప్రతిబద్దా ఇతి. 

5. చతస్ర ఏవ విద్యా ఇతి కౌటిల్యః. తాభిర్ధర్మార్థా యద్‌ విద్యాత్‌ తత్‌ 
విద్యానాం విద్యాత్వమ్‌. 

వ్యా. ఆన్వీక్షికి, త్రయి, వార్త, దండనీతి అనేవి విద్యలు. 

వి. పదార్థాల స్వరూపాన్ని యుక్తులచేత (హేతువులచేత) పరీక్షించే విద్య 
అన్వీక్షికి (౧౧||౦9౦౧౧౫). బుగ్యజుఃసామవేదాలు అయి". కృషి (వ్యవసాయం), 
పశుపాలన, వర్తకం వీటికి వార్త (౯౭౦౧౦౭5) అని పేరు. "దణ్ణనీతి అనగా రాజనీతి 
(Political Science). 

2. త్రయి,వార్త, దండనీతి ఈ మూడే విద్యలు అని మానవులు. త్రయిలో ఒక 
విశేషమే (భేదమే) అన్వీక్షికి కదా? 

వి. ఈ గ్రంథంలో మానవులు అని నిర్దేశింపబడిన చోటల్లా మానవఅర్థశా స్తం 
అనే ఒక (ప్రాచీన అర్థశాస్తాన్ని అనుసరించేవారు అని అర్థం. అంతేకాని ఇది మనుస్మృతికి 
నిర్దేశం కాదు. 

3. వార్త, దండనీతి అనేవే విద్యలు అని బార్హస్పత్యులు, అనగా బృహస్పతి 
రచించిన అర్థశా స్తాన్ని అనుసరించేవారు. లోకయాత్ర, అనగా లోకవ్యవహారం, తెలిసిన 
వానికి త్రయి కేవలం అచ్చాదనం మాత్రమే. 


14 కౌటిలీయమ్‌ అర్థశాన్రమ్‌ 


వి. లోకవ్యవహారం ఎంత బాగా తెలిసినవాడైనా అతనికి త్రయీజ్ఞానం లేకపోతే 
వానిని లోకులు నాస్తికుడు అంటారు. అలా అనిపించుకొనకుండా ఉండడం కోసం 
త్రయి అనేది పైన వేసుకునే ముసుగు మాత్రమే. లోకవ్యవహారానికి దానివల్ల 
ప్రయోజనం ఏదీ లేదు అని వాళ్ల అభ్మిపాయం. 

3.దండనీతి ఒక్కటే విద్య అని జెశనసులు. ఎందువలన అనగా సమస్తమైన 
ఇతర విద్యల ఆరంభాలు అనగా యోగక్షేమాలు, ఆ దండనీతిమీదనే ఆధారపడి 
ఉన్నాయి. , 
వి. జెశనసు లనగా శుక్రాచార్యుడు రచించిన అర్థశాస్త్రం అనుసరించేవాళ్లు. 

4. మొదట చెప్పిన నాలుగు విద్యలే విద్యలు అని కౌటిల్యుని అభిపాయం. 
(మానవుడు) వాటి సాహాయ్యంతో ధర్మార్థాలను తెలుసుకుంటాడు కాబట్టి ఆ విద్యలు 
'విద్యలు' అని చెప్పబడుతున్నాయి. 

వి. విద్య అనగా ఎదైనా ఒక విషయం తెలుసుకొనడానికి సాధనం అయినది 
అని అర్థం. కౌటిల్యుడు ఒక విషయాన్ని గూర్చి చర్చించేటప్పుడు ఇతరుల అభిపాయాలు 
ముందుగా చెప్పి “కాని కౌటిల్యుడు ఇలా అంటాడు” అని అంటూ, తన పేరు పథమ 
పురుషలో నిర్దేశిస్తూ, తన మతం చెపుతూ ఉంటాడు. 

మూ. సాంఖ్యమ్‌, యోగః, లోకాయతం చేత్యాన్వీక్షికీ. ధర్మాధర్మౌ 
త్రయ్యామ్‌. అర్భానర్థౌ వార్తాయామ్‌. నయాపనయౌ దణ్బనీత్యామ్‌. బలాబలే 
చైతాసాం హేతుభిరన్వీక్షమాణా అన్వీక్షికీ లోకస్యోపకరోతి, వ్యసనే _భ్యుదయే 
చ బుద్ధి మవస్థాపయతి; ప్రజ్ఞావాక్యక్రియావైశారద్యం చ కరోతి. 

శ్లో (పదీపః సర్వవిద్యానాముపాయః సర్వకర్మణామ్‌, 

ఆశయః సర్వధర్మాణాం శశ్వదాన్వీక్షికీ మతా. 


ఇతి కౌటిలీయార్థకా స్తే వినయాధికారికే (వథమాధికరణే ద్వితీయో౭ధ్యాయః 
విద్యానముద్రేశే అన్ఫ్సీక్లికీస్ణావనా. 
వ్యా. సాంఖ్యం, యోగం, లోకాయతం అనేవి ఆన్వీక్షికి. త్రయియందు 
(వేదత్రయంలో) ధర్మాధర్మాలు (చెప్పబడ్డాయి). వార్తలో అర్జానర్ణాలు (లాభనష్టాలు) 
చర్చించబడతాయి. దండనీతిలో నీతిమార్గం అవినీతిమార్గం (చర్చించబడతాయి). 
హేతువులచేత, అనగా యుక్తులచేత, ఈ విద్యలలో బలాబలాలను పరీక్షించి ఆన్వీక్షికి 
లోకాలకు ఉపకారం చేస్తుంది. వ్యసనసమయంలో అయినా, అభివృద్దిసమయంలో 


వినయాధికారికమ్‌ - విద్యానముద్దేళః 15 


అయినా బుద్దిని నిలకడగా ఉండేటట్లు చేస్తుంది. ప్రజ్ఞావైశారద్యాన్ని, అనగా బుద్ధిలో, 
ఆలోచనలలో సామర్థ్యాన్నీ, మాటలలో నేర్పునూ, పనులలో సామర్థ్యాన్నీ కలిగిస్తుంది. 

వి. సాంఖ్యయోగాలు భారతదేశంలో అతిపాచీనకాలంనుంచి ప్రచారంలో 
ఉన్న దర్శనాలు. ఒకదానితో ఒకటి దగ్గర సంబంధం ఉన్నవి. ఆత్మస్వరూపాదులను 
బోధిస్తాయి. లోకాయతం అనేది నేడు ఒక నాస్తికమతంగా పరిగణింపబడుతున్నది. 
పరలోకాదులలో నమ్మకం లేక ఇహలోకవ్యవహారాలకే ప్రాధాన్యం ఇచ్చేవాళ్ళు 
లోకాయతులని ఈనాడు మన కున్న అభిపాయం. ఆయితే ప్రాచీనకాలంలో ఇది 
కూడా ఒక గౌరవాస్పదమైన విద్యావిశేషంగా పరిగణింపబడే దన్నట్లు అర్థశాస్తాదిగంథాల 
నుండి తెలుస్తూన్నది. 

2. “ఈ అన్వీక్షికి ఎల్లప్పుడూ అన్ని విద్యలకీ దీపం అనీ, అన్ని కర్మలకీ ఉపాయం 
అనీ, సకలధర్మాలకీ ఆశ్రయం అనీ పెద్దలు చెపుతారు.” 

“బాలానందిని అనే కౌటిలీయార్థశ్యాస్తా్యధవ్యాఖ్యానంలో వినయాధికారికం అనే మొదటి 
అధికరణంలో విద్యానముద్దేశంలో అన్వీక్లికీస్థావన అనే విషయం (వతిపాదించే ద్వితీయాధ్యాయం 
సమాప్తం. 

అథ తృతీయో౭ధ్యాయః 
(ప్రథమ ప్రకరణే - విద్యాసముద్దేశః; తత (తయీన్థాపనా 

మూ. 1. సామర్గ్యజుర్వేదాః త్రయః త్రయీ, అథర్వవేదేతిహాసవేదౌ చ 
వేదాః. శిక్షా కల్ఫో, వ్యాకరణమ్‌, నిరుక్తమ్‌, ఛన్లోవిచితిః, జ్యోతిషమితి 
చాజ్షాని. 

2. ఎష త్రయీధర్మశ్చతుర్జాం వర్థానామ్‌ ఆశ్రమాణాం చ స్వధర్మ 
స్థాపనాదౌపకారికః. 

3. స్వధర్మో బ్రాహ్మణస్య అధ్యయనమ్‌, అధ్యాపనమ్‌, యజనమ్‌, 
యాజనమ్‌, దానమ్‌, ప్రతిగ్రహళ్చేతి. క్షతియస్య అధ్యయనమ్‌, యజనమ్‌, 
దానమ్‌, శస్తాజీవః, భూతరక్షణం చ. వైశ్యస్యాధ్యయనమ్‌, యజనమ్‌, 
దానమ్‌, కృషిపాశుపాల్యే, వాణిజ్యా చ. శూద్రస్య ద్విజాతిశుశూషా, వార్తా, 
కారుకుశీలవకర్మ చ. 


16 కౌటిలీయమ్‌ అర్థశాస్తమ్‌ 


వ్యా. సామవేదం, బుగ్వేదం, యజుర్వేదం అనే మూడు వేదాలు “తయి”. ఈ 
త్రయి అథర్వవేదము, ఇతిహాసవేదమూ - ఇవన్నీ వేదాలు. శిక్ష (వర్ణాలను ఎలా 
ఉచ్చరించాలో చెప్పే శాస్త్రం), కల్పం (ఆ యా యజ్ఞాలు చేసే విధానాన్ని బోధించే 
శాస్త్రం), వ్యాకరణం, నిరుక్తం (పదాల నిర్వచనాన్ని చెప్పే శాస్తం), ఛందఃశాస్తం, 
జ్యోతిషం - ఈ ఆరూ వేదాంగాలు. 

2. వేదత్రయంలో చెప్పిన ఈ ధర్మం నాలుగు వర్థ్ణాలవాళ్లని, నాలుగు ఆశ్రమాల 
వాళ్లనీ తమ తమ ధర్మాలలో నిలపడం ద్వారా (సమాజానికి) ఉపకారం చేస్తుంది. 

3. వేదాధ్యయనం, వేదాలు బోధించడం, యజ్ఞాలు చెయ్యడం, యజ్ఞాలు 
చేయించడం, దానం (ఇవ్వడం), ఎవరైనా ఇస్తే తీసికొనడం ఇది బాహ్మణుని స్వధర్మం. 
వేదాధ్యయనం, యజ్ఞాలు చేయడం, దానం చెయ్యడం, ఆయుధాలు జీవనోపాధిగా 
చేనుకొనడం, ప్రజలను, ఇతరప్రాణులను రక్షించడం క్షతియుని స్వధర్మం. 
వేదాధ్యయనం, యజ్ఞాలు చేయడం, దానాలు చేయడం, వ్యవసాయం, పశుపోషణ, 
వర్తకం ఇవి వైశ్యుని స్వధర్మం. ద్విజుల (బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యుల)కు సేవ చేయడం, 
వార్త, శిల్పాలు, గాన, నటనాదులు శూదుని స్వధర్మం. 

వి. కారుః=శిల్సి. కజ్జలు, రాళ్లు, లోహాలు మొదలైన వాటితో పని చేసేవాడు. 
కుశీలవః=పాటలు పాడుతూ, వేషాలు వేస్తూ, స్తోత్రాలు చేస్తూ సంచరించేవాడు. 

మూ. 1. గృహస్థస్య స్వకర్మాజీవః, తుల్యరసమానర్షిభిః వైవాహ్యమ్‌, 
బుతుగామిత్వమ్‌, దేవపి త్రతిథి భృత్యేషు త్యాగః శేషభోజనం చ. 

2; [బ్రహ్మచారిణః స్వాధ్యాయ, అగ్నికార్యాభిషకౌ, ఖైక్షవతత్వమ్‌, 
ఆచార్యే ప్రాణాన్తికీ వృత్తి; తదభావే గురుపుత్రే సబహ్మచారిణి వా. 

3. వాన పస్థస్య (బ్రహ్మచర్యం, భూమౌ శయ్యా, జటాజినధారణమ్‌, 
అగ్నిహోత్రాభిషేకౌ, దేవతాపిత్రతిథిపూజా వన్యశ్చాహారః. 

4. పరివ్రాజకస్య సంయతేన్దియత్వమ్‌, అనారమృః, నిష్కించనత్వమ్‌, 
సంగత్యాగః, భైక్షమ్‌ అనేకత్ర, అరణ్యవాసో, బాహ్యాభ్యన్తరం చ శౌచమ్‌. 

వ్యా. 1. తనకు విధించిన కర్మను జీవనోపాధిగా గ్రహించడం, సమానమైన 
బుషులు లేని అనగా సగోత్రులు లేదా గోత్రాలలో బుషులు కలిసినవారు కాని, తనతో 
సమానమైన వాళ్లతో వివాహసంబంధం, బుతుకాలాలలోనే భార్యాసంగమం చేయడం 


వినయాధికొరికమ్‌ - విద్యానముద్రేళః 17 


దేవతలకు, పితృదేవతలకు, అతిథులకు, భృత్యులకు అనగా తన పోషణపై ఆధారపడి 
ఉన్న వాళ్లకు ఇచ్చి మిగిలినది తినడం, ఇది గృహస్తుని ధర్మం. 

2. స్వాధ్యాయాధ్యయనం, అగ్నికార్యం (ప్రాతఃకాలం సాయంకాలం అగ్నిపూజ 
చేయడం, మూడు పూటలా స్నానం చేయడం, భిక్షావృత్తి అవలంబించడం, 
జీవితాంతంవరకు ఆచార్యగృహంలో ఉంటూ ఆచార్యునికి సేవ చేయడం, ఆచార్యుడు 
లేకపోతే ఆతని పుత్రునికి గాని, తన వేదశాఖ ఎదో అదే స్వశాఖగా గల వృద్యనికి గాని 
సేవ చేస్తూ ఉండడం బ్రహ్మచారికి స్వధర్మం. 

వి. వేదాధ్యయనం పూర్తి అయేవరకు గురుకులంలో ఉండే బహ్మవారి 
ఉపకుర్వాణబహ్మచారి. తరువాత ఆతడు గృహస్థాశ్రమంలో ప్రవేశించవచ్చు. 
గృహస్థాశ్రమంలో ఇచ్చ లేనివాడు పైన చెప్పినట్లు ఆజీవితాంతం గురుశుశూష చేస్తూ 
బ్రహ్మచర్యాశమంలోనే ఉండిపోవచ్చును. అతడు నైష్టికబహ్మచారి. 

3. బ్రహ్మచర్యం పాటించడం, నేలమీద శయనించడం, జటలు, అజినమూ 
(లేడిచర్మా) ధరించడం, అగ్నిహోత్రం చేయడం, మూడు పూట్లా స్నానం, దేవతలను, 
పితృదేవతలను, అతిథులను పూజించడం, వనంలో లభించే వస్తువులు మాత్రమే 
ఆహారంగా భుజించడం ఇది వాన పస్టుని స్వధర్మం. 

4. ఇంద్రియాలను అదుపులో ఉంచుకొనడం, ఏ పనులూ (ప్రారంభించక 
పోవడం, కొంచెము కూడా ధనం లేకపోవడం, సంగం విడిచిపెట్టడం, అనేకగృహాలకు 
లేదా (గ్రామాలకు వెళ్ళి భిక్షం సంపాదించడం, అరణ్యంలో నివసించడం, శరీరం బెటా, 
లోపలా కూడా అనగా శరీరాన్ని, మనస్సును మాటలను కూడా శుచిగా ఉంచుకొనడం 
ఇది సంన్యాసికి స్వధర్మం. 

మూ. 1. సర్వేషామహింసా, సత్యం, శెాచమఅనసూయా, ఆనృశంస్యం క్షమా చ, 

2. స్వధర్మః స్వర్గాయ ఆనన్త్యాయ చ. తస్యాతిక్రమే లోకః 
సంకరాదుచ్చిద్యేత. 

3. శ్లొ. తస్మాత్‌ స్వధర్మం భూతానాం రాజా న వ్యభిచారయేత్‌, 

స్వధర్మం సందధానో హి (పేత్య చేహ చ ననతి. 

వ్యవస్థితార్యమర్యాదః కృతవర్గా శమస్థితిః, 

త్రయ్యా హి రక్షితో లోకః పసీదతి న సీదతి. 


18 కొటిలీయమ్‌ అర్థకొన్రమ్‌ 


ఇతి కౌటిలియార్టళ్యా స్తే ఎనయాధికారికే (వ్రథమాధికరణో తృతీయో౭ధ్యాయః 
ఎద్యానముద్దేశే (తయీస్థావనా. 


వ్యా. 1. అహింస, సత్యమూ, మనోవాక్కాయముల శుచిత్వము, అసూయ 
లేకపోవడం, క్రూరత్వం లేకపోవడం, ఓర్పు అనేవి అందరికీ ధర్మాలే. స్వధర్మాన్ని 
ఆచరించడం వల్ల స్వర్గం, అనంతమైన ఆనందమూ లభిస్తాయి. స్వధర్మాన్ని 
అతిక్రమిస్తే సాంకర్యంవల్ల లోకం నశిస్తుంది. 

2. అందువలన రాజు ప్రజలలో ఎవరూ స్వధర్మాన్ని విడవకుండా ఉండేటట్లు 
చూడాలి. స్వధర్మం ఆచరించేవాడు ఇహలోకంలోను మరణానంతరమూ కూడా 
సంతోషంతో ఉంటాడు. 

సంరక్షించబడిన పూజ్యములైన కట్టుబాట్లు గలదై, వర్ణాశమస్థితిని కాపాడుతూన్న 
లోకం వేదత్రయంచేత రక్షించబడుతూ సుఖంగా ఉంటుంది. ఎన్నటికీ నశించదు. 


“బాలానందిని” అను కౌటిలీయార్థళా స్తాం ధవ్యాఖ్యానంలో ఎనయాధికారికమైన మొదటి 
అధికరణంలో విద్యానముద్దేశంలో (తయీస్థావన అను మూడవ అధ్యాయం సమాప్తం. 


అథ చతుర్గోడధ్యాయః 
ప్రథమే ప్రకరణే విద్యాసముద్దేశే వార్తాదణ్ణనీతిస్థాపనా 


మూ. కృషిపాశుపాల్యే వణిజ్యా చ వార్తా, ధాన్యపశుహిరణ్యకుప్య 

విష్టిప్రదానా దౌపకారికీ, తయా స్వపక్షం పరపక్షం చ వశీకరోతి దణ్గకోశాభ్యామ్‌. 

వ్యా. వ్యవసాయం, పశువుల పాలనం, వర్తకం ఈ మూడింటికీ “వార్త” అని 

పేరు. ఇది ధాన్యమూ, పశువులూ, బంగారమూ, కుష్యమూ, కర్మకరులూ వీటిని 

సంపాదించి పెట్టడం ద్వారా ఉపయోగిస్తుంది. కోశదండాల ద్వారా స్వపక్షాన్నీ, పరపక్షాన్నీ 
కూడా వశంలో ఉంచుతుంది. 

ఏ. వెండిబంగారాలు మినహా మిగిలిన ధాతువులు, అరణ్యంలో లభించే 
వెదురూ ఇతరములైన కట్టలు మొదలైనవి - వీటికి 'కుష్యం' అని పేరు. దండం అనగా, 
ఇక్కడ, సేన అని అర్థం. 
మూ. అన్వీక్షకీత్రయావార్తానాం యోగక్షేమసాధనో దణ్ణః తస్య 


వినయాధికారికమ్‌ - విద్వానముద్దేశః 19 


నీతిర్దణ్ణనీతిః. అలబ్ధలాభార్థా, లబ్బపరిరక్షణీ, రక్షితవివర్థినీ, వృద్ధస్య తీర్థేషు 
ప్రతిపాదనీ చ. తస్యామాయత్తా లోకయాత్రా. తస్మాల్లోకయాత్రార్థి నిత్య 
ముద్యతదణ్ణః స్యాత్‌. న హ్యూవంవిధం వశోపనయన మస్తి భూతానాం 
యథా దణణః ఇత్యాచార్యాః. 

వ్యా. అన్వీక్షికి, త్రయి, వార్త వీటి యోగక్షేమాలకి సాధన మైనది దండం. అనగా 
దండభయం ఉంటేనే లోకంలో జనులు పై విషయాల మీద తగిన శ్రద్ద చూపుతారు. 
ఆ దండాన్ని గూర్చి చెప్పేది, లేదా ఆ దండం ప్రయోగించే విధానం “దండనీతి”. ఇది 
ఇంతకు ముందు సంపాదించనిదానిని సంపాదించడానికీ, సంపాదించినదానిని రక్షించు 
కొనడానికి, రక్షించుకొన్నదానిని వృద్ధి చేయడానికి, వృద్ధిచేసిన దానిని తీర్థములకు 
ఇవ్వడానికీ ఉపకరిస్తుంది. లోకయాత్ర అంతా దండనీతిమీదనే ఆధారపడి ఉంటుంది. 
అందువలన లోకయాత్ర సరిగా నడవాలనుకొనే రాజు ఎల్లపుడూ ఈ దండాన్ని ఎత్తి 
పట్టుకొని ఉండాలి. ప్రజల్ని వశంలో ఉంచుకొనడానికి దండాన్ని మించిన మరొక 
సాధనం లేదు అని కొందరు ఆచార్యులు అన్నారు. 

we “తీర్థం” అనగా ఎవ రెవరికి ధనం ఇవ్వాలో, అనగా ఏ ఏ పనులకై ధనం 
ఖర్చు పెట్టాలో అది. ఇక్కడ దండం అనగా శిక్ష (Punishment) అని అర్థం. 

మూ. నేతి కౌటిల్యః. తీక్టదణ్లో హి భూతానాముద్వేజనీయః, మృదు 
దజణ్బః పరిభూయతే. యథార్హదణ్ణః పూజ్యః. సువిజ్ఞాతప్రణీతో హి దణ్ణః 
ప్రజాః ధర్మార్ధకామైర్యోజయతి. దుష్ప్రణీతః కామక్రోధాభ్యామ్‌, అజ్ఞానాత్‌ 
వానప్రస్థపరివ్రాజకానపి కోపయతి, కిమబ్గ పునర్గుహస్టాన్‌. అప్రణీతో హి 
మాత్స్యన్యాయముద్భావయతి; బలియానబలం హి గ్రసతే దణ్ణధరాభావే. 
తేన గుప్తః ప్రభవతీతి. 

వ్యా. అట్లు కాదు అని కాటిల్యుడు. దండానికి అంత ప్రాధాన్యం ఇవ్వకూడదు 
అని అర్థం. తీర్టంగా శిక్షించేవాడు ప్రజలకు ఉద్వేగం, భయంతో కూడిన ద్వేషం, 
కలిగిస్తాడు. మృదువుగా దండించేవాడు తిరస్కరించబడతాడు (ప్రజలకి లోకువ 
అవుతాడు). ఎంత అవసరమో అంత దండప్రయోగం చేసేవాడు పూజింపదగిన 
వాడవుతాడు. బాగా తెలిసికొని (యథాశాస్తంగా) ప్రయోగించబడిన దండం ప్రజలకు 
ధర్మార్థ కామాలను అందజేస్తుంది. కామక్రోధాలచేతగాని, తెలివితక్కువతనంచేతగాని 
చెడ్డగా ప్రయోగించబడిన దండం వానప్రస్థులకు, సంన్యాసులకుకూడా కోపం కలిగిస్తుంది. 


20 కౌటిలీయమ్‌ అర్థళాస్తమ్‌ 


(వాళ్లు కూడా ఎదురు తిరిగేటట్లు చేస్తుంది). ఇంక గృహస్థుల మాట చెప్పాలా? అసలే 
విధించని దండం, అసలే దండం విధించకపోతే అది (సమాజంలో) మాత్స్యన్యాయాన్ని 
ప్రవర్తింపచేస్తుంది. దండధరుడు (శిక్షించేవాడు) లేకపోతే ఎక్కువ బలం ఉన్నవాడు 
దుర్చలుణ్ణి మ్రైంగివేస్తాడు. (తగువిధంగా ప్రయోగించిన) దండంచేత రక్షింపబడిన 
దుర్చలుడు కూడా సమర్గుడవుతాడు. బలవంతుడు అవుతాడు. 
వి. చిన్న చేపను పెద్ద చేప మింగేస్తుంది. ఇదే మాత్స్యన్యాయం. 
శ్లో చతుర్వర్ణాశమో లోకో రాజ్ఞా దళ్లేన పాలితః, 
స్వధర్మకర్మాభిరతో వర్తతే స్వేషు వేశ్మసు. 
ఇతి కౌటిలీయార్థశాగస్తే వినయాధికారికే ప్రథమాధికరణే చతుర్జో౭ ధ్యాయః 
విద్యానముద్దేశః నమాప్తః: 
వ్యా. “తగువిధమైన దండప్రయోగం చేస్తూ రాజుచేత పాలించబడే చతుర్వర్ణ- 
చతురాశ్రమరూపమైన ఈ లోకం తన ధర్మం పాటిస్తూ తమ ఇండ్లల్లో సుఖంగా 
ఉంటుంది”. దండం లేకపోతే ఎవరిళ్లల్లో వాళ్ళుకూడా సుఖంగా ఉండజాలరని భావం. 
“బాలానందిని” అనే కౌటిలీయార్థశాస్రాంధ్రవ్యాఖ్యానంలో వినయాధికారికమైన ప్రథమాధి 
కరణంలో నాల్గవ అధ్యాయం, విద్యాసముద్దేశంలో వార్తాస్తాపన, దండనీతిస్థాపన సమాప్తం 


విద్యాసముద్దేశం సమాప్తం. 


అథ పఇమోధ్యాయః 
.. ద్వితీయే ప్రకరణే వృద్ధసంయోగః 

మూ. 1. తస్మాద్దణ్ఞమూలాస్తిస్రో విద్యాః. వినయమూలో దల్ణః 
ప్రాణభృతాం యోగక్షేమావహః. 

2. కృతకః స్వాభావికశ్చ వినయః. క్రియా హి ద్రవ్యం వినయతి 
నాద్రవ్యమ్‌. శుశ్రూషాశ్రవణగ్రహణధారణవిజ్ఞానో హాపోహతత్తా భిని విష్టబుద్ధిం 
విధ్యా వినయతి, నేతరమ్‌. 

3. విద్యానాం తు యథాస్వమ్‌ ఆచార్యప్రామాణ్యాద్‌ వినయః 
నియమశ్చ. 


ఎవినయాధిరొరికమ్‌ - వృద్ధనంయోగః 21 


వ్యా. 1. అందువలన అన్వీక్షికి, త్రయి, వార్త అనే మూడు విద్యలు దండం 
(దండనీతి) మీద ఆధారపడి ఉంటాయి. వినయంమీద అనగా శాస్రజ్ఞానం మిద, 
ఆధారపడిన, శాస్తజ్ఞానంతో కూడిన దండం మానవులకు యోగక్షేమాలను ఇస్తుంది. 

2. కృత్రిమమూ, అనగా ప్రయత్నం చేసి సంపాదించినదీ, స్వాభావికమూ, 
అనగా సహజంగా అప్రయత్నంగా వచ్చినదీ, అని వినయం రెండు విధాలు. క్రియ 
(శాస్రాభ్యాసాదికం) ద్రవ్యాన్ని (యోగ్యత ఉన్న వ్యక్తిని) సంస్కరిస్తుంది కాని అద్రవ్యాన్ని 
(ఏ మాత్రమూ యోగ్యత లేనివానిని) సంస్కరించదు. (ఉదాహరణకి శాణంతో 
రాయగా రాయగా వజ్రానికి మెరుపు వస్తుంది కాని మట్టిబెడ్డకు రాదు).శుశ్రూష 
(వినాలనే కోరిక), వినడం, (గ్రహించడం, ధారణం (మరిచిపోకుండా ఉండడం), 
విజ్ఞానం (ధరించిన విషయాలలో ఏది సాధ్యము, ఏది అసాధ్యము అనే జ్ఞానం), 
ఊహ (మాటలలో చెప్పనిదానిని అనుమానప్రమాణాదులచే తెలుసుకొనడం), 
అపోహ(యుక్తివిరుద్ధమైన దానిని విడిచివేయడం), యథార్థాన్ని తెలుసుకొనాలనే 
పట్టుదల-ఇవి ఉన్నవానికే విద్య వినయాన్ని సంపాదిస్తుంది కాని ఇవి లేనివానికి 
ఉపయోగించదు. 

3. విద్యల విషయంలో, ఆ యా విద్యల స్వరూపాన్ని పట్టి, ఆచార్యుని 
ప్రామాణ్యాన్ని పట్టి (ఆ విద్యను బోధించే ఆచార్యుడు ఎ పద్ధతిలో ఉండాలని 
చెపుతాడో దానిని అనుసరించి) వినయమూ (Training), నియమమూ ఉంటాయి. 

వి. స్పష్టంగా చెప్పబడని దానిని ఊహించుకోవడం “ఊహ”. యుక్తికి 
విరుద్ధమైనదానిని త్యజించడం “అపోహ. 

మూ. వృత్సబౌలకర్మా లివిం, నంఖ్యానం చోవయుజ్లో త. 
వృతోపనయస్రయీవమాన్వీక్షికిం చ శిష్టేభ్యః, వార్తామధ్యక్షేభ్య:, దణణనీతిం 
చ వక్షృప్రయోకృభ్యః. 

వ్యా. చౌలకర్మ పూర్తి అయినవాడు (రాజకుమారుడు). లిపీ, గణితమూ 
నియమపూర్వకంగా అభ్యసించాలి. ఉపనయనం అయిన తరువాత ఆ యా శాస్త్రాలలో 
నిష్ణాతులైన శిష్టులనుండి త్రయిని, ఆన్వీక్షికిని ఆ యా శాఖాధ్యక్షులనుండి వార్తను, 
విషయాన్ని బోధించగలిగియుండి ఆ శాస్తం ప్రయోగం (Putting in practice) 
కూడా తెలిసినవాళ్లనుండి దండనీతినీ నియమపూర్వకంగా అభ్యసించాలి. 

వి. బాలునికి మూడవ సంవత్సరంలో కాని, ఐదవ సంవత్సరంలో కాని చేసే 


ఒక వైదికసంస్కారం “చొలం'. ఈనాటి పుట్టువెండ్రుకలు తీయించడం వంటిది. 

మూ. బ్రహ్మచర్యం చ ఆషోడశాద్‌ వర్తాత్‌. అతో గోదానమ్‌, 
దారకర్మ చ. అస్య నిత్యశ్చ విద్యావృద్ధసంయోగో వినయవృద్ధ్యర్థమ్‌; 
తన్మూలత్వాత్‌ వినయస్య. 

వ్యా. పదహారు సంవత్సరాల వయస్సువరకు బ్రహ్మచర్యాశమం. 
అటుపిమ్మట గోదానవ్రతము; వివాహము. వివాహానంతరం కూడా వినయవృద్ధికోసం 
విద్యావృద్ధుల సహవాసం నిత్యమూ ఉండాలి. ఎందుచేత ననగా వినయానికి 
విద్యావృద్ధుల సాంగత్యమే మూలం. 

వి. 'గోదానవ్రతం' అనగా బ్రహ్మచర్యాశ్రమం తరవాత గృహస్థాశ్రమంలో 
ప్రవేశించే ముందు చేసికొనే ఒక వ్రతం. “గావః ద్యన్తే ఖణ్బ్యన్తే అస్మిన్‌ ఇతి గోదానమ్‌” 
కేశాలు ఖండించే వ్రత మని అర్థం. (బ్రహ్మచారిగా ఉన్నపుడు కేశాలు 
ఖండించుకొనగూడదు. ఈ వ్రతం స్నాతకానికి అంగం. ఇక్కడ వినయం అనగా 
అణకువ, శాస్తసంస్కారం అని అర్థాలు (Discipline). 

మూ. 1. పూర్వమహర్భాగం హస్త్యశ్వరథప్రహరణవిద్యాసు వినయం 
గచ్చేత్‌, పశ్చిమ మితిహాసశ్రవణే. పురాణమ్‌, ఇతివృత్తమ్‌, ఆఖ్యాయికా, 
ఉదావారణవ, దధర్మశాన్తవ్‌, అర్భశాన్తం చేతి ఇతివోనః, 
శేషమహోరాత్రభాగమ్‌ అపూర్వగ్రహణమ్‌, గృహీతపరిచయం చ కుర్యాత్‌, 
అగృహీతానామ్‌ అభీక్ష్‌ణ్యశ్రవణం చ. 

2. శ్రుతాద్ధి ప్రజ్ఞోపజాయతే, ప్రజ్ఞాయా యోగః, యోగాత్‌ ఆత్మవత్తేతి 
విద్యాసామర్థ్యమ్‌. 

వ్యా. పగటి మొదటి భాగంలో (ప్రారంభంలో) ఏనుగులను, గుజ్బాలను, 
రథాలను నడపడంలోను, ఆయుధవిద్యయందూ శిక్షణ పొందాలి. చివరి భాగంలో 
ఇతిహాసాలు వినడంలో శిక్షణ పొందాలి. పురాణమూ (బ్రహ్మపురాణాదికం), ఇతివృత్తం 
(రామాయణ భారతాదికం), ఆఖ్యాయిక (దివ్యపురుషుల చరిత్ర, మనుష్యుల చరిత్ర 
మొ.) ఉదాహరణం (తంత్రాఖ్యాయిక-పంచతంత్రం మొదలైనవి), ధర్మశాస్త్రం, అర్థశాస్త్రం 
ఇవన్నీ “ఇతిహాసం”. మిగిలిన పగటి భాగాన్ని (మధ్యభాగాన్ని), అవకాశం లభించిన 
రాత్రిభాగాన్ని పూర్తిగా కొత్త విషయాలు తెలుసుకొనడానికీ, తెలిసినదానిని గట్టి 


వినయాధికారికమ్‌ - ఇన్రియజయః: 23 


పరచుకొనడానికి (గృహీతపరిచయానికి), బాగా తెలియనివాటిని గూర్చి మాటిమాటికీ 
వినడానికీ వినియోగించాలి. 

2. వివిధశాస్తాల అధ్యయనంవల్ల ప్రజ్ఞ (మూడు కాలాలకీ సంబంధించిన 
విషయాల జ్ఞానం) కలుగుతుంది. ప్రజ్ఞవల్ల యోగం (శాస్త్రంలో చెప్పిన విషయాల 
అనుష్టానంలో శ్ర-Practical application) కలుగుతుంది. యోగంవల్ల ఆత్మవత్త 
(ఆత్మవిశ్వాసం, ఆత్మనిగ్రహం - 561 ౧౦55655100) కలుగుతుంది. ఇదే విద్యలవల్ల 
కలిగే సామర్థ్యం. 
శ్లో విద్యావినీతో రాజా హి ప్రజానాం వినయే రతః, 

అనన్యాం పృథీవిం భుంక్తే సర్వభూతహితే రతః. 

ఇతి కౌటిలీయార్టళా.స్తే వినయాధికారికే ప్రథమాధికరణే వజ్బామో౭ధ్యాయః 
వృద్ధనంయోగః. 

వ్యా. తాను విద్యలలో శిక్షితుడై, సకలభూతములకు హితాన్ని చేయడంలో 
ఆసక్తి కలిగి, ప్రజలకు శిక్షణ ఇవ్వడంలో శ్రద్ధ గల రాజు మరొక రాజు లేని భూమిని 
పరిపాలిస్తాడు. అనగా ఎకచ్చత్రాధిపత్యం సాగిస్తాడు. 

'బాలానందిని” అనే కౌటిలీయార్థశాస్రాంధ్రవ్యాఖ్యానమునందు వినయాధికారికమైన 
ప్రథమాధికరణంలో 'వృద్ధనంయోగం” అనే వంచమాధ్యాయం నమాస్తం. 


అథ షవ్టోాఒధ్యాయః; 
తృతీయే ప్రకరణే ఆ ఇన్టియజయ; కామాదిషడ్రీపువర్దనం చ 


మూ. విద్యావినయహేతురి న్టియజయః కామగ్రోధలోభమానమద 
హర్షత్యాగాత్‌ కార్యః. కర్ణత్వగక్షిజిహ్వాఘాణేన్దియాణాం శబ్దస్పర్శరూపరస 
గన్టేష్వవిప్రతిపత్తిః ఇన్టియజయః, శాసార్థానుష్టానం వా. కృత్సం హి శాస్త్ర 
మిదమ్‌ ఇన్టీయజయః. 


వ్యా. విద్యవల్ల కలిగే వినయానికి హేతువైన ఇంద్రియజయాన్ని కామ- 
క్రోధ-లోభ(దురాశ)-మాన(నేను గొప్పవాడ ననే బుద్ధి;-మద(ధనాదులవలన కలిగిన 


24 కౌొటిలీయమ్‌ అర్థశాన్రమ్‌ 


గర్వం)-హర్దాలను త్యజించడం ద్వారా సంపాదించుకోవాలి. కర్ణములు, త్వగింద్రియము, 
నేత్రాలు, జిహ్వ, ముక్కు అనే ఇంద్రియాల ద్వారా శబ్ద-స్సర్భ-రూప-రస-గంధాలను 
విరుద్ధమైన రీతిలో కాక సామాన్యరీతిలో అనుభవించడం “ఇంద్రియజయం'””. లేదా 
శాస్త్రాలలో బోధించిన విషయాలను అనుష్టించడం “ఇంద్రియజయం”. ఎందుచేతననగా 
మొత్తం ఈ శాస్త్రమే “ఇంద్రియజయం” - అనగా ఇంద్రియజయాన్ని బోధిస్తుంది. 
మూ. తద్విరుద్ధ వృత్తిరవశ్యేన్లియశ్చతురన్తోఒపి రాజా సద్యో వినశ్యతి- 
యథా దాణ్శక్యో నామ భోజః కామాద్‌ బ్రాహ్మణకన్యామభిమన్యమానః 
సబన్గురాషో విననాశ, కరాలశ్చ వైదేహః; కోపాత్‌ జనమేజయో బ్రాహ్మణేషు 
విక్రాన్త, తాలజబ్బశ్చ భృగుషు; లోభాదైలశ్చాతుర్వర్య మత్యాహారయమాణః 
సౌవీరశ్చాజబిన్దుః;; మానాద్రావణః పరదారానప్రయచ్చన్‌, దుర్యోధనో రాజ్యాత్‌ 
అంశం చ, మదాత్‌ డమోద్భవో భూతావమానీ, హైహయశ్చార్శునః; 
హర్షాద్వాతాపిరగస్త్యమత్యాసాదయన్‌, వృష్టిసంఘళశ్చ ద్వైపాయనమితి. 
వ్యా. శాస్త్రానికి విరుద్ధమైన ప్రవృత్తి కలవాడై ఇంద్రియాలు అదుపులో లేని 
రాజు నాలుగు దిక్కుల చివరివరకు వ్యాపించిన రాజ్యం ఉన్నవాడైనా వెంటనే 
నశిస్తాడు. ఎట్లనగా - భోజవంశానికి చెందిన దాండక్యుడు కామంవల్ల బ్రాహ్మణ 
కన్యను అభిలషించి, ఆమెను అపహరించి, ఆమె తండ్రీ శాపంచేత బంధువులతోను, 
రాష్ట్రంతోను సహా నశించాడు. విదేహరాజైన కరాలుడు బ్రాహ్మణస్తీని అభిలషించి 
బ్రాహ్మణశాపంచేత సబంధురాష్టంగా నశించాడు. జనమేజయు డనే రాజు 
అశ్వమేధయాగంలో కోపంవల్ల బ్రాహ్మణుల విషయంలో పరాక్రమం చూపి వాళ్ళ 
శాపం చేత నశించాడు. తాలజంఘుడు కోపంవల్ల భృగువంశీయుల విషయంలో 
పరాక్రమం. చూపి నశించాడు. ఇలాపుత్రుడైన పురూరవు డనే రాజు లోభంవల్ల 
నాలుగు వర్గాల ప్రజలనుండి అధికంగా ధనం తీసికొనడంవల్ల ఆ చాతుర్వర్థ్యాల 
కోపంవల్ల (తిరుగుబాటువల్ల) నశించాడు. సువీరదేశరాజైన అజబిందువు కూడా 
లోభంవల్ల ఆ విధంగానే నశించాడు. ఐలుడు నైమిశంలోని బ్రాహ్మణయజ్ఞశాలలో 
ప్రవేశించి అపరిమితమైన ధనం తీసికొని పోతూండగా బ్రాహ్మణశాపంచేత నశించా 
డని మరొక కథ ఉన్నదట. మానంవల్ల రావణుడు పరభార్యను తిరిగి ఇవ్వకపోవడంచేత, 
దుర్యోధనుడు రాజ్యభాగం ఇవ్వకపోవడంచేత నశించారు. డంభోద్భవుడనే రాజు ప్రజ 


వినయాధికొరికమ్‌ - ఇధ్రియజయ:ః 25 


లందరినీ అవమానించి చివరికి నరనారాయణులతో యుద్ధంలో మరణించాడు. 
హైహయవంశీయుడైన కార్తవీర్యార్దునుడు గర్వంవల్ల పరశురాముని తండ్రి విషయంలో 
అపరాధం చేసి పరశురాముని చేతిలో మరణించాడు. హర్షంవల్ల వాతాపి అగస్త్యుణ్ణి 
వంచించబోయి అతని శాపంచేత మరణించాడు. యాదవుల సముదాయం వ్యాసుణ్ణి 
వంచించబోయి అతని శాపంచేత నశించింది. 

వి. “హర్షం” అనగా, ఇక్కడ, పెద్దలను పరిహసించడం ద్వారా, అవమానించడం 
ద్వారా ఆనందించడం అని అర్థం. వాతాపీ ఇల్వలుల కథ ప్రసిద్ధమైనదే. యాదవులు 
ఒక పురుషునికి గర్భవతియైన స్త్రీ వేషం వేసి ఈమెకు ఎ శిశువు కలుగుతుంది అని 
నారదుణ్జి అడిగినట్లు, అతడు మీ వంశం అంతా నశించడానికి హేతువైన ముసలం 
పుడుతుందని చెప్పినట్టు మహాభారతకథ. కాని ఇక్కడ వ్యాసుని పేరు ఉన్నది. కాని 
ఘటజాతకంలో వ్యాసుడనే ఉన్నదట. 


న్లో 


న్లో ఎతే చాన్యే చ బహవః శత్రుషడ్యర్గమాశ్రితాః, 
సబన్థురాష్టా రాజానో వినేశురజితేనియాః. 
శతుషడ్యర్గముత్సుజ్య జామదగ్న్యో జితేన్రియః, 
అమృరీషశ్చ నాభాగో బుభుజాతే చిరం మహీమ్‌. 


ఇతి కౌటిలీయార్థశాస్తే వినయాధికారికే ప్రథమాధికరణే షష్టో౭ధ్యాయః 
ఇధ్రియజయే అరిషడ్వరజయ: 


వ్యా. “వీళ్లు, ఇంకా ఎందరో రాజులు ఇంద్రియాలను 'జయించక 
కామక్రోధాద్యరిషడ్వర్గాన్ని ఆశ్రయించి (అరిషడ్వర్గానికి లొంగిపోయి) బంధువులతో, 
రాష్ట్రంతో సహా నశించారు”. 

పరశురాముడు, నాభాగుని కుమారుడైన అంబరీషుడు అరిషడ్వర్గాన్ని విడచి, 
జితేంద్రియులై చాల కాలం భూమిని అనుభవించారు. 

వి. పరశురాముడు ఇరవైఒక్క పర్యాయాలు క్షత్రియవధ చేసినట్లు ఉన్నది 
కొని రాజ్యం చేసినట్లు పురాణాదులలో లేదు. 


“బాలానందిని” అనే కౌటిలీయార్లశా స్తాం ధవ్యాఖ్యానంలో బినయాధికారికం అనే 
ప్రథమాధికరణంలో, ఇంద్రియజయంలో అరిషడ్వరత్యాగం అనే ఆరవ అధ్యాయం నమార్తం, 


26 కౌటిలీయమ్‌ అర్థశాస్తమ్‌ 


అథ సప్తమో౭ధ్యాయః 
తృతీయే ప్రకరణే ఇన్దియజయో రాజర్షివ్యవహారశ్చ 


మూ. తస్మాదరిషడ్వర్గత్యాగేనేన్దియజయం కుర్వీత, వృద్ధసంయోగేన 
ప్రజ్ఞామ్‌, చారేణ చక్షుః, ఉత్చానేన యోగక్షేమసాధనమ్‌, కార్యానుశాసనేన 
స్వధర్మస్థాపనమ్‌, వినయం విద్యోపదేశేన, లోకప్రియత్వమర్థసంయోగేన, 
హితేన వృత్తిమ్‌. 

వ్యా. అందువలన రాజు అరిషడ్వర్గాన్ని విడచి ఇంద్రియజయం చెయ్యాలి. 
వృద్ధుల సహవాసంచేత ప్రజ్ఞను సంపాదించాలి. గూఢచారులచేత నేత్రాన్ని చెయ్యాలి. 
(గూఢచారులద్వారా చూడాలి). ఉత్భానంచేత అనగా నిత్యమూ కార్యవ్యాష్మతు 
డవడంచేత యోగక్షేమాలు సాధించాలి. ఎవేరు ఏమి చేయాలో శాసించడంచేత 
స్వధర్మస్థాపనం చెయ్యాలి (ఎవరి ధర్మం వాళ్లు చేసేటట్లు చూడాలి). విద్యోపదేశం 
చేత (తనకు ప్రజలకు కూడా వినయం (6119010116) అలవడేట్లు చెయ్యాలి. ధనాన్ని 
సంపాదించి తగిన విధంగా ఖర్చుపెట్టడంచేత లోకులందరికీ ప్రియుడు కావాలి. 
హితమైన కార్యంచేత లోకవ్యవహారం నడపాలి. 

మూ. ఏవం వశ్యేన్టియః పరస్రీద్రవ్యహింసాశ్చ వర్జయేత్‌, స్వప్నమ్‌, 
లౌల్యవు, అనృతమ్‌, ఉధద్భతవేషత్వవ్‌, అనర్థనంయోగం చ, 
అధర్మయుక్తమనర్థసంయుక్తం చ వ్యవహారమ్‌. 

వ్యా. ఈ విధంగా రాజు జితేంద్రియుడై పరస్తీపరధనాలను, పరహింసను 
వర్ణించాలి. అనుచితమైన నిద్రను (వేళకాని వేళలందు నిద్రనూ), చపలత్వాన్నీ, 
అసత్యాన్నీ, డాబుసరిగా కనబడే వేషాన్నీ, అనర్ధసంయోగాన్నీ (అనర్థాన్ని కలిగించే 
వాళ్ళతో సంబంధాన్ని), అధర్మంతో కూడిన, అనర్థహేతువైన వ్యవహారాన్నీ (TrIANs- 
action) త్యజించాలి. 

మూ. ధర్మార్థావిరోధేన కామం సేవేత. న నిఃసుఖః స్యాత్‌. సమం 

వా త్రివర్గమన్యోన్యానుబన్థమ్‌. ఎకో హ్యత్యాసేవితో ధర్మార్థకామానామాత్మాన 
మితరౌ చ పీడయతి. 

వ్యా. ధర్మార్ణాలకి బాధ కలగకుండా కామాన్ని సేవించాలి. లేదా ఒకదానితో 


వినయాధికారికమ్‌ - ఇంద్రియజయః 27 


ఒకటి కలసి ఉన్న ఈ ధర్మార్థకామాలను సమంగానే సేవించాలి. ధర్మార్థకామాలలో 
ఎదో ఒకదానినే అధికంగా సేవిస్తే (ఒకదానికే ప్రాధాన్యం ఇస్తే) అది (ఆ సేవించబడినది) 
తననూ పీడిస్తుంది, మిగిలిన రెండింటినీ కూడా పీడిస్తుంది. అనగా ఒక్క ధర్మాన్నే 
సేవిస్తే ఆ ధర్మానికీ పీడ కలుగుతుంది. అర్థకామాలకీ పీడ కలుగుతుంది. ఇట్లే 
మిగిలిన రెండింటి విషయంలోను. 

మూ. అర్థ ఎవ ప్రధాన ఇతి కౌటిల్యః; అర్థమూలౌ హి ధర్మకామావితి. 

వ్యా. అర్థమే ప్రధానమైనది, ఎందుచేత ననగా ధర్మకామాలు రెండింటికీ 
అర్థమే మూలం, అని కౌటిల్యుని అభిప్రాయం. 

మూ. మర్యాదాం స్థాపయేదాచార్యానమాత్యాన్‌ వా య ఎనమపాయ 
స్థానేభ్యః వారయేయుః, - ఛాయానాలికాప్రతోదేన వా రహసి ప్రమాద్యన్న 
మభితుదేయుః. 

వ్యా. రాజు ఆచార్యులను గాని, అమాత్యులను గాని మర్యాదనుగా 
(కట్టుబాటునుగా) స్థాపించుకోవాలి. అనగా తనవల్ల ఏదైనా పొరబాటు జరిగేటప్పుడు 
తనను హెచ్చరించడంకోసం తన గురువులను గాని, అమాత్యులను గాని ఆ 
విషయం చెప్పి స్థాపించుకోవాలి. వాళ్ళు అపాయస్థానాలనుండి, అనగా అపాయానికి 
హేతువులైన పనులనుండి నివారిస్తూండాలి. రహస్యంలో పొరబాటు చేస్తూన్న రాజును, 
(అంతఃపురాదులలో ఎక్కువ సమయం గడపడం వంటి పనులు చేస్తూన్నపుడు) 
ఛాయ, నాలిక అనే అంకుశంతో పొడుస్తూ ఉండాలి. 

వి. మనిషి ఎండలో నిలచినపుడు నేలమీద పడిన నీడను పాదాలలో కొలిచి 
పగలు సమయం (టైము) ఎంతైనదో నిర్ణయించేవారు. గొట్టాలలో (నాలిక) నీళ్లుగాని 
ఇసుకగాని పోసి అది కారిపోవడాన్ని పట్టి కూడా నిర్ణయించేవారు. రాజు ఒక 
పనిచేయవలసిన సమయం దాటిపోతూన్నప్పుడు అంకుశంతో పొడీచినట్టు ఇవి చూపి 
ఆతనికి సమయం తెలుపుతూ ఉండాలి అని అర్థం. 

అవ. స్వతంత్రుడైన రాజు ఈ విధంగా పారతంత్ర్యం ఎందుకు తెచ్చి పెట్టుకోవాలి 
అనే ప్రశ్నకు సమాధానం చెపుతున్నాడు- 


శ్ల. సహాయసాధ్యం రాజత్యం చక్రమేకం న వర్తతే, 
కుర్వీత సచివాంస్తస్మాత్‌ తేషాం చ శృణుయాన్మతమ్‌. 


28 కౌటిలీయమ్‌ అర్థశాన్రమ్‌ 


ఇతి కౌటిలీయార్థశా(స్త్రే వినయాధికారికే ద్రథమాధికరణ నప్తమో౭ధ్యాయః 
ఇన్దియజయే రాజర్షివృత్తమ్‌. ఇన్రియజయః నమాప్తః 
వ్యా. “రాజత్వం అనేది సహాయులను దగ్గర ఉంచుకొని సాధించవలసినది. 
ఒక్క చక్రం ఉన్న బండి నడవదు. అందుచేత సచివులను ఎర్పాటుచేసుకోవాలి; వాళ్ల 
అభిప్రాయం వింటూండాలి.” 
వి. ఇంద్రియాలను జయించిన రాజు బుషివంటివాడు. అందుచేత దీనికి 
రాజర్షివృత్తం అనిపేరు. 
“బాలానందిని” అనే కౌటిలీయార్థశాస్త్రాంధ్రవ్యాఖ్యలో వినయాధికారికమైన ప్రథమాధికరణంలో 
ఇంద్రియజయంలో రాజర్షివృత్తం అనే నప్రమాధ్యాయం నమాప్తం. 
ఇందియజయం నమావ్తం. 


అథ అష్టమో౭ధ్యాయః 
చతుర్ధే ప్రకరణే అమాత్యోత్పత్తి: 


మూ. 1. సహాధ్యాయినః అమాత్యాన్‌ కుర్వీత, దృష్టశౌచసామర్థ్యత్వా 
దితి భారద్వాజః. తే హ్యస్య విశ్వాస్యా భవన్తీతి. 

2. నేతి విశాలాక్షః. సహక్రీడితత్వాత్‌ పరిభవన్త్యేనమ్‌-యే హ్యస్య 
హ్యసధర్మాణః తాన్‌ అమాత్యాన్‌ కుర్వీత, సమానశీలవ్యసనిత్వాత్‌; తే 
హ్యస్య మర్మజ్ఞభయాన్నాపరాధ్యన్తీతి. 

వ్యా. 1. సహాధ్యాయుల్ని (తనతో కలిసి చదువుకున్నవాళ్లని) అమాత్యులనుగా 
నియమించాలి; ఎందుచేతననగా వాళ్ల శౌచం (ఆర్థికవ్యవహారాదు లలో మోసం 
చేయకపోవడం (Integrity), సామర్థ్యమూ ముందుగానే తెలిసి ఉంటాయి కదా, అని 
భారద్వాజుడు అన్నాడు. 

2. అది యుక్తం కాదని అంటాడు విశాలాక్షుడు; ఎందుచేత ననగా చిన్నతనంలో 
కలిసి ఆడుకొన్నవా ళ్లవడంచేత వాళ్లు రాజును లక్ష్య పెట్టరు. అందుచేత కొన్ని 
రహస్యమైన అలవాట్లలో తనతో సమానంగా ఉన్నవాళ్లని అమాత్యులనుగా 
నియమించాలి. సమానమైన శీలమూ, చెడ్డ అలవాట్లూ ఉన్నవా ళ్లవడంచేత ఇతనికి 


లా 


వినయాధికొరికమ్‌ - అమాత్వ్యోతృత్తి: 29 


మన రహస్యాలన్నీ తెలుసును, జాగ్రత్తగా ఉండాలి అనే భయంచేత వాళ్ళు అపరాధం 
చెయ్యరు. 
మూ. 1. సాధారణ ఏష దోష ఇతి పరాశరః, తేషామపి మర్మజ్ఞభయాత్‌ 
కృతాకృతాన్యనువర్తేత. 
2. శ్లో యావద్భ్యో గుహ్యమాచస్టే జనేభ్యః పురుషాధిపః, 
అవశః కర్మణా తేన వశ్యో భవతి తావతామ్‌. 


3. య ఎనమాపత్సు ప్రాణబాధయుక్తాస్వనుగృహ్గీయు:ః తానమాత్యాన్‌ 
కుర్వీత; దృష్టానురాగత్వాదితి. 

వ్యా. 1. “ఈ దోషం సాధారణమైనది; అనగా ఇద్దరికీ వర్తిస్తుంది” అని 
అంటాడు పరాశరుడు. “వీళ్లకి నా రహస్యాలన్నీ తెలుసును కదా” అనే భయంచేత 
రాజు కూడా వాళ్ళు పనులు సరిగా చేసినా చేయకపోయినా వాళ్లని అనుసరించి 
ఉండవలసివస్తుంది. 

2. “రాజు తన రహస్యాన్ని (శీలభ్రంశం మొదలైనదానిని) ఎంతమందికి 
చెపుతాడో, ఆ పనికి అధీరుడై, అంతమందికీ కూడ లొంగి ఉండవలసి వస్తుంది.' 
| 3. అందుచేత ఎవళ్లు ప్రాణాపాయహేతువులైన ఆపదలలో ఉపకరిస్తారో 
వాళ్లని అమాత్యులనుగా నియమించాలి. ఎందుచేతననగా వాళ్లకు తనమీద అనురాగం 
ఉన్నదనే విషయం తనకు తెలునును. 

మూ. నేతి పిశునః; భక్తిరేషా న బుద్ధిగుణః, సంఖ్యాతార్థేషు కర్మను 
నియుకా యే యథాదిష్టమర్ధం సవిశేషం వా కుర్యుః తానమాత్యాన్‌ 
కుర్వీత; దృష్టగుణత్వాత్‌ ఇతి. 

వ్యా. “ఇది యుక్తం కాదు” అంటాడు పిశునుడు (చాడీలు చేప్పే నారదుడు). 
ఇది (ఆపత్సమయంలో ప్రాణాలు కూడా ఒడ్డి సహాయంచేయడం) రాజభక్తి 
అనిపించుకొంటుంది కాని బుద్ధిగుణం కాదు. “ఈ పనివల్ల ఇంత ఆదాయం రావాలి’ 
అని ముందుగానే ఊహించిన (సంఖ్యాత=CalCUlated) పనులు చేయడానికి 
నియుక్తులై ఎవళ్లు అనుకొన్న ధనాన్ని కాని, అంతకు మించిన ధనాన్ని కాని 
నంపాందించి చూపగలుగుతారో వాళ్లని అమాత్యులుగా నియమించాలి. 
ఎందుచేతననగా వాళ్ల గుణం (బుద్ధిబలం) చూడబడింది. (దృష్ట=pr0౪ed). 


30 కొటిలీయమ్‌ అర్ధళాస్తమ్‌ 


మూ. నేతి కౌణపదన్తః. అనైరమాత్యగుణైరయుక్తా హ్యేతే. పిత పై 
తామహానమాత్యాన్‌ కుర్వీత, దృష్టాపదానత్వాత్‌. తే హ్యేనమపచరన్తమపి 
న త్యజన్తి, సగర్గత్వాత్‌. అమానుషేష్వపి చైతద్‌ దృశ్యతే - గావో హ్యస 
గన్భం గోగణమతిక్రమ్య సగన్గేష్వేవావతిష్టన్తే ఇతి. 

వ్యా. “అలా కాదు అంటాడు కౌణపదంతుడు, వీళ్లకి అమాత్యుల 
కుండవలసిన ఇతరగుణాలు లేవు కదా? తండ్రి తాతల దగ్గరనుంచీ వస్తూన్న 
కుటుంబాలకి చెందిన వాళ్లని అమాత్యులనుగా నియమించాలి. వీళ్లు, అనగా ఆ 
వంశానికి చెందిన పూర్వికులు, చేసిన పనులు తెలుసును కదా? (వీళ్ల తాతలు 
తండ్రులు, ఈ రాజవంశంవారితో మంచి సంబంధాలతో ఉండేవారు కాబట్టి వీళ్లుకూడా 
అదే విధంగా ఉంటారనీ ఆశించవచ్చునని అభిప్రాయం). తమ కేమైనా రాజు 
అపకారం చేసినా చాలా కాలంనుంచి పరిచయం ఉన్నవాళ్లవడంచేత వాళ్లు రాజును 
విడచి వెళ్ళిపోరు. మనుష్యులు కాని పశుపక్ష్యాదులలో కూడా ఇది కనబడుతుంది. 
గోవులు పూర్వపరిచయం లేని గోసముదాయాన్ని విడిచివేసి పరిచయం ఉన్న 
వాటితోనే నివసిస్తాయి. 

మూ. నేతి వాతవ్యాధిః. తే హ్యస్య సర్వమవగృహ్య స్వామివత్‌ 
ప్రచరన్తీతి. తస్మాన్నీతివిదో' నవానమాత్యాన్‌ కుర్వీత. నవాస్తు యమస్మానే 
దజణ్ఞధరం మన్యమానాః నాపరాధ్యన్తీతి. 

వ్యా. “అది సరికాదు” అని అంటాడు ఉద్ధవుడు (శ్రీకృష్ణుని మంత్రి). 
కులక్రమాగతులైన అమాత్యులు అన్ని విషయాలూ తమచేతిలో పెట్టుకొని వాళ్లే 
ప్రభువులన్నట్లు ప్రవర్తిస్తారు. అందుచేత కొత్తవాళ్లిన నీతిశాస్త్రవేత్తలను అమాత్యులనుగా 
నియమించాలి, కొత్తవాళ్లు దండధరుడైన రాజును యముణిగా భావించి అపరాధా 


లేవీ. చేయరు. 

మూ. నేతి బాహుదన్తీపుత్రః. శాస్తవిదదృష్టకర్మా కర్మసు విషాదం 
గచ్చేత్‌ అభిజన ప్రజ్ఞాశౌచశౌర్యాను రాగయుక్తానమాత్యాన్‌ కుర్వీత, గుణ 
ప్రాధాన్యాత్‌. 

వ్యా. ఇదీ కాదంటాడు బాహుదంతీపుత్రుడు. శాస్త్రం తెలిసినవాడైనా పనిలో 
అనుభవంలేనివాడు(& man without experience and Practical Knowl- 


be 


వినయాధికొరికమ్‌ు - అమాత్వోత్త్పత్తి: 3 


edge) ఏవైనా పనులు వచ్చినపుడు దిగాలు పడిపోతాడు. అందుచేత గుణాలకే 
ప్రాధాన్యం ఇచ్చి వంశశుద్ధి, ప్రజ్ఞ, శౌచం, శౌర్యం, అనురాగం ఉన్నవాళ్ళను 
అమాత్యులనుగా నియమించాలి. 

మూ. సర్వముపపన్నమితి కౌటల్యః, కార్యసామర్థ్యాద్ది పురుషసామర్థ్యం 
కల్పతే. సామర్థ్యతళ్చ- 
శ్లో విభజ్యామాత్యవిభవం దేశకాలౌ చ కర్మ చ, 

అమాత్వాః సర్వ ఎవైతే కార్యాః స్యుర్న తు మన్తిణః. 

ఇతి కౌటిలీయార్టశాంస్తే వినయాధికారికే ప్రథమాధికరణే అష్టమోధ్యాయః 
అమాత్యోతృత్తిః. 

వ్యా. (పైన చూపిన విధంగా) పూర్వాచార్యులు చెప్పిన దంతా యుక్తమే 
అని కౌటిల్యుని అభిప్రాయం. సహాధ్యాయాదుల్ని అమాత్యులనుగా నియమించడంలో 
సాధకబాధకాలు రెండూ ఉన్నాయి అనే మాట నిజమే అని అర్ధం. పురుషుని 
సామర్థ్యాన్ని ఆతని కున్న ఆ యా కార్యాలు చేయగలిగిన సామర్థ్యాన్ని పట్టి 
నిర్ణయించాలి. అనగా ఎంత సమర్భుడైనా ప్రతి ఒక్కడూ అన్ని పనులూ ఒకే విధంగా 
సాధించలేడు. ఒకడు ఒక పని సాధించకలుగుతే మరొకడు మరొక విధమైన పని 
సాధించకలుగుతాడు. ఒక పని బాగా సాధించకలడు కదా అని అన్ని పనులూ అదే 
విధంగా సాధించకలుగుతాడనేది లేదు అని అర్థం. అందుచేత కార్యసామర్థ్యాన్నీ, 
అనగా ఒక పని సాధించడానికి కావలసిన సామర్థ్యాన్ని, పురుషునకు ఉన్న సామర్శ్యాన్నీ 
దృష్టిలో పెట్టుకొని - 

“అమాత్యునికి (అమాత్యుడుగా నియమించబడబోయేవానికి) ఉన్న 
గుణసంపదను విడివిడిగా అంచనా వేసి, దేశకాలాలను, కర్మనూ కూడ దృష్టిలో 
ఉంచుకొని ఈ సహాధ్యాయ్యాదులందరినీ కూడ అమాత్యులుగా, ఆ యా పనులు 
సాధించే కర్మసచివుల్నిగా, నియమించాలి. వీళ్లని మంత్రులుగా (బుద్ధిసచివులుగా 
మాత్రం) నియోగించకూడదు”. 


“బాలానందిని” అనే కౌటిలీయార్థశాస్రాంధ్రవ్యాఖ్యానంలో వినయాధికారికమైన 
ప్రథమాధికరణంలో అమాత్యోత్పత్తి అను అష్టమాధ్యాయం నమాత్తం, 


32 కౌటిలీయమ్‌ అర్థశాస్తమ్‌ 


అథ నవమోంధ్యాయః 
పజ్బుమే ప్రకరణే మన్రిపురోహితోత్పత్తి: 


మూ. జానపదః, అభిజాతః, స్వవగ్రహః, కృతశిల్పః, చక్షుష్మాన్‌, 
ప్రాజ్ఞః, ధారయిష్టుః, దక్షు, వాగ్మీ ప్రగల్భః, ప్రతిపత్తిమాన్‌, ఉత్సాహ(ప్రభావ 
యుక్తః, క్లేశసహః, శుచిః, మైత్రః, దృఢభక్తిః, శీలబలారోగ్యసత్త్వసంయుక్తః, 
స్తమృచాపల్యవర్షితః, సంప్రియః, వైరాణామకర్తేత్యమాత్యసంపత్‌. అతః 
పాదార్థగుణహీనౌ మధ్యమావరౌ. .. 

వ్యా. అమాత్యుడు (అనగా ప్రధానామాత్యుడు-మంత్రి) తన దేశానికి 
చెందినవాడు, మంచి వంశంలో పుట్టినవాడు, ఏవైన పొరబాట్లు చేసేటప్పుడు 
సులభంగా మరల్చ్పదగినవాడు, శిల్పాలలో నేర్పరి, నిజమైన నేత్రమైన అర్థశాస్త్రంలో 
పండితుడు, సహజబుద్దిసంపన్నుడు, జ్ఞాపకశక్తి లేదా పట్టుదల ఉన్నవాడు, సమర్శ్భుడు, 
వాక్సాతుర్యం ఉన్నవాడు, ప్రగల్భుడు (0016), సమయస్ఫూర్తిగలవాడు (pos- 
sessed of ready wit), ఉత్సాహమూ, ప్రభుశక్తి ఉన్నవాడు (ప్రభావ=c0Mmanding 
power), కష్టాలు సహించగలవాడు,శుచి అయినవాడు (1౧ right) స్నేహశీలుడు, 
దృఢమైన భక్తి కలవాడు, మంచి శీలము(0[2/ఇ0160, బలము, ఆరోగ్యము, 
ధైర్యము (సత్వ్వమ్‌=5p॥ri{) ఉన్నవాడు, స్తంభము (మొండితనం stiffness), చాపల్యము 
(fickleness) లేనివాడు, సంప్రియుడు (అందరినీ అకట్టుకొనేవాడు amiable), 
అనవసరమైన తగాదాలు నృష్టించనివాడూ అయి ఉండాలి. ఇదే ప్రధానామాత్యునికి 
ఉండవలసిన గుణసంపద. ఈ గుణాలలో నాల్గవవంతు లేనివాడు మధ్యముడు, 
సగం లేనివాడు అధముడు. 

మూ తేషాం జనపదమవగ్రహం చాప్తతః పరీక్షేత; సమానవిద్యేభ్యః 

శిల్పం, శాస్త్రచక్షుష్మత్తాం చ; కర్మారమ్ఫేషు ప్రజ్ఞాం ధారయిష్టుతాం దాక్ష్యం 
చ; కథాయోగేషు వాగ్మిత్వం, ప్రాగల్భ్యం, ప్రతిభానవత్త్వం' చ; 
ఆపద్యుత్సాహప్రభావౌ క్లేశసహత్వం చ; సంవ్యవహారాత్‌ శౌచం, మైత్రతామ్‌, 
దృఢభక్తిత్వం. చ; సంవాసిభ్యః శీలబలారోగ్యసత్తయోగమ్‌, అస్తమృమ్‌, 
అచాపల్యం చ; ప్రత్యక్షతః సంప్రియత్వమ్‌, అవైరిత్వం చ. 


వినయాధికారికమ్‌ - మన్తివురోహితోత్పత్తి 33 


వ్యా. పైన చెప్పిన గుణాలలో పుట్టిన దేశాన్ని (Nationality). అవ(గహాన్నీ 
(తప్పుదారి నుంచి సులభంగా మళ్లించడానికి శక్యమైనవాడు అనే విషయాన్ని 
(tractability) బంధుజనం నుంచి తెలుసుకొని పరీక్షించాలి. శిల్పనైపుణ్యాన్నీ శాస్త 
సహాయంతో చూడగల డనే విషయాన్నీ ఆ విద్యలలో ప్రవిణులైనవారి ద్వారా 
పరీక్షించాలి. పనులు సాధించే విధానాన్ని పట్టి (కార్యారంభః = handling of 
undertakings), అతని నవాజబుద్ద్ధిని, ధారణాశళక్తినీ (ధారయిష్టుతా 
=perseverence), నేర్చునూ పరీక్షించాలి. సంభాషణలలో అతని వాక్సాతుర్యాన్నీ, 
ప్రగల్భత్వాన్నీ, సమయస్ఫూర్తినీ పరీక్షించాలి. ఉత్సాహాన్నీ, ప్రభావాన్నీ, క్లేశాలను 
సహించే శక్తినీ ఆపత్సమయాలలో పరీక్షించాలి. సంవ్యవహారం (66411౧05) వల్ల 
శౌచాన్నీ, స్నేహశీలాన్నీ, దృఢభక్తినీ పరీక్షించాలి. వానితో సన్నిహితంగా ఉండేవాళ్ల 
ద్వారా శీలాన్నీ, బలాన్నీ, ఆరోగ్యాన్నీ, ధైర్యాన్నీ మొండి పట్టు చాపల్యమూ లేకపోవడాన్నీ 
పరీక్షించాలి. సంప్రియత్వాన్నీ అవైరిత్వాన్నీ (కలహించే స్వభావం లేకపోవడాన్నీ) 
స్వయంగా పరిశిలించి తెలుసుకోవాలి. 

మూ. ప్రత్యక్షపరోక్షానుమేయా హి రాజవృత్తిః స్వయం దృష్టం 
ప్రత్యక్షం, పరోపదిష్టం పరోక్షం; కర్మసు కృతేనాకృతావేక్షణమనుమేయమ్‌. 
యౌగపద్యాత్తు కర్మణామనేకత్వాత్‌ అనేకస్థత్వాచ్చ దేశకాలాత్యయో మా 
భూదితి పరోక్షమమాత్యైః కారయేత్‌. ఇత్యమాత్యకర్శ, 

వ్యా. రాజవ్యవహారం ప్రత్యక్షంగాను, పరోక్షంగాను, అనుమేయంగాను కూడా 
ఉంటుంది. స్వయంగా చూచినది ప్రత్యక్షం. ఇతరులు చెప్పినది పరోక్షం. పూర్తి 
అయిన పనిని పట్టి పూర్తికావలసినదిగా ఊహించబడేది అనుమేయం. చేయవలసిన 
పనులు ఎన్నో ఉంటాయి. చాలా పనులు ఒక్కమాటు చుట్టబెట్టుకొని వస్తాయి. అవి 
కూడా వేరు వేరు ప్రదేశాలలో ఉంటాయి. అలాంటప్పుడు (అన్నీ తానే చేయాలని 
రాజు అనుకొనకూడదు) దేశము, కాలము మించిపోకుండా ఉండాలంటే పరోక్షములైన 
పనులన్నీ అమాత్యులచేతనే చేయించాలి. ఇది అమాత్యకర్మ, 

మూ. పురోహితముదితోదితకులశీలం షడజ్లే వేదే దైవే నిమిత్తే 
దణ్బనీత్యాం చ అభివినీతమ్‌, ఆపదాం దైవమానుషీణామ్‌ అథర్వభిరుపాయైశ్చ 
ప్రతికర్తారం కుర్వీత. తమాచార్యం శిష్యః పితరం పుత్రో భృత్యః మ 
చానువర్తేత. 


వ్యా. అత్యున్నతమైన కులంలో పుట్టినవాడు, ఉత్తమమైన శీలం కలవాడు, 
ఆరు అంగాలు గల వేదంలోను, దైవంవల్ల (దేవతాప్రభావం వల్ల) కలిగే కొన్ని 
సూచనలలోను, (పూర్వజన్మలో చేసిన కర్మయొక్క పరిపాకమే దైవం, ఆ దైవాన్ని 
గూర్చి చెప్పే జ్యోతిఃశాస్తంలోను అని కూడా “దైవే అనే దానికి అర్థం), శకునాలలోను, 
దండనీతిలోను బాగా శిక్షితుడు, దైవంవల్ల కలిగే ఆపదలకు, మనుష్యులవల్ల కలిగే 
ఆపదలకు అథర్వవేదంలో చెప్పిన మంత్రాల ప్రయోగంచేతా, ఇతరోపాయాలచేతా 
(ప్రతిక్రియ చేయగలవాడు అయినవానిని పురోహితుణిగా ఏర్పరచుకోవాలి. శిష్యుడైన 
రాజు ఆచార్యుడైన ఆ పురోహితుణ్ణి (అన్ని కార్యాలలోను అగ్రస్థానంలో ఉంచబడేవాడు 
అని “పురోహిత” శబ్బార్థం. పురః ధీయతే ఇతి పురోహితః) పుత్రుడు తండ్రిని వలె, 
భృత్యుడు స్వామిని (యజమానిని)వతె సర్వదా అనుసరించి ఉండాలి. 
శ్లో! బ్రాహ్మణేనైధితం క్షత్రం మన్లిమన్రాభిమన్రితమ్‌, 

జయత్యజితమత్యన్తం శాస్తానుగమశస్రితమ్‌. 
ఇతి కౌటిలీయార్థశా స్తే వినయాధికారికే ప్రథమాధికరణే నవమో౭ధ్యాయః. మని 

వురోహితోత్పత్తి: 

వ్యా. వెనుక చెప్పిన గుణాలన్నీ ఉన్న పురోహితునిచేత వృద్ధిపాందింషబడి, 

మంత్రియొక్క మంతనం అనే మంత్రంచేత పవిత్రీకృతమై, దండనీతిశాస్తాన్ని 


అనుసరించడం అనే శస్తాన్ని పట్టిన క్షత్రియకులం చాలా " అభివృద్ధిలో ఉంటుంది. 
దీనిని ఎవరూ జయించజాలరు. 


“బాలానందిని” అనే కౌటిలీయార్ధళాస్తాంధ్రవ్యాఖ్యానంలో వినయాధికారికమైన 
ప్రభమాధికరణంలో “మంత్రివురోహితోత్పత్తి” అనే తొమ్మిదవ అధ్యాయం నమాన్తం. 


అథ దశమో౭ధ్యాయః 
షష్టే ప్రకరణే ఉపధాభిః శౌచాశౌచజ్ఞానమమాత్యానామ్‌ 
_ మూ. మన్రిపురోహితసఖః సామాన్యేష్వధికరణేషు స్థాపయిత్వా- 
మాత్యాన్‌ ఉపధాభిః శౌచయేత్‌. 


వ్యా. మంత్రితోను, పురోహితునితోను రూడినవాడై (అనగా మంత్రి 
పురోహితుల సలహా ప్రకారం) రాజు అమాత్యులను కొన్ని సామాన్యములైన (అంతగా 


వినయాధికొరికమ్‌ - ఉవధావయోగః 35 


ప్రధానం కాని) అధికరణాలలో (0110639) (అధికారాలలో) నియమించి ఉపధలచేత 
వాళ్ల శుచిత్వాన్ని పరీక్షించాలి. 

వి. “ఉపధ' అనగా రహస్యమైన పరీక్ష ($ret 1650; ఏవేవో ప్రలోభనాలు 
చూపి పరీక్షించడం. 

మూ. పురోహితమయాజ్యయాజనాధ్యాపనే నియుక్తమ్‌ అమృష్య 
మాణం రాజా అవక్షిపేత్‌. స సత్రిభిః శపథపూర్వకమేకైకమమాత్యముపజా 
పయేత్‌-అధార్మికో జయం రాజా, సాధుధార్మికమన్యమస్య తత్కులీన మవ 
రుద్ధం కుల్యమేకప్రగ్రహం సామన్తమాటవికమ్‌ బెపపాదికం వా ప్రతిపాద 
యామః. సర్వేషామేతద్రోచతే, కథం వా తవేతి. ప్రత్యాఖ్యానే శుచిరితి 
ధర్మోపధా. 

వ్యా. యాగం చేయించకూడనివానిచేత యాగం చేయించమని, వేదాధ్యయనం 
చేయకూడనివానికి వేదం చెప్పమనీ పురోహితుణ్ణి నియమించి, అతడు దానికి 
అంగీకరించకపోగా రాజు అతనిని పదవిచ్యుతుణి చెయ్యాలి, లేదా అవమానించాలి. 
అప్పు డౌ పురోహితుడు కొందరు సత్రులను (గూఢపురుషులను)పంపి వాళ్ల ద్వారా 
శపథపూర్వకంగా ఒక్కొక్క అమాత్యుణ్జి భేదించాలి, పురిగొల్పాలి, అనగా వానికి రాజు 
విషయంలో ద్వేషం కలిగేటట్లు చెయ్యాలి. ఇలా చెప్పాలి- “ఈ రాజు అధార్మికుడు, 
సరే; ఇతని స్థానంలో మరొకరిని-ఇతని వంశానికే చెందిన వానిని కాని, రాజుచేత 
నిగ్రహంచబడి కట్టడిలో ఉంచబడిన రాజు కుమారుణ్లీగాని, మంచి వంశానికి చెందిన 
మరొకనిని గాని, ఈ రాజ్యానికి ప్రధానమైన ఆధారంగా ఉన్నవానిని గాని, సామంతుణి 
గాని అనగా పారుగు రాజ్యంలో ఉన్న రాజును గాని, అడవికి రాజుగా ఉన్నవానినిగాని, 
లేదా మనం అందరం ఆలోచించి అంగీకరించిన మరొకనిని గాని స్థాపిద్దాం. మిగిలిన 
వాళ్లందరూ ఇష్టపడ్డారు; నీ మాటేమిటి?” దానికి అతడు అంగీకరించకపోతే శుచి 
అన్నట్లు, ఇది ధర్మోపధ. 

వి. ఈ విధంగా రాజూ పురోహితుడూ కలిసి నాటక మాడాలి అని అర్థం. సత్రీ= 
మారువేషాలతో తిరిగే గూఢచారి. గూఢపురుషప్రణిధిప్రకరణంలో చెప్పబడుతుంది. 
ఎకప్రగ్రహః=ఈ రాజ్యానికి ఏకైకస్తంభంగా ఉన్నవాడు అని కొందరు, అందరిచేత 
సమంగా గౌరవించబడేవాడు అని కొందరూ అర్థం చెప్పారు. జెపపాదికః= పర్వతసమీపం 
లో ఉన్న రాజు అని కూడా ఒక వ్యాఖ్యాత. ఇది ధర్మం పేరిట చేసే ఉపధ కొబట్టి 
'ధర్మోపధ' 


36 కౌటిలీయమ్‌ అర్థశాస్తమ్‌ 


మూ. సేనాపతిరసత్రగ్రహేణావక్షిప్తః సత్రిభిరేకైకమమాత్యముప 
జాపయేత్‌ లోభనీయేన అర్థేన రాజవినాశాయ- సర్వేషామేతద్‌ రోచతే; 
కథం వా తవేతి ప్రత్యాఖ్యానే శుచిః, ఇత్యర్భోపధా. 

వ్యా. చెడ్డవాళ్లని చేరతీయడంచేత అవమానించబడిన లేదా ఉద్యోగంనుంచి 
తొలగించబడిన సేనాపతి, సత్రుల ద్వారా ఒక్కొక్క అమాత్యుణ్ణి, ఆశించదగిన ధనం 
చూపించి, రాజును నశింపచేయడం కోసం పురిగొల్పాలి. “అందరూ ఇందుకు 
ఇష్టపడుతున్నారు; నువ్వు ఏమంటావు?” అని అడిగించాలి. దీనికి అతడు ఇష్టపడకపోతే 
శుచి అని అర్థం. ఇది అర్భిపధ. 

మూ. పరివ్రాజికా లబ్ధవిశ్వాసా అన్తఃపురే కృతసత్కారా మహామాత్రమే 
కైకమ్‌ ఉపజపేత్‌ “రాజమహిషీ త్వాం కామయతే, కృతసమాగమోపాయా. 
మహాన్‌ అర్థశ్చ భవిష్యతి” ఇతి. ప్రత్యాఖ్యానే శుచిః. ఇతి కామోపధా. 

వ్యా. అంతిఃవురంలో గౌరవం పాందుతూన్న వరివాజిక 
(సంన్యాసిని)అమాత్ఫ్యుల విశ్వాసం పొంది, ఒక్కొక్క అమాత్యుని దగ్గరికి వెళ్ళి ఇలా 
ఉపజాపం చెయ్యాలి (మనస్సు మార్చాలి) - “రాజభార్యకు నీమీద చాలా (పేమ 
ఉంది. సమాగమానికి తగిన ఉపాయాలు కూడా చేయించింది. ఇంకా మంచి 
ప్రయోజనం, ధనం మొదలైనది కూడా లభిస్తుంది” అని చెప్పాలి. అందుకు అతడు 
నిరాకరిస్తే “శుచి' అని అర్థం. ఇది కామోపధ. 

మూ. ప్రహవణనిమిత్తమేకో ఒమాత్యః సర్వానమాత్యానావాహయేత్‌. 
తేనోద్వేగేన రాజా తానవరున్థ్యాత్‌. కాపటికశళ్ళాత్రః పూర్వావరుద్ధః 
తేషామర్థమానావకిప్ర మేకైకమమాత్యమ్‌ ఉపజాపేత్‌ - “అసత్రవృత్తో జయం 
రాజా, సాధు; ఏనం హత్వా అన్యం ప్రతిపాదయిష్యామః. సర్వేషామేతద్‌ 
రోచతే, కథం వా తవేతి, ప్రత్యాఖ్యానే శుచిరితి భయోపధా. 

వ్యా. ఒక అమాత్యుడు ప్రహవణం నిమిత్తం (పెద్ద విందుకోసం) మిగిలిన 
అమాత్యులను అందరినీ ఆహ్వానించాలి. అందుకు సహించక రాజు వాళ్లనందరినీ 
ధనం లాగికొని బంధించాలి. అంతకు ముందే కారాగారంలో బద్భడై ఉన్న 
కాపటికఛాత్రుడు, ఆ అమాత్యులలో ధనమానాలు లాగికొని అవమానించబడిన 
ఒక్కొక్క అమాత్యుని దగ్గరికీ వెళ్లి ఉపజాపం చెయ్యాలి (తిరుగుబాటు చేసేటట్లు 


వినయాధికారికమ్‌ - ఉవధావయోగః 3 
చెయ్యాలి)- “ఈ రాజు ప్రవర్తన ఎమీ బాగా లేదు, సరే; ఇతనిని చంపివేసి మరొకనిని 
తీసికొని వద్దాం; అందరికీ ఇది ఇష్టమే. నీ మాట ఏమిటి అని అడగాలి. అందుకు 
అంగీకరించకపోతే అతడు శుచి అని అర్థం. ఇది భయోపధ. 

వి. ఛాత్రః కాపటికః= ఉపాధ్యాయుడుగానో, విద్యార్థిగానో సంచరించే గూఢచారి. 

మూ. తత్ర ధర్మోపధాశుద్దాన్‌ ధర్మస్థీయకజ్బకళశోధనేషు స్థాపయేత్‌; 
అర్థోపధాశుద్దాన్‌ సమాహర్శ-సంనిధాతృ-నిచయకర్మసు; కామోపధాశుద్దాన్‌ 
బాహ్యాభ్యన్తరవిహారరక్షాసు; భయోపధాశుద్దానాసన్నకార్యేషు రాజ్ఞః. సర్వోపధా 
శుద్దాన్‌ మన్తిణః కుర్యాత్‌. సర్వత్రాశుచీన్‌ ఖనిద్రవ్యహస్తివ న కర్మాన్తేషూ 
పయోజయేత్‌. 

వ్యా. ఈ చతుర్విధోపధాశుద్దులలో ధర్మోపధాశుద్దులను ధర్మనిర్ణయ 
స్థానాలలోను (౮౮౮10100, సంఘద్రోహులను అణచివేయడానికీ నియమించాలి. 
అర్జోపధాశుద్ధులను సమాహర్తలనుగాను (administrator), సంనిధాత (Director 
of stores) ఉండే కోష్టాగారాలలోను (స్టోర్సులలోను) నియమించాలి. 
కామోపధాశుద్భలను అంతఃపురంలోను, బైటా ఉండే విహారస్థానాల రక్షకులనుగా 
నియమించాలి. భయోపధాశుద్భులను రాజుకు దగ్గర ఉండి చేసే (ఆత్మశరీ రరక్షణాది) 
కార్యాలలో నియమించాలి. అన్ని ఉపధలలోను శుద్ద్భులైన వారిని మందత్రులనుగా 
నియమించాలి. అన్ని ఉపధలలోను అశుచులు అని తేలినవాళ్లని గనులలోను, 
అరణ్యంలో ఉండే వస్తువులను సేకరించడంలోను, గజవనాలలోను, కర్మాగారాలలోను 
నియమించాలి. 
వి. నిచయకర్మ=వస్తువులను ప్రోగుచేయడం (510100) 
త్రివర్గభయసంశుద్దానమాత్యాన్‌ స్వేషు కర్మసు, 
అధికుర్యాద్‌ యథాశాచమిత్యాచార్యా వ్యవస్థితాః. 
వ్యా. ధర్మ-అర్థ-కామ-భయ ఉపధలలో శుద్భులైన అమాత్యులను వాళ్ల 
శుచిత్వాన్ని పట్టి ఆ యా కర్మలలో నియమించాలి అని ప్రాచీనులైన ఆచార్యులు 
నిర్ణయించినారు. అయితే ఈ ఉపాధాప్రయోగం తనకు అభిమతం కాదని చెపుతున్నాడు, 
శ్లో న త్వేవ కుర్యాదాత్మానం దేవీం వా లక్షమీశ్వరః, 

శౌచహేతోరమాత్యానామేతత్‌ కౌటిల్యదర్శనమ్‌. 


33 


38 కొటిలీయమ్‌ అర్థశాన్రమ్‌ 


వ్యా. రాజు అమాత్యుల శౌచాన్ని పరీక్షించడం కోసం తనను, దేవినీ 
లక్ష్యంగా చేయకూడదు. “రాజు చెడ్డవాడు; రాణి నీమీద (ప్రేమతో ఉంది” ఇత్యాది 
విధంగా తన పేరు, రాణీ పేరు ఈ పరీక్షలలోనికి తీసికొని రాకూడదు అని అర్థం. 
ఇది కౌటిల్యుని మతం. 
శ్లో న దూషణమదుష్టస్య విషేణేవావృసళశ్చరేత్‌, 

కదాచిద్ధి ప్రదుష్టస్య నాధిగమ్యేత భేషజమ్‌. 

వ్యా. నీటిలో విషం కలిపి పాడు చేసినట్లు మంచివాని మనస్సు ఈ విధంగా 
పాడు చేయకూడదు. (సహజంగా మంచివాడైనా కూడ ఈ ప్రలోభనాలతో చెడ్డవాడు 


అయిపోవచ్చును అని భావం). ఒక మాటు చెడిపోయాడా వానికి ఇంక బాగుపడడానికి 
మందు దొరకకపోవచ్చును. 


శ్లో కృతా చ కలుషా బుద్ధిరుపధాభిశ్చతుర్విధా, 

నాగత్వాన్తం నివర్తేత స్థితా సత్త్యవతాం ధృతౌ,. 

వ్యా. స్థిరనిశ్ళ్చయం గల ధీరులైన వారి బుద్ధి నాలుగు విధాలుగా ఉపధలచేత 
కలుషం చేయబడినట్లయితే అదేదో చివర చూచేవరకు, రాజు అంతం చేసేవరకు, 
వెనుకకు తిరగదు. 
మూ. తస్మాద్‌ బాహ్యమధిష్థానం కృత్వాచార్యే చతుర్విధే, 

శౌచాశౌచమమాత్యానాం రాజా మార్గత సత్రిభిః. 

ఇతి కౌటిలీయార్థశా(స్తే వినయాధికారికే ప్రథమాధికరణే దశమో౭ధ్యాయః 
ఉపధాభిః శౌచాశౌబభజ్ఞానమమాత్యా నామ్‌. 


వ్యా. అందువలన రాజు ఈ నాలుగువిధాలైన ఉపధలలో (తనకు కాని 
రాణికి గాని ఎమీ ప్రమేయం లేకుండా) బైటదానిని దేనినైనా (వ్యక్తులనుగాని, 
వస్తువులనుగాని) లక్ష్యం చేసి, సత్రుల ద్వారా అమాత్యుల శౌచాశౌచాలను అన్వేషించాలి 
(పరీక్షించాలి). 

“బాలానందిని” అనే కౌటిలీయార్థశాస్రాం ద్రవ్యాఖ్యానంలో వినయాధికారికమైన 
వథమాధికరణంలో ఉపవధలచేత అమాత్యుల శౌచాశౌచజ్ఞానం అనే దళమాధ్యాయం నమాప్తం, 


ఎనయాధికొరికమ్‌ - గూఢవురుషోత్పత్తి: తళ 


అథ ఎకొదశో ౬ధ్యాయః 
సప్తమే ప్రకరణే గూఢపురుషోత్పత్తి; 

మూ. ఉపధాభిః శుద్ధ్దామాత్యవర్గో గూఢపురుషానుత్సాదయేత్‌, 
కాపటికోదాస్థిత గృహపతికవైదేహకతాపసవ్యష్థానాన్‌ సత్రితీక్షఐరసదభిక్టుకీశ్చ. 

వ్యా. ఉపధలచేత అమాత్యుల నందరినీ పరీక్షించిన రాజు కాపటికులను, 
ఉదాస్థితులను, గృహపతికులను, వైదేహకులను, తాపసవ్యంజనులను, సత్రులను, 
తీక్షులను, రసదులను, భిక్షుకీలను గూఢచారులనుగా నియమించాలి. (వ్యంజనశబ్దం 
గృహపతిక - వైదేహకులకు కూడా అన్వయిస్తుంది. గృహపతివ్యంజనులు, 
వైదేహకవ్యంజనులు అని అర్థం. పైకి అలా కనబడే వాళ్లు అని అర్థం. 

మూ. పరమర్శ్మజ్ఞః ప్రగల్భః ఛాత్రః కాపటికః. తమర్ధమానాభ్యా 
ముత్సాహ్య మస్తీ బ్రూయాత్‌ - “రాజానం మాం చ ప్రమాణం కృత్వా 
యస్య యదకుశలం పశ్యసి తత్‌ తదానీమేవ ప్రత్యాదిశ ఇతి. 

వ్యా. ఇతరుల రహస్యాలను తెలిసికొనగలిగిన, (ప్రొఢథుడైన విద్యార్థి 
“కాపటికుడు”. మంత్రి అతనిని ధనంచేత, సత్కారంచేత ప్రోత్సహించి - “రాజును 
నన్ను ప్రమాణంగా చేసికొని (0౧ the authority of the King and myself) 
ఎవనిలోనైనా ఎదైనా చెడును నీవు చూస్తే వెంటనే మాకు తెలపాలి” అని ఆతనితో 
చెప్పాలి. 

మూ. ప్రవ్రజ్యాప్రత్యవసితః, ప్రజ్ఞాశౌచయుక్తః ఉదాస్థితః. స వార్తాకర్మ 
ప్రదిష్టాయాం భూమౌ ప్రభూతహిరణ్యాన్తేవాసీ కర్మ కారయేత్‌. కర్మఫలాచ్చ 
నర్వ(వ (వజితానాం (గానాచ్చాదనావసథాన్‌ (వ్రతివిదదధ్యాల్‌,. 
వృత్తికామాంశ్చాపజ పేత్‌-ోఎతేన వేషేణ రాజార్థశ్చరితవ్యః, భక్తవేతనకాలే చ 
ఉపస్థాతవ్యమ్‌ ఇతి. సర్వప్రవ్రజితాశ్చ స్వం స్వం వర్గముపజపేయు:. 

వ్యా. కొంతకాలం పరివ్రాజకుడుగా దేశద్రిమ్మరిగా సంచరించే సంన్యాసిగా, 
(వైదిక-బౌద్ధ-జైన-కాపాలికాదులలో ఎవరైనా కావచ్చును) ఉండి, దానినుంచి (ఆ 
సంన్యాసంనుంచి) వెనుకకు వచ్చినవాడు, బుద్ధిబలము, శాచమూ ఉన్నవాడు 
“ఉదాస్థితుడు”. అతడు అధికమైన బంగారం (ధనం) శిష్యవర్గమూ ఉండి వార్తాకర్మకు 
(వ్యవసాయం, వర్తకం మొదలైనవాటికి) నిర్దేశించబడిన ప్రదేశంలో పనిచేయించాలి. 


40 కౌటిలీయమ్‌ అర్గశాస్తమ్‌ 


అలా, పని చేయించగా వచ్చిన ఫలంతో (లాభంతో) అందరు పరివ్రాజకులకు (వాళ్లు 
ఎ సంప్రదాయానికి చెందినా)ఆహారం, వస్త్రం, నివాసం ఎర్పాటు చెయ్యాలి. వాళ్లల్లో 
స్థిరమైన వృత్తి కావాలని అనుకొనే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్లకి ఉపజాపం చెయ్యాలి. 
అనగా “మీరు ఈ వేషంతోనే తిరుగుతూ రాజుకు కావలసిన పని (రహస్యసమాచారం 
సేకరించడం అనే పని) చేస్తూ ఉండాలి. భోజనం వేళకీ, జీతం తీసికొనే వేళకీ ఇక్కడికి 
వస్తూ ఉండండి” అని రహస్యంగా చెప్పాలి. ఆ పరివ్రాజకులందరూ కూడా తమ 
తమ వర్గానికి (తమ సంప్రదాయానికి చెంది తమతో ఉన్నవాళ్లకి) ఇలాగే రహస్యంగా 
బోధించాలి. 

మూ. కర్షకో వృత్తిక్షీణః ప్రజ్ఞాశౌచయుక్తః గృహపతికవ్యజ్ఞనకః. సః 
కృషికర్మప్రదిష్టాయాం భూమావితి సమానం పూర్వేణ. 

వ్యా. తన వృత్తిలో (వ్యవసాయంలో) నష్టపోయిన, ప్రజ్ఞాశౌచాలున్న 
వ్యవసాయదారుడు “గృహపతికవ్యంజనకుడు”. అతడు వ్యవసాయం చేయడం 
కోసం ఇవ్వబడిన భూమిలో........ మిగిలిన దంతా వెనక చెప్పినదానితో సమానం. 
అనగా అతడు ధనంతోను పరివారంతోను అక్కడ వ్యవసాయం చేసీ, వచ్చిన లాభంతో 
తనతో సమానులైన వాళ్ళందరికీ భోజన-వస్త-నివాసాలు ఎర్పరుస్తూ, “మీరు ఈ 
పద్ధతిలోనే ఉండి రాజకార్యాలు చేస్తూ భోజన-వేతన సమయాలకి ఇక్కడికి వస్తూ 
ఉండండి అని రహస్యంగా వాళ్లకు చెప్పాలి. 

మూ. వాణిజకో వృత్తిక్షీణ; ప్రజ్ఞాశౌచయుక్త్షః వైదేహకవ్యళ్టునః. స 
వణిక్కర్మప్రదిష్టాయాం భూమావితి సమానం పూర్వేణ. 

వ్యా. కొంతకాలం వ్యాపారం. చేసి దానిలో నష్టపోయిన, ప్రజ్ఞ, శౌచము 
ఉన్న వర్తకుడు “వైదేహకవ్యంజనుడు”. అతడు వర్తకం చేయడం కోసం తనకు 
నిర్దేశించిన ప్రదేశంలో ... ... మిగిలిన దంతా పైన చెప్పినట్లే. అనగా వర్తకం చేసి, 
వచ్చిన లాభంతో తనవంటివాళ్లకి, కూడా ఉన్నవాళ్లకి భోజన-వస్త-నివాసాలు కల్పించి, 
రాజు పనులు చేయవలసిందిగా వాళ్లను రహస్యంగా (ప్రోత్సహించాలి. 

మూ. ముణ్లో జటిలో వా వృత్తికామః తాపసవ్యళ్ఞునః. స నగరాభ్యాశే 
ప్రభూతముణ్గజటిలాన్తేవాసీ శాకం యవసముష్టిం వా మాసద్విమాసాన్తరం 
ప్రకాశమశ్నీయాత్‌; గూఢ మిష్టమాహారమ్‌. వైదేహకాన్తేవాసిన్సానం సమిద్ధయో 


వినయాధికారికమ - గూఢవురువోత్సత్తి: 41 


గెైరర్భయేయు:, శిష్యాశ్చాస్యావేదయేయు: - “అసౌ సిద్ధః సామేధికః” ఇతి. 
స మేధాశాస్తిభిశ్చాభిగతానామబ్గవిద్యయా శిష్యసంజ్ఞాభిశ్చ కర్మాణి అభిజనే 
అవసితాని ఆదిశేత్‌, అల్పలాభమ్‌, అగ్నిదాహమ్‌, చోరభయమ్‌, దూష్యవధమ్‌, 
తుష్టిదానమ్‌, విదేశప్రవృత్తిజ్ఞానమ్‌, ఇదమద్య శ్వో వా భవిష్యతి ఇదం 
వా రాజా కరిష్యతీతి. 

వ్యా. స్థిరమైన వృత్తి కావాలనే కోరిక గల బోడితల సంన్యాసి లేదా జటలు 
ధరించిన సంన్యాసి “తాపసవ్యంజనుడు” (రాజు అలాంటివానిని చేరదీయాలని 
అర్థం). అతడు ఏదో ఒక నగరం దగ్గర బోడితల శిష్యులతోను, జటలు ధరించిన 
చాలమందితో నివసిస్తూ మాసానికో రెండు మాసాలకో ఒక మాటు నలుగురూ 
చూస్తుండగా ఏవైనా కూరగాయలు గాని, ఒక పిడికెడు పచ్చగడ్డిగాని తింటూండాలి 
(అనగా ఇతడు మామూలు ఆహారం తినడు, మాసానికి లేదా రెండు మాసాలకి ఒక 
సారి ఇలాంటి ఆహారం మాత్రమే తింటాడు అనే ప్రచారం కోసం అలా చెయ్యాలి.) 
రహస్యంగా తన కేది ఇష్టం అయితే అది తింటూ ఉండవచ్చు. వైదేహికుని శిష్యులు. 
వచ్చి ఇతనిని అత్యధికమైన రహస్యశక్తులతో, ఇతని వద్ద గొప్ప శక్తులున్నాయి అని, 
లేదా ఈయన శక్తివల్ల వేము ఈ ఈ లాభాలు పొందాము అని 
ప్రచారం చేస్తూ పూజించాలి. “ఇతడు భవిష్యత్తులో గొప్ప సంపదను ఇవ్వగలిగిన 
సిద్ధపురుషుడు” అని అతని శిష్యులు ప్రచారం చెయ్యాలి. తమకు కలగబోయే 
అభివృద్ధిని తెలుసుకోవాలని వచ్చేవాళ్లకు అంగవిద్యచేత (వచ్చి ప్రశ్నించే వాళ్ల 
అవయవాల కదలిక, ముఖచ్చాయ మొదలైన వాటిని పట్టి వాళ్ల స్వభావాదులను 
గుర్తించే విద్య అంగవిద్య) శిష్యుల సంజ్ఞలచేతా (అంతకు పూర్వమే వాళ్లని గూర్చి 
కొంత తెలుసుకొని ఉన్న శిష్యులు రహస్యంగా చేసి చూపే నేత్రచాలనాదిచేష్టలచేత) 
పూర్వం వాళ్ల వంశంలో (కుటుంబంలో) జరిగిన కొన్ని విషయాలు చెప్పాలి, ఎదో 
కొంచెం ధనలాభం కలుగుతుందనీ, అగ్నిదాహం (అగ్నిప్రమాదం), చోరభయం ఉండే 
అవకాశా లున్నాయనీ చెప్పాలి. రాజద్రోహులకు మరణశిక్ష పడుతుందనీ, రాజుకు 
అనుకూలంగా ఉన్నవాళ్లైతే ఎదో పెద్ద బహుమతి (రాజునుండి) రాబోతుందనీ 
చెప్పాలి. విదేశాలలో జరుగుతూన్న, పనులు తనకు తెలుసునని చెప్పాలి.కొన్ని 
విషయాలు ఈ రోజునో, రేపో జరగబోతాయనీ, రాజు ఇలా చేయనున్నాడనీ చెప్పాలి. 
(అనగా తన దగ్గరికి వచ్చేవాళ్ల స్వరూపస్వభావాదులను పట్టి ఇలాంటి విషయాలన్నీ 


42 కౌటిలీయమ్‌ అర్థశాన్తమ్‌ 


కల్పించి కొందరికి కొన్ని విషయాలు, కొందరికి కొన్ని విషయాలు చెప్పాలి అని అర్థం. 

మూ. తదస్య గూఢాః సత్రిణః సంవాదయేయుః; సత్త్వ్వప్రజ్ఞావాక్యశక్తి 
సంపన్నానాం రాజభావ్య మనువ్యాహరే న్మన్తిసంయోగం చ. మన్రీ చైషాం 
వృత్తికర్మభ్యాం వియతేత. యే చ కారణాదభిక్రుద్ధాస్తానర్ధమానాభ్యాం 
శమయేత్‌. అకారణక్రుద్దాన్‌ తూష్టిం దళ్లేన రాజద్విష్టకారిణశ్చ. 

వ్యా. ఈ తాపసుడు చెప్పిన అగ్నిదాహాదులను గూఢచారులు, సత్రులు 
నిజం అయేటట్లు చెయ్యాలి (అనగా అగ్నిదాహం, చౌర్యం మొదలైనవి వాళ్ల ఇళ్లల్లో 
జరిపించాలి). వచ్చినవాళ్లలో ఎవరైనా సత్త్వమూ (ధైర్యమూ), ప్రజ్ఞ, వాక్సాతుర్యం, 
శక్తీ ఉన్నవాళ్లు ఉంటే వాళ్లతో “మీకు రాజానుగ్రహం కలుగుతుంది, మంత్రులతో 
సంబంధం ఏర్పడుతుంది ' అని జోస్యం చెప్పాలి. మంత్రి అలాంటివాళ్లకు వృత్తి, పనీ 
(employment)కల్సించాలి. 

గూఢచారుల ద్వారా తెలిసినదానిని పట్టి, ఏదో తగిన కారణం చేత రాజు 
విషయంలో కోపం ఉన్న వాళ్లని, (మంత్రి) ధనంచేత, సత్కారంచేత శాంతింపచేయ్యాలి. 
ఎ కారణమూ లేకుండా రాజును ద్వేషించేవాణ్ణి తూష్టీందండం (గుట్టుచప్పుడు 
కాకుండా దండించడం (silent pUnishMe౭గnఛీచేత చంపివేయాలి. రాజుకు విరుద్ధంగా 
ప్రవర్తించే ఇతరులను కూడా ఇలాగే దండించాలి. 


శ్లో _పూజితాశ్చార్థమానాభ్యాం రాజ్ఞా రాజోపజీవినామ్‌, 
జానీయుః శౌచమిత్యేతాః పళ్ళు సంస్థాః ప్రకీర్తితాః. 
ఇతి కౌటిలీయార్థశ్యా స్తే వినయాధికారికే ప్రథమాధి కరణే 
ఏకాదళో౭ధ్యా_యః గూఢవురుషోత్సత్తా నంస్థోత్స త్తి: 
వ్యా. ఈ గూఢచారులు రాజుచేత ధనసత్కారాలచేత ఆదరించబడుతూ 


(రాజభృత్యః= =State servant) శౌచాన్ని తెలుసుకొంటూ ఉండాలి. ఈ విధంగా 
కాపటికుడు మొదలైన ఐదు సంస్థలు (establishments) చెప్పబడ్డాయి. 


_“బాలానందిని” అను కొటిలీయార్థశాస్రాంధ్రవ్యాఖ్యానంలో వినయాధికారికమైన మొదటి 
అధికరణంలో గూఢవురుషోత్పత్తిలో నంస్థోత్సత్తి అనే పదకొండవ అధ్యాయం నవమాప్తం. 


వినయాధికారికమ్‌ - గూఢవురువవణిధి: 43 


అథ ద్వాదశో2ఒధ్యాయః 
"అష్టమే ప్రకరణే గూఢపురుషప్రణిధిః 

మూ. యే చాస్య సమృన్థినః అవశ్యభర్తవ్యాః తే లక్షణమ్‌, 
అబ్గవిద్యామ్‌, జమృకవిద్యామ్‌, మాయాగతమ్‌, ఆశ్రమధర్మమ్‌, నిమిత్తమ్‌, 
అన్తరచక్రమ్‌ ఇత్యధీయానాః సత్రిణః సంసర్గవిద్యా వా. 

వ్యా. ఎవరైతే రాజుతో సంబంధం కలిగి ఉంటారో అనగా రాజుకు చాలా 
దగ్గరగా ఉంటారో, ఆ కారణంచేతనే తప్పక పోషించదగినవారో వాళ్ళు సత్రులు. ఈ 
సత్రులు లక్షణాన్ని (సాముద్రికశాస్తం మొ.) అంగవిద్యను (శరీరం స్పృశించినంత 
మాత్రంచేతనే శుభాశుభాదివిషయం గ్రహించే విద్య), జంభకవిద్యను (వశీకరణ 
విద్య, అంతర్జానవిద్య) మాయాగతాన్ని (ఇంద్రజాలం), చతురాశ్రమధర్మాలనూ, 
శకునశాస్తాన్ని అంతరచక్రాన్ని (అనగా దిక్‌చక్రంలో కలిగే కొన్ని ప్రాకృతికఘటన లను 
పట్టి లేదా పక్షులు మొదలైనవాటి ధ్వనులను పట్టి రాబోయే మంచి చెడుగులు 
చెప్పగలిగే విధ్య), సంసర్గవిద్యను (కామశాస్తాదులను లేదా ఇతరులతో కలిసి మెలిసి 
ఉండే నేర్పు (the art of association with men) అభ్యసిస్తూ ఉంటారు. 

వి. కాపటికాదులు ఐదుగురు ఒక చోట స్థిరంగా ఉండి రాజుకు 
రహస్యసమాచారాలు అందచేస్తూ ఉంటారు. సత్రులు మొదలైనవాబ్లు దేశసంచారం 
చేస్తూ రహస్యాలు సేకరిస్తారు. గూఢపురుషప్రణిధి అనగా గూఢపురుషులను ఆ యా 
పనులమీద నియోగించి పంపడం అని అర్థం. 

మూ. 1. యే జనపదే శూరాః త్యక్తాత్మానః హస్తినం వ్యాలం వా 
ద్రవ్యహేతోః ప్రతియోధయేయుః తే తీక్లా*. 

2. యే బన్ఫుషు నిఃస్నేహాః క్రూరాళ్చాలసాశ్చ తే రసదాః. 

వ్యా. ]. దేశంలో ఎవరైతే శూరులో తమ ప్రొణాలకి కూడ లెక్కచేయకుండా, 
ధనం కోసం, ఎనుగుతోను, లేదా వ్యాఘ్రాదిక్రూరమృగంతోను యుద్ధం చేస్తారో వారు 
తీక్షులు. 

2. బంధువులమీద కూడా (పేమలేనివాళ్లు, క్రూరులు, సోమరులు అయినవాళ్లు 
రసదులు (విషం పెట్టేవాళ్లు) 

మూ. పరివ్రాజికా వృత్తికామా దరిద్రా, విధవా, ప్రగల్ఫా, 


44 కౌటిలీయమ్‌ అర్ధశాస్తమ్‌ 


బ్రాహ్మణ్యన్తఃపురే కృతసత్కారా, మహామాత్రకులాన్యభిగచ్చేత్‌. ఏతయా 
ముణ్ఞావృషల్యో వ్యాఖ్యాతాః. ఇతి సంచారాః, ' 

వ్యా. వృత్తిని (భోగాలను) కోరేదీ, దరిద్రురాలు, భర్త మరణించినదీ, ప్రగల్భురాలూ 
(మాటకారి), అంత;ఃవురంలో సత్కారాలు అందుకొనేదీ, వముహామాత్రుల 
(ఉన్నతాధికారుల) ఇళ్లకు వెడుతూ ఉండేదీ అయిన బ్రాహ్మణస్త్రీ “పరివ్రాజిక” 
ఈమెచేత ముండా, వృషలీ కూడ వ్యాఖ్యానింపబడి నట్లో అనగా ముండ అనగా 
బోడితల బౌద్ధభిక్షుకి, శూద్రస్తీ కూడ పైన చెప్పిన బ్రాహ్మణపరివ్రాజిక వలెనే 
ప్రవర్తిస్తారు అని అర్థం. వీళ్లు (సత్రి) మొదలైనవాళ్లు సంచారులు. దేశంలో సంచరించే 
గూఢచారులు. 

మూ. తాన్‌ రాజా స్వవిషయే మనిపురోహితసేనాపతియువ రాజ 
దౌవారికాన్తర్వంశిక ప్రశానృృస మాహర్తసంనిధాతృప్రదేష్ట్ర పౌరవ్యావహారిక 
కర్మాన్తిక మన్రిపరిషదధ్యక్ష దజ్బదుర్గాన్తపాలాటవికేషు శ్రద్ధేయదేశవేషశిల్ప 
భాషాభిజనాపదేశాన్‌ భక్తితః సామర్థ్యాచ్చాపసర్పయేత్‌. 

వ్యా. రాజు ఆ సంచారుల రాజభక్తిని, వాళ్ల కున్న సామర్థ్యాన్నీ దృష్టిలో 
పెట్టుకొని, మారువేషాలలో ఉన్న వాళ్ల దేశమూ, వేషమూ, శిల్పమూ, భాషా, 
బంధుజనమూ వీటిని అందరూ నమ్మ దగినట్లుగా ఉండేటట్లు జాగర్హవహించ మని 
చెప్పి, తన దేశంలో మంత్రి, పురోహితుడు, సేనాపతి, యువరాజు, ప్రధానద్వార 
పాలకుడు, అంతర్వంశికుడు (ప్రధానాంతఃపురపాలకుడు ౮hief 01 the palace 
guards), ప్రశాస్త (నిదేశకుడు 6160100, సమాహర్త (కార్యనిర్వాహకుడు admin- 
512100, సంనిధాత (భాండాగార నిదేశకుడు direCtOr 01 stores), ప్రదేష్ట 
(కంటకశోధకుడు అనగా అపరాధులను దండించేవాడు Magistrate), నాయకుడు 
(commandent), పౌరవ్యావహారికుడు (పురంలోని వ్యవహారాలు చూచేవాడు Cty 
judge), కార్మాంతికుడు (కర్మాలయనిదేశకుడు director of factories), మంత్రిపరిషత్‌ 
(council of ministers), అధ్యక్షుడు ($UpPerIntendent), దండపాలుడు (chief 
of the army staff), దుర్గపాలుడు (C0MMandent of the fort), అంతపాలుడు 
(రాజ్యం సరిహద్దులలో రక్షించేవాడు (commandent of the frontier fort), 
ఆటవఏకుడు (ఆటవికుల పరిపాలకుడు 10/85 chieftain)వీళ్లను ఈ సంచారులు 
గూఢచారిచర్యలకు గురి చేసేటట్లు చెయ్యాలి. 





సొ 
లా 


వినయాధికొరికమ్‌ - గూఢవురువవణీధి: 


మూ. తేషాం బాహ్యం చారం ఛభత్రభృభ్లారవ్యజనపాదుకాసన 
యానవాహనోపగ్రాహిణః తీక్షా విద్యుః. తం సత్రిణః సంస్థాస్వర్ప్వయేయు:. 

వ్యా. తీక్షులు అధికారుల దగ్గర ఛత్రోపగ్రాహులు (గొడుగు పట్టేవాళ్లు) 
గాను, భృంగారోపగ్రాహులు (పానపాత్రలు తీసికొని వెళ్ళేవాళ్లు)గాను, వ్యజనోపగ్రాహులు 
(వింజామర వీచేవాళ్లు) గాను, పాదుకోపగ్రాహులు గాను, యాన (పల్లకీ బళ్లు 
మొదలైనవాటి) ఉపగ్రాహులు గాను, వాహనోపగ్రాహులు గాను (అశ్వాద్యుపగ్రాహు 
లుగాను) ఉండి సేవిస్తూ వాళ్ల బైట సమాచారం (Out of door activities) అంతా 
తెలుసుకోవాలి. ఆ సమాచారాన్ని సత్రులు సంస్థలకు అందజేయాలి. 

మూ. సూద-ఆరాలిక-స్నాపక-సంవాహక-ఆస్తరక-కల్పక-ప్రసాధక- 
ఉదకవరిచారకా రనదాః, కుజ్జ-వామన-కిరాత-మూక-బధి ర-జడ- 
అన్ఫచ్చద్మానః నటనర్తక గాయనవాదక వార్టీవనకుశీలవాః స్తియశ్చ ఆభ్యన్తరం 
చారం విద్యుః. తం భిక్షుక్యః సంస్థాస్వర్పయేయు:. 

వ్యా. వంటవాళ్లుగాను, భక్ష్యాలు తయారుచేసేవాళ్లుగాను, స్నానం 
చేయించేవాళ్లు గాను, ఒళ్లు పట్టేవాళ్లు గాను, పక్కలు (శయనాలు) అమర్చేవాళ్లుగాను, 
మంగళ్లుగాను, అలంకరించేవాళ్లు గాను, నీళ్లు అందించేవాళ్లు గాను, ఆ అధికారుల 
వద్ద సేవ చేస్తూన్న రసదులు, గూనివాళ్లుగాను, పాొట్టివాళ్లుగాను, కిరాతులు(చిన్న 
దేహం కలవాళ్లుగాను, మూగవాళ్లుగాను, చెవిటివాళ్లుగాను, లోకవ్యవహారం తెలియని 
అమాయకులుగాను, గ్రుడ్డివాళ్లుగాను అభినయించేవాళ్లూ, నటులు(రసాలు 
అభినయించేవాళ్లు) నర్తకులు(కాళ్లు చేతులూ ఆడించి నృత్తం చేసేవాళ్లు), గాయకులు, 
వాదకులు(వాద్యాలు వాయించేవాళ్లు), వాగ్టీవులు (పాతకథలు చెప్పి పుస్తకాలు 
చదువుతూ జీవించేవాళ్లు), కుశీలవులు(వీథిపాటగాళ్లు), స్రీలు (మోసం చేసే స్రీలు, 
నపుంసకులూ కూడ) ఈ అధికారుల లోపలి (రహస్య) సమాచారాలు తెలుసుకోవాలి. 
ఆ ' సమాచారం భిక్షుకీలు సంస్థలకి అందచెయ్యాలి. 

మూ. సంస్థానామన్తేవాసినః సంజ్ఞాలిపిభిః చారసంచారం కుర్యుః. 
న చాన్యోన్యం సంస్థాస్తే వా విద్యుః. 

వ్యా. సంస్థలలోని అంతేవాసులు (పనిచేసేవాళ్లు) సంజ్ఞాలిపులచేత (తాము 
తమ సంకేతంచేత ఎర్పరచుకొన్న లిపులచేత) రహస్యవృత్తాంతం పంపాలి. వాళ్లల్లో 
ఒకరు పంపినది మరొకరికి గాని, ఒక సంస్థ పంపినది మరొక సంస్థకి గాని 
తెలియకూడదు.” 


46 కౌటిలీయమ్‌ అర్థశాన్రమ్‌ 


వి. అంతేవాసులు = ఒక కార్యాలయంలో పనిచేసేవాళ్లు, 2551564013. చారః 
= గూఢచారిచర్యచేత సేకరించిన రహస్యవృత్తాంతం; 50166 out information. 


చారసంచారః= రహస్యవృత్తాంతం పైకి పంపడం. Transmission of spied out 
information. 


మూ. భిక్షుకీప్రతిషేధే ద్వాస్థ్రపరమ్బరా మాతాపితృవ్యజ్ఞునాః శిల్పకారికాః 
కుశీలవాః దాస్యో వా గీత పాఠ్యవాద్యభాణ గూఢలేఖ్యసంజ్ఞాభిర్వా చారం 
నిర్హరీయు:. దీర్భరోగోన్మాదాగ్నిరసవిసర్గేణ వా గూఢనిర్గణనమ్‌. 

వ్యా. ఆ అధికారుల ఇండ్లలోనికి భిక్షుకీలు ప్రవేశించడం నిషిద్ధమైన పక్షంలో 
ద్వారపాలకుల పరంపర గాని, లోపల పనిచేసేవాళ్ల తల్లులు తండ్రులు అనే 
వంక పెట్టుకొని వచ్చినవాళ్లు గాని, శిల్పకారికలుగా వచ్చిన స్ర్తీలు గాని, కుశీలవులుగా 
వీథిపాటల స్రీలుగా వచ్చినవాళ్ళు గాని, దాసీలు గాని, సేకరించిన రహస్యవృత్తాంతాన్ని 
రహస్యార్థం గల పాటలలో కూర్చి గాని, చదివే శోకాదులలో కూర్చి గాని, వాద్యాలలోను 
లేదా సరుకులలోను దాచిన లేఖ్యాల (వ్రాసిన లేఖల ) చేత గాని, సంజ్ఞల (గుర్తుల) 
చేత గాని చారాన్ని (రహస్యవృత్తాంతాన్ని) బైటకు చేర్చాలి. ఈ ఉపాయా లేవీ కుదరని 
పక్షాన ఇండ్లలో పనివాళ్లుగా ఉన్న గూఢచారులే దీర్భరోగము, ఉన్మాదమూ అనే 
వంకచేత గాని, దేనికైనా నిప్పు అంటించి లేదా ఎవరికైనా విషం ఇచ్చి, ఆ 
కోలాహలంలో గాని తామే రహస్యంగా బైటకు వచ్చి రాజుకు లేదా మంత్రులు 
మొదలైన వాళ్లకు చారం అందజేయాలి. 

వి. ద్వాస్థ్రపరంపర అనగా ఒక ద్వారపాలకుడు రెండవవానికీ, రెండవవాడు 
మూడవవానికీ ఈ విధంగా వార్త అందించాలి అని కొందరి వ్యాఖ్య. ఈ గూఢపురుషులే 
ఒకరి వెనుక ఒకరు ద్వారాల దగ్గరికి వచ్చి. బైటకు అందజేయాలని మరికొందరి 
వ్యాఖ్య. మొదటి పక్షంలో ద్వారపాలకులు కూడా గూఢచారులే అయి ఉండాలి. 

మూ. త్రయాణామేకవాక్యే నంప్రత్యయః. తేషామభీక్లనిపాతే 

తూషీందణ్నః ప్రతిషేధో వా. 

వ్యా. ముగ్గురు గూఢచారులకు ఏకవాక్యం ఉంటే, అనగా ముగ్గురు పంపిన 

చారం ఒకే విధంగా ఉంటే, దానిని నమ్మాలి. ఆ గూఢచారులు మాటిమాటికి తప్పులు 


చేసే స్తే వాళ్లకి తూష్టీందండ మైనా ఇవ్వాలి. లేదా వాళ్లని ఆ అధికారంనుంచి తొలగించాలి. 
(చంపివేయడం ద్వారా). 


వినయాధికొరికమ్‌ - గూఢపురువవ్రణిధిః 47 

మూ. కణ్జుకశోధనోక్తాశ్చాపసర్పాః పరెషు కృతవేతనాః వసేయుః 
సంపాతనిశ్చారార్థమ్‌, త ఉభయవేతనాః. 

వ్యా. కంటకశోధనాధికరణంలో చెప్పబడిన సిద్ధులు, ప్రవ్రజితులు, చక్రచరులు 
మొదలైన గూఢపురుషులు శత్రువులనుండి కూడా జీతాలు తీసికొంటూ శత్రురాష్ట్రాలలో 
(గూఢచారులుగా) నివసిస్తూ అక్కడ సేకరించిన రహస్యవృత్తాంతాన్ని తమ రాజుకు 
పంపాలి. వీళ్లు ఇటు తమ ప్రభువునుంచీ, అటు శత్రురాజునుంచీ జీతం తీసుకోవడం 
చేత ఉభయవేతనులు. రెండు వైపులనుంచీ జీతాలు తీసుకొనేవాళ్లు. 

వి. అపసర్పః = గూఢచారి. సంపాతనిశ్చారార్థమ్‌ = రహస్యవార్తలు 
అనాయాసంగా చేరడం కొరకు లేదా అనాయాసంగా గూఢచారకార్యం చేయడంకోసం. 
శ్లో. గృహీతపుత్రదారాంశ్చ కుర్యాదుభయవేతనాన్‌, 

తాంశ్చారిప్రహితాన్‌ విద్యాత్‌ తేషాం శౌచం చ తద్విథైః. 

వ్యా. ఉభయవేతనుల భార్యాపుత్రులను తనవద్ద ఉంచుకొని వాళ్లను 
(ఉభయవేతనులను) శత్రువులు మొదలైనవాళ్ల రాష్టంలోనికి పంపాలి. శత్రువులు 
మొదలైనవాళ్లు కూడా అలాంటి ఉభయవేతనులను తన రాష్ట్రానికి పంపితే వాళ్లని 
గుర్తించి, అలాంటివాళ్ల సహాయంతో వాళ్ల శౌచాన్ని తెలుసుకోవాలి. ఉదాహరణకి 
ఎవడైనా ఉభయవేతనుడు కుశీలవుని వేషంలో తన రాష్టంలో ఉంటే ఆ 
కుశీలవవేషంలోనే ఉన్న గూఢచారి ద్వారా వాని శౌచం పరీక్షిస్తూ ఉండాలి, 
శ్లో ఏవం శత్రౌ చ మిత్రే చ మధ్యమే చావపేచ్చరాన్‌, 

ఉదాసీనే చ తేషాం చ తీర్ధేష్వష్టాదశస్వపి. 

వ్యా. ఈ విధంగా శత్రువు, మిత్రుడు, మధ్యముడు, ఉదాసీనుడు అయిన 
రాజుల విషయంలోను, వాళ్ల మంత్రి-వురోహిత-సేనాపతులు మొదలైన 
పద్దెనమండుగురు అత్యుత్తమాధికారుల విషయంలోను గూఢచారిప్రయోగం చెయ్యాలి. 
శ్లో అన్రర్భహచరాస్తేషాం కుబ్బవామనషబ్దకాః, 

శిల్పవత్యః స్రియో మూకొశ్చిత్రాశ్చ మ్లేచ్చృజాతయ.ః. 

వ్యా. గూనివాళ్లను, పొట్టివాళ్లను, షండుల్నీ, శిల్పాలలో నేర్పు గల స్త్రీలను, 
మూగవాళ్లను, వివిధమేచ్చజాతుల వాళ్లను శత్రువులు మొదలైనవాళ్ల అంతఃపురాలలో 
గూఢచారులుగా ప్రవేశం పాందేటట్లు. చెయ్యాలి. 


48 కొటిలీయమ్‌ అర్థశాస్తమ్‌ 


కి 


దుర్గేషు వణిజః సంస్థా దుర్గాన్తే సిద్ధతాపసాః, 

9 అ త్త 
కర్షకోదాస్థితా రాష్ట రాష్ట్రాన్తే వ్రజవాసినః. 
వ్యా. దుర్గాలలో ఉన్న నగరాలలో వర్తకులను గూఢచారులుగా 
నియమించాలి. దుర్గాలకి వెలుపల లేదా సరిహద్దులలో సిద్ద్ధుల్ని, తాపసుల్ని, 
రాష్టంలో వ్యవసాయదారుల్నీ, ఉదాస్థితుల్నీ, రాష్టం చివర గొల్లపల్లెలలో నివసించే 
గొల్లలు మొదలైనవాళ్లనీ గూఢచారులనుగా నియమించాలి. 
శో వనే వనచరాః కార్యాః శ్రమణాటవికొదయః, 


పరప్రవృత్తిజ్ఞానార్థాః శీఘాశ్చారపరంపరాః. 

వ్యా. వనాలలో సంచరించే జైనసంన్యాసులు, ఆటవికులు మొదలైన 
వాళ్లని వనంలో గూఢచారులనుగా నియమించాలి. ఈ విధంగా శత్రువులు 
మొదలైనవాళ్లు ఎమి చేస్తున్నారో తెలుసుకొనడం కోసం అతిశీఘంగా పనులు చేసే 
గూఢచారుల పరంపరను నియమించాలి. 
శ పరస్య చైతే బోద్ధవ్యాస్తాదృశైరేవ తాదృశాః, 

చారసజ్బురిణః సంస్థా గూఢాశ్చాగూఢసంబ్ఞితాః. 

వ్యా. ఇతరులు తన రాష్టంలో ప్రవేశపెట్టిన, గూఢచారులుగా కనబడని 
గూఢచారులైన తిరిగే సత్రితీక్షాదిగూఢచారులను(చారసంచారిణః), ఒకే చోట ఉండి 
గూఢచారి కార్యక్రమం జరిపేవాళ్లనీ(సంస్థాః) అదే విధమైన తన చారసంచారి-సంస్థల 
సహాయంతో తెలుసుకొంటూ ఉండాలి. 
శ. అకృత్వాన్‌ కృత్యపక్షీయైర్దరితాన్‌ కార్య హేతుభిః, 

పరాపసర్పజ్ఞానార్థం ముఖ్యానన్తేషు వాసయేత్‌. 

ఇతి కొటిలీయార్థశాస్తే వినయాధికారికే ప్రథమాధికరణ ద్వాదళోఒ౬ ధ్యాయః 
గూఢవురుషోత్సత్రౌ నంచారోత్పత్తి గూఢవురువవణిధి: 
వ్యా. కృత్యుల పక్షానికి చెందిన కార్యకారణాలచేత చూపబడిన అకృత్యులైన 


ముఖ్యులను ఇతరుల గూఢచారులను గూర్చి తెలుసుకొనడం కోసం రాజ్యం 
సరిహద్దులలో నివసింపచెయ్యాలి. 


వినయాధికొరికమ్‌ - స్వవిషయే కృత్వాకృత్యవక్షరక్షణమ్‌ 49 


వి. రాజుచేత ఎ కారణం చేతనైనా అవమానితులై రాజు విషయంలో 
ద్వేషభావంతో ఉన్నవాళ్లు “కృత్యులు . అలాంటివాళ్లు కానివాళ్లు అకృత్యులు. కృత్యులను 
శత్రువులు అనాయాసంగా తమవైపు త్రిప్పుకోకలుగుతారు. కృత్యపక్షంవాళ్లు ఎ యే 
ఉపాయాలు (కార్యహేతువులు; అనగా కార్యాలకు హేతువులు) పన్నుతూ ఉంటారో 
ముఖ్యులైన అధికారులకు బాగా తెలిపి వాళ్లు అకృత్యులు అనే విషయం నిశ్చితం 
చేసికొని, వాళ్లని శత్రువులు చేసే గూఢచారిచర్యలు కనిపెట్టడంకోసం రాజ్యసీమలలో 
నియమించాలి అని అర్థం. 

“బాలానందిని” అనే కౌటిలీయార్థశాస్రాంధ్రవ్యాఖ్యానంలో వినయాధికారికమైన 


ప్రథమాధికరణంలో “గూఢవురుషోత్సత్తి'యందు నంచారోత్పత్తి, గూఢవురుషవణిధి అను 
వన్సెండవ అధ్యాయం నమాస్తం. 


అథ త్రయోదశో౬ధ్యాయః 
నవమే (పకరణే - స్వవిషయే కృత్యాకృత్యపక్షరక్షణమ్‌ 

మూ. 1. కృతమహామాత్యాపసర్చః పౌరజానపదానపసర్పయేత్‌. 

2. సత్రిణో ద్వన్వినః తీర్థసభాశాలాపూగజనసమవాయేషు వివాదం 
కుర్యుః. సర్వగుణసంపన్నశ్చాయం రాజా శ్రూయతే. న చాస్య కళ్చిద్‌ 
గుణో దృశ్యతే యః పౌరజానపదాన్‌ దణ్జ్ణకరాభ్యాం పీడయతి ఇతి. 

వ్యా. 1. మహామాత్యుల (మంత్రిపురోహితాదుల) విషయంలో గూఢచార 
ప్రయోగం చేసిన పిమ్మట రాజు పౌరుల విషయంలోను, జానపదుల విషయంలోనూ 
కూడా చారప్రయోగం చెయ్యాలి. 

2. సత్రులు(గూఢచారులు) ఒకరితో ఒకరు కలహం చేస్తూ, పుణ్యతీర్ణాలలోను, 
సభలలోను, అన్నశాలలోను, పానీయశాలలోను, పూగములలోను (ఒకేవిధమైన 
జనుల సమావేశం (C0Mmunal gathering) వివిధజనుల సమావేశాలలోను, 
వాగ్వివాదం చెయ్యాలి- “ఈ రాజు అన్ని మంచి గుణాలు ఉన్నవాడని వింటూంటాం; 
అయితే వీనిలో ఒక్క మంచి గుణం కూడా లేదు. పౌరుల్సీ, జానపదుల్నీ (పల్లెటూరు 
వారిని) కూడా కఠినమైన దండనంచేతా పన్నుచేతా పీడిస్తున్నాడు” అని ఒక రనాలి. 

వి. ద్వన్వ్వినః= కలహిస్తూన్నవారు. 


50 కౌటిలీయమ్‌ అర్ధళాస్తమ్‌ 


మూ. తత్ర యే౭నుప్రశంసేయుః తానితరస్తం చ ప్రతిషేధయేత్‌- 
“మాత్స్యన్యాయాభిభూతాః ప్రజాః మనుం వైవస్వతం రాజానం చక్రిరే, 
ధాన్యషడ్భాగం, పణ్యదశభాగం, హిరణ్యం చాస్య భాగధేయం ప్రకల్పయా 
మాసుః. తేన భృతా రాజానః ప్రజానాం యోగక్షేమవహాః. తేషాం కిల్చిషం 
దణ్ణకరా హరన్తి, యోగక్షేమవహాళ్ళ ప్రజానామ్‌. తస్మాదు జృషడ్భాగమారణ్యకా 
అపి నివపన్తి, త స్యైతత్‌ భాగధేయం యో౭స్మాన్‌ గోపాయతీతి. ఇనయమ 
స్థానమెతద్‌ రాజానః ప్రత్యక్షహేడప్రసాదాః. తానవమన్యమానం దైవో౭పి 
దణ్ణః స్పృశతి. తస్మాత్‌ రాజానో నావమన్తవ్యాః” ఇతి క్షుద్రకాన్‌ ప్రతిషేధేత్‌, 

వ్యా. అక్కడ ఈ మాటలు పలికినవాళ్లని అనుసరించి ఎవరైతే అదే విధంగా 
అంటారో వాళ్లనీ, మొదట ఆ మాట లన్న వానినీ కూడా మరొకడు (మరొక సత్రి) 
అలా అనకూడదు అని నిషేధించి ఇలా చెప్పాలి- “మాత్స్యన్యాయంచేత బాధపడుతున్న 
ప్రజలందరూ (పూర్వం) వైవస్వతమనువును రాజునుగా చేసుకున్నారు. పండించిన 
ధాన్యంలో ఆరవ వంతూ, పణ్యంలో (అమ్మే వస్తువులలో - వస్తాదులలో) పదవవంతు, 
బంగారమూ ఆ రాజుకు చెందవలసిన భాగంగా ఏర్పాటు చేశారు. దానిచేత పోషించబడిన 
రాజులు ప్రజల యోగక్షేమాలు నిర్వహిస్తూ ఉంటారు. రాజులు విధించే దండమూ, 
పన్నూ ప్రజల పాపాన్ని పోగొడతాయి; ప్రజల యోగక్షేమాలను నిర్వహిస్తాయి. అందుచేతనే 
అరణ్యంలో ఉండే వానప్రస్థాదులు కూడా “ఇది మనలను రక్షించే రాజుకు చెందవలసిన 
" అని తాము ఉంఛవృత్తిచేత (రాలిన గింజలు ఏరుకొనడం ఉంఛం) 
సంపాదించినదానిలో ఆరవవంతు రాజుకు ఇస్తారు. ప్రత్యక్షమైన నిగ్రహాను గ్రహసామర్ధ్యం 
గల రాజులు ఇంద్రునియొక్క, యమునియొక్కా స్థానం. (ఇంద్రయముల అంశాలు 
రాజులలో ఉంటాయి; అందుచేతనే వాళ్లు ప్రత్యక్షంగా అనుగ్రహించే శక్తినీ, 
నిగ్రహించే శక్తినీ చూపుతున్నారు అని భావం). రాజులను అవమానించేవారికి 
దేవతలనుండి కూడా దండం తగులుతుంది. అందుచేత రాజులను అవమానించకూడదు 
(నిందించి చిన్నగా చూడకూడదు)” అని సామాన్యప్రజల్ని నిషేధించాలి. 

మూ. 1. కింవదన్తీం చ విద్యుః. 

2. యే చాస్య ధాన్యపశుహిరణ్యాన్యాజీవన్తి, తైరుపకుర్వన్తి వ్యసనే 
అభ్యుదయే వా, కుపితం బన్గుం, రాష్టం వా వ్యావర్తయన్తి, అమిత్రమాటవికం 


భాగం 


వినయాధికారికమ - న్వవిషయే కృత్వాకృత్యవక్షరక్షణమ్‌ 51 
వా ప్రతిషేధయన్తి, తేషాం ముణ్బజటిలవ్యజ్ఞునాః తుష్టాతుష్టత్వం విద్యుః. 

వ్యా. 1. సత్రులు రాజ్యంలో వ్యాపించే కింవదంతులను (పుకార్లను) కూడా 
తెలుసుకుంటూ ఉండాలి. 

2. రాజుయొక్క ధాన్యంమీద, పశువులమీద, బంగారం(ధనం)మీదా జీవిస్తూ 
ఎవరు కష్టసమయంలోను, అభ్యుదయసమయంలోనూ కూడా వాటితో ఆ రాజుకు 
ఉపకరిసూ ఉంటారో, రాజువిషయంలో కోపించిన బంధువును గాని, రాస్త్రాన్ని కాని 
ఆ కోపం తొలగించి శాంతింపచేస్తూ ఉంటారో, శత్రువును కాని, అడవులలో 
ఉండేవాళ్లను కాని రాజుకు అపకారం చేయకుండా నిషేధిస్తూ ఉంటారో వాళ్లందరూ 
రాజ్యంలో సంతోషంగా ఉన్నారా, సంతోషంగా లేరా అనే విషయాన్ని ముండుల 
వేషంలోను, జడదారుల వేషంలోను ఉన్న గూఢచారులు తెలుసుకుంటూ ఉండాలి. 

మూ. తుష్టాన్‌ భూయః పూజయేత్‌. అతుష్టాన్‌ తుష్టిహేతోః త్యాగేన 
సామ్నా చ ప్రసాదయేత్‌. పరస్పరాద్వా భేదయేదేనాన్‌ సామన్హాటవికతత్కులీ 
నావరుద్దేభ్యశ్చ. తథాప్యతుష్యతో దణ్ణకరసాధనాధికారేణ వా జనపదవిద్వేషం 
గ్రాహయేత్‌. విద్విష్టానుపాంశుదళ్షేన జనపదకోపేన వా సాధయేత్‌. 
గుప్రపుత్రదారానాకరకర్మాన్తేషు వా వాసయేత్‌ పరేషామాస్పదభయాత్‌. 

వ్యా. సంతోషంతో ఉన్నవాళ్లని ఇంకా పూజించాలి. (బాగా ఆదరం చూపి 
వాళ్లకి తన విషయంలో ఇంకా సంతోషం కలిగేటట్లు చెయ్యాలి). సంతోషించనివాళ్లకి 
సంతోషం కలగడంకోసం ధనం ఇచ్చి గాని, సామంచేత గాని (మంచితనం చూపి 
గాని) ఎక్కువ అనుకూలులనుగా చేసుకోవాలి లేదా వాళ్లలో పరస్పరం భేదం 
కలిగించాలి. సామంతులతోను, ఆటవికులతోను, వాళ్ల కులానికే చెందినవాళ్లతోను, 
నిగ్రహంచబడినవాళ్లతోను వీళ్లకి భేదం(చీలిక) కల్పించాలి. ఇంకా వాళ్లు సంతోషించకపోతే 
(తనకు అనుకూలులు కాకపోతే) వాళ్లకు దండసాధనాధికారం (శిక్ష విధించడం, 
జరిమానా వసూలుచేయడం అనే అధికారం), కరసాధనాధికారం (పన్ను వసూలు 
చేసే అధికారం) ఇచ్చి వాళ్లమీద ఆ ప్రాంతపు జానపదులకు ద్వేషం కలిగే టట్లు 
చెయ్యాలి. ఆ విధంగా జనపదద్వేషానికి గురి అయినవాళ్లని రహస్యదండంచేత కాని, 
జనపదకోపంచేత (ఆ ప్రాంతపు జానపదుల తిరుగుబాటు ద్వారా) గాని అణచివేయాలి. 
లేదా వాళ్ల పుత్రుల్నీ భార్యల్నీ తన అధీనంలో రక్షణంకోసం ఉంచుకొని వాళ్లను 
గనులలో కాని కర్మాలయాలలో (Fat0re5) కాని నియమించాలి. అలా చేయకపోతే 


52 కౌటిలీయమ్‌ అర్భళౌన్తమ్‌ 


వీళ్లు శత్రుపక్షంలో చేరిపోయే భయం ఉంటుంది. 

మూ. క్రుద్ధలుబ్ధభీతావమానినస్తు పరేషాం కృత్యాః. తేషాం కార్తాన్తిక 
నైమిత్తికమౌహూర్తికవ్యళ్టునాః పరస్పరాభిసంబన్థమ అమిత్రప్రతిసమ్చరన్గ్థం 
వా విద్యుః. 

వ్యా. క్రుద్భలు (రాజువిషయంలో కోపం ఉన్నవాళ్ళు), దురాశ కలవాళ్లు, 
రాజుకు ఎకారణంచేత నైనా భయపడుతున్నవాళ్లు, (రాజుచేత) అవమానింపబడినవాళ్లు 
శత్రువులకు “కృత్యులు”; అనగా అనాయాసంగా శత్రువులు తమ వైపుకు తీసికొనడానికి 
శక్యమైనవాళ్లు. కార్తాంతికులు(దైవాన్ని గూర్చి అనగా జరగబోయేదాన్ని గూర్చి, 
చేప్పేవాళ్లు), శకునాలు చేప్పేవాళ్లు, జ్యోస్యం చెప్పేవాళ్లు-వీళ్ల వేషాలలో ఉన్న 
గూఢచారులు ఈ కృత్యులలో ఒకరితో ఒకరికి ఉన్న సంబంధాన్నీ, శత్రువుతో వీళ్ల 
కున్న సంబంధాన్నీ గూర్చి తెలుసుకోవాలి. 

వి. అవమానినః=చాలా గర్వం కలవాళ్లు అని అర్థం కూడా అయి ఉంటుంది. 
'అవమానితాః అని ఉంటేనే పైన చెప్పిన అర్థం యుక్తంగా ఉంటుంది. 

మూ. తుష్టానర్ధమానాభ్యాం పూజయేత్‌. అతుష్టాన్‌ సామదానభేదదణ్జైః 
సాధయేత్‌. 
శ్లో ఎవం స్వవిషయే కృత్యానకృత్యాంశ్చ విచక్షణః, 

పరోపజాపాత్సంరక్షేత్‌ ప్రధానాన్‌ క్షుద్రకౌనపి. 

ఇతి కౌటిలీయార్టళాస్తే వినయాధికారికే వ్రథమాధికరణే త్రయోదళో౭ధ్యాయః 
స్వావిషయే కృత్యాకృత్యవక్షరక్షణమ్‌ 

వ్యా. (కృత్యులు కాని వాళ్లు “అకృత్యులు ). అకృత్యులలో సంతోషంతో 
ఉన్నవాళ్లని ధనంచేత, సత్కారంచేత పూజించాలి. సంతోషించనివాళ్లని సామ-దాన- 
భేద-దండోపాయాలచేత లొంగదీసుకోవాలి. 

ఈ విధంగా నేర్పు గల రాజు తన దేశంలో ఉన్న కృత్యుల్నీ, అకృత్యుల్నీ రూడ, 
వాళ్లు ప్రధానులైనా, సామాన్యజనులే అయినా శత్రువు చేసే గూఢచారచర్యకు 
లొంగకుండా సంరక్షించుకోవాలి. 

“బాలానందిని” అనే కౌటిలీయార్థశాస్తాంద్రవ్యాఖ్యానంలో వినయాధికారికమైన 

ప్రథమాధికరణంలో “తన రాష్టంలో కృత్యాకృత్యవక్షరక్షణం” అనే పదమూడవ అధ్యాయం 


నమావం. 


వినయాధికొరికమ్‌ - వరవిషయే కృత్యాకృత్యపక్షోవగ్రహః 53 


అథ చతుర్దశో ఒధ్యాయః 
దశమే ప్రకరణే పరవిషయే కృత్యాకృత్యపక్షోప గ్రహ: 

మూ. 1. కృత్యాకృత్యపక్షోపగ్రహః స్వవిషయే వ్యాఖ్యాత:; పరవిషయే 
వాచ్యః. 

2. సంగశ్రుత్యార్థాన్‌ విప్రలబ్ధః, తుల్యకారిణోః శిల్సే వా ఉపకారే వా 
విమానితః, వల్లభావరుద్ధః, సమాహూయ పరాజిత, ప్రవాసోపతప్తః, కృత్వా 
వ్యయమలబ్ధకార్యః, స్వధర్మాత్‌ దాయాద్యాద్వా ఉపరుద్దః, మానాధికారా 
భ్యాం భ్రష్టు, కుల్యైరనర్హితః, ప్రసభాభిమృష్టస్తీకః, కారాభిన్యస్తః, పరోక్తదణ్దితః, 
మిథ్యాచారవాసితః, సర్వస్వమాహారితః, బన్గనపరిక్లిష్టః, ప్రవాసితబన్నుః ఇతి 
క్రుద్ధవర్గః. 

వ్యా. 1. తన రాజ్యంలో కృత్యపక్షంవాళ్లనీ, అకృత్యపక్షంవాళ్లనీ వశం చేసికొనే 
విధానం చెప్పబడింది. ఇప్పుడు శత్రురాజ్యంలో ఈ విషయం చెప్పవలసి ఉంది. 

2. ధనమో, వస్తువులో ఇస్తా నని చెప్పి ఇవ్వకుండా మోసగించబడినవాడు, 
ఏదైనా శిల్పంలో కాని, ఒక పనిలో కాని సమానమైన నైపుణ్యం కల ఇద్దరిలో ఒకనిని 
బాగా గౌరవించి రెండవవానిని అవమానిస్తే అలా అవమానించబడినవాడు, రాజుకు 
దగ్గరగా ఉన్నవాళ్లచేత పైకి రాకుండా చేయబడినవాడు, లేదా రాజగృహంలో ప్రవేశం 
లేకుండా చేయబడినవాడు, ద్యూతం మొదలైనవాటికి పిలిచి ఓడించబడినవాడు, 
(రాజు మూలకంగా) దూరదేశనివాసంచేత బాధపడ్డవాడు, ఖర్చుపెట్టి కూడా 
(రాజసేవకాదులకు లంచం మొదలైనవి ఇచ్చి కూడా) పని జరగనివాడు, తన ధర్మం 
నిర్వర్తించకుండానూ, తనకు రావలసిన దాయాద్యం(ఆస్తి) రాకుండానూ, 
అడ్డుకొనబడినవాడూ, తనకు రావలసిన సన్మానంనుంచీ, అధికారంనుంచీ 
భ్రష్ణుడూ(తొలగించబడినవాడు), తన కులానికి చెందినవాళ్లచేతనే అణగద్రొక్కబడిన 
వాడు(లేదా రాజబంధ్వాదులచేత అణగద్రొక్కబడినవాడు), బలాత్కారంగా 
స్పృశించబడిన (అవమానించబడిన) భార్యాదులు కలవాడు, న్యాయస్థానంలో 
అభియోగం (కేసు)లో ఓడిపోయిన పిమ్మట జరిమానా వేయబడినవాడు (లేదా 
కైదులో బంధించబడినవాడు), ఇతరుల మాట పట్టుకొని దండించబడినవాడు, తాను 
చేయ దలపెట్టిన చెడ్డ ఆచారంనుంచి, అభిచారప్రయోగ-నిషిద్దాచారాదులనుండి, 


54 కౌటిలీయమ్‌ అర్థశొస్తమ్‌ 


నివారించబడినవాడు. (రాజుచేత) ఉన్న ధనం అంతా లాగివేయబడినవాడు, పనులలో 
అడ్డుతగలడంచేత బాధపెట్టబడినవాడు లేదా చాలాకాలం బంధించి బాధించబడ్డవాడు, 
దూరం పంపివేయబడిన బంధువులు కలవాడు వీళ్లందరూ కలిసి క్రుద్ధవర్గం అనగా 
వీళ్లందరూ క్రుద్ధవర్గానికి చెందిన వాళ్ళు. (రాజుమీద పగ పట్టి ఉంటారు). 

మూ. స్వయముపహతః, విప్రకృతః,. పాపకర్మాభిఖ్యాతః, తుల్య 
దోషదళ్లోనోద్విగ్నః, పర్యాత్తభూమిః, దభ్భనోపహతః, సర్వాధికరణస్థః, సహసోప 
చితార్థః, తత్కులీనోపాశంసుః, ప్రద్విష్టో రాజ్ఞా, రాజద్వేషీ చేతి భీతవర్గః. 

వ్యా. ధనాదులకోసం చేసిన హత్యాదులచేత స్వయంగా దూషితుడు 
(మహాపరాధం చేసినవాడు), అంతఃపురాదులలో చెడ్డ పనులు చేసినవాడు లేదా 
ఎవరిచేతనైనా పెద్ద అవకారానికి గురిచేయబడినవాడు, పాపాత్ముడుగా 
పేరుమోసినవాడు, తనతో సమానమైన దోషం కలవానిని(రాజు) శిక్షించడంచేత 
తనకు కూడా అలాంటి శిక్ష పడుతుందేమో అని దిగులుచెందినవాడు, ఇతరుల 
భూమి ఆక్రమించుకున్నవాడు, దండంచేత పీడితుడు, చాలా అధికారస్థానాలలో 
ఉన్నవాడు, హటాత్తుగా ఎక్కువ ధనవంతుడైపోయినవాడు, (ఏదో రాజకీయోద్యోగంలో 
ఉండి హటాత్తుగా పెద్ద ధనికుడై పోయినవాడు అని కొందరు “సర్వాధికరణస్థః 
'సహసోపచితార్థః అనే రెండు కలిపి అర్థం వ్రాశారు). ఆ రాజు కులానికి చెందిన 
మరొకడు అధికారంలోనికి రావాలని కోరుకుంటున్నవాడు, రాజుచేత 
ద్వేషించబడినవాడు, రాజును ద్వేషించేవాడు-వీళ్లు భీతవర్గం. 

మూ. పరిక్షీణః, అత్యాత్తస్వః, కదర్యః, వ్యసనీ, అత్యాహితవ్యవ 
హారళ్చేతి లుబ్ధ్గవర్గః. 

వ్యా. ధనం అంతా పోయినవాడు, (రాజుచేత గాని ఇతరులచేత గాని) 
లాగికొనబడిన చాలా ధనం కలవాడు, లోభి, దుర్వ్యసనాలు ఉన్నవాడు, వ్యవహారాలలో 
చాలా దూకుడుగా పోయేవాడు - ఇది లుబ్ధివర్గం. 

మూ. ఆత్మనంభావితః, మానకామః, శ(త్రువూజామర్శితః, 
నిచైరుపహితః, తీక్లః, సాహసికః, భోగేనాసంతుష్టః ఇతి మానివర్గః. 

వ్యా. తాను చాలా గొప్పవా డనుకునేవాడు, ఇతరులు తనను గౌరవించాలనే 
కోరిక గలవాడు, తన శత్రువులను ఇతరులు పూజించడంచేత ఆ పూజించినవాళ్లమిద 
కోపం ఉన్నవాడు, లేదా ఆ శత్రువులవిషయంలో అమర్శం ఉన్నవాడు, చిన్న స్థానంలో 


వినయాధికొరికమ్‌ - వరవిషయే కృత్యాకృత్యవక్రోప గ్రహః 55 


ఉంచబడ్డవాడు, తన శరీరాన్ని గూర్చి కూడా లెక్కచేయనివాడు (తీక్లః), సాహసంతో 
కూడిన పనులు చేసేవాడు, లభించిన జీతానికి సంతృప్తిచెందనివాడు-వీళ్లు మానివర్గం. 

మూ. తేషాం ముబ్జజటిలవ్యజ్ఞునైర్యో యద్భక్తిః కృత్యపక్షియః తం 
తేనోపజాపయేత్‌. 

వ్యా. (శత్రురాష్టంలో ఉన్న) ఈ కృత్యులలో ఎ కృత్యపక్షంవానికి 
ఎవనియందు భక్తి ఉంటుందో అట్టి ముండవేషంలో ఉన్న గూఢచారిచేత, 
జటిలవేషధారియైన గూఢచారిచేత, ఆ కృత్యపక్షంవానిలో భేదబుద్ధి పుట్టించాలి 
(వానిని రెచ్చగొట్టాలి). 

మూ. “యథా మదాన్గో హస్తీ మత్తేనాధిష్టితో యద్యదాసాదయతి 
తత్‌ సర్వం ప్రమృద్నాత్యేవమ్‌ అయమ్‌ అశాస్తచక్తుః అన్థః రాజా అనేన 
మన్రిణా అధిష్టితః పారజానపదవధాయాభ్యుట్టితః. శక్యమస్య ప్రతిహస్తి 
ప్రోత్సాహనేన అపకర్తుమ్‌. అమర క్రియతామ్‌” ఇతి క్రుద్ధవగ్గముపజాపయేత్‌, 

వ్యా. "మత్తుడైన మావటివాడు ఎక్కిన మదాంధమైన ఏనుగ అందినదాని 
నల్లా నలగకొట్టివేసి నట్టు గ్రుడ్డిమంత్రి చెప్పుచేతలలో ఉన్న, శాస్త్రం అనే నేత్రం లేని, 
ఈ గ్రుడ్డిరాజు పౌరుల్ని జానపదుల్నీ చంపడానికే సిద్ధం అవుతున్నాడు. వీని శత్రువు 
ను ప్రోత్సహింపచేస్తే వీనిని తొలగించివేయడానికి శక్యం అవుతుంది. అందుచేత 
రాజుకు ఎదురుతిరగండి” అని చెపుతూ క్రుద్ధవర్గాన్ని రెచ్చగొట్టాలి. 

మూ. “యథా లీనః సర్పః యస్మాద్‌ భయం పశ్యతి తత్ర 
విషముత్సృజతి ఎవమయం రాజా జాతదోషాశజ్కః త్వయి పురా 
క్రొధవిషముత్సృజతి, అన్యత్ర గమ్యతామ్‌” ఇతి భీతవర్గముపజాపయేత్‌, 

వ్యా. “ఒక చోట అణిగి ఉన్న సర్పం తనకు ఎవరివల్ల ఆపాయం 
కలుగుతుందని అనుకుంటుందో వానిమీద విషం విడిచిపెడుతుంది. (వానిని 
కరుస్తుంది). అదే విధంగా ఈ రాజు నీవల్ల ఏమి అపాయం వస్తుందో అనే ఆశంకతో 
నీమీద కోపం అనే విషాన్ని విడిచిపెడతాడు. నీవు మరొక చోటికి వెళ్లిపో” అని చెప్పి 
భీతవర్గం విషయంలో ఉపజాపం చెయ్యాలి. (భేదం నాటాలి). 

మూ. “యథా శ్వగణినాం ధేనుః శ్వభ్యో దుగ్ధి న బ్రాహ్మణేభ్యః 
ఎవమయం రాజా సత్త్వ ప్రజ్ఞావాక్యశక్తిహీనేభ్యో దుర్గే, నాత్మగుణసంపన్నేభ్యః, 


అసౌ రాజా పురుషవిశేషజ్ఞః సేవ్యతామ్‌” ఇతి లుబ్బవర్గమ్‌ ఉపజాపయేత్‌. 

వ్యా. “కుక్కలు పెంచేవాళ్ల ఆవు ఇచ్చే పాలు కుక్కలకోసమే కాని 
బ్రాహ్మణులకోసం కాదు. అదే విధంగా ఈ రాజు ధైర్యం, బుద్ధీ, మాటకారితనం, శక్తీ 
లేనివాళ్లకే ఉపయోగిస్తాడు కాని నీవంటి ఆత్మగుణాలు ఉన్నవాళ్లకి ఉపయోగించడు. 
ఆ రాజు పురుషులలో ఉన్న గుణాల తారతమ్యాన్ని గుర్తించగలవాడు. అందుచేత 
అతనిని సేవించండి” అని లుబ్దవర్గానికి రహస్యంగా నూరిపోయాలి. 

మూ. “యథా చజ్ఞాలోదపానః చణ్జాలానామేవ ఉపభోగ్యః నాన్యేషామ్‌, 
ఎవమ్‌ అయం రాజా నీచో నీచానామేవ ఉపభోగ్యో న త్వద్విధానామ్‌ 
ఆర్యాణామ్‌. అసౌ రాజా పురుషవిశేషజ్ఞః, తత్ర గమ్యతామ్‌” ఇతి మానివర్గమ్‌ 
ఉపజాపయేత్‌. 

వ్యా. “చండాలుల నుయ్యి చండాలులకే అనుభవించడానికి తగి ఉంటుంది. 
ఇతరులకు కాదు; అదే విధంగా నీచుడైన ఈ రాజు నీచులకే ఉపభోగ్యుడు (దగ్గర 
జేరి అనుభవింపదగినవాడు), నీవంటి ఉత్తములకి ఉపభోగ్యుడు కాడు, ఆ రాజు 
పురుషుల తారతమ్యాన్ని గుర్తించగలవాడు, అక్కడికి వెళ్లండి” అని ఆత్మాభిమానవం 
తుల వర్గాన్ని ఉపజపింపచేయాలి. రాజువిషయంలో వాళ్లకి ద్వేషం పెంచాలి. 


ళ్లే. తథేతి ప్రతిపన్నాంస్తాన్‌ సంహితాన్‌ పణకర్మణా, 
యోజయేత యథాశక్తి సాపసర్పాన్‌ స్వకర్మసు. 
వ్యా. వాళ్లలో ఎవరైతే ఇందుకు అంగీకరిస్తారో వాళ్లచేత శపథం చేయించి, 
రాజుకు వ్యతిరేకంగా పనిచేసే టట్లు చేసి, వాళ్లతో ఉన్న గూఢచారులతో సహా 
వాళ్లను, వాళ్ల శక్తిని అనుసరించి ఆ యా కర్మలలో నియోగించాలి. 
శ్లో లభేత సామదానాభ్యాం కృత్యాంశ్చ పరభూమిషు, 
అకృత్యాన్‌ భేదదణ్డాభ్యాం పరదోషాంశ్చ దర్శయేత్‌. 
ఇతి కౌటిలీయార్థశాస్తే వినయాధికారికే ప్రథమాధికరణో చతుర్లలో౭ ధ్యాయః, 
పరవిషయే కృత్యాకృత్యవక్రోవ గ్రహః 
వ్యా. శత్రురాజ్యాలలో ఉన్న కృత్యులను సామదానోపాయాలచేత తన వైపు 


త్రిప్పుకోవాలి. అకృత్యులను భేదదండోపాయాలచేత తన వైపు త్రిప్పుకోవాలి. శత్రువులో 
ఉన్న దోషాలను వాళ్లకి చూపుతూ ఉండాలి. 


వినయాధికారికమ్‌ - మన్తాధికారః: 57 


“బాలానందిని” అనే కౌటిలీయార్థశాస్రాంధ్రవ్యాఖ్యానంలో వినయాధికారికమైన 
ప్రథమాధికరణంలో వరరాజ్యంలో కృత్యాకృత్యపరిగ్రహం అనే పద్దాల్లవ అధ్యాయం నమాస్తం, 


అథ పజ్బుదశో ౬ధ్యాయః 
ఎకాదశే ప్రకరణే మన్రాధికారః 

మూ. 1. కృతస్వపక్షపరపక్షోపగ్రహః కార్యారమాంశ్చిన్తయేత్‌, 
మన్తపూర్వాః సర్వారమ్మాః. 

2. తదుద్దేశః సంవృతః కథానామ్‌ అనిఃస్రావీ, పక్షిభిరపి అనాలోక్యః 
స్యాత్‌. శ్రూయతే శుకశారికాభిర్మన్తో భిన్న శ్వభిః అన్యైశ్చ తిర్యగ్యోనిభిః, 
తస్మాన్మన్రోద్దేశమనాయుక్తో నోపగచ్చేత్‌. ఉచ్చిద్యేత మన్తభేదీ. 

వ్యా. 1. రాజు స్వపక్షపరపక్షాలను గూఢచారుల ద్వారా తన అధీనంలో 
ఉంచుకుని కార్యముల ప్రారంభాలను గూర్చి ఆలోచించాలి. ఏ పనైనా ముందుగా 
బాగా ఆలోచించి ప్రారంభించాలి. 

2. ఆలోచనలు చేసే ప్రదేశం అన్ని వైపులా అచ్చాదించబడి విషయాలు పైకి 
వెళ్లని విధంగా ఉండాలి. పక్షులు కూడా చూడజాలని విధంగా ఉండాలి. మంత్రం 
(ఆలోచించిన విషయం) చిలకలు, గోరింకలు, కుక్కలు మొదలైన తిర్యగ్గంతువుల 
ద్వారా పైకి తెలిసిపోయి నట్లు వింటున్నాం కదా? అందుచేత అనుమతి లేనివాడు 
ఎవడూ కూడా మంత్రం జరిగే ప్రదేశానికి వెళ్లకూడదు. మంత్రాన్ని పైకి చెప్పిన వానిని 
చంపివేయాలి. 

మూ. మన్రభేదో హి దూతామాత్యస్వామినామిణ్గితాకారాభ్యామ్‌. 
ఇజ్గీతమన్యథావృత్తిః. ఆకృతిగ్రహణమాకారః. 

వ్యా. దూతలయొక్క, అమాత్యులయొక్క, ప్రభువుయొక్క ఇంగితంచేత, 
ఆకారంచేత మంత్రం పైకి తెలిసిపోతుంది. స్వాభావిక మైనదానికంటె విలక్షణంగా 
ఉండే చేష్ట “ఇంగితం”. స్వాభావికమైన ఆకారంకంటె భిన్నమైన ఆకారాన్ని 
(ముఖాదులందు) గ్రహించడం “ఆకారం”, ముఖం రంగు మారిపోవడం మొదలైనది. 

మూ. తస్య సంవరణమ్‌, ఆయుక్తపురుషరక్షణమ్‌ ఆకార్యకాలాదితి. 
తేషాం హి ప్రమాదమదసుప్తప్రలాపకామాదిరుత్సేకః, ప్రచ్చన్నః, అవమతో 


58 కౌటిలీయమ్‌ అర్థశాన్తమ్‌ 


వా మనం భినత్తి. తస్మాత్‌ రక్షేన్మన్తమ్‌. 

వ్యా. పని పూర్తి అయేవరకు ఇంగితాకారాలను కప్పిపుచ్చాలి; మంత్రంకోసం 
పిలిచిన అధికారులమీద ఒక కన్నువేసి ఉండాలి. ఎందుచేత ననగా - పొరబాటుచేత 
గాని, మద్యమదంచేత గాని, నిద్రలో కాని వాళ్లు చేసే పేలాపన, కామాదుల 
ఉద్రేకమూ, ఆ ప్రదేశంలో దాగి ఉన్నవాడు, వీడి కేమీ తెలియదులే అనుకొని 
నిర్లక్ష్యంచేసిన, అక్కడనే ఉన్నవాడు మంత్రాన్ని పైకి తెలిసిపోయే టట్లు చేస్తారు. 
అందువలన మంత్రాన్ని బాగా రక్షించాలి. 

మూ. మన్రభేదో హ్యయోగక్షేమకరో రాజ్ఞః, తదాయుక్తపురుషాణాం 
చ. తస్మాద్గుహ్యమేకో మన్రయేత్‌ ఇతి భారద్వాజః. మన్తిణామపి మన్షిణో 
భవన్తి, తేషామప్యన్యే. సైషా మన్రిపరంపరా మన్తం భినత్తి. 

వ్యా. మంత్రం పైకి తెలిసిపోవడం రాజుయొక్క, రాజు నియమించిన 
అధికారులయొక్క యోగక్షేమాలకు వివూతం కలిగిన్తుంది. అందువలన 
రహస్యవిషయాన్ని గూర్చి (రాజు) ఒక్కడే ఆలోచన చెయ్యాలి అని భారద్వాజుడు 
అన్నాడు. ఎందుచేత ననగా - మంత్రులకు కూడా మంత్రు లుంటారు. వాళ్లకి మరి 
కొందరు మంత్రులు. ఈ విధంగా ఏర్పడిన మంత్రిపరంపర మంత్రం పైకి తలిసిపోయే 
టట్లు చేస్తుంది. 
శ్చ తస్మాన్నాస్య పరే విద్యుః కర్మ కించిచ్చికీర్షితమ్‌, 

ఆరబ్బారస్తు జానీయురారబ్ధం కృతమేవ వా. 


వ్యా. “అందువలన రాజు చేయదలచుకున్న ఏ పనీ కూడా ఇతరులకు 
తెలియకూడదు. (నిర్ణయం అయిన తరువాత) ఆ పని ప్రారంభించే అధికారులు ఆ 
ప్రారంభించిన పనిని గూర్చిగాని, లేదా పూర్తి అయిన పనిని గూర్చి గాని తెలుసుకునే 
టట్టు ఉండాలి.” అనగా పని ప్రారంభించిన తరవాత అధికారులకు చివరికి 
సాధించవలసింది ఏదో తెలిస్తే తెలియవచ్చు. ఒకప్పుడు ఆ పని పూర్తి అయిన 
పిమ్మటనే ఆ విషయం తెలియవచ్చు అని భావం. 

మూ. నైకస్య మన్రసిద్ధిరస్తీతి విశాలాక్షః, ప్రత్యక్షపరోక్షానుమేయా 
హి రాజవృత్తిః. అనుపలబ్ధస్య జ్ఞానమ్‌, ఉపలబ్ధస్య నిశ్చయబలాధానమ్‌, 
అర్థద్వైధస్య సంశయచ్చేదనమ్‌, ఎకదేశదృష్టస్య శేషోపలబ్ధిరితి మన్తిసాధ్య 


వినయాధికారికమ్‌ - మ గ్రాధికారః 59 


మేతత్‌. తస్మాత్‌ బుద్ధివృద్దెః సార్థమాసీత మనన్లమ్‌. 

వ్యా. ఒక్కనికి మంత్రసిద్ధి ఉండదు అని విశాలాక్షుడు. అనగా రాజు ఒక్కడే 
కూర్చొని ఆలోచన చేస్తే విషయం సరిగా నిర్ణయించడానికి శక్యం కాదు అని అర్థం. 
ఎందుచేతననగా రాజవ్యవహారం ప్రత్యక్షంగాను, పరోక్షంగాను, అనుమేయంగాను 
(ఊహించవలసినదిగాను) మూడు విధాలుగా ఉంటుంది. తెలియని దానిని 
తెలుసుకోవడం, తెలుసుకున్నదానికి ఇది ఇంతే అని నిశ్చయరూపమైన బలాన్ని 
ఇవ్వడం, అర్థద్వైధం (విషయంలో రెండు పక్షాలు) కలిగి నప్పుడు సంశయాన్ని 
ఛేదించడం, కొంతవరకు తెలిసినదాని మిగిలిన అన్ని అంశాలూ తెలుసుకోవడం ఇవి 
మంత్రంచేతనే సాధ్యములు అవుతాయి. అందుచేత బుద్దివృద్ధులతో (పరిణతమైన 
బుద్ధికలవాళ్లతో) మంత్రం కోసం కూర్చోవాలి. 
శ్లో న కంచిదవమన్యేత సర్వస్య శృణుయాన్మతమ్‌, 

బాలస్యాప్యర్థవద్‌ వాక్యముపయుజ్ఞీత పణ్జితః. 

వ్యా. పండితుడు(తెలివైనవాడు) ఎవరినీ అవమానించకూడదు. అందరి 
మతాన్నీ (అభిప్రాయాన్నీ)వినాలి. అర్థం ఉన్నట్లయితే చిన్న పిల్లవాని మాటకూడా 
ఉపయోగించాలి (స్వీకరించాలి). 

మూ. ఏతన్మన్తజ్ఞానం, నైతన్మన్రరక్షణమితి పారాశరాః, యదస్య 
కార్యమభిగ్రేతం తత్రతిరూపకం మన్తిణః పృచ్చేత్‌ - కార్యమిదమేవమాసీత్‌, 
ఏవం వా యది భవేత్‌ తత్‌ కథం కర్తవ్యమితి. తే యథా బూయుః తత్‌ 
కుర్యాత్‌, ఎవం మన్రోపలబభ్భిః సంవృతిశ్చ భవతీతి. 

వ్యా. ఇది మంత్రం తెలుసుకోవడం అవుతుంది కాని మంత్రరక్షణం కాజాలదు 
అని పరాశరమతం అంగీకరించే పారాశరులు అంటారు. (మరి రాజు ఎమి చేయాలనగా) 
తన కార్యం ఎది ఉన్నదో దానితో సమానమైన కార్యం ఒకటి చెప్పి మంత్రుల్ని - 
“పూర్వం ఇటువంటి కార్యం ఇలా జరిగింది. ఇది ఇలా అయితే ఎమి చేయడం 
మంచిది?” అని ప్రశ్నించాలి. వాళ్లు ఎలా చెపితే అలా చెయ్యాలి. ఈ విధంగా 
చేయడంవల్ల మంత్రమూ(మంత్రుల ఆలోచనా)లభిస్తుంది. అది రహస్యంగా కూడా 
ఉంటుంది. (అని పారాశరుల అభిప్రాయం). 

మూ. నేతి పిశునః. మన్రిణో హి వ్యవహితమర్థం వృత్తమవృత్తం 


60 కౌటిలీయమ్‌. అర్థళాస్తమ్‌ 


వా పృష్టమ్‌ అనాదరేణ టబ్రువన్తి, ప్రకాశయన్తి వా. స దోషః. తస్మాత్కర్మను 
యే యేష్వభిడ్రుతాః తైః సహ మన్రయేత్‌. తైర్మన్తయమాణో హి మన్రబుద్ధిం 
గుప్తిం చ లభతే ఇతి. 

వ్యా. ఇది సరియైన పద్ధతికాదు అంటాడు పిశునుడు. ఎప్పుడో పూర్వం 
జరిగిపోయినదో ఎప్పుడో జరగబోయేదో విషయాన్ని గూర్చి అడిగితే మంత్రులు పెద్ద 
ఆదరం చూపకుండా ఎదో చెప్పివేస్తారు, లేదా రాజు అడిగిన దానిని నలుగురికీ 
తెలిపేస్తారు. ఈ పద్ధతిలో ఉన్న దోషం ఇదే. అందుచేత రాజు ఏ పనులలో ఎవరు 
ఉపయోగిస్తారు అని అనుకుంటాడో వాళ్లతో ఆలోచించాలి. వాళ్లతో ఆలోచించే 
పక్షంలో మంత్రజ్ఞానమూ లభిస్తుంది. అనగా సరియైన ఆలోచనా దొరుకుతుంది. ఆ 
మంత్రం సురక్షితంగానూ ఉంటుంది. 

మూ. నేతి కౌటిల్యః. అనవస్థా హ్యేషా. మన్రిభిః త్రిభిః చతుర్భిర్వా 
మన్రయేత. మన్తయమాణో హ్యేకేన అర్థకృ్ణచ్ణేషు నిశ్చయం నాధిగచ్చేత్‌. 
ఎకశ్చ మనీ యథేష్ట మనవగ్రహః చరతి. ద్వాభ్యాం మన్త్రయమాణో 
ద్వాభ్యాం సంహతాభ్యామ్‌ అవగృహ్యతే; విగృహీతాభ్యాం వినాశ్యతే, త్రిషు 
చతుర్నువా నైకాన్తం కృచ్లణోపపద్యతే మహాదోషమ్‌, ఉపపన్నం తు భవతి 

తతః పరేషు కృచ్లేణ అర్థనిశ్చయో గమ్యతే, మన్రో వా రక్ష్యతే. 

వ్యా. ఈ పద్దతి సరియైనది కాదు అంటాడు కౌటిల్యుడు, దీనివల్ల అనవస్థ 
ఎర్పడుతుంది. అనగా- రాజు నిర్వహించవలసిన కార్యాలు అనేకం ఉంటాయి. 
ఒక్కొక్క కార్యాన్ని వేరువేరు మంత్రులతో ఆలోచించడం ప్రారంభిస్తే ఆ మంత్రుల 
సంఖ్యకు ఒక నియమం ఉండదు. ఎ కార్యాన్ని గూర్చి ఎవరితో ఆలోచించాలి అనేది 
కూడా ఒక్కొక్కప్పుడు తేలదు. అందుచేత (రాజు అన్ని కార్యాలూ కూడా)ముగ్గురు 
మంత్రులతో కాని నలుగురు మంత్రులతో కాని ఆలోచించాలి. కష్టమైన విషయాలలో 
ఒక్క మంత్రితో మాత్రమే ఆలోచిస్తే నిర్ణయానికి రాజాలడు. మంత్రి ఒక్కడే అయితే 
అతడు ఎ అడ్డూ లేక ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తాడు. ఇద్దరితో ఆలోచించే రాజును 
ఆ ఇద్దరూ ఒకరితో ఒకరు కలిస్తే తమ చెప్పుచేతలలో పెట్టుకుంటారు, వాళ్ళిద్దరికీ 
ఒకరితో ఒకరికి పడకపోతే రాజును నశింపచేస్తారు. ముగ్గురు లేదా నలుగురు 
మంత్రులు ఉంటే మహాదోషహేతువైన (గొప్ప ఆపదకు దారితీసే) రాజావగ్రహణం 


వినయాధికొరికమ్‌ - మన్తాధీికొరః 61 


మొదలైనది తప్పకుండా జరుగుతుంది అనే మాట ఉండదు. అనగా ఇద్దరు 
మంత్రులు మాత్రమే ఉన్నప్పుడు జరిగే అపాయం ముగ్గురున్నా నలుగురున్నా కూడ 
జరగవచ్చును కాని దానికి అవకాశం తక్కువగా ఉంటుంది అని అర్ధం. అది జరుగుతే 
అతికష్టంమీద జరుగుతుంది. ఉపపన్నం మాత్రం అవుతుంది. అనగా ముగ్గురు, 
నలుగురు మంత్రులున్నా కూడ మహాదోషం జరగడానికి అవకాశం లేకపోలేదు. 
మంత్రులు అంతకంటె ఎక్కువమంది ఉంటే అతికష్టం మీద కాని కార్యనిశ్చయం 
జరగదు; మంత్రరక్షణం కూడా కష్టమే. 

మూ. దేశకాలకార్యవశేన త్వేకేన సహ ద్వాభ్యామేకో వా యథా 
సామర్థ్యం మగన్రయేత. 

వ్యా. అయితే దేశాన్ని పట్టి, పని తొందరను పట్టి ఒక మంత్రితోగాని, 
ఇద్దరితో గాని, తాను ఒకడే కాని, ఆ మంత్రులకు, తనకు ఉన్న సామర్థ్యాన్ని 
అనుసరించి ఆలోచన జరపాలి. 

మూ. కర్మణామ్‌ ఆరమ్ఫోపాయః, పురుషద్రవ్యసంపత్‌, దేశకాల 
విభాగః, వినిపాతప్రతీకారః, కార్యసిద్ధిః ఇతి పజగ్గాబ్లో మనః. తానేకైకశః 
పృచ్చేత్‌ సమస్తాంశ్చ. హేతుభిక్చైషాం మతిప్రవివేకాన్‌ విద్యాత్‌. అవాప్తార్థః 
కాలం నాతిక్రామయేత్‌. న దీర్ధకాలం మన్తయేత, న చ తేషాం పక్ష్యైః 
యేషామపకుర్యాత్‌. 

వ్యా ఆ యా పనులు ఆరంభించడానికి ఉపాయం, పురుషసంపద, 
ద్రవ్యసంపద (అనగా ఆ పనులు సాధించగలిగిన పురుషబలం, కావలసిన వస్తువుల 
సమృద్ది), ఏ దేశంలో ఏ కాలంలో ఏ పని చెయ్యాలి అనే దేశవిభాగకాలవిభాగాలు, 
పనులు ప్రారంభించి చేస్తూండగా వచ్చే అపాయాలకి ప్రతిక్రియ, కార్యాన్ని సాధించడం 
- ఇది ఐదు అంగాలు గల మంత్రం. అనగా కర్మారంభోపాయాదులు మంత్రానికి 
ఉన్న అంగాలు (29060). ఆ మంత్రులలో ఒక్కొక్కరితోనూ సంప్రదించాలి; 
అందరితో కలిసీ సంప్రదించాలి. వాళ్ల మతభేదాలకి కారణాలు కూడా తెలుసుకోవాలి. 
విషయం నిశ్చయించిన తరవాత కాలం దాటబెట్టకూడదు. (వెంటనే చర్య తీసికోవాలి). 
చాలా సేపు మంతనాలు చేస్తూనే ఉండకూడదు. ఎవరికైతే అపకారం చేయనున్నాడో 
వాళ్ల పక్షానికి చెందినవాళ్లతో మంతనాలు చేయగూడదు. 


#5 కౌటిలీయమ్‌ అర్థశాన్తమ్‌ 


మూ. 1. మన్తిపరిషదం ద్వాదశామాత్యాన్‌ కుర్వీతేతి మానవాః. 
2. షోడశేతి బార్హస్పత్యాః. 
3. వింశతిమ్‌ ఇత్యౌశనసాః. 
4. యథాసామర్థ్యమ్‌ ఇతి కౌటిల్యః. 

వ్యా. 1. పన్నెండుగురు మంత్రు లున్న మంత్రిపరిషత్తును నియమించా 

లని మానవులు. 
2. పదహారుగురు ఉండా లని బార్హస్పత్యులు. 
3. ఇరవైమంది ఉండా లని బెశనసులు. 


4. పని నిర్వహించే వాళ్ల సామర్థ్యాన్ని పట్టి (సంఖ్యానియమం లేకుండా) 
మంత్రులను నియమించా లని కౌటిల్యుడు. 


మూ. తే హ్యస్య స్వపక్షం పరపక్షం చ చినయేయుః:. అకృతారమృమ్‌, 
ఆరబ్ధానువ్రానమ్‌, అనుష్టితవిశేషమ్‌, నియోగసంపదం చ కర్మణాం కుర్యుః. 
ఆసన్నైః సహ కార్యాణి పశ్యేత్‌, అనాసన్నైః సహ పత్రసంప్రేషణేన మగన్రయేత. 
ఇన్దస్య హి మన్తిపరిషద్‌ బుషీణాం సహస్రమ్‌. స తచ్చక్షుః. తస్మాది(న్దం 
ద్వ్యక్షం సహస్రాక్షమాహుః, 

వ్యా ఆ మంత్రులు తమ రాజ్యానికి సంబంధించిన విషయాలు 
శత్రురాజ్యానికి సంబంధించిన విషయాలు కూడా ఆలోచిస్తూ ఉండాలి. చేయని 
(చేయవలసిన)పని ప్రారంభించాలి. ప్రారంభించిన పని జరిపించాలి. చేసినదానికి 
మెరుగులు దిద్దాలి. నియోగసంపదను అనగా ఆ యా కర్మలు నిర్వహించే కార్యాలయాల 
కార్యాలలో సుసంపన్నత్వాన్ని సాధించాలి. దగ్గరగా ఉన్న మంత్రులతో కలిసి కార్యాలను 
గూర్చి ఆలోచన జరపాలి. దూరంగా ఉన్న మంత్రులతో లేఖల ద్వారా మంతనాలు 
చెయ్యాలి. ఇంద్రుని మంత్రిపరిషత్తులో వెయ్యిమంది బుషులు ఉంటారు. వాళ్లే 


ఇంద్రునికి కళ్లు. అందుచేతనే ఇంద్రుడికి రెండు కళ్లు మాత్రమే ఉన్నా సహస్రాక్టుడు 
(వేయి కళ్లు ఉన్నవాడు)అని అంటారు. 


మూ. ఆత్యయికే కార్యే మన్తిణః మన్రిపరిషదం చాహూయ 


బ్రూయాత్‌. తత్ర యద్‌ భూయిషాః కార్యసిద్ధికరం వా బ్రూయుః తత్‌ 
కుర్యాత్‌. కుర్వతశ్చ- 


వినయాధికారికమ్‌ - దూతవణీధిః 63 


శ్లో నాస్య గుహ్యం పరే విద్యుశ్చిద్రం విద్యాత్‌ పరస్య చ, 
హేత్‌ కూర్మ ఇవాజ్లాని యత్‌ స్యాత్‌ వివృతమాత్మనః. 
యథా హ్యశ్రోత్రియః శ్రాద్ధం న సతాం భోక్తుమర్హతి, 
ఏవమశ్రుతశాస్తార్జో న మన్రం శ్రోతుమర్హ తి. 


ఇతి కౌటిలీయార్ధళ్యాస్తే వినయాధికారికే ప్రథమాధికరణో వబ్బదళో౭ధ్యాయః 
మ(్రాధికారః 


వ్యా. ఆలస్యం చేయడానికి వీలులేని తొందర పని ఏర్పడ్డప్పుడు మంత్రుల్నీ, 
మంత్రిపరిషత్తునూ పిలిచి వాళ్లకి చెప్పాలి. వాళ్లల్లో చాలామంది చెప్పినదానిని లేదా 
కార్యసిద్ధికి ఉపకరించేదానిని చెయ్యాలి. ఈ విధంగా పనులు చేస్తూండగా-“ఇతని 
రహస్యాలు శత్రువులకు తెలియకూడదు. శత్రువుల లోపాలు తెలుసుకుంటూ 
ఉండాలి. తన అంగం (రాజ్యానికి సంబంధించిన విషయం) ఏదైనా బైటపడిన 
ట్లయితే దానిని తాబేలు తన అవయవాలను తనలోనికి లాగికొన్నట్టుగా రహస్యంగా 
ఉండే టట్లు చేసుకోవాలి ."సత్పురుషుల ఇంట్లో శ్రాద్ద్ధాన్ని భుజించడానికి శ్రోత్రియుడు 
కానివానికి ఎలా అర్హత లేదో అదే విధంగా శాస్త్రార్ధం విననివానికి, అనగా అర్థశాస్త్రం 
అభ్యసించనివానికి, మంత్రాన్ని వినే అర్హత లేదు”. 


“బాలానందిని” అనే కౌటిలీయార్థశాస్రాంధ్రవ్యాఖ్యానంలో, వినయాధికారికమైన మొదటి 
అధికరణంలో మంత్రాధికారం అనే వదిహేనవ అధ్యాయం సమాప్తం.” 


అథ షోడశో ఒధ్యాయః: 
ద్వాదశే ప్రకరణే దూతప్రణిధిః 


మూ. ఉద్ధతమన్రో దూతప్రణిధిః. అమాత్యసంపదో ఎతో నిసృష్టార్ధః. 
పాదగుణహీనః పరిమితార్థః. అర్ధగుణహీనః శాసనహరః. 
వ్యా. మంత్రం నిశ్చిత మైన తరవాత దూతల ప్రయోగం జరగాలి. 
అమాత్యులకు ఉండే గుణసంపద అంతా ఉన్న దూత “నిసృష్టార్ణుడు” అనగా 
కార్యభారం అంతా ఆతని మీద విడిచివేయవచ్చు నని అర్థం. నాల్గవ వంతు గుణాలు 
తక్కువ ఉన్నవాడు "పరిమితార్జుడు , (పరిమితమైన ప్రయోజనం కలవాడు, అనగా 


64 కౌటిలీయమ్‌ అర్థళాస్తమ్‌ 


కొంత వరకే అతనికి కార్యభారం అప్పగించాలి). సగం గుణాలు లేనివాడు “శాసన 
హరుడు” అనగా రాజు పంపే వార్తలు తీసికొనివెళ్లడానికి మాత్రమే తగినవాడు. 


మూ. నుప్రవిహితయానవాహనపురుషవరివావః ప్రతిష్ణుత, 
“శాసనమేవం వాచ్యః పరః, స వక్ష్యత్యేవమ్‌, తస్యేదం ప్రతివాక్యమ్‌, 
ఎవమతిసంధాతవ్యమ్‌” ఇత్యధీయానో గచ్చేత్‌, అటవ్యన్తపాలపురరాష్ట్ర 
ముఖ్యైశ్చ ప్రతిసంసర్గం గచ్చేత్‌. అనీకస్థాన యుద్దప్రతిగ్రహాపసారభూమీరా 
త్మనః పరస్య చావేక్షేత. దుర్గరాష్ట్రప్రమాణం సారవృత్తి గుప్తిచ్చిద్రాణి చోపలభేత. 

వ్యా. దూత యానాలు (బళ్లు పల్లకీలు మొదలైనవి), వాహనాలు(గుజ్ఞాలు 
మొ.), పురుషులు, పరివాపమూ(శయ్యాస్తరణాదిసామాగ్రి) బాగా ఎర్చాటుచేసికొని 
బయలుదేరాలి. (లేదా “పురుషపరివాపం' అనగా, కూడా వచ్చే నౌకర్ల సముదాయం 
(౧610066). “శత్రువు దగ్గరకు వెల్లి మన రాజుగారి శాసనాన్ని (వార్తను) ఈ విధంగా 
చెప్పాలి. అప్పుడు అతడు ఇలా అంటాడు; దానికి నా ప్రత్యుత్తరం ఇలా ఉండాలి. 
ఆతనిని ఈ విధంగా మాటలలో ఓడించాలి” అని ఆలోచించుకుంటూ వెళ్లాలి. 
దారిలో అటవీపాలకులతోను, సరిహద్దులలోని పాలకులతోను, పురప్రధానాధి 
కారులతోను, రాష్టప్రధానాధికారులతోను ప్రతిసంసర్గం(సంబంధం - (00౧1400 
పెట్టుకోవాలి. తనకూ (తన రాజుకు) శత్రువుకూ ఉపయోగించే, సైన్యాన్ని నిలపడానికి, 
యుద్దానికీ, ప్రతిగ్రహానికీ (సైన్యాన్ని నిలవ ఉంచడానికీ - 10 Keep in reserve), 
అపసారానికీ(వెనుకకు మరలిపోవడానికి - 10 retreat) తగిన ప్రదేశాలు చూడాలి. 
(శత్రువుయొక్క) దుర్గరాష్టాల ప్రమాణాన్నీ, సారాన్నీ (శక్తినీ - 5000 point), అక్కడి 
ప్రజల జీవితవిధానాన్నీ, రక్షణవిధానాన్నీ, లోపాలనూ, తెలుసుకోవాలి. 


మూ. _పరాధిష్టానమనుజ్ఞాతః ప్రవిశేత్‌. శాసనం చ యథోక్తం 
బ్రూయాత్‌ ప్రాణాబాధే 5పి దృష్టే. పరస్య వాచి, వశే, దృష్ట్యాం చ ప్రసాదం, 
వాక్యపూజనమ్‌, ఇష్టపరిప్రశ్నమ్‌, గుణకథాసంగమ్‌, ఆసన్నమాసనమ్‌, 
సత్కారమ్‌, ఇష్టేషు స్మరణమ్‌, విశ్వాసగమనం చ లక్షయేత్‌ తుష్టస్య; 
విపరీతమతుష్టస్య. తం బ్రూయాత్‌-“దూతముఖా వై రాజానః త్వం చాన్యే 
చ. తస్మాదుద్యతేష్వపి శగ్రేషు యథోక్తం వకారః తేషామన్తావసాయినోఒ 


వినయాధికొరికమ్‌ - దూతవ్రణిధిః: 65 


ప్యవధ్యాః, కిమబ్గ పునర్రాహ్మణాః, పర స్యైతద్వాక్యమ్‌; ఏష దూతధర్మః 
ఇతి, 


వ్యా. అనుజ్ఞ ఇచ్చిన తరవాతనే శత్రువు ఇంట్లోనికి వెళ్ళాలి. ప్రాణాలకి 
ఆబాధ (అపాయం - daNge౭r) కలుగుతుందని కనబడుతూన్నప్పుడు కూడ శాసనాన్ని 
తన ప్రభువు ఎలా చెప్పాడో అలాగే చెప్పాలి. ఆ శత్రురాజు (తన విషయంలో) తుష్టుడై 
(సద్బుద్ధికల వాడై pleased) ఉన్నప్పుడు ఆతని మాటలలోను, ముఖంతోను, 
చూపులోను ఉన్న ప్రసాదాన్నీ (నిర్మలత్వాన్నీ graciousness), మాటలతో చేసిన 
ఆదరాన్నీ, ఇష్టమైనదానిని గూర్చి ప్రశ్నించడాన్ని, (తన ప్రభువుయొక్క) గుణాలను 
పేర్కొనడంలో ఆసక్తినీ, (తనకు) దగ్గరగా ఆసనం ఇవ్వడాన్నీ, సత్కారాన్నీ, ఇష్టవిషయాలు 
స్మరించడాన్నీ (అనగా పూర్వం జరిగిన కొన్ని ఇష్టవిషయాలు దూతకు జ్ఞాపకం 
చేయడాన్నీ), విశ్వసించడాన్నీ గుర్తించాలి. ఆ శత్రురాజు తుష్టుడు కానప్పుడు పైకి 
చెప్పిన దానికి విరుద్దంగా ఉండే ఆతని ప్రవర్తనను పరిశీలించాలి. అనగా ఆ రాజు 
ప్రవర్తనను పట్టి ఆతనికి తన ప్రభువు విషయంలో ఎలాంటి భావం ఉందో 
తెలుసుకోవాలి అని అర్థం. “నీకు, ఇతరరాజులకీ కూడ దూతలే ముఖం. అందుచేత 
చంపడానికి ఆయుధం ఎత్తినప్పుడు కూడ తమ ప్రభువు చెప్పినది చెప్పినట్లు తెలిపే 
దూతలలో అంత్యజుల్ని కూడ చంపకూడదు; ఇంక బ్రాహ్మణుల మాట చెప్పాలా! 
ఇవి ఇతరుల (ఆ దేశం రాజు చెప్పిన)ీమాటలు. ఇది దూతధర్మం ” అని 
అతుష్టుడుగా కనబడిన శత్రురాజుతో చెప్పాలి. 


మూ. వసేదవిసృష్టః, పూజయా నోత్నిక్తః,పరేషు బలిత్వం న మన్యేత. 
వాక్యమనిష్టం సహేత. స్రియః పానం చ వర్జయేత్‌. ఏకః శయీత. 
సుప్తమత్తయోర్హి భావజ్ఞానం దృష్టమ్‌. కృత్యపక్షోపజాపమ్‌, అకృత్యపక్షే 
గూఢప్రణిధానమ్‌, రాగాపరాగౌ, భర్తరి రగ్థం చ ప్రకృతీనాం, తాపసవైదేహక 
వ్యజ్ఞనాభ్యాముపలభేత, తయోరన్తేవాసిభిః చికిత్సక పాషలణ్ణవ్యజ్ఞ్య నోభయ 
వెతనైర్వా. తేషామసంభాషాయాం యాచకమత్తోన్మత్త సుప్తప్రలాపైః, పుణ్య 
స్థానదేవగృహచిత్రలేఖ్యసంజ్ఞాభిర్వా చారముపలభేత. ఉపలబ్ధ్బస్యోప 
జాపముపేయాత్‌. పరేణ చోక్తః స్వాసాం ప్రకృతీనాం పరిమాణం నాచక్షీత. 
సర్వం వేద భవానితి బూయాత్‌; కార్యసిద్ధికరం వా. 


66 కౌటిలీయమ్‌ అర్థశాన్తమ్‌ 


వ్యా. (పరరాజ్యానికి వెళ్లిన దూత) ఆ రాజు తిరిగి వెళ్ల మనే వరకు అక్కడనే 
ఉండాలి. అక్కడ తనకు లభించిన ఆదరానికి పొంగిపోకూడదు. శత్రువుల మధ్య 
తానేదో ఎక్కువ బలం ఉన్నవా డని అనుకొనకూడదు.అనిష్టమైన మాటలు ఎవరైనా 
పలికినా సహించాలి, స్త్రీలను, మద్యపానాన్నీ వర్ణించాలి. ఒంటరిగా శయనించాలి. 
ఎందుచేత ననగా నిద్రపోతూన్నవాళ్ల భావాలు, మత్తులో ఉన్నవాళ్ల భావాలు ఇతరులకు 
తెలిసిపోవడం అనేది చూస్తున్నాం. శత్రుదేశంలోని కృత్యపక్షం, వాళ్లవిషయంలో 
ఉపజాపాన్నీ (గూఢచారిచర్య, లేదా రెచ్చగొట్టడం), అకృత్యపక్షంలో గూఢచారులను 
ప్రయోగించడాన్నీ, ప్రకృతులకు వాళ్ల రాజువిషయంలో భక్తినీ, భక్తిలేకపోవడాన్నీ, ఆ 
ప్రకృతులలో ఉండే రంధ్రాలను(లోపాలను) తాపసుల వేషంలోను, వైదేహకవేషంలోనూ 
(ఈ శత్రుదేశంలో ఉంటూన్న) తమ గూఢచారులనుండి తెలుసుకోవాలి. లేదా ఆ 
తాపసవైదేహకవ్యంజనుల దగ్గర పనిచేసేవాళ్లనుండి (అంతేవాసులు) గాని, వైద్యుల 
వేషంలోను, పాషండుల (నాస్తికుల) వేషంలోను ఉన్న ఉభయవేతనులనుండి గాని 
తెలుసుకోవాలి. వాళ్లతో మాటలాడడం కుదరని పక్షంలో యాచకులు, ఉన్మత్తులు, 
మత్తులు (మద్యమదంలో ఉన్నవాళ్లు), నిద్రపోతూన్నవాళ్లూ పేలే పేలాపనలనుండి 
గాని (తమ గూఢచారు లందరూ అప్పుడప్పుడు కలవడానికి వీలైన ప్రదేశాలైన) 
పుణ్యస్థానాలలోను, దేవాలయాలలోను (ఆ గూఢచారులు) వ్రాసిన చిత్తరువులు, 
లిపులు - వీటివల్ల తెలిసే సంజ్ఞల (గుర్తులు 00665) సహాయంచేత చారాన్ని 
(రహస్యవృత్తాంతాన్ని) సేకరించాలి. చారం తెలిసిన తరవాత తగువిధమైన 
ఉపాయాలచేత ప్రజలను రెచ్చగొట్టాలి. శత్రువు అడిగినా తన ప్రకృతుల పరిమాణాన్ని 
(సంఖ్యాబలాదికాన్ని) చెప్పకూడదు. “తమరికి తెలియనిది ఏ మున్నది” అనాలి. లేదా 
కార్యసిద్ధి కలిగే విధంగా చెప్పాలి. 


మూ. కార్యస్య సిద్దా ఉపరుధ్యమానః తర్కయేత్‌ - “కింభర్తుర్మే 
వ్యసనమాసన్నం పశ్యన్‌, స్వం వా వ్యసనం ప్రతికర్తుకామః, పార్‌స్టగ్రాహాసారా 
అన్తఃకోపమ్‌ అటవికం వా సముత్థాపయితుకామః, మిత్రమాక్రనం వా 
వ్యాపాదయితుకామః, స్వం వా పరతో విగ్రహమ్‌ అన్తఃకోపమాటవికం వా 
ప్రతికర్తుకామః, నంసిద్ధం మే భర్తుర్యాత్రాకాలమభి హన్తుకామః, 
సస్యకుప్యపణ్యసంగ్రహం దుర్గకర్మ బలసముత్తానం వా కర్తుకామః, 


వినయాధికొరికమ్‌ - దూతప్రణీధిః: 67 


స్వసైన్యానాం వా వ్యాయామదేశకాలావాకాంక్షమాణః, పరిభవప్రమాదాభ్యాం 
వొ సంసర్గానుబ నారీ వా మాముపరుణద్ది” ఇతి. జ్ఞాత్వా వసేదపసరేద్వా. 
వ్రయోజనమవేక్షేత వా. శాననమనిష్టముక్వా బన్గవధబభయాద 
విసృష్టో౭ప్యపగచ్చేత్‌. అన్యథా నియమ్మెత. 


వ్యా. తాను వచ్చిన పని సిద్ధించడం విషయంలో శత్రురాజు ఆలస్యం 
చేస్తూ తనను తిరిగి వెళ్లకుండా అక్కడనే నిలిపేసినప్పుడు ఆ దూత ఇలా 
ఆలోచించుకోవాలి. “ఇతడు నా ప్రభువుకు సమీపంలోనే ఏదో ఆపద రానున్న దని 
తెలుసుకొన్నాడా, లేదా తనకు రానున్న వ్యసనానికి ప్రతిక్రియ చేసుకొనదలచుచున్నాడా, 
లేదా నా ప్రభువుకు వ్యతిరేకంగా పార్టిగాహుణ్ణీ (స్వామికి-తన ప్రభువుకు- శత్రువైన 
శత్రుమిత్రుడు పార్‌ష్టిగ్రాహుడు) ఆసారుణ్భీ (శత్రుమిత్రుని మిత్రుడం) 
రెచ్చగొట్టదలచుచున్నాడా, లేదా రాజ్యంలో అంతఃకలహాలు సృష్టించడం కోసం 
ప్రయత్నిస్తున్నాడా, లేదా ఆటవికప్రభువును రెచ్చగొట్టదలచుచున్నాడా,మిత్రుణ్ణి (నా 
స్వామికి ముందున్న మిత్రుణ్ణీ) గాని ఆక్రందుణ్జి (వెనుక ఉన్న మిత్రుణ్గి) గాని చంప 
ప్రయత్నిస్తున్నాడా, లేదా మరొక శత్రువుతో తన కున్న విరోధానికి, లేదా తన 
రాజ్యంలో అంతః కోపానికి(లోపల తిరుగుబాటుకి)లేదా ఆటవిక ప్రభువుకు ప్రతిక్రియ 
చేయదలుస్తున్నాడా, లేదా అంతా సిద్ధంగా ఉన్న నా స్వామియొక్క యుద్ధయాత్రా 
కాలానికి అడ్డుతగలాలని అనుకొంటున్నాడా, లేదా సస్యసంగ్రహమూ, కుపష్య 
(అరణ్యధనం)నం[గ్రహం, వణ్య (ఇతరవన్తువులు) నంగ్రవామూ, లేదా 
దుర్గకర్మ(దుర్గనిర్మాణం), బలసముత్భానం(సైన్యాన్ని సమీకరించడం) చేయాలని 
అనుకుంటున్నాడా, తన సైన్యాల వ్యాయామానికి (సైన్యప్రయోగానికి) తగిన 
దేశకాలాలకోసం నిరీక్షిస్తున్నాడా, లేదా తిరస్కారబుద్ధిచేతనా (పరిభవం Contempt) 
లేదా అనాదరంచేతనా (ప్రమాద-౧68||86౧06) లేదా మన స్వామితో అవిచ్చిన్నమైన 
సంబంధం (సంసర్గానుబన్గ) ఉండాలని కోరుతున్నాడా - నన్నెందుకు తిరిగి 
వెళ్లనియడంలేదు?” ఇలా ఆలోచించి, విషయం తెలుసుకొని (అవసరాన్ని పట్టి) 
అక్కడనే ఉండిపోవాలి లేదా ఎవరికీ తెలియకుండా వెళ్లిపోవాలి.తన స్వామికి 
ఇష్టమైన ప్రయోజనాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రవర్తించాలి. శత్రువుకు ఇష్టం కాని 
శాసనాన్ని (తన స్వామి పంపిన వార్తను) తెలిపిన పిమ్మట, బంధభయమో, వధభయమో 


68 కౌటిలీయమ్‌ అర్థళాన్తమ్‌ 


ఉంటే అతడు వెళ్లవచ్చు నని చెప్పకపోయినా వెళ్ళిపోవాలి. అలా చేయకపోతే 
బంధించబడి పోతాడు. 


శ. (షణం సంధిపాలత్వం ప్రతాపో మిత్రసంగ్రహః, 
ఉపజాపః సుహృద్భేదో దణ్ణగూఢాతిసారణమ్‌. 

బన్గురత్నాపహరణం చారజ్ఞానం పరాక్రమః, 

సమాధిమోక్షో దూతస్య కర్మ యోగస్య చాశ్రయః. 


వ్యా. వార్తలు పంపడం, ఇతర రాజులలో తన స్వామి చేసుకొన్న సంధులను 
గట్టిచేయడం, తన స్వామి గొప్పతనాన్ని చాటడం, మిత్రుల్ని సంపాదించడం, కృత్యాదుల్ని 
రెచ్చగొట్టడం, శత్రువుల స్నేహితులలో భేదం కలిగించడం (వాళ్లని విడదీయడం), 
సైన్యాన్నీ, గూఢపురుషుల్నీ శత్రురాజ్యంలోనికి ప్రవేశపెట్టడం, శత్రువుల బంధువులను, 
రత్నాలను (ధనాన్నీ) అపహరించడం, రహస్యసమాచారాలు తెలుసుకోవడం, పరాక్రమం 
చూపడం, సమాధిని (పూచీకత్తుకోసం పట్టుకోబడినవాడు 11091286) విడిపించడం, 
రహస్యమైన ఉపాయాలు పన్నడం - ఇవి దూతలు చేయవలసినపనులు. 


శో స్వదూతైః కారయేదేతత్‌ పరదూతాంశ్చ రక్షయేత్‌, 
ప్రతిదూతాపసర్పాభ్యాం దృశ్యాదృశ్యైశ్చ రక్షిభిః. 
ఇతి కౌటిలియార్ధశ్యాస్తే వినయాధికారికే ప్రథమాధి కరణే షోడళోఎ ధ్యాయః 
దూతవణ్‌ధిః 


వ్యా. రాజు ఈ పని అంతా తన దూతలచేత చేయించాలి. ప్రతిదూతలు 
(దూతలకు ఎదురుగా పంపబడిన దూతలు ), గూఢచారులు, పైకి కనబడే రక్షకభటులు, 
రహస్యంగా ఉన్న రక్షకభటులు-వీళ్లను ప్రయోగించి శత్రుదూతలు తన రాజ్యంలో 
చేస్తూన్న పనులు కనిపెడుతూ ఉండాలి. 


“బాలానందిని” అనే కౌటిలీయార్థశా స్తాం ద్రవ్యాఖ్యానంలో ఎనయాధికారికమైన 
ద్రథమాధికరణంలో 'దూతప్రణిధి' అనే వదవోరవ అధ్యాయం నమావ్రం. 


వనయాధికొరికమ్‌ - రొజవుత్రరక్షణమ్‌ 69 


అథ సప్తదశో౬ధ్యాయః 
త్రయోదశే ప్రకరణే రాజపుత్రరక్షణమ్‌ 


మూ. రక్షితో రాజా రాజ్యం రక్షత్యాసన్నేభ్యః పరీభ్యశ్చ. పూర్వం 
దారేభ్యః పుత్రేభ్యశ్చ. దారరక్షణం నిశాన్తప్రణిధౌ వక్ష్యామః 

వ్యా. _దగ్గరవాళ్లనుండీ, దూరంగా ఉన్న శత్రువులనుండీ రక్షించబడిన 
రాజు రాజ్యాన్ని రక్షించకలుగుతాడు. ముందుగా భార్యనుండి, పుత్రులనుండి రాజు 
తనను రక్షించుకోవాలి. దారరక్షణాన్ని గూర్చి “నిశాంతప్రణిధి' అనే ప్రకరణంలో 
చెప్పగలం. 

మూ. 1. పుత్రరక్షణమ్‌ - జన్మప్రభృతి రాజపుత్రాన్‌ రక్షేత్‌. కర్కటక 
సధర్మాణో హి జనకభక్షాః రాజపుత్రాః. 

2. తేషామ్‌ అజాతస్నేహే పితర్యుపాంశుదణ్ణః శ్రేయానితి భారద్యాజః. 


3. నృశంసమదృష్టవధః క్షత్రవినాశశ్చేతి విశాలాక్షః. తస్మాదేకస్థానావరోధః 
శ్రేయానితి. 


వ్యా. 1 రాజు రాజపుత్రుల్ని వాళ్లు పుట్టినది మొదలు రక్షించాలి; అనగా 
వాళ్లని కనిపెడుతూ ఉండాలి. ఎందుచేత ననగా రాజపుత్రులు పీతల వంటివాళ్ళ్లు, 
కన్న వాళ్లనే భక్షించేస్తారు. [పీత ఈనగానే చచ్చిపోతుందని (దాని పొట్ట చీల్చుకొని 
పిల్లలు పైకివస్తాయని) అంటారు]. 


2. “రాజపుత్రులమీద తండ్రికి ప్రేమ కలగక ముందే రహస్యంగా వాళ్లని 
చంపివేయడం (ఉపాంశుదండం) మంచిది” అని భారద్యాజుని అభిప్రాయం. 


3. “చూడబడని వానిని, అనగా ఎటువంటివాడో తెలియని వానిని, చంపడం 
క్రూరత్వం అవుతుంది. ఇలా చేస్తే క్షత్రియవంశమే నశిస్తుంది. అందుచేత వాళ్లను 
ఒక్కచోట నిర్బంధించి ఉంచడం మంచిది” అని విశాలాక్షుడు అంటాడు. 


స కౌటిలీయమ్‌ అర్థశాన్తమ్‌ 


మూ. అహభయమేతదితి పారాశరాః. కుమారో హి విక్రమభయాన్మాం 
పితా రుణద్ధీతి తమేవాజ్కే కుర్యాత్‌. తస్మాత్‌ అన్తపాలదుర్గే వాసః శ్రేయాన్‌ 
ఇతి. 


వ్యా. “పుత్రుల్ని దగ్గరనే నిర్బంధలో ఉంచడం పామువల్ల భయంవంటిది, 
అనగా పాము ఉన్న ఇంట్లో నివసించడం వంటిది. ఎందుచేత ననగా “నేను 
పరాక్రమిస్తాననే భయంచేత నన్ను తండ్రి నిర్బంధంలో ఉంచాడు” అని తెలిసి 
రాజకుమారుడు దగ్గర ఉండే దానిని (పరాక్రమాన్ని) చేస్తాడు. అందువల్ల రాజ్యం 
సరిహద్దు పాలించేవాడు ఉండే దుర్గంలో (రాజకుమారుని) నివాసం (అక్కడ 
నివసింపచేయడం) మంచిది” అని పారాశరుల అభిప్రాయం. 


మూ. జిరభ్రకం భయమెతదితి పిశునః. ప్రత్యాపత్తేర్హి తదేవ కారణం 
జ్ఞాత్వా అన్తపాలసఖః స్యాత్‌. తస్మాత్‌ స్వవిషయాదపకృష్టే సామన్తదుర్గే 
వాసః శ్రేయానితి. 


వ్యా. “ఇది గొజ్టెవల్ల కలిగే భయంవంటిది. తాను తిరిగి రాజ్యంలోనికి 
రావడానికి ఇది ఒక్కటే మార్గం అని తెలుసుకొన్న ఆ రాజపుత్రుడు అంతదుర్గ 
పాలునితో స్నేహం చేసుకొని తండ్రిమీద అధికబలంతో తిరగబడతాడు. అందుచేత 
తన దేశానికి దూరంగా సామంతరాజు దుర్గంలో రాజపుత్రుణ్ణి ఉంచడం మంచిది” 
అని అంటాడు పిశునుడు (నారదుడు). 


ఎ. గొజ్జెల పోట్టాటలో తన ఎదుట ఉన్న గొజ్టెను గట్టిగా ఢీ కొనడానికి తగిన 
వేగం పుంజుకోవడం కోసం గొట్టి చాలా వెనకకి వెళ్ళి అతివేగంగా పరుగెత్తి వచ్చి 
ఎదుట ఉన్న గొజ్టెను కొడుతుంది. అదే విధంగా అంతపాలదుర్గంలో రాజ్యానికి 
దూరంగా ఉన్న రాజకుమారుడు అంతపాలునితో స్నేహం చేసికొని గొప్ప బలంతో 
వచ్చి తండ్రిని ఎదుర్కొంటాడు అని భావం. ఈ అపాయమే “జెరభకభయం”. 

మూ. వత్సస్థానమేతదితి కౌణపదన్తః. వత్సేనేవ హి ధేనుం పితరమస్య 
సామన్తో దుహ్యాత్‌. తస్మాన్మాతృబన్ఫషు వాసః శ్రేయానితి. 

వ్యా. “కుమారుణ్ణి సామంతరాజు దుర్గంలో ఉంచడం ఆవు దూడను ఒక 
చోట బంధించి ఉంచడం వంటిది (వత్సస్థానం). లేగదూడను చూపిస్తూ ఆవును 


వినయాధికొరికమ్‌ - రొజవుతరక్షణమ్‌ 71 


పాలు పితికి నట్లు ఆ సామంతరాజు ఈ రాజకుమారుణ్ణి చూపి, అనగా ఆతనిని 
పాలిస్తున్నందుకు ప్రతిఫలంగా, వాని తండ్రి దగ్గర (ధనాదికం) పిండుకుంటాడు. 
అందుచేత రాజకుమారుణ్ణి ఆతని తల్లి బంధువుల దగ్గర ఉంచడం మంచిది” అని 
కాణపదంతుడు అంటాడు. 


మూ. ధ్వజస్థానమేతదితి వాతవ్యాధిః. తేన హి ధ్వబేన అదితికౌశికవ 
దస్య మాతృబాన్గవా భిక్షేరన్‌. తస్మాద్‌ గ్రామ్యధర్మేష్వేనమవసృజేయు.:. 
సుఖోపరుద్దా హి పుత్రాః పితరం నాభిద్రుహ్యన్తీతి. 


వ్యా. “ఇది ధ్వజస్థానం, అనగా ఆ విధంగా తల్లిబంధువుల వద్ద ఉంచబడిన 
రాజకుమారుడు ధ్వజంవంటివాడు అవుతాడు. ఎవేవో చూపి అదితికౌశికులు బిచ్చం 
ఎత్తినట్టు ఈ రాజకుమారుణ్ణి చూపించి ఆ మాతృబంధువులు (సామంతరాజులు, 
అధికారులూ మొదలైన వాళ్లవద్దనుండి) ధనాదికం తీసుకుంటారు. అందుచేత రాజు 
తన కుమారుణ్ణి స్వేచ్చగా అన్ని సుఖాలూ అనుభవించేటట్లు చెయ్యాలి. సుఖమయ 
జీవనం ద్వారా ఉపరుద్భ్ధులైన (ఒక చోట నిర్చంధింపబడినట్లు ఉన్న) రాజకుమారులు 
తండ్రికి ఎదురుతిరగరు” అని వాతవ్యాధి (ఉద్ధవుడు) అంటాడు. 


వి. కొందరు బిచ్చం ఎత్తుకొనే స్రీలు ఆ యా దేవతాప్రతిమలు మోసికొనిపోయి 
వాటిని చూపిస్తూ బిచ్చం ఎత్తుకొంటారు. వాళ్లు అదితులు. కౌశికు డనగా పాములవాడు. 
పాములను చూపించి వాటిని ఆడిస్తూ బిచ్చం ఎత్తుకుంటాడు. అదే విధంగా 
రాజకుమారుణ్ణీ ధ్వజంగా (జండావలె ముందు నిలిపి) ధనాదులు వసూలు చేస్తారు 
అని వ్యాఖ్యాతలు వ్రాశారు. “అదితికౌశికులు” అనేది ఒకవిధ మైన సాధువుల పేరు 
అయిఉంటుంది. వీళ్లు కొన్ని దేవుళ్ల బొమ్మలు, వాళ్లకి సంబంధించిన ధ్వజాలు 
పట్టుకొని తిరుగుతూ యాచిస్తూ ఉంటారు. ఈ దేవుళ్లను చూపడంచేత ఎవరూ 
కాదనలేరు అని కాంగ్లే అభిప్రాయం. 


గ్రామ్యధర్మం అనగా గ్రామాలలో ఏ పనీ పాటూ లేనివాళ్లు స్వేచ్చగా 
తగుల్కొనే తినడం, తాగడం, జూదం ఆడడం, వ్యభిచారం మొదలైన దుర్వ్యసనాలు 
అని అర్థం. 

మూ. జీవన్మరణమేతదితి కౌటిల్యః. కాష్టమివ హి ఘుణజగ్గం 
రాజకులమవినీతపుత్రమభియుక్తమాత్రం భజ్యేత. తస్మాత్‌ బుతుమత్యాం 


72 కౌటిలీయమ్‌ అర్థశాస్తమ్‌ 


మహిష్యామ్‌ బుత్విజః చరుమ్‌ ఐన్టబార్హస్పత్యం నిర్వపేయుః:. ఆపన్న 
సత్స్వాయాం కౌమారభృత్యో గర్భభర్మణి ప్రజనే చ వియతేత. ప్రజాతాయాః 
పుత్రసంస్కారం పురోహితః కుర్యాత్‌. సమర్థం తద్విదో వినయేయుః:. 


వ్యా. ఈ విధంగా చెయ్యడం అనగా రాజపుత్రుల్ని స్వేచ్చగా భోగాలు 
అనుభవించనీయడం, బ్రతికి ఉండగానే మరణించడం అని కౌటిల్యుని అభిప్రాయం. 
పురుగులు దొలిచివేసిన కజ్జి వలె, వినీతులు (విద్యాభ్యాసాదులచేత వినయం 
నేర్పబడినవారు) కాని రాజపుత్రులు గల రాజవంశం శత్రువులొచ్చి ఆక్రమణం 
చేసినంతమాత్రంచేతనే విరిగిపోతుంది. అందువలన పట్టమహిషి బుతుమతి అయి 
ఉన్నప్పుడు బుత్విక్కులు ఐంద్రబార్హస్పత్యమైన అనగా బలాధిష్టాత అయిన ఇంద్రుడు, 
బుద్ధికి అధివాత అయిన బృహస్పతీ దేవతలుగా గల, చరువును (పాయసం వంటి 
హోమద్రవ్యం) సిద్ధం చెయ్యాలి. అనగా ఆ చరువుతో ఇంద్ర బృహస్పతుల అనుగ్రహం 
కోసం హోమం చెయ్యాలి. ఆమె గర్భవతి అయినప్పుడు కౌమారభృత్యుడు (శిశువైద్యుడు) 
గర్భాన్ని సరిగా పోషించడానికీ, అనాయాసప్రసవానికీ ప్రయత్నం చెయ్యాలి. ఆమె 
కనిన తరవాత పుట్టిన పుత్రునికి పురోహితుడు. (జాతకర్మాది) సంస్కారం చెయ్యాలి. 
అతడు సమర్ధుడైన తరవాత ఆ యా విద్యలు తెలిసిన ఉపాధ్యాయులు విద్యలు 
నేర్పాలి. 

మూ. సత్రిణామేకశ్సైనం మృగయాద్యూతమద్యస్ర్తీభిః ప్రలోభయేత్‌- 
పితరి .విక్రమ్య రాజ్యం గృహాణేతి. తదన్యః సత్రీ ప్రతిషేధయేత్‌ 
. ఇత్యామ్బీయాః. 

వ్యా. “సత్రులలో (secret 196౧015) ఒకడు రాజకుమారుణ్ణి వేట, జూదం, 
మద్యం, స్రీలు-వీటిని చూపి ప్రలోభపెట్టాలి. “తండ్రిని ఆక్రమించి రాజ్యం లాగికో' 
అని ఉపదేశించాలి, “అలా చేయకూడదు” అని మరొక సత్రి ఉపదేశించాలి” అని 
అంభిమతానుయాయుల అభిప్రాయం. 

మూ. .మహాదోషమబుద్దబోధనమితి కౌటిల్యః. నవం హి ద్రవ్యం 
యేన యేనార్థజాతేన ఉపదిహ్యతే తత్తదాభూషతి; ఏవమ్‌ అయం నవబుద్ధిః 
యద్యదుచ్యేత తత్తచ్చాస్తోవదేశమివాభిజానాతి. తస్మాద్‌ ధర్మమర్థం 
చాస్యోపదిశేన్నాధర్మమనర్థం చ. 


వినయాధికొరికమ్‌ - రాజన్రత్రరక్షణమ్‌ 73 


వ్యా. తెలియనివానికి ఇలాంటి వన్నీ తెలియచెప్పడం మహానర్థహతువు 
అని కౌటిల్యుని అభిప్రాయం. ఎందుచేత ననగా కొత్త ద్రవ్యం (మట్టికుండ మొదలైనది) 
దానికి ఏది ఏది పూస్తే దానినే పీల్చుకొంటుంది. అదే విధంగా కొత్తబుద్భి (మంచి చెడ్డలు 
పూర్తిగా తెలియని బుద్ధి) గల ఈ రాజకుమారుడు (ఇతరులు) ఎది చెపితే అదే 
శాస్రోపదేశం వంటిది అని అనుకుంటాడు. అందుచేత వీనికి ధర్మాన్నీ, అర్భాన్నీ 
మాత్రమే ఉపదేశించాలి గాని అధర్మాన్నీ, అనర్థాన్నీ ఉపదేశించకూడదు. 


మూ. సత్రిణస్వేనం “తవ స్మ” ఇతి వగన్తః పాలయేయుః. 
యౌవనోత్సేకాత్‌ పరస్తీషు మనః కుర్వాణమ్‌ ఆర్యావ్యళ్ఞనాభిః ప్రీభిరమేధ్యాభిః 
శూన్యాగారేషు రాత్రావుద్వేజయేయు:. మద్యకామం యోగపానేన 
ఉద్వేజయేయుః, ద్యూతకామం కాపటకైః పురుషైరుద్వేజయెయుః, 
మృగయాకామం ప్రతిరోధకవ్యజ్ఞునై స్రాసయేయుః, పితరి విక్రమబుద్దిం 
తథేత్యనుప్రవిశ్య భేదయేయుః - అప్రార్ధనీయో రాజా; విపన్నే ఘాతః, 
సంపన్నే నరకపాతః, సంక్రోశః ప్రజాభిరేకలోష్టవధశ్చేతి. 


వ్యా. అయితే సత్రులు “మేము నీ వాళ్లము” అని చెప్పి (ఆతనిదగ్గరనే 
ఉంటూ) ఆతనిని పాలించాలి. యౌవనమదంవల్ల అతడు పరస్త్రీలవిషయంలో 
మోహం చూపుతే ఉత్తమస్రీల వేషాలలో ఉన్న అపవిత్రలైన నీచస్తీలను తీసికొని 
వచ్చి, ఎవరూ లేని ఇళ్లలో రాత్రులందు ఆతనికి పరస్త్రీ లంటే అసహ్యం కలిగే టట్లు 
చెయ్యాలి. మద్యం తాగా లని అతడు అనుకుంటే మందు కలిపిన మద్యం ఇచ్చి 
దానియందు వెగటు కలిగే టట్టు చెయ్యాలి. జూదంమీద మనస్సు పోతే మోసం చేసే 
జూదగాళ్లని తీసికొని వచ్చి అతనికి జూదం అంటే గిట్ట నట్లు చెయ్యాలి. వేటయందు 
ఆసక్తిచూపితే కొందరిని దారిదోపిడి దొంగల వేషంలో పంపి భయపెట్టాలి. తండ్రి 
విషయంలో పరాక్రమం చూపాలి అనుకుంటే అందుకు (పైకి) అంగీకరిస్తూ 
భేదోపాయంచేత అతని ఆలోచన మార్చివెయ్యాలి- “రాజును ఎదిరించడం 
మంచిదికాదు. నీ ప్రయత్నం విపలమైతే మరణం తప్పదు. సంపన్నం అవుతే (సఫలం 
అయితే) (తండ్రిని చంపిన పాపానికి) నరకమూ వస్తుంది. లోకనింద కలుగుతుంది. 
ప్రజ లందరూ ఒక్కొక్క మట్టిబెడ్డతో కొట్టి చంపివేస్తారు”- (అని రహస్యంగా 
ఉపదేశించాలి.) 


74 కొటిలీయమ్‌ అర్హశాన్త మ్‌ 


మూ. విరాగం ప్రియమేకపుత్రం వా బధ్నీయాత్‌. బహుపుత్ర; 
ప్రత్యన్తమన్యవిషయం వా ప్రాపయేత్‌ యత్ర గర్భః, పణ్యమ్‌, డిమ్పో వా 
న భవేత్‌. ఆత్మసంపన్నం సైనాపత్యే, యౌవరాజ్యే వా స్థాపయేత్‌. 


వ్యా. (రాజు) తన పుత్రుడు తన విషయంలో (పేమలేనివా డయితే అతడు 
ఎంత ఇప్పుడైనా, ఒకడే అయినా అతనిని బంధించాలి. చాలామంది పుత్రులున్న రాజు 
తనను ద్వేషించే పుత్రుణ్ణి సరిహద్దులో ఉన్న దేశానికి గాని మరొక దేశానికి గాని 
పంపివెయ్యాలి. వానికి ఎక్కడ గర్భం (పొట్టకి తిండి) గాని, (కొనడానికి) విలాస 
వస్తువులు గాని, దొరకవో, రాజోపద్రవం కలిగించడానికి అవకాశం ఉండదో అక్కడికి 


పంపివేయాలి. సద్గుణవంతు డైన పుత్రుణ్ణి సేనాధిపతినిగా గాని, యువరాజునుగా 
గాని నియమించాలి. 


వ. ఎక్కడైతే అతడు ప్రజలకు గర్భస్థశిశువు, అనగా జాగర్తగా రక్షించదగినవాడు 
కాని, అమ్మడానికి తగిన వస్తువుగా గాని, అనగా పైకీ చూపి ధనం సంపాదించడానికి 


ఉపయోగించేవాడు కాని, తిరుగుబాటుకు కారణంగాని కాజాలడో అక్కడికి పంపాలి 
అని కాంగ్లే వ్యాఖ్య. 


మూ. బుద్ధిమాన్‌, ఆహార్యబుద్ధిః, దుర్చుద్దిః ఇతి పుత్రవిశేషాః. 
శికుమాణో ధర్మార్ధావుపలభతే చానుతిష్టతి చ బుద్ధిమాన్‌. ఉపలభమానో 
నానుతిష్టతి ఆహార్యబుద్ధిః. అపాయనిత్యో ధర్మార్థద్వేషీ చేతి దుర్చుద్ధిః. 


వ్యా. బుద్ధిమంతుడు, ఆహార్యబుద్ధి, దుర్చుద్ది అని పుత్రులు మూడు రకాలు. 
ధర్మార్థాలను బోధించగా వాటిని చక్కగా గ్రహించి అనుష్టించేవాడు, ఆచరణలో 
పెట్టేవాడు బుద్ధిమంతుడు. తెలుసుకొన్నా ఆచరించనివాడు ఆహార్యబుద్ధి. ఎల్లప్పుడు 
ప. కమరుడ ధర్మార్థాలను ద్వేషించేవాడు దుర్చుద్ద్ధి. 
మూస యద్వ్యేకపుత్రః పుత్రోత్సత్రౌ అస్య యతేత, పుత్రికాపుత్రా 
సుత్పాదయేద్వా. వృద్ధస్తు వ్యాధితో వా రాజా మాతృబన్థుకుల్యగుణవత్సా 
మవ్తావామన్యతమేన క్షేత్రే. బీజముత్పాదయేత్‌.నచైకపుత్రమవినీతం రాజ్యే 


వ్యా. దుష్టబుద్ధియే రాజుకు ఎకైకపుత్రుడైతే వానికి కుమారుడు కలగడంకోసం 


వినయాధికొరికమ్‌ - రాజప్ప త్రరక్షణమ్‌ 75 


ప్రయత్నించాలి. లేదా పుత్రికకు పుత్రులు కలిగే టట్లు ప్రయత్నించి (ఆ పుత్రులలో 
ఒకనికి రాజ్యం ఇవ్వాలి). వృద్ధు డైపోయిన, లేదా వ్యాధితో బాధపడుతున్న రాజు 
తన భార్యయందు తల్లివైపు బంధువులు, సమానమైన కులంవాళ్లు (తన వంశానికే 
చెందినవాళ్ళు), సద్గుణవంతులైన సామంతరాజులు-వీళ్లలో ఒకరిచేత (నియోగంచేత) 
పుత్రుణ్ణి ఉత్సాదింపచెయ్యాలి. అంతే కాని తన ఎకపుత్రుడైన అవినీతుణ్ణి (దుష్టబుద్ధిని) 
మాత్రం రాజ్యంలో రాజుగా స్థాపించకూడదు. 


శో. బహానామేకసంరోధః పితా పుత్రహితో భవేత్‌, 
అన్యత్రాపద ఐశ్వర్యం జ్యేష్టభాగి తు పూజ్యతే. 


వ్యా. చాలామంది పుత్రులలో ఒకడు దుష్టుడైతే అతనిని ప్రత్యంతదేశాదులలో 
నిరోధించాలి. తండ్రి పుత్రులకు హితకారుడుగా ఉండాలి. ఏదైనా పెద్ద విపత్తు 
వచ్చినప్పుడు తప్ప (మామూలు పరిస్థితులలో) పెద్దకుమారునికే ఐశ్వర్యం (రాజ్యం) 
చెందడం ప్రశస్తం. 


శ్ల కులస్య వా భవేద్రాజ్యం కులసంఘో హి దుర్ణయః, 
అరాజవ్యసనాబాధః శశ్వదావసతి క్షితిమ్‌, 


ఇతి కౌటిలీయార్టశ్యాస్తే వినయాధికారికే వ్రథమాధికరణో నప్తదళో౭ధ్యాయః 
రాజవు[తరక్షణమ్‌. 


వ్యా. లేదా రాజ్యం మొత్తం కులానికే కావచ్చును. అనగా ఆ రాజవంశంలోని 
వాళ్లందరూ రాజ్యపాలకులుగా ఉండాలి. కులరూపమైన రాజ్యపాలకసంఘం (01- 
garchy) రాజుకు కలిగే ఆపదవల్ల ప్రజలకు ఏ బాధా లేకుండా భూమి మీద 
శాశ్వతంగా ఉంటుంది." (చిరకాలం రాజ్యపాలనం చేస్తుంది.) 


“బాలానందిని అనే కౌటిలీయార్ధళా స్తాంధ్రవ్యాఖ్యానంలో వినయాధికారికం అనే 
ప్రథమాధికరణంలో 'రాజవుత్రరక్షణం' అనే పదిహేడవ అధ్యాయం సమాన్తం. 


స కౌటిలీయమ్‌ అర్ధశాన్తమ్‌ 


అథ అవ్రాదశోఒధ్యాయ: 


చతుర్దశపబ్బుదశప్రకరణయో:ః అవరుద్దవృత్తమ్‌, అవరుద్దే చ వృత్తి; 


మూ. రాజపుత్రః కృచ్భవృత్తిః అనదృశే కర్మణి నియుక్తః 
పితరమనువర్తేత; అన్యత్ర ప్రాణాబాధకప్రకృతికోపపాతకేభ్యః. పుణ్యకర్మణి 
నియుక్తః పురుషమధిష్టాతారం యాచేత. పురుషాధిష్టితశ్చ సవిశేషమాదేశ 
మనుతిష్టత్‌. అభిరూపం చ కర్మఫలమ్‌ బెపాయనికం చ లాభఫలం 
పితురుపానయేత్‌. 

వ్వా. (అవరుద్దు డనగా సరియైన దారిలోనికి తీసికొని రావడంకోసం కొన్ని 
నిర్బంధాలలో ఉంచబడిన రాజపుత్రుడు అని అర్థం. ఇక్కడ అతడు అనుసరించ 
వలసిన పద్దతులను చెపుతున్నాడు). తనకు తగని పని చేయడానికి నియుక్తుడై జీవిక 
కూడా కష్టంగా ఉన్న రాజపుత్రుడు తండ్రిని అనుసరించాలి. తండ్రి మాట 
జవదాటకూడదు. అయితే తన (ప్రాణాలకే ముప్పు వచ్చినప్పుడు, ప్రకృతులలో 
తిరుగుబాటు వస్తుం దన్నప్పుడు, మహాపాపం కలుగుతుందన్నప్పుడూ తండ్రిని 
అనుసరించ వలసిన పని లేదు. అతడు మంచి పనులలో నియుక్తుడైతే తనకు 
అప్పగించిన పని పర్యవేక్షించే ఒక పురుషుణ్ణి (అదిష్టాతారం పురుషమ్‌) ఇమ్మని 
(తండ్రిని) కోరాలి. ఆ పురుషుని పర్యవేక్షణలో తండ్రి అప్పగించిన పనిని (ఆదేశం) 
ప్రత్యేకమైన శ్రద్ధ చూపుతూ నిర్వహించాలి. ఆ పనిచేయడంవల్ల లభించిన (మామూలుగా 
లభించిన) ఫలాన్నీ, ప్రజ లిచ్చిన కానుకలు మొదలైనవాటిరూపంలో అధికంగా 
వచ్చిన వస్తుధాన్యాదిరూపఫలాన్నీ తండ్రికి సమర్పించాలి. 

మూ. తథాప్యతుష్యన్తమ్‌ అన్యస్మిన్‌ పుత్రే దారేషు వా స్నిహ్యన్తమ్‌ 
అరణ్యాయ అపృచ్ళేత. బన్సవధభయాత్‌ వా యః సామనో న్యాయవృత్తి:, 
ధార్మికః, సత్యవాక్‌, అవిసంవాదకః, ప్రతిగ్రహీతా, మానయితా చాభిపన్నానాం 
తమాశ్రయేత. తత్రస్థః కోశదణ్ణసంపన్నః ప్రవీరపురుషకన్యాసంబన్గమటవీ 
సంబన్గం, కృత్యపక్షోపగ్రహం వా కుర్యాత్‌. 


వ్యా. ఈ విధంగా అనుకూలంగా ఉన్నా కూడ తండ్రీ సంతోషించక మరొక 


వినయాధికొరికమ్‌ - అవరుద్ధవృత్రమ్‌ Us 


పుత్రునియందు, తన తల్లి కాని భార్యయందు అధికస్నేహం చూపించినట్లయితే 
“నేను అరణ్యవాసానికి వెళ్లిపోతాను, అనుజ్ఞ ఇమ్ము.” అని తండ్రిని కోరాలి.బంధిస్తారని 
గాని, వధిస్తా రని గాని భయం ఉన్నట్లయితే ఎవరైనా ఒక సామంతరాజును 
ఆశ్రయించాలి. ఆ సామంతరాజు న్యాయప్రవర్తన కలవాడు, ధార్మికుడు, సత్యం 
పలికేవాడు, మోసంచేయనివాడు(అవిసంవాదకుడు, ౧0 given to breach of 
trust), శరణుజొచ్చినవాళ్లని చేరదీసేవాడు, వాళ్లని తగు విధంగా గొరవించేవాడు 
అయి వుండాలి. (అలాంటివానినే ఆశ్రయించాలి). అక్కడనే ఉండి, కోశదండసమృద్దుడై 
(అనగా ధనబలమూ, సైన్యబలమూ నంపాదించుకోొని), వీరులైనవాళ్లతో 
కన్యాసంబంధాన్ని ఏర్పరచుకొని, (అనగా వీరులైన వాళ్ల కన్యలను వివాహమాడి) 
అటవీనాయకుల సంబంధం ఏర్పరచుకొని, (తండ్రిరాజ్యంలో ఉన్న) కృత్యుల 
పక్షాన్ని తన వైపు తిప్పుకోవాలి. 

మూ. ఏకచరః సువర్ణపాకమణిరాగహేమరూప్యపణ్యాకరకర్మాన్తానా 
జీవేత్‌. పాషణబ్ణసంఘద్రవ్యమశ్రోత్రియభోగ్యం దేశద్రవ్య మాఢ్యవిధవాద్రవ్యం 
వా గూఢ మనుప్రవిశ్య సార్థయానపాత్రాణి చ మదనరసయోగేనాతి 
సంధాయాహరేత్‌. పారగ్రామికం వా యోగమాతిస్టేత్‌; మాతుః పరిజనోప 
గ్రహణ వా చేష్టత. కారుశిల్పికుశీలవ చికిత్సకవార్టీ వన పాషణ్ణచ్చద్మభిర్వా 
నష్టరూపః, తద్వ్యల్ఞనసఖః ఛిద్రే ప్రవిశ్య రాజ్ఞః శస్తరసాభ్యాం ప్రహృత్య 
బ్రూయాత్‌ - “అహమసౌ కుమారః, సహభోగ్యమిదం రాజ్యమేకో నార్హతి 
భోక్తుమ్‌; తత్ర యే కామయన్తే భర్తుం తానహం ద్విగుణేన భక్తవేతనేనోప 
స్థాస్యే” ఇతి. ఇత్యవరుద్ధవృత్తమ్‌. 

వ్యా. (సామంతరాజు ఆశ్రయం లభించక) ఒంటరిగానే ఉండవలసివచ్చిన 
రాజపుత్రుడు సువర్ణపాకం (ఇతరలోహాలకి పుటం పెట్టి బంగారం వలె చేసే పని), 
వజ్రవైదూర్యాదిమణులు, రంగులు, బంగారం, వెండి, ఇతరవిక్రేయవస్తువులు (పణ్యం) 
వీటి వ్యాపారం చేస్తూ, లేదా గనులలోను కర్మాంతాలలోను (కార్జానాలు) పనిచేస్తూ 
జీవించాలి. లేదా గూఢంగా ప్రవేశం పొంది, అనగా మంచి మాటలు చెప్పి పూర్తి 
నమ్మకం కలిగించి నాస్తికుల సంఘాలవాళ్లు కూడబెట్టిన ధనాన్ని, శ్రోత్రియులకుభోగ్యం 
కాని (చెందని) ఆ యా ప్రాంతాలలోని ద్రవ్యాన్నీ ('దేవద్రవ్యమ్‌', అనే పాఠంలో 


78 కొటిలీయమ్‌ అర్థశాస్తమ్‌ 


దేవాలయాల ధనాన్ని అని అర్థం) ధనవతులైన విధవల ధనాన్నీ అపహరించాలి. లేదా 
మత్తు కలిగించె మందులు ఇవ్వడం ద్వారా వర్తకుల గుంపుల్సీ, ఓడలనూ కొల్లగొట్టాలి. 
(మున్ముందు చెప్పబడ నున్న) పారగ్రామికయోగాన్ని అనగా శత్రునగరాన్ని ముట్టడించే 
ఉపాయాలను అభ్యసించాలి. తల్లి పక్షంవాళ్ల సహాయం సంపాదించి పని చెయ్యాలి. 
లేదా కారువులు (వడ్రంగి, కమ్మరి మొదలైనవాళ్లు), శిల్పులు (చిత్రకారులు), 
కుశీలవులు, వైద్యులు, వాగ్టీవనులు (కథలు చెప్పే వృత్తికలవాళ్లు) పాషండులు వీళ్ల 
వేషాలలో రూపం మార్చుకొని (నష్టరూపః), ఈ వేషాలు ధరించిన ఇతరులతో కలిసి 
రాజుయొక్క (తన తండ్రియొక్క) ఛిద్రంలో (దెబ్బతీయడానికి తగిన సమయం లేదా 
స్థానం Vulnerable point)లో ప్రవేశించి, శస్రాలచేత, రసప్రయోగంచేత దెబ్బతీసి 
-“ఇదిగో-నేను రాజపుత్రుడను; రాజ్యం అనేది అందరూ కలిసి అనుభవించదగినది, 
దీనిని ఒకడే అనుభవించకూడదు. ఎవరైతే (అమాత్యాదిపదవులలో నాకు) సహాయం 
చేయడానికి ఇష్టపడతారో వాళ్లని (నా తండ్రి ఇచ్చిన దానికంటె) రెట్టింపు ఆహారమూ 
(భక్తం - బత్తెం f00d) జీతమూ ఇచ్చి పూజిస్తాను” అని ఘోషించాలి. ఇది అవరుద్దుడు 
చేయవలసిన పని. 
మూ. 1. అవరుద్ధం తు ముఖ్యపుత్రాపసర్సాః ప్రతిపాద్యానయేయుః, 
మాతా వా ప్రతిగృహీతా. త్యక్తం గూఢపురుషాః శస్తరసాభ్యాం హన్యుః. 
అత్యక్తం తుల్యశీలాభిః స్రీభిః, పానేన, మృగయయా వా ప్రసజ్ఞ్య 
రాత్రావుపగృహ్య ఆనయేయు; 
2. శ్లో, ఉపస్థితం చ రాజ్యేన మదూర్ధ్వమితి సాొన్త్వయేత్‌, 
ఎకస్థమథ సంరుధ్యాత్‌ పుత్రవాన్‌ వా ప్రవాసయేత్‌. 
ఇతి కౌటిలీయార్థళ్యాస్తే ఎనయాధికారికే (ప్రథమాధి కరణే అష్మాదళో౭ ధ్యాయః 
అవరుద్ధవృత్తమ్‌, అవరుద్దే చ వృత్తి: 
వ్యా. 1 ముఖ్యులైన అమాత్యాదుల పుత్రులు, అపసర్పులు. (రాజు 
రహస్యంగా. పంపగా "ఆతని పని చేసేవాళ్లు - Secret agents) అవరుద్దుడికి 
నచ్చచెప్పి (ప్రతిపాద్య=“నీకు యౌవరాజ్యాదికం లభిస్తుంది; ఈ లాభం కలుగుతుంది 
అని చెప్పి) వెనుకకు తీసికొని రావాలి, లేదా రాజు గౌరవానికి పాత్రురాలైన (ప్రతిగృహీతా) 
అవరుద్భుని తల్లి యైనా తీసికొని రావాలి. ఎంత చెప్పినా వినకపోవడం చేత రాజుచేత 


వినయాధికొరికమ్‌ - రాజవణీధిః 79 


త్యజించబడినవానిని గూఢపురుషులు శస్తాలచేత, రసప్రయోగం చేత చంపివేయాలి. 
రాజుకు ఇంకా ప్రమ ఉండి ఆతనిని త్యజించని పక్షంలో వానికి సమానమైన శీలం 
గల స్త్రీలతో గాని, పానంతో గాని, వేటతో గాని సంబంధం ఏర్పరచి (ఈ వ్యసనాలు 
అలవర్చి) రాత్రి పట్టుకొని రాజుదగ్గరికి తీసికొనిరావాలి. 

2. అలా తీసికొని వచ్చిన రాజకుమారునితో (అతడు ధార్మికు డైన పక్షంలో) 
రాజు “నా తరవాత ఈ రాజ్యం నీదే” అని చెప్పి వానితో మంచి చేసుకోవాలి. ఇంత 
చెప్పినా అతడు వినకపోతే అతనిని ఒక్కచోట బందీ చెయ్యాలి. ఇంకా కొందరు పుత్రు 
లున్న రాజు ఈ అధార్మికుడైన పుత్రుణ్ణి చంపివేయ్యాలి”. 

“బాలానందిని” అనే కౌటిలీయార్థశాస్రాంద్రవ్యాఖ్యానంలో వినయాధికారికం అనే మొదటి 
అధికరణంలో అవరుద్ధవృత్తం, అవరుద్ధే చ వృత్తిః అనే వద్దెనిమిదవ అధ్యాయం నవమాస్తం. 


అథ ఎకోనవింశో _ధ్యాయః 


షోడశప్రకరణే రాజప్రణిధిః (రాజ్ఞః కర్తవ్యమ్‌) 


మూ. రాజానముత్తిష్టమానమనూత్తిష్టన్తే భృత్యాః. ప్రమాద్యన్తమను 
ప్రమాద్యన్తి. కర్మాణి చాన్య భక్షయన్తి. ద్విషద్భిశ్చాతినంధీయతే. 
తస్మాదుత్త్సానమాత్మనః కుర్వీత. నాలికాభిః అహః అష్టధా రాత్రిం చ 
విభజేత్‌, ఛాయాప్రమాణేన వా; త్రిపౌరుషీ, పౌరుష, చతురజ్ఞులా చ 
చ్భాయా మధ్యాహ్న ఇతి చత్వారః దివసస్యాష్టభాగాః. తైః పశ్చిమా వ్యాఖ్యాతాః. 

వ్యా. రాజు ఉత్సాహవంతు డైతే ఆతనిని అనుసరించి ఆతని భృత్యులు 
కూడా కార్యాల విషయంలో ఉత్సాహవంతులై ఉంటారు. రాజు కర్తవ్యవిముఖుడైతే 
భృత్యులు కూడా అలాగే ఉంటారు. రాజుకు సంబంధించిన పను లన్నీ భక్షించేస్తారు. 
శత్రువులు ఆ రాజును మోసం చేస్తారు కూడ. అందుచేత రాజు తనను తాను 
ఎల్లప్పుడూ ఉత్సాహవంతుణ్జిగా (ఇ00/ఈఉంచుకోవాలి. పగటి భాగాన్ని రాత్రినీ 
నాలికలచేత ఎనిమిది భాగాలుగా విభజించాలి. లేదా నీడయొక్క ప్రమాణంచేత 
(పాడవుచేత) విభజించాలి. మనిషి ఎండలో నిలబడినప్పుడు ముగ్గురు పురుషుల 
ప్రమాణం ఉన్నట్లయితే (అనగా ఎండలో నిలబడినవాని నీడ పొడవు నిలబడినవాని 
పొడవుకు మూడు రెట్లు ఉన్నట్లయితే) అది మొదటి అష్టమభాగం. ఒక పురుషుని 


80 కౌటిలీయమ్‌ అర్థళాన్తమ్‌ 


ప్రమాణం ఉంటే అది రెండవ అష్టమభాగం. నాలుగు అంగుళాల పొడవు ఉన్నట్లయితే 
మూడవ అష్టమభాగం. మధ్యాహ్నసమయం నాల్గవ అష్టమభాగం, ఇది మొదటి 
నాలుగు అష్టమభాగాలు, వీటిచేత పగలుకు సంబంధించిన పశ్చిమభాగాలు (మధ్యాహ్నం 
తరువాతి భాగాలు) చెప్పి నట్లే, అనగా నీడ నాలుగు అంగుళాల పొడవు ఉంటే అది 
దివసపశ్చిమభాగానికి చెందిన మొదటి అష్టమభాగం. ఒక పురుషుని ప్రమాణం 
ఉంటే రెండవ అష్టమభాగం. మూడు పురుషప్రమాణాలు ఉంటే మూడవ చతుర్థభాగం. 
సాయంకాలసమయం చతుర్జాష్టమభాగం. 

వి. 'పౌరుష' శబ్దానికి ఉన్న ప్రసిద్దార్టాన్ని తీసికొని కొందరు హిందీవ్యాఖ్యాతలు 
పై విధంగా అర్థం చెప్పినారు. గణపతిశాస్త్రి ఆ పదాల అర్థం వివరించకుండా ఆ 
పదాలనే ఉపయోగించి వ్యాఖ్యానించారు. కాని పై వ్యాఖ్యానం అసంగతంగా 
కనబడుతుంది. సూర్యోదయం మొదలు ఒక అష్టమభాగం అంతా పురుషుని నీడ 
ఒకే విధంగా (త్రిపారుషప్రమాణంతో) మూడు రెట్లు ఉండి హటాత్తుగా రెండవ 
అష్టమభాగంలో ఎకపౌరుషప్రమాణం కాదు కదా? క్రమక్రమంగా తగ్గుతూ వస్తుంది 
కదా? అందుచేత పౌరుషశబ్దం పారిభాషికశబ్దంగా గ్రహించి ఆ రోజులలో సమయజ్ఞానం 
కోసం నిర్మించిన శిలాఫలకాదులకు (5U౧-dial) సంబంధించిన విధంగా అర్థం 
చేసుకోవాలి. అన్నవరం కొండమీద, మద్రాసులోని సైన్‌ట్‌ థామస్‌ చర్చి వద్దా ఇంకా 
ఇతర ప్రదేశాలలోను ఇలాంటి సమయజ్ఞానఫలకాలు ఉన్నాయి. ఉజ్జయిని మొదలైన 
ప్రదేశాలలో ఇలాంటి యంత్రాలు చాలా ఉన్నాయి. అందుచేత 'త్రిపౌరుష' ఇత్యాదులకు 
ఆ యంత్రాల మీద కనబడే నీడయొక్క పొడవు అని అర్థం చెప్పుకోవాలి. కాంగ్లే 
అనువాదం ఆ విధంగానే ఉన్నది, 

నాడికా లేదా నాలికా: ఒక నిశ్చితప్రమాణం గల గొట్టంలో నీళ్లుగాని, ఇసుక 
కాని పోసి దాని రంధ్రం నుంచి అవి కారడానికి పట్టే సమయాన్ని పట్టి ఘటికలు 
నిర్ణయంచేశారు. ఈనాటి 24 నిమిషాలు ఒక ఘటిక. అరవై విఘడియలు ఒక ఘటిక 
లేదా గడియ:. ఈ విధంగా నాళికానహాయంచేత గాని, సరార్యచ్చ్భాయా 
యంత్రసహాయంచేత గాని పగలు ఎనిమిది భాగాలు గాను, రాత్రి ఎనిమిది భాగాలు 
గౌను. విభజించాలి. మొత్తం 16 భాగాలు... ఒకొక్క భాగం ఒకటిన్నర గంటలు 
అవుతుంది... . 


మూ. తత్ర పూర్వే దివసస్యాష్టభాగే రక్షావిధానమాయవ్యయౌ చ 


వినయాధికొరికము - రొజువణీధి: 81 


శృణుయాత్‌. ద్వితీయే పౌరజానపదానాం కార్యాణి పశ్యేత్‌. తృతీయ 
స్నానభోజనం సేవేత. స్వాధ్యాయం చ కుర్వీత. చతుర్ధీ హిరణ్య ప్రతిగ్రహ 
మధ్యక్షాంశ్చ కుర్వీత. పజ్బమే మన్తిపరిషదా పత్రసంప్రేషణేన మన్తయెత; 
చారగుహ్యబోధనీయాని చ బుధ్యేత. షష్ట స్వైరవిహారం మన్రం వా సేవేత, 
సప్తమే హస్త్యశ్వరథాయుధీయాన్‌ పశ్యేత్‌. అష్టమే సేనాపతిసఖో విక్రమం 
చిన్తయేత్‌. ప్రతిష్థితే ఒహని సంధ్యాముపాసీత. 

వ్యా. పగటికి సంబంధించిన మొదటి అష్టమభాగంలో రక్షావిధానాన్నీ 
(రాజ్యంలోని రక్షణకి సంబంధించిన ఏర్పాట్లను), రాబడినీ, ఖర్చులనూ గూర్చి 
(అధికారులు) చెప్పగా వినాలి. రెండవ అష్టమభాగంలో పౌరుల కార్యాలు, పల్లెటూరి 
ప్రజల కార్యాలు చూడాలి. మూడవ అష్టమభాగంలో స్నానభోజనాలు సేవించాలి; 
స్వాధ్యాయాధ్యయనం (వేదాదిసద్ధంథాల పఠనం) చెయ్యాలి. నాల్గవ అష్టమభాగంలో 
ఆ యా అధికారులు తీసికొని వచ్చిన ధనం తీసికొవాలి, ఆ యా శాఖాధిపతులను 
వారి వారి పనులలో నియోగించాలి. ఐదవ అష్టమభాగంలో లేఖలు పంపడం ద్వారా 
మంత్రిపరిషత్తుతో సంప్రదించాలి; గూఢచారులనుండి రహస్యవార్తలు తెలుసుకోవాలి. 
ఆరవ అష్టమభాగంలో స్వేచ్చగా విహరించడం (విశ్రాంతి తీసికోవడం)గాని, మంత్రం 
(తగినవాళ్లతో ఆలోచన) గాని సేవించాలి (చెయ్యాలి). ఎడవ అష్టమభాగంలో గజ- 
అశ్వ-రథబలాలను, ఆయుధధారులైన కాలిబంట్ల బలాలను చూడాలి. ఎనిమిదవ 
అష్టమభాగంలో సేనాపతితో కలిసి పరాక్రమానికి సంబంధించిన విషయాలు 
ఆలోచించాలి. పగటి భాగం సమాప్తం అయిన తరవాత (అనగా సాయంసంధ్యవేళ) 
సంధ్యోపాసన చెయ్యాలి. 

మూ. ప్రథమే రాత్రిభాగే గూఢపురుషాన్‌ పశ్యేత్‌. ద్వితీయే 
స్నానభోజనం కుర్వీత, స్వాధ్యాయం చ. తృతీయే తూర్యఘోషణ సంవిష్టః 
చతుర్థపజ్బమౌ శయీత. షష్టి తూర్యఘోషేణ ప్రతిబుద్దః శాస్తమ్‌ 
ఇతికర్తవ్యతాం చ చిన్తయేత్‌. సప్తమే మన్రమధ్యాసీత, గూఢపురుషాంశ్చ 
డేషయేత్‌. అష్టమే బుత్విగాచార్యప్పురోహితనఖః సన్వస్త్యయనాని 
ప్రతిగృహ్లీయాత్‌, చికిత్సక మాహానసికమౌహూర్తికాంశ్చ పశ్యేత్‌. సవత్సాం 
ధేనుం వృషభం చ ప్రదక్షిణీకృత్యోపస్థానం గచ్చేత్‌. 


82 కౌటిలీయమ్‌ అర్థశాన్తమ్‌ 


వ్యా. రాత్రికి సంబంధించిన మొదటి అష్టమభాగంలో గూఢపురుషుల్ని 
(secret agents) చూడాలి. రెండవ అష్టమభాగంలో స్నానభోజనాలు, స్వాధ్యాయమూ 
చెయ్యాలి. మూడవ అష్టమభాగంలో తూర్యధ్వనులతో శయనం అధిష్టించి (అనగా 
మంగళవాద్యాలు మోగుతుండగా శయనానికి ఉపక్రమించి) చతుర్ధ - పంచమభాగాలు 
నిద్రపోవాలి. ఆరవ అష్టమభాగంలో తూర్యఘోషంతో మేల్కొని అర్థశాస్తాన్నీ, తాను 
చేయవలసిన పనులను గూర్చీ ఆలోచించాలి. ఏడవ అష్టమభాగంలో మంత్రం 
(ఆలోచన) జరిపించి గూఢపురుషులకు వాళ్లు చేయవలసిన పనులు అప్పగించి 
పంపాలి. ఎనిమిదవ అష్టమభాగంలో బుత్విక్కులతోను, ఆచార్యులతోను, 
పురోహితులతోను కలిసి వారు ఇచ్చిన స్వస్త్యయనాలను (మంత్రపూర్వకాశీర్యాదాదు లను) 
స్వీకరించాలి. వైద్యులను, వంట ఇంటి వంటవానిని, జ్యోతిష్కులను చూడాలి. 
ప్రక్కనే లేగదూడ ఉన్న ఆవుకు, ఎద్దుకు ప్రదక్షిణం చేసి ఆస్థానమండపం చేరాలి. 
వి. మారువేషాలలో తిరుగుతూ రహస్యనమాచారాలు సేకరించే వాళ్లు 
గూఢచారులు (90169). రహస్యంగా విష విషప్రయోగాద్యుపాయాలచేత శత్రుపక్షంవాళ్లని 
చంపివేయడం మొదలైన పనులు చేశే ఎవాళ్లు గూఢపురుషులు (Secret agents) 
మూ. ఆత్మబలానుకూల్యేన వా నిశాహర్భాగాన్‌ ప్రతివిభజ్య కార్యాణి 
సేవేత. ఉపస్థానగతః కార్యార్థినా మద్వారాసంగం కారయేత్‌. దుర్దర్శో హి 
రాజా కార్యాకార్యవిపర్యాసమాపన్నైః కార్యతే. తేన ప్రకృతికోపమరివశం వా 
గచ్చేత్‌. తస్మాత్‌ దేవతాశ్రమపాషల్ణ శోత్రియవ శువుణ్యస్థానానాం 
జాలవృద్ధవ్యాధితవ్యసన్యనాథానాం స్రియాం చ క్రమేణ my పశ్యేత్‌, 
కార్యగౌరవాదాత్యయికవశేన వా. 
వ్యా లేదా తన సామర్థ్యానికి అనుగుణంగా రాత్రిభాగాలనూ, పగటి 
భాగాలనూ విభజించి ఆ యా భాగాలలో ఆయా పనులు చెయ్యాలి. ఎమైనా ఒక 
కాలనియమం ప్రకారం పనులు చెయ్యా లని. అర్థం, 
ఆస్థానమండపంలోనికి వెల్లిన తరవాత తనతో పని ఉండి వచ్చినవాళ్లను 
అందరినీ, ద్వారం దగ్గర ఏ అడ్డంకులూ లేకుండా, లోపలికి రానివ్వాలి. రాజు 
చూడడానికి శక్యమైనవాడు కాకపోతే, (పని ఉన్నవాళ్లకి రాజు దర్శనం ఇవ్వకపోతే) 
దగ్గర ఉన్నవాళ్లు చేయదగిన పనులూ, చేయదగని పనులూ తారుమారు చేస్తారు. 
దానితో ప్రకృతుల (ప్రజల) కోపానికి (తిరుగుబాటుకు) గురి అవుతాడు, లేదా 


వినయాధికొరికమ్‌ - రాజుప్రణిధిః 83 


శత్రువులకు లొంగిపోతాడు. అందుచేత దేవతాస్థానాలు (దేవాలయాదులు), ఆశ్రమాలు, 
పాషండుల స్థానాలు, శ్రోత్రియుల స్థానాలు, పశుస్థానాలు, పుణ్యస్థానాలు వీటికి 
సంబంధించిన కార్యాలనూ, బాలులు, వృద్ధులు, రోగగ్రస్తులు, కష్టాలలో ఉన్నవాళ్లు, 
అనాథులు, స్రీలు-వీళ్ల కార్యాలనూ అదే క్రమంలో చూడాలి. లేదా అ పనికి ఉన్న 
గౌరవాన్ని, (ప్రాధాన్యాన్ని IMportance)పట్టి, లేదా తొందరను (Urgency) పట్టి ఆ 
క్రమం మార్చి కూడా కార్యాలు చూడాలి. 

శ్లో సర్వమాత్యయికం కార్యం శృణుయాన్నాతిపాతయేత్‌, 

కృచ్రసాధ్యమతిక్రాన్తమసాధ్యం వా విజాయతే. 

వ్యా. వెంటనే (తొందరగా) చేయవలసి కార్యాన్ని వెంటనే వినాలి. 
దాటవెయ్యకూడదు. అలా దాట పెట్టిన కార్యం తరవాత అతికష్టం మీద కాని 
సాధించడానికి శక్యం కాదు; ఒక్కొక్కప్పుడు సాధించడానికే శక్యం కాకుండా పోతుంది. 


శ్లో అగ్న్యగారగతః కార్యం పశ్యేద్యైద్యతపస్వినామ్‌, 
పురోహితాచార్యసఖః ప్రత్యుత్తాయాభివాద్య చ. 
వ్యా. వైద్యుల అనగా విద్వాంసుల పనులు, మునుల పనులు, అగ్ని 
గృహంలో పురోహితునితోను, ఆచార్యులతోను కలిసి ఉండి, వారు రాగానే లేచి 
గౌరవించి నమస్కరించి చూడాలి. 


శ్లో తపస్వినాం తు కార్యాణి జైవిదై(ః సహ కారయేత్‌, 
మాయాయోగవిదాం చైవ న స్వయం కోపకారణాత్‌. 
వ్యా. అయితే - మునుల పనులు, మాయాప్రయోగం తెలిసిన వాళ్ల 
పనులూ మూడు వేదాలలోను పండితులైన వారిని సంప్రదించి వారిచేత చేయించాలి 


గాని తానొక్కడే చేయగూడదు.ఎందుచేత ననగా ఎదైనా పొరబాటు జరిగితే వాళ్లకు 
కోపం రావచ్చును. (వాళ్లకి కోపం రావడం రాజుకు మంచిది కాదు). 


మూ. రాజ్ఞా హి వ్రతముత్థానం యజ్ఞః కార్యానుశాసనమ్‌, 
దక్షిణా వృత్తిసామ్యం చ దీక్షితస్యాభి షేచనమ్‌. 
వ్యా. ఈ విషయం సర్వదా గుర్తు ఉంచుకోవాలి (హి) - ఎల్లప్పుడు 
ఉద్యమశీలుడై ఉండడమే (ఉత్థానం) రాజుకు పవిత్రవ్రతం. పరిపాలనానిర్వహణమే 


84 కౌటిలీయమ్‌ అర్థళాన్తమ్‌ 


(కార్యానుశాసనమే) యజ్ఞం. ప్రజలందరి విషయంలోను నిష్పాక్షికంగా ప్రవర్తించడమే 
దక్షిణ. రాజుకు రాజ్యాభిషేకమే దీక్ష, 
నః “దీక్షితస్యాభి] షచనమ్‌” కు బదులు “దీక్షా తస్యాభిషేచనమ్‌” అని పాఠం 
ఉండి ఉంటుంది. రాజు ఏ నాడు రాజ్యాభిషిక్తుడైనాడో ఆనాడే ప్రజాపాలనం అనే 
యజ్ఞానికి దీక్ష వహించినట్లు అని అర్థం. 
మూ. ప్రజాసుఖే సుఖం రాజ్ఞః ప్రజానాం చ హితే హితమ్‌, 
నాత్మప్రియం హితం రాజ్ఞః ప్రజానాం తు ప్రియం హితమ్‌. 
వ్యా. ప్రజల సుఖంలోనే రాజు సుఖం ఉంది. ప్రజల హితంలోనే రాజు 
హితం ఉంది. రాజు తనకు ప్రియమైన దానినే హిత మనుకొనకూడదు. ప్రజలకు 
ఏది ప్రియమో అదే తన హితం. 
మూ. తన్మాన్నిత్యోత్ధితో రాజా కుర్యాదర్గానుశాసనమ్‌, 
అర్థస్య మూల ముత్సానమనర్గ్థస్య విపర్యయః. 
వ్యా. అందువలన రాజు నిత్యమూ ఉట్ధితుడై, (ఉద్యమశీలుడై) కార్యాల 
శాసనం (కార్యనిర్వహణం) చెయ్యాలి. ఉద్యమశీలుడై ఉండడమే కార్యసిద్ధికి 
మూలం. ఉద్యమశీలుడు కాకపోవడం అనర్జానికి ( (కార్యసిద్ధి కలగకపోవడానికి) 
మూలం. 
మూ.  అనుత్తానే ధ్రువో నాశ; ప్రాప్తస్యానాగతస్య చ, 
ప్రాప్యతే ఫలముత్లానాల్లభతే చార్థసంపదమ్‌, 
ఇతి వలం ఎనయాధికారికే ప్రభమాధికరణో ఎకోనవింళోఒ ధ్యాయః 
th టన రాజవ్రణీధిః 
వ్యా రాజు ఉద్యమశీలుడు కాకపోతే లభించినదీ, లభించనున్నదీ కూడ 


నశించడం తప్పదు, ఉద్యమశీలుడై ఉండడం వల్ల ఫ అలం పొందుతాడు. కార్యసంపదను 
కూడా పొందుతాడు. 


“బాలానందిని” ఆను కౌటిలీయార్థశాస్రాంధ్రవ్యాఖ్యానంలో వినయాధికారికమైన 


: 3 ఇ .  భభమాధికరణంలో ల అనే వందో అధ్యా యం. సమాప్తం, 


॥ 
} re 
| " | 
| | 


వినయాధికారికమ్‌ - నిశాన్తవ్రణీధి: 85 
అధ వింశో ౬ధ్యాయః 
సప్తదశప్రకరణే నిశాన్తప్రణిధిః (రాజభవననిర్మాణమ్‌). 


మూ. 1. వాస్తుకప్రశస్తే దేశే సప్రాకారపరి ఖాద్వారమనేకకక్ష్యాపరిగతమ్‌, 
అన్నపురం కారయేత్‌. 


2. కోశగృహవిధానేన వా మధ్యే వాసగృహమ్‌, గూఢభిత్తిసంచారం 
మోహనగృహం తన్మధ్యే వా వాసగృహమ్‌, భూమిగృహం వా ఆసన్నకాష్టచైత్య 
దేవతాపిధానద్యార మనేకసురుజ్లాసంచారమ్‌, ప్రాసాదం వా గూఢభిత్తిసోపానం, 
సుషిరస్తమృప్రవేశాపసారం వా. వాసగృహం యన్రబద్ధతలావపాతమ్‌ కారయేత్‌. 
ఆపత్రతీకారార్థమ్‌ ఆపది వా కారయేత్‌. అతో౭న్యథా వా వికల్పయేత్‌ 
సహాధ్యాయిభయాత్‌. 


వ్యా. 1. గృహాదినిర్మాణంలో నేర్పుగలవారు, వాస్తుశాస్తజ్ఞులు ప్రశంసించిన 
(మంచి దని చెప్పిన) ప్రదేశంలో (ప్రాకారాలు, పరిఖ (అగడ్త),ద్వారాలు, అనేకములైన 
కక్ష్యలు (విశాలములైన వాకిళ్లు hall5) ఉన్న అంతఃపురం నిర్మింపచేయాలి. 


2. రాజనివాసగృహాన్ని కోశగృహం నిర్మించే విధానంలో, అంతఃపురమధ్యంలో 
నిర్మింపచెయ్యాలి. లేదా గోడలలో రహస్యమైన సంచారం (నడిచే మార్గం)ఉన్న ఒక 
మోహనగృహం( లోపలికి వెళ్లినవాళ్లకి ఎటునుండి బైటకు రావాలో తెలియని గృహం 
maze-house) నిర్మింపచేసి దాని మధ్య రాజనివాసగృహం నిర్మింపచెయ్యాలి. 
లేదా దగ్గర ఉన్న చైత్య (దేవాలయంలోని) దేవత రూపం చెక్కి కజ్టతో చేసిన కప్పివేసే 
ద్వారం గల, సురంగాల ద్వారా అనేకములైన మార్గాలు గల భూమిగృహాన్ని నిర్మింప 
చేయాలి. అనగా ఒక భూమిగృహం నిర్మింపచేసి అపాయసమయంలో దానినుండి 
బైటకు వెళ్లడానికి సురంగమార్గాలు ఎర్బ్పరచి ఆ సురంగద్వారానికి దగ్గర ఉన్న 
దేవాలయంలోని దేవతామూర్తి చెక్కిన కజ్ది తలుపు అమర్చాలి అని అర్థం. దానిపైన 
గోడలలో రహస్యంగా ఉన్న మెట్లు ఏర్పరచిన మేడ గాని సుషిరరూపమైన, అనగా 
మధ్య కాళీగా ఉన్న స్తంభం ద్వారా ప్రవేశించడానికీ, బైటకు వెళ్లడానికీ మార్గం ఉన్న 
మేడగాని రాజనివాసానికి నిర్మింపచేయాలి. రాబోయే ఆపదకు ప్రతిక్రియ కోసం కాని, 


స కౌటిలీయమ్‌ అర్ధశాస్తమ్‌ 


ఆపత్సమయంలో కాని ఆ ప్రాసాదం మీద రాజనివాసగృహానికి అవసరం వచ్చినప్పుడు 
మొత్తం ఆ నివాసగృహాన్ని క్రిందికి దింపడానికి అనువుగా యంత్రాన్ని అమర్చాలి.లేదా 
సహాధ్యాయులవల్ల భయం ఉండవచ్చు గాన చెప్పిన విధమే కాకుండా మరొక 
విధంగా కూడా నిర్మింపచేసుకోవాలి. అనగా ఈ శాస్త్రం చదివినవాళ్లకి కూడా ఈ 
పద్ధతులు తెలిసి ఉంటాయి. అందుచేత వాళ్ళకి ఈ రహస్యాలన్నీ తెలిసి అపాయం 
కలగవచ్చును. అందుచేత పై విషయాలన్నీ మనుసుల్లో ఉంచుకొని మరొక విధంగా 
కూడా రాజనివాసగృహం నిర్మింపచేయాలి అని అర్ధం. 


మూ. మానుషేణాగ్నినా త్రిరపసవ్యం పరిగతమన్తఃపురమగ్నిరన్యో 
న దహతి; న చాత్రాన్యోఒగ్నిర్జ్యలతి;వైద్యుతేన భస్మనా మృత్సంయుక్తేన 
కరకవారిణావలిప్తం చ. 

వ్యా. మానుషాగ్నిచేత అపసవ్యంగా (అప్రదక్షిణంగా) మూడు సార్దు చుట్టూ 
తిప్పబడిన అంతఃపురాన్ని మరొక అగ్ని కాల్చజాలదు; అక్కడ మరొక అగ్ని మండదు. 
లేదా పిడుగు పడి చచ్చిపోయిన చెట్టును కాల్చిన భస్మమూ, పుట్టమన్నూ కలిపి వాటిని 
వడగళ్ల నీళ్లతో తడిపి పూసినా కూడ ఆ అంతఃపురానికి అగ్నీిభయం ఉండదు. 

వి. “మానుషేణ అగ్నినా” - శత్రువు చేతిలో చచ్చిన మనిషియొక్క 
ఎముకలుగాని, మరణదండం విధించగా శూలం ఎక్కించి చంపబడిన మనిషి 


ఎముకలుగాని నల్లని వేణువుతో మధించగా పుట్టిన అగ్ని మానుషాగ్ని. అథర్వవేదంలోని 
కొన్ని మంత్రాలు చదువుతూ దీనిని అప్రదక్షిణంగా అంతఃపురం చుట్టూ త్రిప్పాలి. 


- జీవన్తీ -శ్వేతా - ముష్కక - పుష్పవన్దాక్షాభిరక్షీవే జాతస్యాశ్వత్థస్య 

Peg వా గుప్తం సర్పా విషాణి వా న ప్రసహనే. మార్జారమయూరనకుల 
పృషతోత్సర్గః సర్పాన్‌ భక్షయతి. శుకః శారికా భృబ్గరాజో వా సర్పవిషశజ్కాయాం 
క్రోశతి.. క్రొజన్షో విషాభ్యాశే మాద్యతి. గ్లాయతి జీవళ్లీవకః. మియతే 
మత్తకోకిల: చకోరస్యాక్షిణీ విరజ్యేతే, ఇత్యేవ మగ్నివిషసర్పేభ్యః ప్రతికుర్వీత. 
వ్యా. జీవన్తి శ్వేత, ముష్కకం, పుష్పవందాకం - వీటి ఆకులు కట్టి ఏర్పరచిన 


దండతో గాని, తడి ఉన్న ప్రదేశంలో (అక్షీవే) పెరిగిన రావిచెట్టు ఆకులతో కట్టిన 
దండచేత. గాని రక్షించిన అంతఃపురాన్ని సర్పాలు గాని, విషాలు కాని బాధించవు. 


వినయాధికారిళమ్‌ - నిశొన్తవణీధి: 87 


వి. జీవన్తీ=సాలకూర. ముష్కకః=మొక్కపుచెట్టు: అక్షీవే జాతస్య=అనగా 
“కరవీరవృక్షంమీద పుట్టిన” అని గణపతిశాస్రిగారు. 


మార్గారేతి - పిల్లులు, నెమళ్లు, ముంగిసలు, చుక్కల లేళ్లు ఇవి స్వేచ్చగా 
సంచరించేటట్లు విడిచిపెట్టడం సర్పాలను భక్షించివేస్తుంది. సర్పశంక, విషశంకా 
కలగగానే చిలక, గోరింక, భృంగరాజం (వంకరతోక గల ఒక పక్షి), అరుస్తాయి. విషం 
దగ్గర ఉంటే క్రౌొంచపక్షికి మత్తెక్కుతుంది. జీవంజీవకపక్షి ఉత్సాహశూన్యం 
అయిపోతుంది. మత్తకోకిల చచ్చిపోతుంది. చకోరపక్షి కళ్లు ఎజ్జబడతాయి.ఈ విధంగా 
అగ్నివిషాల ప్రతిక్రియ చేసుకోవాలి. 

మూ. పృష్టతః కక్ష్యావిభాగే స్తీనివేశో గర్భవ్యాధివైద్య ప్రత్యాఖ్యాతసంస్థా 
వృక్షొదకస్థానం చ. బహిః కన్యాకుమారపురమ్‌. పురస్తాదలంకారభూమిః, 
మగ్రభూమిః, ఉపస్థానమ్‌, కుమారాధ్యక్షస్థానం చ. కక్ష్యాన్తరేష్వన్తర్వంశిక 
సైన్యం తిస్టైత్‌, 

వ్యా. రాజనివాసానికి వెనుక వేరుగా నిర్మించిన కక్ష్యలో రాజభార్యల 
నివాసస్థానం, దాని వెనుక గర్భసంస్థ (గర్భవతులకు నివాసం) (దాని వెనుక) వ్యాధి 
సంస్థ (వ్యాధితులకు నివాసం), దాని వెనుక “ఇంక విళ్ల రోగం కుదరదు అని చెప్పి 
వైద్యులు విడిచివేసినవాళ్ల నివాసం, వీటి వెనుక చెట్ల తోపు, దాని వెనుక నీటి స్థానం 
(నూతులు, దిగుడుబావి మొదలైనవి) ఉండాలి. వాటికి వెలుపల రాజపుత్రికల 
గృహం ఉండాలి. రాజనివాసానికి ముందు రాజు అలంకరించుకునే గృహం, మన్త్ర 
గృహం (మంత్రులు మొదలైన వాళ్లతో ఆలోచనలు చేసే గృహం) ఉపస్థానం 
(ఆస్థానమండపం), కుమారస్థానం(రాజకుమారుల నివాసం) అధ్యక్షస్థానం (ఆ యా 
కార్యాధ్యక్షుల స్థానం, అనగా సమాహర్త మొదలైన వాళ్ల కార్యాలయం అని గణపతి 
శాస్త్రి. 'కుమారాధ్యక్షస్థానమ్‌” అనేది ఒకదానికే పేరు అని గ్రహించి కాంగ్లే 
రాజకుమారులను తమ పర్యవేక్షణలో ఉంచుకొనే అధికారి స్థానం (officer in 
charge of Princes) అని అర్థం వ్రాశారు. కక్ష్యల మధ్యభాగాలలో 
అంతఃపురాధికారులైన కంచుకులు మొదలైన వాళ్ల సముదాయం ఉండాలి. 


మూ. అన్తర్భహగతః న్థవిరస్రీపరిశుద్దాం దేవీం పశ్యేత్‌. న 


88 కౌటిలీయమ్‌ అర్థకాన్తమ్‌ 


కాంచిదభిగచ్చేత్‌. దేవీగ్భహే లీనో హి భ్రాతా భద్రసేనం జఘాన. మాతుః 
శయ్యాన్తర్గతశ్చ పుత్రః కారూశమ్‌. లాజాన్‌ మధునేతి విషేణ పర్యస్య దేవీ 
కాశిరాజం, విషదిగ్దేన నూపురేణ వైరన్ర్యమ్‌, మేఖలామణినా సౌవీరమ్‌, 
జాలూథమాదర్శేన, వేణ్యాం గూఢం శస్త్రం కృత్వా దేవీ విడూరథం జఘాన. 
తస్మాదేతాన్యాస్పదాని పరిహరేత్‌. 

వ్యా. వృద్ధలైన ప్రీలచేత పరిశోధించబడిన రాణీని తన ఇంటిలోనే ఉండి 
చూడాలి. (తన నివాసగృహానికి ఆమెను రప్పించి కలవాలి). ఏ స్త్రీవద్దకూ తాను 
వెళ్లకూడదు. రాణి ఇంటిలో దాగి ఉండి సోదరుడు భద్రసేనుణ్ణీ చంపివేశాడు.పుత్రుడు 
తల్లి శయ్య క్రింద దాగి ఉండి కారూశదేశరాజును చంపివేశాడు. తేనె కలిపిన వని 
చెప్పి పేలాలకు విషం కలిపి కాశిరాజును రాణి చంపివేసింది. వైరంత్యు డనే 
వనవాసిదేశరాజును రాణి విషం పూసిన నూపురంతో చంపివేసింది. సౌవీరదేశరాజును 
అతని రాణి వడ్డాణంలోని మణితో చంపివేసింది. అద్దంతో జాలూథుణ్ణీ ఆతని రాణీ 
చంపివేసింది. విడూరథుణ్ణి ఆతని రాణి తన జడలో శస్త్రం దాచి తెచ్చి దానితో 
చంపివేసింది. అందుచేత ఈ స్థానాలను అనగా ఆపదల హేతువులను పరిహరించాలి. 
అందువలనే ముందు వృద్దస్తీల ద్వారా పరీక్ష చేయించిన పిమ్మటనే రాణులతో కలవా 
లని అర్థం. 

వి. భద్రసేను డనే కళింగరాజును ఆతని సోదరుడైన వీరసేనుడు, 
అంతఃపురంలో దాగి ఉండి, ఆమెతో మాటలాడి, చంపివేసినా డట, వజ్రుడనే 
కారూశదేశరాజు మరొక కుమారునికి యౌవరాజ్యపట్టాభి షేకం చేయడానికి 
నిశ్చయించినాడట, అందుచేత కోపించిన ఒక కుమారుడు తల్లి శయ్యాగృహంలో దాగి 
ఉండి ఆ రాజును చంపివేసినా డట. మహాసేనుడనే కాశిరాజును సుప్రభ అనే రాణి 
సేలాలలో విషం కలిపి చంపివేసిన దట. జాలూథుడు అయోధ్యరాజు. అతని భార్య 
రత్నవతి తనను రాజు ఉపే ఎక్షీస్తున్నా డనే కోపంచేత విషం పూసిన అద్దంతో చర్మరోగం 
పుట్టించి చంపివేసిన దట. విదూరథుడు వృష్టివంశరాజు. ఆతడు తన భార్య అయిన 
చిందుమతి ధనం అంతా ఖర్చు పెట్టి వేసినాడట. ఆ కోపంచేత ఆమె జడలో దాచిన 


శస్తంతో వానిని చంపివేసిన దట. పేర్లలో కొంచెం ర ళు కథలు హర్షచరితంలో 
కూడా ఉన్నాయి. 


వినయాధికారికమ్‌ - నిశాన్తవణీధః 89 


మూ. ముణజటిలకుహకప్రతినంసర్గం బాహ్యాభిశ్చ దాసీభిః 
ప్రతిషధయేత్‌. న చైనాః కుల్యాః పశ్యేయు రన్యత్ర గర్భవ్యాధిసంస్థాభ్య:. 
రూపాజీవాః స్నానప్రఘర్షశుద్ధశరీరాః పరివర్తితవస్రాలంకారాః పశ్యేయుః, 
ఆశీతికాః పురుషాః, పఇజగాశత్కాః (స్త్రియో వా మాతాపితృవ్యళ్ఞునాః 
స్థవిరవర్షవరాభ్యాగారికాశ్చావరోధానాం శౌచాశౌచం విద్యుః, స్థాపయేయుళ్చ 
స్వామిహితే. 

వ్యా. బోడితలల సంన్యాసులతోను, జటాధారులైన సంన్యాసులతోను, 
వంచకులతోను లేదా బొమ్మలాట ఆడించేవాళ్లతోను, బైటనుండి వచ్చిన దాసీలతోను 
అంతఃపురస్రీలకు సంబంధాన్ని నిషేధించాలి. అంతఃపురస్తీల బంధుజనులు కూడ 
వాళ్లను గర్భసంస్థలలోను, వ్యాధిసంస్థలలోను తప్ప మరెక్కడా చూడకూడదు 
(కలవకూడదు). వేశ్యలు(అంతఃపురస్రీలను చూడవలసివచ్చినప్పుడు) స్నానంచేత, 
బాగా శరీరం రుద్దుకోవడంచేతా శరీరాలను పరిశుద్ధం చేసికొని, వస్త్రాలు అలంకారాలు 
మార్చుకొని వచ్చి చూడాలి. (వేశ్యలు ఈ విధంగా వచ్చి రాజును చూడా లని 
గణపతిశాస్త్రి. ఎనబై సంవత్సరాల వయస్సు ఉన్న పురుషులు గాని, యాభై సంవత్సరాల 
వయస్సు గల స్త్రీలు గాని అంతఃపురంలో ఉన్నవాళ్ల తండ్రులమూ తల్లులమూ అని 
చెప్పుకొంటూ అక్కడ ఉండి అంతఃపుర స్రీశౌాచాశౌాచాలను పవిత్రత్వాపవిత్రత్వాలను 
తెలుసుకోవాలి. ముసలివాళ్లు, షండులు అయిన అభ్యాగారికులు (ఇంటి పనులు 
చక్కబెట్టెవాళ్లు) కూడ ఇట్లు చేస్తూ ఉండాలి. వీళ్లందరూ అంతఃపురస్తీలను ప్రభుహితంలో 
ఉంచాలి. 


శ్లో స్వభూమౌ చ వసేత్సర్వః పరభూమౌ న సంచరేత్‌, 

న చ బాహ్యేన సంసర్గం కళశ్చిదాభ్యన్తరో వ్రజేత్‌. 

వ్యా. అంతఃపురంలో ఉండే ప్రతీవాడు తన స్థానంలోనే ఉండాలి. ఇతరుల 
స్థానంలో సంచరించకూడదు,ఎవడు ఎక్కడ పనిలో నియోగించబడ్డాడో అక్కడనే 


ఉండాలి అని అర్థం. అంతఃపురంలో ఉన్నవా ళ్లివరూ బైటవాళ్లతో సంబంధం 
పెట్టుకొనగూడదు. 


90 కౌటిలీయమ్‌ అర్హశాన్తమ్‌ 


35 


సర్వం చావేక్షితం ద్రవ్యం నిబద్దాగమనిర్గమము, 
నిర్గచ్చేదభిగచ్చేద్యా ముద్రాసంక్రాన్తభూమికమ్‌. 


ఇతి కౌటిలీయార్థశా స్తే వినయాధికారికే ప్రథమాధికరణో వింళోధ్యాయః 
నిశాగ్తప్రణ్‌ధిః. 


వ్యా. ప్రతివస్తువూ బాగా పరీక్షించిన తరవాత అది అంతఃపురంలోనికి 
రావడాన్నీ, బైటకు వెళ్లడాన్ని పుస్తకంలో వ్రాసుకొని (ReCOrded in a register), 
ఆ వస్తువు ఉన్న పెట్టె మొదలైన దానికి ముద్ర (సీలు) వేసి దానిని అంతఃపురంలోనికి 
తీసికొనిరావడం గాని, బైటకు పంపడం కాని చెయ్యాలి. 


వి. “ముద్రాసంక్రాన్తభూమికమ్‌” అనేదానికి పై అర్ధం గణపతిశాస్త్రి చెప్పినది. 
"ముద్రతో మాత్రమే, అనగా ముద్రవేసిన తరవాతనే, ఒక ప్రదేశంనుంచి మరొక 
ప్రదేశానికి పంపబడేది” అని కాంగ్లే చెప్పిన అర్థం. 

“బాలానందిని” అనే కౌటిలీయార్థశాస్తాంధ్రవ్యాఖ్యానంలో వినయాధికారికమైన 

(ప్రథమాధికరణంలో“నిశాంతవ్రణీధి ” అనే ఇరవైయవ అధ్యాయం నమానం. 


అథ ఎకవింశోఒధ్యాయః 
అష్టాదశే ప్రకరణ ఆత్మరక్షితకమ్‌ 


మూ. శయనాదుత్ణితః స్రీగణైః ధన్విభిః పరిగృహ్యేత; ద్వితీయస్యాం 
కక్ష్యాయాం కజ్బుకోష్టీషిభి ర్వర్వవరాభ్యాగారికై:, తృతీయ స్యాం 
కుబ్బ్దవామనకిరాతైః, చతుర్థ్యాం మన్రిభిః, సంబన్టిభిః, దౌవార్తికైశ్ళ్చ ప్రాసపాణిభిః. 

వ్యా. రాజు. శయనంమీదనుండి లేవగానే ధనస్సులు ధరించిన స్రీల 
సముదాయాలు ఆతని చుట్టూ చేరాలి-రెండవ కక్ష్యలో ఒక విధమైన పొడవైన గౌనులు 
వంటి వాటిని (కంచుకాలను) తలపాగాలను ధరించిన, అంతఃపురంలో ఉండే 
వర్షవరులు (షండులు)రాజగృహంలోని. పనులు చూచేవాళ్లు రాజు చుట్టూ చేరాలి. 
మూడవ కక్ష్యలో గూనువాళ్లు, పొట్టివాళ్లు, కిరాతులు చేరాలి. నాల్గవ కక్ష్యలో మంత్రులు, 


బంధువులు, ప్రాస అనే ఆయుధం హస్తంలో ధరించిన ద్వారపాలకులూ రాజు 
చుట్టూ -చేరాలి. 


వినయాధికారికమ్‌ - ఆత్మరక్షీతకమ్‌ 91 


మూ. పితృపైతామహం, మహాసంబన్ల్గానుబగ్గం, నిక్రితమ్‌, అనురక్తమ్‌, 
కృతకర్మాణమ్‌, జనమ్‌ ఆసన్నం కుర్వీత; నాన్యతోదేశీయమ్‌ అకృతార్థమానం, 
స్వదేశీయం వాష్యపకృత్యోపగృహీతమ్‌. అన్నర్వంశిక సైన్యం రాజానమన్తః 
పురం చ రక్షేత్‌. 

వ్యా. తండ్రితాతలనుండీ వస్తూన్నవాళ్లు ఎదో ఒక మంచి సంబంధంచేత 
తనకు సంబంధించినవాళ్లు, శిక్షణ పొందినవాళ్లు, తనపై అనురాగం కలవాళ్లు పనులు 
సాధించి ఉన్నవాళ్లు అయిన మనుష్యులనే తన దగ్గర ఉంచుకోవాలి. తన వలన 
ఏ విధమైన లాభమూ, సంమానమూ పొంది ఉండని విదేశీయుణ్ణి గాని, స్వదేశీయుడే 
అయినా ఏదో ఒక అపకారం చేసి తరవాత మళ్ళీ సేవలోనికి తీసికొనబడినవానిని 
గాని దగ్గరికి చేరనీయకూడదు. ప్రాసాదరక్షకుల సైన్యం (అంతర్వంశికసైన్యమ్‌) 
రాజునూ, రాజాంతఃపురాన్నీ రక్షిస్తూ ఉండాలి. 

మూ. గుప్తే దేశే మాహానసికః సర్వమాస్వాదబాహుల్యేన కర్మ కారయేత్‌. 
తత్‌ రాజా తథైవ ప్రతిభుళ్లY/త పూర్వమగ్నయే వయోభ్యశ్చ బలిం కృత్వా. 

వ్యా. వంటవాళ్ల అధ్యక్షుడు (0౧160001) ప్రతివస్తువూ అనేక పర్యాయాలు 
రుచిచూస్తూ (లేదా మంచి రుచి ఉండే విధంగా) రహస్యమైన (భటులచేత 
రక్షింపబడుతున్న) ప్రదేశంలో వంట చేయించాలి. రాజు ఆ పదార్థాలు వండిన 
పదార్థాలు వండినట్లుగా (నిలవసరుకు కాకుండా, మరేమి కలపకుండా), ముందు 
అగ్నికీ, పక్షులకు బలి ఇచ్చి (హోమం చేసి పక్షులకు తినిపించి) తినాలి. 

మూ. అగ్నే ర్వ్వాలాధూమనిలతా శబ్దస్ఫోటనం చ విషయుక్తస్య; 
వయసాం విపత్తిశ్చ. అన్నస్యోష్మా మయూరగ్రీవాభః, శైత్యమాశు, క్లిష్టస్యేవ 
వైవర్ణ్యమ్‌, సోదకత్వమ్‌, అక్షిన్నత్వం చ. వ్వజ్ణనానామాశుశుష్కత్వం చ 
క్వాథః శ్యామఫనవటలవిచ్చిన్నభావః గన్గన్పర్శరసవధళ్చ. (ద్రవేషు 
హీనాతిరిక్షచ్చాయాదర్శనం ఫేనపటలసీమాన్తోర్యరాజీదర్శనం చ రసస్య 
మధ్యే నీలారాజీ, పయసస్తామా, మద్యతోయయోః కాలీ, దధ్నః శ్యామా, 
మధునః శ్వేతా, ద్రవ్యాణామార్షాణామ్‌ ఆశు ప్రమ్లానత్వమ్‌, ఉత్పక్వభావః, 
క్వాథనీలశ్యావతా చ. శుష్కాణామ్‌ ఆశుశాతనం వైవర్ణ్యం చ. కఠినానాం 
మృదుత్వం, మృదూనాం కఠినత్వం చ. తదభ్యాశే క్షుద్రసత్తవధశ్చ. 


92 కొటిలీయమ్‌ అర్థశాస్తమ్‌ 


ఆస్తరణ(ప్రావరణానాం శ్యామమల్ణలతా, తన్తురోమపక్ష్మశాతనం చ. 
లోహమణిమయానాం పజ్కమలోపదేహతా, స్నేహరాగగౌరవ ప్రభావ వర్ణ 
స్పర్శవధశ్చ. ఇతి విషయుక్తబ్లాని. 

వ్యా. విషం కలిసిన పదార్థం అగ్నిలో వేస్తే మంటా, పాగా కూడ నీలవర్ణంలో 
ఉంటాయి. చటచట చప్పుడు అవుతుంది. అది పక్షులు తింటే చచ్చిపోతాయి. 
ఉడికిన అన్నంమీద వచ్చే ఆవిరి నెమలికంఠం రంగులో ఉంటుంది. తొందరగా 
చల్లబడీపోతుంది. చేతితో పిసికి నట్లు రంగు మారిపోతుంది. (కొంచెం నిలవ ఉంటే) 
నీళ్లు కారిపోతుంది. తడి ఉండదు. పచ్చళ్లు, పప్పు మొదలైన వ్యంజనాలు తొందరగా 
ఎండిపోతాయి.నిప్పుమీద పెట్టినప్పుడు మజ్జిగ ఉడికినట్లు ఉడికి, శ్యామవర్గమైన 
నురుగు తెట్టు తేరి అది అసలు పదార్థేంనుంచి వేరుపడిపోతుంది. వాటి వాసన, 
స్పర్శ, రుచీ కూడ చచ్చిపోతాయి. ద్రవపదార్థాలలో విషం కలిస్తే వాటి రంగు 
ఉండవలసినదానికంటె తక్కువగా గాని, ముదురుగా గాని ఉంటుంది. నురుగు 
బిళ్లలు బిళ్లలుగా పైకి తేలి కనబడుతుంది. పైన రేఖలు కనబడతాయి.రసానికి 
(నెయ్యి, నూనె, చెరుకురసం మొదలైనవాటికి) పైన నీలవర్ణంగల చారలు,పాలమీద 
ఎజ్జని చారలు, మద్యం మీదా, నీటి మీదా నల్లని చారలు, పెరుగుమీద శ్యామవర్ణంగల 
చారలు, తేనెమీద తెల్లని చారలు కనబడతాయి.(మామిడిపండ్డు, దానిమ్మపండ్డు 
మొదలైన) తడిగల ద్రవ్యాలలో విషం కలిస్తే అవి తొందరగా వాడిపోతాయి. నిలవ 
ఉన్నట్టు పాసిపోతాయి. ఉడికించి నప్పడు ముదురు నీలంరంగు కలవి అవుతాయి. 
చీష్కద్రవ్యాలు (జంతిగలు మొదలైనవి)విషం కలిస్తే తొందరగా విడి చూర్ణం 
అయిపోతాయి. రంగు మారిపోతుంది. విషం కలిసిన కఠినపదార్థాలు మృదువుగా 
ఉంటాయి, మృదుపదార్థాలు కఠినం అవుతాయి. వాటి ప్రక్కకి చిన్నజంతువులు 
(చీమలు పురుగులు మొదలైనవి) చేరితే అవి చచ్చిపోతాయి. పక్కమీద పరచుకొనే 
ఆస్తరణాలకీ, కప్పుకొనే కంబళీలు. మొదలైన వాటికీ విషస్పర్శ తగిలితే వాటి మీద 
నల్లని మండలాలు (గుండ్రని ఆకారాలు) ఎర్చడతాయి.వాటి దారాలకు రోమాలకు 
సంబంధించిన చిన్న. ఎస్‌లు. రాలిపోతాయి. బంగారం. మొదలైన లోహాలతో 
తయారుచేసినవాటికీ సృటికాదిమణులు పాదిగినవాటికీ విషస్పర్శ తగిలితే అవి 
బురదవంటి మలంతో పూయబడతాయి. వాటి నునుపు, కాంత్రీ, బరువు. ప్రభావమూ, 
రంగూ స్పర్శా నశిస్తాయి. ఇవి ఆ యా పదార్థాలకు విషస్పర్శ కలగడానికి చిహ్నాలు. 


వినయాధికారికమ్‌ - ఆత్మరక్షీతకమ్‌ 93 


మూ. 1. విషప్రదస్య తు శుష్కశ్యావవక్షతా, వాక్సబ్లఏ స్వేదః, 
విజృమృణం, చాతిమాత్రం వేపథుః, ప్రస్థలనమ్‌,వాక్యవి(ుక్షణమ్‌, ఆవేశః, 
కర్మణి స్వభూమౌ చానవస్థానమితి. 

2 తస్మాదస్య జాబ్లలీవిదో భిషజశ్చాసన్నాః స్యుః. 

వ్యా. 1 ఆహారాదులలో విషం కలిపినవాని ముఖం ఎండిపోయి నల్లబడి 
పోతుంది. మాట తడబడుతుంది. చెమట పట్టుతుంది. ఆవలింతలు, ఎక్కువ 
వణకు, తొటుబాటు, పక్కవాళ్ల మాట వినబడకసోవడం లేదా మాటలాడుతూ ఇటూ 
అటూ చూడడం (వాక్యవిపేక్షణం) చేన్తున్న పనిలో కంగారు ఒకచోట 
నిలబడజాలకపోవడం కలుగుతాయి. 

2. అందువలన భోజన సమయంలో విషవిద్యలో ప్రవిణులు, వైద్యులూ 
రాజుకు చుట్టుప్రక్కల ఉండాలి. 

మూ. భిషక్‌ భైషజ్యాగారా దాస్వాదవిశుద్ధమ్‌ జెషధం గృహీత్వా 
పాచక పేషకాభ్యామ్‌ ఆత్మనా చ ప్రతిస్వాద్య రాజే ప్రయచ్చేత్‌. పానం 
పానీయం చౌషధేన వాఖ్యాతమ్‌. 

వ్యా. వైద్యుడు తాను ముందుగా రుచి చూడడంచేత పరిశుద్ధమైనదని 
నిశ్చయించిన మందు, మందులు నిల్వచేసే ఇంట్లోనుండి తీసికొనివచ్చి, ముందుగా 
అది వంటవానిచేత, పప్పులు మొదలైనవి రుబ్బేవాడిచేత (పేషక) రుచి చూపింప 
చేసి, తానుకూడా రుచి చూచి అప్పుడు రాజుకు ఇవ్వాలి. పానము (మద్యం) 
పానీయమూ (మంచినీళ్లు) రూడ బెషధంచేతనే వ్యాఖ్యానించబడింది. అనగా 
జెషధం విషయంలో తీసికొనవలసిన జాగర్తలు వీటి విషయంలోకూడా తీసికోవాలి. 

మూ. కల్పకప్రసాధకాః స్నాతశుద్ధవస్తహస్తాః సముద్రముపకరణమ్‌ 
అన్తర్వంశకహస్తాదాదాయ పరిచరేయుః:. 

వ్యా. మంగళ్లు, అలంకరించేవాళ్లూకూడ స్నానం చేసి, పరిశుద్ధములైన 
వస్త్రాలు ధరించి, చేతులు పరిశుద్ధంగా ఉంచుకొని ముద్రతో కూడిన, అనగా సీలువేసి 
ఉన్న సాధనాలు అంతఃపురరక్షకుడి దగ్గరనుండి తీసికొని రాజు దగ్గరికి (సేవార్థమై)రావాలి. 

మూ. స్నాపకసం వాహకాస్తరకరజకమాలాకారకర్మ దాస్యః కుర్యుః, 
తాభిః అధిష్టితా వా శిల్పినః. ఆత్మచక్షుషి నివేశ్య వస్తమాల్యం దద్యుః. 


94 కౌటిలియమ్‌ అర్థశాన్రమ్‌ 


స్నానానులేపన ప్ర పఘర్షమార్ణవాసస్నానీయాని చ స్వవక్షోబా ఎతేన 
పరస్మాదాగతకం చ వ్యాఖ్యాతమ్‌. 

వ్యా. స్నానం చేయించేవాళ్ళు, ఒళ్లు పట్టేవాళ్లు, ఆసనశయనాదులమీద 
దుప్పట్లు మొదలైనవి (కప్పేవాళ్ళు) పరిచేవాళ్లు, చాకళ్లు, దండలు గుచ్చేవాళ్లు 
చేయవలసిన పనులన్నీ దాసీలు (ఆడబానిసలు female 2/69) చెయ్యాలి. లేదా 
ఆ దాసీల పర్యవేక్షణలో శిల్పులు (స్నాపకసంవాహకాదులు) చెయ్యాలి. వస్త్రాలు, 
పూలమాలలూ ముందుగా తమ నేత్రంమీద ఉంచుకొని (విషం లేదని పరీక్షకోసం) 
తరువాత రాజుకు ఇవ్వాలి. స్నానసమయంలో ఉపయోగించే ఒంటికి రాసుకునే 
వస్తువులు, ఒంటికి నలుగు పెట్టే చూర్ణాలు (పఘర్షణ చూర్ణ) వస్త్రాలు, స్నానసాధనాలు 
ముందుగా తమ వక్షస్థలాలమీదా, బాహువులమీదా కొంతపేపు ఉంచుకొని తరువాత 
రాజుకు ఇవ్వాలి. దీనిచేత ఇతరదేశాలనుండి వచ్చిన వస్తువు వ్యాఖ్యానించబడింది. 
అనగా ఇతర దేశాలనుండి, ఇతరులనుండి వచ్చిన వస్తువులను రాజుకు సమర్పించే 
ముందు ఈ జాగత్తలు తీసుకోవాలి అని అర్థం. 

మూ. కుశీలవాః శస్తాగ్నిరసవర్ణం నర్మయేయు:. ఆతోద్యాని చైషామ్‌ 
అన్నస్తి* ష్ఞయుః, అశ్వరథద్విపాలజ్కారాశ్చ. 

వ్యా. కుశీలవులు (అనగా రాజు ఎదుట నాట్యాభినయాదులు చేసేవాళ్లు 
(actors) శస్తపయోగమూ, అగ్నిపయోగమూ, రసపయోగము ఉండని ఆటలు 
మాత్రమే ప్రదర్శించాలి. వాళ్లు ఉపయోగించే వాద్యాలు, అశ్వాలంకారాలు, 
రథాలంకారాలు, గజాలంకారాలు అంతఃపురంలోనే ఉండాలి (ఆటల సమయంలో 
మాత్రమే అవి వాళ్లకి ఇవ్వాలని అర్థం). 

మూ. మౌలపురుషాధిష్టితం యానవాహనమారోహేత్‌. నావం చాప్త 
నావికాధిష్టి తమ్‌. అన్యనౌప్రతిబద్దాం వాతవేగవశాం చ నోపేయాత్‌. ఉదకాన్తే 
సైన్యమాసీత, మత్స్య గ్రాహవిశుద్ధమవగాహేత. వ్యాల గ్రాహపరిశుద్ధముద్యా 
నం గచ్చేత్‌.. 

వ్యా . విశ్వాపపాత్రులైన. నునుఘ్యలు ష్‌ లేదా పరీక్షించిన, యానమూ 

(బండి మొ.) వాహనమూ , (అశ్వాదికమూ) ఎక్కాలి. ఆప్ప్షుడైన నావికుడు (నావ 
నడిపేవాడు) ఉన్న ప పడవ ఎక్కాలి. మరొక పడవకి కట్టిన పడవనుగాని, గాలి ఎటు 


వినయాధికారికమ్‌ - ఆత్మరక్షితకమ్‌ 95 


ఉంటే అటు పోయే పడవ గాని ఎక్కకూడదు. (రాజు పడవలో పయాణం 
చేస్తూన్నప్పుడు రెండు గట్లమీదా) ఉదకసమీపంలో సైన్యం నిలిచి ఉండాలి. పల్లెవాళ్లు 
పరిశోధించిన పిమ్మటనే నీటిలో దిగాలి. పాములు పట్టెవాళ్లు పరిశోధించిన పిమ్మటనే 
ఉద్యానంలో ప్రవేశించాలి. 

మూ. లుబ్ధకైః శ్వగణిభిః అపాస్తస్తేనవ్యాలపరాబాధభయం చలలక్ష 
పరిచయార్థం మృగారణ్యం గచ్చేత్‌. 

2. ఆప్తశస్తగాహాధిష్టితం సిద్ధతాపసం పశ్యేత్‌. మన్తిపరిషదా 
సామన్తదూతమ్‌. సన్నద్దో ౬శ్వం, హస్తినం, రథం వారూఢః సన్నద్ధమనికం 
గచ్చేత్‌. 

వ్యా. బోయవాళ్లు, కుక్కలు పెంచేవాళ్లు ముందుగా వెళ్లి దొంగలవల్ల, 
క్రూరమృగాలవల్ల, శత్రువులవల్ల భయం లేదని నిర్ణయించిన మృగారణ్యానికి (మృగాలు 
ఉండే అరణ్యానికి) చంచలమైన (కదిలే) లక్ష్యాన్ని కొట్టే నేర్చు సంపాదించడం కోసం 
(వేటాడడానికి) వెళ్లాలి. 

2. శస్త్రం ధరించిన ఆప్తుడైన మనిషిని దగ్గర ఉంచుకొని (తన దర్శనంకోసం 
వచ్చిన) మునిని చూడాలి (ఇతడు శత్రువు పంపిన గూఢపురుషుడు కావచ్చును 
కదా?) సామంతరాజు పంపగా వచ్చిన దూతను మంత్రిపరిషత్తుతో కలిసి ఉండి 
చూడాలి. ఆయుధాదులతో సిద్ధంగా ఉన్న సైన్యాన్ని పరీక్షించడానికై వేళ్లేటప్పుడు 
సన్నద్దుడై అనగా శిరస్తాణమూ కవచమూ మొదలైనవి ధరించి, అశ్వం గాని, గజం 
గాని, రథంగాని ఎక్కి వెళ్లాలి. 

మూ. నిర్యాణేఒభియానే చ రాజమార్గముభయతః కృతారక్షం 
దణ్జిభిరపాస్తశస్తహస్త ప్రవ్రజితవ్యబ్గం గచ్చేత్‌. న పురుషసంబాధమవగా హత. 
యాత్రాసమాజోత్సవప్రహవణాని చ దశవర్గికాధిష్టితాని గచ్చేత్‌. 

వ్యా. రాజప్రాసాదంనుంచి బైటకు వెళ్లేటప్పుడు గాని రాజ పాసాదానికి 
వెళ్లేటపుడు గాని రాజమార్గానికి రెండు వైపుల రక్షకభటులు నిలిచి ఉండాలి. 
దండాలు చేతులలో ధరించిన రాజభటులు (దణ్ల్జిభిః 514% bearers ) రాజమార్గంలో 
ఉన్న శస్తహస్తులను (చేతులలో ఆయుధాలు ఉన్నవాళ్లను), సంన్యాసులను, 
అంగవికారం ఉన్న వాళ్లను రాజు కంట బడకుండా దూరంగా తొలగించాలి. కిక్కిరిసి 


96 కొటిలీయమ్‌ అర్జశాన్తమ్‌ 


ఉన్న జనం మధ్యలోనికి వెళ్లకూడదు. దశవర్గికులు (కూడా పదిమంది భటులుండే 

రక్షాధికారులు (Officers [౧ command of ten soldiers each) ముందుగా వెళ్లి 

పరీక్షించిన పిమ్మటనే యాత్రలకీ (fair5), సమాజాలకి (gatherings), ఉత్సవాలకీ, 

(పహవణాలకీ (ఉద్యానభోజనాదులు - parties ) వెళ్లాలి. 

శ్లో యథా చ యోగపురుషైరన్యాన్‌ రాజాధితిష్టతి 
తథాయమన్యబాధేభ్యో రక్షేదాత్మానమాత్మవాన్‌. 


ఇతి కౌటిలీయార్థశా, స్తే వినయాధికారికే పథమాధికరణ ఎకవింళో ఒధ్యాయః 
ఆత్మరక్షితరమ్‌. ఏఎతావతా కౌటిలీయస్యార్టళ్యాన్త స్య వినయాధికారికం (పథమ 
మధికరణం నమాస్తమ్‌. 


వ్యా. రాజు యోగపురుషుల ద్వారా (గూఢపురుషాదుల ద్వారా) ఏ విధంగా 
ఇతర రాజులను పరీక్షిస్తూ ఉంటాడో (అనగా వాళ్లమీద ఒక కన్ను వేసి ఉంటాడో) 
అదే విధంగౌ ఇతరరాజులు యోగపురుషుల ద్వారా తనకు కలిగించే బాధలనుండి 
కూడా పయత్నపూర్వకంగా తనను రక్షించుకోవాలి. 


“బాలానందిని” అనే కౌటిలీయార్థశా స్తాం ధవ్యాఖ్యానం లో వినయాధికారికమైన 
(ప్రభమాధికరణంలో 'ఆత్మరక్షితకం” అనే ఇరవై ఒకటవ అధ్యాయం నమాప్తం. ఇంతటితో 
వఎనయాధికారికం అనే (పథమాధికరణం నమాస్తం. 


అథ అధ్యక్షపచారః - ద్వితీయమ్‌ అధికరణమ్‌ 
(ప్రథమో౭ధ్యాయః 
ఏకోనవింశప్రకరణే జనపదనివేశః 


మూ. భూతపూర్వమ్‌, అభూతపూర్వం వా జనపదం పరదేశాప 
వాహనేన, స్వదేశాభిష్యన్గనయనేన వా నివేశయేత్‌.. శూదకర్షక పాయం 
కులశతావరం, ' వజ్బశతకులపరం గ్రామం క్రోశద్వి కోశసీ మానమ్‌, 


అన్యోన్యారక్షం నివేశయేత్‌. నదికి లపనగృష్టిదరి పేతుబన్ధ శాల్యలీ శమీక్షీరవృక్షా 
నన్తేషు సీమ్నాం స్థాపయేత్‌, 


అధ్యక్షపచారః - జనవదనివేళు 


వ్యా. పూర్వంనుంచీ ఉన్నది కాని, క్రొత్తగా నెలకొల్పవలసినది కాని అయి 
జనపదాన్ని (గ్రామాన్ని) ఇతరదేశాలనుంచి పజలను తన దేశంలోనికి తీసికొని 
వచ్చిగాని, తన దేశంలోనే (ఉన్న చోటు చాలనంతగా) చాలా ఎక్కువగా ఉన్న జనాన్ని 
మరొక ప్రదేశానికి తరలించడంద్వారాగాని నెలకొల్పాలి. నెలకొల్పిన గామంలో 
శూద్రులు, వ్యవసాయదారులు అధికంగా ఉండాలి. కనీసం వంద కుటుంబాలు 
ఉండాలి. ఐదు వందల కుటుంబాలు మించకూడదు (పరమ్‌ ౧౭౫౫౮౪౧౫. 
గ్రామానికీ (గామానికీ మధ్య సరిహద్దు (ఇళ్లనుండి) ఒక క్రోసు లేదా రెండు (కోసులు 
దూరం ఉండాలి. ఆ గ్రామస్థులు పరస్పరము రక్షించుకొనేటట్లు ఉండాలి. లేదా 
ఒకరి భూమిని మరొకరు ఆక్రమించకుండా చూడాలి. నది, పర్వతం, గృష్టి (ఒక 
వృక్ష విశేషం), పెద్ద కొండలోయ, సేతుబంధమూ సరిహద్దులుగా ఏర్పరచాలి. సరి 
హద్దుల చివర బూరుగుచెట్టు, జమ్మిచెట్టు, పాలచెట్లు నాటాలి. 

వి. 'గృష్టి'కి బదులు '“భృష్టి' అని పాఠం ఉన్నది. దానికి గులకరాళ్లు, ఇసుక 
మొదలైనది అని అర్థం. అనగా నది ఎండిపోవడంచేత కాని, మరేదైనా కారణం 
చేత గాని ఎదైనా ఒక ప్రదేశం గులకరాళ్లు మొదలైనవాటితో నిండి ఉంటే దానిని 
సరిహద్దు చెయ్యాలి అని అర్థం. 

మూ. అష్టశత(గామ్యా మధ్యే స్థానియమ్‌, చతుఃశతగామ్యా 
దోణముఖమ్‌, ద్విశతగామ్యాః కార్వాటికమ్‌, దశగామినం[గహేణ 
సంగ్రహణం స్థాపయేత్‌. 

వ్యా. ఎనిమిది వందల (గొమాల మధ్య స్థానియాన్ని, నాలుగు వందల 
(గ్రామాల మధ్య ద్రోణముఖాన్ని, రెండు వందల (గ్రామాల మధ్య కార్వాటికాన్ని, పది 
(గ్రామాలను సంగ్రహించి, అనగా పది (గ్రామాలకు కలిపి, సంగహణాన్ని స్థాపించాలి. 

వి, 'స్థానీయం మొదలైనవి మామూలు గ్రామం కంటె పెద్దవైన పెద్దగామాలు 
లేదా చిన్న పట్టణాలు (towns). ఇవి పన్నులు వసూలు చేసే గోపుడు, స్థానికుడు 
మొదలైన అధికారులు నివసించే పట్టణాలు (head quarters). స్థానియంకంటె 
దోణముఖం చిన్నది; దానికంటె కార్వాటికం, దానికంటె సంగ్రహణం చిన్నది. 


మూ. అన్తేష్వన్తపాలదుర్గాణీ జనపదద్వారాణి అన్తపాలాధిష్టితాని 
స్థాపయేత్‌. తేషామన్తరాణి వాగురికశబరపులిన్దచణ్ఞాలారణ్యచరా రక్షేయుః. 


వ్యా. సరిహద్దులలో సరిహద్దులు రక్షించే (అంతపాల) దుర్గాలు స్థాపించాలి. 
అవి జనపదంలోనికి ప్రవేశించడానికి ద్వారాలుగా ఉంటాయి. వాటికి అంతపాలుడు 
అధ్యక్షుడుగా ఉంటాడు. ఒక అంతపాలదుర్గానికీ మరొక అంతపాలదుర్గానికీ మధ్య 
నున్న ప్రదేశాన్ని వాగురికులు (పాశాలు - ఉచ్చులు - ఒగ్గి మృగాలను పట్టేవాళ్లు), 
శబరులు, పులిందులు, చండాలులు, అరణ్యంలో నివసించేవాళ్లు రక్షిస్తూ ఉండాలి. 
అనగా అంతపాలులు వీళ్ల సహాయంతో ఆ ప్రాంతాన్ని రక్షిస్తూ ఉండాలి. 

మూ. బుత్విగాచార్యపురోహిత శో త్రియేభ్యో బహ్మదేయాని అదణ్గక 
రాణి అభిరూపదాయకాని పయచ్చేత్‌. అధ్యక్ష - సంఖ్యాయకాదిభ్యః గోప 
- స్థానిక - అనీకస్థ - చికిత్సక - అశ్వదమక - జజ్బాకరికేభ్యశ్చ వికయాధాన 
వర్ణమ్‌. 

వ్యా. బుత్విక్కులకు, ఆచార్యులకు, పురోహితునికి, శోతియులకు 
(వేదవిదులకు) దండము (రెండు పంటలు పండించవలసిన భూమిలో మూడు 
పంటలు పండించడం, సాగుకు ఎక్కువ నీరు వాడుకోవడం మొదలైనదానికి 
విధించిన. జరిమానా), పన్నులూ లేని, తగిన పుత్రాదులకు చెందే అనగా వాళ్ల 
పుత్రులు, పౌత్రులు మొదలైనవాళ్లు కూడా వేదాధ్యయనాదినంపన్నులైన పక్షంలో 
వంశక్రమంచేత వాళ్లకు చెందే, బ్రహ్మదేయాలను, (అనగా బ్రాహ్మణులకు ఇచ్చే 
పాలాలను) ఇవ్వవలెను. ఆ యా శాఖల అధ్యక్షులకు, గణకులకు (సంఖ్యాయకులు= 
accountants) మొదలైన వాళ్లకు, గోపునకు (పది లేదా ఐదు గ్రామాల అధిపతి) 
స్థానికునికీ (నగరంలోని నాల్గవ భాగానికి అధిపతి), ఏనుగులకు శిక్షణ ఇచ్చే వాళ్లకు, 
వైద్యులకు, గుజ్టాలకు శిక్షణ ఇచ్చేవాళ్లకు, జంఘాకరికులకు (దూరదేశాలకు వెడుతూ 
వస్తూ ఉండే వార్తాహరాదులు) అమ్ముకోవడానికి గాని, ఆధానానికి (తనఖా పెట్టడం) 
గాని. అధికారం లేకుండా (కేవలం అనుభవించడానికి మాతం) భూమి ఇవ్వాలి. 

మూ. కరదేభ్యః కృతక్షేతాణై్య కపురు షకాణి ప్రయచ్చేత్‌. అకృతాని 
కఠ pi నాధేయాత్‌. . 

' కృతక్షేత్రాలను (వ్యవసాయం తళా అనుగుణంగా చేయబడిన 

క his ఇచ్చేవాళ్లకు ఒక్క తరానికి మ్మాత్రమే అనుభవించడానికి వీలుగా 
ఇవ్వాలి... .అకృతక్షేత్రాలను (పండించడానికి వీలుగా. లేని క్షే క్షేత్రాలను) వాటిని బాగు 


చేసినవాళ్లనుండి తిరిగి తీసికొనకూడదు. సర్వాధికారాలతో వాళ్లకే ఇచ్చివేయాలి. 


అధ్యక్షప్రచారం - జనవదనివేళః 99 


మూ. అకృషతామాచ్చిద్య అన్యేభ్యః ప్రయచ్చేత్‌. గామభృతక 
వైదేహకా వా కృషేయుః. అకృషన్లో ౬ వహీనం దద్యుః. ధాన్యపశుహిరణ్ర్యశ్చె 
నాననుగృహీయాత్‌. తాన్యను సుఖేన దద్యుః. 

వ్యా. ఇచ్చిన భూమిని దున్ననివాళ్లనుండి ఆ భూమిని లాగికొని ఇతరులకు 
ఇవ్వాలి. లేదా గ్రామం నౌకర్లు గాని, వర్తకులు గాని ఆ భూమిలో వ్యవసాయం 
చెయ్యాలి. వ్యవసాయం చేయనివాళ్లు దానివల్ల రాజధనాగారానికి వచ్చిన నష్టాన్ని 
చెల్లించాలి. వ్యవసాయం చేసేవాళ్లకి ధాన్యమూ, పశువులూ, బంగారమూ (డబ్బూ) 
ఇచ్చి అను గహించాలి. వాళ్లు తీసికొన్న ధాన్యధనాదులను (పంటలు చేతికి అందిన 
తరువాత) సుఖంగా (శ్రమ కలగని విధంగా చిన్న చిన్న మొత్తాలలో) రాజుకు తిరిగి 
చెల్లించివేయాలి. 

మూ. అనుగ్రహపరిహారౌ చెభ్యః కోశవృద్ధికరౌ దద్యాత్‌. కోశోపఘాతకౌ 
వరయేత్‌. అల్పకోశో హి రాజా పౌరజానపదానేవ (గసతే. నివేశసమకాలం 
యథాగతకం వా పరిహారం దద్యాత్‌. నివృత్తపరిహారాన్‌ పితేవానుగృహ్హీయాత్‌. 

వ్యా. వ్యవసాయం చేసేవాళ్లకి, రాజు తన కోశానికి వృద్ధిని కలిగించే 
అనుగ్రహపరిహారాలు ఇస్తూ ఉండాలి (స్వస్ఫుడుగా, నష్టం లేని స్థితిలో ఉన్నవానికి 
అభివృద్ధి కోసం ఇచ్చే ద్రవ్యం అనుగ్రహం. నష్టాలలో ఉన్నవానికి ఆ నష్టం 
పూడ్చుకొనడం కోసం ఇచ్చే ద్రవ్యం పరిహారం. పరిహారం = 00గ౧౧౭౧9౬|౦౧. ఇది 
గణపతిశాస్త్రి వ్యాఖ్య. పరిహారం = 648౧౧౧౦౧ మినహాయింపు అని కాంగ్లే). తన 
కోశానికే నష్టం కలిగించే అనుగ్రహపరిహారాలను వర్ణించాలి; ఇవ్వకూడదు. కోశం 
అల్పంగా ఉన్న రాజు పౌరుల్నీ జానపదుల్నీ కూడా మింగేస్తాడు కదా? (ఒక కులం, 
కుటుంబం వచ్చి ఒక చోట) నివాసం ఏర్పరచుకొన్న వెంటనే గాని, వచ్చిన కులాలకు 
వచ్చినట్టు గాని పరిహారం ఇవ్వాలి. పరిహారాలు పూర్తి అయిపోయిన వాళ్లను 
తండ్రివలె అనుగ్రహించాలి. 

మూ. ఆకరకర్మాన్త దవ్యహస్తివన వజవణిక్పథచారాన్‌, వారిస్థలప 
థపణ్యపత్తనాని చ నివేశయేత్‌. 

వ్యా. గనులు, కర్మాంతాలు (కర్మాగారాలు), ద్రవ్యవనాలు (చందనాదులు 
లభించే వనాలు), గజవనాలు, గొల్లపల్లెల మార్గాలు, వర్తకుల మార్గాలు, జలమార్లాలు, 
స్థలమార్గాలు, వస్తువుల క్రయవిక్రయస్థానాలు ఏర్పరచాలి. 


100 కౌటిలియబు అర్ధశ్యాస్తమీ 


వి. పణ్యపత్తనాని అనగా వస్తువుల అమ్మడం కొనడం జరిగే ప్రదేశాలు అని 
గాని, వస్తువులు వచ్చే లేదా ఎగుమతి చేసే ఓడరేవు లని గాని అర్ధం చెప్పవచ్చు. 
“ఆకర... ప్రచారాన్‌. అనే పదంలోని ప్రచారశబ్దాన్ని ఆకరాదిశబ్దాలతో అన్వయించి 
గనులలోను, కర్మాగారాలలోను, ద్రవ్యవనాలలోను, హస్తివనాలలోను, గొల్లపల్లెల 
లోను, వర్తకుల మారాలలోను జరగవలసిన పనులు నిరాఘాటంగా జరిగేటట్లు 
చూడాలి, అని కాంగ్లే చెప్పినారు. 

మూ. సహోదకమ్‌, ఆహార్యోదకం వా సేతుం బన్గయేతీ్‌. అన్యేషాం 
వా బధ్నతాం భూమిమార్గవృక్షోపకరణానుగహం కుర్యాత్‌; పుణ్యస్థానారా 
మాణాం చ. సంభూయ సేతుబన్ధాదప క్రామతః కర్మకరబలివర్డాః కర్మ 
కుర్యుః. వ్యయకర్మణి చ భాగీ స్యాత్‌, న చాంశం లభేత. 

వ్యా. నీటితో కూడిన సేతువును గాని మరొక చోటనుంచి నీరు తీసికొని 
రావలసిన సేతువును గాని కట్టించాలి. అనగా నిత్యజలప్రవాహం ఉన్న నది నీరు 
అడ్డుకొనడానకి సేతువు (అడ్డకట్ట - 60౧0) కట్టించాలి. లేదా వర్శోదకం గాని, 
నదులలో అధికంగా ఉంటే ఉదకం గాని రప్పించి నిలవ ఉంచే సేతువును 
కట్టించాలి. ఇలాంటి సేతువులను ఎవరైనా పౌరులు కట్టుచున్నప్పుడు వాళ్లకి భూమి, 
మార్గమూ, వృక్షాలూ ఇతరసాధనాలూ సమకూర్చి సహాయం చెయ్యాలి. పుణ్య 
స్థానాలు (దేవాలయాదులు), ఉద్యానాలు నిర్మించేవాళ్లకి కూడా ఇలాంటి సహాయం 
చెయ్యాలి. (కొంతమందితో కలిసి సేతుబంధం చేస్తానని ముందు చెప్పి) కలిసి చేసే 
సేతుబంధం కార్యం నుంచి మధ్యలో ఎవడైనా తప్పుకుంటే అతడు చేయవలసిన 
పని ఆతని కర్మచారులచేతనో, ఎడ్డచేతనో రాజు చేయించాలి. ఖర్చులో కొంత భాగం 
ఆ మనిషి భరించేటట్లు చేయ్యాలి (ఆ సేతువు నిర్మాణం పూర్తి అయిన తరువాత 
కలిగే ఫలంలో) వానికి భాగం ఇవ్వకూడదు. 

మూ మత్స్యప్లవహరితపణ్యానాం సేతుషు రాజా స్వామ్యం గచ్చేత్‌. 

దాసాహతకబన్ఫూననుశృణజ్వతో రాజా వినయం గాహయేత్‌. బాలవృద్ధవ్యాధిత 
వ్యసన్యనాథాంశ్చ రాజా బిభృయాత్‌, స్రిాయమప్రజాతాం, ప్రజాతాయాశ్చ 
పుత్రాన్‌. 
వ్యా. సేతువులు నిర్మించిన తరువాత లభించే మత్స్యాలపైన, బాతులు 
మొదలైన వాటిపైన, పచ్చని సరుకుల పైనా రాజుకే అధికారం. (తమ పై అధికారుల) 


అధ్యక్షవ్రచారః - జనవదనివేళః UI 


మాటలు వినని దాసులకూ, ఆహితకులకూ (పూచీకత్తుపై ఉంచిన మనుష్యులు MeN 
kept as pledges ) బంధువులకూ రాజు వినయం నేర్పాలి. సంరక్షకులెవరూ 
లేని బాలుల్నీ, వృద్దుల్నీ, వ్యాధులతో బాధపడుతున్నవారినీ, కష్టాలలో ఉన్నవాళ్లనూ, 
ఇతర అనాథులనూ, గొడ్రాలినీ, పిల్లలను కన్న స్రీయొక్క (అనాధథులైన) పుత్రుల్నీ 
రాజు పోషించాలి. 

మూ. బాల్మదవ్యం (గామవృద్దా వర్ణయేయుః ఆవ్యవహారప్రాపణాత్‌, 
దేవద్రవ్యం చ. అపత్యదారాన్‌, మాతాపితరౌ, భాత్యాన పాప్తవ్యవహారాన్‌, 
భగినీః కన్యాః విధవాశ్చాబిభతః శక్తిమతో ద్వాదశపణో దణ్బః, అన్యత్ర 
పతితేభ్యః; అన్యత మాతుః. 

వ్వా. (గామంలో ఉండే వృద్ధులు (పెద్దలు)-(తల్లిదండ్రులు మొదలైనవాళ్లు 
లేని) బాలుర ద్రవ్యాన్ని వాళ్లకు వ్యవహారం వచ్చేవరకు, అనగా మైనారిటీ తీరి 
మెజారిటీవచ్చే వరకూ, వృద్ది పొందించాలి. దేవత్మాదవ్యంకూడా వృద్ది పొందించాలి. 
శక్తి ఉండి కూడా సంతానాన్ని, భార్యనూ, తల్లిదండ్రులనూ, వ్యవహారం పొందని 
(మైనరులుగా ఉన్న) సోదరులనూ, వివాహం కాని సోదరులను, విధవలైన సోదరీలను 
పోషించనివానికి పన్నెండు పణాల దండం విధించాలి. అయితే పైన చెప్పినవాళ్లు 
పతితులైతే పోషించనివానికి ఈ దండం లేదు. కాని తల్లి పతిత అయినా కూడ 
పోషించవలసినదే. 

మూ. పుత్రదారమ పతివిధాయ ప్రవ్రజతః పూర్వః సాహసదల్ణః. 
స్త్రియం చ ప్రవాజయతః. లుప్తవ్యవాయః ప్రవజేదాపృచ్చ్య ధర్మస్థాన్‌; 
అన్యథా నియమ్యేత. 

వ్యా. పుత్రులకీ, భార్యకీ జీవనోపాధి కల్పించకుండా సంన్యాసం తీసికొని 
ఇల్లు వదలి వెల్లిపోయేవానికి " ప్రథమసాహసదండం (రెండువందల యాభై పణాల 
దండం) విధించాలి. స్ర్తీకి సంన్యాసం ఇప్పించి ఇల్లు విడిచి వెళ్ళిపోయేటట్లు చేసే 
వానికి కూడా ప్రథమసాహసదండం విధించాలి. పూర్తిగా మైథునశక్తి ఉడిగిన 
పురుషుడు ధర్మాధికారుల అనుమతి తీసికొని సంన్యాసం తీసికోవాలి. అలా కాక 
మరొక విధంగా చేసిన పక్షంలో వానిని నిర్చంధించాలి. 

మూ. వానపస్థాదన్యః ప్రవజితభావః, సుజాతాదన్యః సంఘుః 
సాముత్సాయకాదన్యః సమయానుబన్లో వా నాస్య జనపదముపనివిశేత. 


వ్వా. వానప్రస్థుడు తప్ప మిగిలిన ప్రవజితులు (సంన్యాసులు), రాజు 


102 కౌటిలీయమ్‌ అర్థకొన్రమ్‌ 


క్షేమం కోసం, రాజ్యం క్షేమం కోసం ఏర్పడిన సంఘం: తప్ప ఇతర సంఘమూ, 
అందరూ కలిసి చెరువులు తవ్వడం మొదలైన పనులు చేయడం కోసం ఏర్పడిన 
జనసముదాయం తప్ప ఏదో ఒక ఒప్పందంతో ఏర్పడిన సముదాయం (సంఘం) 
జనపదంలో నివాసం ఎర్బరచుకొనకూడదు. 

వి. వైదికసంపదాయం ప్రకారం వానప్రస్థలగా ఉన్నవాళ్లు తప్ప బౌద్ధ 
సంన్యాసులు మొదలైన వాళ్లు, ఆ దేశంలో పుట్టిన వాళ్ల సంఘం తప్ప విదేశీయుల 
సంఘమూ, అని కాంగ్లే అర్థం చెప్పినారు. ఈ నియమాలన్నీ కొత్తగా ఏర్పరచే జన 
పదాలకు సంబంధించినవి గాన జనపదాలు స్టిరంగా ఏర్పడిన తరువాత బౌద్ధ 
సంన్యాసులు మొదలైనవాళ్లు కూడా రాజు అనుమతితో జనపదంలో ప్రవేశించ 
వచ్చుననీ, (ప్రారంభంలో మాత్రం ఆ జనపదానికి ఉపయోగించేవాళ్లు మాత్రమే 
రావచ్చుననీ కొందరు వ్యాఖ్యానించారు. 

మూ. నచ తత్రారామాః విహారార్థాః శాలాః స్యుః. నటనర్తనగాయన 
వాదకవాగ్టీవనకుశీలవా వా న కర్మవిఘ్నం కుర్యుః, నిరాశ్రయత్వాత్‌ 
గామాణామ్‌, క్లేతాభిరతత్వాచ్చ పురుషాణాం కోశవిష్టిదవ్యధాన్య 
రసవృద్ధిర్భవతీతి. 

వ్యా. గ్రామంలో ఉద్యానవనాలు గాని, విహారంకొరకు నాట్యశాలాదులు కాని 
ఉండకూడదు. నటులు, నర్తకులు, గాయకులు, వాద్యాలు మోగించేవాళ్లు, 
వాగ్టీవనులు, కుశీలవులు (గ్రామాలలో జరిగే కృష్యాదికర్మలకు విఘ్నం కలిగించకూడదు. 
(గ్రామాలు నటాదులు నివసించవలసిన స్థానాలు కావు. పురుషులందరూ తమ తమ 
కార్యక్షేత్రాలలో అత్యాసక్తితో పనులు చేస్తూ ఉండడంవల్ల కోశవృద్ధి, కర్మకారుల 
వృద్ధి, వస్తువుల సమృద్ధి, ధాన్యసమృద్ధి, నెయ్యి మొదలైన రసాల సమృద్ధి కలుగుతుంది. 

వి. విష్టి = పని చేసేవాడు లేదా బలవంతంగా చేయించబడిన పని. 

శ్లః  పరచక్రాటవీగ్రస్తం వ్యాధిదుర్శిక్షపీడితమ్‌, 

దేశం పరిహర్మేదాజా వ్యయ క్రీ డాశ్చ వారయేత్‌. 
వ్యా. శత్రుసైన్యంచేతా, ఆటవికులచేతా ఆక్రమించబడినదీ, వ్యాధులచేతా 


దుర్భిక్షంచేతా పీడించబడినదీ అయిన దేశాన్ని ఆ బాధలనుంచి దూరం చెయ్యాలి. 
ఎక్కువ se కూడిన అలలు నిషేధించాలి. 


అధ్యక్షవ్రచారః - జనవదనివేళు 103 


బి. పరసైన్యాదిగస్తమైన భూమికి పన్నులనుండి మినహాయింపు ఇవ్వాలి అని 
కాంగ్లే. 
శో దబ్దవిష్టికరాబాధై రక్షేరుపహతాం కృషిమ్‌, 
స్తేనవ్యాలవిషగా హైర్వ్యాధిభిశ్చ పశువజాన్‌. 
వ్యా. దండం (జుల్‌ మానాలు) చేత, వెట్టిచాకిరీ చేయించడంచేత, పన్నులచేత 
కలిగిన పీడచేత దెబ్బ తిన్న వ్యవసాయాన్ని రక్షించాలి. అనగా గ్రామస్థులకు దండాది 


బాధ లేకుండా చూడాలి. దొంగలచేత, క్రూరమృగాలచేత, విషంచేత, మొసళ్లచేత, 
వ్యాధులచేత పీడించబడిన పశుసముదాయాలను రక్షించాలి. 
శో వల్లభైః కార్మికైః స్తేనైరన్తపాలైశ్చ పీడితమ్‌, 
శోధయేత్‌ పశుసంఘైశ్చ క్రీయమాణం వణికృథమ్‌. 
వ్యా. రాజవల్లభులచేతా అనగా రాజుకు (తనకు) దగ్గరగా ఉండే 
బంధుమిత్రాదులచేతా కార్మికులచేతా (కార్మికు లనగా పన్ను వసూలు చేసే అధికారులు 
అని గణపతిశాస్త్రి, రాజ్యకార్యనిర్వాహకులైన అధికారులని కాంగ్లే), దొంగలచేతా, 
సరిహద్దులను రక్షించే అధికారులచేతా పీడింపబడిన, పశుసముదాయం తగ్గిపోతున్న 
వర్తకుల మార్గాన్ని ఆ బాధలన్నీ తొలగించి రక్షించాలి. 
వి. పశుసంమైః= అనగా వ్యాఘాదులచేత (పీడింపబడుచున్న) అని గణపతి 
శాస్త్రి. పైన వ్రాసిన విధంగా కాంగ్లే. పై అర్థమే యుక్తం అని తోస్తుంది. వ్యాఘాదులను 
పశువు లనరు కదా? 
శ్లో ఎవం ద్రవ్యద్విపవనం సేతుబన్గమథౌకరాన్‌, 
రక్షేత్‌ పూర్వకృతాన్‌ రాజా నవాంశ్చాభిప్రవర్తయేత్‌. 
ఇతి కౌటిలీయార్డశా స్తే అధ్యక్ష వచారే ద్వితీయాధికరణ వథమోంధ్యాయః 
జనవదనివేశ, ఆదితో ద్వావింళః. 
వ్యా. రాజు ఈ విధంగా ద్రవ్యవనాలనూ, గజవనాలనూ, సేతుబంధాలను, 
గనులను - పూర్వం నుంచీ ఉన్న వాటిని రక్షించాలి, కొత్తవాటిని నిర్మింపచేయాలి. 
“బాలానందిని” అను కౌటిలీయార్థశా స్తాం ధవ్యాఖ్యానంలో అధ్యక్షవచారం అనే రెండవ 


అధికరణంలో జనపదనివేళం అనే పథమాధ్యాయం నమాస్తం. మొదటినుండి ఇరవైరెండవ 
అధ్యాయం సమాప్తం. 


104 కౌటిలీయమ్‌ అర్థశాన్రమ్‌ 
అథ ద్వితీయో౭ధ్యాయః 


వింశే (ప్రకరణే భూమిచ్చిదవిధానమ్‌ 
(Disposal of Non-agricultural land) 


మూ. అకృష్యాయాం భూమౌ పశుభ్యో వివీతాని ప్రయచ్చేత్‌. 
ప్రదిష్టాభయస్థావరజబ్గమాని చ బాహ్మణేభ్యో బహ్మసోమారణ్యాని, తపోవనాని 
చ తపస్విభ్యో గోరుతపరాణి ప్రయచ్చేత్‌. తావన్మాతమేకద్వారం ఖాతగుప్తం 
స్వాదుఫలగుల్మగుచ్చమకళ్టుకిదుమమ్‌, ఉతానతోయాశయమ్‌, దాన్తమృగచతు 
ప్పదమ్‌, భగ్ననఖదంష్టవ్యాలమ్‌, మార్గాయుక హస్తినీకలభం మృగవనం 
విహారార్థం రాజ్ఞః కారయేత్‌. 

వ్యా. వ్యవసాయం చేయడానికి అనుకూలంగా లేని భూమిలో పశువుల 
కోసం బీళ్లు ఎర్పరచాలి. (బాహ్మణులకొరకు బ్రహ్మసోమారణ్యాలను, అనగా 
వేదాధ్యయనం చేయడానికీ, సోమయాగం చేయడానికీ ఉపయోగించే అరణ్యాలను, 
మునులకు తపోవనాలను, కోసు వైశాల్యం మించకుండా నిర్మించి అక్కడ ఉన్న 
చరవస్తువులకు (మృగాదులకు), స్థిరవస్తువులకు (వృక్షాదులకు) అభయం ఇవ్వాలి 
అనగా రక్షణం కల్పించాలి. 

వి. ఇక్కడ “బ్రాహ్మణేభ్యః” “తపోవనాని తపస్విభ్యః” అనేవి మూలంలో 
లేవు. వ్యాఖ్యాతలు చేర్చి ఉంటారని కాంగ్లే అభిప్రాయం. వాన ప్రస్థాదుల కోసం 
బ్రహ్మసోమారణ్యాలు అని మాత్రమే అర్థం. అవి బ్రాహ్మణులకు మాత్రమే ఉద్దిష్టమైనవి 
కావు. 

వ్యా. తావదితి :- రాజు విహరించడం కోసం క్రోసు ప్రమాణం గల మృగవనాన్ని 
కూడా (animal park) నిర్మించాలి. దానికి ఒకే ద్వారం ఉండాలి. చుట్టూ అగడ్తచేత 
రక్షింపబడిన ఆ వనంలో తియ్యని పండ్లతో నిండిన మొక్కలు, పాదలు ఉండాలి. 
ముళ్లు లేని చెట్టు, లోతు లేని చిన్న చెరువులు వినీతాలైన, అనగా మచ్చిక చేయబడిన 
(tamed), లేళ్లు. ఇతరజంతువులూ ఉండాలి. అక్కడ ఉన్న వ్యాఘాది క్రూరమృగాల 


కోరలు, గోళ్లు పయత వేటకి వేళ్లేవాళ్లకి ఉపయోగించే ఏనుగులు, ఆడ ఎనుగులు, 
చిన్న ఏనుగులు (ఏనుగుపిల్లలూ) ఉండాలి. 


అధ్యక్షవచారః - భూమిచ్చిద్రవిధానమ్‌ ష్‌ నెం: త. | 
MIU 
మూ. "_— (పత్యనే చాన్యమృనన్ష క్రయ 
వా నివేశయేత్‌. కుష్యప్రదివ్టానాం చ ద్రవ్యాణామేకైకశ పా వనం 
నివేశయేత్‌; ద్రవ్యవనకర్మాన్తానటవిశ్చ రట జ. 
వ్యా. రాజ్యం సరిహద్దులో కాని, లేదా తగిన ప్రదేశం లభించడాన్ని పట్టి మరొక 
చోట గాని అతిథులుగా వచ్చే అన్ని జంతువులకు స్వాగతం ఇచ్చే ఒక మృగవనం 
నిర్మించాలి. అక్కడ బైటనుండి వచ్చిన మృగాలకు (అతిథిమృగాలకు) పూర్తి రక్షణ 
ఇవ్వాలి అని భావం. ప్రత్యన్తే అనగా సమీపమునందు అని గ.శా. కుష్యప్రకరణంలో 
చెప్పిన ద్రవ్యాలలో (దేవదారువృక్షాలు, జనుము, నార తీసే చెట్లు మొదలైనవాటిలో) 
ఒక్కొక్కదానికి ఒక్కొక్క వనం ఏర్పరచాలి. ఆ అటవీద్రవ్యాలకి సంబంధించిన 
కర్మాగారాలు (Factories) (దవ్యవనాలలో పని చేసేవాళ్లకి నివాసంగా అడవులను 
ఏర్పరచాలి. Ry aC al? 
మూ. పత్యన్తే హస్తివనమ్‌, అటవ్యారక్షం నివేశయేల్‌. 
నాగవనాధ్యక్షః పార్వతం నాదేయం సారసమ్‌, అనూపం చ నాగవనం 
విదిత పవేశనిష్కసనం నాగవనపాలైః పాలయేత్‌. హస్తిఘాతినం హన్యుః. 
దన్తయుగం స్వయంమృతస్యాహరతః సపాదచతుష్పణో లాభః. 
వ్యా. రాజ్యం సరిహద్దులలో అడవులలో నివసించేవారిచేత రక్షించబడిన 
హస్తివనాన్ని (ఎనుగులను పెంచే వనాన్ని) ఏర్పరచాలి. నాగవనాధ్యక్షుడు నాగవనపాలుల 
సహాయంతో పర్వతసమీపంలో గాని, నదీసమీపంలో గాని, సరస్సుల సమీపంలో గాని, 
ఎక్కువగా నీటి చెమ్మ ఉండే (అనూపం) ప్రదేశం దగ్గర గాని ఉన్న నాగవనాన్ని, దాని 
సరిహద్దులో, లోపల ప్రవేశించే మార్గాలు, బైటకు వచ్చే మార్గాలు బాగా తెలుసుకుని 
రక్షించాలి. ఏనుగును చంపిన వానిని చంపివేయాలి. తనంతట తానే మరణించిన 
ఏనుగు రెండు దంతాలూ తీసికొని వచ్చిన వానికి నాలుగు పణాలు ఒక పావు 
బహుమతిగా ఇవ్వాలి. A 2N0- 
మూ. నాగవనపాలాః హస్తిపకపాదపాశికసైమికవనచరకపారికర్మి 
కసఖాః హస్తిమూత్రపురీషచ్చన్నగన్నాః, భల్లాతకి శాఖా ప్రతిచ్చన్నాః పజ్బుభిః 
ప్రభిర్వా హస్తిబన్టకీభిః సహ చరన్తః శయ్యాస్థాన పద్యాలణ్దకూల పాతోద్దేశేన 
స్తికులపర్య(గం విదుః. 





హో 


గ 


106 కౌటిలీయమ్‌ అర్ధశాన్తమ్‌ 


వ్యా. నాగవనరక్షకులు మావటివాళ్లతోను, ఎనుగు పాదాలకు పాశాలు వేసి 
కట్టడం తెలిసినవాళ్లతోను (పాదపాశిక), సరిహద్దులను రక్షించే వాళ్లతోను (సైమిక), 
వనచరులతోను, పారికర్మికులతోను (ఏనుగులకు సపర్య చేయడంలో నేర్పు ఉన్న 
వాళ్లతోను) కలిసి, ఏనుగుల మూత్రపురీషాల వాసనచేత ఇతరములైన వాసన అన్నీ 
కప్పబడే టట్లు చేసికొని, భల్లాతకి అనే చెట్టు కొమ్మలు కప్పుకొని ఐదు లేదా ఏడు హస్తి 
బంధకీలతో, అనగా ఏనుగును పట్టడానికి శిక్షణ ఇచ్చిన ఆడ ఏనుగులతో, కలిసి 
సంచరిస్తూ, (ఏనుగులు) శయనించే స్థానాలు, అడుగు జాడలు (పద్యా), లండాలు 
(లద్దెలు), నదులు మొదలైన వాటి ఒడ్డను పొడిచి పడవేసిన ప్రదేశాలూ వీటిని పట్టి 
ఎనుగు మందల పరిమాణాన్ని తెలుసుకొనాలి. పర్యగ్రమ్‌ అనగా ఏనుగుల గుంపులు 
తిరిగే ప్రదేశం యొక్క పరమావధిని అని గ.శా. 

మూ.. యూథచరమ్‌, ఏకచరమ్‌, నిర్యూథమ్‌, యూథపతిమ్‌ హస్తినం, 
వ్యాలం, మత్తం, పోతం, బద్ధముక్తం చ నిబచ్చేన విద్యుః. అనీకస్థపమాఖైః 
ప్రశస్తవ్యళ్టునాచారాన్‌ హస్తినో గృహ్లీయుః. హస్తిపధానో హి విజయో 
రాజ్ఞామ్‌. పరానీకవ్యూహదుర్గస్కన్థావారప్రమర్దనా హ్యతిప్రమాణశరీరా;ః 
పాణహరకర్మాణో హస్తిన ఇతి, 

వ్యా. ఎనుగుల మందలో తిరిగేదానిని, ఒంటరిగా తిరిగేదానిని, యూథం 
(మంద) నుంచి బైటకు వచ్చిన దానిని, యూథానికి నాయకత్వం వహించే ఏనుగును, 
దుష్టస్వభావం గల ఏనుగును (వ్యాలం), మదించినదానిని, (పదేళ్ల) చిన్న పిల్లను, ఒక 
సారి బంధించి విడిచివేయబడినదానిని, నిబంధం (లెక్కల పుస్తకం Register) 
ప్రకారం (వాళ్లు) తెలుసుకొని ఉండాలి. అనీకస్టుల, అనగా గజశిక్షణ ఇచ్చేవాళ్ల, 
ప్రమాణంచేత (వాళ్ల సలహాపకారం) ప్రశస్తములైన చిహ్నాలు (లక్షణాలు) ప్రవర్తనా 
ఉన్న ఏనుగులను పట్టుకోవాలి. ఎందుచేత ననగా రాజుల విజయం ఎనుగులే 
ప్రధానంగా గలది (ఎనుగుల మీదనే ఆధ్మారపడి ఉన్నది). చాలా పెద్ద శరీరాలతో 
ప్రాణాలను హరించే పనులు చేసే ఏనుగులు శత్రువుల సైన్యాలను, సైన్యవ్యూహాలను, 
దుర్గాలను, స్కంధావారాలను (Military Camp) మర్దించివేస్తాయి. 

ళో. కలిజ్ఞాజ్గగజా; శ్రేష్టా 8 పాచ్యాశ్చేదికరూశజా;, 
దాశార్థాశ్చాపరాన్తాశ్చ ద్విపానాం మధ్యమా మతాః. 


అధ్యక్షవ్రచారః - దుధవిధానమ్‌ 107 


శ్లో సౌరాష్టికాః పొళ్చానదాస్తేషాం ప్రత్యవరాః స్మృతాః, 

సర్వేషాం కర్మణా వీర్యం జవ స్తేజశ్చ వర్ధతే. 

ఇతి కౌటిలీయార్టశ్యాస్తే అధ్యక్షవచారే ద్వితీయాధికరణే ద్వాతీయోజధ్యాయః 
భూమిచ్చిదవిధానమ్‌; ఆదితన్రయోవింళః. 

వ్యా. కలింగ - అంగదేశాలకు చెందిన ఎనుగులు శ్రేష్టమైనవి. తూర్పు 
దేశానికి, చేదికరూశదేశాలకు చెందినవి, దశార్ణదేశానికి చెందినవి, పశ్చిమదేశానికి 
చెందినవి మధ్యరకం ఏనుగులు. సురాష్ట్ర - పంచనద ప్రాంతాలకి చెందినవి చాలా 
తక్కువ రకం ఏనుగులు. అయితే సరియైన శిక్షణ ఇస్తే (కర్మణా) ఏ ప్రాంతానికి 
చెందినా ఏనుగు యొక్క వీర్యమూ, వేగమూ, తేజస్సూ కూడా వృద్ధి పొందుతాయి. 
బాలానందిని అనే కౌటిలీ యార్థశా స్తాం ధవ్యాఖ్యానంలో అధ్యక్షప చారం అనే రెండవ 


అధికరణంలో భూమిచ్చిదవిధానం అనే రెండవ అధ్యాయం, మొదటినుండి ఇరవై మూడవ 
అధ్యాయం సమాస్తం, 


అథ తృతీయో౭ధ్యాయః 
ఎకవింశపకరణే దుర్గవిధానమ్‌ 


మూ. . చతుర్దిశం జనపదాన్తే సాంపరాయికం దైవకృతం దుర్గం 
కారయేత్‌, అన్తర్వ్వీపం స్థలం వా నిమ్నావరుద్ధమ్‌ బె దకం, పాస్తరం గుహాం 
వా పార్వతం నిరుదకస్తమృ్బమ్‌ ఇరిణం వా ధాన్వనమ్‌, ఖళ్జానోదకం స్తమృగహనం 
వా వనదుర్గమ్‌. తేషాం నదీవర్వతదుర్గం, జనవ దారక్షస్థానవ్‌ం, 
ధాన్వనవనదుర్గమటవీస్టానమ్‌ ఆపద్యపసరో వా. 

వ్యా. దేశానికి చివర (దేశం సరిహద్దులలో) నాలుగు దిక్కులలోనూ 
యుద్దానికి తగిన దైవకృతమైన దుర్గాన్ని నిర్మించుకోవాలి. దైవకృతం అనగా సహజంగా 
ఎగుడుదిగుడుగా ఉన్న, శత్రువులు ప్రవేశించడానికి శక్యం కాని ప్రదేశం అని అర్థం. 
లేదా బె దకదుర్గాన్ని (ఉదకంతో నిర్మించిన దుర్గాన్ని) ఏర్పరచుకోవాలి. ఇది చుట్టూ 
నీరు ఉండడంవల్ల ఏర్పడినది కావచ్చును లేదా చాలా ఎత్తైన ప్రదేశం చుట్టూ పల్లంగా 
ఉన్న చెరువులు మొదలైనవి ఉండడంచేత ఏర్పడినది కావచ్చును. లేదా పార్వత 


108 కౌటిలీయమ్‌ అర్థళాన్తమ్‌ 


దుర్గం (పర్వతాలతో సంబంధించిన దుర్గం) ఎర్బ్పరచుకోవాలి. ఇది పర్వతపు చరియలు 
చుట్టూ ఉండడంచేత గాని, సహజమైన పెద్ద పెద్ద గుహలు ఉండడంచేత ఎర్పడినది 
గాని కావచ్చును. లేదా ధాన్వనదుర్గం ఏర్పరచుకోవాలి. ఇది చుట్టూ చాలా 
దూరంవరకూ నీళ్లూ, గడ్డీ లేనిది కావచ్చును, లేదా చుట్టూ ఊషరప్రదేశం (చవట 
భూమి) ఉన్నది కావచ్చును. లేదా వనదుర్గం ఏర్పరచుకోవాలి. ఇది బురదతో నిండి 
నడవడానికి శక్యం కాని నీళ్లు చుట్టూ ఉన్నది కావచ్చును లేదా చిన్న మొక్కలతోను, 
పాదలతోను ప్రవేశించడానికి శక్యం కానిదైనా అయి ఉండవచ్చును. ఈ విధంగా 
దైవకృతదుర్గం, బెదకదుర్గం, పార్వతదుర్గం, ధాన్వనదుర్గం, వనదుర్గం అని నాలుగు 
విధాలని అర్థం. ఈ దుర్గాలలో నదీదుర్గ, పర్వతదుర్లాలు ఆపత్సమయాలలో దేశాన్ని 
రక్షించడానికి ఉపయోగిస్తాయి. ధాన్వన, వనదుర్గాలు ఆటవికులకు స్థానంగాను, 
ఆపత్సమయాలలో పారిపోయి దాగి ఉండడానికీ ఉపయోగిస్తాయి. 

మూ. జనపదమధ్యే సముదయస్థానం స్థానీయం నివేశయేత్‌. 
వాస్తుకపశస్త దేశే నదీసంగమే పహ్రదస్య వా అవిశోషస్యాజ్కే, సరసః తటాకస్య 
వౌ వృత్తం, దీర్భం, చతురశం వా వాస్తువశేన ప్రదక్షిణోదకం పణ్యపుట 
భేదనమ్‌, అంసవారిపథాభ్యుపేతమ్‌. తస్య పరిఖాస్తిస్రో దణ్ఞాన్తరాః కారయేత్‌ 
చతుర్దశ ద్వాదశ దశేతి దణ్జాన్‌ విస్తీర్ణాః విస్తారాదవగాధాః పాదోన మర్గం వా 
త్రిభాగమూలా మూలే చతురశ్రాః పాషాణోపహితాః పాషాణేష్టకా పార్వబద్దా 
వా తోయాన్తికీః, ఆగన్తుకతోయపూర్ణా వా సపరివాహాః పద్మగ్రాహవతీః. 

వ్యా. దేశానికి మధ్య నగరనిర్మాణవేత్తలు మంచిదని చెప్పిన ప్రదేశంలో, 
నదీసంగమం దగ్గరగాని, ఎప్పటికీ ఎండని హదం ప్రక్కన గాని, ఆ (హదం సరస్సు 
(అనగా సహజంగా ఎర్పడీనది) కావచ్చు లేదా తటాకం (మనుష్యులు తవ్వినది) 
కావచ్చును, సముదయానికి స్థానమైన, అనగా పన్నులు మొదలైనవాటి ద్వారా వచ్చిన 
ధనం ఒక చోట సమకూర్చుకొనే స్థానమైన, స్థానీయాన్ని (మహాగ్రామ - మహానగరాదికాన్ని) 
నిర్మించాలి. అది వాస్తువశం చేత అనగా ఆ ప్రదేశాన్ని పట్టి వృత్తాకారంలో ఉండవచ్చు, 
దీర్భాకారంగా ఉండవచ్చు లేదా చతుర శంగా ఉండవచ్చును. ఈ స్థానీయానికి కుడి 


వైపున జలప్రవాహం ఉండాలి. దీనిలో స్థలమార్గంచేత, జలమార్గంచేత చేరడానికి 
వీలైన పుటభేదనం ఉండాలి. 


అధ్యక్షవ్రబారః - దుధవిధానమ్‌ 109 


"స్థానీయం అనగా ఎనిమిది వందల గ్రామాలకి ప్రధానగ్రామం (Head 
quarters). వసూలు చేసిన పన్నులు ఇక్కడ చేరుస్తారు. కోటలో ఉన్న రాజ్య 
ప్రధాననగరంగా కూడా ఇది చెప్పబడుతూ ఉంటుంది. "'పణ్యపుటభేదనమ్‌” అనగా 
అనేక పదేశాలనుంచి వచ్చిన సరుకుల సంచులు విప్పే స్థానం అని అర్థం, 

తస్యేతి - ఆ స్టానీయానికి చుట్టూ ఒకదానికీ ఒక దానికీ మధ్య ఒక దండం 
(ఆరడుగులు) ఎడం ఉన్న మూడు కందకాలు తవ్వించాలి. వాటి వెడల్పు (ప్రాకారం 
దగ్గర ఉన్నదాని వెడల్పు మొదలు) వరసగా పద్నాలుగు దండాలు, పన్నెండు దండాలు, 
పది దండాలు ఉండాలి. వాటి లోతు వెడల్పులోని నాలుగు వంతులలో మూడు 
వంతులుగాని, సగం గాని ఉండాలి. వాటి అడుగు మట్టం వెడల్పు పైన ఉన్న 
వెడల్పులో మూడవ వంతు ఉండాలి లేదా చతురశంగా ఉండాలి. అనగా పైన గట్టుకీ 
గట్టుకీ మధ్య ఎంత వెడల్పు ఉందో అడుగు మట్టం వెడల్పు కూడా అంతే ఉండాలి. 
పూర్తిగా జాళ్లతో కట్టాలి; లేదా వాటి పార్వ్వాలు (నీటి ప్రక్కగట్ట్లు మాత్రం) జాళ్లతోను 
ఇటుకలతోను కట్టాలి (చపటా చెయ్యాలి). భూమిలోని నీటి వరకూ (నేలలోని నీరు 
బైటకు వచ్చేవరకు లోతుగా) తవ్వినవి గాని, లేదా బైటనుండి నీరు వచ్చేవిగా గాని 
ఉండాలి. నీళ్లు ఎక్కువ ఉన్నప్పుడు వానిని బైటకు వదిలివేసే మార్గం (పరివాహం) 
ఉండాలి. వాటిలో పద్మాలు, మొసళ్లు పెంచాలి. 

మూ. చతుర్దణ్ఞావకృష్ణం పరిఖాయాః షడ్డణ్ణ్‌ చ్చితమ, అవరుద్ధం 
తద్దిగుణవిష్కమృం ఖాతాత్‌ వప్రం కారయేదూర్థ్వచయం మజ్బపృష్టం, 
కుమృకుక్షికం వా హస్తిభిర్లోభిశ్చ క్రుణ్ణం కజ్బకిగుల్మ విషవల్లీ ప్రతానవన్తమ్‌. 
పాంసుశేషేణ వాస్తుచ్చిదం వా పూరయేత్‌. 

వ్యా. పరిఖకు నాలుగు దండాల దూరంలో (పరిఖలు) తవ్విన మట్టితో ఆరు 
దండాల (35 అడుగుల ఎత్తైన వప్రం (గోడ) నిర్మించాలి. క్రిందనుంచి కరిగిపోకుండా 
చాలా గట్టిగా ఉండేటట్టు చెయ్యాలి. దాని వెడల్పు ఎత్తుకు రెట్టింపు ఉండాలి. ఆ 
వప్రం ఊర్వచయం (క్రింద లావుగాను పైకి వెళ్లగా వెళ్లగా సన్నంగాను ఉన్నది) గాని, 
మజ్బపృష్టం (చదునైన పై భాగం కలది) గాని "కుంభకుక్షికం” (కుండ వంటి పొట్ట 
గలది అనగా మధ్యభాగంలో పైకి ఉబ్బినట్లు ఉన్నది) గాని అయిఉండాలి. ఇది గ.శా. 
వ్యాఖ్య. ఊర్థ్యచయంగా అనగా పై పైకి వెళ్లగా సన్నంగా ఉండి పై భాగాన చదునుగా 
ఉండాలి అని కాంగ్లే. (దీనిని నిర్మించే సమయంలో) మట్టిని ఎనుగులచేత, ఎడ్డచేత 


110 కౌటిలీయమ్‌ అర్ధశ్యాస్తమ్‌ 


తొక్కించాలి. దీనికి అన్ని వైపులా ముళ్ల పొదలు, విషపు తీగలు ఉండాలి. వప్రం కట్టగా 
మిగిలిన మట్టి నగరంలో లేదా రాజభవనప్రాంతంలో ఉన్న వాస్తుచ్భిద్రాన్ని (ఎగుడు 
దిగుడుగా ఉండడం చేత గాని తదితరకారణాలచేత గాని గృహాదినిర్మాణాలకి అనువుగా 
లేని ప్రదేశాన్ని) పూడ్చాలి. 

మూ. వప్రస్యోపరి ప్రాకారం విష్కమృద్విగుణోత్సేధమ్‌, ఐష్టకం, 
ద్వాదశహస్తాదూర్థ్వమ్‌. ఓజం యుగ్మం వా ఆచతుర్వింశతిహస్తాదితి కారయేత్‌. 
రథచర్యానంచారం తాలమూలమురజకైః కపి శీర్వకై శ్చాచితా గం, 
పృథుశిలాసహితం వా శైలం కారయేత్‌; న త్వేవ కాష్టమయమ్‌. అగ్నిరవహితో 
హి తస్మిన్‌ వసతి. 

వ్యా. వప్రం పైన కాల్చిన ఇటుకలతో ప్రాకారం నిర్మించాలి. దాని ఎత్తు 
వెడల్పుకు రెట్టింపు ఉండాలి. ఎత్తు పన్నెండు హస్తాలు దాటి ఇరవై నాలుగు హస్తాల 
దొకా ఉండాలి. హస్తాల సంఖ్య 13,15,17 ఇత్యాది విధంగా బేసి సంఖ్యలో కాని 
12,14,16 ఇత్యాది రీతిలో సరి సంఖ్యలో కాని ఉండవచ్చు. ఈ ప్రాకారం మీద రథాలు 
నడిచేటట్లు ఉండాలి. (ప్రాకారం పై భాగం మీద తాటిచెట్టు మొదలు ఆకారంలోను, 
మద్దెల అకారంలోను, కోతి తల ఆకారంలోను (అంచుల దగ్గర) పెద్ద పెద్ద దిమ్మలు 
కట్టించాలి. లేదా ఇటికలకు బదులు పెద్ద రాతి బండలతో కూర్చిన శిలా మయమైన 


ప్రాకారం కట్టించాలి. కజ్జతో మాత్రం ఎన్నడూ కట్టించకూడదు. దానిలో ఎల్లప్పుడూ 
అగ్ని సమయం కోసం వేచి (పొంచి) ఉంటుంది. 


మూ. rm సోపానం 


వ్వా. ప్రజకు? మీద దాని, వెడల్పుకు చతురస్రంగా ఉండే అట్టాలకాన్ని 
(బురుజును)' నిర్మించాలి. అనగా (ప్రాకారం వెడల్పు ఆరు హస్తాలు ఉంటే ఆరు హస్తాల 
చతురస్రాకారంలో ఉన్న బురుజును కట్టించాలి. దానిమీద నుంచి దిగడానికి మెట్లు 
కట్టించాలి. ఆ మెట్ల ఎత్తుఎంత ఉంటుందో వాటి వెడల్పు ఆంతే ఉండాలి. ఇలాంటి 
బురుజుకీ బురుజుకీ మధ్య ముప్పై దండాల వ్యవధానం ఉండాలి. 


మూ. . ద్వయోరట్టాలకయోర్మధ్యే సహర్భ్యద్వితలామ ధ్యర్థాయామాం 
ప్రతోలీం కారయేత్‌. అట్టాలక ప్రతోలీిమధ్యే త్రిధానుష్కాధిష్టానం సాపి పిధానచ్చి ద్ర 


అధ్యాక్షప్రబారః - దుర్గవిధానమ్‌ 111 


ఫలకసంహిత మితీన్షకోశం కారయేత్‌. 


వ్యా. రెండు అట్టాలకాల (బురుజుల) మధ్య రెండతస్తులు గల హర్మ్యం 
(తెల్లని మేడ) తో కూడిన వెడల్పుకంటె ఒకటిన్నర రెట్లు పొడవు గల ప్రతోలిని (గృహ 
విశేషం గ.శా.) కట్టించాలి. ప్రతోలి అనగా ఎత్తైన గోపురం వంటిది (Tower); హర్మ్యం 
అనగా హాలు (కాం) 

2. అట్టాలకానికీ ప్రతోలీకి మధ్య ముగ్గురు ధనుర్ధారులు ఉండడానికి తగిన, 
మూతలు ఉన్న ఛిద్రాలతోకూడిన ఫలకాలతో నిర్మించిన ఇందకోశాన్ని నిర్మింపచేయాలి. 
దీని ఫలకాలలో చాలా ఛిద్రాలు ఉండడంచేత దీనికి ఇందకోశం అని పేరు (కాం). 

మూ. 1. అన్తరేషు ద్విహస్తవిష్కమృం పార్శ్వే చతుర్గుణాయామమ్‌ 
అనుప్రాకారమ్‌ అష్టహస్తాయతం దేవపథం కారయేత్‌. 

2. దణ్ఞాన్తరా ద్విదణ్ఞాన్నరా వా చార్యాః కారయేత్‌, అగ్రాహ్యే దేశే 
ప్రధావితికాం నిష్కుహద్యారం చ. 

వ్యా. ప్రాకారాన్ని అనుసరించి (ప్రాకారం వెంబడి) అట్టాలక - ప్రతోలీ - 
ఇంద్రకోశాల మధ్య దేవపథం (రహస్యమార్గం. గ.) నిర్మింపచేయాలి. దాని వెడల్పు 
రెండు హస్తాలుండాలి. పక్కలయందు ఎనిమిది హస్తాల పొడవు ఉండాలి. 
(అష్టహస్తాయతమ్‌ అనేది "చతుర్గుణాయామమ్‌” అనే పదానికి వివరణం). 

2. శత్రువులు ఆక్రమించడానికి శక్యం కాని ప్రదేశంలో ఒక దండం లేదా 
రెండు దండాల వెడల్పు గల చార్యలు ఏర్పాటు చేయించాలి. ప్రధావితికను, నిష్కుహ 
ద్వారంకూడా ఏర్పాటు చేయించాలి. 

వి. చార్య అనగా ఎక్కి దిగే ప్రదేశం 'ప్రధావితికా' అనగా భటులు దాగి 
ఉండడానికి తగిన చాటైన ప్రదేశం. 'నిష్కుహద్వారం' చెట్టు తొజ్జవంటి ద్వారం. 
శత్రువు ఎవరైనా వచ్చినప్పుడు వాళ్ల సంచారాన్ని కనిపెట్టడానికి ఉపయోగించేది (గ). 
భటులు దేవపథంనుంచి (ప్రాకారం బైట గోడ దగ్గరికి వెళ్లడానికి ఉపయోగించే ద్వారం 
అని కొందరు. 


మూ. బహిర్గ్జానుభజ్ఞనీ త్రిభాల ప్రకరకూపకటావ పాతకణ్ధకప్రతిసరాహి 
పృష్ట, తాలప త్రశృజ్ణాటక శ్వదం ప్టార్గలోపస్కన్షన పాదుకామృరీ షోదకపావనకైః 
ఛన్నపథం కారయేత్‌. 


స కౌటిలీయమ్‌ అర్థశాస్తమ్‌ 


వ్యా. కోటకి బైట లేదా పరిఖలకి బైట జానుభంజని మొదలైన వాటిని 
అక్కడక్కడ ఉంచి కప్పివేసిన మార్గం నిర్మింపచేయాలి. జానుభళ్టన్యః = మోకాళ్లు 
విరిగేటట్లు చేసే కజ్జతో చేసిన యంత్రాల సూదిమొన లున్న కీలాలు (మేకుల వంటివి). 
వీటికి 'జానుమాత్రీ, అని కూడ పేరు. 'త్రిచూలప్రకరః = గట్టి కజ్టతోను, లోహంతోను 
చేసిన వాడియైన త్రీహలాల సముదాయం. కూపః= నుయ్యి, కూటాః=ఇనుప ఊచలు. 
అవపాతాః=గడ్డి మొదలైన వాటితో కప్పిన గోతులు. కజ్బకపతిసరాః =ఇనుపముళ్లు 
ఉన్న తీగలు. అహిపృష్ట్థాని=మాంసం లేని పాము అస్థిపంజరం ఆకారంలో ఉన్న సూది 
మొనలు గల ఇనుప వస్తువులు, తాలపత్రాణీ=అలాంటివే తాటాకు ఆకారంలో 
ఉన్నవి. శృజ్తాటకాని=మూడు కొన లున్న లోహయంత్రాలు. శ్వదంప్టాః=కుక్కదంతాల 
ఆకారంలో ఉన్న యంత్రాలు. అర్గలాని=అడ్డగడియల ఆకారంలో ఉన్న యంత్రాలు. 
ఉపస్కన్షనాని=కాలికి తగిలి మనిషి బోర్లా పడే టట్లు చేసే కజ్జలు. పాదుకాః=ఒక్క 
పాదానికి మాత్రమే సరిపోయే, బురదతో నింపిన గోతులు, అమృరీషాణీ=కనకనలాడే 
నిప్పులున్న గోతులు. ఉదకపావనకాని= పాడైపోయిన (మురికి) నీళ్లతో నింపిన చిన్న 
"గుంటలు (మార్గం అంతా వీటితో కప్పించాలి). 


మూ. 1. ప్రాకారముభయతో మజ్బపక మధ్యర్ధదణ్ణం కృత్వా 
ప్రతోలీషట్తలానన్తరం ద్వారం నివేశయేత్‌. పజ్బుదణ్ఞూ దేకోత్తరవృద్ద్యా 
ఆష్టదజ్ళూదితి చతురశ్రమ్‌. ద్విదణ్ణం వా షడ్భాగ మాయామా దధికమష్టభాగంవా. 

2. పజ్బుదశహస్తాదేకోత్తర మష్టాదశహస్తాదితి తులోత్సేధః. 

3. స్తమృస్య పరిక్షేపాః షడాయామాః ద్విగుణో నిఖాతః చూలికాయా 
శ్చతుర్భాగః. 

వ్యా. 1. (ద్వారం నిర్మించదలచినచోట) ప్రాకారానికి రెండు వైపులా ఒకటిన్నర 
దండాల ప్రమాణం గల మండపకాన్ని (ముందుకు పాడుచుకొని వచ్చే, గొట్టైతల 
ఆకారంలో ఉండే నిర్మాణం మండపకం)నిర్మించాలి. ప్రతోళికోసం ఆరు దూలాలకి 
చోటు ఉండే టట్లు చేసి(కాం) ప్రతోళికి ఆధారమైన ఆరు స్తంభాలు అమర్చి వాటి 


ప్రక్కనే (గ. శా) (మండపకాలమధ్య) ద్వారం నిర్మించాలి. ఆ ద్వారం (ప్రాకారానికి 
అనుగుణంగా (అనగా ప్రకారం వెడల్పును సట్టి) ఐదు దండాలు మొదలు, ఒక్కొక్క 


అధ్యక్షప్రచారః - దుర్గవిధానమ్‌ 113 


దండం పెంచుకుంటూ ఎనిమిది దండాల చతురస్రంగా ఉండాలి. కొందరి అభిప్రాయం 
ప్రకారం ద్వారం వెడల్పు రెండు దండాలు చాలు. ఎత్తు ఎంత ఉన్నదో దానికంటె 
(ద్వారం వెడల్పు) ఆరవ వంతు గాని, ఎనిమిదవ వంతు గాని ఎక్కువ ఉండాలి. (ఐదు 
దండాల చతురశ్రం అయితే దాని ఆరో భాగం మూడు హస్తాల ఎనిమిది అంగుళాలు. 
ఎనిమిదవభాగం రెండున్నర హస్తాలు. ఇరవై నాలుగు అంగుళాలు ఒక హస్తం. నాలుగు 
హస్తాలు ఒక దండం:షడ్డండాదిచతురశ్రాలు ఉన్నప్పుడు ఈ విధంగానే లెక్కకట్టుకోవాలి. 
గ.శా.) 


2. తులాస్తంభాల ఎత్తు పదిహేను హస్తాలనుంచి ఒక్కొక్క హస్తం పెంచుకొంటూ 
పద్దెనిమిది హస్తాలు ఉండే టట్లు చూడాలి. 'తలోత్సేధః' అనే పాఠంలో ద్వారం దగ్గరకు 
వెళ్లే నేల ఎత్తు ఇంత ఉండాలి అని అర్థం. 

3. స్తంభం పరిధులు (చుట్టుకొలతలు) పొడవులో ఆరవ భాగం ఉండాలి. 
నేలలో స్తంభం పరిధి దానికి (ఆరవభాగానికి) రెట్టింపు ఉండాలి. అనగా మూడవభాగం 
ఉండాలి. స్తంభాగ్రం పరిధి నాల్గవ భాగం ఉండాలి. అనగా స్తంభం ఎత్తు పదిహేను 
హస్తాలు ఉంటే దాని చుట్టుకొలత రెండున్నర హస్తాలు ఉండాలి. మొదట్లో నేలలో 
ఐదు హస్తాలు ఉండాలి. చివర ఉండే చూలిక స్తంభం పరిధిలో నాల్గవ భాగం ఉండాలి. 


మూ. ఆదితలస్య పజ్బ భాగాః శాలా, వాపీ, సీమాగృహం చ 
దశభాగికౌ సమత్తవారణౌ ద్వౌ ప్రతిమజ్బా అన్తరం ఆణిః. హర్మ్యం చ 
సముగ(్చయాదర్హతలం, స్ఫూణావబన్ధశ్చ. ఆర్జవాస్తుకముత్తమాగారం 
త్రిభాగాన్తరం వా, ఇష్టకావబద్దపార్శ్వం,వామతః ప్రదక్షిణసోపానం 
గూఢభిత్తిసోపానమితరతః. 


వ్యా. క్రింది అంతస్తులో ఐదు భాగాలు చేసి వాటిలో ఒక శాల (హాలు), 
దిగుడుబావి, సరిహద్దు ఇల్లు (అంచుదగ్గరికి వచ్చేటట్లు ఒక గది) కట్టించాలి. 
"మధ్యభాగంలో వాపి, వాపికి ఇటు అటు దీర్భచతురస్రాలైన రెండు శాలలు, 
శాలాప్రాంతాలలో (చివర్లలో) సీమాగృహం (గది) నిర్మించాలి” (గ.శా.) శాలలో పదవవంతు 
స్థానంలో ఎదురెదురుగా రెండు అరుగులు (platforms) వాటిమీద చిన్న గదులు 
(మత్తవారణ) కట్టించాలి.శాలాసీమాగృహాల మధ్య ఆణి (అనగా చిన్న ద్వారం) 
నిర్మింపచెయ్యాలి. మొదటి అంతస్తు (్రr01n౮ f100n ఎత్తులో సగం ఎత్తు ఉండే టట్లు 


| 


114 కౌటిలీయమ్‌ అర్థశాన్తమ్‌ 


పైన హర్మ్యం (పై అంతస్తు, చంద్రశాల అని కూడ దీనికి పేరు) నిర్మింపచేయాలి. 
రెండవ అంతస్తులో స్తంభాలు దగ్గర దగ్గరగా నిలపెట్టించాలి. మూడవ అంతస్తు 
(ఉత్తమాగారం) అర్థవాస్తుకం ఎత్తు ఉండాలి. (వాస్తుకం అనగా మూడు దండాలు. 
అర్జవాస్తుకం ఒకటిన్నర దండాలు). (ఇది ఐదు దండాల చతురశమైన ద్వారానికి). లేదా 
ఐదు దండాలలో మూడవ వంతు అవకాశం ఉండేటట్లు దీనిని (ఉత్తమాగారాన్ని) 
నిర్మించాలి. దాని ప్రక్కలు ఇటుకలతో కట్టాలి. ఎడమ ప్రక్క ప్రదక్షిణసోపానమార్గం 
(గుండ్రంగా తిరుగుతూ దిగవలసిన మెట్లు - [06౧౦ 5121-0256) కుడి ప్రక్కన గోడల 
మధ్య రహస్యసోపానమార్గం నిర్మించాలి. 


మూ. ద్విహస్తం తోరణశిరః, త్రిపజ్బుభాగికా ద్వౌ కవాటయోగా, ద్వౌ 
ద్వౌ పరిఘౌ, అరత్ని రిగన్దకీలః, పజ్బహస్తమణిద్వారం, చత్వారో పరిఘాః. 

వ్యా. తోరణం ఎత్తు రెండు హస్తాలు ఉండాలి. రెండు తలుపుల వెడల్పు ఐదు 
వంతులలో మూడు వంతు లుండాలి. రెండు రెండు అడ్డ గడియలు(పరిఘౌ), అరత్ని 
(దాదాపు పద్దెనిమిది అంగుళాలు) పొడవైన ఇంద్రకీలం (తలుపులు మూసిన తరవాత 
వేయవలసిన, నేలలోనికి దిగే ఇనుప కడ్డీ-1/౧0౧-౦౦, ఐదు హస్తాల ఎత్తైన ' 
అణిద్వారం(పక్కద్వారం) లేదా పెద్ద తలుపు మధ్యలోని చిన్న వ్వారం ఏర్పరచాలి. 
నాలుగు హస్తిపరిఘలు, అనగా ఏనుగులు డీకొని తలుపులు పగలకొట్టకుండా ఉండే 
టట్లు మొనలు తేలిన ఇనుపకడ్డీలు, ద్వారం బైట తలుపులకు ఉండాలి(కాం). నాలుగు 
ఏనుగులు ఒక్కమారు ప్రవేశించడానికి దారి ఉండాలి(గ.శా.). 


మూ. నివేశార్థం హస్తినఖః ముఖసమః, సంక్రమః అసంహార్యః వా 
భూమిమయో వా నిరుదకే. 
| వ్యా. దుర్గంలోనికి దిగడంకోసం హస్తినఖం అనగా ఏనుగు గోరు వలె 
క్రమంగా క్రిందికి వాలు ఉన్న మట్టి దిబ్బ ఏర్పరచాలి. దాని ఎత్తు ద్వారనివేశం 
ప్రమాణంలో సగం ఎత్తు ఉండాలి. అది ద్వారవిస్తారంతో సామానమైన విస్తారంతో 
ఉండాలి. (దాని తరవాత, తీసివేయడానికి అనువుగా ఉండే వంతెన గాని, నీళ్లు లేని 
ప్రదేశ మైతే మట్టి వంతెన గాని నిర్మించాలి... 
మూ ప్రాకారసమం ముఖమవస్థాప్య త్రిభాగగోధాముఖం గోపురం 
కారయేత్‌. ప్రాకారమధ్యే కృత్వా వాపీం పుష్కరిణీద్వారం, చతుఃశాలమ్‌ 


అభ్యక్షవబారః - దుర్గవిధానమ్‌ 115 


అధ్యర్థాన్తరాణికం కుమారీపురం, ముణ్బహర్మ్యం ద్వితలం ముణ్బకద్వారం, 
భూమిద్రవ్యవశేన వా. త్రిభాగాధికాయామాః భాణ్బ్ణవాహినీః కుల్యాః కారయేత్‌. 

వ్యా. ఇంతవరకు చెప్పినది మహాద్వారనిర్మాణం. ఇప్పుడు ఇతరవివిధ 
ద్వారాల నిర్మాణం చెపుతున్నాడు. ముఖం, అనగా బైటకు వచ్చే మార్గం ప్రాకారం 
ఎత్తుతో సమానంగా చేసి మూడు వంతుల భాగం ఉడుము ముఖం ఆకారంలో ఉన్న 
గోపురం (ద్వారం) నిర్మింపచెయ్యాలి. ప్రాకారం మధ్య దిగుడుబావి నిర్మించి (శత్రువులు 
ఆ దారిని వస్తే దానిలో పడిపోవడంకోసం), అక్కడ పుష్కరిణీద్వారం(దిగుడుబావికి 
సంబంధించిన ద్వారం) నిర్మించాలి. ఒక్కొక్క దానికి ఒకటిన్నర దండాల దూరం ఉండే 
టట్లు నాలుగు శాలలు (Halls) నిర్మించి వాటికి చిన్న రంధ్రాలు ఉండే టట్లు 
చెయ్యాలి. ఆ శాలాచతుష్టయానికి కుమారీపురం, అనగా ద్వారం నిర్మించాలి. లభ్యమైన 
భూమిని పట్టి, వస్తువులను పట్టి రెండతస్తుల ముండకహర్మ్యం (బోడి మేడ అనగా 
శిఖరాదులు లేని మేడ) దానికి ముండకద్వారం (ముండకహర్మ్యం కాబట్టి దాని ద్వారం 
ముండకద్వారం) నిర్మించాలి. (ప్రాకారం దగ్గరనే) సామానులు ఇటూ అటూ 
తరలించడానికి ఉపయోగించే కాలవలు నిర్మించాలి. వాటి పొడవు వెడల్పుకంటె 
మూడవ వంతు అధికంగా ఉండాలి. (గ.శా.) ఆ యా వస్తువులను నిలవచేసుకొనడానికి 
అలాంటి గోతులు తవ్వించాలి.(కాం). 


శో తాసు పాషాణకుద్దాలకురారీకాణ్ణ్దకల్పనాః, 
ముస్ఫణ్ధిముద్గరా దణ్ణ్లచక్రయన్ర శతఘ్నయ.ః. 

కార్యాః కార్మారికాః శూలవేధనాగ్రాశ్స వేణవః, 

ఉట్పగ్రీవ్యో 5గ్నిసంయోగాః కుష్యకల్పే చ యో విధిః. 


ఇతి కౌటిలీయార్థశా(స్తే అధ్యక్షవ్రచారే ద్వితీయాధికరణే తృతీయో ౮ధ్యాయః, 
దుగ్గవిధానమ్‌; ఆదిత శ్చతుర్వింళ. 


వ్యా. ఆ కాలవలలో రాళ్లు, గునపాలు, చిన్న గొడ్డళ్లు, బాణాలు, ఏనుగులకు 
సంబంధించిన ఉపకరణాలు(కల్పనా), ఇనపముళ్లు ఉన్న కజ్జతో చేసిన గదలు 
(ముసృణ్ధి), ముద్గరాలు (స్థూలమైన అగ్రభాగం గల దీర్భమైన ఆయుధవిశేషం), 
దండాలు (విసిరే కజ్జలు), చక్రాలు, జామదగ్న్యం, భౌమం మొదలైన యంత్రాలు, 
శతఘ్నులు (ఒక్కమారు వందమందిని చంపగల యంత్రాలు, ఇనుపముళ్లతో నిండి 


భాగం కోశో గవాశ్వం చ. తతః పరం నగరరాజదేవతా లోహమణికారవో 
బాహ్మణాశ్చోత్తరాం దిళవుధివసేయు:, వాన్తుచ్చిద్రానులాసేషు 
శ్రేణీప్రవహణికనికాయా ఆవసేయుః. 


వ్యా. శ్రేషమూ సారవంతమూ, నాలుగు వర్ణాలవాళ్ల జీవనానికి అనుకూలమూ 
అయిన వాస్తువునందు (జననివాసయోగ్యమైన భూమి మీద) రాజప్రాసాదం నిర్మించాలి. 
వాస్తుహృదయం (మధ్యభాగం) యొక్క ఉత్తరపు తొమ్మిదవ భాగంలో శాస్త్రంలో 
చెప్పిన ఏర్పాట్లతో అంతఃపురం తూర్పుముఖంగా కాని, ఉత్తరాభిముఖంగా గాని 
నిర్మింపచెయ్యాలి. రాజప్రాసాదానికి పూర్యోత్తర (ఈశాన్య) భాగంలో ఆచార్యులు, 
పురోహితులు, మంత్రులు నివసించాలి. యజ్ఞశాలలు, ఉదకస్థానాలు కూడ అక్కడనే 
ఉండాలి. పూర్వదక్షిణ (ఆగ్నేయ) భాగంలో వంట ఇల్లు, గజశాల, కోష్టాగారం (సామాన్లు 
నిల్వ ఉంచే పెద్ద గది-040/4/౧) ఉండాలి. (ఇవన్నీ రాజభవనాంతర్గతాలు). 
రాజభవనానికి అవతల తూర్పు దిక్కులో సుగంధద్రవ్యాలు, పుష్పమాలికలు, ధాన్యాలు, 
రసాలు(లవణాదులు) - వీటిని అమ్మేవాళ్లు, ప్రధానులైన శిల్పులు, క్షత్రియులు, 
నివనీంచాలి. దక్షిణవూర్వభాగంలో భాండాగారం (store - house or 
gంdంwnగ)ఆయవ్యయగణన చేసేవాళ్ల శాల (అక్షపటలం), స్వర్ణరజతశిల్పస్థానాలు 
(గ.శా.) కర్మచారుల గృహాలు (కాం) ఉండాలి. దక్షిణ పశ్చిమభాగం (నైర్శతి)లో కుప్యగ్భృహం 
[(బంగారం వెండీ తప్ప మిగిలినవి చేసే గృహం (.గ.శా) అరణ్యాలలో లభించే 
వస్తువులు జాగర్తచేసే ఇల్లు (కాం)] ఆయుధగృహం ఉండాలి. దాని తరవాత 
దక్షిణదిక్కునందు నగరంలో ధాన్యవ్యాపారం చేసేవాళ్లు, కర్మాగారాల అధికారులు 
(కార్మాంతిక= factory officers), సేనాధ్యక్షులు, పక్వాన్న - మద్య మాంసాలు అమే వాళ్తు, 
వేశ్యలు, నర్తకులు, వైశ్యులు ఉండాలి. పశ్చిమదక్షిణ (నైరృతి) దిక్కులో గాడిదల, 
ఒంటెల శాలలు, కర్మాగారాలు, ఉండాలి. పళ్చిమోత్తర(వాయ వ్య) దిక్కులో వాహనశాలలు, 
రథశాలలు ఉండాలి. వాటి తరవాత పశ్చిమదిక్కునందు ఉన్నిబట్టలు నేసే వాళ్లు,నూలు 
బట్టలు నేసేవాళ్లు, వెదురుపని చేసేవాళ్లు(మేదర్డు), చర్మకారులు, కవచాలు 
తయారుచేసేవాళ్లు ఆయుధాలు తయారుచేసేవాళ్లు, ఆవరణాది (డాలు, కవచాలు 
మొదలైనవి తయారుచేసే వాళ్లు, శూద్రులు నివసించాలి. వాయవ్యదిక్కునందు 
ఎణ్యాల (అమ్మజూపే వివిధవస్తువుల) గృహాలు, మందుల గృహాలు ఉండాలి. 


ఉత్తరపూర్వ (ఈశాన్య) భాగంలో ధనాగారం, గోవులు, అశ్వాలు ఉండాలి. వాటి 





అధ్యక్షవబారః - దుర్గనివేశః 119 


తరవాత ఉత్తరదిక్కునందు నగరదేవతలు, రాజదేవతలు, లోహాల పనులు చేసే 
శిల్పులు, రత్నపరీక్షకులు (రత్నాల పని చేసేవాళ్లు) బ్రాహ్మణులు ఉండాలి. 
జననివాసస్థానాలు కాని ప్రదేశాలలో ఎర్బ్పరచిన అనులాసాలలో (చుట్టూ గోడ మొదలైనవి 
కట్టిన ప్రదేశాలలో 6౧౦0586469) వర్తకుల సంఘాలు (శ్రేణి) విదేశీయులైన వర్తకులు 
నివసించాలి. 

మూ. అపరాజితా ప్రతిహతవైజయన్తకోష్టకాన్‌, శివవైశ్రవణాశ్విశ్రీమదిరా 
గృహం చ పురమధ్యే కారయేత్‌. బ్రాహ్మైన్ట్మయామ్య సైనాపత్యాని ద్వారాణి. 
బహిః పరిఖాయాః ధనుఃశతావకృష్టాః చైత్యపుణ్యస్థానవన సేతుబన్నాః కార్యాః, 
యథాదిశం చ దిగ్గేవతాః. 

వ్యా. పురమధ్యలో అపరాజితా (దుర్గా) - అప్రతిహత(విష్ణు) - కుమారస్వామి 
(జయంత) - ఇంద్ర (వైజయంత) కోష్టకాలు, శివ- కుబేర-అశ్వినీ-లక్ష్మీ- 
మదిరాదేవీమందిరాలు నిర్మించాలి. పైన చెప్పిన కోష్టకాలలోను, మందిరాలలోను, 
తగిన స్థానాలలో ఆ వాస్తుదేవతలను స్థాపించాలి. నగరాని కున్న నాలుగు ద్వారాలు 
బ్రాహ్మ-ఐన్ద-యామ్య - సైనాపత్యాలు; అనగా ఉత్తరద్వారం బ్రహ్మదేవతాకం, తూర్పు 
ద్వారం ఇంద్రదేవతాకం, దక్షిణద్వారం యముదేవతాకం, వశ్చిమద్వారం 
కుమారస్వామిదేవతాకం, అయిన ద్వారాలు ఉండాలి. పరిఖకి వెలుపల నూరు 
ధనుస్సుల (రెండు వందల గజాల) దూరంలో పూజాస్థానాలు, పుణ్యస్థానాలు, వనాలు, 
సేతుబంధాలు ఎర్చరచాలి.దిక్కులను అనుసరించి ఆ యా దిగ్దేవతలను స్థాపించాలి. 

_ మూ. 1. ఉత్తరః పూర్వో వా శ్మృశానవాటః. దక్షిణేన వర్గోత్తమానామ్‌. 

తస్యాతిక్రమే పూర్వః సాహసదణ్ణః. పాషణ్ఞచణాలానాం శ్మశానాన్తే వాసః, 

2. కర్మాన్తరక్షేత్రవశేన చ కుటుమ్బినాం సీమానం స్థాపయేత్‌. తేషు 
పుణ్యఫలవాటషల్ణకేదారాన్‌ ధాన్యపణ్యచనియాంశ్చ అనుజ్ఞాతాః కుర్యుః. 
దశకులీవాటం కూపస్థానమ్‌. సర్వ స్నేహధాన్యక్షారల వణ గన్ధభైషజ్యశుష్క 
శాకయవనబల్లూరతృణకాష్టలో హచర్మాళ్గారస్నాయువిషవి షాణ వేణు 
వల్కలసారదారుప్రహరణావరణాశ్మనిచయాననేకాన్‌ ఏకవరోపభోగసహాన్‌ 
కారయేత్‌.నవేనానవం శోధయేత్‌. 


120 కౌటిలీయమ్‌ అర్థశొస్తమ్‌ 


3. హస్త్యశ్వరథపాదాతమనేకముఖ్యమవ స్థాపయేత్‌. అనేకముఖ్యం 
హి పరస్పరభయాత్‌ పరో జాపం నోపైతీతి. 
4. ఎతేనాన్తపాలదుర్గసంస్కారా వ్యాఖ్యాతాః. 


5. శ్లో న చ బాహిరికాన్‌ కుర్యాత్‌ పురరాక్షోపఘాతకాన్‌, 
క్షి పేజ్ఞనపదస్యాన్తే సర్వాన్‌ వా దాపయేత్కరాన్‌. 


ఇతి కౌటిలీయార్ధశాస్తే అధ్యక్షప్రచారే ద్వితీయాధికరణే చతుర్జోఒధ్యాయ: 
దుర్గనివేశః; ఆదితః పజ్బవింశః. 


వ్యా. 1. శృశానప్రదేశం ఉత్తరదిక్కులో కాని తూర్పుదిక్కులో కాని ఉండాలి. 
క్రింది వర్ణాలవాళ్లకి దక్షిణాన ఉండాలి. ఈ నియామాన్ని అతిక్రమిస్తే మొదటి 
సాహసదండం, అనగారెండువందల యాభై పణాల దండం విధించాలి. పాషండులకు 


(దురాచారాలు పాటించే కాపాలికులు మొదలైన వాళ్లకీ) చండాలులకీ శ్మృశానసమీపంలో 
నివాసం. 


2. కుటుంబీకులకు వాళ్లు చేసే పనులకు కావలసిన భూమిప్రమాణాన్ని 
అనుసరించి సరిహద్దులు ఎర్చరచాలి. ఆయా పనులు చేయగలవాళ్లు రాజు (అధికారుల) 
అనుమతితో పువ్వుల తోటలు, పండ్ల తోటలు, పద్మాదుల సముదాయాలు, వరిపాలాలు, 
ధాన్యాల సముదాయాలు, ఇతరవస్తుసముదాయాలు ఆ పొలాలలో పండించాలి. 
ఇరవై నాగళ్లతో దున్ని వ్యవసాయం చేయడానికి సరిపడ్డ భూమి, దానికి కావలసిన నీరు 
ఇచ్చే నుయ్యి ఉండే టట్లు క్షేత్రాలు విభజించి వ్యవసాయం చేసే వాళ్లకి ఇవ్వాలి. చాల 
సంవత్సరాలకి సరిపడేటట్లుగా అన్ని రకాల తైలాలు. ధాన్యాలు, క్షారాలు (పంచదార. 
కాం.), ఉప్పు సుగంధద్రవ్యాలు, జెషధాలు, ఎండబెట్టిన కూరగాయలు, పశుగ్రాసం, 
ఎండబెట్టిన మాంసం, ఒట్టిగడ్డి, కజ్ఞ, లోహాలు, చర్మలు, బొగ్గు, ప్రేగులు (స్నాయు), 
విషాలు, కొమ్ములు, వెదురుకజ్ఞలు, బెరళ్లు (01143) గట్టి కజ, ఆయుధాలు, కవచాలు, 
రాళ్లు నిలవచేసి ఉంచాలి. పాతవాటి స్థానంలో కొత్తవి చేరుస్తూండాలి. 

3. గజసైన్యాన్ని, అశ్వసైన్యాన్ని, రథసైన్యాన్ని కాలిబంటుల సైన్యాన్ని 
దుర్గాలలో సిద్ధంగా ఉంచుకోవాలి. ఆ సైన్యాలకు చాలా మంది నాయకుల్ని 
నియమించాలి. చాలామంది నాయకు లున్న సైన్యం ఒకరిని చూచి ఒకరు 


అధ్యక్షవచారః - నంనిధాతృనిచయకర్శ 121 


భయపడడంచేత శత్రువులు చేసే కుట్రలకు (వాళ్లు దాన భేదాదుల ద్వారా తమ వైపు 
తిప్పుకోనేందుకు చేసే ప్రయత్నానికి, (ఉపజాపానికి) లొంగదు. 

4. దీనిచేత, అనగా ప్రధాననగరదుర్గసంవిధానంచేత రాజ్యం సరిహద్దులలో 
ఉండే దుర్గాలకు చేయవలసిన సంస్కారాలు వ్యాఖ్యానించబడ్డాయి. అనగా ఆ దుర్గాల 
సంవిధానం కూడా పురదుర్గాలసంవిధానం వలెనే ఉండాలి అని అర్థం. 


5. (రాజు) పురాలకి, రాష్ట్రానికి అపాయం కలిగించే బాహిరికులను (బైట వాళ్ల 
నెవరినీ - కాం.), జూదగాళ్లు, వంచకులు, నటులు, నర్తకులు మొదలైనవాళ్లని-(గ.శా.) 
నగరంలో నివసించనీయకూడదు. వాళ్లందరినీ దేశం చివరికి బలాత్కారంగా 
పంపివెయ్యాలి. లేదా వాళ్ల దగ్గరనుంచి అన్ని విధాల పన్నులూ వసూలు చెయ్యాలి. 


బాలానందిని” అనే కౌటిలీయార్థశాస్రాంధ్రవ్యాఖ్యానంలో అధ్యక్షప్రచారం అనే 
ద్వితీయాధికరణంలో దుర్గనివేశం అనే నాల్గవ అధ్యాయం, ప్రారంభంనుంచి ఇరవైఐదవ 
అధ్యాయం సమాప్తం. 


అథ పఇుమో2ఒధ్వ్యాయ;: 


త్రయోవింశం ప్రకరణమ్‌ - సంనిధాతృనిచయకర్మ 
(The work of store - keeping by the Director of Stores) 


మూ. 1. నన్నిధాతా కోశగృహం, పణ్యగృహం, కోష్టాగారం, 
కుష్యగృహమ్‌, ఆయుధాగారం, బన్ధనాగారం చ కారయేత్‌. 

2. చతురశ్రాం వాపీమనుదకోపస్నేహాం ఖానయిత్వా పృథుశిలాభిః 
ఉభయతః పార్వం మూలం చ ప్రచిత్య సారదారుపజ్ఞురం భూమిసమత్రితలమ్‌ 
అనేకవిధానం కుట్టిమదేశస్థానతలమ్‌, ఎకద్వారం, యన్రయుక్తసోపానం, 
దేవతాపిధానం భూమిగృహం కారయేత్‌. తస్యోపరి ఉభయతోనిషేధం 
సప్తగ్రీవమ్‌ ఐష్టకం భాణ్బవాహినీపరిక్షిప్తం కోశగృహం కారయేత్‌ ప్రాసాదం వా. 
జనపదాన్తే ధ్రువనిధి మాపదర్థమ్‌ అభిత్యక్తః పురుషైః కారయేత్‌. 


వ్యా. సంవిధాత (వివిధవస్తుసంరక్షణాధికారి భాండాగారాధిపతి-Director of 


155 కౌటిలీయమ్‌ అర్థశాస్తమ్‌ 


store house)కోశగృహం (ధనాగారం), పణ్యగృహం (అమ్మే వస్తువుల గృహం), 
ధాన్యాదులు నిలవ చేసే కోష్టాగారం, కుష్యగృహం (అరణ్యంనుండి సంపాదించిన 
వస్తువుల గృహం), ఆయుధాగారం, బంధనాగారం (కైదు) నిర్మింపచెయ్యాలి. నీరు 
తేమ లేని చతురశ్రాకారమైన దిగుడుబావి వంటి గొయ్యి తవ్వించాలి. దాని అడుగుభాగం 
రెండు ప్రక్కలు పెద్ద శిలలతో కట్టించాలి. గట్టి కజ్టతో ఒక పంజరం చేయించి భూగృహం 
నిర్మించాలి. అది నేలతో సమంగా ఉండాలి. దానిలో అనేకవిభాగాలతో మూడు 
అంతస్తులు ఉండాలి. ఆ అంతస్తుల అడుగు భాగాలు చపటా చేసిన నేల వలె 
ఉండాలి. ఆ భూగృహానికి ఒకే ద్వారం, యంత్రంతో కూడిన మెట్లు, అనగా ఒక చోట 
నుంచి మరొక చోటికి తీసికొనివెళ్లడానికి ఉపయోగించే మెట్లు, దాని కప్పుమీద 
దేవతావిగ్రహం చేయించాలి. ఆ భూమిగృహం పైన కోశగృహం నిర్మించాలి. దానికి 
లోపలా బైటా కూడా గడియలు ఉన్న పండు ఇటికలతో కట్టిన ముఖద్వారం 
ఎర్చరచాలి. ఆ ద్వారానికి రెండు ప్రక్కలా సామానులు తీసుకొని వెళ్లే వరండాలు 
ఉండాలి. ఈ కోశగృహం ప్రాసాదం వలె ఉండాలి(గ.శా). కోశగృహాన్ని ఈ విధంగా 
భూగృహంమీద కాకుండా మామూలు ప్రాసాదం వలె నేలమీదనే కట్టించాలి (కాం) 
(కానిమొదటి అర్థమే బాగున్నట్టు కనబడుతుంది). దేశం సరిహద్దులో ఆపత్సమయాలలో 
అక్కరకు రావడంకోనం ఒక స్థిరమైన నిధిని (కోశగృహాన్ని) మరణదండం విధించిన 
మనుష్యులచేత చేయించాలి. (వధ్యపురుషుల్ని గృహనిర్మాణకాలంలో ఎక్కడికీ వెళ్లకుండా 
చూసుకొని, ఆ 'పని పూర్తి అయిన తరవాత వాళ్లకి అంతకు పూర్వం విధించిన 
మరణదండం ప్రకారం చంపించివేస్తే రహస్యం బైటపడదు). 


మూ. 1. పక్వేష్టకస్తమృం చతుఃశాలమ్‌ ఏకద్వారమ్‌ అనేకస్థానతలం, 
వివృతస్తమ్మాపసారమ్‌ ఉభయతః పణ్యగృహం;. కోష్టాగారం చ, దీర్ణ 
బహులశాలం కక్ష్యావృతకుడ్యమన్తః కుప్యగృహం, తదేవ భూమిగృహయుక్షమ్‌ 


ఆయుధాగారం, పృథక్‌ ధర్మస్టీయం, మహామాత్రీయం, విభక్తస్తీపురుషస్థానమ్‌ 
అపసారత; సుగుప్తకక్ష్యం బన్ధనాగారం కారయేత్‌. 


2.నర్వేషాం గాలాభాతోదపానవర్చస్నానగృహాగ్నివిషత్రాణ మార్గా 
రనకులారక్షా; సదెవపూజనయుక్తాః కారయేత్‌. 


అధ్యక్షవబారః - నంనిధాతృనిచయకళర్శ 123 


3. కోష్టాగారే వర్షమాన మరత్నిముఖం కుణ్బం స్థాపయేత్‌. 


వ్యా. 1. పణ్యగృహానికి కోష్టాగారానికీ కూడ పండు ఇటికలతో కట్టిన స్తంభాలు 
గల నాలుగు శాలలు ఉండాలి. ఒకే ద్వారం ఉండాలి. అనేకమైన అరలు, అంతస్తులు 
ఉండాలి.దాని రెండు వైపులా స్తంభాలలోపల నుంచి (పారిపోవడానికి) ద్వారాలు 
ఉండాలి. అనగా స్తంభాలు లోపల గుల్లవిగా ఉండి రహస్యద్వారాలు ఉండాలి. 
కుప్యానికి పొడవైన అనేకమైన శాలలు, లోపల చుట్టూ గదు లున్న స్తంభాలు ఉండాలి. 
ఆ కుష్యగృహం వలెనే ఆయుధాగారనిర్మాణం ఉండాలి; అయితే దానికి భూమిగృహం 
కూడా ఉండాలి. న్యాయాధికారులచేత శిక్షించబడిన వాళ్లకొరకు (ధర్మస్టీయమ్‌) వేరుగాను, 
మహామాత్రుల (పద్ద అధికారులు high officers)చేత శిక్షించబడినవాళ్ల కొరకు 
వేరుగాను కైదులు ఉండాలి. స్రీలకు, పురుషులకు ఆ కారాగారాలలో వేరు వేరు 
స్థానాలు ఉండాలి. వాళ్లెవరూ తప్పించుకొని పారిపోకుండా మంచి రక్షణ ఏర్పరచాలి. 


2. కోశాగారం మొదలైన ఆరింటికీ కూడ శాలల్లో గొయ్యి, నుయ్యి, శౌచస్థానం 
(వర్చస్థానం), స్నానగృహాలు, అగ్నినుంచీ విషంనుంచీ రక్షణకు ఉపకరణాలు, లేదా 
విషజంతువులనుంచి రక్షణకొరకై పిల్లులు, ముంగిసలు, రక్షకభటులు ఉండే టట్లు 
చూడాలి. ఆ యా స్థానాల అధిష్టానదేవతలికి పూజలు చేసే ఏర్పాట్లు ఉండాలి. 
(కోశగృహానికి దేవత కుబేరుడు; పణ్యాగార - కోష్టాగారాలకి శ్రీదేవి; కుష్యగృహానికి 
విశ్వకర్మ ఆయుధాగారానికి యముడు, బంధనాగారానికి వరుణుడు. గ.శా.) 

ర్త కోష్టాగారంల్లో అరత్నిప్రమాణం మూతి గల కుండను వర్షాన్ని కొలవడానికి 
ఉంచాలి. 


మూ. 1. తజ్ఞాత కరణాధిష్టితః పురాణం, నవం చ రత్నం,సారం ఫల్లు 
కుష్యం వా ప్రతిగృహ్హీయాత్‌. తత్ర రత్నోపధౌ ఉత్తమో దణ్ఞః కర్తుః కారయి తుశ్చ; 
సారోపధౌ మధ్యమః, ఫల్గుకుప్యోపధౌ తచ్చ తావచ్చ దణ్ణః. 

2. రూపకదర్శకవిశుద్ధం హిరణ్యం ప్రతిగృహ్హాయాత్‌; అశుద్ధం 
ఛేదయేత్‌. ఆహర్హుః పూర్వః సాహసదబ్ణః. 


124 కౌటిలీయమ్‌ అర్థశాస్తమ్‌ 


3. శుద్ధం, పూర్ణమ్‌, అభినవం చ ధాన్యం ప్రతిగృహ్హీయాత్‌. విపర్యయే 
మూలద్విగుణో దణణః. 


4. తేన పణ్యం, కుష్యజాతం చ వ్యాఖ్యాతమ్‌. 


5. సర్వాధికరణేషు యుక్తోపయుక్తతత్పురుషాణాం పణద్విపణ 
చతుష్పణాః, పరమపహారేషు పూర్యమధ్యమోత్తమవధా దణ్డాః. 


6. కోశాధిష్టితస్య కోశావచ్చేదే ఘాతః. తద్వైయావృత్త్యకారాణా 
మర్గదబ్ణః. పరిభాషణమవిజ్ఞాతే. చోరాణామభిధర్లణే చిత్రో ఘాతః. 


7. తస్మాదాప్తపురుషాధిష్టితః సంనిధాతా నిచయాననుతిష్టత్‌. 


వ్యా. 1. (సంనిధాత) దానియందు (రత్నాదిపరీక్షయందు) నేర్పు గల 
కరణాలను (కాయస్థులను) అధిష్టించి (వాళ్ల సముదాయానికి అధిపతిగా ఉండి, వాళ్ల 
సలహాలపై) ప్రాచీనమైన లేదా నవీనమైన రత్నాలను, శ్రేష్టమైన (ఎక్కువ ఖరీదుగల) 
చందనాదికాన్ని సామాన్యమైన ఖరీదుగల వస్రాదులను (ఫల్లు) అరణ్యలభ్యవస్తువులను 
సేకరించాలి. రత్నాల విషయంలో మోసం చేస్తే మోసం చేసినవానికి, చేయించినవానికీ 
కూడ ఉత్తమదండం, అనగా వెయ్యి పణాల జుర్మానా విధించాలి. శ్రేష్టవస్తువుల 
విషయంలో మోసం చేస్తే ఏ వస్తువువిషయంలో మోసం జరిగిందో ఆ వస్తువు, దానితో 
పాటు దాని మూల్యం ఎంత ఉంటుందో అదీ జుర్మానాగా వసూలు చెయ్యాలి. 


2. నాణాల మంచి చెడ్డలు తెలిసినవాళ్లచేత పరీక్షించబడిన బంగారాన్ని, 
(బంగారు నాణాలు మొదలైనవాటిని) సేకరించాలి. అశుద్దాలైన నాణాలని మధ్యకి 
ఛేదింపచెయ్యాలి. అలాంటి నాణాలు తీసికొనివచ్చినవానికి పూర్వసాహసదండం 
విధించాలి. 

3. పరిశుద్ధమైనవీ, పాల్లు లేనివీ అయిన ధాన్యాలు సేకరించాలి. చెడ్డవాటిని 
ఇచ్చిన వానికి మూలానికి (అసలు మూల్యానికి) రెండు రెట్లు జుర్మానా వెయ్యాలి. 


4.పణ్యం విషయంలోను, కుష్యం విషయంలోను, ఆయుధాల విషయంలోను 
కూడ అనుసరించివలసిన పద్ధతి ఇదే. 


అధ్యక్షవబారః - నంనిధాతృ్సనిచయకర్శ 125 


5. అన్ని అధికరణాలలోను కూడ (depAartMent5) వస్తువుల అపహారం 
జరిగితే అధికారులకు, వాళ్ల క్రింది అధికారులకు, నౌకర్ణకు వరసగా ఒక పణం, రెండు 
పణాలు, నాలుగు పణాలు జుర్మానా వెయ్యాలి. మళ్లీ అపహారం జరిగితే పూర్వసాహస 
- మధ్యమసాహస - ఉత్తమసాహసాల జుర్మానా విధించాలి. మళ్ళీ జరిగితే దండం వధ 
(మరణదండం. గ.శా. కొరడాదెబ్బల వంటి శారీరకపీడాదండం. కాం). 


6. కోశాధికారి కోశానికి కన్నం వేయడం మొదలైనవాటి ద్వారా ధనం 
అపహరిస్తే మరణదండం. వాని క్రింద పని చేసేవాళ్లకి (తద్వైయావృత్త్యకారాణామ్‌) 
పోయిన ధనంలో సగం జుర్మానాగా విధించాలి. వాళ్లకి తెలియకుండా అపహరణం 
జరిగితే వాళ్లని నిందించి విడిచి వెయ్యాలి. దొంగలు కోశాన్ని దోచుకుంటే వాళ్లకి దండం 
చిత్రవధ. 


7. అందువల్ల అధివ్థాత విశ్వాసపాత్రులైనవాళ్ల సహాయంతో ఆ యా 
వస్తువులను సేకరించడం (నిచయాన్‌) చెయ్యాలి. 


శ్లో బాహ్యమాభ్యన్తరం చాయం విద్యాద్వర్శతాదపి, 
యథా పృష్టో న సజ్జేత వ్యయశేషం చ దర్శయేత్‌. 


ఇతి కౌటలీయార్టశా(స్తే అధ్యక్షప్రచారే ద్వాతీయాధికరణో వజ్బుమో౭ధ్యాయః 
సంనిధాతృనిచయకర్మ ఆదితః షడ్వీంళః. 


వ్యా. అందువల్ల సంనిధాత బాహ్యమైన (రాజ్యంనుండి వచ్చిన) ఆయాన్ని 
గూర్చి, ఆభ్యంతరమైన(నగరంనుంచి వచ్చిన) ఆయాన్ని గూర్చి నూరు సంవత్సరాలకు 
సంబంధించిన లెక్కలు అడిగినా కూడ తొట్రుపడకుండా ఉండేటట్లు అవన్నీ తెలుసుకొని 
ఉండౌలీ. ఖర్చు అవగా మిగిలినదానిని చూపగలిగి ఉండాలి. 


"బాలానందిని” అనే కౌటలీయార్థశాస్రాంధ్రవ్యాఖ్యానంలో అధ్యక్షప్రచారం అనే 
రెండవఅధికరణంలో సంనిధాతృనిచయకర్మ అనే పంచమాధ్యాయం, ప్రారంభంనుంచి 
ఇరవైఆరవ అధ్యాయం సమాప్తం. 


126 కౌటిలీయమ్‌ అర్థశాస్తమ్‌ 
అథ షష్టోఒధ్యాయ: 


చతుర్వింశం ప్రకరణమ్‌. సమాహరసముదయ ప్రస్థాపనం 
(Setting up of revenue by the administrator ) 


మూ. 1. సమాహర్తా దుర్గం, రాష్టం, ఖనిం, సేతుం, వనం, వ్రజం, 
వణికృథం చావేక్షత. 

2. శుల్కం, దణ్జః, పౌతవం, నాగరిక, లక్షణాధ్యక్షః, ముద్రాధ్యక్షః, 
సురా,సూనా, సూత్రమ్‌, తైలమ్‌, ఘృతమ్‌, క్షారః, సౌవర్ణికః, పణ్యసంస్థా, వేశ్యా, 
ద్యూతం, వాస్తుకం, కారుశిల్పిగణ:, దేవతాధ్యక్షః, ద్వారబాహిరకాదేయం చ 
దుర్గమ్‌. 

3. సీతా, భాగః, బలిః, కరః, వణిక్‌, నదీపాలః, తరః, నావః, పట్టనం, 
వివీతం, వర్తనీ, రజ్ఞూః, చోరరజ్ఞూశ్చ రాష్ట్రమ్‌. 

4. సువర్ణరజత వ జ్రమణి ముక్తా ప్రవాలశజ్ఞలోహలవణభూమి ప్రస్తర 
రసధాతవః ఖనిః. 

5. పుష్పఫలవాటషల్ణకేదారమూలవాపాః సేతుః. 

6. పశుమృగద్రవ్యహస్తివనపరి గ్రహః వనమ్‌. 

7. గోమహిషమజావికం ఖరోష్టమ్‌ అశ్వాశ్వతరాశ్చ వ్రజః. 

_. 8. స్థలపథో వారిపథశ్చ వణికృథః. 
ఇత్యాయశరీరమ్‌. మూలం, భాగః, వ్యాజీ, పరిఘః, ర్టప్తమ్‌, రూపికమ్‌, 
' అత్యయళశ్చ ఆయముఖమ్‌. 
"వ్యా, 1. సామాహర్త అనగా దేశంలోని పన్నుల శాఖ అధ్యక్షుడు (గీరగ1౧|5-. 
trator )దుర్గ-రాష్ట్ర - ఖని - సేతు - వన-వ్రజ-వణికృథాల పర్యవేక్షణం చెయ్యాలి. 


2. శుల్కం (ఘట్టాలలో పన్నులు), జుర్మానాలు, పొతవం (తూనికల కొలతల 


ఆధ్యక్షవ్రదారః - నమావారృనముదయవస్థావనమ్‌ 127 


పరీక్ష), నాగరికుడు (నగరాధ్యక్షుడు), లక్షణాధ్యక్షుడు (నాణాలు తయారుచేసే కార్మాగారం 
అధ్యక్షుడు), ముద్రాధ్యక్షుడు (పాస్‌పోర్టులు ఇచ్చే శాఖ అధ్యక్షుడు) మద్యం, నూలు, 
తైలం, నెయ్యి, క్షారం (బెల్లం అమ్మేవాడు), కంసాలి, వస్తువిక్రయస్థానం, వేశ్యలు, 
ద్యూతం, గృహాలు నిర్మించే తాపీమేస్తి వడ్రంగి మొదలైనవాళ్లు, కారువులు (స్తూల 
శిల్పాల నిర్మాతలు), శిల్పులు(సూక్ష్మశిల్పాలు - నగిషీలు మొదలైనవి - చేసేవాళ్లు) 
దేవాలయాల అధ్యక్షుడు, ద్వారాదేయం(పురాది ద్వారపాలకుల జీతం మొ. గ. శా. 
ద్వారాల దగ్గర వసూలు చేయవలసిన పన్ను. కాం.) బాహిరకాదేయం (నటనర్తకాదుల 
నుండి వసూలు చేయవలసిన పన్ను (గ.శా.) కోట బైట ఉన్నవాళ్ల నుండి వసూలు 
చేయవలసిన పన్ను. కాం.) ఇవన్నీ “దుర్గం” . పైవాటివల్ల వచ్చే ఆదాయానికి 'దుర్గం' 
అని పేరు. 

3. వ్యవసాయం, పంటలో ఆరవ భాగం, బలి (రాజు కిచ్చే బహుమతులు), 
పన్ను వర్తకులు, నదీరక్షకుడు, తరం(నదులు మొదలైనవి దాటించి నపుడు ఇవ్వవలసిన 
పన్ను) పట్టనం (చిన్ననగరాలనుండి ఆదాయం. (గ.శా.) ఓడరేవులు, (కాం) వివీతం 
(బీళ్లనుండి వచ్చే పన్ను) వర్తని(రోడ్డ పన్ను. కాం.సరిహద్దులు రక్షించేవాని ద్వారా వచ్చి 
పన్ను (గ.శా.) రజ్జు (ఆ యా ప్రాంతాలను రక్షించేవానినుండి వచ్చే ఆదాయం (గ.శా.) 
భూమికొలతలు. (కాం.) చోరరజ్ఞావు (దొంగలను పట్టుకోవడం) - వీటి వల్ల ఆదాయం 
రాష్టం". 

4. బంగారం, వెండి, వజ్రాలు, మణులు, ముత్యాలు, పగడాలు, శంఖాలు, 
లోహాలు, ఉప్పు, భూమినుంచీ రాళ్లనుంచీ తీసేవి, రసాలు - ఇవి 'ఖని”. 

5. పుష్పవనాలు (కుంకుమాదిపుష్పవనాలు. గ.శా). ఫలవనాలు (కూరగాయ 
తోటలు (గ.శా.) వాటలు (చెరకుతోటలు (గ.శా.) షండాలు (అరటి, పోకతోటలు 
(గ.శా.), ధాన్యం పండించే పొలాలు, మూలవాపాలు (అల్లం, పసుపు మొదలైనవాటి 
తోటలు (గ.శా.) - ఇవి సేతువు. కాంగ్లే ప్రకారం పుష్ప - ఫలవనాలు, కూరగాయలతోటలు 
(షండ), వరిచేలు మొదలైనవి, దుంపలు పెంచే భూములు - ఇవి సేతువు. 

6. జంతువులు, లేళ్ళు, వనంలో లభించే వస్తువులు - వీటిని సంరక్షించే 
స్థానాలు, గజవనాలు ఇవి- 'వనం' . 


7. ఆవులు, ఎద్దులు, గేదెలు, దున్నపోతులు, మేకలు,గొజ్టెలు, గాడిదలు, 
ఒంటెలు, అశ్వాలు, కంచరగాడిదలు - ఇవి '(వ్రజం”. 


8. స్థలమార్గ - జలమార్గాలు వణికృథం. ఇది ఆయంయొక్క (రాబడియొక్క) 
శరీరం. అనగా ఈ దుర్గాదులు ఏడూ ఆయానికి స్థానాలు. మూలం, భాగం, వ్యాజి, 
పరిమే, క్లప్తం, రూపికం, అత్యయం అనేవి ప్రధానమైన ఆయద్వారాలు. 
మూలం=ధాన్యఫలాదులను అమ్మగా వచ్చిన ధనం (గ.శా) మూల్యం (కాం.) భాగం= 
ఆరవ భాగం (గ.శా) వాటా (కాం.) వ్యాజి= ఇరవైయవవంతు మళ్లీ కొలుస్తే తగ్గకుండా 
ఉండడానికి తీసుకునేది (గ.శా) పన్నుమీద పన్ను-SUrCharge(కాం).పరిఘ= 
ఆతరద్రవ్యం. నదులు మొదలైనవి దాటించడానికి పన్ను (గ.శా.)క్షుప్తం= ఈ గ్రామం 
నుంచి ఇంత రావాలి అని వసూలు చేసే ధనం, ధాన్యం. (గ.శా.) నిర్థారితమైన 
పన్ను(కాం.).రూపికం=లవణాధ్యక్షుడు లవణం అమ్మే వాళ్లనుంచి నూరు ప్రస్థాలకు 
ఎనిమిదవ వంతు చొప్పున తీసుకునే లవణం (గ.శా.) వస్తువులు తయారుచేసినందుకు 
పన్ను(కాం) అత్యయం= జుర్మానాల వల్ల వచ్చే ధనం (గ.శా.) రాజ్యనియమాలను 
ధిక్కరించినందుకు వసూలు చేసే ధనం(కాం). 


మూ. _ దేవపితృపూజాదానార్థం స్వస్తివాచనమన్తఃపురం మహానసం, 
దూతప్రావర్తిమం, కోష్టాగారమ్‌, ఆయుధాగారమ్‌, పణ్యగృహం, కుష్యగృహం, 
కర్మాన్తః, విష్టిః, పత్త్యశ్వరథద్విపపరి(గహః, గోమలణ్ణలమ్‌, పశుమృగపక్షివ్యాల 
వాటా, కాష్టతృణవాటశ్చేతి వ్యయశరీరమ్‌. 


వ్యా. దేవతాపూజలకొరకు, పితృదేవతాపూజలకొరకు, ఇతరదానాలకొరకు, 
శాంతికపౌష్టికకర్మలకోసం (స్వస్తివాచనం), అంతఃపురం, వంటఇల్లు, దూతలను పంపడం, 
వివిధ వస్తువులను సంరక్షించడం కోసం ఏర్పరచిన కోష్టాగారం, ఆయుధాగారం, 
పణ్యగృహం (కొన్న వస్తువులు నిలవచేసే గృహం), కుష్యగృహం (అటవీవస్తువులను 
సంరక్షించే గృహం) కర్మాన్తం (కృష్యాదులు - గ.శా. కర్మాగారాలు - కాం) 
సేవకులు,కాలిబంట్లు, అశ్వాలు, రథాలు, ఏనుగులు - వీటి సేకరణ, గోమండలం 
(ఆవులు, బజ్టైలు, మేకలు, గొజ్టెలు మొదలైనవి), పశువుల, లేళ్ళ, పక్షుల, క్రూరజంతువుల 
వాటలు(నివాసాలు), కట్టెల వాటలు (నిలవచేసే స్థానాలు) గడ్డి నిలవచేసే స్థానాలు - 
ఇవన్నీ వ్యయశరీరం, ఖర్చు అయే మార్గాలు. 


మూ. రాజవర్ష, మాసః, పక్షః,దివసశ్చ వ్యుష్టమ్‌. వర్షాహేమన్త 


అధ్యక్షవ్రచారః - నమావార్పనముదయ ప్రస్థావనమ్‌ 129 


గ్రీష్మాణాం తృతీయసప్తమా దివసోనాః పక్షాః.శేషాః పూర్ణాః, పృథగధికమాసః 
కాలః. 

వ్యా. రాజవర్షం (ఏ రాజు పాలిస్తున్నాడో ఆ రాజు అధికారానికి వచ్చిన 
సంవత్సరం), మాసం, పక్షం, దివసం వీటికి 'వ్యుష్టం' అని 'పేరు, అనగా ఫలానా రాజ 
సంవత్సరంలో, ఫలానా మాసం, ఫలానా తిథి, ఫలానా దివసం, ఫలానావాడు ఇచ్చిన 
ధనం, లేదా ఫలానావాని కిచ్చిన ధనం అని నిబంధపుస్తకాదులలో (జమాఖర్చుల 
పుస్తకాలలో) లెక్కలు వేసుకోవాలి అని అర్ధం. వర్నా- హేమంత - గ్రష్మబుతువులలో 
మూడవ ఏడవ పక్షాలలో ఒక రోజు తగ్గుతుంది. మిగిలిన పక్షాలు పూర్ణాలుగా 
ఉంటాయి. (చాంద్రమానం ప్రకారం వచ్చే మాసం) సౌరమానమాసం కంటె అధికంగా 
ఉంటుంది. ఇది కాలం. (వ్యవహారంలో అనుసరించవలసిన కాలం). 

మూ. 1. కరణీయం, సిద్ధం, శేషమ్‌, ఆయవ్యయో, నీవీ చ, 

2. సంస్థానం, ప్రచార, శరీరావస్థాపనమ్‌, ఆదానమ్‌, సర్వసము 
దయపిణ్నః, సంజాతమ్‌ ఎతత్‌ కరణీయమ్‌. 

3. కోశార్పితం, రాజహారః, పుగవ్యయశ్చ ప్రవిష్టం, పరమసంవత్స 
రానువృత్తం, శాసనముక్తం, ముఖాజ్ఞప్తం చ ఆపాతనీయమ్‌ ఎతత్‌ సిద్ధమ్‌. 

4. సిద్ధిప్రకర్మయోగః, దణ్గశేషమ్‌, ఆహరణీయమ్‌, బలాత్‌కృత 
ప్రతిస్తబ్ధమ్‌, అవసృష్టం చ ప్రశోధ్యమ్‌, ఎతచ్చేషమసారమల్పసారం చ. 

వ్యా. 1. కరణీయం, సిద్ధం, శేషం, ఆయం, వ్యయం, నీవి అనేవి ఆరు. 


2. సంస్థానం (ఈ గ్రామంనుంచి ఇంత రావాలి అని నిర్ణయం), ప్రచారం 
(దేశం), శరీరావస్థాపనం (జనపదంనుంచీ నగరంనుంచీ రావలసిన ఆదాయం ఇంత 
అని నిశ్చయం), ఆదానం (సమయం ప్రకారం ధాన్యహిరణ్యాదులు వసూలు చేయడం), 
సర్వసముదయపిండం (ప్రతీగ్రామం నుంచీ, నగరంనుంచి వసూలైన ధనం ఎంతో 
తెలుసుకోవడం),సంజాతం (అన్ని ఉపాయలచేత ఇంత ధనం లభించిందని 
తెలుసుకోవడం) - ఈ ఆరింటికీ 'కరణీయంి” అని పేరు. 


3. కోశంలో చేర్చినది, రాజు తనకోసం తీసుకున్నది, నగరంలో ఆ యా 
పనులకోసం చేసిన వ్యయం - ఈ మూడింటికీ 'ప్రవిష్టం' అని పేరు. గడచిపోయిన 
సంవత్సరం నుంచి అనువర్తిస్తూ వచ్చినది, రాజుయొక్క శాసనలేఖచేత జారీ చేసిన 


ధనం, నోటిమాటచేత ఆజ్ఞాసించబడి (జారీచేసిన ధనం) ఈ మూడింటికీ 'ఆపాతనీయంి 
అని పేరు. ఈ'ప్రవిష్ట 'ఆపాతనీయాల' కి, 'సిద్ధం' అని పరు. 

4. సిద్ధికర్మప్రయోగం (పన్ను కట్టనివాళ్లవద్దనుండి ధాన్యాదులు స్వాధీనం 
చేసుకోవడం), దండశేషం (సైన్యంకోసం ఖర్చులు పెట్టగా మిగిలినది) ఈ రెండింటికీ 
'ఆహరణీయంి అని పేరు. ఇవ్వకుండా బలాత్కారంగా తొక్కి పెట్టినది, అవసృష్టం 
(అనాయాసంగా ఇవ్వవలసినవాళ్లు ఇచ్చినది), ఈ రెండింటికీ 'ప్రశోధ్యం” అని పేరు. 
శ్రమపడి వసూలు చేసినా సారం లేనిదీ, అల్పసారమూ - ఈ ఆరూ శేషం”. 

మూ. వర్తమానః, పర్యుషితః, అన్యజాతశ్చ ఆయః. దివసానువృత్తో 
వర్తమానః. పరమసాంవత్సరికః పరప్రచారసంక్రానో వా పర్యుషితః, 
నష్టప్రన్మతమాయుక్తదణ్ణః పారం, పారిహీణికమ్‌ జె పాయనికం, 
డమరగతకస్వమ్‌, అపుత్రకం, నిధిః చ అన్యజాతః. _ విక్షేపవ్యాధితాన్త 
రారమృశేషశ్చ వ్యయప్రత్యాయః. విక్రయే పణ్యానామ్‌ అర్హవృద్ధిరుపజా, 
మానోన్మానవిశేషో వ్యాజీ, క్రయసంఘర్షే వా వృద్ధిః ఇత్యాయః. 

వ్యా. వర్తమానం, పర్యుషితం, అన్యజాతం అని ఆయం మూడు విధాలు. 
ప్రతిరోజూ వచ్చే ఆయం వర్తమానం. గడచిన సంవత్సరానికి చెందినా ఈ సంవత్సరం 
వసూలైనది, పరప్రచారసంగక్రాంతం (వెనుకటి అధ్యక్ర్షునినుంచి వచ్చినది లేదా 
శత్రుదేశంనుండి వచ్చినది) పర్యుషితం. నష్టప్రస్మృతం (నష్టమై మరిచిపోయినది), 
అపరాధం చేసిన ఆ యా కార్యాధ్యక్షులకు విధించిన జుర్మానా,పార్వ్వం (పన్ను 
పెంచడం వంటి వక్రోపాయాల ద్వారా లభించినది), పారిహీణికం (సస్యాన్ని పశువులు 
పాడుచేసినప్పుడు విధించిన జుర్మానాలవల్ల లభించిన ధనం), ఉపాయనంగా 
గ్రహించినధనం (నజరానా), పట్టుబడిన బందిపోటుదొంగలనుంచి లభించిన ధనం, 
పుత్రులు లేనివాళ్ల ధనం, నిధిలాభం ఈ ఎనిమిడి రకాల ఆయం అన్యజాతం.విక్షేపశేషం, 
(ఏదో పనిమీద సైన్యం మీద ఖర్చు పెట్టగా మిగిలినది),వ్యాధితశేషం (వైద్యశాలలో 
ఖర్చుచేయగా మిగిలిన ధనం) అంతరాఠంభశేషం (తల పె ట్టిన దుర్గనిర్మాణాదులకు 
వ్యయంచేయగా మిగిలిన ధనం) ఈ మూడింటికి 'వ్యయప్రత్యాయం' (వ్యయంనుంచి 
తిరిగి వచ్చిన ఆయం) అని పేరు. వస్తువుల వెల పెంచి అమ్మినవాళ్లనుండి వసూలు 
చేసిన ధనం, ఉపజ (అమ్మకూడనివాటిని అమ్మడంవల్ల అమ్మినవాళ్లనుండి వచ్చిన 
ధనం), కొలతలలోను, తూకాలలోను వస్తువును పెంచడం వల్ల, అలా చేసినవాళ్లనుండి 


అధ్యక్షప్రచారః - నమాహర్పనముదయ ప్రన్గావనమ్‌ 131 


వసూలుచేసిన ధనం, కొసరుగా తీసుకొనే ఇరవైయవవంతు, కొనడంలో కొనేవాళ్లల్లో 
పోటీవల్ల లభించిన ధనం ఇలాంటి వన్నీ ఆయం. 


మూ. 1. నిత్యో నిత్యోత్సాదికో లాభః లాభోత్సాదికః ఇతి వ్యయః. 
దివసానువృత్తో నిత్యః. పక్షమాససంవత్సరలాభః లాభః. తయోరుత్పన్నః 
నిత్యోత్సాదికః లాభోత్సాదిక ఇతి. 
2. వ్యయసంజాతాదాయవ్యయవిశుద్దా నీవీ ప్రాప్తా చానువృత్తా 
చేతి. 
3. శ్లో ఏవం కుర్యాత్సముదయం వృద్ధిం చాయస్య దర్శయేత్‌, 
ప్రాసం వ్యయస్య చ ప్రాజ్ఞః సాధయేచ్చ విపర్యయమ్‌. 


ఇతి కౌటిలీయార్థశాగ్రే అధ్యక్షప్రచారే ద్వితీయాధికరణే షష్టోఒధ్యాయః సమాహర్తృ 
సముదయప్రస్థాపనం, ఆదితః సప్తవింశః. 


వ్యా. 1. నిత్యము,నిత్పోత్సాదికమూ, లాభమూ, లాభోత్పాదికమూ అని 
వ్యయం నాలుగు విధాలు.ప్రతిరోజు చేయవలసిన వ్యయం 'నిత్యం'. పక్షం తరవాత, 
మాసం తరవాత, సంవత్సరం తరవాత ఆ యా సేవకులకు జీతాలకోసం చేసే వ్యయం 
లాభం. నిత్యలాభాలవల్ల ఉత్పన్నమైన వ్యయం వరసగా నిత్యోత్సాదికం', 'లాభోత్సాదికం' 
అనగా నిత్యం ఇచ్చే కూలీకి అదనంగా అప్పుడప్పుడు ధనం ఇవ్వవలసివస్తే 
అది 'నిత్యోత్సాదికవ్యయం'. అదే విధంగా పక్ష - మాస- సంవత్సరాలకు నిశ్చయిం 
చినదానికంటె ఎక్కువగా ఇవ్వవలసి వస్తే అది 'లాభోత్సాదికవ్యయం'. 

2. అన్ని విధాలైన వ్యయమూ పోగా, ఆయవ్యయాలు సరిగా లెక్కచూచిన 
పిమ్మట మిగిలినది, ముందుకు సాగేదీ అయిన (taken forward)ధనం సని. 

3. (సమాహర్త ఈ విధంగా ధనోత్పత్తి చెయ్యాలి. ఆయవృద్ధి చూపించాలి. 
మంచి నేర్పుగలవాడై తక్కువ వ్యయం చూపించాలి. దీనికి వైపరీత్యం రాకుండా అనగా 
ఆయం తగ్గకుండా, వ్యయం పెరగకుండా తగు ఉపాయాలు చెయ్యాలి. 


'బాలానందిని' అను కౌటిలీయార్థశాస్రవ్యాఖ్యానంలో అధ్యక్షప్రచారం అనే ద్వితీయాధికరణంలో 
ఆరవ అధ్యాయం, మొదటినుంచి ఇరవైఏడవ అధ్యాయం సమాప్తం. 


అథ సప్రమోధ్యాయ; 
పజ్బువింశం ప్రకరణమ్‌ - అక్షపటలే గాణనిక్యాధికారః 
(The Topic of Accounts in the Records and Audit office) 
మూ.1. అక్షపటలమధ్యక్షః ప్రాబ్ముఖమ్‌ ఉదబ్ముఖం వా విభక్తొపస్థానం 
నిబన్ధపుస్తకస్థానం కారయేత్‌. 

2: తత్రాధికరణానాం సంఖ్యాప్రచారసంజాతాగ్రం, కర్మాన్తానాం 
ద్రవ్యప్రయోగే వృద్ధిక్షయవ్యయప్రయామవ్యాజీ యోగస్థాన వేతనవిష్టి 
ప్రమాణం, రత్నసారఫల్లుకుప్యానామర్థ ప్రతివర్షక ప్రతిమాన మానోన్మానభాణ్ణం 
దేశగ్రామజాతికులసంఘానాం ధర్మవ్యవహార చారిత్రసంస్థానం రాజోపజీవినాం 
ప్రగ్రహట్రదేశభోగవరిహారభక్షవేతన లాభం, రాజ్ఞశ్చ పత్నీపుత్రాణాం 
రత్నభూమిలాభమ్‌, నిర్దేశౌత్సాదికప్రతీకారలాభం మిత్రామిత్రాణాం చ 
సన్గివిక్రమటప్రదానాదానం నిబన్ధపుస్తకస్థం కారయేత్‌. 

వ్యా. 1. అధ్యక్షుడు నిబంధపుస్తకాలు జాగర్తచేసే స్థానమైన అక్షపటలాన్ని వేరు 
వేరుగా ఉన్న విశాలమైన గుర్తులతో పూర్వాభిముఖంగా కాని, ఉత్తరాభిముఖంగా గాని 
నిర్మింపచెయ్యాలి. ఆయవ్యయాదులకూ, ఆ యా వస్తువుల లెక్కలకీ సంబంధించిన 
పుస్తకాలు ఉంచే కార్యాలయానికి “అక్షపటలంి అని పేరు. నిబంధపుస్తకాలు అనగా 
రిజిస్టర్ణు. 

2.ఆ అక్షపటలంలో ఆయాశాఖల (ఆదాయం వచ్చే విభాగాల) సంఖ్యలను, 
ప్రచారంయొక్క (జనపదంయొక్క), సంజాతంయొక్క (మొత్తం ధనోత్పత్తియొక్క 
అనగా జనపదాలనుండి లభించే మొత్తం ఆదాయంయొక్క) అగ్రాన్ని (ఇది ఇంత అనే 
విషయాన్ని) నిబంధపుస్తకాలలో వ్రాయించాలి. కర్మాంతాల (కర్మాలయాల)లో 
ఖర్చు పెట్టిన ధనానికి వస్తువులకీ సంబంధించిన వృద్ధి, తరుగుదల, వ్యయం, ప్రయామం 
(సిద్ధధాన్యరాశి), వ్యాజి(కొలతలలోను తూకొలలోను అధికంగా తీసుకున్న ఎనిమిదవ 
వంతు) కలితీలు, స్టానాలు, జీతాలు, వెట్టిచాకిరీ - వీటి ప్రమాణాన్ని వ్రాయించాలి. 
రత్నాలు, విలువైన వస్తువులు, అంత విలువైనవి కాని వస్తువులు, అడవులనుండి 
లభించే వస్తువులు - వీటికి సంబంధించిన మూల్యం, ప్రతివర్ణకం (వాటి మంచి చెడ్డలు 
Quality), బరువు, మానం (కొలత, ఎత్తు), ఉన్మానం (తూకం), భాండం(మూలధనం. 


అధ్యక్షపబారః - అక్షవటలమ్‌ 133 


(గ.శా.) వాటిని ఉంచినపెట్టెలు మొ. (కాం.) వీటిని నిబంధపుస్తకాలలో వ్రాయించాలి. 
ఆ యా దేశాలకి (ప్రాంతాలకి) గ్రామాలకి, వర్గాలకి, కుటుంబాలకీ, సంఘాలకీ చెందిన 
నియమాలను లావాదేవీలను, ఆచారాలను, అనుస్యూతంగా వచ్చే అలవాట్లను 
నిబంధపుస్తకాలలో వాయించాలి. రాజును ఆశ్రయించి ఉండే మంత్రిపురోహితాదులకు 
జరిపే గౌరవమర్యాదలు (ప్రగ్రహం) వాళ్ల నివాసాల ఏర్పాట్లు (ప్రదేశ) వాళ్ల కిచ్చే 
బహుమతులు (భోగ), పన్నునుండి మినహాయింపు (పరిహారం), అశ్వగజపదాత్యాదులకు 
ఆహారం (అనగా బత్తెం) జీతం -వీటి లాభాన్ని నిబంధపుస్తకాలలో వ్రాయించాలి.రాజు, 
రాజభార్యలు, రాజపుత్రులు అనుభవించే రత్నాల, భూముల లాభాన్ని కూడా 
వ్రాయించాలి. రాజ-రాజభార్యా-పుత్రాదులకు నిత్యం ఇచ్చేది కాకుండా అధికంగా 
ఇచ్చే “సామంతవ్యపదేశం' అనే పేరు గల ధనాదికాన్ని, ఉత్సవాదులలో లభించిన 
ధనలాభాన్ని (జెత్సాదికలాభం), వ్యాధ్యాదుల చికిత్సకోసం ఇచ్చే ధనలాభాన్ని 
(ప్రతీకారలాభం) వాయించాలి. “బె త్పత్తికలాభం” అనే పాఠంలో ఆ పదానికి 
దేశోపద్రవసూచకాలైన అపశకునాలు కలుగుతే శాంత్యాదుల కోసం ఖర్చు పెట్టే ధనం 
అని అర్థం. మిత్రామిత్రులతో సంధివిక్రమప్రదానాదానాన్ని (అనగా మిత్రులతో సంధి 
చేసికొని వాళ్ల కిచ్చే ధనాన్ని, శత్రువులను నిగ్రహించి వాళ్లనుండి గ్రహించిన ధనాన్నీ 
కూడా నిబంధపుస్తకంలో వ్రాయించాలి. 

మూ. 1. తతః సర్వాధికరణానాం కరణీయం, సిద్ధం, శేషమ్‌, 
ఆయవ్యయాౌ, నీవీమ్‌, ఉపస్థానమ్‌, ప్రచారచరిత్రసంస్థానం చ నిబన్థేన 
ప్రయచ్చేత్‌. ఉత్తమమధ్యమావరేషు చ కర్మసు తజ్జాతికమధ్యక్షం కుర్యాత్‌; 
సాముదాయికేష్వవక్తుప్తికం, యముపహత్య న రాజానుతప్యేత, 

2. సహగ్రాహిణః, ప్రతిభువః, కర్మోపజీవినః, పుత్రాః భ్రాతరః, 
భార్యా, దుహితరః, భృత్యాశ్చాస్య కర్మచ్చేదం వహేయుః. 

వ్యా. 1. ఆ యా అధికరణాల (ఆ యా శాఖల అధ్యక్షుల) కర్తవ్యాన్ని, 
జరిగినదానిని, మిగిలినదానిని (ఇటుపై చేయవలసిన పనిని), ఆయవ్యయాలను, 
నిలవ ఉన్న ధనాన్ని, కర్మచారులు కార్యాలయాలలో ఉండవలసిన కాలాన్నీ (ఉపస్థానం), 
వాళ్ల కర్తవ్యాల పరిధిని (కాం) దేశాన్నీ (గ.శా.), ఆచారాలను(చరిత్ర), నిశ్చితమైన 
నియమాలను (సంస్థానం) నిబంధపుస్తకాల ద్వారా అన్ని శాఖల అధిపతులకు 
అందజేయాలి. ఉత్తమకార్యాలకు ఆ జాతికే చెందినవానిని, మధ్యమకార్యాలలో ఆ 


నన కౌటిలీయమ్‌ అర్థశాన్తమ్‌ 


జాతికి చెందినవానిని, అధమ (తక్కువరకం) కార్యంలో అలంటి జాతికి చెందిన వానిని 
అధ్యక్షుణ్ణిగా చెయ్యాలి. సాముదాయిక కర్మలలో అనగా చాలామంది కలిసి చేయవలసిన 
పనులలో అలాంటి పనులను నిర్వహించడంలో పేరుపొందినవాణ్ణి (అవక్షుప్తిక) 
అధ్యక్షుణ్ణిగా చేయాలి. అయితే అలా నియమించబడిన ఎ అధికారి అపరాధం 
చేసినప్పుడు వానికి మరణశిక్ష విధించవలసివస్తే రాజు పశ్చాత్తాపం చెందవలసి 
ఉండదో అలాంటివానినే నియమించాలి. అనగా బందువింత్రాదులను 
నియమించకూడదు. 

2. ఆ అధికారియొక్క కర్మచ్చేదాన్ని (అతడు సరిగా పనిచేయకపోవడంవల్ల 
వచ్చిన నష్టాన్ని) అతనితో కలిసి పనిచేసేవాళ్లు, జామీను ఉన్నవాళ్లు, ఆతని ఉద్యోగం 
మీద జీవించేవాళ్లు, పుత్రులు, సోదరులు, పుత్రికలు, ఆతని భృత్యులు భరించాలి. 

మూ. 1. త్రిశతం చతుఃపఇగ్ధాశచ్చ అహోరాత్రాణాం కర్మవత్సరః. 
తమాషాఢీపర్యవసానమ్‌ ఊనం, పూర్ణం వా దద్యాత్‌. కరణాధిష్టితమ్‌ 
అధిమాసకం కుర్యాత్‌. అపసర్పాధిష్టితం చ ప్రచారమ్‌. ప్రచారచరిత్రసంస్థానాని 
అనువలభమానో హి ప్రకృతః నముదయజ్ఞానేన వరిహాపయతి; 
ఉత్ఫానకేశాన హత్వాదాలస్యేన, శబ్బాదిష్వి(న్చియార్థేషు ప్రమాదేన, 
సంక్రోశాధర్మానర్థభీరుః భయేన, కార్యార్థిషు అనుగ్రహబుద్ధిః కామేన, 
పాంసాబుద్ధిః కోపేన, విద్యాదవ్యవల్లబాపాశ్రయాల్‌ దర్చేణ, 
తులామానతర్కగణికాన్తరోపధానాత్‌ లోభేన. 

2. తేషామానుపూర్వ్యాత్‌ యావానర్భిపఘాతః తావానేకోత్తరో దణ్ణ 
ఇతి మానవాః. సర్వత్ర అష్టమగుణ ఇతి పారాశరాః. దశగుణ ఇతి బార్హస్పత్యాః. 
వింశతిగుణ ఇత్యౌాశనసాః. యథాపరాధమ్‌ ఇతి కౌటిల్యః. 

వ్యా. 1. కర్మసంవత్సరం (పని చేసే సంవత్సరం) మూడువందల యాభైనాలుగు 
రోజులు. సంవత్సరం లెక్క ఆషాఢ పూర్ణిమనుంచి చెయ్యాలి. జీతాలు మొదలైనవి 
ఆషాఢపూర్ణిమతో ప్రారంభం అయ్యే కర్మవత్సరాన్ని పట్టి అది తగ్గినా, నిండినా లెక్కకట్టి 
ఇవ్వాలి. కరణంచేత (గణకునిచేత) ఎనెలకి ఆ నెల వేరు వేరుగా లెక్కలు వేయించాలి. 
ప్రచారాన్ని (జనపదాన్ని గ.శా. ఆ యా అధికారుల పనుల్ని. కాం) గూఢచారుల ద్వారా 
కనిబెడుతూ. ఉండాలి. జనపదాల ఆచారాలను (జరుగుతున్న విషయాలను, అలవాట్లను. 
కాం) స్థిరంగా + ఉండే నియమాలను సరిగా తెలుసుకొనని అధ్యక్షుడు అజ్ఞానంచేత 


అధ్యక్షవ్రచారః - అక్షపటలమ్‌ 135 


పన్నులు మొదలైన రాష్ట్రానికి చెందిన రాబడికి నష్టం కలిగిస్తాడు. పనిచేయడంలోని 
శ్రమను (ఉత్తానక్షేశం) సహించకపోవడం వల్ల అలసత్వంచేత (సోమరితనం చేత), 
సంగీతాదులైన ఇంద్రియసుఖాలకి మరగడంవల్ల ప్రమాదం (పొరబాట్లు) చేయడంచేత, 
అందరు తిడతారనో, అధర్మం అనో, అనర్థం కలుగుతుం దనో భయపడేవాడు 
భయంచేత, కార్యార్థులకు ఏదో విధంగా సహాయం చెయ్యాలని అనుకొనేవాడు 
కామంచేత, హింసాబుద్ధి కలవాడు కోపంచేత, విద్యవల్ల, ధనంవల్ల, రాజవల్లభుల(రాజుకు 
దగ్గరగా ఉండేవాళ్ల) ఆశ్రయంవల్తా కలిగిన దర్పంచేత, తూకాలలోను, కొలతలలోను, 
తప్పుడు అంచనాలచేత (తర్కాంతర), తప్పుడు లెక్కలచేత మోసంచేయడం ద్వారా 
లోభంచేత రాష్టం రాబడికి నష్టం కలిగ్గిస్తాడు. 

2. అజ్ఞానాదులైన ఈ ఎనిమిది విధాలైన అపరాధాలలో ఆనుపూర్విచేత 
(మొదటిదానికంటె రెండవది అనే క్రమంలో) రాబడిలో ఎంత నష్టం వచ్చిందో అంత 
ధనం, దానికి రెట్టింపూ దండం విధించా లని మానవమతానుయాయులు అంటున్నారు. 
అనగా మొదటిరకం అపరాధానికి రెట్టింపు, రెండవ రకం అపరాధానాకి రెండు రెట్లు 
ఇత్యాదివిధంగా జుర్మానా అని వాళ్ల అభిప్రాయం. అన్ని విధాలైన అపరాధాలకీ ఎనిమిది 
రెట్లు దండం అని పారాశరమతం అనుసరించేవాళ్లు, పది రెట్లని బృహస్పతి 
మతానుసారులు, ఇరవైరెట్లని శుక్రాచార్యమతానుయాయులు చెపుతున్నారు. అపరాధాన్ని 
పట్టి తదనుగుణంగా దండం విధించా లని కౌటిల్యుని అభిప్రాయం. 

మూ. గాణనిక్యాన్యాషాఢీమాగచ్చేయుః. ఆగతానాం సముద్ర 
పుస్తభాణ్ణనీవీకానామ్‌ ఎకత్ర అసంభాషావరోధం కారయేత్‌. ఆయవ్యయ 
నీవీనామగ్రాణి శ్రుత్వా నీవీమ్‌ అవహారయేత్‌. యచ్చాగ్రాదాయస్య అన్తరవర్ణే 
నీవ్యా వర్ధిత వ్యయస్య వా యత్‌ పరిహాపయేత్‌ తదష్టగుణమ్‌ అధ్యక్షం 
దాపయేత్‌. విపర్యయే తమేవ ప్రతి స్యాత్‌. 

వ్యా. సంవత్సరానికి సంబంధించిన ఆదాయపు లెక్క లన్నీ ఆషాఢపూర్ణిమనాటికి 
(రాజ్యకోశాగారానికి) రావాలి. ఆ యా ప్రాంతాలనుంచి గాణనిక్యాలను తీసుకొనివచ్చిన 
అధ్యక్షుల కందరికీ, ముద్రలు (సీళ్లు) వేసిన లెక్కల పుస్తకాల పెట్టెలు, ధనం వాళ్ల దగ్గర 
ఉన్నప్పుడు, ఆవాసాలు ఏర్పరచి, వాళ్లు ఒకళ్లతో ఒకళ్లు మాటలాడుకొనే అవకాశం 
లేకుండేటట్లు చూడాలి. వాళ్లు నోటితో చెప్పిన ఆయ-వ్యయ-నీవుల(నీవి=మిగిలిన 
ధనం) మొత్తాలను (అగ్రాణి) విని నీవిని కోశం లోపలికి తెప్పించాలి. అంతరవర్ణంలో 


136 కౌటిలీయమ్‌ అర్థశాన్రమ్‌ 


(బాలన్స్‌ చూపించే పుస్తకంలో) ఉన్న నీవి(బాలన్స్‌) మొత్తం కంటె అసలు వచ్చిన 
ఆదాయం ఎక్కువ ఉన్నా అనగా ఆదాయా న్నంతనీ పూర్తిగా చూపకుండా బాలన్స్‌ 
తక్కువ చూపినా, లేదా ఉండవలసిన నీవికంటె ఎక్కువగా వ్యయం చూపినా, అది 
ఎంత ధనం తేడా ఉంటుందో దానికి ఎనిమిది రెట్లు ఆ అధికారినుండి దండరూపంలో 
రాబట్టాలి. దీనికి విపర్యయం (మార్చు), అనగా ఆయాన్ని వచ్చినదానికంటె ఎక్కువగా 
పుస్తకంలో చూపడం లేదా ఖర్చుపెట్టగా మిగిలిన దానిని ఎక్కువగా చూపడం జరిగితే 
ఎక్కువ వచ్చిన ధనం ఆ అధికారికి తిరిగి ఇచ్చివేయాలి. 

మూ. 1. యథాకాలమనాగతానామ్‌ అపుస్తనీవీకానాం వా దేయ 
దశబన్లో దణ్ణః. కార్మికే చోపస్టితే కారణి కస్యాప్రతిబధ్నతః పూర్వః సాహసదలణ్ణః; 
విపర్యయే కార్మికస్య ద్విగుణః. 

2. ప్రచారసమం మహామాత్రాః సమగ్రాః శ్రావయేయుః అవిషమ 
మాత్రాః. పృథగ్ఫూతో మిథ్యావాదీ చైషాముత్తమదణ్ణం దద్యాత్‌. 

3. అకృతాహోరూపహరం మాసమాకా జ్‌క్షేత. మాసాదూర్ధ్వ్యం మాసద్విశ 
తోత్తరం దణ్ణం దద్యాత్‌. అల్పకశేషనీవీకం పజ్బరాత్రమాకాజ్‌క్షేత తతః పరమ్‌. 

వ్యా. 1. అధికారులు నిర్గీతసమయానికి రాకపోయినా, పుస్తకాలు, నీవి 
తీసికొని రాకుండా వచ్చినా వాళ్లకి, తీసికొనిరావలసిన దానిలో పదవవంతు జుర్మానా 
వెయ్యాలి. కార్మికుడు (కర్మాధ్యక్షుడు) పుస్తకాలను పరీక్షించడానికి నిర్ణీతమైన సమయంలో 
ఉపస్థితుడై ఉండగా కారణికుడు (లెక్కలు చూపవలసిన అధికారి) వచ్చి లెక్కలు 
చూపకపోతే వానికి పూర్వసాహసదండం విధించాలి.దానికి వ్యతిరేకం అయితే - అనగా 
కారణికుడు వచ్చి కార్మికుడు రాకపోతే కార్మికునికి పైన చెప్పిన దానికి రెట్టింపు దండం. 

2. మహామాత్రులు ( ఉన్నతాధికారులు) అందరూ కలిసి వచ్చి తమ తమ 
కర్తవ్యాలకు అనుగుణంగా, తేడాపాడాలు ఏవీ లేకుండా లెక్కలు వినిపించాలి. వాళ్లల్లో 
బె ఒక్కడైనా వేరుగా ప్రవర్తించినా, అసత్యం చెప్పినా అతడు ఉత్తమసాహసదండం 
చెల్లించాలి. 

3. ఏ రోజుకు ఆ రోజు లెక్కలు చూపవలసినవాడు రాకపోతే ఒక మాసం 

నిరీక్షించాలి. మాసం దాటితే, ఒక్కొక్క మాసానికి రెండేసి వందలు పెంచుతూ పైన 


చెప్పిన దండం విధించాలి. తక్కువ నీవి మిగిలినవాని కోసం మాసం తరవాత కూడ 
ఐదు రోజులు నిరీక్షించాలి. (తరవాత పైన చెప్పిన విధంగా దండించాలి). 


అధ్య్వక్షవబారః - అక్షపటలమ్‌ 137 


మూ: 1. కోశపూర్వమహోరూపహరం ధర్మవ్యవహారచరిత్రసంస్థాన 
సంకలననిర్వర్హ్తనానుమాన చారప్రయోగ్రైరవేక్షేత. 

2. దివనపజ్బురాత్రపక్షమాన చాతుర్మాస్యనంవత్సరైశ్చ ప్రతి 
సమానయేత్‌. వ్యుష్టదేశకాలముఖోత్పత్త్యనువృత్తిప్ర మాణదాయకదాపక 
నిబన్గకప్రతిగ్రాహకైశ్చాయం సనమానయేత్‌. వ్యుష్టదేశకాలముఖలాభ 
కారణదేయయోగపరిమాణాజ్ఞాపకోద్ధారక నిధాతృప్రతగ్రాహకైశ్చ వ్యయం 
సమానయేత్‌. వ్యుష్టదేశకాలముఖానువర్తనరూప లక్షణ పరిమాణ నిక్షేప 
భాజనగో పాయకైశ్ళ నీవీం సమానయేత్‌. 

వ్యా. 1. కోశంతో పాటు (ధనంతో పాటు) తయారైన ప్రతిరోజుకు సంబంధించిన 
లెక్కల పుస్తకాలు తీసికొని వచ్చిన వానిని (ఆలస్యంగా తీసికొనివచ్చిన వానిని) ఇతడు 
నిజంగా మంచివాడేనా డాంబికుడా అని ధర్మశాస్తనియమానుసారంగా, వ్యవహారం, 
లోకాచారం, పూర్వపుస్టితి, మొత్తం సొమ్మును కూడి లెక్కలు తయారుచేయడం,కార్యం 
నిర్వహించే పద్ధతి, అనుమానం (చేసిన దానిని పట్టి.చేయవలసిన పనిని ఊహించడం) 
గూఢచారుల ప్రయోగం వీటిచేత పరీక్షించాలి. 

2. రోజు, అయిదు రోజులు, పదిహేను రోజులు, మాసం,నాలుగు 
మాసాలు,సంవత్సరం వీటి విభాగాలను పట్టి, ఆయ-వ్యయ-నీవుల లెక్కలు పరీక్షించి 
తయారుచేసి ఉంచాలి. వ్యుష్టం (రాజవర్షమాస-పక్ష-దివసాదికం), దేశం,వర్నాదికాలం, 
ఆయముఖం ( ఆయద్వారం,, ఆయద్వారాలనుండి వచ్చిన శుల్కాదికం, వెనుకటి 
సంవత్సరంనుంచి లేదా ఇతరమైన పద్దులనుండి అనువర్తించిన ధనం, ప్రమాణం, 
పన్ను చెల్లించేవాడు, పన్ను వసూలుచేసే రాజపురుషుడు, నిబంధకుడు (లేఖకుడు), 
వచ్చిన ధనం తీసికొనే ప్రతిగ్రాహకుడు - విటి నన్నింటినీ పరిగణనలోనికి తీసుకుంటూ 
ఆయం లెక్కలు చెయ్యాలి. అదే విధంగా వ్యుష్టం, దేశం,కాలం, ముఖం, పక్షమాస 
సంవత్సరాలలో వచ్చిన లాభం, ఆ లాభానికి కారణం, ఇతరులకు, ఇవ్వవలసిన 
ద్రవ్యం, యోగం (ద్రవ్యాపద్రవ్యాలు కలపడం), పరిమాణం, ఖర్చు ఆదేశించిన 
అధికారి, ఉద్దారకుడు (కోశంనుంచి ధనం తీసినవాడు), నిధాతృకుడు (వానినుంచి 
తీసికొని ఇతరునికి ఇచ్చినవాడు), ప్రతిగ్రాహకుడు (ఆ ధనం వానినుంచి తీసుకొన్నవాడు) 
- ఈ అన్ని వివరణలతో వ్యయానికి సంబంధించిన లెక్కలు తయారు చేయాలి. వ్యుష్టం, 
దేశం, కాలం, ఆయముఖం, అనువర్తనం, రూపం (ధనస్వరూపం) దాని లక్షణాలు, 


138 కౌటిలీయమ్‌ అర్థశాన్రమ్‌ 


పరిమాణం, అది ఉంచిన స్థానం, దాని రక్షకుడు - ఈ వివరా లన్నింటినీ చూపుతూ నీవి 
(బాలన్స్‌)కి సంబంధించిన లెక్కలు వ్రాయాలి. 

మూ. 1. రాజార్థీ కారణికస్య అప్రతిబధ్నతః, ప్రతిషధయతో వా 
ఆజ్ఞాం నిబన్ఫాదాయవ్యయమన్యథా వాపి కల్పయతః పూర్వః సాహసదణ్ణ:. 

2. క్రమావహీనమ్‌, ఉత్రమమ్‌, అవిజ్ఞాతమ్‌,పునరుక్తం వా వస్తుకమ్‌ 
అవలిఖతః ద్వాదశపణో దణ్ణః. 

3. నీవీమవలిఖతః ద్విగుణః, భక్షయతః అష్టగుణః, నాశయతః 
పజ్బబన్గః ప్రతిదానం చ. మిథ్యావాదే స్తేయదబజ్జః. పశ్చాత్‌ ప్రతిజ్ఞాతే 
ద్విగుణః, ప్రస్మృతోత్పన్నే చ. 

వ్యా. 1. రాజుకు సంబంధించిన ధనాదిలాభరూప మైన కార్యంలో లెక్కలు 
సరిగా వ్రాయకపోయినా, రాజాజ్ఞకు అడ్డు తగిలినా, నిబంధం (రిజిస్టర్‌) లో వ్రాసిన 


ఆయవ్యయాలను తారుమారు చేసినా, అలాంటి గణనాధికారికి (కారణికునికి) 
పూర్వసాహసదండం విధించాలి. 


2. నిబంధపుస్తకాలలో సరియైన క్రమం లేకుండా వస్తుకాన్ని (లెక్కలు) 
తప్పుగా వ్రాసినవానికి, వ్రాయవలసిన పద్ధతికి విరుద్ధంగా వ్రాసినవానికీ, అస్పష్టంగా 
వ్రాసినవానికీ, వ్రాసినదే మళ్లీ వ్రాసినవానికీ పన్నెండు పణాల దండం. 

3. నీవిని (బాలన్స్‌) పైన చెప్పిన విధంగా తప్పుగా వ్రాసినవానికి రెట్టింపు (24 
పణాల) దండం. నీవిని మింగేసినవానికి తొంబైఆరు పణాల దండం.నీవికి నష్టం 
కలిగించినవానికి అనగా నీవిలోని కొంత ధనాన్ని వృథావ్యయాదులు చేసినవానికి, అలా 
వ్యయంచేసినదానిలో అయిదవ వంతు ధనం దండంగా విధించి, అలా వ్యయం 
చేసినదానిని వానినుండి రాబట్టాలి. అసత్యం చెపితే దొంగిలించినందుకు ఎంత 
దండమో అంత దండం. నిబంధపుస్తకం వ్రాయవలసినది ప్రాయనట్లు తరవాత 
గుర్తించబడినా,వ్రాయడం. మరిచి తరవాత వ్రాసినా స్తేయదండానికి రెట్టింపు దండం. 
శ్లో . . అపరాధం సహేతాల్పం తుష్యేదల్సే5పి చోదయే. 

మహోపకారం చాధ్యక్షం ప్రగ్రహేణాభిపూజయేత్‌. 
ఇతి కౌటిలీయార్థశాస్తే అధ్యక్షప్రచారే ద్వితీయాధికరణే సప్తమో౬ధ్యాయ:. 
_ అక్షపటలే గాణనిక్యాధ్యాయః., ఆదితః అష్టావింశః, 


అధ్యక్షవబారః - నముదయ(నవత్వానయనమ్‌ 139 


వ్యా. చిన్న చిన్న పొరబాట్లు జరిగినా రాజు సహించాలి. ఉదయం (ఆయం) 
తక్కువగా ఉన్నా సంతోషించాలి. రాజ్యానికి చాలా ఉపకారం చేసిన అధ్యక్షుణ్ణీ ఆతనికి 
అనేక విధాల లాభాలు కలిగించి బాగా గౌరవించాలి. (ఆతనిని ఆ స్థానంలో స్థిరంగా 
నియోగించాలి. గ.శా.). 


“బాలానందిని” అను కౌటిలీయార్థశాస్తాంధ్రవ్యాఖ్యానంలో అధ్యక్షప్రచారం అనే రెండవ 
అధికరణంలో, అక్షపటలంలో గాణనిక్యాధికారం అనే ఎడవ అధ్యాయం, ప్రారంభంనుంచి 
ఇరవైఎనిమిదవ అధ్యాయం సమాప్తం. 


అథ అష్టమోంధ్యాయః 
షడ్వింశం ప్రకరణమ్‌-సముదయస్య యుక్తాపహృతస్య ప్రత్యానయనమ్‌. 
యుక్తులు (అధికారులు) అపహరించిన సముదయం (రెవెన్యూ) తిరిగి రప్పించడం. 


మూ. 1. కోశపూర్వాః సమారమ్ఫాః. తస్మాత్‌ పూర్వం కోశమవేక్షేత. 

2. ప్రచారసమృద్ధిః, చరిత్రానుగ్రహః, చోరగ్రహః, యుక్త ప్రతి షేధః, 
సస్యసంపత్‌, పణ్యబాహుల్యమ్‌, ఉపసర్గప్రమోక్షః, పరిహారక్షయః, 
హిరణ్యోపాయనమితి కోశసమృద్ధిః. 

రః ప్రతిబన్ధః, ప్రయోగః, వ్యవహారః, అవస్తారః, పరిహాపణమ్‌, 
ఉపభోగః, పరివర్తనమ్‌, అపహారశ్చేతి కోశక్షయః. 

వ్యా. 1. అన్ని పనులూ కోశంమీదనే ఆధారపడి ఉంటాయి. అందుచేత 
ముందుగా కోశాన్ని జాగర్తగా పర్యవేక్షించుకోవాలి. 

2. ప్రచారసమృద్ధి(అన్నివిధాలైన కార్యకలాపాలు నిర్విఘ్నంగా కొనసాగించడం. 
కొం. జనపదాల సమృద్ధి గ.శా.), సమాజంలోని ఆ యా ఆచారాలను పాలించడం, 
దొంగలను పట్టుకొనడం, అధికారులు లంచాలు తీసుకోవడం మొదలైన పనులు 
చేయకుండా వాళ్లని అదుపులో ఉంచడం, సస్యసంపద, వివిధవస్తువులు సమృద్ధిగా 
లభించడం, అగ్నిప్రమాదాద్యుపద్రవాలు కలగకుండా జాగర్తలు తీసికొనడం, కొంతమందికి 
ఇచ్చే పరిహారాలను (పన్నులు చెల్లించడం, అప్పు తీర్చడం మొదలైన వాటికి ఇచ్చే 
మినహాయింపులను) తగ్గించడం, (ధనికసామంతాదులనుండి) ధనం కానుకగా 


Nd కౌటిలీయమ్‌ అర్థశాన్తమ్‌ 


గ్రహించడం - ఇవి కోశం వృద్ధి చెందడానికి ఉపాయాలు. 

3. ప్రతిబంధం, ప్రయోగం,వ్యవహారం, అవస్తారం, పరిహాపణం, 
ఉపభోగం,పరివర్తనం, అపహారం - ఇవి కోశం క్షీణించడానికి హేతువులు, 

మూ. 1. సిద్ధీనామ్‌ అప్రసాధనమ్‌,అనవతారణమ్‌, అప్రవేశనం వా 
ప్రతిబన్గః. తత్ర దశబన్గా దబ్బః. 

2. కోశద్రవ్యాణాం వృద్ధిప్రయోగః ప్రయోగః.పణ్యవ్యవహారో 
వ్యవహారః. తత్ర ఫలద్విగుణో దణణః. 

3. సిద్ధం కాలము ప్రాప్తం కరోతి, అప్రాప్తం ప్రాప్తం వా ఇత్యవస్తారః. 
తత్ర పల్చుబన్లో దణ్ఞః. 

4. క్లుప్త్రమాయం పరిహాపయతి,వ్యయం వా వివర్ణయతీతి పరిహాప 
ణమ్‌. తత్ర హీనచతుర్లుణో దణ్బః. 

5. స్వయమనై్యైర్వా రాజద్రవ్యాణాముపభోజనముపభోగః. తత్ర 
రత్నోపభోగే ఘాతః, సారోపభోగే మధ్యమః సాహసదణ్ణః, ఫల్గుకుప్యోపభోగే 
తచ్చ తావచ్చ దల్ణః. 

6. రాజద్రవ్యాణామన్యద్రవ్యేణ ఆదానం పరివర్తనమ్‌.తత్‌ ఉపభోగేన 
వ్యాఖ్యాతమ్‌. 

7. సిద్దమాయం న ప్రవేశయతి, నిబద్ధం వ్యయం న ప్రయచ్చతి, 
ప్రాప్తాం నీవీం విప్రతిజానీతే ఇత్యపహారః. తత్ర ద్వాదశగుణో దణణః. 

వ్వా. 1. రాజుకు అందవలసిన సిద్ధద్రవ్యాలను (పన్నులు మొదలైనవాటిని) 
ఉత్పత్తి చేయకపోవడం (గ.శా) పనులు చేయకపోవడం (కాం.) ఉత్పన్నమైన వాటిని 
చేతికి అందించకపోవడం (గ.శా) వాటి ఫలాలను అందించకపోవడం (కాం) అప్రవేశనం, 
భాండాగారానికి చేర్చకపోవడం ఇవి “ప్రతిబంధం”: ఆ నేరానికి రావలసిన సొమ్ములో 
పదవ వంతు దండం. pe 

2. ధనాగారంలో ఉన్న ద్రవ్యాన్ని తీసుకొని దానిని వడ్డీకి తిప్పి ధనం 
సంపాదించడం "ప్రయోగం. రాజుకు సంబంధించిన వస్తువులతో వ్యాపారం సాగించడం 
'వ్యవహారం'.' ఈ ఆపరాధం చేసినందుకు ఇలా చేసి సంపాదించిన ధనానికి రెట్టింపు 
దండం. ' . 


tb 


అధ్యక్షవ్రబారః - నముదయప్రత్యానయనమ్‌ 141 


3. ధనం వసూలు చేయవలసిన కాలం వచ్చినా (లంచం మొదలైనవి 
తీసుకొని) దానిని పొడిగించినా, కాలం రాకపోయినా (ద్వేషాదులచేత) వచ్చినట్లు 
వసూళ్లు చేసినా అది 'అవస్తారం'. ఇది చేసిన అధికారికి ఆ ధనంలో ఐదవ వంతు 
దండం. 

4. నిర్ణయించబడిన ఆదాయాన్ని తగ్గించినా,నిర్ణయించినదానికంటె ఎక్కువ 
వ్యయం చేసినా అది “పరిహాపణం'. అలా చేసిన అధికారికి నష్టం వచ్చిన ధనానికి 
నాలుగు రెట్లు దండం. 

5. రాజద్రవ్యాన్ని స్వయంగా అనుభవించినా, ఇతరులచేత అనుభవింపచేసినా 
అది “ఉపభోగం'. అందులో రత్నాల ఉపభోగం జరిగితే మరణదండం. శ్రేష్టమైన 
వస్తువుల ఉపభోగానికి మధ్యమసాహసదండం. అంతగా శ్రేష్టం కాని వాటి ఉపభోగం 
గాని, అరణ్యంనుంచి లభించే వస్తువుల ఉపభోగం గాని జరిగితే ఆ వస్తువుల 
మూల్యంతో పాటు దానితో సమాన మైన ధనం దండం. 

6. (ఖరీదైన) రాజద్రవ్యాలను తీసికొని వాటి స్థానంలో నాసిరకం ఇతర 
ద్రవ్యాలు ఉంచడం “పరివర్తనం”. ఇది ఉపభోగంచేతనే వ్యాఖ్యానించబడింది. అనగా 
ఉపభోగం విషయంలో విధించే దండమే దీనికీ విధించాలి. 

7. సిద్ధమైన (ఉత్పన్నమైన, వసూలైన) ఆయాన్ని కోశానికి చేర్చకపోవడం, 
పుస్తకాలలో వ్రాసిన వ్యయం చేయకపోవడం నీవిని (బాలన్సును) తారుమారుచేయడం 
ఇది అపహారం. అందుకు ఆ అధికారిని ఆ ధనానికి పన్నెండు రెట్లు ధనం జుర్మానా 
వేసి శిక్షించాలి. 

మూ. తేషాం హరణోపాయాః చత్వారింశత్‌ - పూర్వం సిద్ధం 
పశ్చాదవతారితమ్‌, పశ్చాత్సిద్ధం పూర్వ మవతారితమ్‌, సాధ్యం న సిద్ధమ్‌, 
అసాధ్యం సిద్ధమ్‌, సిద్ధమసిద్ధం కృతమ్‌, అసిద్ధం సిద్ధం కృతమ్‌, అల్పసిద్ధం 
బహు కృతమ్‌, బహుసిద్ధమల్సం కృతమ్‌, అన్యత్‌ సిద్ధమన్యత్‌ కృతమ్‌, 
అన్యతః సిద్ధమన్యతః కృతమ్‌, దేయం న దత్తమదేయం దత్తమ్‌, కాలేన 
దత్తమకాలే దత్తమ్‌, అల్పం దత్తం బహు కృతమ్‌, బహు దత్తమల్పం కృతమ్‌, 
అన్యత్‌ దత్తమన్యతృతమ్‌, అన్యతో దత్తమన్యతః కృతమ్‌, ప్రవిష్టమప్రవిష్టం 
కృతమ్‌, అషప్రవిష్టం ప్రవిష్టం కృతమ్‌,కుప్యమదత్తమూల్యం ప్రవిష్టమ్‌, 


ap కౌటిలీయమ్‌ అర్థశాస్తమ్‌ 


దత్తమూల్యం న ప్రవిష్టమ్‌, సంక్షేపో విక్షేపః కృతః, విక్షేపః సంక్షేపో వా, 
మహార్ధమల్పార్థిణ పరివర్తితమ్‌, అల్పార్ధం మహార్జిణ వా, సమారోపితః 
అర్ధ, ప్రత్యవరోపితో వా, రాత్రయః సమారోపితాః, ప్రత్యవరోపితా వా, 
సంవత్సరో మాసవిషమః కృతః, మాసో దివసవిషమో వా, సమాగమవిషమః, 
ముఖవిషమః, కార్మికవిషమః, నిర్వర్తనవిషమః, పణ్ణవిషమః, వర్ణవిషమః, 
అర్హవిషమః, మానవిషమః, మాపనవిషముః, ఖాజనవిషమః ఇతి 
హరణోపాయాః. 

వ్యా. అధ్యక్షులు ధనాన్ని అపహరించే ఉపాయాలు నలభై ఉన్నాయి. 
(1)ముందుగా వచ్చిన సస్యాదికాన్ని, ధనాన్ని కొంత కాలం తరవాత నిబంధపుస్తకాలలో 
ఎక్కించడం. (2) తరవాత వచ్చినదానిని ముందు వ్రాయడం, (3) లంచం మొదలైనవి 
తీసుకొనివసూలు చేయవలసిన దానిని వసూలు చేయకపోవడం, (4) పన్ను కట్టవలసిన 
పని లేనివాళ్లనుండి రహస్యంగా పన్ను వసూలు చేయడం, (5) వసూలు అయిన 
పన్నులను వసూలైనట్లు చూపకపోవడం, (6) వసూలు కాని దానిని వసూలైనట్లు 
చూపడం, (7) తక్కువగా వసూలైన దానిని ఎక్కువగా చూపడం, (8) చాలా వసూ లైన 
దానిని కొంచెంగా చూపడం, (9) ఒక వస్తువు వసూలు చేసి మరొకటి వసూలైనట్లు 
చూపడం, (10) ఒకనినుండి వసూలైనదానిని మరొకనినుండి వసూలైనట్లు చూపడం, 
(11) ఇవ్వవలసినది ఇవ్వకపోవడం, (12) ఇవ్వవలసినపనిలేనిదానిని ఇచ్చినట్లు చూపడం, 
(13)ఇవ్వవలసిన సమయంలో ఇవ్వక ఆ సమయం దాటబెట్టి ఇవ్వడం, (14) తక్కువ 
ఇచ్చి ఎక్కువ ఇచ్చినట్లు వ్రాయడం, (15) అధికంగా ఇచ్చి అల్పంగా ఇచ్చినట్లు 
చూపడం, (16) ఒకటి ఇచ్చి మరొకటి ఇచ్చి నట్టు వ్రాయడం, (17) ఒకనికి ఇవ్వవలసినది 
మరొకరికి ఇవ్వడం, (18) ఖజానాలోనికి వచ్చినదానిని వచ్చినట్లు చూపకపోవడం, (19) 
రాని దానిని వచ్చినట్లు చూపడం, (20) అటవికవస్తువుల్ని మూల్యం చెల్లించకుండా 
కోశంలో చేర్చడం, (21) వెల ఇచ్చి కొన్న దానిని వ్రాయకపోవడం, (22) సమూహంనుంచి 
వసూలు చేయవలసిన ధనాన్నివేరు వేరు వ్యక్తులనుండి వసూలు చేయడం, (23) వేరు 
వేరు వ్యక్తులనుండి గ్రహించవలసి ఉన్న దానిని అందరినుంచీ గ్రహించడం (24) 
చాలా ఖరీదైన వస్తువును తీసివేసి దాని స్థానంలో తక్కువ వెల ఉన్నదానిని ఉంచడం 
(25) తక్కువ వెల గలదాని స్థానంలో ఎక్కువ వెల ఉన్నది ఉంచడం, (26) వస్తువుల 
ఖరీదు పెంచడం, (27) కొన్ని వస్తువుల ఖరీదులు తగ్గించడం, (28) రోజులు పెంచడం 


అధ్యక్షప్రచారః - నముదయ(వ్రత్వానయనమ్‌ 143 


(ఉదా. ఐదు రోజులకి జీతం ఇచ్చి ఎడు రోజులకిచ్చినట్లు వ్రాయడం), (29) రోజులు 
తగ్గించడం (ఉదా. పది రోజులకు డబ్బు తీసికొని అయిదు రోజులకే కూలి ఇవ్వడం), 
(30) సంవత్సరంలో మాసం లేదా మాసాలు తేడా వచ్చేటట్లు చేయడం అనగా పది 
మాసాలు పని చేయించుకొని ఒక సంవత్సరం పని చేయించుకున్నట్లుగా చూపించి 
రెండు మాసాల జీతం కాజేయడం, (31) మాసంలోని దివసాలలో తేడా చూపడం, (32) 
ఒక విధంగా వచ్చిన ధనం మరొక విధంగా వచ్చినట్లు వ్రాయడం, (33) ఒక 
ఆయముఖానికి బదులు మరొక ఆయముఖం వ్రాయడం, (34) పనులకొరకు 
నియోగించిన మనుష్యుల సంఖ్యాదులలో వైషమ్యం (కాం) (గ.శా.పాఠం ధార్మికవిషమః. 
అనగా ధర్మకార్యాదులలో వైషమ్యం, తక్కువ ఖర్చు పెట్టి ఎక్కువ వ్రాయడం), (35) 
మొత్తం సొమ్ములో తేడాలు చూపడం, (36) వస్తువుల నాణ్యతలో తేడాలు, (37) 
ఖరీదులలో తేడాలు, (38) తూకాలలో తేడాలు, (39) కొలతలలో తేడాలు, (40) 
వస్తువులను సంరక్షించే పెట్టెలు మొదలైనవాటిలో (సంఖ్యలో) తేడాలు ఇవి ఆ యా 
అధ్యక్షులు అవలంబించే రాజధనాపహరణోపాయాలు. 

మూ. తత్ర ఉపయుక్త-నిధాయక-ని బన్ధక-ప్రతిగ్రాహక-దాయక- 
దాపక-మనన్తి-మన్తివైయావృత్యకరాన్‌ ఏక్రైకశః అనుయుజ్జీత. మిథ్యావాదే 
చైషాం యుక్తసమో దణ్బః. ప్రచారే చావఘోషయేత్‌ - “అమునా ప్రకృతేన 
ఉపహతాః ప్రజ్ఞాాయన్లు” ఇతి. ప్రజ్ఞాాయతో యథోపఘాతం దాపయేత్‌. 
అనేకేషు చ అభియోగేషు అపవ్యయమానః సకృదేవ పరోక్తః సర్వం 
భజేత.వైషమ్యే సర్వత్ర అనుయోగం దద్యాత్‌. మహత్యర్థాపహారే చాల్చేనాపి 
సిద్ధః సర్వం భజేత. 

వ్యా. ఈ విధమైన మోసాలు జరిగినపుడు ఉపయుక్తుణ్ణి (యుక్తుని క్రింది 
అధికారిని), నిధాయకుణ్ణి (సామానులు భద్రపరిచే వాణ్ణి), నిబంధకుణ్ణి (నిబంధపుస్తకాలు 
జాగర్తచే సేవాబ్ది), తీసుకొన్నవాణ్ణి, ఇచ్చిన వాణ్ణీ, ఇప్పించినవాణ్ణి (యుక్తుని) సలహాదారుణి, 
ఆ సలహాదారు క్రింద పనిచే సేవాణ్ణి వేరువేరుగా పిలిపించి ప్రశ్నించాలి. వీళ్లల్లో ఎవరైనా 
అసత్యం చెపితే యుక్తునికి (అధికారిక) ఎంత దండమో అంత దండం విధించాలి. ఆ 
యుక్తుని ప్రచారంలో (కార్యక్షేత్రంలో - వానికి అధికారం ఉన్న ప్రాంతంలో) “ఈ 
ఫలానా అధికారిచేత మోసగించబడినవాళ్లందరూ వచ్చి నివేదించుకోవలసిందోహో!” 
అని చాటింపు వేయించాలి. నివేదించుకున్నవాళ్లకి వాళ్లకి జరిగిన నష్టం ప్రకారం ఆ 
అధికారిచేత ఇప్పించాలి. చాలా అభియోగాలు (నష్టం కలిగించినట్లు పితూరీలు) 


కౌటిలీయమ్‌ అరళా,నమ్‌ 
144 అర్థశాస్త్ర 


వచ్చినప్పుడు ఆ అధికారి తాను చేసినట్లు అంగీకరించకపోయినా ఒకమారు ఒక 
అభియోగంలో దోషిగా నిర్ధారణ చేయబడి నట్లయితే అన్ని అభియోగాలకీ వానిని 
శిక్షించాలి. అపరాధాన్ని కొంతవరకు అంగీకరించిన ట్లయితే మొత్తం అన్ని అపరాధాల 
విషయంలోను ఆ అధికారిని పరీక్షించాలి. అత్యధికమైన ధనాన్ని అపహరించి నట్లు 
అభియోగం వచ్చినప్పుడు దానిలో కొంత భాగం మాత్రమే అపహరించినట్లు నిర్ధారణ 
చేయబడినా కూడ మొత్తం ధనం (ఆ యుక్తుడు) ఇవ్వాలి. 
మూ. 1. కృతప్రతిఘాతావస్థః సూచకః నిష్పన్నార్థః షష్టమంశం 
లభేత; ద్వాదశమంశం భృతకః. ప్రభూతాభియోగాదల్పనిష్పత్తౌ నిష్పన్నస్యాంశం 
లభేత. అనిష్పన్నే శారీరం హైరణ్యం వా దణ్ణం లభేత; న చానుగ్రాహ్యః. 
2. శ్లో. నిష్పత్తౌ నిక్షిపద్వాదమాత్మానం వాపవాహయేత్‌, 
అభియుక్తో పజాపాత్తు సూచకో వధమాప్ప్నుయాత్‌. 
ఇతి కౌటిలీయార్థశాస్తే అధ్యక్షప్రచారే ద్వితీయాధి కరణే అష్టమోధ్యాయః 
సముదయస్య. యుక్తాహృతస్య ప్రత్యానయనమ్‌; ఆదితః ఏకోనత్రింశః. 
వ్యా. 1. ఆధికారి ప్రవర్తనను పరీక్షిస్తూ ఉండవలసిందిగా ఏర్పరచబడిన 
సూచకునికి (రహస్యాన్ని అందజేసేవానికి) అతడు చేయవలసిన పని పూర్తి అయిన 
తరవాత, అనగా అధికారి దోషి అని నిర్దారణ చేయబడిన తరవాత, ఆ ధనంలో ఆరవ 
వంతు ఇవ్వాలి. ఆ సూచకుడు ప యే (ప్రభుత్వంలో పనిచేసేవాడే) అయితే 
వానికి పన్నెండవ వంతు ఇవ్వాలి. అతడు అధికారి విషయంలో చూపిన అపరాధం 
నిర్ధారణ కాకపోతే ఆ సూచకుడికి కొరడా దెబ్బల వంటి శారీరక దండం గాని, ధనం 


రూపంలో జుర్మానా గాని విధించి తరవాత వానిని ఎన్నడూ అనుగ్రహించకూడదు; 
అనగా దగ్గరగా రానీయకూడదు. 


2. యుక్తుడు(అధికారి) అపరాధం చేసి నట్లు నిర్ధారణ అయిన తరవాత 
సూచకుడు ఆ అధికారినుంచి లంచం మొదలైనవి తీసికొని ఆ  అభియోగాన్ని 


ఉపసంహరించుకున్నా, లేదా తాను కనబడకుండా పోయినా వానికి మరణదండం 
విధించాలి. 


. 'బాలానందిని అను  కౌటిలీయార్థశాస్తాం (ధ్రవ్యాఖ్యానంలో, అధ్యక్షప్రచారం అనే 
. ద్వితీయాధికరణంలో యుక్తులు అపహరించిన సముదయాన్ని తిరిగి రాబట్టడం అనే 
అష్టమాధ్యాయం, మొదటి నుంచి ఇరవైతామ్మిదవ అధ్యాయం సమాప్తం. 


అధ్యక్షవబారః - ఉవయుక్షపరీక్షా కన 


అథ నవమో౭ధ్యాయః 
సప్తవింశం ప్రకరణమ్‌ - ఉపయుక్తపరీక్షా (అధికారుల పనుల పర్యవేక్షణ) 


మూ. 1. అమాత్యసంపదోపేతాః సర్వాధ్యక్షాః శక్తితః కర్మసు 
నియోజ్యాః. కర్మసు చైషాం నిత్యం పరీక్షాం కారయేత్‌; చిత్తానిత్యత్వాన్మ 
నుష్యాణామ. అశ్వసధర్మాణో హి మనుష్యాః నియుక్తాః కర్మసు వికుర్వతే. 

2. తస్మాత్‌ కర్తారం, కరణం, దేశం,కాలం, కార్యం, ప్రక్షేపమ్‌, ఉదయం 
చ ఏషు విద్యాత్‌. తే యథాసందేశమసంహతాః అవిగృహీతాః కర్మాణి 
కుర్యుః. సంహతాః భక్షయేయుః; విగృహీతాః వినాశయేయుః. న చానివేద్య 
భర్తుః కించిదారమృం కుర్యుః అన్యత్ర ఆపత్రతీకారేభ్యః. ప్రమాదస్థానేషు 
చైషామత్యయం స్థాపయేత్‌ దివసవేతనవ్యయద్విగుణమ్‌. 

వ్యా. 1. అమాత్యసంపద ఉన్న అధ్యక్షుల నందరినీ వారి వారి శక్తిని 
అనుసరించి ఆ యా కర్మలలో నియమించాలి. మానవుల చిత్తం చంచలం. అందుచేత 
కర్మల విషయంలో నిత్మమూ వాళ్లని పరీక్షించాలి. మనుష్యులు గుజాలవంటి వాళు, 
పనులలో నియమించిన తరవాత వికృతంగా, అడ్డదిడ్డంగా, ప్రవర్తిస్తారు. 

2. అందువల్ల ఒక పని చేసే అధికారిని, చేసే విధానాన్ని దేశాన్నీ,కాలాన్నీ 
కార్యాన్ని, కార్యపరిధిని, లాభాన్ని తెలుసుకుంటూ ఉండాలి. ఆ అధ్యక్షులందరూ 
రాజాజ్ఞానుసారం, ఒకరితో ఒకరు కలవకుండా, ఒకరితో ఒకరికి విరోధం లేకుండా తమ 
తమ పనులు నిర్వర్తించాలి. వాళ్లందరూ కలిస్తే తినేస్తారు. విరోధంతో ఉంటే పనులు 
చెడగొడతారు. హటాత్తుగా వచ్చిన ఆపదలకు ప్రతిక్రియ చేయవలసిన సందర్భాలలో 
తప్ప వాళ్లు ఎన్నడూ ప్రభువుకు తెలపకుండా ఎ పనీ చేయకూడదు. ఆ అధికారులు స్తీ- 
ద్యూత-పానాదులచేత తమ విధుల విషయంలో ప్రమాదం (అశ్రద్ధ) చూపితే ఆ రోజుకు 
రావలసిన జీతానికీ, వాళ్ల అసావధానంవల్ల కలిగిన వ్యయానికీ రెండురెట్లు అత్యయం 
(ఫైను, పెనాల్టీ) నిర్ణయించాలి. 

మూ. 1. యశ్చైషాం యధథాదిష్టమర్థం సవిశేషం వా కరోతి స 
స్థానమానౌ లభేత. 


2. అల్పాయతిశ్చేన్మహావ్యయో భక్షయతి.' విపర్యయే యథాయతి 
వ్యయళశ్చ న భక్షయతి ఇత్యాచార్యాః, అపసర్పేబైవ ఉపలభ్యతే ఇతి 
కౌటిల్యః. 

3. యః సముదయం పరిహాపయతే స రాజార్ధం భక్షయతి. స 
చేదజ్ఞానాదిభిః పరిహాపయతి తదేనం యథాగుణం దాపయేత్‌. 

4.యః సముదయం ద్విగుణముద్భావయతి స జనపదం భక్షయతి. 
స చేద్రాజార్థ్గముపనయతి అల్పాపరాధే వారయితవ్యః. మహతి యథాపరాధం 
దణ్ణయితవ్యః. 

5. యః సముదయం వ్యయముపనయతి స పురుషకర్మాణి 
భక్షయతి. స కర్మదివస-ద్రవ్య-మూల్య-పురుష-వేతనాపహారేషు యథాపరాధం 
దణ్ణయితవ్యః. 

6. తస్మాదస్య యో యస్మిన్నధికరణే శాసనస్థః స తస్య కర్మణో 
యాథాతథ్యమాయవ్యయౌ చ వ్యాససమాసాభ్యామాచక్షీత. 

వ్యా. 1. ఈ అధికారులలో ఎ అధికారి రాజు ఆదేశించిన ప్రకారం, లేదా ఇంకా 
విశిష్టంగా తన కార్యం చేస్తాడో అతనికి ఉన్నతపదవి, గౌరవమూ లభించాలి. 

2. అల్పమైన ఆయం గల అధికారి అధికంగా ఖర్చు పెడుతున్నాడంటే అతడు 
రాజద్రవ్యాన్ని భక్షిస్తున్నాడని అర్థం. అందుకు విరుద్ధంగా ఎంత ఆయం ఉందో అంత 


వ్యయం చేసేవాడు భక్షించడంలేదు” అని ఆచార్యుల అభిప్రాయం. “ఈ విషయం 
గూఢచారుల ద్వారా తెలియాలి” అని కౌటిల్యుడు అంటాడు. 

3. సముదయాన్ని ( (Revenue) తగ్గించినవాడు రాజధనాన్ని భక్షించివేస్తున్నాడు. 
అతడు (గాణనిక్యాధికారంలో చెప్పిన) ) అజ్ఞానాదులచేత (అజ్ఞాన- -ఆలస్య-భయ-ప్రమాద- 
కామ-కోప-దర్చ-లోభాలచేత) సముదయంలో లోపం కలిగిస్తే ఆతనిని ఆ యా 
కారణాలకి తగిన విధంగా ఎన్ని రెట్టింపుల ధనం ఇచ్చేటట్లు చేయడం యుక్తమో అన్ని 
రెట్లు ధనం ఇచ్చేటట్లు చెయ్యాలి. 

ఈ రెట్టింపు సముదయం వసూలు చేసినవాడు జనపదాన్ని భక్తిస్తున్నాడు. ఆ 
అధికారి ఆ ధనాన్ని రాజుకు అందజే* స్తే అపరాధం అల్పమైన పక్షంలో ఇటుపైన అలా 
చేయవద్దని మందలించాలి. అపరాధం పెద్దదైతే అపరాధానుసారం వానిని దండించాలి. 


అభ్యక్షవ్రచారః - ఉవయ్యుక్తవరీక్షా 147 


5. తను వసూలు చేసిన సముదయాన్ని వ్యయం కింద చూపినవాడు పురుష 
కర్మలను భక్షించివేస్తున్నాడు (కాం). వ్యయం కోసం కేటాయించిన ధనం సముదయంలో 
చేర్చినవాడు పురుషకర్మలను భక్షించివేస్తున్నాడు(గ.శ.) అనగా పురుషులచేత 
చేయించవలసిన పని చేయించకపోవడంచేత దానికి విఘాతం కలగజేస్తున్నాడు అని 
అర్ధం. అలాంటి అధికారిని కర్మదివసాల నష్టాన్నీ, ద్రవ్యమూల్యనష్టాన్నీ, పురుషులకు 
ఇవ్వవలసిన జీతం నష్టాన్నీ పట్టి అపరాధానుసారం దండించాలి. 

6. అందువల్ల ఎ అధికారి రాజశాసనం ప్రకారం ఎ అధికరణంలో నియుక్తుడై 
ఉన్నాడో అతడు ఆ కర్మకు సంబంధించిన యధథార్థవిషయాలనూ, ఆయవ్యయాలనూ, 
వేరు వేరుగాను, అన్నింటినీ కలిపీ కూడ రాజుకు నివేదిస్తూ ఉండాలి. 

మూ. 1. మూలహరతాదాత్వికకదర్యాంశ్చ ప్రతిషధయేత. యః 
పితృపైతామహమర్థమ్‌ అన్యాయేన భక్షయతి స మూలహరః. యో యద్య 
దుత్పద్యతే తత్తద్భృక్షయతి స తాదాత్వికః యో భృత్యాత్మపీడాభ్యాము 
పచినోత్యర్థం స కదర్యః. న పక్షవాన్‌ చేత్‌ అనాదేయః. విపర్యయే పర్యాదాతవ్యః. 

2. యః మహత్యర్థసముదయే స్థితః కదర్యః సన్నిధత్తే, అవనిధత్తే, 
అవస్రావయతి వా-సంనిధత్తే స్వవేశ్మని, అవనిధత్తే పౌరజానపదేషు, 
అవస్రావయతి పరవిషయే-తస్య సత్రీ మన్తిమిత్రభృత్యబన్థుపక్షమాగతిం 
గతిం చ ద్రవ్యాణాముపలభేత. 

వ్యా. 1. మూలహర-తాదాత్విక-కదర్యులను ఆ విధంగా ఉండకుండా 
చెయ్యాలి. తండ్రితాతలనుండి వచ్చిన ధనాన్ని అన్యాయపూర్వకంగా భక్షించేవాడు 
మూలహరుడు. రోజూ నంపాదించిన దల్తా భక్షించేవాడు తాదాత్వికుడు. 
పోషించదగినవాళ్లని తననూ కూడ పీడిస్తూ ధనం కూడబెబ్టేవాడు కదర్యుడు. ఈ 
మూడు విధాల మనుష్యులను (ఆ విధంగా ప్రవర్తించవద్దని నిషేధించినాకూడ అలాగే 
ప్రవర్తిస్తే) వాళ్లమీద ఆధారపడినవాళ్లు ఉన్నట్లయితే వాళ్ల ధనం తీసికొనకూడదు. 
అలాంటి వాళ్లెవరూ లేకపోతే వాళ్ల ధనాన్ని రాజు తీసుకోవాలి. వాని ధనం తీసికొనని 
పక్షంలో ఆతనిని పదవినుండి తొలగించాలి (గ.శా.). (చివరి దండం కేవలం లోభికే అని 
కాం.) 

2. అత్యధికమైన ధనసముదయం ఉన్న లోభి అయిన అధికారి ఆ 
ధనాన్నంతనీ తన ఇంటిలోనే నిగూఢంగా దాచుకున్నా పొరులమీద జానపదులమీద 


148 కౌటిలీయమ్‌ అర్థశాన్రమ్‌ 


గ 


బుణాదిరూపంలో ఇచ్చి ఉంచినా, శత్రుదేశానికి రహస్యంగా తరలించినా 
(ఆధునికకాలంలో విధేశాలలోని బాంకులలో దాచుకొన్నట్లు) సత్రి (గూఢచారియైన 
అధికారి) వానికి సలహాలు ఇచ్చేవాళ్లు, మిత్రులు, భృత్యులు, బంధువులు మొదలైన 
వాని పక్షంవాళ్లనీ, వస్తువులు లోపలికి రావడాన్ని, బైటకు వెళ్లడాన్ని తెలుసుకోవాలి. 

మూ. 1. యశ్చాస్య పరవిషయే సంచారం కుర్యాత్‌ తమనుప్రవిశ్య 
మనం విద్యాత్‌. సువిదితే శత్రుశాసనాపదేశేన ఏనం ఘాతయేత్‌. 

2. తస్మాదస్యాధ్యక్షాః సంఖ్యాయకలేఖక రూపదర్శక నీవీగ్రాహకోత్త 
రాధ్యక్షసఖాః కర్మాణి కుర్యుః. 

3. ఉత్తరాధ్యక్షాః హస్త్యశ్వరథారోహాః.తేషామన్తేవాసినః శిల్పశౌచ 
యుక్తాః సంఖ్యాయకాదీనామపసర్చాః. 

4. బహుముఖ్యమ్‌ అనిత్యం చ అధికరణం స్థాపయేత్‌. 

వ్యా. 1. కదర్యుడైన అధికారికి సంబంధించిన ఏ పురుషుడు శత్రురాజ్యంలో 
వీనికి సంబంధించిన ఆర్థికవ్యవహారాలన్నీ చూస్తూ ఉంటాడో ఆ పురుషునితో సత్రి 
బాగా స్నేహం చేసుకొని వాళ్ల ఆలోచన లన్నీ తెలుసుకోవాలి. వానికి శత్రురాజ్యంతో 
సంబంధం ఉన్నదని దృఢంగా నిర్దారణ అయిన తరవాత. శత్రురాజునుంచి వచ్చినట్లు 
ఒక శాసనం (లేఖ) సృష్టించి (దాని ద్వారా వానికి శత్రురాజుతో సంబంధం ఉందని 
నిరూపించి) ఆ అధికారిని చంపించివేయాలి. 

._ 2. అందువల్ల వీని (రాజుయొక్క) అధ్యక్షులు సంఖ్యాయకులు (లెక్కలు 
చూచేవాళ్లు) వ్రాతగాళ్లు, నాణాలు పరీక్షించేవాళ్లు, నీవిని తీసికొనేవాళ్లు, ఉత్తరాధ్యక్షులు 
(పైనుంచి తణిఖీ చేసేవాళ్లు) -వీళ సహాయంతో కర్మలు చెయ్యాలి. 

3. ఉత్తరాధ్యక్షులు గజాలను, అశ్వాలను, రథాలను ఎక్కే యుద్ధనిపుణులుగా 
ఉండాలి.. (వాళ్లు కార్యాలయాలకు: రక్షకులు). వాళ్ల దగ్గర ఉండే శిల్పాలలో నేర్పు 
గలవాళ్లు, మంచి శీలం కల వాళ్లు సంఖ్యాయకాదులమీద గూఢచారులుగా పనిచెయ్యాలి. 

4. అధికరణం. (డిపార్టుమెంటు)లో . చాలామందిని, ప్రధానాధికారులను 
నియమించాలి. అయితే ఎవనినీ స్థిరంగా (పెర్మనెంటుగా) నియమించకూడదు. 

శో యథా హ్యనాస్వాదయితుం న శక్యం 

౧ జహ్వాతలస్థం మధు వావిషం వా. 


అధ్యక్షవ్రవారః - ఉవయ్యుక్తవరీక్షా 149 


అర్థస్తథా హ్యర్థచరేణ రాజ్ఞః 
స్యల్ఫో౭ప్యనాస్వాదయితుం న శక్యః. 
వాణహలుక పైభాగంమీద ఉన్న తేనెను గాని విషాన్ని గాని ఆస్వాదించకుండా 


ఉండడం ఎ విధంగా శక్యం కాదో అదే విధంగా ఆర్థికవిషయాలు చూచే అధికారి 
కొంచెమైనా రాజధనాన్ని తినకుండా ఉండజాలడు. 


శ్లో, మత్స్య యథాన్తఃసలిలే చరన్తో 
జ్ఞాతుం న శక్యాః సలిలం ఏబన్తః, 
యుకాస్తథా కార్వవిధా నియుక్తా 
జ్ఞాతుం న శక్యా ధనమాదదానాః. 
వ్యా నీళ్లలో తిరిగే చేపలు ఎప్పుడు నీళ్లు త్రాగుతాయో తెలుసుకొనడం ఎలా 
కష్టమో అదే విధంగా ఆ యా కార్యాలను నిర్వహించడానికి నియుక్తులైన యుక్తులు 
(అధికారులు) ధనం ఎలా కాజేస్తారో తెలియడానికి శక్యం కాదు. 
శ్లో, అపి శక్యా గతిర్‌జ్ఞాతుం పతతాం ఖే పతత్రిణామ్‌, 
న తు ప్రచృన్నభావానాం యుక్తానాం చరతాం గతిః. 
వ్యా/ఆకాశంమీద ఎగిరే పక్షుల మార్గమేనా గుర్తించవచ్చునేమో కాని పైకి 
ఏమీ కనబడకుండా (ఏ భావాలూ కనబడనీయకుండా) పనులు చేసే అధికారుల గతిని 
మాత్రం (వాళ్లు ఎలా ధనం అపహరిస్తున్నారో అనే విషయం మాత్రం) తెలియ శక్యం 
కాదు. 
శ్లో అస్రావయేచ్చోపచితాన్‌ విపర్యస్యేచ్చ కర్మసు, 
యథా న భక్షయన్య్యర్థం భక్షితం నిర్వమన్తి వా. 
వ్యా. (ఆర్థికంగా) బలిసి ఉన్న అధికారులచేత ఆ ధనం కక్కించాలి. పనులలో 
వాళ్లని మార్చాలి. (ఒక శాఖనుండి మరొక శాఖకి మార్చాలి. కాం. పై పదవినుంచి క్రింది 
పదవికి దింపివేయాలి. వాళ్లు ధనం మింగివేయకుండా గాని, మింగినదాన్ని కక్కేటట్లు 
గాని చూచుకోవాలి. 
శ్గో, న భక్షయన్తి యే త్వర్గాన్‌ న్యాయతో వర్థయన్తి చ 
నిత్యాధికారాః కార్యాస్తే రాజ్ఞః ప్రియహితే రతాః. 


ఇతి కౌటిలీయార్టళా.స్తే అధ్యక్షవ్రచారే ద్వితీయాధికరణే నవమో౭ధ్యాయః 
ఉపయుక్తవరీక్షా ఆదితన్తీంళః 
వ్యా. రాజుయొక్క ప్రియమునందు, హితమునందూ ఆసక్తులై ఏ అధికారులు 
ధనాలను భక్షించరో, న్యాయం ప్రకారం వృద్ధి పొందిస్తారో వాళ్లని నిత్యమైన అధికారం 
కలవాళ్లనిగా చెయ్యాలి. (పెర్మనెంటు చెయ్యాలి). 


“బాలానందిని” అనే కౌటిలీయార్థశాస్త్రాంధ్రవ్యాఖ్యానంలో అధ్యక్షప్రచారం అనే 
ద్వితీయాధికరణంలో ఉపయుక్షపరీక్ష అనే నవమాధ్యాయం, మొదటినుంచి ముప్పైయవ 
అధ్యాయం సమాప్తం. 


అథ దశమో=ధ్యాయః 


అవ్చావింశం ప్రకరణమ్‌ - శాసనాధికారః. 
(రాజశాసనాలు వ్రాయించే విధానాన్నిగూర్చి) 


మూ. 1. శాసనే శాసనమిత్యాచక్షతే. శాసనప్రధానా హి రాజానః; 
తన్మూలత్వాత్‌ సంధివిగహయోః. 

2. తస్మాదమాత్యసంపదా ఉపేతః సర్వసమయవిత్‌, ఆశుగ్రన్థః, 
చార్వక్షరః, లేఖవాచనసమర్థః, లేఖకః స్యాత్‌. సః అవ్యగ్రమనాః రాజ్ఞః 
సందేశం శ్రుత్వా నిశ్చితార్థం లేఖం ఎదధ్యాత్‌, - దేశైశ్వర్యవంశనామధేయో 
పచార మీశ్వరస్య, దేశనామధేయోపచార మనీశ్వరస్య. 

3. శ్లో. జాతిం, కులం, స్థానవయఃశ్రతాని కర్మర్థిశీలాన్యథ దేశకాల, 

__ టానానుబన్ధజ్బచ సమీక్ష్య కార్యే లేఖం విదధ్యాత్సురుషానురూపమ్‌. 
వ్యా. 1. పత్రం మీద విషయం పెట్టినప్పుడు దానిని శాసనం అంటారు. 


(మాటతో చెప్పినది శాసనం కాదు అని అర్థం). రాజులకు శాసనం చాల ప్రధానమైనది. 
ఎందువల్ల ననగా సంధీ, విగ్రహమూ కూడ శాసనం మీదనే ఆధారపడి ఉంటాయి. 


2. అందుచేత లేఖకుడు (వ్రాయసగాడు) అమాత్యసంపద కలవాడై, అన్ని 


అధ్యక్షవచారః = శాననాధకొరః 151 


సమయాలను (కట్టుబాట్లను) ఎరిగి ఉండాలి. శీఘ్రంగా విషయం కూర్చగలిగి ఉండాలి, 
దస్తూరీ అందంగా ఉండాలి. ఇతరుల లేఖలను చదవడానికి సమర్గుడై ఉండాలి. ఆ 
లేఖకుడు వ్య(గం కాని మనస్సుతో, (ఏకాగ్రమైన మనస్సుతో) రాజు చెప్పే సందేశం విని 
నిశ్చితమైన (సందేహాలకి తావు లేని) అర్థం గల లేఖ వ్రాయాలి. ప్రభువుకు 
సంబంధించినప్పుడు దేశం, ఐశ్వర్యం, వంశం, నామధేయం సాదరంగా వ్రాయాలి. 
ప్రభువు కానివాని విషయంలో దేశ-నామధేయాలను సాదరంగా పేర్కొనాలి. 

3. కార్యం విషయంలో వ్రాసేటప్పుడు ఎవరికి వ్రాస్తున్నాడో వాని జాతిని, 
కులాన్నీ, స్థానాన్ని (పదవి), వయస్సును, విద్యను, అతడు చేసే పనిని, ఐశ్వర్యాన్ని, 
శీలాన్ని, దేశకాలాలను, వైవాహికసంబంధాన్ని దృష్టిలో ఉంచుకొని, ఆ పురుషునికి 
తగినట్లుగా లేఖ తయారు చెయ్యాలి. 

మూ. 1. అర్థక్రమః, సంబన్గః, పరిపూర్ణతా, మాధుర్యమ్‌, జె దార్యమ్‌, 
స్పష్టత్వమ్‌ ఇతి లేఖసంపత్‌. 

2. తత్ర యధథావదనుపూర్వక్రియా,ప్రధానస్యార్థస్య పూర్వమభినివేశః 
ఇత్యర్థస్య క్రమః. 

3. ప్రస్తుతస్య అర్థస్య అనుపరోధాత్‌ ఉత్తరస్య విధానమ్‌ ఆసమాప్పేరితి 
సంబన్థః. 

4. అర్ధపదాక్షరాణామ్‌ అన్యూనానతిరిక్తతా హేతూదాహరణ దృష్ట్రాన్తైః 
అర్జోపవర్ణనా శ్రాన్సపదతా ఇతి పరిపూర్ణతా. 

5. సుఖోపనీతచార్వర్థశబ్దాభిధానం మాధుర్యమ్‌. 

6. అగ్రామ్యశబ్దాభిధానమ్‌ జె దార్యమ్‌. 

7. ప్రతీతశబ్దప్రయోగః స్పష్టత్వమితి. 


వ్యా. 1. అర్థక్రమం, సంబంధం, పరిపూర్ణత, మాధుర్యం, జె దార్యం, సృష్ట త్వం 
అనేవి లేఖసంపద (లేఖ కుండవలసిన పధానగుణాలు). 


2. (చెప్పవలసిన విషయాన్ని) తగు విధంగా ఒక క్రమంలో కూర్చడం, 
ప్రధానమైన విషయాన్ని ముందు చేర్చడం-ఇవి 'అర్ధక్రమం . 

3. ప్రస్తుతమైన విషయానికి విరోధం లేకుండా చివరివరకూ తరవాతి 
విషయాలు కూర్చడం 'సంబంధం'. 

4. అర్థం, పదాలు, అక్షరాలు-ఇవి అన్యూనానతిరిక్తంగా (తక్కువగా గాని 


152 కొటిలీయమ్‌ అర్థశాన్తమ్‌ 


ఎక్కువగాని లేకుండా) ఉండడం, తగిన హేతువులు, ఉదాహరణలు (శాస్తంనుంచి 
సమర్థకాలైన వాక్యాలు), దృష్టాంతం (లౌకికమైన తెలిసిన విషయాలు) చూపుతూ 
విషయాన్ని ప్రతిపాదించడం, పదాలకి అలసట లేకపోవడం అనగా చెప్పదలచిన విషయం 
స్పష్టంగా చెప్పకలిగి ఉండడం-ఇవి “పరిపూర్ణత . 

5. అందమైన అర్థాన్ని (విషయాన్ని) అనాయాసంగా బోధించ గల శబ్దాల 
ప్రయోగం “మాధుర్యం'. 

6. అగ్రామ్యాలైన శబ్దాలను ప్రయోగించడం “బె దార్యం.' 

7. ప్రసిద్ధమైన శబ్దాల ప్రయోగం 'స్పష్టత్వం'. 

మూ. 1. అకారాదయో వర్గాః త్రిషష్టిః, 

2. వర్ణసంఘాతః పదమ్‌. తచ్చతుర్విధమ్‌ - నామాఖ్యాతో 
పసర్గనిపాతాశ్చేతి. తత్ర నామ సత్వాభిధాయి. అవిశిష్టలిబ్లమాఖ్యాతం 
క్రియావాచి. క్రియావిశేషకాః ప్రాదయః ఉపసర్గాః, అవ్యయాశ్చాదయో నిపాతాః 

3. పదసమూహో వాక్యమర్థపరిస మాప్తా. ఎకపదావరః త్రిపదపరః 
పరపదార్థానురోధేన వర్గః కార్యః. లేఖపరిసంహరణార్థమితి శబ్దః వాచికమ 
స్యేతి చ. 

వ్యా. 1. అకారం మొదలైన వర్ణాలు మొత్తం అరవైమూడు (ప్రస్వ-దీర్భ- 
వ్నతభేదాలచేత అచ్చులు ఇరవైరెండు, ఐదు కవర్గాదులు-ఇరవైలైందు: 
య,ర,ల,వ,శ,ష్కస,హ - ఎనిమిది. అయోగవాహ లనే పేరు గల అనుస్వార-విసర్గ- 
జిహ్వామూలీయ-ఉపధ్మానీయాలు నాలుగు, యమాలు నాలుగు, (వర్గలోని ప్రథమ 
ద్వితీయ తృతీయ చతుర్ధాక్షరాలకి పంచమాక్షరం పరమైనపుడు, పలిక్‌+నీ='పలిక్కీ' 
ఇత్యాదులలో వలె వెనుకటి అక్షరం వంటి అక్షరం అధికంగా వస్తుంది. దానికి 'యమం' 
అని పేరు). 

2. వర్ణాల సముదాయం పదం. నామం, ఆఖ్యాతం, ఉపసర్గ, నిపాత అని 
పదం. నాలుగు విధాలు. ఒక వస్తువును బోధించేది నామ. క్రియను బోధించేది 
ఆఖ్యాతం. దానికి లింగం ఉండదు. క్రియలలోని అర్థవిశేషాన్ని బోధించే ' ప్ర” 
మొదలైనవి ఉపసర్గలు. “చి మొదలైన అవ్యయాలు నిపాతలు. 


3. ఒక ఆరం పూర్తిగా చెే ప్పే పదసమూహం వాక్యం. ఒక పదానికి, కనీసం ఒక 
పదంతో, మూడు ష పదాలు మించకుండా, వెనక ఉన్న పదం అర్థాన్ని, రాబోయే పదం 


అధ్యక్షవ్రచారః - శాననాధికొరః 153 


అర్ధాన్ని అనుసరించి సమాసం చెయ్యాలి. లేదా “వర్గం అనగా కామా, పుల్‌స్టాప్‌ వంటి 
విరామచిహ్నం అని అర్థం. పూర్వాపరపదాల అర్థానికి భంగం (భ్రాంతి -COnfusion) 
కలగకుండా కనీసం ఒకపదం దగ్గర, మూడు పదాలకు మించకుండా అడ్డగీత, చుక్క 
వంటి విరామచిహ్నం ఉంచాలి. (గ.శా.). లేఖను ముగించి నట్టు సూచించడానికి చివర 
“ఇతి' చేర్చాలి. “ఇది ఫలానావారి వాచికం (మాట, వార్త, ఆజ్ఞ)” అని ముగించాలి. 
1. శ్లో. నిన్హా ప్రశంసా పృచ్చా చ తథాఖ్యానమధథార్థనా, 
ప్రత్యాఖ్యానముపాలమృః ప్రతిషధో౭థ చోదనా. 
సాన్త్యమభ్యవపత్తి శృ భర్చనానునయౌ తథా, 
ఎతేష్వర్థాః ప్రవర్తన్తే త్రయోదశ సులేఖజాః. 

2. తత్రాభిజనశరీ రకర్మణాం దోషవచనం నినా. గుణవచనమేతేషామేవ 
ప్రశంసా. కథమేతదితి పృచ్చా. ఎవమ్‌ ఇత్యాఖ్యానమ్‌. దేహేత్యర్థనా. న 
ప్రయచ్చామీతి ప్రత్యాఖ్యానమ్‌, అననురూపం భవతః ఇత్ఫ్యుపాలమృః. మా 
కార్వీ ఇతి ప్రతిషేధః. ఇదం క్రియతామ్‌ ఇతి చోదనా. యోఒహం స భవాన్‌, 
- మమ యడధ్దవ్యం తద్‌ భవతః ఇతి ఉవగ్రహాః సాన్వ్వవ. 
వ్యసనసాహాయ్యమభ్యవపత్తిః:. సదోషమాయతిప్రదర్శనమ్‌ అభిభర్పనమ్‌. 
అనునయః త్రివిధః- అర్థకృతౌ, అతిక్రమే, పురుషాదివ్యసనే చేతి. 

వ్యా. 1. “నింద, ప్రశంస, పృచ్చ, ఆఖ్యానం, అర్థన, ప్రత్యాఖ్యానం, ఉపాలంభం, 
ప్రతిషేధం, చోదన, సాంత్వం, అభ్యవపత్తి, భర్చనం, అనునయం' - ఈ పదమూడు 
లేఖలలో వ్రాయవలసిన విషయాలు'. 

2. ఒకరి వంశానికి, శరీరానికి, పనులకు సంబంధించిన దోషాలను 
ఉట్టంకించడం 'నింది. వీటికే సంబంధించిన గుణాలను వర్ణించడం “ప్రశంస. ఇది 
ఎలాగ? అని అడగడం 'పృచ్భ. “ఇది ఇట్లు' అని చెప్పడం 'ఆఖ్యానం'”. ఇమ్ము అని 
అడగడం 'అర్ధన. 'ఇవ్వను' అనడం “ప్రత్యాఖ్యానం”. “ఇలా చేయడం నీకు తగదు” 
అనడం '"ఉపాలంభం'. “ఇలా చేయవద్దు' అనడం “ప్రతిషేధం'. “ఇది ఇలా చెయ్యి” 
అనడం '*'చోదన . “నేనే నువ్వు;నా ద్రవ్యం అంతా నీదే” అని ఉపగ్రహం(అనుకూలంగా 
మాటలాడడం) 'సాంత్వం'. కష్టాలలో సహాయపడడం “అభ్యవపత్తి'. “ఈ విధంగా 
శిక్షిస్తాను; జాగర్తగా ఉండు” అని అంటూ భవిష్యత్తులో కలిగించబోయే దోషాలను 


సే కౌటిలీయమ్‌ అర్జశాస్తమ్‌ 


సూచించడం “అభిభర్స్చనంి. ఏదైన ఒక పని చేసిపెట్ట మని బ్రతిమాలడం, తనవల్ల 
అపరాధం జరిగినపుడు మన్నించవలసిందిగా కోరడం, మిత్రునికి పురుషాదివ్యసనం 
(పిత్రాదుల మరణాదికం) కలిగినప్పుడు, ఆ సమయంలో కాక కాలాంతరంలో ఓదార్చడం 
అని “అనునయంి మూడు విధాలు. 
శ్లో  ప్రజ్ఞాపనాజ్ఞాపరిదానలేఖాస్తథా పరీహారనిసృష్టిలేఖా, 
ప్రావృత్తికశ్స ప్రతిలేఖ ఏవ సర్వత్రగశ్చేతి హి శాసనాని. 
వ్యా. ప్రజ్ఞాపనలేఖ, ఆజ్ఞాలేఖ, పరిదానలేఖ, పరీహారలేఖ, నిసృష్టిలేఖ, 
ప్రావృత్తికలేఖ, ప్రతిలేఖ, సర్వత్రగలేఖ అని శాసనాలు ఎనిమిది విధాలు. 
శో, అనేన విజ్ఞాపితమేవమాహ తద్దీయాతాం చేద్యది తత్త్యమస్తి, . 
రాజ్ఞః సమీపే వరకొారమాహ ప్రజ్ఞాపనై షా వివిధోపదిష్టా. 
వ్యా. “ఫలానావాడు ఇలా వార్త పంపించాడు; ఇలా అంటున్నాడు. అందుచేత 
దానిలో నిజం ఉంటే నువ్వు ఇది ఇవ్వాలి”. “రాజుగారి ముందు ఫలానావాడు నువ్వు 
సాధించిన గొప్ప పనిని గూర్చి చెప్పాడు -ఇత్యాదివిధంగా ప్రజ్ఞాపన అనేకవిధాలుగా 
ఉంటుంది. 
శ్ల. భర్తురాజ్ఞా భవేద్యత్ర నిగ్రహానుగ్రహౌ ప్రతి, 
విశేషణ తు భృత్యేషు తదాజ్ఞాలేఖలక్షణమ్‌. 
వ్యా. నిగ్రహానుగ్రహాలను గూర్చి, ప్రధానంగా రాజభృత్యుల నిగ్రహాను గ్రహాలను 
గూర్చి ప్రభువు ఆజ్ఞ ఉన్న లేఖ “అజ్ఞాలేఖ. 
న్లో యథార్ద గుణసంయుకా పూజా యత్రోపలక్ష్యతే, 
అప్యాధౌ పరిదానే వా భవతస్తావుపగ్రహా. 
వ్యా. కష్ట్టమయాలలో కాని, అనుగ్రహం చూపించే టప్పుడు గాని, ఉత్తమ- 
మధ్యమాధముల విషయంలో తగువిధమైన అర్హతలను పట్టి చేసిన పూజ (గౌరవం) 
చూపుతూ వ్రాసిన లేఖ “పరిదానలేఖ” 


అల్‌ వో 


+ అనుగ్రహో యో నృపతేర్నిదేశాత్‌ తద్‌జ్ఞః పరీహార ఇతి 
' .. వ్యవస్యేత్‌. 


అధ్యక్షవచారః - శాననాధికొరః 155 


వ్యా. కొన్ని జాతుల విషయంలో గాని, ఆ యా పురాల విషయంలో గాని, 
గ్రామాల విషయంలో గాని, దేశాల విషయంలో గాని రాజాజ్ఞప్రకారం అనుగ్రహం 
(పన్నులు మొదలైనవాటినుండి మినహాయింపు) చూపుతూ వ్రాసిన లేఖ పరీహారలేఖ. 


శ్లో నిసృష్టిస్థాపనా కార్యకరణే వచనే తథా, 


ఎష వాచికలేఖః స్యాత్‌ భవేన్నైసృష్టికోఒపి సః. 
వ్యా. పనులు చేయించడం విషయంలో కాని, కొన్ని ఆజ్ఞలు ఇవ్వడానికి గాని 
మరొకరికి అధికారం ఇస్తూ రాజు జారీచేసిన లేఖ 'వాచికలేఖ'. దీనికే 'నైసృష్టికలేఖ' అని 
కూడ పేరు. 


శో వివిధాం దైవసంయుక్తాం తత్త్వజాం చైవ మానుషీమ్‌, 
ద్వివధాం తాం వ్యవస్యన్తి ప్రవృత్తిం శాసనం ప్రతి. 
వ్యా. ఒక శాసనానికి సంబంధించిన ప్రవృత్తి (వార్త) రెండు విధాల ఉంటుం 
దని చెపుతారు. దైవం వల్ల కలిగిన అకాలవర్న్షాలు, సస్యసమృద్ధి, వర్షాభావాదులు వీటికి 
సంబంధించినది మొదటిది. మానవుల ప్రవృత్తివలన జరిగిన యధథార్థవిషయాలకు 
సంబంధించినది రెండవది. ఈ రెండు విధాల ప్రవృత్తి ఉన్నది “ప్రవృత్తిలేఖ'. 


శో దృష్ట్వా లేఖం యథాతత్తం తతః ప్రత్యనుభాష్య చ, 
ప్రతిలేభో భవేత్కార్యో యథా రాజవచస్తథా. 
వ్యా. ఇతరులనుండి వచ్చిన లేఖను ఉన్న దున్నట్లు ముందుగా చదువుకొని 
అర్థం చేసుకొని తరవాత పైకి చదివి వినిపించి రాజు ఏ విధంగా చెపితే ఆ విధంగా 
సమాధానం “ప్రతిలేఖ' వ్రాయాలి. 
శ. యత్రేశ్వరాంశ్చాధికృతాంశ్చ రాజా రక్షోపకారౌ పథికార్థమాహ, 
సర్వత్రగో నామ భవేత్‌ స మార్గే దేశే చ సర్వత్ర చ వేదితవ్యః. 
వ్యా. రాజు ఎ లేఖలో పధికుల రక్షకు, వాళ్లకు సహాయపడడానికీ ఆదేశిస్తూ 
దుర్గపాల రాష్టాంతపాలాదులకూ, ఇతరఅధికారులకూ వ్రాస్తాడో ఆ లేఖ “సర్వత్రగ 


లేఖ'. అది మార్గాలలోను, దేశం అంతటా కూడ ప్రచారం చేయవలసిన లేఖ (General 
Circular). 


పన కౌటీలీయమ్‌ అర్ధశాన్తమ్‌ 


మూ.'1. ఉపాయాః సామోపప్రదానభేదదణ్ఞూ:, 

2. తత్ర సామ పజ్బవిధమ్‌ - గుణసంకీర్తనమ్‌, సంబన్లోపాఖ్యానం, 
పరస్పరోపకారసందర్శనమ్‌, ఆయతిప్రదర్శనమ్‌, ఆత్మోపనిధానమితి. 

3. తత్ర అభిజనశరీరకర్మప్రకృతిశ్రుతద్రవ్యాదీనాం గుణాగుణ గ్రహణం 
ప్రశంసా, స్తుతిః గుణసంకీర్తనమ్‌. 

4. జ్ఞాతి యౌన మౌఖ స్రావ కుల హృదయ మిత్రసంకీర్తనం సంబన్నో 
పాఖ్యానమ్‌. 

5. స్వపక్షపరపక్షయోః అన్యోన్యోపకారసంకీర్తనం పరస్పరోపకార 
దర్శనమ్‌. 

6. అస్మిన్నేవంకృతే ఇదమావయోర్భవతి ఇతి ఆశాజననమ్‌ 
ఆయతిప్రదర్శనమ్‌. 

7. యోజఒహం స భవాన్‌; యన్మమ ధనం తద్‌ భవతా స్వకృత్యేషు 
ప్రయోజ్యతామ్‌ ఇత్యాత్మోపవిధానమ్‌ ఇతి. 

వ్యా. 1. సామ-ఉపప్రదాన-భేద-దండాలు ఉపాయాలు. 

2. వాటిలో గుణసంకీర్తనం, సంబంధోపాఖ్యానం, పరస్పరోపకారసందర్శనం, 
ఆయతిప్రదర్శనం, ఆత్మోపనిధానం అని సామం అయిదు విధాలు. 

3. ఎదుటివాని వంశం, శరీరసౌందర్యం, కర్మ స్వభావం,విద్య, ద్రవ్యం 
మొదలైనవాటిలో ఉన్న మంచిచెడ్డలను చెప్పడం ప్రశంస. లేని గుణాలను చెప్పి 
స్తుతించడం 'గుణసంకీర్తనం'. (గుణగ్రహణమ్‌ అనే పాఠంలో గుణాలను గ్రహించడం 
అనగా వర్ణించడం అని అర్థం). 

4. వాని జ్ఞాతులు, వివాహసంబంధం, విద్యాసంబంధం, యజ్ఞాదులవల్ల 
ఏర్పడిన సంబంధం, కులసంబంధం, హృదయ (స్నేహ) సంబంధం, మిత్రులు 
మొదలైన వాటిని చెప్పడం 'సంబంధోపాఖ్యానం'. 


వ్‌. 5. స్వపక్ష-పరపక్షాలకు పరస్పరం ఆకారం 'కలుగుకుర దని చెప్పడం 
'పరస్పరోపకారసందర్శనం'. 


6. ఈ పని ఇలా చేస్తే మనిద్దరికీ ఈ లాభం కలుగుతుం దని ఆశ చూపడం 
'ఆయతిప్రదర్శనం'. 


అధ్యక్షప్రచారః - శాననాధికొరః 157 


7. “నేనూ, నువ్వూ ఒకటే. నా ద్రవ్యాన్ని నువ్వు నీ పనులలో స్వేచ్చగా 
ఉపయోగించుకొనవచ్చు” అని చెప్పడం “ఆత్మోపనిధానం'. 

మూ. 1. ఉపప్రదానమర్శిపకారః. 

2. శజ్రాజననం నిర్భర్సనం చ భేదః. 

3. వధః, పరిక్షేశః, అర్థహరణం దబ్బ ఇతి. 

వ్యా. 1. ధనం ఇవ్వడం ద్వారా ఉపకారం చేయడం “ఉపప్రదానం'. 

2. మనస్సులో శంక కలిగించడం, భయ పెట్టడం “భేదం”. 

3. చంపడం, బంధనతాడనాదులచేత బాధ కలిగించడం “దండం”. 

మూ. 1. అకాన్తిః, వ్యాఘాతః, పునరుక్తమ్‌, అపశబ్దః, సంప్లవః ఇతి 
లేఖదోషాః. 

2. తత్ర కాలపత్రకమ్‌, అచారువిషమవిరాగాక్షరత్వమ్‌ అకాన్తిః. 

3. పూర్వేణ పశ్చిమస్య అనుపపత్తిః వ్యాఘాతః. 

4. ఉక్తస్య అవిశేషణ ద్వితీయముచ్చారణం పునరుక్తమ్‌. 

5. లిబ్గవచనకాలకారకాణామన్యథాప్రయోగః అపశబ్దః. 

6. అవర్గే వర్గకరణమ్‌, వర్షే చావర్గక్రియా,గుణవిపర్యాస:ః సంప్లవః 
ఇతి. 

వ్యా. 1. అకాంతి, వ్యాఘాతం, పునరుక్తం, అపశబ్దం, సంష్ణ్లవం ఈ ఐదూ లేఖ 
దోషాలు. 

2. వాటిలో నల్లని పత్రాలు ఉపయోగించడం, అందంగా లేక, ఎగుడుదిగుడుగా 
కనబడీ కనబడకుండా అక్షరాలు ఉండడం 'అకాంతి. 

3. మొదటచెప్పినదానికి తరవాత చెప్పినది విరుద్దంగా ఉండడం 'వ్యాఘాతం' 

4. చెప్పినదానిని అదే విధంగా (విశేషం ఏమీ లేకుండా) మళ్లీ చెప్పడం 
“పునరుక్తం'. 

5. లింగాలు, వచనాలు, కాలం, కారకాలు ప్రయోగించవలసిన విధంగా కాక 
మరొక విధంగా ప్రయోగించడం అపశబ్దం. 

6. విరామస్థానం కాని చోట విరామస్థానం ఇవ్వడం, విరామం ఉండవలసిన 
చోట విరామం ఇవ్వకపోవడం, అర్థక్రమం మొదలైన గుణాలకు విరుద్ధంగా ఉండడం 


“సంపవం'. 
యా 


158 కౌటిలీయమ్‌ అర్థళాస్తమ్‌ 


న్గో సర్వశాస్తాణ్యనుక్రమ్య ప్రయోగముపలభ్య చ, 
కౌటిల్యేన నరేన్హార్థే శాసనస్య విధిః కృతః. 
ఇతి కౌటలీయార్థశాగప్రే అధ్యక్షప్రచారే ద్వితీయాధికరణే దశమో౭ధ్యాయః, 
శాసనాధికారః ఆదితః ఎకత్రింశః. 
వ్యా. సకలశాస్రాలు పరిశీలించి, ప్రయోగాలను పరీక్షించి కౌటిల్యునిచేత 


రాజులకు ఉపయోగపడడం నిమిత్తం శాసనవిధి చెప్పబడింది. (దీనిని పట్టి 
పూర్వగ్రంథాలలో ఈ విషయం లేదని భావం. కాం). 


'బాలానందిని” అను కౌటిలీయార్థశాస్రాంధ్రవ్యాఖ్యానంలో అధ్యక్షప్రచారం అనే 
ద్వితీయాధికరణంలో శాసనాధికారం అనే దశమాధ్యాయం, మొదటినుంచి ముప్పైఒకటవ 
అధ్యాయం సమాప్తం. 


అథ ఎకాదశోఒధ్యాయః 


ఎకోనత్రిశం ప్రకరణమ్‌. కోశప్రవేశ్యరత్న పరీక్షా. 
(కోశంలోనికి తీసికొనదగిన అమూల్యవస్తువుల పరీక్ష) 


మూ. 1. కోశాధ్యక్షః కోశప్రవేశ్యం రత్నం,సారమ్‌, ఫలు, కుష్యం వా, 
తజ్ఞాతకరణాధిష్థితః ప్రతిగృహ్హీయాత్‌. 

2. తామ్రపర్ణికమ్‌, పాణ్యకవాటకమ్‌, పాశిక్యమ్‌, కౌలేయమ్‌, 
చౌర్జేయమ్‌, ప్రాహేన్దమ్‌, కార్హమికమ్‌, స్రాతసీయమ్‌, హ్రదీయమ్‌, హైమవతం 
చ మౌక్తికమ్‌. 

3. శభ్ధక, శుక్తిః ప్రకీర్ణ్ణం చ యోనయః. 

4. మసూరకం, త్రిపుటకం, కూర్మకమ్‌, అర్ధచన్దకమ్‌, కణ్బుకితం, 
యమకం, కర్తకం, ఖరకం, సిక్టకం, కామణ్బులకమ్‌, శ్యావమ్‌, నీలమ్‌, 
దుర్విద్ధం చాప్రశస్తమ్‌. 


5. స్థూలం, వృత్తం, నిస్తలం, భ్రాజిష్లు, శ్వేతం, గురు, స్పిద్ధం, దేశవిద్ధం 
చ 'ప్రశస్తమ్‌. 


అధ్యక్షవచారః - కోశవ్రవేళరత్న వరీక్షా 159 


వ్యా. 1. కోశాధ్యక్షుడు ఆ యా వస్తువుల నాణ్యతను పరీక్షించ సమర్థులైన 
కరణాలకు అధ్యక్షత వహించి కోశంలో ప్రవేశపెట్టదగిన రత్నాలను, శ్రేష్టమైన వస్తువులను, 
సాధారణములైన వస్తువులను, అటవినుంచి లభించే వస్తువులను స్వీకరించాలి. 

2. తామ్రపర్టీనదిలో పుట్టినది, మలయకోటిపర్వతంమీద పుట్టినది, పాట్నా 
దగ్గర ఉన్న పాశికానదిలో పుట్టినది, సింహలద్వీపంలోని మయూరగ్రామంలో కులానదిలో 
పుట్టినది, కేరలదేశంలోని చూర్ణీనదిలో పుట్టినది, మహేంద్రపర్వతం దగ్గర ఉన్న 
సముద్రంలో పుట్టినది, పారసీకదేశంలోని కర్దమానదిలో పుట్టినది, బర్చరకూలంలో 
స్రొతసి అనే నదిలో పుట్టినది, బర్బరకూలంలో ఒక సముద్రభాగంలో శ్రీఘంటం అనే 
హదంలో (చెరువులో) పుట్టినది, హిమాలయంమీద పుట్టినది - ఈ విధంగా ముత్యాలు 
పది క్షేత్రాలలో లభిస్తాయి. 

3. శంఖం, ముత్యపుచిప్ప, ఇతరమైన గజకుంభాదులు ముత్యాలు పుట్టే 
స్థానాలు. 

4. మసూరిగింజ ఆకారం కలది, త్రిపుటకం అనే ధాన్యం గింజ ఆకారం 
గలది, కూర్మాకారం గలది, అర్ధచంద్రాకారం గలది, పైన తొడుగు ఉన్నది, జంటగా 
ఉన్నది, బ్రద్దలైనది, గతుకు లున్నది, అన్నం మెతుకు ఆకారంలో చుక్క లున్నది, 
కమండలం ఆకారంలో ఉన్నది, కపిశ(తెలుపు నలుపు)వర్ణ్లం గలది, నీలవర్ణమైనది, 
తప్పుగా రంధ్రం చేయబడినది అయిన ముత్యం ప్రశస్తం కాదు. 

5. సూలంగా ఉన్నది, వృత్తంగా (గుండ్రంగా) ఉన్నది, మట్టు (తలం) లేనిది, 
ప్రకాశిస్తూన్నది, తెల్లగా ఉన్నది, నున్నగా ఉన్నది, సరియైన చోట రంధ్రం చేసినదీ 
అయిన ముత్యం ప్రశస్తమైనది. 

మూ. 1. శీర్షకమ్‌, ఉపశీర్షకమ్‌, ప్రకాణ్ణకమ్‌, అవఘాటకమ్‌, 
తరలప్రతిబన్టం చేతి యష్టిప్రభేదాః. 

2. యష్టినామష్టసహగస్రమి న్దచ్చన్దః. తతో ఒరద్ధం విజయచ్చన్దః. శతం 
దేవచ్చన్దః. చతుఃషష్టిరర్ణహారః.చతుష్పజ్బాశత్‌ రశ్మికలాపః. ద్వాత్రింశత్‌ గుచ్చః. 
సప్తవింశతిర్నక్షత్రమాలా; చతుర్వింశతిరర్థగుచ్చ:ః. వింశతిర్మాణవకః. 
తతో ౬రమర్థమాణవకః. ఏత ఏవ మణిమధ్యాస్తన్మాణవకా భవన్తి. ఎకశీర్షకః 
శుద్దో హారః. తద్వచ్చేషాః. మణిమధ్యో ఒర్ధమాణవకః త్రిఫలకః, ఫలకహారః, 
పజ్బుఫలకో వా. సూత్రమేకావళీ శుద్దా. సైవ మణిమధ్యా యష్టిః: హేమమణిచిత్రా 


160 కౌటిలీయమ్‌ అర్ధళాన్తమ్‌ 


రత్నావలీ. హేమమణిముకాన్తరః అపవర్తకః.సువర్ణసూత్రాన్తరం సోపానకమ్‌. 
మణిమధ్యం వా మణిసోపానకమ్‌. 


3. తేనశిరోహస్తపాదకటికలాపజాలకవికల్పా వ్యాఖ్యాతాః. 

వ్యా. 1. శీర్షం, ఉపశీర్షకం, ప్రకాండం, అవఘాటికం, తరలప్రతిబంధం అని 
యష్టుల (ముత్యాల సరాలలో) భేదాలు. మధ్య పెద్ద ముత్యం దాని రెండు ప్రక్కలా 
ఒకే ప్రమాణంలో చిన్న ముత్యాలు ఉన్న యష్టి 'శీర్షకం”. ఒక పెద్ద ముత్యం దాని రెండు 
ప్రక్కలా రెండు చిన్నముత్యాలు, మళ్లీ పెద్దముత్యం దాని ప్రక్క చిన్న ముత్యం ఈ 
విధంగా గుచ్చిన యష్టి ఉపశీర్షకం'. మధ్య పెద్ద ముత్యం దాని రెండు ప్రక్కల రెండేసి 
చిన్న ముత్యాలు ఈ విధంగా అనేకమైన పంచకాలతో (పంచమౌక్తికసముదాయాలతో) 
తయారు చేసినది “ప్రకాండకంి. మధ్య ప్రధానమైన ఒక పెద్ద ముత్యం, దాని రెండు 
ప్రక్కలా, వరసగా, ఒకదానికంటె ఒకటి చిన్నదిగా ఉన్న ముత్యాలు గుచ్చిన యష్టి 
'అవఘాటకంి. సమానమైన ప్రమాణం గల ముత్యాలతో గుచ్చిన యష్టి ‘తరల ప్రతి 
బంధం)”. 

2. ఒక వెయ్యి ఎనిమిది యష్టులతో కట్టినదానికి 'ఇంద్రచ్భందం'ి అని పేరు. 
దానిలో సగం అయితే 'విజయచ్చందం'. నూరు యష్టులతో కట్టినది దేవచ్చందం. 
అరవైనాలుగు యష్టులతో కట్టినది 'అర్థహారం'. యాభైనాలుగు యష్టులతో కట్టినది 
రశ్మికలాపం'. ముప్పై రెండింటితో కట్టినది గుచ్చం. ఇరవైఎడింటితో కట్టినది 'నక్షత్రమాల'” 

. ఇరవైనాలిగింటితో కట్టినది 'అర్ధగుచ్చం'. ఇరవై యష్టులతో కట్టినది “మాణవకం'. 
దానిలో సగం ' అర్థమాణవకం'. ఈ ఇంద్రచ్భందాదులకే మధ్యలో మణి ఉంటే అప్పుడు 
వాటి పేర్లు 'ఇంద్రచ్భందమాణవక', 'విజయచ్చందమాణవకి ఇత్యాదు లవుతాయి. 
కేవలం శీర్ష్షాదులతో కట్టిన ఇంధ్రచ్భందాదులు, అనగా ఉపశీర్షకాదులు కలవనివి 
శుద్ధహారాలు, అనగా 'ఇంద్రచ్భందశీర్షకశుద్ధహారం', 'విజయచ్చందశీర్షకశుద్ధహారం' 
ఇత్యాది నామధేయాలతో ఉంటాయి. అదే విధంగా 'ఇంద్రచ్భంద ఉపశీర్షరహారం' 
'ఇంద్రచ్భందక. 'ప్రకాండశుద్ధహారం' ఇత్యాదులు కూడా. మధ్యలో మరకతాదిమణులు 
కూర్చిన. అర్ధమాణవకం (వెనుక చెప్పిన దశయష్టికహారం) మూడు లేదా ఐదు 
బంగారుఫలకాలతో కూడి ఉన్నప్పుడు దానికీ 'ఫలకహారం' అని పేరు. (త్రిఫలకహారం, 
'పంచఫలకహారం' అని పేర్టు. మణులు లేని ఫీర్షకాదిహారా కానికి ఒకే పేట 
ఉన్నట్లయితే దానికి సూత్రం” అని పేరు. దానికే వ మణి ఉంటే ల 


అధ్యక్షవ్రచారః - కోళవవేళ్వరత్న వరీక్షొ 161 


బంగారు మణుల (పూసల) చేత విచిత్రమైన యష్టికి 'రత్నావళి' అని పేరు. బంగారు 
పూసలు, మణులు, ముత్యాలు కలిపి గుచ్చినది “అపవర్తకం'. మధ్య బంగారు 
సూత్రంతో లేదా బంగారు బిళ్లలతో కూర్చిన ముత్యాల హారం పేరు 'సోపానకం'. మధ్య 
మధ్య మణులు కూర్చి తయారు చేసిన ముత్యాలహారం 'మణిసోపానకం'”. 

3. ఇంతవరకు చెప్పిన శీర్షకాదికంఠాభరణాలపద్ధతిచేత శిరస్సుమీ ద, హస్తాలకు, 
పాదాలకు, కటిప్రదేశంమీద ధరించే కలాపమూ(సరం) జాలకం (సరాల సముదాయం) 
వ్యాఖ్యానించినట్లే. అనగా శిరోహస్తాదులందు ధరించే వాటికి కూడ నిర్మాణాన్ని పట్టి 
ఇవే పేర్లు అని అర్థం. 

మూ. 1. మణిః కొటో, మాలేయకః, పారసముద్రకశ్ళ. 

2, సౌగన్చికః,ప ద్మరాగ:, అనవద్యరాగః, పారిజాతపుష్పకః, 
బాలసూర్యకః. 

3. వైదూర్యః - ఉత్సలవర్ణః, శిరీషపుష్పకః, ఉదకవర్ణః, వంశరాగః, 
శుకపత్రవర్ణః, పుష్యరాగో, గోమూత్రకః, గోమేదకః. 

4. నీలావలీయః, ఇన్దనీలః, కలాయవుష్పకః, మహానీలః, 
జామ్బవాభః, జీమూతప్రభః, నన్దకః, ప్రవన్మధ్యః. 

5. శుద్ధస్ఫటికః, మూలాటవర్ణః, శీతవృష్టిః:,సూర్యకాన్తశ్చేతి మణయ.ః. 

వ్యా. 1. కౌటం, మాలేయకం, పారసముద్రకం అని మణి మూడు విధాలు. 
కోటిలో, అనగా మలయ-సాగరాల మధ్య నున్న ప్రదేశంలో పుట్టినది 'కౌటం”. 
మలయంలో ఒక భాగమైన కర్ణీవనం అనే నామాంతరం గల మాలా అనే ప్రదేశంలో 
పుట్టినది “మాలేయకం'. పారసముద్రం అనగా సింహలద్వీపంలో ఉన్న రోహణాద్రి. 
అక్కడ పుట్టిన మణి “పారసముద్రకం'. స్ఫటిక-వైదూర్య-మరకతాదులు వింధ్య- 
విదూర-దర్దరాదులలో కూడ పుడతాయి.అందుచేత ఇక్కడ మణుల ఉత్పత్తిస్థానాలు 
ప్రాయికంగా (సాధారణంగా) ఇక్కడ పుడతాయి అనే దృష్టితో చెప్పబడినది. (గ.శా.). 

2. సౌగంధికం, పద్మరాగం, అనవద్యరాగం, పారిజాతపుష్పకం, బాలసూర్యకం 
అని మణులలో ఐదు జాతు లుంటాయి. సౌగంధికపుష్పం వలె కొంచెం నీలం రంగు 
కలిసిన ఎరుపు రంగు గలది 'సౌగంధికం'. పద్మవర్ణం గలది “పద్మరాగం'. అనవద్యం 
అనగా కుంకుమపువ్వు. ఆ రంగు గలది “అనవద్యరాగం'. పారిజాతపుష్పం రంగు గలది 
“పారిజాతపుష్పకం'. ఉదయిస్తూన్న సూర్యుని వర్ణం గలది 'బాలసూర్యకం'. 


162 కొటిలియమ్‌ అర్థశాస్తమ్‌ 


3. కలువ రంగు గల గోమేదకం “ఉత్పలవర్ణం'. శిరీషపుష్పవర్ణం గలది 
'విరీషపుష్పకం-. శుద్ధమైన నీటి రంగు గలది 'ఉదకవర్ణం . వెదురుటాకు రంగు గలది 
'వంశరాగం'. చిలకరెక్క రంగు గలది 'శుకపత్రవర్ణం'. పసుపురంగు గలది పుష్యరాగం. 
గోమూత్రం రంగులో ఉన్నది 'గోమూత్రకం'. గోమేదం అనగా గోరోచనం. ఆ రంగు 
గలది 'గోమేదకం'. ఈ విధంగా వైడూర్యం ఎనిమిది విధాలుగా ఉంటుంది.. 

4. ఇంద్రనీలాలలోని భేదాలు:- తెల్లగానే ఉండి నీలి రంగు జీర లున్నది 
నీలావలీయం'. నెమలి పింఛం రంగులో ఉన్నది “ఇంద్రనీలం” కలాయం అనే 
ధాన్యవిశేషం యొక్క పుష్పం వంటి రంగు గలది “'కలాయపుష్పకం'. తుమ్మెద రంగులో 
ఉన్నది 'మహానీలం'.నేరేడుపండు రంగులో ఉన్నది 'జాంబవాభం”. మేఘం రంగులో 
ఉన్నది 'జీమూతప్రభం* లోపల తెల్లగా బైట నల్లగా ఉన్నది * నందకం'. నీళ్లు 
కారుతున్నట్టు కనబడే కిరణాల ప్రసారం గలది స్రవన్మధ్యం'. 

5. సృటికాలలోని భేదాలు :- బాగా తెల్లగా ఉన్నది శుద్ధసృటికం'.చమురు 
(వెన్న) తీసివేసిన పెరుగు రంగులో ఉండేది మూలాటవర్ణం చంద్రకిరణాలు తగలగానే 
చల్లని నీరు స్రవించే చంద్రకాంతం 'శీతవృష్టి. సూర్యకిరణస్పర్శచేత నిప్పు కక్కేది 
సూర్యకాంతం”. ఇవి మణిభేదాలు. 

మూ. 1. షడథశ్రః, చతుర్రో, వృత్తో వా, తీవ్రరాగః, సంస్థానవాన్‌, 
అచ్చః, స్పిగ్ధః, గురుః, అర్చిష్మాన్‌, అన్తర్గతప్రభః, ప్రభానులేపీ చ ఇతి 
మణిగుణాః. 

2. మన్దరాగప్రభః, సశర్కరః, పుష్పచ్చిద్రః ఖణ్జః, దుర్విద్ధః, లేఖాకీర్ణః 
ఇతి దోషాః. 


3. విమలకః ,సస్యకః, అల్ఞనమూలకః, పిత్తకః, సులభకః, లోహితాక్షు, 
మృగాశ్మకః, జ్యోతీరసకః, మైలేయకః, ఆహిచ్చత్రకః, కూర్చః, ప్రతికూర్చః, 
సుగన్థికూర్చః, క్షీరపకః, శుక్తిచూర్ణకః, Soros పులకః, శుక్రపులకః 
ఇత్యన్తరజాతయః,. 

4 శేషాః కాచమణయః. 
ర వ్యా, 1 ఆరు అంచులు(కోణాలు) గలది, నాలుగు కోణాలు గలది, లేదా 


గుండ్రంగా ఉన్నది, తీవ్రమైన రంగు గలది (బాగా ప్రకాశించేది) అలంకారాలలో 


అధ్యక్షవ్రచారః - కోశవ్రవేళ్ళరత్న పరీక్షా 163 


కూర్చడానికి తగిన అవయవాల కూర్పు గలది, నిర్మలము,నున్నగా ఉన్నది. బరువైనది, 
కాంతి గలది, మధ్యలో కాంతితో తళతళలాడేదీ, తన కాంతిచేత ప్రక్క నున్న వస్తువును 
పూసేదీ అని ఈ పదకొండు మణికి ఉండవలసిన మంచి గుణాలు. 

2. మందమైన రంగు, కాంతి గలది, ఇసుక రేణువు లున్నది, మధ్యలో 
చుక్కలున్నది, బ్రద్దలైనది, చెడ్డగా రంధ్రం చేయబడినది, గీతలు పడ్డది-అని. ఇవి 
మణుల దోషాలు. 

3. తెలుపు-పసుపు వర్ణం గలది, నీలంగా ఉన్నది,నీలంగాను నల్లగాను 
ఉన్నది, గోపిత్తం రంగు గలది, తెల్లనిది, చివర్లలో ఎజ్జగాను మధ్య నల్లగానూ ఉన్నది, 
తెలుపు నలుపు కలిసిన రంగు గలది, తెలుపూ ఎరుపూ రంగు గలది,ఇంగువ రంగు 
గలది, మందమైన రంగు గలది, ఇసుకతో నిండిన ట్లున్నది,మెతుకు రంగు గలది, 
పెసరగింజ రంగు గలది, పాల రంగు గలది, అనేకమైన రంగులు గలది, పగడము 
రంగు లేదా చిగురు రంగు గలది,మధ్య నల్లగా ఉన్నది, మధ్య తెల్లగా ఉన్నది-ఈ 
విధంగా మణులలో పద్దెనిమిది అవాంతర జాతులు ఉంటాయి. 

4. (ఈ మణులన్నీ ప్రశస్తమైనవి) ఇంక మిగిలినవి అప్రశస్తమైన గాజు 
పూసలు. 

మూ. 1. సభారాష్టకం, మధ్యమరాషష్టకం, కాస్తీరరాష్టకం, శ్రీకటనకం, 
మణిమన్తకం, ఇన్దవానకం చ వజ్రమ్‌. 

2. ఖనిః, ప్రోతః, ప్రకీర్ణకం చ యోనయః. 

3. మార్గారాక్షకం చ శిరీషపుష్పకం, గోమూత్రకం, గోమెదకమ్‌, 
శుద్ధస్ఫటికం, మూలాటీపుష్పకవర్ణమ్‌, మణీవర్జానామన్యతమవర్ణమితి 
వజ్రైవర్గాః. 

4. స్థూలం, స్నిగ్గం, గురు, ప్రహారసహం, సమకోటికం, భాజనలేఖి, 
తర్కుభ్రామి,భ్రాజిష్టు చ ప్రశస్తమ్‌. 

5. నష్టకోణం, నిరశ్రి, పార్వ్వాపవృత్తం చ అప్రశస్తమ్‌. 

వ్యా. 1. విదర్భదేశంలో పుట్టినది, కోసలదేశంలో పుట్టినది. కాస్తీరరాష్టంలో 
పుట్టినది,. శ్రీకటనపర్వతంమీద పుట్టినది, ఉత్తరదేశంలో ఉన్న మణిమంతకం అనే 
పర్వతంమీద పుట్టినది, కలింగదేశంలో పుట్టినది-ఈ విధంగా వజ్రాలకు ఆరు ఉత్పత్తి 
స్థానాలు. అయితే ఇక్కడ చెప్పినవి కాక ఇంకా కొన్ని వజ్రోత్పత్తి స్థానాలు ఉన్నాయి(గ.శా.). 


164 కౌటిలీయమ్‌ అర్థశాన్రమ్‌ 


2. గనులు, నదీప్రవాహం, గజదంతమూలాది ఇతరస్థానాలు వీటికి ఉత్పత్తి 
స్థానాలు. 

3. పిల్లి కళ్ల రంగు గలది, శిరీషపుష్పం రంగు గలది, గోమూత్రం రంగు గలది, 
గోమేదకం రంగు గలది, శుద్ధస్ఫటికం రంగు గలది, మూలాటీపుష్పం వంటి రంగు 
గలది, ఇతరమణుల వర్గాలలో ఎదో ఒక మణియొక్క రంగు గలది అని వజ్రవర్థాలు. 

4. స్థూలంగా ఉన్నది,నున్నగా ఉన్నది, బరువుగా ఉన్నది, నలగకొట్టినా 
నలగనిది, సమానమైన అంచులు గలది, పాత్రలో వేసి ఇటూ అటూ త్రిప్పితే ఆ పాత్రకు 
గీతలు పడే టట్లు చేసేది, తరువు (ఒక యంత్రం) వలె గుండ్రంగా తిరిగేది-ఇలాంటి 
వజ్రం ప్రశస్తం. 

5. కోణాలు లేనిది, అంచులు లేనిది, ఒక పక్కకు తిరిగిపోయి నట్లు ఉన్నది 
అప్రశస్తం. 

మూ. ప్రవాలకమ్‌ - ఆలకన్దకం,వైవర్ణికం, చ రక్తం పద్మరాగం చ 
కరటగర్భిణికావర్జమితి. 

వ్యా. బర్చరకూలంలోని ఒక సముద్రభాగంలో పుట్టినది, యవనద్వీపంలోని 
ఒక సముద్రప్రాంతంలో పుట్టినది అని రెండు ఉత్పత్తి స్థానాలు కలది, ఎట్టనిది, 
పద్మరాగవర్ణమూ అని రెండు రంగులు గలదీ అని ప్రవాళం (పగడం) స్వరూపం. 
పురుగులు తినేసినది, మధ్యలో స్థూలంగా ఉన్నదీ అయిన పగడం పరిత్యజించదగినది. 

మూ. 1. చననమ్‌ - సాతనం, రక్తం, భూమిగస్ధి. గోశీర్షకం, 
కాలతామం మత్స్యగన్గ్థి. హరిచననం శుకపత్రవర్ణమ్‌ ఆమగస్ధి. తార్ణసం చ. 
గ్రామేరుకం రక్తం,రక్తకాలం వా వస్తమూత్రగన్ధి. దైవసభేయం రక్తం పద్మగన్గి. 
జావకం చ. జోజ్గకం రక్తం, రక్తకాలం వా స్నిద్ధమ్‌. తౌరూపం చ. మాలేయకం 
పాణ్ణురక్తమ్‌, కుచన్దనం కాలవర్ణకం గోమూహ్రగన్థి . కాలపర్వతకం 
రూక్షమ్‌,అగురుకాలం, రక్తం, రక్షకాలం వా. కోశకారపర్వతకం 
కాలం,కాలచిత్రం వా. శీతోదకీయం పద్మాభం, కాలస్నిగ్గం వా. నాగపర్వతకం 
రూక్షం,శైవల వర్ణం వా. శాకలం కపిలమితి. 

2. లఘు,న్నిగ్ధమ్‌, అశ్యానమ్‌, సర్పిః స్నేహలేపి, గన్ఫసుఖం, 
త్వగనుసారి, అనుల్బణమ్‌, అవిరాగి, ఉష్టసహం, దాహగ్రాహి, సుఖస్పర్శనమితి 
చన్దనగుణాః. ' 


అధ్యక్షవచారః - కోళవవేశ్ళురత్న వరీక్షా 165 


వ్యా. 1. చందనాన్ని గూర్చి చెప్పబడుతున్నది - సాతనదేశంలో పుట్టిన చందనం 
ఎజ్జగా, కాలిన నేలమీద నీళ్లు చల్లితే వచ్చే సువాసనతో ఉంటుంది. గోశీర్షదేశంలో పుట్టిన 
చందనం రంగు నలుపు-ఎరుపు కలిసి ఉంటుంది. దీని వాసన మత్స్యం వాసన. ఎజ్జిని 
కరవీరపుష్పం వాసన వంటి వాసన అని కొందరు. హరిదేశంలో పుట్టిన చందనం రంగు 
చిలుకరెక్కల రంగు. సువాసన మామిడిపండు వాసన. తృణసం అనే నది తీరంలో 
పుట్టిన చందనం కూడా ఈ విధంగానే ఉంటుంది. గ్రామేరువులో పుట్టిన చందనం 
రంగు ఎరుపూ-నలుపూ కలిసి ఉంటుంది. వాసన మేకమూత్రం వాసన. కస్తూరివాసన 
అని కొందరు. దేవసభలో పుట్టిన చందనం ఎజ్జగా, పద్మసుగంధంతో ఉంటుంది. 
(ఇంతవరకూ చెప్పిన సాతనం మొదలైన పదమూడు మలయపర్వతం యొక్క వివిధ 
ప్రదేశాలు). జావకదేశంలో పుట్టిన చందనం కూడా దైవసభేయం వలెనే ఉంటుంది. 
జోంగకదేశంలో పుట్టినది ఎజ్జిగా గాని, ఎరుపునలుపూ కలిసిన రంగుతో కాని, కొంచెం 
జిడ్డుగా పద్మసుగంధంతో ఉంటుంది. తౌరూపం కూడా ఇలాగే ఉంటుంది. (జావకాదులు 
మూడు కామరూపదేశానికి (అస్సాం) చెందినవి). మాలేయకం రంగు తెల్లగా తెలుపు- 
ఎరుపు మిశ్రవర్ణంగా ఉంటుంది. సువాసన పద్మం సువాసన. కుచందనం రంగు 
నలుపు.వాసన గోమూత్రం వాసన. గోమూత్రం నిలవ ఉంటే సువాసన వస్తుందట. 
గోమూత్రశబ్దానికి నల్లకలువ అని అర్థం అని కొందరు. దానిని పట్టి దీని వాసన 
నల్లకలువవాసన అని చెప్పుకోవాలి.కాలపర్వతప్రాంతంలో పుట్టినది గరుకుగా ఉంటుంది. 
అగురు వలె నల్లగా కాని, ఎజ్జగా గాని, ఎరుపూ నలుపూ కలిసిన రంగుతో కాని 
ఉంటుంది. కోశకారపర్వతంమీద పుట్టిన చందనం నల్లగా గాని, నలుపూ మరికొన్ని 
రంగులు కలసి కాని ఉంటుంది. శితోదకదేశంలో పుట్టినదాని రంగు పద్మం రంగు 
గాని, నల్లగా మెరుస్తూ గాని ఉంటుంది. నాగపర్వతంమిద పుట్టినది గరుకుగా, 
నాచురంగుతో ఉంటుంది. శాకలదేశంలో పుట్టినది కపిలవర్ణంతో (తెలుపు ఎరుపుకలిసి) 
ఉంటుంది. 

2. తేలికగా, నున్నగా, ముద్ద కట్టకుండా (చాలకాలానికి గాని ఎండిపోకుండా), 
నేతి స్నేహం (జిడ్డు) వంటి స్నేహంతో శరీరానికి పట్టించుకొనడానికి వీలుగా, సుఖకరమైన 
సువాసనతో, శరీరం చర్మానికి బాగా అంటుకొని, పైకి కనబడకుండా ఉంటూ, చెమట 
మొదలైనవి కలిసినా మార్పు చెందకుండా, శరీరంలోని వెడిని తొలగిస్తూ, పైనుంచి 
వచ్చే తాపాన్ని తొలగించి, స్పర్శకు సుఖకరంగా ఉండడం - ఇవి చందనగుణాలు. 


166 కౌటిలీయమ్‌ అర్థశాన్రమ్‌ 


మూ. 1. అగురు-జోబ్గకం కాలం, కాలచిత్రం, మల్బలచిత్రం వా. 
శ్యామం దోబ్గకమ్‌. పారసముద్రకం చిత్రరూపమ్‌. ఉశీరగన్ధి నవమాలికాగన్థి 
వేతి. 

2. గురు, స్నిగ్గం, పేశలగంధి, నిర్జ్హారి, అగ్నిసహమ్‌, అసంప్లతధూమం, 
సమగన్గమ్‌, విమర్దస హమిత్యగురుగుణాః. 

వ్యా. 1. అగురువును గూర్చి చెప్పబడుచున్నది - జోంగకం అనే అగురువు 


నల్లగా గాని, నల్లని తెల్లని రేఖలతో గాని, నల్లగాను తెల్లగాను ఉన్న చుక్కలతో గాని 


ఉంటుంది. దోంగకం అనే అగురువు నల్లగా ఉంటుంది. సింహలద్వీపంలో పుట్టిన 
అగురువు చిత్రవర్ణంగా ఉంటుంది. (చాలా రంగులు కలిసి ఉంటుంది). అగురువు 
వాసన వట్టివేళ్ల వాసన వలె లేదా, నవమాలికాపుష్పాల వాసన వలె ఉంటుంది. 

2. బరువు, మెత్తతనం, సుకుమారమైన గంధం, దూరంగా వ్యాపించే గంధం, 
అగ్నిలో వేసినా మండకపోవడం, ఇటు అటూ చెదరని ధూమం, ఒకే విధమైన వాసన, 
వస్రాదుల మీద మర్దించినా వాసన చెడకపోవడం - ఇవి అగురువుయొక్క గుణాలు. 

మూ. తైలపర్జికం - అశోకగ్రామికం, మాంసవర్ణం,పద్మగన్థి. జోబ్గకం 
రక్తపీతకమ్‌, ఉత్సల గన్గి, గోమూత్రగర్ధి వా. గ్రామేరుకం స్నీగ్గం, గోమూత్రగన్ధి. 
సౌవర్ణకుడ్యకం రక్తపీతం మాతులుబ్లగన్థి. పూర్ణకద్వీపకం పద్మగన్ధి, నవనీతగన్ధి 
వేతి. 

వ్యా. తైలపర్ణికం అనేది అగ్నిలో వేసి కాల్చే ఒక ద్రవ్యం. కామరూపదేశంలోని 
అశోకగ్రామంలో పుట్టిన తైలపర్షికం లేడిమాంసం రంగులో ఉంటుంది. సువాసన 
పద్మం వాసన. కామరూపదేశంలో జోబ్గకం అనే గ్రామంలో పుట్టిన దాని రంగు ఎరుపు 
పసుపురంగు కలిసి ఉంటుంది. దాని వాసన కలవ వాసన లేదా గోమూత్రం వాసన. 
కామరూపదేశంలోనే ఉన్న గ్రామేరుకగ్రామంలో పుట్టినది మెత్తగా, గోమూత్రగంధంతో 
ఉంటుంది. అదే దేశంలో నువర్ణకుడ్యగ్రామంలో పుట్టినది రక్త-పీతవర్గంతో 
మాతులుంగఫలం వాసనతో ఉంటుంది. ఆ దేశంలోనే పూర్ణకద్వీపానికి చెందినదాని 
గంధం పద్మగంధంవలె లేదా వెన్న సువాసన వలె ఉంటుంది. 


మూ. 1. భద్రశ్రీయమ్‌ - పారలౌహిత్యకం జాతీవర్ణమ్‌. ఆన్తరవత్యము 
శీరవర్ణమ్‌. ఉభయం కుష్టగన్ధి చేతి. 


అధ్యక్షవచారః - కోళవవేళ్వరత్నవరీక్షొ 167 


2. కాలేయకః - స్వర్ణభూమిజః, స్నిగ్గపీతకః. జుత్తరపర్యతకో రక్షపీతకః. 
ఇతి నారాః. 

3. పిబ్బక్యాథధూమసహ మవిరాగి యోగానువిధాయి చ. చన్దనాగురు 
వచ్చ తేషాం గుణాః. 

వ్యా. 1. భద్రశ్రీయం అనే చందనం (కర్పూరం అని కొందరు) 
కామరూపదేశంలోని లౌహిత్యం అనే నదం (కొండకాలవ) అవతల ఒడ్డున పుడుతుంది. 
దీని రంగు జాతిపుష్పం రంగు. అస్సాంలోనే ఆంతరవతి అనే నది తీరంలో పుట్టినది 
వట్టివేళ్లరంగుతో ఉంటుంది. ఈ రెండిటి సుగంధం పారిభావ్యం అనే ఓషధి వంటిది. 

2. కాలేయకం అనే ఒక కట్టి సువర్ణదేశంలో (బర్మాలో) పుడుతుంది. మెత్తగా 
పచ్చగా ఉంటుంది. హిమవత్సర్వతంమిద పుట్టినది మణిశిల రంగులో ఉంటుంది. 
ఇంతవరకు చెప్పిన పదార్థాలు సారములు. (ఖరీదైన శ్రేష్టపదార్థాలు). 

3. తైలపర్ణికం మొదలైన మూడూ కూడ పిండి చేసి ముద్దగా చేసినా, 
ఉడికించినా, ధూపంవేసినా సువాసన చెడకుండా ఉంటాయి. ఇతరవస్తువులతో 
(జలాదులతో) కలిసినా ఎమీ చెడవు. ఇతరవస్తువులతో కలుపుతే కలిసిపోతాయి. వీటి 
గుణాలు చందనానికి అగురువుకీ ఉన్న గుణాల వంటివి. 

మూ. 1. కాన్తనావకం, పైయకం చ బెత్తరపర్వతకం చర్మ, కాన్తనావకం 
మయూరగ్రీవాభమ్‌. పైయకం నీలపీతం, శ్వేతం, లేఖాబిన్గుచిత్రమ్‌. 
తదుభయమష్టాబ్దులాయామమ్‌. 

2. బిసీ, మహాబిసీ చ ద్వాదశగ్రామీయే. అవ్యక్తరూపా దుహిలికా 
చిత్రా వా బిసీ. పరుషా, శ్వేతప్రాయా మహాబిసీ. ద్వాదశాజులాయామ 
ముభయమ్‌. 

3. శ్యామికా, కాలికా, కదలి, చర్రోత్తరా, శాకులా చ ఆరోహజాః. 
కపిలా బిన్గుచిత్రా వా శ్యామికా. కాలికా కపిలా, కపోతవర్గా వా. తదుభయ 
మష్టాజఖులాయామమ్‌. పరుషా కదలీ హస్తాయతా సైవ చగ్దచిత్రా చర్రోత్తరా. 
కదలీ త్రిభాగా శాకులా కోఠమణ్ణలచిత్రా కృతకర్ణికాజినచిత్రా చేతి. 

వ్యా. 1. ఫల్గువస్తువులలో (అంతగా ఖరీదైనవి కాని వస్తువులలో చర్మాలను 
గూర్చి చెపుతున్నాడు.) హిమవత్సర్వతానికి చెందినవి కాంతనావకం, (పైయకం అనే 


168 కౌటిలీయమ్‌ అర్థశాన్తమ్‌ 


చర్మాలు. కాంతనావకం నెమలికంఠం రంగులో ఉంటుంది. (పైయకం నీల- 
పీతవర్ణంతోను, తెల్లగాను, గీతలతోను, చుక్కలతోను చిత్రవర్గంగాను ఉంటుంది. ఈ 
రెండింటి పొడవు ఎనిమిది అంగుళాలు. 

2. బిసి, మహాబిసి అనేవి హిమాలయపప్రాంతంలోని పన్నెండు గ్రామాలలో 
లభిస్తాయి. బిసి అనే చర్మం రంగు ఇలాగే ఉంటుం దని నిర్ధారణ చేయడానికి శక్యం 
కాదు. బొచ్చు ఉంటుంది. లేదా చిత్రవర్ణంతో ఉంటుంది. మహాబిసి పరుషంగా, 
చాలవరకు తెల్లగా ఉంటుంది. ఈ రెండింటి పొడవు పన్నెండు అంగుళాలు. 

3. శ్యామిక, కాలిక, కదలి, చంద్రోత్తర, శాకుల అనేవి హిమవత్సర్వతం మీదనే 
ఆరోహం అనే ప్రదేశంలో లభిస్తాయి. శ్యామిక కపిలవర్ణంలో బూడిదరంగుచుక్కలతో 
చిత్రంగా ఉంటుంది. కాలిక కపిలవర్ణంతో గాని పావురం రంగుతో కాని ఉంటుంది. ఈ 
రెండింటి పాడవు ఎనిమిది అంగుళాలు.కదలి పరుషంగా(గట్టిగా) ఒక హస్తం (24 
అంగుళాలు) పొడవు ఉంటుంది. ఈ కదలి మీద చం ద్రాకరమైన బిందువులు(చుక్కలు) 
ఉంటే దానికి 'చంద్రోత్తరి అని పేరు. శాకుల పొడవు కదలిపొడవులో మూడవవంతు 
(ఎనిమిది అంగుళాలు) ఉంటుంది. కదలికంటె మూడురెట్లు పొడవు అని కొందరు. 
ఎజ్జని గుండ్రని రేఖలతో చిత్రంగా ఉంటుంది. సహజంగా ఏర్పడిన చర్మగ్రంథులతో 
(చర్మంమీద ఏర్పడిన ముడులతో) అందంగా ఉంటుంది. 

మూ. 1. సామూరం, చీనసీ, సామూలీ చ బాహవేయాః. షట్‌ 
త్రింశదజ్లుల మళ్టనవర్ణం సామూరమ్‌. చీనసీ రక్తకాలీ, పాణ్బుకాలీ చ, 
సామూలీ గోధూమవర్ణేతి. 


2. సాతినా, నలతూలా, దృత్తపుచ్చా చ బెద్రాః. సాతినా కృష్ణా. 
నలతూలవర్గా. కపిలా వృత్తపుచ్చా చ. ఇతి చర్మజాతయ:. 

3. చర్మణాం మృదు, స్నిగ్ధం, బహులోమ చ శ్రేష్టమ్‌. 

వ్యా. 1. బాహ్హవదేశానికి నంబంధించిన (బాక్‌ట్రియా అని కాం. 
హిమవత్పర్వతప్రోంతం అని గుశా. )' చర్మాలు సామూరం, చీనసి, సామూలి అని మూడు 
రకాలు. సామూరం పొడవు ముప్పై ప్పైఆరు అంగుళాలు; రంగు కాటుక రంగు. చీనసి 
రంగు ఎరుపు నలుపు కలిసి గాని తెలుపు నలుపు కలిసి గాని ఉంటుంది. సామూలి 
రంగు గోధుమరంగు. 

' 2. ఇంతవరకు స్థలచరాల చర్మాలు చెప్పి ఇప్పుడు జలచరాల చర్మాలు 


అధ్యక్షవబారః - కోళవవేళ్వరత్న పరీక్షా 169 


చెపుతున్నాడు - ఉద్రం అనే నీటిలో ఉండే పిల్లి చర్మానికి జెద్రం అని పేరు. సాతిన, 
నలతూల, వృత్తపుచ్చ అని దాని చర్మాలు మూడు రకాలు. సాతిన రంగు నలుపు. 
నలతూల రంగు నలం అనే గడ్డినుండి పుట్టిన దూదిరంగు వంటి రంగు. వృత్తపుచ్చ 
రంగు కపిలం (తెలుపు, ఎరుపు కలియిక). ఇవి చర్మజాతులు. 

3. చర్మాలలో మెత్తగా నున్నగా చాలా రోమాలు ఉన్నది శ్రేష్టం. 

మూ. 1. శుద్ధం, శుద్ధరక్తం, పక్షరక్తం చ ఆవికమ్‌, ఖచితం వానచితం, 
ఖబ్బసంఘాత్యం, తన్తువిచ్చిన్నం చ. 

2. కమ్బలః, కేచలకః, కలమితికా, సౌమితికా, తురగా 
స్తరణమ్‌,వర్ణకమ్‌, తలిచ్చకమ,వారవాణః, పరిస్తోమః, సమన్తభద్రకం చ 
ఆవికమ్‌. 

3. అష్టప్లోతిసంఘాత్యా, కృష్ణా, భిజ్లీసీ, వర్షవారణమ్‌, అపసారక 
ఇతి నైపాలకమ్‌. 

వ్యా. 1. ఆవికం (గొత్టెల రోమాలతో తయారైనది) పూర్తిగా తెల్లగాను, పూర్తిగా 
ఎట్టగాను, కొంత ఎజ్జగాను (పార్మ్యాలలో ఎజ్జగాను) ఉంటుంది. ఈ బట్ట సూదులతో 
అల్లినది, చిత్రవర్గాలు ఉండే టట్లు నేసినది,ముక్కలు అతికి తయారు చేసినది,కొంత 
భాగం దారాలు లేకుండా జాలీవంటిది - ఇట్లు మూడు రీతులలో ఉంటుంది. 

2. కంబళీ, కేచలకం (అడవులలో తిరిగేవాళ్ల శిరస్రాణం), కలమితిక (ఏనుగమీద 
వేసే అస్తరణం), సౌమితిక(నల్లని గజాస్తరణం), అశ్వాస్తరణం, వర్ణకం (రంగుకంబలీ), 
తచ్చకం(ఒక రకం కంబళీ),వారవాణం(పొడుగు చొక్కా), పరిస్తోమం(విశాలమూ 
చిత్రవర్ణము అయిన కంబళీ), సమంతభద్రకం (గజాదుల వెనుకభాగంమీద రక్షణంకోసం 
కప్పిది) - ఇవన్నీ కూడ గొజ్టె రోమాలతో చేసిన వస్తభేదాలు. 

3. నున్నగా జారిపోతున్నట్లు,తడిసినట్లు కనబడేది, సన్నని దారాలతో 
నేసినది,మెత్తనిది అయిన ఆవికం శ్రేష్టమైనది. 

4. నేపాలదేశంలో తయారయే 'భింగిసి'అనే ఉన్ని బట్ట ఎనిమిది ముక్కలు 
అతికి నల్లగా ఉంటుంది. అపసారకం అనేది వర్షంనుంచి రక్షిస్తుంది. 

మూ. 1. సంపుటికా, చతురళ్రికా, లమ్బరా, కటవానకం, ప్రావరకః, 
సత్తవికేతి మృగరోమ. 


170 కౌటిలీయమ్‌ అర్థశొన్రమ్‌ 


2. వాబ్గకం శ్వేతం స్నిగ్ధం, దుకూలం; పౌల్లకం శ్యామ్యం, 
మణి న్నీగ్గం; సౌవర్ణ కుడ్యకం నూర్యవర్గమ్‌. మణిస్నిగ్గోదకవానవ్‌, 
చతురశ్రవానం, వ్యామిశ్రవానం చ. 

3. ఏతేషామేకాంశుకమ్‌ అధ్యర్థద్విత్రిచతురంశుకమితి. 

4. తేన కాశికం పౌఖణ్ణకం చ క్షామం వ్యాఖ్యాతమ్‌. 

వ్యా. 2. వంగదేశంలో తయారైన పట్టు బట్ట తెల్లగా నున్నగా ఉంటుంది. 
పుండ్రదేశంలో తయారైనది నల్లగా మరకతమణి వలె నిగనిగలాడుతూ ఉంటుంది. 
అస్సాంలోని సువర్ణకుడ్యం అనే ప్రదేశంలో తయారైనది సూర్యుని రంగులో ఉంటుంది. 
ఈ మూడు రకాల దుకూలాలు కూడ తయారుచేయడానికి ముందు దారం నీళ్లలో 
నానబెట్టి, మణితో దానిని బాగా రాసి నేస్తారు. ఆ విధంగా నేసినది 'మణిస్నిగ్గోదక 
వానం”. మణి వలె నున్నగా, ఉదకం వలె పారదర్శకంగా ఉంటుం దని కొందరు. మరొక 
జాతి దారం కలవనిది “చతురశ్రవానం”. నూలూూ,పట్టూ కలిపి లేదా రెండు రంగుల 
పట్టుతో, నేసినది “వ్యామిశ్రవానం . 

3. వీటిలో కొన్ని ఒకే రకం దారంతో నేసినవి; అవి ఏకాంశుకాలు.నిలువులో 
ఒక దారం, అడ్డంలో మెలిపెట్టిన రెండు దారాలు లేదా నిలువులో రెండు దారాలు, 
అడ్డంగా ఒక దారం ఉన్నది 'అధ్యర్థాంశుకం,, నిలువూ అడ్డమూ కూడ రెండేసి దారాలు 
మెలి వేసి నేసినది 'ద్యంశుకం', మూడు దారాలు మెలివేసి నేసినది “త్ర్య్యంశుకంి, 
నాలుగు దారాలు మెలివేసి నేసినది 'చతురంశుకం'. 

4. దీనిచేత కాశీలో తయారైన క్షామం (పట్టుబట్ట) పుండ్రదేశంలో తయారైనదీ 
కూడ వ్యాఖ్యానించబడినది. అనగా ఆ క్షామవస్తా స్రాల స్వరూపస్వభావాలు కూడ 
ఎకాంశుకాదిరీతులలో ఉంటాయి అని అర్థం. 

మూ. 1. మాగధికా, పౌణికా, సౌవర్ణకుడ్యకా చ పత్రోర్జాః. నాగవృక్షో, 
లికుచః, వకులః, వటశ్చ యోనయః, పీతికా నాగవృక్షికా. గోధూమవర్గా 
లైకుచీ. శ్వేతా వాకులీ. శేషా నవనీతవర్గా. 

2. తాసాం 'సౌవర్ణకుడ్యకా శ్రేష్ట తయా కౌశేయం చీనపట్టాశ్చ 
చీనభూమిజాః వ్యాఖ్యాతాః. 

వ్యా. 1. మగధదేశంలో పుట్టినవి, పుండ్రదేశంలో పుట్టినవి, సువర్ణకుడ్యక 


అధ్యక్షవబారః - కోళవవేళ్వరత్నవరీక్షా 171 


ప్రాంతంలో పుట్టినవి అని పత్రోరాలు మూడు విధాలు. (ఆ యా చెట్ల ఆకులు తిన్న 
పురుగుల లాలాజలం నుండి జనించిన దారం 'పత్రోర్ల. పత్రోర్ణలు మాగధిక, పౌండ్రిక, 
సౌవర్ణకుడ్యక అని మూడు విధాలు, వీటికి నాగవృక్షం, నిమ్మచెట్టు, బొగడచెట్టు, 
మట్జీచెట్లు, ఉత్పత్తిస్థానాలు. నాగవృక్షంవల్ల పుట్టినది, అనగా నాగవృక్షం ఆకులు తిన్న 
పురుగుల లాలాజలం నుండి పుట్టిన పట్టు పచ్చగా ఉంటుంది. లికుచవృక్షం ద్వారా 
పుట్టినది గోధుమవర్ణంలో ఉంటుంది. వకులవృక్షం ద్వారా లభించినది తెల్లగా ఉంటుంది. 
వటవృక్షానికి సంబంధించినది వెన్న రంగులో ఉంటుంది. 

2. వాటిలో సౌవర్ణకుడ్యక మైన పత్రోర్ల శ్రేష్ట మైనది. ఈ సౌవర్ణకుడ్యకచేత 
చీనభూమిలో పుట్టిన (చైనాదేశం అని కొందరు, 'చీన' అనే ఒక హిమాలయ ప్రాంతభూమి 
అని మరి కొందరు) పట్టు, పట్టుబట్టలు వ్యాఖ్యానించబడినటైె. 

మూ. మాధురమ్‌, ఆపరాన్తకం, కాలిబ్బకం, కాశికం, వాబ్గకం, 
వాత్సకం, మాహిషకం చ కార్పాసికం శ్రేష్టమితి. 

వ్యా. దక్షిణదేశంలోని మధురలోను, కోంకణదేశంలోను, కలింగదేశంలోను, 
కాశీలోను, వంగదేశంలోను, వత్సదేశంలోను, మహిషదేశంలోను పండిన పత్తితో 
తయారైన నూలుబట్ట శ్రేష్టమైనది. 


శో. అతః పరేషాం రత్నానాం ప్రమాణం మూల్యలక్షణమ్‌, 
జాతిం రూపం చ జానీయాన్నిధానం నవకర్మ చ. 


౩కి 


పురాణప్రతిసంస్కారం కర్యగుహ్యముపస్కరాన్‌, 
దేశకాలపరీభోగం హింస్రాణాం చ ప్రతిక్రియామ్‌. 


ఇతి శ్రీ కెాటలీయార్థశా(స్తే అధ్యక్షప్రచారే ద్వితీయాధికరణే ఏకాదశో ౬ధ్యాయః 
కోశప్రవేశ్యరత్నపరీక్షా; ఆదితో ద్వాత్రింశః. 

వ్యా. ఇంతవరకు చెప్పిన పదిహేడు రకాల వస్తువుల విషయంలోనే కాకుండా 
ఇంకా ఇతరరత్నాల (్రేష్టవస్తువుల) ప్రమాణం, మూల్యం, లక్షణాలు, జాతి,రూపం, 
వాటిని జాగర్త చేసే పద్ధతి (విధానం), వాటిని క్రొత్తవాటినిగా తయారుచేయడం, 
పాతవాటికి సంస్కారం చేయడం (వాటిని బాగుచేయడం), వాటికి సంబంధించిన 
రహస్యకర్మలను (మెరుగుపెట్టడం మొదలైనది), సాధనాలు (ఉపస్కర), తగిన దేశంలోను 
కాలంలోను వాటి ఉపయోగాలు, లేదా అవి లభించే దేశ-కాలాలు, వాటి ఉపయోగం, 


172 కొటిలీయమ్‌ అర్థశాస్తమ్‌ 


వాటిని పాడుచేసే క్రిమికీటకమూషకాదులనుండి రక్షణోపాయాలు - ఇవన్నీ కోశాధ్యక్షుడు 
చక్కగా తెలుసుకొని ఉండాలి. 


“బాలానందిని” అనే కౌటలీయార్థశాస్రాంధ్రవ్యాఖ్యానమునందు అధ్యక్షప్రచారం అనే 
ద్వితీయాధికరణంలో కోశప్రవేశ్యరత్నపరీక్ష అనే పదకొండవ అధ్యాయం, మొదటినుంచి 
ముప్పైమూడవ అధ్యాయం సమాప్తం. 


అథ ద్వాదశోఒధ్యాయ: 


త్రింశం ప్రకరణమ్‌ - ఆకరకర్మాన్త ప్రవర్తనమ్‌ 
(గనులు కర్మాగారాలు ప్రారంభించి నడపడం) 


మూ. 1. ఆకరాధ్యక్షః శుల్చధాతుశాస్తరస పాకమణిరాగజ్ఞసఖో వా 
తజ్బాతకర్మకరణోపసంపన్నః కిట్టమూషాబ్గారభస్మలిబ్లం వాకరం భూతపూర్వమ 
భూతపూర్వం వా, భూమి ప్రస్తరరసధాతుమత్యర్థవర్ణగౌరవమ్‌ ఉగ్రగన్గరసం 
పరీక్షేత, 

2. పర్వతానామభిజ్ఞాతోద్దేశానాం బిలగుహోపత్యకాలయనగూఢ 
ఖాతేషు అన్తః ప్రస్యన్దినః జమ్చూభూతతాలఫలపక్వహరిద్రాభేదహరితా 
లక్షౌద్రహిజ్గులక పుణ్ణరీక శుకమయూరపత్రవర్గాః సవర్గిదకౌషధిపర్యన్హాః 
చిక్కణా:ః విశదాః భారికాశ్చ రసాః కాబ్బునికాః. వ్‌ 

3. అప్పు నిష్ట్యూతాః కైలవద్విసర్పిణః పబ్కమలగ్రాహిణశ్చ తామ్ర 
రూప్యయోః: శతాదుపరి వేద్దారః. = 

4. తత్రతిరూపకము గ్రగన్టరసం శిలాజతు విద్యాత్‌. 

వ్యా. 1. ఆకరాధ్యక్షుడు (గనుల డైరక్టరు) శుల్చశాస్తం (భూమిలోపల ఉండే 
ఆ యా ఖనిజాల రేఖల శాస్త్రం), ధాతుశాస్త్రం, రసపాకం (లోహాల ముడిసరుకును 
కరిగించి లోహాలు పైకి తీయడం), మణులకు రంగు వేయడం (మణిరాగం) - ఈ 
విద్యలు తెలిసినవాడై ఉండాలి; లేదా ఆ శాస్త్రాలలో ప్రవీణులైన వాళ్ల సహాయం 


తీసుకోవాలి. నిత్యమూ ఆ పనులు చేసే కర్మచారులతోను, సాధనాలతోను కూడినవాడై 
గనిని లోహమలం, మూసలు(కరిగించే పాత్రలు) బొగ్గులు, బూడిద మొదలైన 


అధ్యక్షవప్రచారః - ఆకరకర్మాన్తప్రవర్తనమ్‌ 173 


గుర్తులను పట్టి పూర్వం ఎన్నడో ఉపయోగించి విడిచివేసిన గనిని పరీక్షించాలి. లేదా 
నేలమీదా (నేలలోను), పర్వతాల రాళ్లలోను, రసరూపంలోను (పల్చగాను) ధాతువులు 
(లోహాల ముడిసరుకు) ఉన్న, అధికమైన వర్ణం, బరువు, తీవ్రమైన వాసన,రుచీ ఉన్న 
కొత్త గనులను గాని పరీక్షించాలి. 

2. గుర్తించబడిన, లేదా పూర్వరాజాదుల ద్వారా ప్రసిద్ధములైన, ప్రదేశాలు 
గల పర్వతాల రంధ్రాలలోను, గుహలలోను, కొండల పక్క క్రింది ప్రదేశాలలోను, 
రాళ్లను తొలిచి తయారుచేసిన గృహాలలోను (లయన), రహస్యంగా తొలిపించి పెద్ద 
పెద్ద రాళ్లతో మూసివేయించిన గోతులలోను స్రవించే రసాలు బంగారానికి 
సంబంధించినవి. అనగా అలాంటి ద్రవపదార్ధాలనుంచి బంగారం లభిస్తుంది. ఆ 
రసాలు చిక్కగా, శుభ్రంగా (నిర్మలంగా) బరువుగా ఉంటాయి. వాటి రంగు నేరేడుపండు, 
మామిడిపండు, తాటిపండు, వండి మధ్యకు విరిచిన పసుపుకొమ్ము రంగు, అరదళం 
(హరితాళం), తేనె, హింగులకం, పద్మం, చిలుక రెక్కలు, నెమలి రెక్కలు - విటి రంగు 
వలె ఉంటుంది. దాని చుట్టు ప్రక్కల ఉన్న నీళ్లు, మొక్కలు ఈ రంగుతోనే ఉంటాయి. 

3. ఆ రసాలను నీళ్లమీద చల్లితే అవి నూనెవలె నీళ్లమీద వ్యాపిస్తాయి. 
బురదను, మురికిని తమలో కలిసిపోయేటట్లు చేసుకుంటాయి. నూరు రెట్లు బరువున్న 
రాగిని, వెండిని తమలో కలుపుకొని వాటిని కూడ బంగారంగా చేసివేస్తాయి. 

4. పైన చెప్పిన రసం వలెనే ఉండి ఉగ్రమైన వాసన, రుచీ ఉన్నది శిలాజిత్తు 
అని తెలుసుకోవాలి. 

మూ. పీతకాః, తామకాః, తామపీతకా వా భూమిప్రస్తరధాతవః, 
భిన్నాః నీలరాజీమన్తః, ముధ్గమాషకృసరవర్గా వా, దధిబిన్గుపిల్బచిత్రాః, 
వహరిద్రావారీత కీవద్మవ(త్రశైవలయకృత్‌ఫ్లీహానవద్యవర్గాః, భిన్నాః 
చుజ్బువాలుకాలేఖాబిన్గుస్వస్తికవన్తః సగులికాః, అర్చిష్మన్తః తాప్యమానాః న 
భిద్యన్తే, బహు ఫేనధూమాశ్చ సువర్ణధాతవః, ప్రతీవాపార్థాః, తామ్రరూప్యవేధనాః. 

వ్యా. భూమి, శిలలు, ధాతువులు, పచ్చగా గాని, ఎజ్జగాగాని, ఎరుపు 
పసుపురంగులతో గాని ఉంటాయి. వాటిని మధ్యకు బ్రద్దలు కొడితే నీలిరంగు రేఖ 
లుంటాయి, లేదా పెసలు, మినుములు, పులగం వీటి వర్ణంలో ఉంటాయి, పెరుగు 
చుక్కల వంటి చుక్కలతోను, పెరుగు ముద్దల వంటి ముద్దలతోను విచిత్రంగా 
ఉంటాయి. పసుప్పుకరక్కాయ, పద్మం రేకులు, నాచు, యకృత్‌ (శరీరంలో ఉండే ఒక 


174 కొటిలీయమ్‌ అర్ధశాస్తమ్‌ 


విధమైన మాంసఖండం ॥[౪60, ప్లీహం (గుల్మం - spleen), కుంకుమపువ్వు వీటి 
రంగులతో ఉంటాయి. బ్రద్దలు కొట్టినప్పుడు సూక్ష్మమైన ఇసుక రేణువులు, రేఖలు, 
చుక్కలు, స్వస్తికాకారంలో ఉండే రేఖలు ఉంటాయి. వాటిలో గుండ్రని రాళ్లు 
ఉంటాయి. కాంతి ఉంటుంది. ఎంత వేడి చేసినా బ్రద్దలవవు. చాలా నురుగు, ధూమం 
వస్తాయి. ఇవన్నీ సువర్ణధాతువులు. వీటిని రాగితోను, వెండితోను కలిపితే వాటిని 
బంగారంగా మారుస్తాయి. వేధం=ఒక లోహాన్ని మరొక లోహంగా మార్చడం. ప్రతీవాపం= 
చూర్ణం చేసి వేధచేయవలసిన దానిలో, అది కరిగి ఉన్నప్పుడు కలపడం. 

మూ. శబ్ధకర్పూరస్ఫటికనవనితకపోతపారావతవిమలకమయూర 
గ్రీవావర్ణాః, సస్యకగోమేదక గుడమత్స్యణ్ణికావర్గాః, కోవిదారపద్మపాటలీకలా 
యక్షొమాతసీపుష్పవర్గాః, ససీసాః, సాళ్టునాః, విస్రాః, భిన్నాః, శ్వేతాభాః, 
కృష్ణాః, శ్వేతాః సర్వే వా లేఖాబిన్దుచిత్రాః మృదవో ధ్మాయమానాః న స్ఫుటన్తి 
బహుఫేనధూమాశ్చ రూప్యధాతవః. . 

వ్యా. వెండి ధాతువులు శంఖం, కర్పూరం, స్ఫటికం, నవనీతం, అడవి 
పావురం, గ్రామాలలో ఉండే పావురం, విమలకం (తెలుపుఎరుపూ కలిసి ఉన్న ఒక 
మణి), నెమలి కంఠం వీటి రంగులలోను, సస్యకం(నీలమణి), గోమేదకం అనే మణి, 
బెల్లం, పంచదార - వీటి రంగులలోను, కోవిదారపుష్పం, పద్మం, పాటలీపుష్పం, 
కలాయపుష్పం, తెల్లపట్టు, అతసీపుష్పం - వీటి రంగులోను ఉంటాయి. వీటిలో కొంత 
పాలు సీసం ఉంటుంది. అంజనం (సీసం వలె తెల్లని ఒక పదార్థం) ఉంటుంది. 
దుర్గంధంతో ఉంటాయి. బ్రద్దలుకొడితే తెల్లగాను మధ్య నల్లగాను, లేదా నల్లగాను 
మధ్య తెల్లగాను, లేదా అన్నీ శ్వేతవర్ణంగాను ఉంటాయి. రేఖలతోను, చుక్కలతోను 

చిత్రంగా, మృదువుగా ఉంటాయి. వాటిని పుటం వేసినప్పుడు పేలవు. వీటికి కూడ 

నురుగు, ధూమం అధికంగా ఉంటాయి 

“మూ: 1. సర్వధాతూనాం గౌరవవృద్దా సత్త్వవృద్ధి:. తేషామశుద్దా 
మూఢగర్భా . వొ తీక్టమూత్రక్షారభావితాః, రాజవృక్షవట పీలుగోపి త్రరోచనా 
మహిష షఖరకరభమూత్రలణ్బపిజ్బబద్భాః, తత్రతీవాపాః, తదవలేపా వా విశుద్దాః 
ప్రవన్తి ల 


2. యవమాష తిలపలాశ పీలుక్షారై: గోక్షీరాజక్షీరైర్వా కదలీవ జ్రకన్ల 


అధ్యక్షప్రచారః - ఆకరకర్మాన్తప్రవర్తనమ్‌ 175 


ప్రతీవాపః మార్దవకరః. 

వ్యా. 1. ఏ ధాతువైనా బరువు ఎక్కువగా ఉన్న కొలదీ దాని సారం ఎక్కువగా 
ఉంటుంది. వాటిలో ఇతరపదార్థాలు కలవడంచేత అశుద్ధమైనవి కాని, మూఢగర్భాలుగాని 
(మధ్య అంతగా సారం లేనివి గాని) అయిన ధాతువులను తీక్షమైన మూత్రంచేతా, 
కారం (అరటిదుంప మొదలైనవి కాల్చి తయారుచేసిన బూడిద) చేతా భావన (కొన్నాళ్లు 
వాటిలో నాననిచ్చి సంస్కరించడం) చేసినా, రాజవృక్షం, మజ్జిచెట్టు, పీలువృక్షం (విటి 
బెరళ్లు వేసి సలసలా పొంగించిన నీళ్లు), గోపిత్తం, గోరోచనం, దున్నపోతు-గాడిద-చిన్న 
ఒంటె వీటి మూత్రంతోను, పేడతోను ఈ ధాతువులను కప్పి, ఆ ముద్దలతో కప్పడానికి 
ముందు వాటి నన్నింటినీ ఈ ధాతువులో కలిపి, పైన పూసి భావనచేసి నట్టయితే, పుటం 
మొదలైనవి వేస్తే ఆ ధాతువులు పరిశుద్దాలై సారాన్ని పైకి వెళ్లకక్కుతాయి. 

2. యవలు, మినుములు, తిలలు పలాశ-పీలువృక్షాల బెరళ్లు మాడ్చి 
తయారుచేసిన క్రారాలతో గాని ఆవుపాలతోను మేకపాలతోను గాని అరటిదుంప, 
వజ్రకందం దుంప కలిపి (వాటి భస్మాన్ని కలిపి) ఆ ధాతువులలో ప్రతీవాపం చేస్తే 
(కలిపితే) మార్దవం కలుగుతుంది. 

శ్లో మధుమధుకమజాపయః సతైలం ఘృతగుడకిణ్యయుతం సకన్టలీకమ్‌, 

యదపి శతసహస్రధా విభిన్నం భవతి మృదు త్రిభిరెవ తన్నిషేకై:. 

వ్యా. తేనె, మధుకం అనే చెట్టు వేరు, మేక పాలు, నువ్వుల నూనె, నెయ్యి, 

బెల్లం, కిణ్య్వం (మద్యం తయారుచేయడానికి ఉపయోగించే ఒక విధమైన బీజం) 

కందలి (జలప్రాయప్రదేశాలలో పుట్టే ఒక దుంప) వీటితో తయారుచేసిన పదార్థంలో 

కేవలం మూడు పర్యాయాలు మాత్రమే ధాతువులను వేసి ఉంచినా కూడ, వంద 
ముక్కలుగా వేయి ముక్కలుగా విడిపోయి ఉన్నా కూడ, అవి మెత్తపడతాయి. 

మూ. 1. గోదన్తశృబ్గప్రతీవాపో మృదుస్తంభనః. 

2. భారికః, స్నిగ్గః, మృదుశ్చ ప్రస్తరధాతు: భూమిభాగో వా పిబ్గలః, 
హరితః, పాటలః, లోహితో వా తామధాతుః. 

3. కాకమేచకః, కపోతరోచనావర్ణః, శ్వేతరాజినద్దో వా విప్రః సీసధాతుః. 

4. ఊషరకర్చురః పక్వలోష్టవర్గా వా త్రపుధాతుః. 

5. కురుమ్బః, పాణ్బురోహితః, సిన్గువారపుష్పవర్డో వా తీక్షృధాతుః. 


176 కౌటిలీయమ్‌ అర్థశాన్రమ్‌ 


6. కాకాణ్ఞభుజపత్రవర్గో వా వైకృన్తకధాతు:. 

గ అచ్చః,స్పిగ్ధః, సప్రభు, ఘోషవాన్‌, శీతతీవ్రః, తనురాగశ్చ మణిధాతుః. 

వ్యా. 1. ఎద్దు లేక ఆవు దంతాల చూర్ణం, వాటి కొమ్ముల చూర్ణం కలిపితే 
ధాతువు గట్టిపడుతుంది. 

2. బరువుగాను, నున్నగాను, మృదువుగాను ఉన్న ప్రస్తర (రాయి) ధాతువు 
గాని, భూభాగం గాని తామధాతువు. దాని రంగు పచ్చగా, నీలంగా, కొంచెం ఎజ్జగా, 
లేదా ఎజ్జగా ఉంటుంది. 

3. సీసధాతువు కాకినలుపు రంగులోను, పావురం రంగులోను, గోరోచనం 
రంగులోను ఉంటుంది. దానిమీద తెల్లగా గీతలు ఉంటాయి. దుర్గంధంతో ఉంటుంది. 

4. త్రపుధాతువు(తగరం) ఊషరక్షేత్రంలోని మట్టి వలె కొంచెం తెల్లగాను, 
కాల్చిన మట్టి బెడ్డ రంగులోను ఉంటుంది. 

5. ఇనుము లభించే ధాతువు నున్నని రాళ్ల రూపంలోను, తెలుపు ఎరుపుగాను, 
లేదా సిందువారపుష్పం రంగులోను ఉంటుంది. 

6. వైక్ళృంతకం అనే ధాతువు కాకి గ్రుడ్డు రంగులో కాని (కాకాండం' అని ఒక 
చెట్టుకు పేరు అని కొందరు) భూర్జపత్రవర్ణంలో గాని ఉంటుంది. 

7. మణిధాతువు (మణులు తయారయే ధాతువు) స్వచ్చంగా, నున్నగా, 
మెరుస్తూ, టంకంతో కొడితే చప్పుడు అవుతూ ఉంటుంది. నిప్పుమీదనుంచి దింపిన 
వెంటనే చల్లబడిపోతుంది. దాని రంగు చాల తక్కువగా ఉంటుంది. 

మూ. 1. ధాతుసముత్ధం తజ్ఞ్జాతకర్మాన్తేషు ప్రయోజయేత్‌. 

2. కృతభాణ్ణవ్యవహారమ్‌, ఎకముఖమ్‌, అత్యయం చ అన్యత్ర 
కర్శక్రేతృవిక్రేతుణాం స్థాపయేత్‌. 

3. ఆకరికమపహరన్తమ్‌ అష్టగుణం దాపయేదన్యత్ర రత్నేభ్యః. 


4. స్తేనమ్‌, అనినృష్టోపజీవినం చ బద్య్వా కర్మ కారయేత్‌; 
దజణ్బాపకారిణం చ. 


5. వ్యయ క్రియాభావికమ్‌ అకరం భాగేన ప్రక్రయేణ వా దద్యాత్‌; 
లాఘవికమాత్మనా కారయేత్‌. 


6. లోహాధ్యక్షః తామ్రసీస త్రపువైకృన్నకారరూటవృత్తకంస తాలలోహ 


అధ్యక్షవచారః - ఆకరకర్మాన్త ప్రవర్తనమ్‌ 177 


కర్మాన్లాన్‌ కారయేత్‌; లోహభాణ్ణవ్యవహారం చ. 

వ్యా. 1. ధాతువులనుండి లభించినదానిని (ముడి సరుకును) ఆ యా 
లోహాలు తయారు చేసే కర్మాగారాలకు పంపి వాటినుండి లోహాలు తీయించాలి. 

2. తయారైన వస్తువులను(లోహాలను) ఒకే ప్రదేశంలో అమ్మేటట్లు చెయ్యాలి. 
అలా కాక ఇతరస్థలాలలో లోహాలు తయారుచేసేవాళ్లనీ, కొనేవాళ్లనీ, అమ్మేవాళ్లనీ 
జుర్మానాలు వేసి శిక్షించాలి. (ఇరవైఐదు పణాల జుర్మానా 'అత్యయం' గ.శా.). 

3. రత్నాలు తప్ప, గనులలో లభించిన పదార్థాలను అపహరించే అక్కడ 
పనిచేసేవానినుండి ఎనిమిది రెట్లు వసూలు చెయ్యాలి. (రత్నాలైతే మరణశిక్ష 
చెప్పబోతున్నాడు). 

4. దొంగనూ, అనుజ్ఞ లేకుండా లోహాలు తయారుచేసి వాటిమిద జీవించే 
వానినీ బంధించి వాళ్ళచేత (గనులలో) పని చేయించాలి. దండోపకారిచేత (దండం 
అనుభవించడానికి బదులు పనిచేస్తా నని అంగీకరించేవానిచేత) కూడా గనులలో 
పనిచేయించాలి. 

5. ఖర్చుల దృష్టిచేత, పని దృష్టిచేతా బరువు అనిపించే గనిని, దానిలో 
లభించేదానిలో కొంత భాగం తీసికొని ఇతరులకు ఇవ్వాలి. లేదా ఇతరులకు 
అమ్మివేయాలి. ఖర్చులోను, పనిలోను శ్రమ అంతగా లేని గనిలో స్వయంగానే (రాజ్యం 
పక్షాన) పని చేయించాలి. 

6. లోహాధ్యక్షుడు రాగి, సీసం, తగరం, వైకృంతకం, ఇత్తడి,వృత్తం (ఉక్కు), 
కంచు, తాలం (తాలాలు తయారుచేసేది) ఇనుము - వీటి కర్మాగారాలు స్థాపించాలి. 
తయారైన లోహాలు అమ్మే ఏర్పాట్లు కూడా చేయించాలి. 

మూ. 1. లక్షణాధ్యక్షః చతుర్భాగతామ్రైం, రూప్యరూపమ్‌, తీక్ల 
త్రపుసీసాజ్ఞనానామ్‌ అన్యతమమాషబీజయుతం కారయేత్‌ పణమ్‌, 
అర్ధపణమ్‌, పాదమ్‌, అష్టభాగమితి. పాదాజీవం తామ్రరూపం, మాషకమర్ధ 
మాషకం కాకణీమర్ధకాకణీమితి. 

2. రూపదర్శకః పణయాత్రాం వ్యావహారికీం కోశప్రవేశ్యాం చ 
స్థాపయేత్‌. రూపికమ్‌, అష్టకం, శతమ్‌, పజ్బాకమ్‌, శతం, వ్యాజీం, పారీక్షికమ్‌ 
అష్టభాగం శతమ్‌. పజ్బవింశతిపణమత్యయం చాన్యత్ర కర్శక్రేతృపరీ క్రితృభ్యః. 


178 కొటిలీయమ్‌ అర్థళాస్తమ్‌ 


వ్యా. 1. లక్షణాధ్యక్షుడు (టంకశాలాధ్యక్షుడు) వెండి నాణాలు, రాగి నాణాలు 
చేయించాలి. వెండినాణాలలో నాల్గవ భాగం రాగి ఉండాలి. (పణానికి పదహారు 
మాషాలు). పణం వెండి రూపం (నాణిం)లో ఇనుము గాని, తగరం గాని, సీసంగాని, 
రసాంజనం కాని బీజరూపంలో (నాణెం తయారుచేయడానికి ఉపకరించడంకోసం) 
ఒక మాషం ఎత్తు వేసి 'పణం' అనే (వెండి) నాణెం తయారు చేయించాలి. ఇవే 
ప్రమాణాలలో ఆ యా లోహాలు చేర్చి అర్థపణం, పాద (నాల్గవవంతు) పణం, 
అష్టభాగపణం తయారు చేయించాలి. నాల్గవ వంతు మరొక లోహం ఏదైనా గట్టికోసం 
కలిపి మాషకం, అర్ధమాషకం, కాకణీ, అర్థకాకణి అనే రాగి నాణాలు చేయించాలి. 

రూపకదర్శకుడు (నాణాలు పరీక్షించే అధికారి) ఎ నాణాలు వ్యవహారంలోనికి 
(చలామజణీకి) పంపాలి, వేటిని ధనాగారంలో ప్రవేశపెట్టాలి అనే విషయం నిర్ణయించాలి. 
నూటికి ఎనిమిది నాణాలు (రూపికం) తయారుచేసినవానికి భృతి(కూలి) అనీ, నూటికి 
ఐదు (వ్యాజి) రాజువంతు అనీ, నూరులో ఎనిమిదవవంతు (పారీక్షకి) పరీక్షకునికి భృతి 
అనీ నిర్ణయించాలి. రాజటంకశాలలో కాక బైట నాణాలు తయారుచేసిన వారినుంచి, 
(అవి ఉపయోగించి) కొనేవాళ్లనుంచి,అమ్మేవాళ్లనుంచీ, పరీక్షించినవాళ్లనుంచి (నూటికి) 
ఇరవైఐదు పణాల చొప్పున జుర్మానా వసూలు చెయ్యాలి. 

మూ. 1. ఖన్యధ్యక్షః శజ్ధవజ్రమణిముక్తాప్రవాలక్షారకర్మానాన్‌ కారయేత్‌ 
పణనవ్యవహారం చ. 

2. లవణాధ్యక్షః పాకముక్తం లవణభాగం ప్రక్రయం చ యథాకాలం 
సంగృహ్లీయాత్‌, విక్రయాచ్చ మూల్యం, రూపం వ్యాజీం చ. 

3. ఆగన్తులవణం షడ్భాగం దద్యాత్‌. దత్తభాగవిభాగస్య విక్రయః. 
పజ్బాకం శతం వ్యాజీమ్‌, రూపం, రూపికం చ. క్రేతా శుల్కం రూపం చ 
వైధరణం దద్యాత్‌. అన్యత్ర క్రేతా షట్‌ఛతమత్యయం చ. 

4. విలవణముత్తమం దణ్ణం దద్యాత్‌. అనిసృష్టోపజీవీ చ అన్యత్ర 
వానప్రస్షే ప్ర స్థభ్యః. శోత్రియాః, తపస్వినః, విష్టయశ్చ భక్తలవణం హరేయుః. 

5. అతో ఒన్యో లవణక్షారవర్గః శుల్కం దద్యాత్‌. 

వ్యా. 1. లవణాధ్యక్షుడు తయారైన తరవాత విడుదల చేసిన (పాకముక్తం) 
ర్‌ రావలసిన లవణభాగాన్ని, లవణఖనిని అద్దెకు ఇచ్చినందుకు ఇవ్వవలసిన 


అధ్యక్షవబారః - ఆకరకర్మాన్త ప్రవర్తనమ్‌ 179 


సొమ్మును నిర్జీతకాలంలో తీసుకోవాలి. దానిని అమ్మగా వచ్చిన మూల్యాన్నీ, పరీక్షకునికి 
రావలసిన ఎనిమిదవంతును (రూపం), వ్యాజిని (కొలతలలో తరుగులు పూడ్చేందుకు 
ఇచ్చే కొసరూ) కూడ తీసికోవాలి. 

2. బైటనుంచి వచ్చిన లవణంలో ఆరవ వంతు రాజుకు ఇవ్వాలి. బైటనుండి 
లవణం తీసికొని వచ్చినవాడు రాజు కివ్వవలసిన భాగం, విభాగం (వ్యాజి) ఇచ్చిన 
తరవాతనే అమ్మాలి. నూటికి ఐదు పణాల చొప్పున వ్యాజిని, పరీక్షకునికి ఇవ్వవలసిన 
నూటిలో ఎనిమిదవ వంతు అయిన “రూపం”, నూటికి ఎనిమిది చొప్పున ఇచ్చే 
'రూపికంి కూడా ఇవ్వాలి. కొనేవాడు అమ్మకం పన్ను, తాను లవణం తీసికొనివచ్చి 
అమ్మడంవల్ల రాజుదగ్గర ఉన్న పణ్యం (అమ్మేసరుకులో) ఎంత నష్టం వస్తుందో ఆ 
నష్టానికి అనుగుణంగా “వైధరణం'” (నష్టాన్ని భర్తీ చేయడానికి వైధరణం అని పేరు) 
ఇవ్వాలి. మరొకచోట కొనేవాడు పైగా ఆరు వందల పణాల అత్యయం (పెనాల్టీ) 
చెల్లించాలి. 

3. చెడ్డ లవణం అమ్మేవాడు ఉత్తమసాహసదండం చెల్లించాలి. రాజానుమతి 
లేకుండా లవణం తయారుచేసి అమ్మేవాడు కూడా ఉత్తమసాహసదండం చెల్లించాలి. 
వానప్రస్థులైతే ఈ దండం చెల్లించ నవసరం లేదు. వేదాధ్యయనం చేసిన శ్రోత్రియులు, 
మునులు, కూలిచేసి బ్రతికేవాళ్లు తమ ఆహారంలోనికి కావలసిన లవణం మూల్యం 
చెల్లించకుండా తీసికొని వెళ్లవచ్చును. 

4. ఈ లవణం తప్ప మిగిలిన లవణవర్గాన్ని, క్షారవర్గాన్ని తయారుచేసేవాళ్లు 
పన్ను మాత్రం చెల్లించాలి. 

నో. ఎవం మూల్యం విభాగం చ వ్యాజీం పరిఘమత్యయమ్‌, 

శుల్కం వైధరణం దణ్లం రూపం రూపికమేవ చ. 
ఖనిభ్యో ద్వాదశవిధం ధాతుం పణ్యం చ సంహరేత్‌, 
ఎవం సర్వేషు పణ్యేషు స్థాపయేన్ముఖసంగ్రహమ్‌. 

వ్యా. ఈ విధంగా గనులనుండి మూల్యమూ, రాజుకు రావలసిన ఆరవ 
వంతు వాటా, వ్యాజి (ఇది నూటిలో ఐదవవంతు, కొలతలలో తేడాపాడాలు వచ్చినా 
సర్దుకోవడం కోసం ఇచ్చే అదనపు ద్రవ్యం అని రెండు విధాలు), హక్కు పన్ను, 
అత్యయం (అధికంగా విధించిన పన్ను (పెనాల్టీ), పన్ను, నష్టపరిహారం (వైధరణం), 
జుర్మానాల రూపంలో వచ్చే ధనం,రూపం. (పరీక్షించినందుకు శుల్కం), రూపికం 


180 కౌటిలీయమ్‌ అర్థశౌస్రమ్‌ 


(వస్తువులు తయారుచేసినందుకు శుల్కం), పన్నెండు విధాల ధాతువులు, అమ్మదగిన 
సరుకు (పణ్యం) వీటిని సేకరించాలి. ఈ విధంగా అన్ని సరుకులనూ ఆ యా ముఖాల 
క్రింద వేరు వేరు లెక్కలు చూపుతూ సంగ్రహించాలి. 

శ్లో అహారప్రభవః కోశః కోశాద్దణ్ణః ప్రణీయతే, 

పృథివీ కోశదణ్ఞాభ్యాం ప్రాప్యతే కోశభూషణా. 
ఇతి కౌటలీయార్థశా(స్తే అధ్యక్షప్రచారే ద్వితీయాధికరణే 

ద్వాదశో ౬ధ్యాయః ఆకరకర్మాన్తప్రవర్తనమ్‌, ఆదితః త్రయస్తింశః. 

వ్యా. కోశం గనులవల్లనే పుడుతుంది. కోశం వల్లనే సైన్యం నిర్మించబడుతుంది. 
కోశదండాలచేత పృథివి (రాజ్యం) లభిస్తుంది.దానికి కోశమే అలంకారం. 


“బాలానందిని” అనే కౌటలీయార్థశాస్రాంధ్రవ్యాఖ్యానంలో అధ్యక్షప్రచారం అనే రెండవ 
అధికరణంలో ఆకరకర్మాంతప్రవర్తనం అనే పన్నెండవ అధ్యాయం, మొదటినుండి 
ముప్పైమూడవ అధ్యాయం సమాప్తం. 


అథ త్రయోదశో ౬ధ్యాయః 


ఎకత్రింశం ప్రకరణమ్‌ - అక్షశాలాయాం సువర్గాధ్యక్షః 
(కర్మాగారంలో సువర్గాధ్యక్షుడు). 


మూ. 1. సువర్గాధ్యక్షః సువర్ణరజతకర్మానానామ్‌ అసంబంధావేశన 
చతుఃశాలామ్‌, ఎకద్యారామ్‌ అక్షశాలాం కారయేత్‌. విశిఖామధ్యే సౌవర్ణికం 
శిల్చవన్తమ్‌, అభిజాతం, ప్రాత్యయికం చ స్థాపయేత్‌. 

2. జామూనదం, శాతకుమృం, హాటకం, వైణవం, శృబ్గీశుక్తిజం, 
జాతరూపం, రసవిద్ధమ్‌, ఆకరోద్గతం చ సువర్ణమ్‌. 

3. కిజ్జాల్కవర్ణం, మృదు,స్నిగ్గమ్‌, అనాది, భ్రాజిష్ణు చ శ్రేష్టమ్‌. 
రక్తపీతం మధ్యమమ్‌. రక్తమవరం శ్రేష్టానామ్‌. 

4. పాణ్డుశ్వేతం చాప్రాప్తకమ్‌. తద్‌ యేన అ ప్రాస్తకం తచ్చతుర్గుణేన 
సపేన శోధయేత్‌; ఫీసాన్వయేన భిద్యమానం శుష్కపటలైః ధ్మాపయేత్‌; 
రూక్షత్వాత్‌ భిద్యమానం తైలగోమయే నిషేచయేత్‌. . 


అధ్యక్షవ్రచారః - నువర్హాధ్యక్షః 181 


5. ఆకరోద్దతం సీసాన్వయేన భిద్యమానం పాకపత్రాణి కృత్వా 
గణ్జీకాసు కుట్టయేత్‌, కన్షలీవజ్రకన్దకల్కే వా నిషేచయేత్‌. 

వ్యా. 1. సువర్గాధ్యక్షుడు బంగారం, వెండి పనులు చేసేవాళ్లకొరకై ఒక 
అక్షశాలను నిర్మింపచెయ్యాలి.దానికి నాలుగు శాలలు (హాలులు) ఉండాలి. ఒక 
శాలతో మరొక శాలకి సంబంధం ఉండకూడదు; ఒకదానినుంచి మరొకదానికి దారి 
ఉండకూడదు. అక్షశాల కంతకీ ఒకటే ద్వారం ఉండాలి. ఆపణమార్గం మధ్య (మార్కెట్టు 
రోడ్డుమధ్య) శిల్పంలో ప్రవీణుడు, మంచి వంశంలో పుట్టినవాడు, విశ్వాసపాత్రుడు 
అయిన సౌవర్ణికుణ్ణి (బంగారం వెండీ అమ్మడం కొనడం చేసే అధికారిని) నియమించాలి. 

2. బంగారం - జంబూనదిలో పుట్టినది, శతకుంభపర్వతంమీద పుట్టినది, 
హాటకపర్వతంమీద పుట్టినది, వేణుపర్వతంమీద పుట్టినది, శృంగిశుక్తి అనే పేరు గల 
ఒక సువర్ణ్గభూమినుండి పుట్టినది, సహజంగా లభించినది, రసాల ద్వారా 
(రసాయనపదార్థాలతో) తయారుచేసినది, గనులలో పుట్టినది (అని ఎనిమిది రకాలు). 

3. పద్మాలలోని కింజల్కాల రంగు గలది, మెత్తనిది, నున్నగా ఉన్నది, 
చప్పుడు లేనిది (మోగించినా మోగనిది) మెరిసేదీ అయిన బంగారం శ్రేష్ట మైనది. ఎరుపు 
- తెలుపు మిశ్రవర్ణంలో ఉన్నది మధ్యమం. ఎజ్జిగా ఉండేది అన్నింటిలోకీ అధమ 
మైనది. 

4. పచ్చగాను, తెల్లగాను, ఉన్నది “అప్రాప్తకం' - అనగా మరొక ద్రవ్యం ఎదో 
కలవడంచేత ఉత్తమమైన రంగు రానిది. ఏ ద్రవ్యం కలవడంచేత అది అప్రాప్తకం 
అయినదో దానికి నాలుగు రెట్లు సీసంచేత శోధింపచెయ్యాలి. సీసం కలపడంచేత అది 
విడిపోతే ఎండిన పిడకల నిప్పుమీద పుటం పెట్టించాలి. బిరుసుతనం మూలాన 
విడిపోతే నువ్వుల నూనె కలిపిన గోమయంలో నానబెట్టించాలి. 

5. గనినుంచి తీసిన బంగారం సీసం కలిపి నప్పుడు విడిపోతే దాన్ని చిన్న చిన్న 
ఆకులుగా చేసి గండికలమీద (ఇనుప దిమ్మలమిద) నలగకొట్టించాలి, లేదా కందలీ 
అనే తీగదుంప, వజ్రం అనే మొక్క దుంప, తామర దుంప వీటితో చేసిన కల్కం 
(కషాయం)లో నానబెట్టించాలి. 

మూ. 1. తుత్ఫొద్గతం, గొడికం, కామ్బుకం, చాక్రవాలికం చ రూప్యకమ్‌, 
శ్వేతం, స్నిగ్గం, మృదు చ శ్రేష్టమ్‌. విపర్యయే, స్ఫోటనం చ దుష్టమ్‌. తత్‌ 
సీసచతుర్భాగేన శోధయేత్‌. 


182 కౌటిలీయమ్‌ అర్థశొన్రమ్‌ 


2. ఉద్గతచూలికమ్‌, అచ్చం, భ్రాజిష్టు, దధివర్ణం చ శుద్ధమ్‌. 

3. శుద్ధ స్యైకో హారిద్రస్య సువర్లో వర్ణకః. తతః శుల్చకాకణ్యుత్తరాప 
సారితా ఆచతుఃసీమాన్తాదితి షోడశవర్ణకాః. 

వ్యా. 1. తుత్సపర్వతంనుండి పుట్టినది, కామరూపదేశం (అస్సాం)లో పుట్టినది, 
కంబుపర్వతంమీద పుట్టినది, చక్రవాలం గనినుంచి పుట్టినది అని వెండి నాలుగు 
విధాలు. తెల్లగా, నున్నగా, మృదువుగా ఉన్న వెండి శ్రేష్ట మైనది. అందుకు భిన్నంగా 
ఉన్నా, బ్రద్దలైపోయినా అది దుష్టమైనది. అలాంటిదాన్ని నాల్లవవంతు సీసంతో శుద్ధి 
చేయించాలి. 

2. పైకి. కొమ్ము తేలినది (కాం) బుడగలు వచ్చినది (గ.శా.) స్వచ్చమూ, 
మెరిసేది, పెరుగు రంగులో ఉండేదీ అయిన వెండి శుద్ధ మైనది. 

3. శుద్ధమైన సువర్గానికి పదహారు వన్నెలు చెపుతున్నాడు - మధ్యకు విరిచిన 
పసుపు కొమ్ము రంగు గలది శుద్ధమైన బంగారం. అది శుద్ధమైన “వర్ణకం, అలాంటి 
సువర్ణంలో కాకణీ ప్రమాణం గల రాగి కలిపితే, అదే విధంగా పెంచుకొంటూ పోయి 
నాలుగు మాషాలవరకు రాగి కలిపితే మొత్తం పదహారు వన్నెలు (వర్ణకాలు) ఏర్పడతాయి. 
(రాగి కలిసినవి ఏర్పడతాయి). 

మూ. 1. సువర్ణం పూర్వం నికష్య పశ్ళాద్య్వర్ణికాం నికషయేత్‌. 
సమరాగలేఖమ్‌ అనిమ్నోన్నతే దేశే నికషితమ్‌. పరిమృదితం, పరిలీఢం, 
నఖాన్తరాద్వా గైరికేణావచూర్ణితమ్‌ ఉపధిం విద్యాత్‌.జాతిహిబ్గులకేన, 
పుష్పకాసీసేన వా గోమూత్రభావితేన దిగ్గేనాగ్రహస్తేన సంస్పృష్టం సువర్ణం 
శ్వేతీభవతి. | 

2. సకేసరః, స్పిగ్గః, మృదుః, (భ్రాజిష్ణుశ్చ నికషరాగః శ్రేష్టః. 

3. కాలిబ్గకః తాపీ పాషాణో వా ముద్గవర్గో నికషః శ్రేష్టః. సమరాగీ 
విక్రయక్రయహితః. హస్తిచ్భవికః, సహరితః, ప్రతిరాగీ, విక్రయహితః. స్థిరః, 
పరుషః, విషమవర్ణశ్చ అప్రతిరాగీ క్రయహితః. 

4. ఛేదః, చిక్కణః, సమవర్ణః, శ్ర శ్చక్షః, , మృదుః, బభ్రాజిష్టుశ్చ శ్రేష్టః, 

5.తాపే బహిరన్తశ్చ సమః కిల్టల్కవర్డః, కురణ్జకపుష్పవర్డో వా శ్రేష్టః. 
శ్యావః నీలశ్చ అప్రాప్తకః. 


అధ్యక్షవ్రచారః - నువర్థ్గాధ్యక్షః 183 


వ్యా. 1. ముందు గీటురాయిమీద పరీక్షించవలసిన బంగారం గీసి, దానిమీద 
వర్ణికను శుద్ధమైన బంగారాన్ని గియ్యాలి. శుద్ధమైన బంగారంతో సమానమైన రేఖలు 
ఉన్నదానిని, ఎత్తు పల్లాలు లేని గీటురాయిమీద గీసిన దానిని సరిగా పరీక్షించి నట్లు 
తెలుసుకోవాలి. గట్టిగా రాసినా, తేలికగా రాసినా, గోళ్లనుంచి గైరికధాతువు పాడి (పౌడర్‌) 
ఆ గీతలమీద పడే టట్లు చేసినా అది మోసం అని గ్రహించాలి. అరిచేతికి (అగ్రహస్తం) 
లేదా వ్రైళ్లకి గోమూత్రంలో భావనచేసిన జాతి హింగులకం (ఒక విధమైన పసుపు) గాని, 
పుష్పకాసీసం గాని (ఐరన్‌ సల్ఫేట్‌) రాసుకొని ముట్టుకుంటే బంగారం తెల్లబడుతుంది. 
అలాంటి బంగారం కూడా మోసం బంగారమే. 

2. కింజల్కాలు ఉండి, నున్నగా, మృదువుగా, మెరుస్తూ ఉండే గీటురాయిమీద 
గీసిన గీత రంగు శ్రేష్టమైనది. 

3. కలింగదేశంలోని మహేంద్రపర్వతంమీదా, తాపీనదిలోనూ లభించే 
పెసరగింజ రంగు గీటురాయి శ్రేస్టమైనది.సరియైన రంగు చూపించే గీటురాయి, 
బంగారం అమ్మేవాళ్లకీ, కొనేవాళ్లకీ కూడ హితమైనది. ఏనుగు చర్మం రంగు గలది, 
ఆకుపచ్చతనం ఉన్నది, ఎక్కువ రంగు చూపేదీ (ప్రతిరాగీ) అయిన గీటురాయి 
అమ్మేవానికి లాభకరం. గట్టిగా,పరుషంగా, విషమమైన రంగులతో ఉండి సరిగా రంగు 
చూపని గీటురాయి కొనేవానికి లాభకరమైనది. 

4. బంగారానికి ఛేదపరీక్ష చెపుతున్నాడు - ఛేదించిన బంగారం ముక్క 
చిక్కగా, పైనా లోపలా సమానమైన రంగుతో, నున్నగా, మృదువుగా, మెరుస్తూ ఉంటే 
ఆ బంగారం శ్రేష్టమైనది. 

5. కాల్చి పరీక్షించడాన్ని చెపుతున్నాడు :- బంగారాన్ని కాల్చినప్పుడు అది బైటా 
లోపలా సమంగా ఉండి, కింజల్కాల రంగుతో కాని, కురండక పుష్పం రంగుతో గాని 
ఉంటే ఆ బంగారం శ్రేష్టం. శ్యావంగా (తెలుపు, నలుపు కలిసి) గాని, నీలవర్ణంతో కాని 
ఉంటే అది 'అప్రాప్తకం. అనగా అశుద్ధమైనది. 

మూ. 1. తులాప్రతిమానకం పౌతవాధ్యక్షే వక్ష్యామః. తేనోపదేశేన 
రూప్యసువర్ణం దద్యా దాదదీత చ. 

2. అక్షశాలామ్‌ అనాయుక్తః నోపగచ్చేత్‌. అభిగచ్చన్నుచ్చేద్యః. ఆయుక్తో 
వా సరూప్యస్వుర్ణః తేనైవ జీయేత, విచితవస్తహస్తగుహ్యాః కాజ్బనపృషతత్వ 
ష్టృతపనీయకారవః ధ్మాయకచరపాంసుధావకాః ప్రవిశేయుః నిష్కసేయుశ్చ. 


184 కౌటిలీయమ్‌ అర్థశాస్తమ్‌ 


సర్వం ఛైషామ్‌ ఉపకరణమ్‌ అనిష్టితాశ్చ ప్రయోగాః తత్రైవ అవతిష్టేరన్‌. 
గృహీతం సువర్ణం ధృతం చ ప్రయోగం కరణమధ్యే దద్యాత్‌. సాయం 
ప్రాతశ్చ లక్షితం కర్పకారయితృముద్రాభ్యాం నిదధ్యాత్‌. 

వ్యా. 1. అనుమతించబడనివాడు అక్షశాలకేసి వెళ్లకూడదు. అలా ఎవడైనా 
వెడితే వాని దగ్గర ఉన్నదంతా తీసివేసుకొనాలి. అనుమతించబడిన కర్మచారి కూడ ఎంత 
వెండి బంగారం లోపలకి తీసికొని వెడుతున్నాడో అంతా కూడ వాని దగ్గరినుంచి 
దండంగా తీసివేసుకోవాలి. కాంచనకారువులు (రసవేధచేత బంగారం చేసేవాళ్ళు), 
చిన్న చిన్న పూసల వంటివి తయారుచేసేవాళ్లు, పాత్రాదులు తయారుచేసేవాళ్లు, వివిధ 
అలంకారాలు తయారుచేసేవాళ్లు, ధ్మాయకులు (కొలిమి ఊదేవాళ్లు), పరిచారకులు, 
బూడిద శుద్ధి చేసేవాళ్లు వీళ్ల వస్త్రాలు, చేతులు, రహన్యప్రదేశాలు వెదకి 
పరీక్షించినతరవాతనే లోపలకి ప్రవేశించడం గాని, బైటకు వెళ్లడం కాని చెయ్యాలి. వాళ్ల 
అన్ని సాధనాలు, పూర్తి కాని పనులు (అనిష్టితాః ప్రయోగాః) అక్కడనే ఉండాలి. (వాళ్లు 
తమతో తీసుకొని వెళ్లకూడదు). పని ప్రారంభంలో తీసుకున్న బంగారం, చేసిన 
వస్తువులూ, తూకం ప్రకారం కరణాల (లెక్కలు వ్రాసే వాళ్ల) మధ్య (వాళ్లను 
సాక్షులనుగా ఉంచుకొని) సౌవర్ణికునికి అప్పచెప్పాలి. సాయంకాలం, (ప్రాతఃకాలమందూ 
కూడ చేసినవాని ముద్ర (సీలు), చేయించిన అధికారి ముద్రా రెండూ వేసి సువర్గాన్ని 
అక్రశాలలో ఉంచాలి. 

మూ. 1.క్షేపణో, గుణః, క్షుద్రకమ్‌ ఇతి కర్మాణి, క్షేపకః కాచార్ప్చణాదీని. 
గుణః సూత్రవానాదీని. ఘనం,సుషిరం, పృషతాదియుక్తం చ క్షుద్రకమితి. 

2. అర్పయేత్‌ కాచకర్మణః పళ్చభాగమ్‌, కాజ్బనం దశభాగం 
కటుమానమ్‌. తామపాదయుక్తం రూప్యం న. వా సువర్ణం 

సంస్కృతకం తస్మాద్రక్షేత్‌. 

3. పృషతకాచకర్మణః త్రయో హి భాగాః పరిభాణ్ణం, ద్వౌ వాస్తు 
కమ్‌. చత్వారో వా వాస్తుకం త్రయః పరిభాణ్ణమ్‌. 

వ్యా. 1. క్షేపణం, గుణం, కుద్రకం అని బంగారం పనులు మూడు విధాలు. 
బంగారంలో మణులు పొదగడం మొదలైన పని 'క్లేపణంి. సన్నటి తీగలు చేసి అల్లడం 
మొదలైనది “గుణం. ఘనమైన (రంధ్రం లేని) గుళ్లు మొదలైనవి, రంధ్రాలున్న 


అధ్యక్షవ్రచారః - నువర్ణాధ్వ్యక్షః 185 
పూసలు, గుటికలు మొదలైనవి ఉన్న ఆభరణాలు తయారుచేయడం 'క్షుద్రకం' (చిన్న 
చిన్న బంగారం పని). 

2. మణులను పొదిగే పనిలో ఆ మణియొక్క అడుగున దాని (మణియొక్క) 
ఐదవభాగం మూసే టట్లు బంగారం కూర్చాలి. దాని పదవభాగాన్ని (చూట్టూ పైనాకూడ) 
బంగారంతో బిగించాలి. (ఈ విధంగా చేసిన బిగింపుకు 'కటుమానం' అని పేరు). ఇలా 
అడుగునా, చుట్టూ బంగారం బిగించే సమయంలో స్వర్ణకారుడు నాల్లవవంతు రాగి 
కలిపిన వెండి కాని, నాల్గవవంతు వెండి కలిసిన బంగారంకాని కలిపివేసి సంస్కరించే 
అవకాశం ఉంది. అలా చేయకుండా రక్షించాలి. (చూడాలి). 

3. బంగారు గుళ్లు కలిపిన మణులు పొదిగే పనిలో ఉపయోగించే బంగారంలో 
మూడు వంతులు బంగారం పద్మకస్వస్తికాద్యాకారంలో బిగించవలసిన ఆ గుళ్లూ 
మణులూ బిగించడానికీ (పరిభాండం), రెండు వంతుల బంగారం వాటి వాస్తుకానికి 
(అడుగు భాగానికీ) ఉపయోగించాలి. లేదా బంగారం ఏడు భాగాలు చేసి నాలుగు 
భాగాలు వాస్తుకానికీ, మూడు భాగాలు పరిభాండానికీ వాడాలి. 


మూ. 1. తష్ట్రకర్మణః- శుల్చభాణ్బం సమసువర్ణేన సంయూహయేత్‌. 
రూప్యభాణ్ణం ఘనం, ఘననుషిరం వా సువర్థార్థేన అవలేపయేత్‌. 
చతుర్భాగసువర్ణం వాలుకాహిజ్గులకస్య రసేన చూర్ణేన వా వాసయేత్‌. 

2. తపనీయం జ్యేష్టం సువర్ణం సురాగం సమసీసాతిక్రాన్నం 
వాకపత్రపక్వం సైన్గవికయా ఉజ్ఞ్వాలితం నీలపీతశ్వేతహరితశుకపోతవర్గానాం 
ప్రకృతిర్భవతి.తీక్లం చైవాస్య మయూర గ్రీవాభం, శ్వేతభబ్గం, చిమిచిమాయితం 
పీతచూర్ణితం కాకణికః సువర్ణరాగః. 

వ్యా. ఇప్పుడు త్వష్ట (తామరజతాదిపాత్రాదులకు పూతపెట్టేవాడు) చేసే పని 
చెప్పబడుతున్నది.రాగి వస్తువు (భాండం) ను సమమైన ప్రమాణం గల సువర్ణంలో (16 
లేదా 17 వన్నెల బంగారంతో) కలపాలి. ఘనరూపంలో (ఉంగరాలు, కంకణాలు మొ.) 
ఉన్న లేదా ఘనసుషిరరూపంలో (కలశలు,పాత్రలు మొదలైనవాటి రూపంలో) ఉన్న 
వెండీ వస్తువుకు ఆ వెండిలో సగం సువర్ణంతో పూత పెట్టించాలి. లేదా ఆ వెండి పాత్రకు 
నాల్గవ వంతు సువర్ణం, వాలుకాహింగులం (ఒకరకమైన పసుపు చూర్ణం) కరిగించి 
తయారుచేసిన రసంతో కాని, వాటి చూర్ణంతో కాని (బంగారు)మెరుగు పెట్టాలి. 


186 కౌటిలీయమ్‌ అర్థశాస్తమ్‌ 


2. బంగారంతోను, బంగారమూ ఇతరలోహాలు. కలిపిన మిశ్రలోహాలతోను 
తయారుచేసే వేరువేరు రంగుల ఆభరణాదులను గూర్చి చెపుతున్నాడు- కొన్ని వస్తువులకు 
శ్రేష్టమైన మంచి రంగు గల సువర్ణం (16 లేదా 17 వన్నీల బంగారం) ఐదు వర్గాల 
వస్తువులకు ప్రకృతిగా (వాటిని తయారుచేసే మూలద్రవ్యంగా) ఉపయోగిస్తుంది. 
సమప్రమాణంలో సీసం కలిపి చిన్న పత్రాలుగా చేసి అరణ్యగోమయంతో కాల్చి, 
సైంధవికతో (సౌరాష్టంలో లేదా సింధుదేశంలో లభించే మట్టిచేత) మెరుపు పెట్టబడిన 
బంగారం నీలిరంగు, పసుపు రంగు, తెల్లని రంగు, ఆకుపచ్చని రంగు, చిలకపిల్ల రంగు 
గల మిశ్రలోహాలకి ప్రకృతి అవుతుంది. దీనికి ఇనుము కలిపితే నెమలికంఠం రంగుతో, 
మధ్యకి విరుస్తే తెల్లగా ఉండి “చిమ్‌చిమ్‌” అని మెరుస్తూ ఉంటుంది. పది మాషాల 
సువర్ణంలో ఒక కాకిణి ప్రమాణం గల ఇనుము కాల్చి చూర్ణం చేసి కలిపితే పైన చెప్పిన- 
విధంగా ఉంటుంది. 

మూ. 1. తారముపశుద్ధం వా. అస్థితుల్ణే చతుః; సమసీసే చతుః, 
శుష్కతుళ్సే చతుః, కపాలే త్రికి గోమయే ద్విః, ఏవం సప్తదశతుత్తాతిక్రాన్తం 
సైన్గవికయా ఉజ్జ్వలితమ్‌. ఎతస్మాత్‌ కాకణ్యుత్తరా అపసారితా ఆద్విమాషాదితి 
సువర్ణ. దేయమ్‌; పశ్చాత్‌ రాగయోగః శ్వేతతారం భవతి. 

2. త్రయోఒ౦శాః తపనీయస్య ద్వాత్రింశద్భాగశ్వేతతారమూర్భీతం 
తత్‌ శ్వేతలోహితకం భవతి. తామం పీతకం కరోతి. 

3. తపనీయముజ్ఞ్వాల్య రాగత్రిభాగం దద్యాత్‌.పీతరాగం భవతి. 

4. శ్వేతతారభాగౌ ద్వౌ ఏకస్తపనీయస్య ముద్గవర్ణం కరోతి. 

5. కాలాయసస్యార్ధభాగాభ్యక్తం కృష్ణం భవతి. ప్రతిలేపినా రసేన 
ద్విగుణాభ్యక్తం తపనీయం శుకపత్రవర్ణం భవతి. తస్యారమ్మే రాగవిశేషేషు 
ప్రతివర్ణికాం గృహ్హీయాత్‌. 

6. తీక్టతామసంస్కారం చ బుధ్యేత. తస్మాత్‌ వజ్రమణిముక్తాప్రవాల 
రూపాణామ్‌ అపనేయిమానం చ రూప్యసువర్ణభాణ్ణబన్గప్రమాణాని చేతి. 

వ్యా. 1. లేదా పరిశుద్ధమైన వెండిని ప్రకృతిగా ఉపయోగించాలి. ఎముకల 
పాడి కలిపిన మట్టితో తయారుచేసిన మూసలో నాలుగు పర్యాయాలు, సీసం, మట్టీ, 
సమానమైన పాళ్లలో కలిపి తయారుచేసిన మూసలో నాలుగు పర్యాయాలు, బిరుసైన 
ఇసుకతో తయారుచేసిన మూసలో నాలుగు పర్యాయాలు, శుద్ధమైన మట్టితో 


అధ్యక్షవ్రబారః = నువర్జాధ్యక్లః 187 


తయారుచేసిన మూసలో మూడు పర్యాయాలు, గోమయంతో చేసిన మూసలో రెండు 
పర్యాయాలు - ఈ విధంగా పదిహేడు మూసలు (పుటాలు) పూర్తి అయిన తరవాత 
సైంధవిక మృత్తికతో మెరుగు పెట్టాలి. ఇలా తయారైన వెండినుండి కాకణి మొదలు 
రెండు మాషాలవరకు తీసివేసి దానిని సువర్ణప్రమాణం గల మామూలు వెండిలో కలిపి 
తరవాత రంగు వచ్చే విధానాలు చెయ్యాలి. అప్పుడు ఇది కలిపిన వెండి (సామాన్యం 
వెండి) బాగా తెల్లగా అవుతుంది. 

2. తపనీయంయొక్క (అలంకారాలు చేసే బంగారంయొక్క) మూడు భాగాలు 
ముప్పైరెండు భాగాల తెల్లని వెండితో కలిపితే అది తెలుపు ఎరుపు రంగు గలదిగా 
తయా రవుతుంది. ఆ విధంగా రాగిలో కలిపితే దానిని పసుపుపచ్చగా చేస్తుంది. 

3. సామాన్యస్వర్థాన్ని సైంధవికతో మెరుగు పెట్టి దానిలో శోధితస్వర్ణం 
మూడు భాగాలు కలిపితే దాని రంగు పసుపుపచ్చగా తయా రవుతుంది. 

4. తెల్ల వెండి రెండు భాగాలు, తపనీయం ఒక భాగం కలుపుతే పెసర గింజల 
రంగు ఏర్పడుతుంది. 

5. సంగం భాగం ఇనుముతో పూత పెడితే తపనీయం నల్లగా అవుతుంది. 
తపనీయానికి రెండు రెట్లు బాగా అంటుకునే రసాయనద్రవ్యంలో నానబెడితే దాని 
రంగు చిలక రెక్కల రంగు వలె ఉంటుంది. ఈ రంగులు మార్చే విధానం ప్రారంభించే 
టప్పుడు ముందుగా ఆ యా రంగుల విషయంలో అవి ఎంతవరకు ఆ లోహానికి 
అంటుతాయి అనే విషయంలో పరీక్ష చెయ్యాలి. 

6. ఇనుమును, రాగిని ఎలా సంస్కరించాలో ధాతుశోధనశాస్తంనుంచి 
తెలుసుకోవాలి. అందువల్ల వజ్రాలు, మణులు, ముత్యాలు, పాగడాలు - వీటితో 
తయారు చేసే వాటిలో (స్వర్ణకారుల ద్వారా) ఏ ఏ విధంగా నష్టం కలుగుతుందో ఆ 
విషయాన్నీ, వెండి బంగారం వస్తువుల తయారీని, వాటి ప్రమాణాలనూ గూర్చి 
తెలుసుకొని ఉండాలి. 
శ్లో, సమరాగం సమద్యన్ద్వమసక్రపృషతం స్థిరమ్‌, 

సుప్రమృష్టమసంపీతం విభక్తం ధారణే సుఖమ్‌, 

అభినితం ప్రభాయుక్తం సంస్థానమధురం సమమ్‌, 

మనోనేత్రాభిరామం చ తపనీయగుణాః సృృతాః. 


188 కౌటిలీయమ్‌ అర్థశాస్తమ్‌ 


ఇతి కౌెటలీయార్ధశాస్తే అధ్యక్ష క్షప్రచారే ద్వితీయాధికరణే త్రయోదశో ఒధ్యాయ:, 
అక్షశాలాయాం సువర్గాధ్యక్షః, ఆదితః చతుస్రింశః. 


వ్యా. బంగారంతో చేసిన ఎ ఆభరణమైనా సమానమైన రంగుతో, ఎగుడు 
దిగుళ్లు కాకుండా, పూసలు ఒక దానికి ఒకటి కలవకుండా ఉండాలి. అది స్థిరంగా బాగా 
శుభ్రం చేయబడి ఉండాలి.మెరుపుకోసం ఎక్కువ నీరు పెట్టకూడదు. దాని వివిధ 
భాగాలు స్పష్టంగా వేరు వేరుగా ఉండాలి. ధరించడానికి సుఖకరంగా, కొట్టవచ్చినట్లు 
కనబడకుండ (అభినీతమ్‌=గ౧౦1-6646)/ ),కాంతిమంతమై అందమైన ఆకారంతో 
సమంగా, మనస్సుకు, చూడడానికీ ఆహ్లాదకరంగా ఉండాలి. 


“మాలానందిని” అను కౌటలీయార్థశాస్రాంధ్రవ్యాఖ్యానంలో అధ్యక్షప్రచారం అనే 
ద్వితీయాధికరణంలో “సువర్ణాదిశాలలో సువర్గాధ్యక్షుడు” అనే పదమూడవ అధ్యాయం, 
మొదటినుండి ముప్పైనాల్లవ అధ్యాయం సమాప్తం. 


అథ చతుర్హశో 2౭ ధ్యాయః; 


ద్వాత్రింశం ప్రకరణమ్‌. విశిఖాయాం సౌవర్ణికప్రచారః 
(విశిఖలో సౌవర్ణికుని పని). 


మూ. 1. సౌవర్ణికః పౌరజానపదానాం రూప్యసువర్ణమావేశనిభిః 
కారయేత్‌. నిర్దిష్టకాలకార్యం చ కర్మ కుర్యుః, అనిర్దిష్టకాలం కార్యాపదేశమ్‌. 

2. కాలాతిపాతనే పాదహీనం వేతనం తద్ద్విగుణశ్చ దణ్ణః. కార్యస్యాన్య 
థాకరణే వేతననాశః తద్ద్విగుణశ్చ దణణ:ః. 

3. యథావర్ణప్రమాణం నిక్షేపం గృహ్గీయుః తథావి ధమేవార్పయేయుః, 
కాలాన్తరాదపి చ తథావిధమేవ ప్రతిగృహ్ణాయుః అన్యత్ర క్రీణపరీశీర్ణాభ్యామ్‌. 

4. ఆవేశనిభిః సువర్ణపుద్గల లక్షణప్రయోగేషు తత్తజ్ఞానీయాత్‌. 

5. తప్తకలధౌతకయోః కాకణికః సువర్ణే క్షయో దేయః. తీక్టకాకణీ 
రూప్యద్విగుణా రాగప్రక్షేపః తస్య షడ్భాగః క్షయః, 

6. వర్ణహీనే మాషావరే పూర్వః సాహసదల్ణః, ప్రమాణహీనే మధ్యమః, 


అధ్యక్షవ్రచారః - నొవర్లికవ్రబారః 185 


తులాప్రతిమానోపధౌ ఉత్తమః, కృతభాణ్లోపధా చ. 

వ్యా. 1. సౌవర్ణికుడు (కంసాలి) ఆవేశనులచేత (శిల్పశాలలో పనిచేసే 
సువర్ణకారాదులైన శిల్పులచేత) నగరనివాసులకు, బైట ఉండే గ్రామాదివాసులకు 
సంబంధించిన వెండి బంగారం పనులను చేయించాలి. వాళ్లు ఈ పని ఇంతకాలంలో 
పూర్తి చెయ్యాలి అని నిర్దిష్టమైన పనులు చెయ్యాలి. పని స్వభావాన్ని పట్టి కాలం 
నిర్ణయించడం శక్యం కాని పక్షంలో కాలనిర్దేశం లేకుండానే పనులు చెయ్యవచ్చు. 

2. నిర్దేశించిన కాలం దాటిపోతే ఆ శిల్పి జీతంలో నాల్గవ వంతు తగ్గించి, 
దానికి రెట్టింపు జుర్మానా వెయ్యాలి. చేయవలసిన పని మరొక విధంగా చేస్తే 
ఇవ్వవలసిన జీతం.ఇవ్వకుండా దానికి రెట్టింపు జుర్మానా వెయ్యాలి. 

3. ఎ రంగు, ఎంత ప్రమాణం ఉన్న నిక్షేపం(సరుకు) తీసుకుంటారో దానిని 
అదే రంగులో, అంతే ప్రమాణంలో తిరిగి అప్పగించాలి. ఎ కారణం చేతనైనా అనుకున్న 
కాలం దాటిపోయినా కూడ ఎ విధమైన సరుకు ఇచ్చి ఉన్నాడో అలాంటి సరుకే (ఇచ్చిన 
పౌరజానపదాదులు) తిరిగి తీసుకోవాలి. (ఎమాత్రం తేడా ఉన్నా తీసుకొనగూడదు). ఆ 
సరుకులో కొంత అరిగిపోయినా, కొంత భాగం రాలిపోయినా ఉన్న దున్నట్లుగా తీసి 
కొనకూడదు. అనగా ఆ నష్టానికి పరిహారం వసూలు చెయ్యాలి. 

4. సౌవర్ణికుడు ఆవేశనుల సహాయంతో బంగారం, పుద్గలాలు (దానితో చేసే 
వస్తువులు) వీటి లక్షణాలను, వాటి తయారు చేసే విధానాన్నీ (ప్రయోగం) బాగా 
తెలుసుకొని ఉండాలి (కాం). బంగారం, బంగారంతో చేసే వస్తువులు, వాటి లక్షణాలు, 
ప్రయోగం-ఇవన్నీ బాగా తెలుసుకొని ఉండాలి (గ.శా.). 

5. అలంకారాదులకు ఉపయోగించే బంగారంలోను, వెండిలోను సువర్ణం 
అనే ప్రమాణంలో కాకణికం (పదహారు మాషాలలో మాషంలో నాల్గవవంతు) తరుగు 
చేసినవానికి ఇవ్వాలి. రంగుకోసం ఒక ఇనుపకాకణి, వెండి దానిలో దానికి రెట్టింపు 
కలపాలి. దానిలో ఆరవ వంతు తరుగు అంగీకరించవచ్చును. (అనగా చేర్చిన మూడు 
కాకణులలో ఆరవవంతు -అర్థకాకణి, తరుగు అంగీకరించాలి). 

6. కనీసం మాషం సువర్ణం వన్నె తగ్గితే (శిల్సికి) పూర్వసాహసదండం 
విధించాలి. తూకంలో మాషం తగ్గితే మధ్యమసాహసదండం. త్రాసులో కాని, తూకం 
రాళ్లలో గాని మోసం ఉంటే ఉత్తమసాహసదండం. తయారుచేసిన వస్తువులో మోసం 
కనబడితే కూడ ఉత్తమసాహసదండం. 


190 కౌటిలీయమ్‌ అర్ధశాస్తమ్‌ 


మూ. 1. సౌవర్ణికేన అదృష్టమ్‌ అన్యత్ర వా ప్రయోగం కారయతః 
ద్వాదశపణో దణ్ణః. కర్తుః ద్విగుణః సాపసారశ్చేత్‌. అనపసారః కజ్బకశోధనాయ 
నీయేత. కర్తుశ్చ ద్విశతో దణ్బః పణచ్చేదనం వా. 

2. తులాప్రతిమానభాణ్దం పౌతవహస్తాత్‌ క్రీణీయుః. అన్యథా 
ద్వాదశపణో దణణ:. 

3. ఘనం, సుషిరం, సంయూహ్యమ్‌, అవలేప్యం, సంఘాత్యం, 
వాసితకం చ కారుకర్మ, 

4. తులావిషమ మపసారణం విస్రావణం పేటకః పిజ్కశ్చేతి 
హరణోపాయాః. 

5. సంనామిని,ఉత్కర్ణికా, భిన్నమస్తకోపకణ్ణీ, కుశిక్యా, సకటుకక్ష్యా 
పారివేల్లీ, అయస్కాన్యా చ దుష్టతులాః. 

వ్యా. 1. సౌవర్ణికునికి కనబడకుండా గాని, మరొక ప్రదేశంలో గాని పనిచేయిస్తున్న 
వానికి పన్నెండు పణాల జుర్మానా. అలా చేయడానికి తగిన కారణం (అపసారం) ఉంటే 
శిల్చికి రెట్టింపు జుర్మానా. అపసారం (E5౭) లేనివానిని కంటకశోధనం కోసం 
(మెజిగ్ర్రేట్‌ దగ్గరికి) తీసికొని వెళ్లాలి. వస్తువు తయారు చేసిన శిల్సికి రెండు వందల 
పణాలు జుర్మానా, లేదా వాని చేతి వ్రేళ్లు ఛేదించివేయాలి. 

2. సువర్ణకారాదులు త్రాసు, తూకం, రాళ్లు మొదలైనవి పౌతవుని దగ్గర 
(తూనికల కొలతల అధికారి దగ్గర) కొనాలి. అలా కాకపోతే పన్నెండు పణాల దండం. 

3. ఘనం (ఉంగరం మొదలైనది), ఘనసుషిరం (పాత్రలు మొ.), సంయూ 
హ్యం (పైన రేకు అతకడం), సంఘాత్యం (బిగించడం), వాసితకం ( పైన పూత 
పూయడం) అని శిల్పకర్మ (ఐదు విధాలు). 

4. తులావిషమం, అపసారణం, సలం పిటకం, పింకం అనేవి హరించే 
ఉపాయాలు. 

ర్‌, తులావిషమాన్ని (త్రాసులో ఉండే దోషాలు) చెపుతున్నాడు:- సంనామిని 
(మెత్తని లోహంతో నిర్మించినది), 'ఉత్కీర్ణిక (ఇనుప చూర్ణంతో కాని, పాదరసం కాని 
నింపిన లోపలి రంధ్రాలు కలది), భిన్నమస్తక (చివర పైన రంధ్రాలు ఉన్నది - 
అలాంటిది గాలికి ఒక పక్కకు వంగిపోతుంది), ఉపకంఠి (చాలా ముళ్లు, గ్రంథులు 


అధ్యక్షప్రచారః - నౌవర్థికవ్రబారః 191 


ఉన్నది), కుశిక్య (రెండు ప్రక్కల వేళ్లాడే ఉట్టెలు సరిగా లేనిది), సకటుకక్ష్య (సరిగా 
చూపని ముల్లు కలది), పారివేల్లి (ఇటూ అటూ ఊగిపోయేది), అయస్కాంతంతో 
నిర్మించినది wr చెడ్డ త్రాసులు, వీటితో చేసే మోసం 'తులావిషమం'. 

మూ. 1. రూప్యస్య ద్వౌ భాగౌ, ఏకః శుల్చస్య త్రిపుటకమ్‌, తేన 
ఆకరోద్గతమపసార్యతే తత్‌ త్రిపుటకాపసారితమ్‌; శుల్చేన శుల్పాపసారితమ్‌; 
వేల్లకేన వేల్లకాపసారితమ్‌. శుల్చార్గసారేణ హేమ్నా హేమాపసారితమ్‌. 

2. మూకమూషా, పూతికిట్టః, కరటకముఖమ్‌, నాలీ, సందంశః, 
జోబ్బనీ, సువర్చికా, లవణం తదేవ సువర్ణమిత్యపసారణమార్గాః. పూర్వప్రణి 
హితా వా పిణ్బ్ఞవాలుకా మూషాభేదాదగ్నిష్టా ఉద్ధియన్రే. 

3. పశ్చాద్బన్ధనే ఆచితకపత్ర పరీక్షాయాం వా రూప్యరూపేణ పరి 
వర్తనం విస్రావణమ్‌; పిణ్ణవాలుకానాం లోహపిణ్గవాలుకాభిర్వా. 

4. గాఢశ్చాభ్యుదయార్థశ్చ పేటకః సంయూహ్యావలేప్య సంఘాత్యేషు 
క్రియతే. సీసరూపం సువర్ణపత్రేణ అవలిప్తమ్‌ అభ్యన్తర మష్టకేన బద్ధం 
గాఢపేటకః. స ఎవ పటలసంపుటేషు అభ్యుద్దార్య:. పత్రమాశ్లిష్టం 
యమకపత్రం వా అవలేప్యేషు క్రియతే. శుల్చం తారం వా గర్భః పత్రాణాం 
సంఘాత్యేషు క్రియతే. శుల్చ్బరూపం సువర్ణపత్రసంహతం ప్రమృష్టం 
సుపార్వమ్‌. తదేవ యమకపత్రసంహతం ప్రమృష్టమ్‌. తామతారరూపం 
చోత్తరవర్ణకః. 

వ్యా. 1. కల్తీ బంగారం మొదలైనవి కలిపి మంచి బంగారం ఎలా ఆపహరిస్తారో 
చెపుతున్నాడు - రెండు పాళ్ళు వెండి, ఒక పాలు రాగి కలిపినది త్రిపుటకం. గనిలోనుంచి 
తీసిన మంచి బంగారంలో త్రిపుటకం కలిపి మంచి బంగారం తీసివేసుకుంటే అది 
'త్రిపుటకాపసారితం'. రాగి కలిపి అపహరిస్తే అది “శూల్బాపసారితం'. సమానమైన పాళ్లలో 
వెండి ఇనుము కలిపి తయారుచేసినది 'వేల్లకం' ఆ వేల్లకాన్ని కలిపి మంచి బంగారం 
తీసివేయడం 'వేల్లకాపసారితం: బంగారంతో సమమైన పాళ్లలో రాగి కలిపి ఆ విధంగా 
తయారైన మిశ్రలోహం కలిపి మంచి బంగారం తీసివేయడం * హేమాపసారితంి. 

2. మూకమూష (Dummy crucible - మూసలో ఉంచిన పనిచేయని 


192 కొటిలీయమ్‌ అర్థశొన్రమ్‌ 


మూస), లోహాల మలం (కిలం, తుప్పు మొ.), కాకి ముట్టి ఆకారంలో ఉండే 
ఒకసాధనం (కరటకముఖం), గొట్టం, పట్టుకారు, తోలుతిత్తి,సువర్చిక అనే ఒక విధమైన 
లవణం, మామూలు లవణం, అదే బంగారం వలె కనబడే మరొక నాసిరకమైన 
బంగారం, ఇవన్నీ మంచి బంగారం తీసివేసే మార్గాలు. అగ్నిలో మూస పెట్టె ముందు 
ఇసుక ముద్దలుగా చేసి అగ్నిలో ఉంచి, మూస బ్రద్దలైపోయిన తరవాత ఆ ఇసుకముద్దలు 
తీసివేయడం కూడా మరొక ఉపాయం. 

3. ఒక పాత్ర మొదలైనది ముందుగా తయారుచేసి దానికి తరవాత రేకు 
తొడిగే టప్పుడు గాని, తొడిగే రేకును పరీక్షించే టప్పుడు గాని బంగారు రేకుకు బదులు 
వెండి రేకు ఉపయోగించడానికి “విస్రావణం' అని పేరు. లేదా బంగారం ఉండే ఇసుక 
ముద్దల స్థానంలో ఇనుము ఉండే ఇసుకముద్దలు ఉంచడం కూడా “విస్రావణమే . 

4. (పైన చెప్పిన) సంయూహ్య - అవలేప్య - సంఘాత్యాలలో పేటకం 
(అతకడం) గాఢంగాను, విడదీయడానికి సులువైనది గాను ఉంటుంది. సీసం రేకుమీద 
బంగారు రేకుతో కప్పి మధ్య లక్క మొదలైన వాటితో గట్టిగా బిగిస్తే అది 
గాఢపేటకసంయూహ్యం'. రేకులను కేవలం దగ్గర చేర్చి తయారుచేస్తే అది 
విడదీయడానికి సులువుగా ఉంటుంది. అందుచేత అది 'అభ్యుద్ధార్య 'పేటక 
సంయూహ్యం . అవలేప్యాలలో బంగారుపూత ఒక ప్రక్కనే చేయబడుతుంది లేదా 
పైనా లోపలా కూడా చేయబడుతుంది. ఆ రేకుల మధ్య రాగి గాని వెండి గాని 
ఉంటుంది. సంఘాత్యాలలో రాగి రేకుకు బంగారు రేకు అతికించి మెరుగుపెట్టి ఒక 
పక్క అందంగా ఉంటే టట్టు చేయబడుతుంది. రాగిరేకుకే రెండు ప్రక్కలా రెండు 
బంగారు రేకులు అంటిస్తే అది “ప్రమృష్టం'. కొన్నింటికి బంగారమే కాకుండా పైన రాగి, 
వెండీ కూడా అమర్చడం, పూయడం జరుగుతుంది. (వాటికి లోపల ఉండేది ఏ ఇనుప 
వస్తువో అయి ఉంటుంది.) 

మూ. తదుభయం తాపనికషాభ్యాం నిః I వా విద్యాత్‌, 
అభ్యుద్దార్యం బదరామే లవణోదకే వా సాదయన్తి. ఇతి పేటకః. 

వ్యా. గాఢపేటక - అభ్యుద్ధార్య పేటకాలను కాల్చి, గీటురాయిమీద గీసి కాని, 
లేదా చెడ్డ చప్పుడునుపట్టి గాని లేదా వాడియైన అగ్రం గల సాధనంతో గట్టిగా రాసిగాని 
పరీక్షించాలి. అభ్యుద్దార్యాన్ని రేగిపళ్లరసంలో కాని ఉప్పు కలిపిన నీళ్లల్లో గాని నానబెట్టి 
పరీక్షించాలి. ఇది పేటకానికి సంబంధించిన మోసం. 


అధ్యక్షవ్రచారు - నొవర్థికవబారః 193 


మూ. 1. ఘనసుషిరే వా రూపే సువర్ణమృన్మాలుకాహిబ్బులుకకల్కో 
వా తప్తః అవతిష్టతే. దృఢవాస్తుకే వా రూపే వాలుకామిశ్రజతుగాన్గారపబ్యో 
వా తప్తః అవతిష్టతే, తయోః తాపనమ్‌ అవధ్వంసనం వా శుద్ధిః. సపరిభాళ్డో 
వా రూపే లవణముల్కయా కటుశర్కరయా వా తప్తమ్‌ అవతిష్థతే. తస్య 
క్వాథనం శుద్ధిః. అభ్రపటలమ్‌ అష్టకేన ద్విగుణవాస్తుకే వా రూపే బధ్యతే. 
తస్య అపిహితకాచకస్య ఉదకే నిమజ్ఞతః ఎకదేశః సీదతి. పటలాన్త రేషు వా 
సూచ్యా భిద్యతే. మణయః, రూప్యం, సువర్ణం వా ఘనసుషిరాణాం పిజ్క్బః. 
తస్య తాపనమ్‌ అవధ్యంసనం వా శుద్ధిః. ఇతి పిజ్కః. 

2. తస్మాత్‌ వజ్రమణిముక్తాప్రవాలరూపాణాం జాతిరూపవర్లప్రమాణ 
పుద్గలలక్షణాన్యుపలభేత. 

వ్యా. 1. ఘనమూ రంధ్ర లున్నదీ అయిన అలంకారంలో (ఘనసుషిరం) 
సువర్ణమృత్‌ అనే లోహం కాని సువర్ణమాలుకా అనే లోహం, హింగలకం - ఈ రెండూ 
కలిపి తయారుచేసిన కల్కం (ముద్ద) గాని బాగా వేడిచేసి కలిపితే (ఆ అలంకారంలోపల 
అంటిస్తే) అది అలాగే దానిలో ఉండిపోతుంది. గట్టి వాస్తుకం (పీఠబంధం - 
అడుగుభాగం) గల అలంకారంలో ఇసుక కలిపిన లక్కగాని, గాంధారదేశంలో లభ్యం 
అయే పంకం, అనగా ఎజ్జిని తగరం, బాగా వేడి చేసి అతిగితే స్థిరంగా ఉండిపోతుంది 
(ఈ అలంకారాలలో చేసే మోసం ఇది అని అర్థం). ఈ రెండు రకాలైన వాటిని 
(ఘనసుషిరదృఢవాస్తుకాలంకారాలను) బాగా కాల్చినా, గట్టిగా కొట్టినా శుద్ది కలుగుతుంది 
- అనగా ఆ కలిపిన సరుకు బైటకు వచ్చేస్తుంది, చుట్టూ లోహం ఉన్న (బంగారు) 
వస్తువుమీద బాగా వేడిగా ఉన్న జ్వాలతో గరుకు ఇసుకతో కాలిస్తే అది ఆ వస్తువుకు 
అంటుకొనిపోతుంది. అలాంటి వస్తువును బాగా ఉడికిస్తే అది శుద్ధం అవుతుంది. 
రెండు రెట్ల ఆధారం గల వస్తువులో లక్కతో అభ్రపటలాన్ని (మైకాపారను) 
అతికించవచ్చును. లోపల గాజుపూసలు వేసి పైన కప్పివేసిన ఆ వస్తువును పరీక్షకోసం 
నీళ్లల్లో ముంచితే దాని ఒక భాగం మునుగుతుంది. ఆ పొర మైకా పార కాక రాగి 
మొదలైనవాటి పార అయితే దానిని సూదితో పొడిస్తే అది ఛేదించబడుతుంది. 
ఘనసుషిరాలైన (గాజులు ఉంగరాలు మొదలైన) ఆభరణాల విషయంలో మణులు 
(గాజురాళ్లు), వెండి లేదా అశుద్దమైన సువర్ణం - ఇవి పింకం; అనగా మంచి భాగాన్ని 
హరించడానికి ఉపాయాలు. అలాంటి అలంకారాన్ని కాల్చడం కాని, ఖండించడం కాని 


194 కౌటిలీయమ్‌ అర్థశాన్తమ్‌ 


చేస్తే దానికి శుద్ది. ఇంతవరకు పింకాన్ని గూర్చి చెప్పబడింది. (పింకం అనగా పీఠబంధం 
అని కాంగ్లే.). 

2. అందువల్ల సౌవర్ణికుడు వజ్రాలు, ముత్యాలు, పగడాలు, వీటి జాతిని, 
రూపాన్నీ, వర్గాన్న్సీ, ప్రమాణాన్నీ, వాటితో తయారుచేసిన ఆభరణాదుల్నీ, వాటి లక్షణాలనూ 
బాగా తెలుసుకొని ఉండాలి. 

మూ. కృతభాణ్ణపరీక్రాయాం, పురాణభాల్బప్రతిసంస్కారే వా చత్వారో 
హరణోపాయాః. పరికుట్టనమ్‌, అవచ్చేదనమ్‌, ఉల్లేఖనం, పరిమర్దనం వా. 
పేటకాపదేశేన పృషతం గుణం పిటకాం వా యత్‌ పరిశాతయన్సి తత్‌ 
పరికుట్టనమ్‌. యద్‌ ద్విగుణవాస్తుకానాం వా రూపే సీసరూపం ప్రక్షిప్య 
అభ్యన్తరమవచ్చిన్దన్తి తదవచ్చేదనమ్‌. యద్‌ ఘనానాం తీక్లేన ఉల్లిఖన్తి 
తదుల్సేఖనవ్‌ం. వారితాలమన:ఃశిలాహిజ్లు లకచూర్జానామన్యతవేంన 
కురువిన్దచూర్ణన వా వస్తం సంయూహ్య యత్‌ పరిమృద్నన్తి తత్‌ పరిమర్దనమ్‌. 
తేన సౌవర్ణరాజతాని భాజ్ఞాని క్షీయన్తే. న చైషాం కించిదవరుగ్గం భవతి. 

వ్యా. తయారైన వన్తువులను పరీక్షించడంలోను, పాత వస్తువులను 
భాగుచేయడంలోను పరికుట్టనం, ఛేదించడం, ఉల్లేఖనం, మర్దనం అనే నాలుగు 
హరణోపాయాలు ఉన్నాయి. పైన ఉన్న ఆచ్చాదనాన్ని (పై పొరను) పరీక్షించడం అనే 
వంకచేత చిన్న గుటికను గాని, చిన్న తీగవంటిదానిని గాని, ఒక పొరను గాని (క్రిందికి 
జారవిడవడం 'పరికుట్టనం”. రెండు రెట్లు పీఠబంధం (వాస్తుకం) ఉన్న వస్తువుల 
రూపంలో సీసం రేకు ఉంచి మధ్య నున్న బంగారం తీసివేయడం 'అవచ్చేదనం'. 
ఘనరూపంలో ఉన్న వస్తువులను ఏదైన వాడియైన సాధనంతో గీయడం 'ఉల్లేఖ 
నం. హరితాళం, మణిశిల, హింగులకం - వీటి చూర్ణంతో కాని, కురువిందం అనే 
ఒకానొక రాతి చూర్ణంతో కాని వస్త్రాన్ని పూసి (ఈ చూర్జాలలో వస్త్రం ఒత్తుతూ) గట్టిగా 
వస్తువును ఆ వస్రంతో రాయడం “పరిమర్దనం”. ఇలా చేయడంచేత బంగారు 
ఆభరణాలు, వెండి ఆభరణాలు అరిగిపోతాయి. దీనివల్ల వస్తువులు ఏమీ చెడిపోవు. 

మూ. 1. భగ్నఖజణ్ఞఘృష్టానాం సయూహ్యానాం సదృశేనానుమానం 
కుర్యాత్‌ -అవలేప్యానాం యావదుత్పాటితం తావదుత్సాట్యానుమానం 
కుర్యాత్‌. విరూపాణాం వా. తాపన ముదకపేషణం చ బహుశః కుర్యాత్‌. 


అధ్యక్షవబారః - సౌవర్ణికవ్రచారః 195 


2. అవక్షేపః, ప్రతిమానమ్‌, అగ్నిః, గణ్ణికా, భాణ్ణికాధి కరణీ, పిళ్ళుః, 
సూత్రమ్‌, చేల్లం, బోల్లనం,శిరా, ఉత్సబ్గః, మక్షికా, స్వకాయేక్షా, దృతిః, 
ఉదకశరావమ్‌, అగ్నిష్టమితి కాచం విద్యాత్‌. 

3. రాజతానాం విస్రం, మలగ్రాహి,పరుషం, ప్రస్తీతం,వివర్ణం వా 
దుష్టమితి విద్యాత్‌. 

వ్యా. 1. వరికుట్టనం చేని విరగగొట్టబడినవి, అవచ్చేదనంచేత 
అపహరించబడినవి, ఉల్లేఖన-పరిమర్దనాలచేత అపహరించబడినవి అయిన 
సంయూహ్యాల (రేకు అతికిన వస్తువుల)లోని పోయిన పదార్థం ప్రమాణాన్ని (అలాంటి 
ఇతరవస్తువుల ప్రమాణాన్ని పట్టి) ఊహించాలి. అవలేప్యాలైన (పూత పూసిన) వస్తువుల్లో 
ఎంత అపహరించబడిందో తెలుసుకొనడానికి శిల్పి ఎంత భాగం ఊడదీశాడో అంత 
భాగం ఊడదీసి దానిని పట్టి ఊహించాలి. అలాగే రంగు మారిపోయిన వస్తువుల 
విషయంలో కూడ. వస్తువులను పరీక్షించడానికి అనేక పర్యాయాలు కాల్చి యాసిడ్‌ 
నీళ్లలో నానబెట్టాలి. 

2. అవక్షేపం (హస్తలాఘవంచేత అపహరించడం), తూకపు రాళ్లురాతిదిమ్మ 
చెత్త బుట్ట పెట్టే దాని ఆధారం (భాండికాధికరణీ), నెమలిపింఛం, సూత్రం, వస్త్రం, 
మాటలలో మరిపించడం (బోల్లనం), తల, ఒడి, ఈగ (ఈగలు తోలుకుంటున్నట్లు చిన్న 
ముక్కలు దూరంగా విసిరివేయడం), తన శరీరం కేసి చూసుకుంటూ ఉండడం, 
తోలుతిత్తి, నీళ్ల మూకుడు, అగ్నిలో వేసి ఉంచిన అశుద్ధమైన పదార్థం - ఇవన్నీ కాచం 
అనగా అపహరణోపాయం అని తెలుసుకోవాలి. 

1. వెండివస్తువులలో దుర్గంధం గలది, మలినంగా ఉండేది (నల్లబడేది), 
పరుషస్పర్శగలది, కఠినమైనది, మంచి రంగు లేనిది దుష్ట మని గ్రహించాలి. 
శో. ఎవం నవం చ జీర్ణం చ విరూపం చాపి భాబ్దకమ్‌, 

పరీక్షేతాత్యయం చైషాం యథోద్దిష్టం ప్రకల్పయేత్‌. 

ఇతి కౌెటలీయార్థశాస్తే అధ్యక్షప్రచారే ద్వితీయాధికరణే చతుర్ణశో ౬ధ్యాయః, 
ఎశిఖాయాం సౌవర్ణికప్రచారః, ఆదితః పజ్బాత్రింశః. 


వ్యా. సౌవర్ణికుడు కొత్తదీ,పాతదీ, రంగు చెడినదీ అయిన వస్తువును ఈ 
విధంగా పరీక్షించాలి. వీటికి చెప్పిన విధంగా నష్టపరిహారం ఏర్పరచాలి. 


196 కౌటిలీయమ్‌ అర్థశాస్త్ర వ్‌ 


“బాలానందిని” అను కౌటలీయార్ధశాస్తాంధ్రవ్యాఖ్యానంలో అధ్యక్షప్రచారం అనే 
ద్వితీయాధికరణంలోీ విశిఖలో సౌవర్ణిక ప్రచారం అనే పద్నాలవ అధ్యాయం, ప్రారంభంనుంచి 
ముప్పైఐదవ అధ్యాయం సమాప్తం. 


అథ పఇుదశో 2ఒధ్యాయః; 
త్రయస్రింశం ప్రకరణమ్‌-కోష్టాగారాధ్యక్షః 
(వివిధవస్తువులను నిలవ ఉంచే స్థానం అధ్యక్షుడు) 


మూ. 1. కోష్టాగారాధ్యక్షః సీతా-రాష్ట్ర-క్రయిమ-పరివర్తక-ప్రామిత్యక- 
అపమిత్యక - సింహనికాన్యజాత-వ్యయప్రత్యాయోపస్థానాని ఉపలభేత. 

2. సీతాధ్యక్షోపనీతః సస్యవర్ణకః సీతా. 

3. పిళ్ళకరః, షడ్బాగః, సేనాభక్తమ్‌, బలిః, కరః, ఉత్సబ్గః, పార్వమ్‌, 
పారిహీణికమ్‌, జ పాయనికమ్‌, కౌష్టేయకం చ రాష్టమ్‌. 

4. ధాన్యమూల్యం, కోశనిర్హారః, ప్రయోగప్రత్యాదానం చ క్రయిమమ్‌. 

5. సస్యవర్జానా మర్చాన్తరేణ వినిమయ: పరివర్తకః. 

6. సస్యయాచనమన్యతః ప్రామిత్యకమ్‌. 

7. తదేవ ప్రతిదానార్థమ్‌ ఆపమిత్యకమ్‌. 

8. కుట్టకరోచకస క్తుశుక్తపిష్టకర్మ తజ్జీవనేషు తైలపీడనమ్‌ 
ప ఇక్రూణాం చ క్షారకర్మ సింహనికా. 

. నష్టప్రస్టృతాదిరన్యజాత:. 

10. విక్షేపవ్యాధితాన్తరారమృశేషం చ వ్యయప్రత్యాయః. 

11. తులామానాన్తరం హస్తపూరణమ్‌ ప క 
పార్టితం చ ఉపస్థానమితి. న 

వ్యా. 1. కారక సక సంగ్రహించి నిలవచేసే స్థానం 
కొష్టాగారం; దాని . అధ్యక్షుడు. : Superintendent of the magazine) సీత, రాష్ట్రం, 
క్రయిమం, పరివర్తకం, (ప్రామిత్యకం, ఆపమిత్యకం, : సింహనిక, అన్యజాతం, 


అధ్యక్షప్రబారః - కోవ్లాగారాధ్య క్షు 197 


వ్యయప్రత్యాయం, ఉపస్థానం -వీటిని గూర్చి పరిశీలనాపూర్వకంగా తెలుసుకోవాలి. 

2. సీతాధ్యక్షుడు (ధాన్యరూపమైన పన్ను వసూలు చేసే అధికారి) కోష్టాగారానికి 
తీసికొని వచ్చిన వివిధసస్యజాతులు “'సీత్ర.. 

3. గ్రామాదులనుండి సామూహికంగా వసూలు చేయవలసిన పన్ను, ఆయా 
ప్రాంతాలలో వసూలు చేయవలసిన ఆరవ వంతు సస్యాదికం, సైన్యంకొరకు ఏర్పరచే 
బత్తెం, కొన్ని ప్రదేశాలనుండి నిశ్చితరూపంలో వసూలు చేయవలసిన పదవ వంతు, 
ఇరవైయవ వంతు మొదలైన సస్యాదిభాగం(బలి), ఫలవృక్షాదులకు సంబంధించిన 
రాజు కీయవలసిన భాగం (కరం), రాజుకు పుత్రజన్మాద్యుత్సవసమయాదులలో 
పౌరులు, జానపదులు అందించే తేనె మొదలైన వస్తువులు (ఉత్సంగం), మామూలుగా 
వసూలు చేసే దానికంటె అధికంగా వసూలు చేసిన పన్ను (పార్వమ్‌), చతుష్పాదాదుల 
ద్వారా కలిగిన సస్యనాశానికి పరిహారం (పారిహీణికం), రాజుకు ఉపాయనంగా 
సమర్పించే పట్టుబట్టలు మొదలైనవి (జె పాయనికం), రాజు నిర్మించిన చెరువులు, 
ఉద్యానవనాలు మొదలైనవాటినుండి లభించేది (కౌష్టేయకం) - వీటికి “రాష్టం' అని 
పేరు. అనగా ఇది రాష్టంలో లభించే పన్ను. 

4. ధాన్యం అమ్మగా వచ్చిన సామ్ము సామ్ము వెచ్చించి ధాన్యం కొనుగోలు, 
ఇతరులకు ఇచ్చిన దానిని వడ్డీతో సహ వసూలు చేయడం ఈ మూడింటికీ 'క్రయిమం' 
అని పేరు. 

5. సస్యజాతులకు చెందినవాటిలో ఒక రకం ధాన్యం ఇచ్చి దానికి బదులు 
మరొక రకం ధాన్యం తీసుకొనడం “పరివర్తకం'. 

6. ఇతరులనుండి యాచించి సస్యం తీసుకొనడం “ప్రామిత్యకం'.ఇది తిరిగి 
ఇవ్వవలసిన పని ఉండదు. 

7. తిరిగి ఇస్తా నని చెప్పి ఆ విధంగా అప్పుగా తీసుకొనడం “ఆపమిత్యకం'. 

8. దంచడం, పైరులు ఒలవడం, (తిరుగలిలో) విసరడం, మాదకద్రవ్యాలు 
తయారుచేయడం, పిండి తయారుచేయడం అనే వాటిని జీవనాధారంగా చేసుకొని 
జీవించేవాళ్లచేత ఆ పనులు చేయించడం, గొట్టెలకాపర్లచేత, గానుగలు త్రిప్పేవాళ్లచేత 
నూనె తీయించడం, చెరుకు రసం తీయించి వండించడం మొదలైనది “'సింహనిక'. 

9. నష్టమైనది, మరచిపోయినది మొదలైనది “అన్యజాతం”. 

10. సైన్యంకోసం పంపినదానిలోను, వ్యాధితులకు చికిత్స చేయడంకోసం 
పంపిన ద్రవ్యంలోను ఖర్చుపెట్టగా మిగిలినది “వ్యయప్రత్యాయం”. 


198 కౌటిలీయమ్‌ అర్థశాస్తమ్‌ 


11. తూకంలోను కొలతలలోను వచ్చిన తేడాలు, కుంచం మొదలైనవాటిలో 
ఎక్కువగా పట్టెటట్లు చేతితో నింపడం, ధాన్యాదుల రాశి, వ్యాజి (కొసరుగా తీసికొన్న 
ద్రవ్యం) గడచిన సంవత్సరానికి చెందిన నిలవ వస్తువులు,తన నేర్పుచేత సంపాదించిన 
పుష్పతాంబూలాదికం - వీటికి “ఉపస్థానం' అని పేరు. 

మూ. 1. ధాన్య స్నేహక్షారలవణానామ్‌. 

2. ధాన్యకల్పం సీతాధ్యక్షే వక్ష్యామః. సర్పి స్రైలవసామజ్ఞానః స్నేహాః. 

3. ఫాణితగుడమత్స్యణ్ణికాఖణ్బశర్కరాః క్రారవర్గః. 

4. సైగ్గవసాముద్రవిడయవక్షారసౌవర్చలోద్భేదజాః లవణవర్గః. 

5. క్లౌద్రం 'మార్జ్వీకం చ మధు. 

6. ఇక్షురసగులమధుఫాణితజామ్బృవపనసానామన్యతమో మేష 
శృజ్లీ పిప్పలీక్వాథాభిషుతో మాసికః,షాణ్మాసికః, సాంవత్సరికో వా 
చిద్భిటోర్వారుకేక్షుకాణ్జామఫలామలకావసుతః శుద్భొ వా శుక్తవర్గః. 

7. వృక్షామకరమర్గావ్రువిదలామలకమాతులుబభ్గ్ల కోలబదర 
సౌవీరకషరూషకాదిః ఫలామ్లవర్గః. 

8. దధిధాన్యామ్లాదిగవామ్లవర్గః. 

9.పిప్పలీమరిచశ్ళజ్లి వేరాజాజీకి రాతతిక్తగౌరస ర్వప కుస్తుమ్చురు 
చోరకదమనకమరువక శిగ్రుకాజ్ఞూదిః కటువర్గః. 

10. శుష్కమత్స్యమాంసకన్గమూలఫలశాకాది చ శాకవర్గః, 

వ్యా. 1. ఇటుపైన ధాన్యం, స్నేహాలు,క్షారాలు, లవణాలు వీటిని గూర్చి 
చెప్పబడుచున్నది. 

2. ధాన్యాలకు సంబంధించిన విధానం సీమాధ్యక్షాధ్యాయంలో చెప్పగలం. 
నెయ్యి, తైలం, వస, మజ్జ (ఎముకలలోను మాంసంలోను ఉండే గుజ్జు) - ఇవి 
స్నేహాలు. 
3. ఫాణితం. hides బెల్లం, క (బెల్లానికీ, ఖండశర్కరకీ 
మధ్య అవస్థ) ఖండశర్కర (పటికబెల్లం) ఇవి క్షారవర్గం. 

+. సైంధవలవణం, సముద్రలవణం, విడలవణం యవక్షారం (Salt- 
Petre) సౌవర్చలం (Borax & salt) చవటిభూమినుంచి తీసినది -ఇవి లవణవర్గం. 


అధ్యక్షవబారః - కోప్తాగారాధ్యక్షః 199 


5. తెనెటీగలు సేకరించినది, ద్రాక్షపళ్లనుంచి తీసినది అని మధువు రెండు 
రకాలు. | 
6. చెరుకురసం, గులం (బెల్లం), మధువు, పాణితం, నేరేడుపళ్ల రసం, 
పనసపళ్ల రసం-వీటిలో ఏదైన ఒకదానిలో మేషళ్ళంగి-పిప్పిళ్లు వేసి మరగపెట్టి చేసిన 
క్వాథంతో కలిపి తయారుచేసిన మాదకద్రవ్యం మాసం నిలవ ఉన్నది, ఆరు మాసాలు 
నిలవ ఉన్నది, సంవత్సరం నిలవఉన్నది అని మూడు విధాలుగా ఉంటుంది. దీనిలోనే 
చిద్భిటం (తీయని దోస), వగరు దోస,చెరుకుకజ్జ, మామిడిపండ్లు, ఉసిరికాయలు - 
వీటీ రసంతో కలిపి కాని, కలపకుండా గాని తయారుచేయవచ్చు. ఇది శుక్తవర్గం. 

7. చింత, కరమర్దం, మామిడి, విదలం (అనాస), ఉసిరి, మాదీఫలం, ఒక 
రకం రేగి, రేగి, కష(ం)రూషకం మొదలైనది ఫలామ్లవర్గం (పుల్లని పండ్లు). 

8. పెరుగు ధాన్యామ్లం (కడుగు) మొదలైనది ద్రవామ్లవర్గం. 

9. పిప్పళ్లు,మిరియం, అల్లం, జీలకట్ట, కిరాతతిక్తం అనే ఓషధి, తెల్ల ఆవాలు, 
కొత్తిమ్మిరి, చోరకం, దమనకం, మరువకం, ములక్కాడ మొదలైనది కటుకవర్గం. 

10. ఎండిన చేపలు, ఎండిన మాంసం, దుంపలు, మూలాలు, ఫలాలు, 
శాకాలు, మొదలైనవి శాకవర్గం. 

మూ. 1. తత౭౬ర్ధమాపదర్ధ్థం జానపదానాం స్థాపయేత్‌. అర్థము 
పయుజ్లీత. నవేన చానవం శోధయేత్‌. 

2. క్షుజ్ణఘృష్టపిష్టభృష్టానామార్దశుష్కసిద్దానాం చ ధాన్యానాం వృద్ది 
క్షయప్రమాణాని ప్రత్యక్షీకుర్వీత. 

3. కోద్రవవ్రీహీణామర్ధం సారః, శాలీనామష్టభాగోనః, త్రిభాగోనః 
వరకాణామ్‌. ప్రియబ్లూణామర్ధం సారః నవభాగవృద్ధిశ్చ. ఉదారకస్తుల్యః. 
యవాః గోధూమాశ్చ క్షుణ్జాః. 

4. తిలాః, యవాః, ముద్గమాషాశ్చ ఘృష్టాః పజ్బభాగవృద్ధిః గోధూమః 
సక్తవశ్చ. పాదోనాకలాయచమసీ. ముద్గమాషాణామర్ధపాదోనా. శైమ్బ్చానామర్ధం 
సారః. త్రిభాగోనో మసూరాణామ్‌. 

వ్యా. 1. కోష్టాగారానికి చేరిన సరుకులో సగం దేశంలో దుర్శిక్షాద్యాపదలు వస్తే 
ఆదుకోవడానికి జాగర్తచేసి ఉంచాలి.ఒక సగమే ఉపయోగించాలి. క్రొత్త సరుకుతో పాత 
సరుకును శోధించాలి. పాతది తీసివేసి దాని స్థానంలో క్రొత్తది చేర్చాలి అని అర్థం. 

2. దంచినవి, బాగా నలిపినవి, పిండిచేసినవి,వేయించినవి, తడివి, ఎండినవి, 


200 కౌటిలియమ్‌ అర్థశాస్తమ్‌ 


వండి తినడానికి సిద్ధంగా ఉన్నవి - ఈ ఎడు రకాల ధాన్యాలలో ఎప్పుడు అవి 
(ప్రమాణాదులలో) పెరుగుతాయో,తరుగుతాయో, ఎప్పుడు ఎ ప్రమాణం ఉంటుందో 
కోష్టాగారాధ్యక్షుడు స్వయంగా చూచి తెలుసుకొని ఉండాలి. 

3. కొజ్టలలోను, వరిధాన్యంలోను సారం సగం ఉంటుంది. అనగా రెండు 
కుంచాల ధాన్యానికి ఒక కుంచం బియ్యం వస్తా యని అర్థం. శాలిధాన్యంలో సగమూ 
ఎనిమిదవవంతు తగ్గుదలా ఉంటుంది. అనగా ఎనిమిది కుంచాల శాలిధాన్యానికి 
మూడు కుంచాలు బియ్యం వస్తాయి. వరకలకి మూడవవంతు తగ్గుతుంది. అనగా 
మూడు కుంచాల వరకలకి రెండు కుంచాల బియ్యం వస్తాయి. ప్రియంగువులకు సగం 
సారం ఉంటుంది; తొమ్మిదవ వంతు పెరుగుతుంది. అనగా ఎనిమిది కుంచాలకి ఐదు 
కుంచాల బియ్యం వస్తాయి. ఎండిన వాటిని దంపిస్తే సగం సారం, తడిపితే తొమ్మిదవవంతు 
పెరుగుదల అని అర్థం. ఉదారకధాన్యం కూడా దంచినా దంచనప్పుడు ఎంత 
ప్రమాణమో అంతే ఉంటుంది. యవలు, గోధుమలు దంపించినా కూడ ప్రమాణంలో 
మార్పు ఉండదు. 

4. తిలలు, యవలు, పెసలు, మినుములు, నలగకొట్టినా (పప్పుచేసినా 
కూడ) ప్రమాణంలో మార్పు ఉండదు, గోధుమలు నలగకొట్టినా, యవలు వేయించి 
పిండి చేసినా ఐదవ వంతు ప్రమాణం పెరుగుతుంది. కలాయం (ఒకరకం శనగ) పిండి 
(చమసీ) నాల్గవవంతు తగ్గుతుంది. (నాలుగు కుంచాలు కలాయం పిండి చేస్తే మూడు 
కుంచాలు అవుతుంది). పెసలు, మినుములు పిండి చేయిస్తే ఎనిమిదవ వంతు 
తగ్గుతుంది. శైలబాల (ఉలవలు మొదలైనవాటిలో) సారం సగమే ఉంటుంది. 
మసూరాలలో (ఒకరకం శనగలు) మూడవ వంతు తగ్గుతుంది. 

మూ. 1. పిష్టమామం కుల్మాషశ్చాధ్యర్థగుణ:ః. ద్విగుణో యావకః. 
పులాకః పిష్టం చ సిద్ధమ్‌. | 

2. కోద్రవవరకోదారకప్రియజ్లూణాం. త్రిగుణమన్నం చతుర్గుణం 
బ్రిహీణామ్‌. పజ్బగుణం శాలీనామ్‌. తిమితమపరాన్నం ద్విగుణమర్ద్జాధికం 
విరూఢానామ్‌. 


3, పజ్బభాగవృద్ధిః భృష్టానామ. కలాయో ద్విగుణః, లాజాః భరుజాశ్చ. 
వ్యా. 1. గోధుమలు మొదలైనవాటి పచ్చి (తడిగా ఉన్న) పిండి, ఉడికించిన 
పెనలు, ' మినుములు. మొదలైనవాటి ప్రమాణమూ కూడ సగం. పెరుగుతుంది. 


అధ్యక్త్షవ్రచారః - కోవాగొరాధ్యక్షః 201 


(నాలుగు) కుడుబాలు ఆరు కుడుబాలు అవుతాయి. పొట్టు తీసివేసిన యవల చూర్ణం 
రెట్టింపు అవుతుంది. ఉడికించిన పులాకలు (పై పైన పొట్టుతీసిన తండులాలు) 
గోధూమచూర్గాదికం ఉడికిస్తే రెట్టింపు అవుతాయి. 

2. కోద్రవాలు(కొజ్టలు), వరకలు, ఉదారకలు, ప్రియంగువులు వండితే 
మూడు రెట్ల అన్నం తయారవుతుంది. వరి బియ్యం ఉడికిస్తే నాలుగు రెట్ల అన్నం 
తయారవుతుంది. శాలిధాన్యం (అడవులలో పండే ఒక రకం వరి)వండితే ఐదు రెట్ల 
అన్నం తయారవుతుంది. తడిపిన అపరాన్నం, అనగా శనగలు మొదలైనవాటి అన్నం 
రెండు రెట్లు అవుతుంది. అంకురించిన (పూర్తిగా ముదరని) శనగలు మొదలైన వాటి 
అన్నం సగం అధికం అవుతుంది. 

3. గోధుమాదులు వేయి స్తే ఐదవ వంతు ప్రమాణం పెరుగుతుంది. కలాయం 
(ఒక రకం శనగ) వేయిస్తే రెట్టింపు అవుతుంది. బియ్యం, యవలూ వేయిస్తే రెట్టింపు 
అవుతాయి. 

మూ. 1. షట్కం తైలమతసీనామ్‌. నిమృ్బకుశామ్రైకపిత్లాదీనాం 
పజ్బభాగః. చతుర్భాగికాః తిలకుసుమృమధూకేబ్లుదీ స్నేహాః. 

2. కార్పాసక్షౌమాణాం పజ్బపలే పలసూత్రమ్‌. 

వ్యా. 1. అవిసిగింజలనుంచి ఆరవవంతు, వేప, కుశ, మామిడి, 
వెలగగింజలనుండి ఐదవవంతు, నువ్వులనుండి, కుసుంభబీజాలనుండి మధూక 
బీజాలనుండి, గారకాయలనుండి నాల్గవ వంతు నూనె లభిస్తుంది. 

2. ఐదు పలాల పత్తికి, క్షౌమానికి (ఒక రకమైన మొక్కల బెరడు) ఒక పలం 
దారం లభిస్తుంది. 

మూ. పబ్బుద్రోణే శాలీనాం ద్వాదశాఢకం తణ్బులానాం కలభభోజనమ్‌, 
ఎకాదశకం వ్యాలానాం, దశకమౌపవాహ్యానాం, నవకం సాంనాహ్యానాం, 
అష్టకం పత్తీనాం, సప్తకం ముఖ్యానాం, షట్కం దేవీకుమారాణాం, పజ్బుకం 
రాజ్ఞామ్‌, అఖజ్బపరిశుద్ధానాం వా తణ్బులానాం ప్రస్థః. 

వ్యా. ఒక ద్రోణం (ఇరవై ఆఢకాలు) శాలిధాన్యం నుంచి పొట్టు, నూకలు, 
మొదలైనవి తక్కువ తీయడం, కొంచెం ఎక్కువ తీయడం - అలాంటి తేడాలను పట్టి 
పన్నెండు ఆఢకాలు, పదకొండు ఆఢకాలు, పది ఆఢకాలు - ఈ మొదలైన రీతిలో 
బియ్యం వస్తాయి. పూర్తిగా బాగుచేసిన ట్లయితే ఐదు ఆఢకాల బియ్యం లభిస్తాయి. ఆ 


202 కౌటిలీయమ్‌ అర్ధళాన్తమ్‌ 


విధమైన బియ్యం ఎవరికి ఎలాంటివి ఇవ్వాలో చెపుతున్నాడు. ఈ నాటి భాషలో 
చెప్పాలంటే పన్నెండవ నంబరు బియ్యం, పదకొండవ నంబరు బియ్యం ఇత్యాదివిధంగా 
చెప్పవచ్చు. 

చిన్న ఏనుగుల (ఏనుగు పిల్లల) ఆహారానికి 12వ నంబరు బియ్యం, 
దుష్టమైన (అదుపులో ఉండని) ఏనుగులకి 11వ నంబరు బియ్యం,సవారీ ఏనుగులకి 
10వ నంబరు బియ్యం, యుద్దంలో ఉపయోగించే ఎనుగులకు 9వ నంబరు బియ్యం, 
కాలిబంటులకు 8వ నంబరు బియ్యం, ప్రధానులైన భటులకు 7వ నంబరు బియ్యం, 
రాణులకు, రాజపుత్రులకు 6వ నంబరు బియ్యం, రాజులకు 5వ నంబరు బియ్యం 
సరఫరా చెయ్యాలి. లేదా రాజులకు ఇరవై ఆఢకాల ధాన్యంనుంచి ఒక ప్రస్థం వచ్చే 
టట్లు తీసిన ముక్క విరగని పరిశుద్ధమైన తండులాలు వినియోగించాలి. 

మూ. 1. చతుర్భాగః సూపః, సూపషోడశో లవణాంశ:, చతుర్భాగః 
సర్చిషః తైలస్య వా, ఎకమార్యభక్తమ్‌. ప్రస్థషడ్భాగః సూపః, అర్ధస్నేహమ 
వరాణామ్‌. పాదోనం స్రీణామ్‌. అర్ధం బాలానామ్‌. 

2. మాంసపలవింశత్యా స్నేహార్థకుడువః, పలికో లవణస్యాంశః, 
కారపలయోగః, ద్విధరణికః కటుకయోగః, దధ్నశ్చార్ధప్రస్థః. 

3. తేనోత్తరం వ్యాఖ్యాతమ్‌, శాకానామధ్యర్థగుణః, శుష్కాణాం 
ద్విగుణ:. స చైవ యోగః. 

వ్యా. (ఒక ప్రస్థం బియ్యం) ఒక ప్రస్థంలో నాల్గ్లవభాగం సూపం (పప్పు దిను , 
సులు), సూపంలో పదహారవ భాగం ఉప్పు,దానిలో నాల్గవ భాగం నెయ్యి లేదా తైలం 
- ఇది ఆర్యునికి (మధ్యమప్రతిపత్తి అనగా మధ్యరకం స్టాటస్‌ కలవానికి) భోజనం. 
తక్కువ ప్రతిపత్తి (362149) కల వాళ్ల భోజనం - ప్రస్థంలో ఆరవ వంతు సూపం, దానిలో 
సగం తైలం-ఆహారం. ఆర్యస్రీలకు పురుషుల ఆహారంలో నాల్గవవంతు తక్కువ. 
బాలులకు అనగా ఆర్యబాలులకు, అవరబాలులకు ఆ పురుషుల ఆహారంలో సగం. 

2. మాంసాన్ని సంస్కరించడానికి - ఇరవై పలాల మాంసానికి అర్ధకుడుబం 
(ప్రస్థంలో ఎనిమిదవ వంతు కుడుబం; పదహారవ వంతు అర్ధకుడుబం) నూనె, లవణం 
ఒక పలం, లవణం లేకపోతే ఒక పలం సువర్చికా - యవక్షారాదికం, రెండు ధరణుల 
ప్రమాణం గల పిప్పళ్లు, మిరియాలు,ఇంగువ మొదలైన మషాలాలు, ప్రస్థంలో సగం 
పెరుగు చేర్చాలి - (ఇవి చేర్చి మాంసం వండాలి). 


అధ్యక్షపచారః - కోష్టాగారాధ్యక్షః 203 


3. ముప్పై పలాల మాంసం, అంతకంటె ఎక్కువ మాంసం వండడానికి 
మిగిలిన సరుకుల ప్రమాణం ఈ పాళ్లలోనే పెంచుకుంటూ పోవాలి. శాకాలకి పైన 
చెప్పిన సరుకులన్నీ సగం పెంచి ఉపయోగించాలి. ఎండిన మాంసం, శాకం 
మొదలైనవాటికి ఆ సరుకులు పైన చెప్పిన ప్రమాణాలకి రెట్టింపు ప్రమాణాలలో 
చేర్చాలి. 

మూ. 1. హస్త్యశ్వయోః తదధ్యక్షే విధాప్రమాణం వక్ష్యామః. 
బలీవర్దానాం మాషద్రోణం, యవానాం వా పులాకః. శేషమశ్వవిధానమ్‌. 
విశేషో ఘాణపిణ్యాకతులాకణకుణ్ణకం, దశాఢకం వా. 

2. ద్విగుణం మహిషోష్టాణామ. అర్ధద్రోాణం ఖరపృషతరోహితానామ్‌. 
ఆఢకమేణకురణ్గాణామ్‌. అర్జాఢకమజైలకవరాహాణాం ద్విగుణం వా 
కణకుణ్బ్ణకమ్‌. ప్రస్థాదనః శునామ్‌. హంసక్రాబ్బమయూరాణామ్‌ అర్ధప్రస్థః. 
శేషాణామ్‌ అతః మృగపశుపక్షివ్యాలానామేకభక్తానుమానం గ్రాహయేత్‌. 

వ్యా. 1. ఎనుగులకీ, అశ్వాలకీ ఇవ్వవలసిన ఆహారాన్ని గూర్చి గజాధ్యక్ష - 
అశ్వాధ్యక్షప్రకరణాలలో చెపుతాం. ఎద్దులకు ఒక ద్రోణం మినుములు లేదా యవల 
తౌడు ఒక ద్రోణం ఇవ్వాలి. మిగిలినది అశ్వాలకి చెప్పినట్లే. వీటికి మాత్రమే ఇచ్చే 
ఆహారంలో విశేషం ఎమనగా - ఒక తుల (నూరు పలాలు) లేదా పది అఢకాల బియ్యం 
నూకల జావ ఇవ్వాలి. 

2. దున్నపోతులకీ, ఒంటెలకీ, దీనికి రెట్టింపు ఆహారంగా ఇవ్వాలి. గాడిదలకీ, 
చుక్కలలేళ్లకి, రోహితాలనే ఎజ్జలేళ్లకీ సగం ద్రోణం ప్రమాణంలో మాషాదులు ఇవ్వాలి. 
ఎణాలు, కురంగాలు అనే లేళ్లకి ఒక ఆఢకం ఇవ్వాలి. మేకలకి, గొట్టెలకి, పందులకీ 
ఆఢకంలో సగం (రెండు ప్రస్థాలు) లేదా ఒక అఆఢకం బియ్యపు నూక గంజి ఇవ్వాలి. 
కుక్కలకి ఒక ప్రస్థం ప్రమాణం గల అన్నం ఇవ్వాలి. హంసలకి, క్రౌంచపక్షులకి, నెమళ్లకీ 
ప్రస్థంలో సగం అన్నం ఇవ్వాలి. ఇవి కాక మిగిలిన మృగాలకి, పశువులకు, పక్షులకు, 
క్రూరమృగాలకు, అవి ఎంత ఆహారం తినగలుగుతాయో దాన్ని పట్టి ఉజ్ఞ్జాయింపు చేసి 
ఆహారం ఇవ్వాలి. 

మూ. అబ్గారాంస్తుషాన్‌ లోహకర్మాన్తభిత్తిలేప్యానాం హారయేత్‌. కణికాః 
దాసకర్మకరసూపకారాణామ్‌. అతో ౬న్యత్‌ జ దనికాపూపికేభ్యః ప్రయచ్చేత్‌. 


204 కౌటిలీయమ్‌ అర్థశాస్తమ్‌ 


2. తులామానభాణ్ణం రోచనీదృషణ్ముసలోలూఖల కుట్టకరోచకయ న్ర 
వత్రకశూర్చచాల నికాకణ్ణోలీపిటకసం మార్జన్యశ్చ ఉపకరణాని. 

a మార్జకారక్షకధారకమాయకమాపదాయక దాపక శలాకాప్రతి 
గాహక దాసకర్మకరవర్గశ్చ విష్టః. 

4. శ్లో, డచ్రైర్ణాన్యస్య నిక్షేపో మూతా; కొరస్య సంహతా;, 

మృత్కాష్టకోష్పా;ః స్నేహస్య పృథివీ అవణస్య చ. 
ఇతి కౌటలీయార్ధశాస్తే అధ్యక్షప్రచారే ద్వితీయాధికరణే పజ్బుదశో౬ధ్యాయః 
కోష్టాగారాధ్యక్షః; ఆదితః షట్‌త్రింశః. 
$- 1. బొగ్గులు, ఊక-వీటిని లోహకారులకు, గోడల పైపూతలు వేసేవాళ్లకి 
పంపించాలి. PN దాసులకీ, కర్మకారులకీ, సూపకారులకు (గంజి మొదలైనవి 
వండేవాళ్లక్రి) వాళ్ల ఆహారం కోసం ఇవ్వాలి. మిగిలిన సరుకు అన్నం వండే వంటవాళ్లకీ, 
అపూపాలు (కేక్స్‌) తయారుచేసే వాళ్లకీ (అవి తయారుచేయడం కొరకు) ఇవ్వాలి. 

2. తూకాలు వేసే సామగ్రి (తూలాభాండం) కొలతలు వేసే సామగ్రి 
(మానభాండం), తిరగళ్లు (రోచనీ), నూరుకొనే సన్నికెలలు (దృషత్‌), రోకళ్లు, రోళ్లు, 
కుట్టకయంత్రం (ఒంటెమెడ ఆకారంలో ఉండే యంత్రం; బియ్యం మొదలైనవి 
పిండిచేయడానికి ఉపయోగించేది), రోచకయంత్రం (నలగకొట్టే యంత్రం; దీనిని 
మనుష్యులు కాని, ఎద్దులు కాని, జలధారగాని నడిపిస్తాయి), పత్రకం (ధాన్యాదుల్ని 
ఇటూ అటూ చిమ్మే కర్రతో చేసిన సాధనం), చాట, జల్లెడ, వెదురు బుట్టలు (కండోలీ) 
పెట్టెలు(పిటక), చీపుళ్లు - ఇవన్నీ సమకూర్చుకొనవలసిన సాధనా 

3. తుడిచేవాడు (మార్జక), ఆరక్షకుడు ( eae రక్షించే వాబ్‌మాన్‌), 
దారకుడు (తూకాలు తూచేవాడు), మాపకుడు (కొలతలు కొలిచేవాడు), దాయకుడు 
(సరుకులు ఇచ్చేవాడు - డెలివరీ చేశే సేవాడు), దాపకుడు (దాయకులమీద అధికారి - 
ఇప్పించేవాడు), శలాకాప్రతి గ్రాహకుడు (తూచిన లేదా కొలిచిన సామానులు తీసికొనేవాడు 
గ.శా.) లెక్కలు చూచేవాడు - అక్కౌంటెంటు - కాంగ్లే. ), దాసుడు (ధనం ఇచ్చి 


కొన్నవాడు; ఆజీవితాంతం పనిచేయవలసినవాడు) కర్మకరులు (తాత్కాలికంగా జీతానికి 
కుదిరిన చెవవాళ్తు ) వీళ్లందరూ ' "విష్టి అనగా న రాజభృత్యులు: 


గం 
6 
న 


అధ్యక్షవచారః - వణ్యాధ్వక్షః 


ధాన్యాన్ని నిలవచేయడానికి భూమిస్పర్శ లేని ఉన్నతస్థానాలు ఉపయోగించాలి. 
బెల్లం మొదలైన క్షారాలను నిలవచేయడానికి గట్టిగా బిగించి కట్టిన తృణాదులతో 
చేసిన బంధనాలు ఏర్పరచాలి. నెయ్యి, నూనెలు మొదలైన స్నేహద్రవ్యాలను 
నిలవచేయడానికి మట్టితోను, కజ్ఞతోను తయారుచేసిన పాత్రలు ఉపయోగించాలి. 
లవణం భూమిలో పాతిపెట్టి సంరక్షించాలి. 


“బాలానందిని” అను కౌటలీయార్థశాస్రాంధ్రవ్యాఖ్యానంలో అధ్యక్షప్రచారం అనే రెండవ 
అధికరణంలో కోష్టాగారాధ్యక్షుణ్ణి గూర్చిన పదిహేనవ అధ్యాయం, మొదటినుంచి ముప్పైఆరవ 
అధ్యాయం సమాప్తం. 


అథ షోడశో ఒధ్యాయ: 
చతుస్రింశం ప్రకరణమ్‌ - పణ్యాధ్యక్షః 


మూ. 1. పణ్యాధ్యక్షః స్థలజలజానాం నానావిధానాం పణ్యానాం 
స్థల పథవారిపథోపయాతానాం సారఫల్వర్హాన్తరం ప్రియాప్రియతాం చ విద్యాత్‌. 
తథా విక్షేపసంక్షేపక్రయవిక్రయ(ప్రయోగకాలాన్‌, 

2. యచ్చ పణ్యం ప్రచురం తదేకికృత్య అర్భమారోపయేత్‌. ప్రాప్తే 
అర్థే వా అర్జాన్తరం కారయేత్‌. 

3. స్వభూమిజానాం రాజపణ్యానామ్‌ ఏకముఖం వ్యవహారం 
స్థాపయేత్‌. పరభూమిజానామ్‌ అనేకముఖమ్‌. ఉభయం చ ప్రజానామను 
గ్రహణ విక్రాపయేత్‌. స్టూలమపి చ లాభం ప్రజానామ్‌ జె పకారికం వారయేత్‌. 
అజప్రపణ్యానాం కాలోపరోధం సంకులదోషం వా నోత్సాదయేత్‌. 

వ్యా. 1. పణ్యాధ్యక్షుడు, (అమ్మదగిన రాజద్రవ్యానికి “పణ్యం' అని పేరు. 
అలా అమ్మే శాఖకు అధ్యక్షుడు (Director of Trade) నేలమీద పుట్టినవి, జలంలో 
పుట్టినవీ అయిన పణ్యవస్తువులు స్థ్టలమార్గం ద్వారా, జలమార్గం ద్వారా తన 
కార్యాలయానికి వచ్చినప్పుడు ఆ పణ్యాలలో ఎవి శ్రేష్టమైనవో, ఏవి నాసిరకమైనవో 
తెలుసుకోవాలి. వాటి మూల్యంలో తారతమ్యాన్ని ఏవి కొనేవాళ్లకి ప్రియమైనవో 
(తొందరగా అమ్ముడు పోతాయో) ఏవి అంతగా ప్రియం కానివో (తొందరగా అమ్ముడు 


206 కౌటిలీయమ్‌ అర్ధశానస్తమ్‌ 


పోవో) తెలుసుకోవాలి. అదే విధంగా అ సరుకులను ఏ 'ఏ సమయాలలో వివిధ 
ప్రదేశాలకు పంపాలో, ఎప్పుడు వాటిని ఉపసంహరించాలో (౪116424, ఎప్పుడు 
కొనాలో, ఎప్పుడు అమ్మాలో - తగిన కాలం కూడా తెలుసుకొని ఉండాలి. 

2. చాలా ఎక్కువగా ఉన్న పణ్యాన్ని అంతనీ ఒక చోట చేర్చి దాని ఖరీదు 
పెంచాలి. అనుకున్న ధర వచ్చిన తరవాత దానికి మరొక మూల్యం నిర్ణయించాలి 
(తగ్గించాలి). 

3. (రాజు) తన రాజ్యంలో పుట్టిన వస్తువుల క్రయవిక్రయవ్యవహారం ఒక్క 
చోటినుంచే జరిగేటట్లు చెయ్యాలి. ఇతరరాజ్యాలనుంచి వచ్చినవాటి క్రయ 
విక్రయవ్యవహారం అనేకస్థానాలనుంచి నడిపించాలి. రెండు విధాలైన (స్వభూమిజ - 
పరభూమిజ) పణ్యాన్నీ కూడ ప్రజలకు పీడ కలగకుండా అమ్మించాలి. లాభం 
అధికంగా లభిస్తుంది కదా అని ప్రజలకు క్లేశం కలిగించే లాభం సంపాదించ కూడదు. 
నిత్యావసరవస్తువుల (పాలు కూరలు మొ.) విషయంలో కాలోపరోధం (సమయానికి 
అవి ప్రజలకు అందకుండా చేయడం) గాని, సంకులదోషం (సరుకు నిలవ ఉండగా 
ఇంకా సరుకు తీసికొని వచ్చి కలపడం) గాని చేయకూడదు. 

మూ. 1. బహుముఖం వా రాజపణ్యం వైదేహకాః కృతార్హం విక్రీణీరన్‌. 
ఛేదానురూపం చ వైధరణం దద్యుః. 


2. షోడశభాగో మానవ్యాజీ. వింశతిభాగః తులామానమ్‌. గణ్యు 
పణ్యానామ్‌ ఎకాదశభాగః. 

3. పరభూమిజం పణ్యమ్‌ అనుగ్రహేణావాహయేత్‌. నావికసార్థవాహే 
భ్యశ్చ పరిహారమాయతిక్షమం దద్యాత్‌. అలా ఆగన్తూనామన్యత్ర 
సభ్యోపకారిభ్యః. 

వ్యా. 1. వర్తకులు ధర నిర్ణయించిన రాజపణ్యాన్ని వేరు వేరు ప్రదేశాలలో 
అమ్మవచ్చును. అమ్మిన వస్తువుల ధరలో ఏదైనా నష్టం (భేదం) వస్తే దానికి తగిన 
వైధరణం (నష్టాన్ని పూరించడం - compensation) చెల్లించాలి. 

_ 2. కొలిచే వస్తువుల మీద రాజుకు ఇచ్చే వ్యాజి పదహారవ వంతు. (బహ 
అనగా అధికంగా ఇవ్వవలసినది - Surcharge. అనగా 16 కిలోగ్రాముల సరుకు 


అమ్మితే ' ఒక కిలోగ్రామ్‌. రాజుకు ఇవ్వాలి) తూచి అమ్మేవాటిమీద ఇరవైయవ వంతు 
వ్యాజి. లెక్క పెట్టి అమ్మేవాటిమీద వ్యాజి పదకొండవ భాగం. 


అధ్యక్షవ్రచారః - వణ్యాధ్యూక్షః 207 

3. ఇతరదెశాలలో పండిన సరుకును తెచ్చే వర్తకులకు అంతపాలులు, 
ఆటవికులు, రాజుకు దగ్గరివాళ్లు -ఇలాంటి వాళ్లనుండి ఎ బాధా కలగకుండా దిగుమతి 
చేయించుకోవాలి. ఓడలలోను పడవలలోను సరుకు తెచ్చే వాళ్లకి (నావిక), సార్థవాహులకీ 
(చాలా మంచి కలిసి వచ్చే వర్తకులకీ) వాళ్లకి అయిన ఖర్చులకు పరిహారం ఇవ్వాలి. 
అయితే ఈ పరిహారం భవిష్యత్తులో నష్టం కలిగించేదిగా ఉండకూడదు. విదేశీయులైన 
వర్తకుల విషయంలో ఎవరూ అభియోగం (కేసులు పెట్టడం) చేయకుండా చూడాలి. 
అయితే ఆ వర్తకులకు ఉపకారం చేసిన సభ్యులు (సజ్జనులు) వాళ్లమీద అభియోగం 
చేయవలసివస్తే అనుమతించాలి. (స్వదేశీయులైన వర్తకసంఘాలకి చెందినవాళ్లు, 
వాళ్లకు సంబంధించినవాళ్లు అభియోగం చేస్తే అనుమతించాలి. కాంగ్లే). 

మూ. పణ్యాధిష్టాతారః పణ్యమూల్యమేకముఖం కాష్టద్రోణ్యామ్‌ 
ఎకచ్చిద్రాపిధానాయాం నిదధ్యుః. అహ్నశ్చాష్టమే భాగే పణ్యాధ్యక్షస్యార్స 
యేయుః - ఇదం విక్రీతమ్‌, ఇదం శేషమితి. తులామానభాణ్బ్ణకం 
చార్చయేయుః:, ఇతి స్వవిషయే వ్యాఖ్యాతమ్‌. 

వ్యా. రాజపణ్యాన్ని అమ్మే అధికారులు పణ్యం అమ్మగా వచ్చిన మొత్తం 
మూల్యాన్ని ఒకే రంధ్రం, మూతా ఉన్న కజ్జ పెట్టెలో జాగర్తచెయ్యాలి. అ ధనం అంతా 
పగటి ఎనిమిదవ భాగంలో (సాయంకాలం) “ఇది అమ్మబడింది;ఇది మిగిలింది” అని 
చూపించి పభ్యాధ్యక్రునికి అర్పించాలి. తూకాలు తూచే సామగ్రి కొలతల సామగ్రీకూడ 
ఆతనికి అప్పచెప్పాలి. ఇంతవరకు తన రాజ్యంలో లభించే పణ్యం విషయంలో 
చెప్పబడింది. 

మూ. పరవిషయే తు-పణ్యప్రతిపణ్యయోః అర్ధం మూల్యం చ 
ఆగమయ్య శల్కవర్తన్యాతి వాహికగుల్మతరదేయ భక్తభాటకవ్యయశుద్ధము 
దయం పశ్యేత్‌. అసత్యుదయే భాణ్జనిర్వహణేన పణ్యప్రతిపణ్యార్ధేణ వా 
లాభం పశ్యేత్‌. తతః సారపాదేన స్తలవ్యవహారమధ్వనా క్షేమేణ ప్రయోజయేత్‌. 
అటవ్యన్తపాలపురరాషష్టముఖ్యైశ్చ ప్రతిసంసర్గం గచ్చేదనుగ్రహార్థమ్‌. 

వ్యా. విదేశానికి తన దేశంనుంచి పణ్యాన్ని పంపే టప్పుడు - తన పణ్యానికి, 
దానికి బదులుగా విదేశంనుంచి వచ్చే పణ్యానికీ ఉన్న ఖరీదు (అర్థం) (Selling 
Price)విలువ (మూల్యం 0051 ౧గ౦9)తెలుసుకొని పన్నులు, దారి ఖర్చులు (వర్తనీ), 
పణ్యాలతో కూడా వచ్చే సంరక్షకులకు ఖర్చులు (ఆతివాహిక), అక్కడక్కడ ప్రమాద 


208 కౌటిలీయమ్‌ అర్థశౌస్తమ్‌ 


స్థలాలలో నెలకొల్పబడి ఉన్న రక్షకభటనివేశాలకు ఇవ్వవలసినది (గుల్మదేయం),నదులు 
మొదలైనవి దాటించడానికి ఇవ్వవలసిన ధనం (తరదేయం), బత్తాలు (భక్త), అద్దెలు 
(భాటక) -వీటికి అయే ఖర్చులు పోగా మిగలడానికి అవకాశం ఉన్న లాభాన్ని 
చూచుకోవాలి. ఈ విధంగా లాభం లేని పక్షంలో తన భాండాన్ని (సరుకును) 
ఇతరదేశంలోనికి పంపడం వల్ల (అనగా కొంత కాలానికైనా దానిని అక్కడ 
విక్రయించడంవల్ల) లేదా తన సరుకు ఇచ్చి దానికి బదులు అక్కడి సరుకును దిగుమతి 
చేసుకోవడంవల్ల లాభం ఏదైనా ఉంటుందా అనేది చూచుకోవాలి. అలా ఉంటుం 
దనుకొన్నప్పుడు - చాలా శ్రేష్టమైన సరుకులో నాల్గవ వంతు మాత్రమే తీసికొని (కాంగ్లే) 
ఎంతలాభం లభిస్తుం దని అనుకుంటాడో దానిలో నాల్గవవంతు విలువ గల సరుకు 
తీసికొని (గ.శా.) అపాయాలు లేని మార్గం గుండా స్థలవ్యవహారం (బళ్లు మొదలైనవాటి 
ద్వారా సరుకుపంపడం) చేయించాలి. అడవులను సంరక్షించేవాళ్లతోను, సరిహద్దులు 
రక్షించే వాళ్లతోను, వట్టణాలలోని వ్రధానవ్యక్తులతోను (అధికారులతోను), 
రాష్ట్రప్రధానులతోను వాళ్ల సహాయం లభించడం కొరకు, బహుమతులు మొదలైనవి 
ఇవ్వడం వంటి మంచి పనుల ద్వారా సత్సంబంధాలు నెలకొల్పుకొనాలి. 

మూ. 1. ఆపది సారమ్‌ ఆత్మానం వా మోక్షయేత్‌. ఆత్మనో వా 
భూమిమ ప్రాప్తః సర్వధేయవిశుద్ధం వ్యవహరేత్‌. 

2, వారిపథే చ యానభాటకపథ్యదనపణ్యప్రతిపణ్యార్ధప్రమాణ 
యాత్రాకాలభయ ప్రతీకారపణ్యపత్తనచారిత్రాణ్యుపలభేత.. 

3. శ్లో, నదీపథే చ విజ్ఞాయ వ్యవహారం చరిత్రతః, 

యతో లాభస్తతో గచ్చేదలాభం పరివర్జయేత్‌. 
ఇతి తస పు స అధ్యక్షప్రచారే ద్వితీయాధికరణే షోడశో ఒధ్యాయః 
పణ్యాధ్యక్షు, ఆదితః సప్తవింశః. 

వ్యా. 1. వ్యాపారంకొరకు విదేశంలో ఉన్నవాడు ఆపత్సమయంలో తన దగ్గర 
ఉన్న వస్తువులలో శ్రేష్టమైన వస్తువులనూ,తననూ కూడ రక్షించుకోవాలి. తిరిగి తన దేశం 
చేరేవరకు విదేశంలో చెల్లించవలసిన పన్నులు మొదలైన వన్నీ చెల్లించి, ఏవిధమైన 
బాకీలు లేకుండా వ్యవహరించాలి. 


_ 2.జలమార్గం విషయంలో - పడవ నడిపేవాళ్లకి ఇవ్వవలసిన అద్దె,దారిలో 


అధ్యక్షవ్రచారః - కువ్వొధ్వక్షః 209 


భోజనాలు, పణ్యం ఖరీదుకీ దానికి బదులుగా తీసుకొనే ప్రతిపణ్యం ఖరీదుకీ ఉన్న 
తారతమ్యం, ప్రయాణం చేయడానికి తగిన కాలం, భయాలకు ప్రతిక్రియ, తాను తన 
పణ్యాన్ని ఎ పట్టణానికి తీసికొని వెడుతున్నాడో అక్కడ ఉండే పద్దతులు (అలవాట్లు) 
వీటిని అన్నింటినీ తెలుసుకోవాలి. 

“(సముద్రమార్గంలోనే కాకుండా) నదీమార్గంలో కూడా ఆ యా ప్రదేశాల 
చరిత్రను పట్టి అక్కడ ఉన్నవాళ్ల వ్యవహారం తెలుసుకొని, ఎటువైపు వెడితే లాభం 
కలుగుతుందో అటువైపు వెళ్లాలి. లాభం ఉండ దనే దేశాన్ని పరిత్యజించాలి. (అటు 
వెళ్లకూడదు). 


'బాలానందిని' అను కౌటలీయార్థశాస్తాంధ్రవ్యాఖ్యానంలో అధ్యక్షప్రచారం అనే రెండవ 
అధికరణంలో పణ్యాధ్యక్షుణ్ణి గూర్చిన పదహారవ అధ్యాయం, ప్రారంభంనుంచి ముప్పైఎడవ 
అధ్యాయం సమాప్తం. 


అథ సప్రదశో౭ధ్యాయ: 
పజ్బుత్రింశం ప్రకరణమ్‌ - కుప్యాధ్యక్షః. 


మూ. 1. కుప్యాధ్యక్షో ద్రవ్యవనపాలైః కుష్యమానాయ యేత్‌. 
ద్రవ్యవన కర్మాన్తాంశ్చ ప్రయోజయేత్‌. ద్రవ్యవనచ్చిదాం చ దేయమత్యయం 
చ స్థాపయేత్‌, అన్యత్రాపద్భ్యః. 

వ్యా. కుప్యాధ్యక్షుడనగా అడవులలోనుంచి లభించే ద్రవ్యాల అధ్యక్షుడు 
(Director of Forest Produce). ద్రవ్యవనం అనగా రాజ్యానికి ద్రవ్యం (ధనం) 
సంపాదించే అరణ్యం. కుష్యం అనగా అడవులనుండి లభించే విలువైన వస్తువులు. 
కుప్యాధ్యక్షుడు ద్రవ్యవనరక్షకులచేత కుప్యాన్ని తెప్పించాలి.ఆ కుష్యంతో ద్రవ్యవన 
కర్మాంతాలను, అనగా వనంనుంచి లభించే సరుకుతో ఆ యా వస్తువులు తయారుచేసే 
కర్మాగారాలను ఏర్పరచాలి. ద్రవ్యవనాలు ఛేదించేవాళ్ల కివ్వవలసిన జీతాన్ని అనుమతి 
లేకుండా ఛేదించేవాళ్లకి విధించవలసిన దండాన్ని (అత్యయం) నిర్ధారణ చేయాలి. 
ఆపత్సమయాలలో ఇది చేయవలసిన పని లేదు. 

మూ. 1. కుష్యవర్గః - శాక-తినిశ-ధన్వన-అర్జున-మధూక-తిలక- 
సాల-శింశపా-అరిభే ద-రాజాదన -శిరీ ష-ఖదిర-స రల-తాల-నర్జ-అశ్వకర్ణ- 


210 కౌటిలీయమ్‌ అర్థశాన్తమ్‌ 


సోమవల్క-కశ-ఆమ-ప్రియక-ధవాదిః సారదారువర్గః. 

2. ఉటజ -చిమియ - చాప-వేణు-వంశ-సాతీన-కణ్బక-భాల్లూకాది 
ర్వేణువర్గః. 

3. వేత్ర-శీకవల్లీ-వాశీ-శ్యామలతా-నాగలతాదిః వల్లీవర్గః. 

4. మాలతీ-మూర్యా-అర్క-శణ-గవేథుకా-అతస్యాది ర్వల్కవర్గః. 

5. ముళ్ట-బల్బజాది రజ్ఞాభాల్ణమ్‌. తాలీ-తాల-భూర్జానాం పత్రమ్‌ 
కింశుకకుసుంభకుజ్కుమానాం పుష్పమ్‌. 

6. కన్గమూలఫలాదిరౌషధవర్గః. 

7. కాలకూట-వత్సనాభ-హాలాహల -మే షశ్ళబ్గ -ముస్తా-కుష్ట- 
మహావిష-వెల్లితక-గౌరార్ట-బాలక-మార్కట- హైమవత-కాలిబ్లక-దారదక- 
అజ్రోలసారక-ఉష్టకాదీని విషాణి. సర్పాః కీటాశ్చ. త ఏవ కుమృగతాః. 
విషవర్గః. 

వ్యా. 1. కుష్యవర్గం, అరణ్యంలో లభించే ద్రవ్యాలు చెప్పబడుతున్నాయి- 
శాక-తనిశ మొదలైన 21 వృక్షభేదాలు. ఇవి, ఇలాంటి ఇతరవృక్షాలు సారదారువర్గానికి 
(మంచి కజ్జ ఇచ్చే వృక్షాల జాతిక్సిచెందుతాయి. 

2. ఉటజ మొదలైనవి వెదురు జాతులపేర్లు. ఇవి వేణువర్గానికి చెందుతాయి. 

3. వేత్రం (పేప) మొదలైనవి వల్లీ (తీగలు) వర్గానికి చెందుతాయి. 

4. మాలతీ మొదలైనవి వల్కవర్గానికి చెందుతాయి. వాటి బెరడు 
అనేకవస్తువులను తయారుచేయడానికి ఉపయోగిస్తుంది. 

5. ముంజం,బల్బజం మొదలైనది రజ్ఞాభాండం; త్రాళ్లు తయారుచేయడానికి 
ఉపయోగించే సామగ్రి. ఆడతాటిచెట్టు(తాలీ), పోతుతాటిచెట్టు, భూర్జవృక్షాలు - 
వీటినుండి ఆకు లభిస్తుంది. కింపకవృక్షం, న. కుంకుమమొక్క వీటినుండి 
పుష్పాలు లభిస్తాయి. 

6. దుంపలు. , మొక్కల వ్రేళ్లు, ఫలాలు మొదలైనవి జాషధివర్గానికి చెందుతాయి. 

7. కాలకూటం, వత్సనాభం, హాలాహలం, మేషశృంగం, ముస్త, కుష్టం, 
మహావిషం, .వేల్లితకం,' గౌరార్టం, బాలకం, మార్కటం, హైమవతం, కాలింగకం, 
దారదకం, అంకోలసారకం, ఉషష్టకం మొదలైనవి ఆ యా పేరు గల మొక్కలనుండి 


అధ్యక్షవబారః - కువ్వొధ్యక్షః 211 


లభించే విషాలు. సర్పాలు, కొన్ని కీటాలు (పురుగులు తేళ్లు మొదలైనవి) విషాలు, వాటినే 
కుండలలో పెట్టి (వాటితో మారణౌషధాలు తయారుచేయడానికి) ఉంచుతారు. ఇవన్నీ 
విషవర్గానికి చెందినవి. 

మూ. 1. గోధా-సేరక-ద్వీపి-శింశుమార-సింహ-వ్యాఘ్ర-హస్తి-మహిష- 
చమర-సృమర-ఖడ్గ-గో-మృగ-గవయానాం చర్మాస్టిపిత్తస్నాయ్వక్షి దంత 
శృబ్గఖురపుచ్చాని అన్యేషాం వాపి మృగపశుపక్షివ్యాలానామ్‌. 

2. కాలాయసతామవృత్తకాంస్యసీసత్రపు వైకృన్తకారకూటాని లోహాని. 

3. విదలమృత్తికామయం భాల్లమ్‌. 

4. అజ్జారతుషభస్మాని మృగపశుపక్షివ్యాలవాటాః కాష్టతృణవాటాళ్చేతి. 

వ్యా. 1. ఉడుము, సేరకం (ఒకరకం ఉడుము), చిరుతపులి, శింశుమారం, 
సింహం, పెద్దపులి, ఏనుగులు, దున్నపోతులు, చమరమృగాలు, సృమరమృగాలు, 
ఖడ్గమృగాలు, ఎద్దులు, లేళ్ళు గవయమృగాలు - వీటి చర్మలు, పిత్తం, ప్రేగులు, కళ్లు, 
దంతాలు, కొమ్ములు, డెక్కలు, తోకలు ఉపయోగిస్తాయి. ఇతరమైన మృగాల, పక్షుల, 
క్రూరమృగాల శరీరావయవాలు కూడా ఉపయోగిస్తాయి. ఇవన్నీ కుప్యంలో చేరుతాయి. 
వీటిని సేకరించాలి. 

2. ఇనుము, రాగి, కంచు లేదా ఉక్కు, సీసం, తగరం, వైకృంతకం, ఇత్తడి 
- ఇవి అరణ్యంలో కూడ లభించే లోహాలు. 

3. వెదురు బెరళ్లు మొదలైనవాటితోను మట్టితోను తయారుచేసే పాత్రలు 
(గంపలు, పెద్ద కుండలు మొ.) 

4. బొగ్గులు, పాల్లు, భస్మం, మృగాలు, పశువులు, పక్షులు, క్రూరమృగాలు 
ఉండే స్థానాలు, కజ్జలు గడ్డి లభించేస్థానాలు కూడ కుప్యాలే. 

శో, బహిరన్తశ్చ కర్మాన్లా విభక్తాః సర్వభాబ్లికాః, 

ఆబీవపురరక్షార్థాః కార్యాః కుప్యోపజీవినా. 
ఇతి కౌటిలియార్ధశాస్తే అధ్యక్షప్రచారే ద్వితీయాధికరణే సప్తదశోఒధ్యాయ: 
కుప్యాధ్యక్షః; ఆదితః అష్టాత్రింశః. 


వ్యా. కుప్యాధ్యక్షుడు కోట లోపలా బైటా కూడ అడవులనుండి లభించే 
వస్తువులతో శిల్పుల వృత్తి కొరకు, నగరరక్షణం కొరకూ కూడ అన్ని విధాల వస్తువులూ 


212 కొటిలీయమ్‌ అర్థశాన్రమ్‌ 


తయారుచేసే వేరు వేరు కర్మాగారాలను నెలకొల్పాలి. 


“బాలానందిని” అనే కౌటిలీయార్థశాస్తాంధ్రవ్యాఖ్యానంలో అధ్యక్షప్రచారం అనే రెండవ 
అధికరణంలో కుప్యాధ్యక్షుణ్ణి గూర్చిన పదిహేడవ అధ్యాయం; ప్రారంభంనుంచి ముప్పై 
ఎనిమిదవ అధ్యాయం సమాప్తం. 


అథ అప్జాదశో2ధ్యాయ; 
షట్‌త్రింశం ప్రకరణమ్‌ - ఆయుధాగారాధ్యక్ష 


మూ. ఆయు ధాగారాధ్యక్షః సాంగ్రామికం, దౌర్గకర్మికం, పరపురాభి 
ఘాతికం యమ్‌, ఆయుధమ్‌, ఆవరణమ్‌, ఉపకరణం చ తజ్ఞాత కారుశిల్సిభి; 
కృతకర్మప్రమాణకాలవే తన ఫల నిష్పత్తిభిః కారయేత్‌, స్వభూమౌ చ స్థాపయేత్‌. 
స్థానపరివర్తనమ్‌,అతపప్రవాత ప్రదానం చ బహుశః కుర్యాత్‌. ఊష్మోపస్నేహ 
క్రిమిభిరుపహన్యమానమన్యథా స్థాపయేత్‌. జాతిరూపలక్షణ ప్రమాణాగవు 
మూల్యనిక్షేపై శోపలభేత. 


ఉపయోగించేవి అయిన యంత్రాలను, ఆయుధాలను, కవచాలను లేదా ఇనుపవలలను, 
ఇతరసాధనాలను ఆ యా వస్తువులు తయారుచే సేవాళ్లచేత్ర (కారు), చిన్న చిన్న 
నగిషీలవంటివి చేసేవాళ్లచేత్ర (శిల్పులు) - ఇంత పని, ఇంత కాలంలో ఇంత్ర జీతానికి 
పూర్తిచేయాలి అని ముందుగానే నిర్ణయించి చేయించాలి. చేసిన వాటిని అన్నింటినీ తన 


అవి ఎక్కడినుంచి వచ్చినవో ఆ ఆగమస్థానాలు, వాటి ఖరీదులు, వాట్రిని ఎక్కడ 
ఉంచడం జరిగిందో ఆ విషయం ఇవన్నీ బాగా తెలుసుకొని ఉండాలి. 


ఎఎ ఎమూ. 1 సర్వతోభద్ర - జామదగ్న్య -బహుముఖ - విశ్వాసఘాతి - 


అధ్యక్షప్రచారః - ఆయుధాగారాధ్యక్షః 213 


సంఘాటి-యానక-పర్ణన్యక-బాహు- ఊర్థ్యబాహూని స్థితయన్రాణి. 


తాలవృన్త-ముద్గర-ద్రుఘణ -గదా-స్పృక్తలా-కుర్దాల-ఆస్ఫోటిమ- ఉద్బాటిమ - 
ఉత్పాటిమ-శతఘ్న-త్రిశూల-చక్రాణి చలయన్రాణీ. 


వ్యా. సర్వతోభద్రం మొదలైనవి స్టితయంత్రాలు.ఒక చోట స్థిరంగా నిలిపే 
యంత్రాలు. గోడమీద అమర్చిన గంధర్వవిగ్రహం చేతిలో ఉండేది, బండిచక్రం 
అంతప్రమాణం తీక్షణమైన అంచు గలది అయిన యంత్రం “సర్వతోభద్రం '. దీన్ని 
తిప్పితే అన్ని వైపులా రాళ్లు చిమ్ముతుంది. మధ్య నున్న రంధ్రంలో పెద్ద బాణాలు 
అమర్చిన యంత్రం 'జామదగ్గ్యం'. ప్రాకారం ఎత్తున చక్రాల ఆకారంలో మూడు 
నాలుగు భాగాల (అంతస్తుల) ఒక బురుజు వంటిది “బహుముఖం . దీన్ని చర్మతో కప్పి 
ఉంచుతారు. దానిలోనుంచి ధనుర్ణరులు అన్ని వైపులా బాణాలు ప్రయోగిస్తారు. 
నగరం బైట గడియ దగ్గర అమర్చిన యంత్రం 'విశ్వాసఘాతి'. దానిని కదపగానే అది 
మీదపడి చచ్చిపోతారు. కోట బురుజులు మొదలైనవాటికి నిప్పు అంటించడానికి 
పాడవైన కజి చివర అమర్చిన అగ్నియంత్రం 'సంఘాటి'. చక్రాలమీద అమర్చి ఒక 
దండం పొడవైన ఫలకం “యాన కం”. అగ్నిని చల్లార్చే ఉదకయంత్రం '“పర్జన్యకం . 
పరన్యకయంత్రంలో సగం ప్రమాణం ఉండి ఎదురెదురుగా ఉండే రెండు స్తంభాలు 
'బాహుయంత్రం'. ఆ యంత్రాన్ని విడగొట్టగానే అక్కడకి వచ్చినవాళ్లు మరణిస్తారు. 
పర్జన్యకయంత్రం ప్రమాణంతో పైకి ఉన్న పెద్దస్తంభం 'ఊర్గ్వబాహుయంత్రం'. దాన్ని 
కదపగానే దగ్గర ఉన్నవాళ్లు మరణిస్తారు. ఊర్పబాహుయంత్రంలో సగం ప్రమాణం 
గలది “అరబాహుయంత్రం”. ఈ పది స్థితయంత్రాలు. 

2. పంచాలిక మొదలైనవి చలయంత్రాలు. వాడియైన కొసలు చాలా ఉన్న 
కజ్జతో చేసిన ఫలకం “పంచాలిక'. దీనిని ప్రాకారం వెలపల నీళ్లలో ఉంచుతారు. 
శత్రువులకు గుచ్చుకొని వాళ్లు ముందుకు రాకుండా చేస్తుంది. ప్రాకారంమీద నిలిపే 
ముళ్లు లేని పెద్దస్తంభం 'దేవదండం . దీనికే “ప్రతీతరోచం' అని కూడ పేరు. దూది, ఉన్ని 
నింపిన పెద్ద చర్మతో చేసిన పెద్ద సంచీ “సూకరిక'. పంది ఆకారంలో ఉంటుంది. 
బైటనుంచి రాళ్లు అడ్డుకొనడంకోసం గోపురాలకీ, బురుజులకీ, దేవపథం మొదలైనవాటికీ 
అమరుస్తారు. ఖదిరం అనే చెట్టు కజ్జతో చేసిన శూలం 'ముసలయష్టి'. ఏనుగులను 


౨14 కౌటిలీయమ్‌ అర్థశాస్తమ్‌ 


ముందుకు రాకుండా అడ్డుకునే రెండు మూడు ముఖాలు-గల పెద్ద శూలం “హస్తివా 
రకం . గాలిని పుట్టించే యంత్రం 'తాలవృంతం'. “ముద్గరం, 'గద' అనేవి ప్రసిద్ధమైన 
ఆయుధవిశేషాలు. వాడియైన మేకు లున్న గద 'స్పృక్షల'. 'కుద్దాలం' అనగా గునపం. 
ముద్గరం ఆకారంలో ఉండే అయుధవిశేషం “ద్రుఘణంి. నాలుగు స్తంభాలు ఉండి 
చర్మచేత కప్పబడిన యంత్రం 'ఆస్ఫోటిమం'. దీని సహాయంతో రాళ్లూ మట్టి మొదలైనవి 
దూరంగా విసురుతారు. ముద్గరం ఆకారంలో ఉండే ఒకానొక యంత్రం ఉద్దాటిమం. 
స్తంభాదులను చీల్చడానికి ఉపయోగించే యంత్రం “ఉత్సాటిమంి. దీనికే “శ్యేనయంత్రం' 
అని పేరు. లావుగా పొడవుగా ఉండే ఇనుప సీలలు అమర్చిన రెండు ప్రక్కలా 
చక్రాలుండే పెద్ద స్తంభం శతఘ్ని. ఇది (ప్రాకారం పైన ఉంచుతారు. “త్రిశూలం, 'చక్రం' 
(అనేవి ప్రసిద్ధమైన ఆయుధాలు. ఈ పదిహేడూ చలయంత్రాలు. 


మూ. శక్తిప్రాస-కున్త-హాటక-భిన్దిపాల-కూల-తోమర-వరాహకర్ణ- 
కణయ-కర్చణ-త్రాసికాదీని చ హలముఖాని. 


వ్యా. శక్తి మొదలైనవి హలముఖాలైన, అనగా తీక్ష్యృమైన అగ్రాలు గల, 
ఆయుధాలు. శక్తి పూర్తిగా ఇనుముతో చేయబడుతుంది. దీని అగ్రం కరవీరవృక్షపత్రం 
ఆకారంలో ఉంటుంది. క్రింద గోస్తనాకారంలో ఉంటుంది. దీని పొడవు నాలుగు 
హస్తాలు. ప్రాసం పూర్తిగా ఇనుముతో తయారుచేయబడి ఇరవైనాలుగు అంగుళాల 
పొడవు ఉంటుంది. రెండు పీఠాలు (మధ్య నుండే దిమ్మలు)గర్భంలో కజ్జ ఉంటాయి. 
కుంతం కూడా ఇనుపదే. ఏడు హస్తాల పొడవు ఉన్నది ఉత్తమం, ఆరు హస్తాల పొడవు 
ఉన్నది మధ్యమం, ఐదు హస్తాల పొడవు ఉన్నది కనిష్టం. హాటకానికి మూడు చోట్ల 
ఇనుపములుకులు ఉంటాయి. దీని ప్రమాణం కుంతప్రమాణం వంటిదే - పెద్ద ఫలం 
(అగ్రభాగం) ఉన్న కుంతమే భిండిపాలం. శూలానికి ఒకే అగ్రభాగం ఉంటుంది. వివిధ 
ప్రమాణాలలో ఉంటుంది. బాణం ఆకారంలో ఉన్న అగ్రభాగం గలది తోమరం. 
నాలుగు హస్తాల పాడ వున్న తోమరం కనిష్టం, నాలుగున్నర హస్తాలున్నది మధ్యమం, 
ఐదు హస్తా లున్నది ఉత్తమం. ప్రాస అగ్రభాగం పందిచెవి ఆకారంలో ఉంటే అది 
వరాహకర్ణం. పూర్తిగా ఇనుముతో తయారై రెండు చివరా మూడేసి ముళ్లు ఆకారంలో 
ఉన్న అగ్రభాగాలు, మధ్య పిడికిలితో పట్టుకోవడానికి సన్నంగా ఉన్నది కణయం. ఇది 
ఇరవై అంగుళాల పొడవు ఉంటే కనిష్టం, ఇరవై రెండు అంగుళాల పొడవు మధ్యమం, 
ఇరవైనాలుగు అంగుళా లున్నది ఉత్తమం. తోమరం వంటి ప్రమాణంతో, తెక్క లున్న 


అధ్యక్షవవారు - ఆయుధాగారాధ్వక్షః 215 


చేతితో విసిరే బాణం కర్పణం. పూర్తిగా లోహంతో చేయబడి చూడ (కోడిపుంజు నెత్తిమీద 
నున్న మాంసపత్రం వంటి కొనలు) కలది త్రాసిక. దీని ప్రమాణం ప్రాసప్రమాణం అంత 
ఉంటుంది. 


మూ. 1.తాలచాపదారవశార్‌బ్లాణీ కార్ముకకోదబ్దద్రూణాం ధనూంషి. 
2. మూర్వార్కశణగవేధువేణుస్నాయూని జ్యాః. 


3. వెణుశరశలాకాదణ్ఞాసన నారాచాళ్ళ ఇషవః. తేషాం ముఖాని 
ఛేదన భేదన తాడనాని, ఆయసాస్టి దారవాణి. 


వ్యా. 1. ధనస్సులు తాడి చెట్టునుంచి తీసిన చేవకజ్ఞ, చాపం అనే వెదురు, 
ధన్వనం మొదలైన సారవంతమైన చెట్ల కర్ర, కొమ్ములు - వీటితో తయారుచేయబడతాయి. 
వాటి ప్రమాణాన్ని పట్టి కార్ముకం, కోదండం, ద్రూణం అనే భేదాలు ఉంటాయి. 

2. ధనస్సుకు కట్టె అల్లైత్రాడు మూర్వగడ్డితోను, అర్కవృక్షం నారతోను, 
జనపనారతోను, గవేధువృక్షం నారతోను, వెదురు బెరడుతోను తయారుచేస్తారు. 

3. బాణాలు ఉటజం, చిమియం మొదలైన జాతులకు చెందిన వెదురుతోను, 
శరం ఒక రకమైన గట్ట రెల్లుకాండాలతోను, గట్టి కజ్టపుల్లలతోను తయారుచేయబడతాయి. 
సగం కజ్జ సగం ఇనుమూ ఉన్నది దణ్ఞాసనం. పూర్తి ఇనుముతో చేసినది నారాచం. వాటి 
ముఖాలు ఇనుముతోను, ఎముకలతోను, కజ్దతోను చేయబడతాయి. కొన్ని ఛేదించడానికి, 
కొన్ని బ్రద్దలు కొట్టడానికి, కొన్ని కొట్టడానికి ఉపయోగిస్తాయి. 

మూ. నిస్రింశమణ్ణలాగ్రాసియష్టయః ఖడ్డాః. ఖడ్గమహిషవారణ 
విషాణదారువేణుమూలాని తృరవః. 

వ్యా. నిస్తింశం మొదలైనవి ఖడ్గభేదాలు. చివర వంకరగా ఉన్న ఖడ్గం 
నిస్తింశం. అర్ధవృత్తాకారంలో ఉన్న అగ్రం గలది మండలాగ్రం. సన్నగా దీర్ణంగా ఉండేది 
అసియష్టి. తృరువు అనగా కత్తిపిడి. దీనిని ఖడ్గమృగం కొమ్ముతోను, దున్నపోతు 
కొమ్ముతోను, ఎనుగుదంతంతోను, గట్టి కర్రతోను, వెదురు మొదలుతోను తయారు 
చేస్తారు. 

మూ. 1. పరశు కుఠారపట్టసఖనిత్రకుద్దాల క్రకచకాణ్ణచ్చే దనాః 
క్షురకల్పాః. 


2. యన్రగోషణముష్టిపాషాణరోచనీదృషదశ్చాయు ధాని. 

వ్యా. 1. పరశువు మొదలైనవి కురకల్పాలు, కురం అనగా మంగలి కత్తి. దాని 
వలె వాడిగా ఉండేవి క్షురకల్పాలు. పూర్తిగా ఇనుముతో చేసిన ఇరవైనాలుగు అంగుళాల 
క్షురకల్పం పరశువు. కుఠారం అనగా గొడ్డలి. రెండు ప్రక్కలా త్రిశూలం ఉన్నది పట్టసం. 
ఖనిత్రం అనగా గునపం. కుద్దాలం అనగా పొడవైన కట్టి చివర బిగించిన భూమిని తవ్వే 
సాధనం. క్రకచం అనగా అంపం. కాండచ్చేదనం అనగా చెట్టు నరికే గొడ్డలి. 

2. యంత్రంచేత విసిరే రాళ్లు, గోప్పణం అనే సాధనంతో (ఉండేలు) విసిరే 
రాళ్లు చేతితో విసిరే రాళ్లు, బ్రద్దలు కొట్టే రాళ్లు, పెద్దరాళ్లు - ఇవి శిలాయుధాలు. 

మూ. 1. లోహజాల-జాలికా-పట్ట-కవచ-సూత్ర-కజ్కట-శింశుమారక- 
ఖడ్గ-ధేనుక-హస్తి-గోచర్మ-ఖుర-శృబ్దసంఘాతం చర్మాణి. శిరస్రాణ-కణ్బత్రాణ- 
కూర్చాన -కజ్చుక-వారబాణ-వట్ట-నాగోదరికాః, పేటీ-చర్మ-హస్తికర్ణ - 
తాలమూల-ధమనికా కవాట కిటికాప్రతిహతవలాహకాన్లా శ్చావరణాని, 


2. హస్తిరథవాజినాం యోగ్యభాజణమాలంకారికం సన్నాహకల్పనాశ్చోప 
కరణాని. ఐన్టజాలికమౌపనిషదికం చ కర్మ, 


3. కర్మాన్తానాం చ- 


నో. ఇచ్చామారమృనిష్పత్తిం ప్రయోగం వ్యాజముద్దయమ్‌, 
క్షయవ్యయౌ చ జానీయాత్‌ కుప్యానామాయుధేశ్వరః. 


ఇతి కౌటిలీయార్థశాగస్రే అధ్యక్షప్రచారే ద్వితీయాధికరణే అష్టాదశోఒధ్యాయ:, 
ఆయుధాగారాధ్యక్షః - ఆదిత ఎకోనచత్వారింశ:. 


వ్యా. 1. లోహజాలం మొదలైనవి కవచాలు. శిరస్త్రాణం (శిరస్సు రక్షించే 
కవచం)తో సహా ఉండే, శరీరాచ్చ్భాదనం చేసే ఇనుప వల వంటిది 'లోహజాలం'. తలకు 
మాత్రం రక్షణకోసం ధరించే ఇనుప వల వంటిది 'జాలికి. చేతులు లేని లోహకవచం 
'లోహపట్టం'. వక్షస్థలం పైభాగాన్ని మాత్రమే రక్షించే చేతులు లేని కవచం “లోహ 
కవచం”. నూలు మొదలైన వాటితో తయారు చేసినది 'సూత్రకంకటం'. శింశుమారం 


అధ్యక్షవబార: - అయుధాగారాధ్వక్షం 217 


(జలవానరం), ఖడ్గమృగం, ధేనుకమృగం, ఏనుగు, ఎద్దు - వీటి చర్మలు, డెక్కలు, 
కొమ్ములు అమర్చిన కవచాలు. శిరస్తాణాదులు ఎడు - శిరస్సుకు మాత్రమే ధరించే 
కవచం “శిరస్త్రాణం”. కంఠానికి మాత్రమే ధరించేది 'కంఠత్రాణం . సగం బాహువులు 
కప్పే కవచం “కూర్చాసం.' మోకాళ్లవరకు కప్పేది “కంచుకం. చీలమండలవరకు 
ఉండేది 'వారవాణం', చేతులు లేనిది 'పట్టం'. చేతి వేళ్లకు తగుల్చుకొనేది 'నాగోదరిక 
. పేటి మొదలైనవి చేతితో ధరించవలసినవి. కజ్దితో తయారుచేసిన డాలు పేటి. 
చర్మతో చేసిన ఫలకరీ చర్మ. చేతిని కప్పే ఫలకం “హస్తికర్ణం . కజితో చేసిన మరొక 
విధమైన డాలు “తాలమూలం'. గట్టి దారాలతో చేసినది 'ధమనికి. కట్టతోనే చేసిన 
మరొక రకం డాలు కవాటం”. చర్మంతోను,వెదురు బద్దలతోను చేసినది 'కిటిక'. 
హస్తవారకం అనే మరొక పేరు గల ఒక రకమైన గట్టి డాలు 'అప్రతిహతం'. దీనికే చివర్ల 
ఇనుము అమరిస్తే అది 'వలాహకాంతం'. ఇవన్నీ హస్తావరణాలు. 


2. ఏనుగులకు, రథానికి కట్టే గుజ్బాలకు యోగ్య (అనగా ట్రైనింగు) 
ఇచ్చేటప్పుడు ఉపయోగించే అంకుశం కొరడా మొదలైన సామాను, వాటి అలంకరణానికి 
ఉపయోగించే చిన్న జండాలు, పూసలు మొదలైనవి, వాటి రక్షణకోసం కట్టే కవచాదులు 
ఇవి ఉపకరణాలు. ఐంద్రజాలికం, జె పనిషదికం కూడా ఉపకరణరూపమైన కర్మయే. 
చిన్న సైన్యాన్ని పెద్ద సైన్యంగా కనబడే టట్లు చేయడం, అగ్ని లేనిచోట అగ్ని ఉన్నట్లు 
చూపడం మొదలైనది “ఇంద్రజాలికం'. విషధూమం, నీటిని త్రాగడానికి పనికి రాకుండా 
చేయడం, మోసగించడం మొదలైన (బెపనిషదికాధికరణంలో చెప్పబోయేవి) 
జొ పనిషదికం. 


3. ఆయుధాధ్యక్షుడు కార్మాగారాల విషయంలో రాజు అభిప్రాయాన్నీ పని 
ప్రారంభించవలసిన విధానాన్ని, దాని సాఫల్యాన్నీ, దోషాన్నీ (వ్యాజం), లాభాన్నీ, వివిధ 
అరణ్యవస్తువుల నష్టాన్నీ, ఖర్చులనూ బాగా తెలుసుకొని ఉండాలి. 


'బాలానందిని' అనే కౌటిలీయార్థశాస్ర్రాంధ్రవ్యాఖ్యానంలో అధ్యక్షప్రచారం అనే రెండవ 
అధికరణంలో ఆయుధాగారాధ్యక్షుణ్ణి గూర్చిన పద్దెనిమిదవ అధ్యాయం సమాప్తం. మొదటి 
నుంచి ముప్పైతొమ్మిదవ అధ్యాయం సమాప్తం. 


918 కౌటిలీయమ్‌ అర్థశాన్తమ్‌ 
అథ ఎకోనవింశో ధ్యాయః 


సప్తత్రింశం ప్రకరణం - తులామానపౌతవం. 


మూ. 1. పౌతవాధ్యక్షః పౌతవకర్మాన్లాన్‌ కారయేత్‌. 

2. ధాన్యమాషాః దశ సువర్ణమాషకః; పజ్బు వా గుళ్జాః తే షోడశ 
సువర్ణః కరో వా. చతుష్కర్షం పలమ్‌. 

3. అష్టాశీతిః గౌరసర్షపాః రూప్యమాషకః. తే షోడశ ధరణమ్‌. 
శైమ్యాని వా వింశతిః, 

4. వింశతితణ్బులం వజ్రధరణమ్‌. 

5. అర్ధమాషకః, మాషకః, ద్వౌ, చత్వారః, అష్టా మాషకాః, సువర్హో, 
ద్వౌ, చత్వారః, అష్టా సువర్గాః, దశ, వింశతిః, త్రింశత్‌, చత్వారింశత్‌,శతమితి. 

6. తేన ధరణూని వ్యాఖ్యాతాని. 

వ్యా. 1. తూనికలు, కొలతలు ఒక నిశ్చితరూపంలో నిర్భారణచేయడానికి 


పౌతవం అని పేరు. ఈ పౌతవానికి అధ్యక్షుడుగా ఉన్నవాడు (SUpPerINtendent of 
weights and measures) పౌతవానికి సంబంధించిన కర్మాగారాలు నెలకొల్పాలి. 


2. పది మినపగింజలు ఒక బంగారు మాషకం. అనగా పది మినపగింజల 
ఎత్తు బంగారు మాషకం. లేదా ఐదు గురివిందగింజల ఎత్తు బంగారం ఒక మాషకం. 


పది మాషకాలు ఒక సువర్ణం లేదా కర్షం. నాలుగు కర్షాలు ఒక పలం (ఇవి బంగారం 
తూనికలు). 


3. ఎనభైఎనిమిది తెల్ల ఆవగింజలు ఒక వెండి మాషకం.అనగా ఎనభైఎనిమిది 
తెల్ల ఆవాల ఎత్తు వెండి ఒక మాషకం. పదహారు మాషకాలు ఒక ధరణం. లేదా ఇరవై 
శైంబ్యం గింజలు ఒక ధరణం (ఇవి వెండి తూకాలు). 


4. వజ్రం తూకం చెపుతున్నాడు - ఇరవై మధ్యరకం బియ్యపు గింజల ఎత్తు 
ఒక వజ్రధరణం. = 


అధ్యక్షప్రచారః - పౌతవమ్‌ 219 


5. అర్థమాషకం, మాషకం, రెండు మాషకాలు, నాలుగు మాషకాలు, 
ఎనిమిది మాషకాలు, సువర్ణం, రెండు సువర్గాలు, నాలుగు సువర్గాలు, ఎనిమిది 
సువర్గాలు,పది సువర్గాలు, ఇరవై సువర్ణాలు, ముప్పై సువర్గాలు,నలభై సువర్గాలు, 
నూరు సువర్గాలు - ఈ విధంగా కొలతలు ఉంటాయి. తూకపు రాళ్లు ఈ లెక్కల 
ప్రకారం ఉండాలి అని అర్థం. 

6. బంగారం విషయంలో చెప్పిన సువర్ణం అనే తూకాన్ని పట్టి వెండికి 
సంబంధించిన ధరణాన్ని (రెండు నుంచి నూరువరకు) ఊహించుకోవాలి. అనగా వెండి 
తూచడానికి రాళ్లు ధరణాల లెక్కలలో ఉండాలి. అని అర్థం. 

మూ. 1. ప్రతిమానాన్యయోమయాని మాగధమేకలశెలమయాని, 
యాని వా నోదకప్రదేహాభ్యాం వృద్ధిం గచ్చేయుః ఉష్ణన వా హ్రాసమ్‌. 

2. షడజ్లులాదూర్థ్యమ్‌ అష్టాజ్లులోత్తరాః దశ తులాః కారయేత్‌. 
లోహపలాదూర్థ్యమ్‌ ఎకపలోత్తరాః. యన్రమ్‌ ఉభయతః శిక్యం వా. 

3. పజ్బువింశత్‌ పలలోహాం ద్విసప్తత్యజ్గులాయామాం సమవృత్తాం 
కారయేత్‌. తస్యాః పజ్బపలికం మణ్బలం బద్భ్వా సమీకరణం కారయేత్‌. తతః 
కర్పోత్తరం పలం, పలోత్తరం దశపలం, ద్వాదశ, పజ్బదశ వింశతిరితి పదాని 
కారయేత్‌. తత ఆశతాత్‌ దశోత్తరం కారయేత్‌. అక్షేషు నద్ధీపినద్దం కారయేత్‌. 

వ్యా. 1. తూనికరాళ్లు మొదలైనవాటికి ప్రతిమానం అని పేరు. ప్రతిమానాలను 
ఇనుముతో కాని, మగధదేశంలో లభించే రాళ్లతో కాని, ఏకలం అనే అడవిలో లభించే 
రాళ్లతో కాని, నీటికి తడిసినా పైన ఏమైనా పూసినా వృద్ధిచెందని (బరువు పెరగని),వేడికి 
హ్రాసం పొందని (బరువు తరగని) మరి ఏ ఇతర ద్రవ్యాలతో నైనా గాని తయారు 
చేయించాలి. 

2. ఆరు అంగుళాల పొడవు తుల మొదలు, ఎనిమిదేసి ఎనిమిదేసి 
అంగుళాలు పెంచుకుంటూ పది తులాలు (త్రాసులు) చేయించాలి. ఒక పలం 


ఇనుమునుంచి, వరసగా ఒక్కొక్క పలం ఇనుము పెంచుతూ - అనగా ఆరంగుళాల 
తులకి ఒక పలం ఇనుము, పద్నాలుగు అంగుళాల తులకి రెండు పలాల ఇనుము 


220 కౌటిలీయమ్‌ అర్థశౌన్రమ్‌ 


ఇత్యాదివిధంగా పది తులలకి ఇనుము బరువు పెంచుతూ తయారుచేయించాలి. 
యంత్రానికి (తులాదండానికి) రెండు ప్రక్కలా రెండు ఉబట్టెలు గాని, ఒక్క ఉట్టె 
మాత్రమే కాని చేయించాలి. (ఇవి వెండి బంగారాలు తూచే తులలు). 

3. ఇతరపదార్థాల తూకానికి తులలు (తక్కెడలు) చెపుతున్నాడు - ము ప్పైయెదు 
పలాల లోహంతో డెబ్సైరెండు అంగుళాల పొడవు గల సమవృత్తమైన (గుండ్రంగా 
ఉండే దండం గల) తులను చేయించాలి. దీనికి సమవృత్తతుల అని పేరు. దానికి ఐదు 
పలాల లోహంతో మండలం - అనగా మధ్య పట్టుకొని తక్కెడ పైకి లేవరీసే, 
మధ్యముల్లు ఉండే మండలాకారమైన కొలికి - కట్టి దానిని హెచ్చు తగ్గులు లేకుండా 
సమంగా మధ్య ఉండే టట్లు (తులాదండం ఇటు అటు వంగకుండా సమంగా ఉంటే 
టట్లు) ఏర్పరచాలి. తులాదండంమిద ఒక కర్తం, రెండు కర్షాలు, మూడు కర్షాలు, 
నాలుగు కర్షాలు, ఒక పలం, రెండు పలాలు, ఈ విధంగా పది పలాల దొకానూ,తరవాత 
పన్నెండు, పదిహేను, ఇరవై పలాలవరకూ గుర్తులు (రేఖలు) పెట్టించాలి. ఇరవై పలాల 
తరవాత పదేసి పలాలకు ఒక గుర్తు చొప్పున నూరు పలాలవరకు గుర్తులు పెట్టించాలి. 
ప్రతి ఐదు పలాలకీ సూత్రాకారంలో రేఖలు (పెద్దవి) ఏర్పరచాలి. 

మూ. 1. ద్విగుణలోహామ్‌ తులామ్‌ అతః షణ్ణవత్యజ్ఞులాయామాం 
పరిమాణీం కారయేత్‌. తస్యాః శతపదాదూర్ధ్వ్యం వింశతిః, పఇల్బాశత్‌, శతమితి 
పదాని కారయేత్‌. 


2. వింశతితౌలికో భారః. 

3. దశధరణికం పలమ్‌. తత్పలశతమాయమానీ. 

4. పజ్బుపలావరా వ్యావహారికీ భాజనీ అన్తఃపురభాజనీ చ. 

5. తాసామర్గధరణావరం పలమ్‌. ద్విపలావరముత్తరలో హమ్‌. 
షడజ్గులాయామాశ్చ ఆయామాః. 

6. పూర్వయోః పజ్బుపలికః ప్రయామో మాంసలోహలవణమణివర్షమ్‌. 

వ్యా. 1. సమతులకు రెట్టింపు (డెబ్బై పలాల) ఇనుముతో చేయించిన 
తొంబైఆరు అంగుళాల పొడవు గల తుల పేరు పరిమాణి. దానిమీద కూడ సమవృత్తతులకు 
వలె నూరు పలాలవరకు గుర్తులు పెట్టించి తరవాత నూటఇరవై, నూటయాభై, రెండు 
వందలు పలాలకి గుర్తులు ఏర్పరచాలి. 


అధ్యక్షపచారః - వొతవమ్‌ ద్‌? 


2. పది పలాలు ఒక తుల. ఇరవై తులలు ఒక భారం. 

3. వెండి బంగారాలు తూచే పలంకంటె భిన్నమైన అంతకంటె పెద్దదైన పలం 
మొదలైనవి చెపుతున్నాడు - పది ధరణులు ఒక పలం. నూరు పలాలు పరిమాణం 
గలది ఆయమాని అనే తుల. అనగా రాబడిని తూచే తులకు ఆయమానీ అని పేరు. 

4. ఆయమానికంటె ఐదు పలాలు తక్కువ (95 పలాలు) పరిమాణం గల 
తుల వ్యావహారికి. (క్రయవిక్రయవ్యవహారాలు చేసేది). దానికంటె ఐదు పలాలు 
తక్కువ (90 పలాలు) తుల భాజని (భృత్యులకు వేతనం ఇచ్చేది). దానికంటె ఐదు 
పలాలు తక్కువ (85 పలాలు) పరిమాణం గలది అంతఃపురభాజని (రాణులకు 
రాజకుమారులకు ద్రవ్యం ఇవ్వడానికి తగినది). 

5. పై మూడు రకాల తులలలోను సగం ధరణం తగ్గించాలి. అనగా 
ఆయమాని తులలో పది ధరణులకి ఒక పలం చొప్పున ఉంటే వ్యావహారికిలో ఒక 
పలం 9, ధరణాలు, అంతఃపురభాజనిలో పలానికి 87, ధరణులు ఉంటాయి. 
తులలను తయారుచేయడానికి ఇనుము కూడా ఉత్తరోత్తరం రెండేసి పలాలు తగ్గించాలి. 
అనగా ఆయమానికి 358 పలాల ఇనుము ఉపయోగిస్తే వ్యావహారికికి 33 పలాలు, 
భాజనికి 31 పలాలు, అంతఃపురభాజనికి 19 పలాలు ఉపయోగించాలి.వీటి 
పాడవుకూడా ముందు వాటికంటె తరువాతి వాటిలో ఆరేసి అంగుళాలు తగ్గించాలి. 
అనగా - ఆయమాని తుల పొడవు 72 అంగుళాలు ఉంటే, వ్యావహారికి తుల పొడవు 
66 అంగుళాలు, భాజని పొడవు 60 అంగుళాలు, అంతఃపురభాజని పొడవు 54 
అంగుళాలు ఉండాలి. 

మూ. 1. పూర్వయోః పజ్బుపలికః ప్రయామో మాంసలోహలవణ 
మణివర్దమ్‌. 

2. కాష్టతులా అష్టహస్తా పదవతీ, ప్రతిమానవతీ, మయూర 
పదాధిష్టానా. 

3. కాష్టపజ్బవింశతిపలం తణ్జులప్రస్థసాధనమ్‌. ఏష ప్రదేశో 
బహ్వల్పయోః. 

4. ఇతి తులాప్రతిమానం వ్యాఖ్యాతమ్‌. 

5. అథ ధాన్యమాషద్విపలశతం ద్రోణమాయమానమ్‌. సప్తాశీతి 
పలశతమ్‌. అర్థపలం చ వ్యావహారికమ్‌. పబ్బుసప్తతిపలశతం భాజనీయమ్‌. 


0 


ద్విషష్టపలశతమర్దపలం చాన్తఃపురభాజనీయమ్‌. 

వ్యా. 1. పరిమాణి - ఆయమాని తులలలో మాంసం, ఇనుము, ఉప్పు, 
మణులు తప్ప ఇతర పదార్థాలు తూచేటప్పుడు ఐదు పలాలు అధికంగా తూచాలి. 
దీనిని ప్రయామం అంటారు. 

2. కట్టెలు తూచే తుల ఎనిమిది హస్తాలు పొడవు ఉండాలి. దానిమీద ఒకటి, 
రెండు, మూడు మొదలైన లెక్కల గుర్తులు ఏర్పరచాలి.దీని తూనిక రాళ్లుగా శిలలు 
ఉండాలి. దీని ఆధారస్తంభాల పాదాలు నెమలి పాదాల వలె ఉండాలి. 

3. ఒక (ప్ర ప్రస్థం బియ్యం ఉడకడానికి 25 పలాల కట్ట సరిపడుతుంది. ఈ లెక్క 
ప్రకారంగా ఎక్కువ- తక్కువ కజ్జ ఉపయోగించాలి. 


4. ఈ విధంగా పదహారురకాల తులలు, పద్నానుగు రకాల తూనిక రాళ్లు 
చెప్పబడ్డాయి. 


5. ఇప్పుడు కొలతలు చెప్పబడుతున్నాయి. రెండు వందల పలాల మినుములు 
ఒక ఆయమానద్రోణం (రాజకోశాగారంలోనికి తీసుకొనే టప్పుడు ఉపయోగించే 
మానం). నూట డెబ్చైెఎడున్నర పలాలు ఒక వ్యావహారిక (క్రయవిక్రయాలలో 
ఉపయోగించే) ద్రోణం. నూట డెబె బై యైదు పలాలు ఒక భాజనీయద్రోణం (భృత్యులకు 
ఉపయోగించేది). నూటఅరవైరెండున్నర పలాలు అంతః పురభాజనీయద్రోణం. 


మూ. 1. తేషామ్‌ ఆఢక్య పస్థకుడవాః చతుర్భాగావరాః. 
2. షోడశద్రోణీ ఖారీ, వింశతిద్రోణికా కుమృః. కుమ్మైర్దశభిః వహః. 


3. శుష్కసారదారుమయం సమం చతుర్భాగశిఖం మానం కారయేత్‌ 
అన్తఃశిఖం వా. రసస్య తు. 


4. నురాయాః పుష్కఫలయోః తుషాబ్గారాణఖాం మహన. 
శిఖామానం ద్విగుణోత్తరా వృద్ధిః. 


5. సపాదపణో es ఆఢకస్య పాదోనః షణ్మాషకాః 
ప్రస్థస్య. మాషకః కరుడబస్య. 


_ వ్యా. 1 ద్రోణంలో నాల్గవ వంతు ఆఢకం, ఆఢకంలో నాల్గవవంతు ్రస్థం. 
వ్రస్థంలో నాల్గవ వంతు కుడబం. 


Fa 
గు 
6 


అధ్యక్షవ్రచారః - వొతవమ్‌ 


2. పదహారు ద్రోణాలు ఒక ఖారి.ఇరవై ద్రోణాలు ఒక కుంభం. పది కుంభాలు 
ఒక పహం. 

3. బాగా ఎండిన శ్రేష్టమైన కట్టతో ధాన్యాదులు కొలిచే పాత్రలు చేయించాలి. 
ఆ పాత్రలలో కంఠంతో సహా నాలుగు భాగాలు ఉండాలి. కంఠంలో ధాన్యంలోని నాల్గవ 
వంతు పట్టె టట్లు ఉండాలి. లేదా కంఠభాగం నిండకుండా దాని క్రిందికే కావలసిన 
పరిమాణం వచ్చేటట్లు కంఠభాగం కాళీగా ఉండేటట్లు చేయించాలి. నెయ్యి, తైలం 
కొలిచే పాత్రలు కూడా ఈ విధంగా ఉండాలి (గ.శా.) దీనికి మరొక విధంగా అర్థం చెపుతే 
బాగుంటుంది. బాగా ఎండిన గట్టి కజ్ఞతో కొలపాత్రలు చేయించాలి. దాని తలమీద 
నిలిచే ధాన్యాదులు నాల్గవవంతు ఉండాలి (శిఖ అనగా పాత్రమీద నిలిచేది). తైలాలు, 
నెయ్యి మొదలైన రసాల మానపాత్రలైతే (వాటికి శిఖ ఉండదు గాన) మొత్తం కావలసిన 
ప్రమాణం పాత్రలోనే ఉండే టట్టు చేయించాలి. 

4. సుర (కల్లు)కి, పుష్పఫలాలకీ, ఊక-బొగ్గులికి, ముగ్గుకీ కూడ శిఖామానం, 
అనగా పైకి ఎత్తుగా వచ్చేటట్లు కొలవదగిన మానం చేయించాలి. అయితే సురకంటె. 
పుష్పఫలాలకు ఎక్కువ శిఖ ఉంటుంది. పుష్పఫలాలకంటె రెట్టింపు ఊకకీ బొగ్గులకీ 
శిఖ ఉంటుంది. ముగ్గు కొలతలో ఏర్బడే శిఖు ఊక-బొగ్గుల శిఖమీద రెట్టింపు 
ఉంటుంది. 

5. కజ్టతో చేసిన ద్రోణపరిమాణమానపాత్ర ఖరీదు ఒకటింపావు పణాలు 
ఉండాలి. ఆఢథకమానపాత్ర ఖరీదు ముప్పావు పణం ఉండాలి. ప్రస్థమానపాత్ర ఖరీదు 
ఆరు మాషకాలు ఉండాలి. కుడబమానపాత్ర ఖరీదు ఒక మాషకం ఉండాలి. 


మూ. 1. ద్విగుణాదీనాం రసాదీనాం మానమూల్యమ్‌. 

2. వింశతిపణాః ప్రతిమానస్య తులామూల్యం త్రిభాగః. 

3. చాతుర్మాసికం ప్రాతివేధనికం కారయేత్‌. అప్రతివిద్ధస్యా త్యయః 
సపాదః సప్తవింశతిపణః, ప్రాతివేధనికం కాకణికమహరహః పౌతవాధ్యక్షాయ 
దద్యు:ః. 

4. ద్వాత్రింశద్భాగః తప్తవ్యాజీ, సర్పిషః చతుఃషష్టిభాగః తైలస్య 
పళ్టూశద్భాగో మానస్రావో ద్రవాణామ్‌. 


224 కొటిలీయమ్‌ అర్థళౌస్తమ్‌ 


5. కుడబార్ధచతురష్టభాగాని మానాని కారయేత్‌. 


వ్యా. 1.నెయ్యి, నూనె మొదలైన రసాలు కొలిచే కొలతపాత్రల వెల ధాన్యాదుల 
మానపాత్రలకంటె రెట్టింపు ఉండాలి. 


2. పద్నాలుగు రకాలైన మొత్తం 'ప్రతిమానాల (తూకం రాళ్ల) ఖరీదు ఇరవై 
పణాలు ఉండాలి. మొత్తం అన్ని రకాల తులల ఖరీదు 6/ పణాలు ఉండాలి. 


3. పౌతవాధ్యక్షుడు నాలుగు మాసాలకి ఒకసారి తులా - ప్రతిమాన -మానాల 
పరీక్ష చెయ్యాలి (వాటికి సీళ్లు వెయ్యాలి - కాంగ్లే). అలా పరీక్ష చేయించుకొనని లేదా 
సీళ్లు వేయించుకొనని వర్తకుడు ఇరవైయేడుంపావు పణాల అత్యయం (జరిమానా) 
చెల్లించాలి. ఇలా పరీక్షచేసినందుకు పన్నుగా (ప్రాతివేధనికం) వర్తకులు రోజుకు ఒక 
కాకణిక చొప్పున నాలుగు మాసాలకీ నూటఇరవై కాకణికలు పౌతవాధ్యక్షుడికి చెల్లించాలి. 


4. కాచిన (వేడిగా ఉన్న) నెయ్యి అమ్మినప్పుడు ముప్పైరెండవ వంతు 
అధికంగా (వ్యాజీ =కొసరు) ఇవ్వాలి. నూనెమీద అరవైనాల్లవ వంతు ఇవ్వాలి. 
ఇతరద్రవపదార్థాలన్నింటికీ యాభైయవ వంతు మానం మీద నుండి పార్లేటట్లు చేసి 
అమ్మాలి. 

5. చిన్నకొలతల కోసం కుడబార్ధం (కుడబంలో సగం),కుడబంలో నాల్గవవంతు 
ఎనిమిదవవంతు మానాలు (కొలిచే పాత్రలు మొ.) చేయించాలి. 


శో కుడబాశ్చతురాశీతిర్వారకః సర్పిషో మతః, 
చతుఃషష్టిస్తు తైలస్య పొదశ్చ ఘాటీకానయో:. 
ఇతి కౌటిలీయార్ధశాస్తే అధ్యక్షప్రచారే ద్వితీయాధికరణే ఏకోనవింశోధ్యాయ:, 
తులామానపౌతవమ్‌; ఆదితశ్చత్వారింశవి 


వ్యా. ఎనభైనాలుగు కుడుబాల నెయ్యి పట్టే పాత్ర వారకం (ఘృతవారకం). 
అరవైనాలుగు కుడుబాల తైలం పట్టే పాత్ర కూడా వారకం (తైలవారకం). వీటిలో 
నాల్గవ వంతు పట్టెది ఘటిక (ఘృతఘటిక, తైలఘటిక). 


'బాలానందిని” అనే కౌటిలీయార్థశాస్రవ్యాఖ్యలో అధ్యక్షప్రచారం అనే రెండవ అధికరణంలో 
.' తులామానపౌతవం అనే పందొమ్మిదవ అధ్యాయం, అ నలభైయవ అధ్యాయం 
సమాప్తం. vig 


అధ్యక్షవచారః - దేళశకాలమానమ్‌ 225 
అథ వింశతితమో ౬ధ్యాయః 
అష్టత్రింశం ప్రకరణమ్‌ - దేశకాలమానమ్‌ 


మూ. 1. మానాధ్యక్షో దేశకాలమానం విద్యత్‌. 

2. అష్టా పరమాణవో రథచక్రవిపృట్‌. తా అష్టా లిక్షా తా అష్టా 
యూకా మధ్యః. తా అష్టా యవమధ్యః. అష్టా యవమధ్యాః అజబ్గులమ్‌. 

3. మధ్యమస్య పురుషస్య మధ్యమాయా అబ్లుల్యాః మధ్యమప్రకర్నో 
వా అబ్గులమ్‌. 

4. చతురబ్గులో ధనుర్ణహః. అష్టాబ్లులా ధనురుష్టిః. 

వ్యా. 1. మానాధ్యక్షుడు (SUperintendent of. measures of space and 
time) దేశమానాన్ని, కాలమానాన్నీ తెలుసుకొని ఉండాలి. 

2. (కంటికి కనబడని) ఎనిమిది పరమాణువులు కలిస్తే అది రథచక్రం నుంచి 
ఎగిరే కంటికి కనబడే ధూలి (రథవిపృట్‌). అలాంటి రథవిపృట్టులు ఎనిమిది ప్రక్క ప్రక్క 
చేరుస్తే అది ఒక లిక్ష. ఎనిమిది లిక్షలు ఒక యూకామధ్యం. ఎనిమిది యూకామధ్యాలు 
ఒక యవమధ్యం. ఎనిమిది యవమధ్యాలు ఒక అంగులం. 

3. లేదా మధ్యమప్రమాణం గల పురుషుని (బాగా పొడుగుగా గాని పొట్టిగా 
గాని లేదా బాగా లావుగా గాని సన్నంగా గాని ఉండనివాని) చేతి మధ్య వ్రేలు 
మధ్యప్రకర్షఅత్యధికమైన (౧౧౫4౧౫6౦౧౫) మధ్యభాగం (మధ్యకణుపు-కాంగ్లే), మధ్యభాగం 
చుట్టుకొలత (గ.శా.) అంగులం. 

4. నాలుగు అంగుళాలు ఒక ధనుగర్ణ్లహం. ఎనిమిది అంగుళాలు ధనుర్ముష్టి. 

మూ. 1. ద్వాదశాబ్లులా వితస్తిః ఛాయా పౌరుషం చ. చతుర్దశాజబ్లులం 
శమః, శలః, పరిరయః, పదం చ. ద్వివితస్తిః అరత్నిః ప్రాజాపత్యో హస్తః. 

2. _సధనుర్గహః పౌతవవివితమానమ్‌. సధనుర్ముష్టిః కిష్కుః 
కంసో వా. 

3. ద్విచత్వారింశదజ్లులః తక్ష్‌ణః, క్రాకచికకిష్కుః, స్కన్ధావారదుర్గ 
రాజపరిగ్రహమానమ్‌. చతుష్పజ్బాశదజ్లుల: కుప్యవనహస్తః, 


226 కౌటిలీయమ్‌ అర్థళాస్తమ్‌ 


4. చతురశీత్యజ్గులో వ్యామో రజ్ఞామానం. ఖాతపౌరుషం చ. 

5. చతురరత్నిః దణ్లో ధనుర్నాలికా పౌరుషం చ. 

6. గార్హపత్యమష్టశతాబ్లులం ధనుః పథిప్రాకారమానమ్‌. పౌరుషం 
చ అగ్నిచిత్యానామ్‌. 


వ్యా. 1. పన్నెండు అంగుళాలు ఒక వితస్తి. ఛాయాపౌరుషం అనగా శంకువు 
కూడా పన్నెడు అంగుళాలే. పద్నాలుగు అంగుళాలకి శయం, శలం, పరిరయం, పదం 
అని పేర్లు. రెండు వితస్తులు అరత్ని. ఇది విశ్వకర్మకు సంమతమైన హస్తం. 

2. అరత్నికి (ప్రాజాపత్యహస్తానికి) ధనుర్గహం కలిపితే, అనగా ఇరవై ఎనిమిది 
అంగుళాలు, పొతవవివీతమానం; అనగా కాష్టతులాదులు కొలవడానికీ, పశువుల బీళ్ళు 
మొదలైనవి కొలవడానికి ఉపయోగించే హస్తమానం. అరత్నికి ధనుర్ముష్టి (ఎనిమిది 
అంగుళాలు) కలిపితే అది కిష్కువు లేదా కంసం. 

3. నలభైరెండు అంగుళాల హస్తం వడ్రంగి ఉపయోగించేది. ఇదే రంపం 
పనిచేసే వాళ్ల కిష్కువు. సేనానివేశం,దుర్గం మొదలైన రాజసంబంధి కర్మలలో ఇదే 
ఉపయోగించబడుతుంది. యాభైనాలుగు అంగుళాల హస్తం అడవిలో లభించే క్ట 
మొదలైనవి కొలవడానికి ఉపయోగించేది. 

4. ఎనబైనాలుగు అంగుళాల హస్తం పేరు వ్యామం. అది రజ్ఞమానం (త్రాడు 
కొలత). అదే కూపాదులు తవ్వించడానికి వురుషమానంగా (నిలువెత్తుగా) 
గ్రహించబడుతుంది. 

. 8. నాలుగు అరత్నులకి (48 అంగుళాలు) దండం, ధనస్సు, నాలిక, పౌరుషం 
అని పేర్లు. 

6. గృహపతి అనగా విశ్వకర్మ, విశ్వకర్మ చెప్పిన ధనుస్సు నూట ఎనిమిది 
అంగుళాల పాడవు. దీనిని ప్రాకారాలు, మార్గాలు కొలవడానికి ఉపయోగిస్తారు. 
అగ్నిచయనం మొదలైనవాటిలో (కొన్ని యాగాలలో) పౌరుషమానం ఉపయోగిస్తారు. 


మూ. 1. షట్కంసో దణ్జః బ్రహ్మదేయాతిథ్యమానమ్‌. దశదణ్ఞా రజ్జుః. 
ద్విరజ్ఞుకః పరిదేశః. త్రిరజ్ఞాకం నివర్తనమ్‌. 
: 2. ఏకతో ద్విదణ్ఞాధికో బాహుః. ద్విధనుఃసప హస్ర ౦ గోరుతమ్‌. 
చతుర్లోశతం. యోజనమ్‌. ఇతి దేశమానమ్‌. : . 


అధ్యక్షవచారః - దేశకాలమానమ్‌ 227 


వ్యా. 1. ఆరు కంసాల ప్రమాణం (192 అంగుళాలు) బ్రహ్మదేయానికీ 
ఆతిథ్యానికీ కొలత. (బుత్విక్కులు మొదలైన బ్రాహ్మణులకు ఇచ్చేది బ్రహ్మదేయం. 
అతిథుల భోజనాదులకొరకై ఏర్పరచిన భూమి ఆతిథ్యం). పది దండాలు ఒక రజ్జువు, 
రెండు రజ్ఞావులు ఒక పరిదేశం. మూడు రజ్జువులు నివర్తనం. 

2. ఒక ప్రక్క రెండు దండాలు అధికంగా ఉన్న నివర్తనం ఒక బాహువు.అనగా 
భూమికొలతలో (అడ్డంలో) ఒక ప్రక్క నిలువులో ఒక నివర్తనం రెండు దండాలు ఉన్న 
స్థలం పరిమాణం బాహువు అని అర్థం. రెండు వేల ధనుస్సులు గోరుతం. అనగా ఎద్దు 
రంకెవెస్తే వినబడే దూరం. (దీనికే క్రోశం అని పేరు). నాలుగు గోరుతాలు ఒక 
యోజనం. ఇంతవరకు దేశమానం చెప్పబడింది. 

మూ. 1. కాలమానమత ఊర్బ్వమ్‌. తుటో, లవో, నిమేషః, కాష్టా, 
కలా, నాలికాా ముహూర్తః, పూర్వాపరభాగః, దివసః,రాత్రిః, పక్షః, మాసః, 
బుతుః, అయనమ్‌, సంవత్సరం, యుగమ్‌ ఇతి కాలాః. 

2, నిమేషచతుర్భాగః తుటః. 3. ద్వౌ తుటౌ లవః. 4. ద్వౌ లవౌ 
నిమేషః. పజ్బ నిమేషాః కాష్టా, 5. త్రింశత్‌ కాష్టాః కలా. 6. చత్వారింశత్‌ కలాః 
నాడికా. 

వ్యా. 1. ఇటుపైన కాలమానం చెప్పబడుతున్నది. తుటం, లవం, నిమేషం, 
కాష్ట కల, నాలిక, ముహూర్తం, పూర్వభాగం, అపరభాగం, పగలు, రాత్రి, పక్షం, మాసం, 
బుతువు, అయనం, సంవత్సరం, యుగం అని కాలప్రమాణభేదాలు. 

2. ఒక నిమేషం (కన్ను మూసి తెరిచిన కాలం నిమేషం) లో నాల్గవ వంతు 
తుటం. 3. రెండు తుటాలు ఒక లవం. 4. రెండు లవాలు ఒక నిమేషం. ఐదు 
నిమేషాలు ఒక కాష్ట. 5. ముప్పై కాష్టలు ఒక కల. 6. నలభై కలలు ఒక నాడిక. 

మూ. 1. నువర్ణమాషకాః చత్వారః చతురజ్గులాయామా: 
కుమృచ్చిద్రమ్‌ ఆఢకమ్‌ అమృసో వా నాళికా. 

2. ద్వినాళికో ముహూర్తః. పజదశముహూరో దివసో రాత్రిశ్చ చైత్రే 
మాసి ఆశ్వయుజే చ మాసి భవతః. తతః పరం త్రిభిః ముహూర్తె: అన్యతరః 
షణ్మాసం వర్ధతే హ్రసతే చేతి. 

3. ఛాయాయామ్‌ అష్టపారుష్యామ్‌ అష్టాదశభాగచ్చేదః, షట్పొారుష్యాం 


228 కౌటిలీయమ్‌ ఆర్థశాన్తమ్‌ 


చతుర్ధశభాగః, చతుష్పారుష్యామ్‌ అష్టభాగః, ద్విపొరుష్యాం షడ్భాగః, పారుష్యాం 
చతుర్భాగః, అష్టాజ్లులాయాం త్రయోదశ భాగాః, చతురజ్గులాయామ్‌ అష్ట 
భాగా; అచ్చాయః మధ్యాహ్న ఇతి. 

4. పరావృత్తే దివసే శేషమేవం విద్యాత్‌. 

వ్యా. 1. లేదా ఒక కుండకి నాలుగు సువర్గాల వెడల్పు, నాలుగు అంగుళాల 
పొడవు ఉన్న రంధ్రం తయారు చేసి దానికి సరిపడిన ఒక గొట్టం బిగించి ఆ కుండలో 
ఒక ఆఢకం ప్రమాణం గల నీరు నింపాలి. ఆ గోట్టం ద్వారా ఆ నీరు అంతా బైటకు 
కారిపోవడానికి ఎంత సమయం పడుతుందో అది నాలిక. 

2. రెండు నాలికలు ఒక ముహూర్తం. దైత్రమాసంలోను, ఆశ్వయుజ 
మాసంలోను పగటిభాగం పదిహేను ముహూర్తాలు, రాత్రి పదిహేను ముహూర్తాలు 
ఉంటుంది. (దివసంలో మొదటి సగం పూర్వభాగం రెండవ సగం అపరభాగం. అట్లే 
రాత్రి మొదటి సగం పూర్వభాగం, రెండవ సగం అపరభాగం. ఈ విషయం స్పష్టమే కాన 
గ్రంథకారుడు వివరించలేదు). ఆ మాసాల తరవాత ఆరు మాసాల పాటు మూడు 
ముహూర్తాల కాలం పెరుగుతుంది, తరుగుతుంది. అనగా చైత్రమాసం మొదలు ఆరు 
మాసాల పాటు పగలు కొంచె కొంచెం పెరుగుతుంది; రాత్రి తరుగుతుంది. ఇలా 
జరగగా చివరికి రాత్రికీ పగటికీ ప్రమాణంలో మూడు ముహూర్తాలు తేడా వస్తుంది. 
ఆశ్వయుజం మొదలు క్రమంగా ఆరు మాసాలపాటు పగలు తరుగుతుంది; రాత్రి 
హెచ్చుతుంది. 

3. పగలు ఎంత సమయం గడిచిందో, ఇంకా ఎంత మిగిలిందో 
తెలుసుకొనడానికి నిర్దిష్టమైన పాడవు గల స్తంభం పాతుతారు. దాని నీడని పట్టి 
సమయం నిర్ణయం చేస్తారు. దాని నీడ పడేచోట గుర్తులు ఉంచుతారు. ఆ నీడని పట్టి 
పగలు ఎంత సమయం గడిచినదో ఎంత మిగిలిందో తెలుసుకొనే పద్ధతి ఇక్కడ 
చెప్పబడుతున్నది. నీడపాడవు తొంభైఆరు అంగుళాలు ఉంటే పగటిలో 18వ భాగం 
గడచి నట్లు లెక్క. అనగా పగలు ముప్పై నాడికలైతే ఒకటిముప్పావు నాడికలు గడచి, 
ఇరవైఎనిమిది నాడికలు ఒక పావు మిగిలినట్లు. (మిగిలిన వాటి విషయంలో కూడ ఈ 
విధంగానే చూచుకోవాలి).. డెబ్చైరెండు 'అంగుళాల. నీడ :ఉంటే పద్నాల్లవ భాగం 
పగటిభాగం గడిచినట్టు, నలబైఎనిమిది అంగుళాల నీడ ఉంటే ఎనిమిదవ భాగం 
గడిచినట్లు. ఇరవై నాలుగు అంగుళాల పాడవు నీడ ఉంటే ఆరవ భాగం గడచినట్లు. 


అధ్యక్షప్రచారః - దేళకాలమానమ్‌ 229 


పన్నెండు అంగుళాల పొడవు నీడ ఉంటే నాల్గవ భాగం గడచినట్టు. నీడ ఎనిమిది 
అంగుళాలు ఉంటే పది భాగాలలో మూడు భాగాలు గడచినట్లు. నీడ నాలుగు 
అంగుళాలు ఉంటే ఎనిమిది భాగాలు గడచినట్టు. నాలుగు అంగుళాలు ఉంటే 
ఎనిమిది భాగాలలో మూడు భాగాలు గడచినట్లు. నీడ లేక పోతే (స్తంభం లేదా శంకువు 
మొదట్లోనే ఉంటే) మధ్యాహ్నం. 

4. మధ్యాహ్నం తరవాత కూడ ఈ విధంగానే చూచుకోవాలి. అయితే గడచిన 
భాగాలకి బదులు మిగిలిన భాగాలు లెక్క పెట్టుకోవాలి. ఉదాహరణకి నీడ నాలుగు 
అంగుళాలుంటే ఎనిమిది భాగాలలో మూడు భాగాలు మిగిలినట్లు లెక్క. ఈ విధంగా 
చూచుకోవాలి. 

మూ. 1. ఆషాఢే మాసి నష్టచ్చాయో మధ్యాహ్నో భవతి. అతః పరం 
శ్రావణాదీనాం షణ్మాసానాం ద్వ్యజ్లులోత్తరా మాఘాదీనాం ద్వ్య్యజ్లులావరా 
ఛాయా ఇతి. 

2. పజ్బదశాహోరాత్రాః పక్షః సోమాప్యాయనః శుక్షః. సోమావచ్చే 
దనో బహులః. 

3. ద్విపక్షో మాసః. 4. త్రింశదహోరాత్రః ప్రకర్మమాసః. 5. సార్ధః 
సౌరః. 6. అర్ధన్యూనః చాన్టమాసః. 7. సప్తవింశతిః నాక్షత్రమాసః. 8. 
ద్వాత్రింశత్‌ మలమాసః. 9. పజ్బుత్రింశదశ్వవాహాయా:. 10. చత్వారింశత్‌ 
హస్తివాహాయాః. 11. ద్వౌ మాసౌ బుతుః. 12. శ్రావణ: ప్రోష్టపదశ్చ వర్వా. 13. 
ఆశ్వయుజ: కార్తికశ్చ శరత్‌. 14. మార్గశీర్ష పౌషశ్చ హేమన్తః. 15. మాఘః 
ఫాల్గునశ్చ శిశిరః. 16. చైత్రో వైశాఖశ్చ వసన్తః. 17. జ్యేష్ణామూలీయ ఆషాఢశ్ళ్చ 
గ్రీష్మః. 18. శిశిరాద్యుత్తరాయణమ్‌. వర్షాది దక్షిణాయనమ్‌. 19. ద్యయనః 
సంవత్సరః. 20. పజ్బుసంవత్సరో యుగమితి. 

వ్యా. 1. ఆషాఢమాసాంతంలో మధ్యాహ్నం నీడ ఉండదు. అనగా పూర్తిగా 
స్తంభం మొదట్లోనే ఉంటుంది. తరవాత శ్రావణం మొదలు ఆరు మాసాల అంతాలలో 
వరసగా రెండేసి అంగుళాలు పెరుగుతుంది. అనగా శ్రావణాంతంలో రెండు అంగుళాలు, 
భాద్రపదాంతంలో నాలుగు అంగుళాలు, ఆశ్య్వయుజాంతంలో ఆరు అంగుళాలు, 


230 కౌటిలీయమ్‌ అర్థశాన్రమ్‌ 


కార్తికాంతంలో ఎనిమిది అంగుళాలు, మార్గశీర్నాంతంలో పది అంగుళాలు, 
పుష్యమాసాంతంలో పన్నెండు అంగుళాలు పెరుగుతుంది. మాఘమాసాంతం మొదలు 
ఆరు మాసాల అంతాలు రెండేసి అంగుళాలు తగ్గుతుంది. 

2. పదిహేను అహోరాత్రాలు (రాత్రింబవళ్లు) ఒక పక్షం. చంద్రవృద్ధి కలిగించేది 
శుక్లపక్షం. చంద్రునికి హాసం కలిగించేది బహులపక్షం. 3. రెండు పక్షాలు ఒక మాసం. 

ముప్పై అహోరాత్రాలు ప్రకర్మమాసం, అనగా భృత్యాదులకు వేతనం ఇవ్వడానికి 

లెక్క కట్టే మాసం. 5. ముప్పైన్నర అహోరాత్రాలు ఒక సౌరమాసం. 6. ఇరవైతొమ్మిదిన్నర 
అహోరాత్రాలు చాంద్రమాసం. 7. ఇరవైఏడు అహోరాత్రాలు నక్షత్రమాసం. 8. ముప్పైరెండు 
అహోరాత్రాలు మలమాసం. 9. ముప్పైఐదు అహోరాత్రాలు అశ్వవాహమాసం; అనగా 
అశ్వాలను పరిరక్షించే భృత్యులకు జీతం ఇవ్వడానికి లెక్కలు కట్టే మాసం. 10. నలభై 
అహోరాత్రాలు గజవాహమాసం (గజసంరక్షకుల మాసం). 11. రెండు మాసాలు ఒక 
బుతువు. 12. శ్రావణభాద్రపదాలు వర్పర్తువు. 13. ఆశ్వయుజకార్తికమాసాలు శరదృతువు. 
14. మార్గశిర్షపౌషమాసాలు హేమంతర్హువు. 15. మాఘపాల్గునమాసాలు శిశిరర్తువు. 16. 
చైత్రవైశాఖమాసాలు వసంతర్తువు. 17. జ్యేష్టాషాఢమాసాలు గ్రీష్మర్తువు. 18. శిశిరర్తువు 
మొదలు ఉత్తరాయణం. 19. వర్షర్తువు మొదలు దక్షిణాయనం. 20. రెండు అయనాలు 
ఒక సంవత్సరం. 21. ఐదు సంవత్సరాలు ఒక యుగం. 
న్లో. దివసస్య హరత్యర్కః షష్టిభాగమృతౌ తతః, 

కరోత్యేకమహళశ్ళేదం తథైవైకం చ చన్దమాః. 

ఎవమర్ధతృతీయానామబ్దానామధిమాసకమ్‌, 

గ్రీష్మే జనయతః పూర్వం పఇవ్పాబ్దాన్తే చ పశ్చిమమ్‌. 

ఇతి కౌటిలీయార్థశా(స్తే అధ్యక్షప్రచారే ద్వితీయాధికరణే వింశోఒధ్యాయ:; 

దేశకాలమానమ్‌, ఆదిత ఏకచత్వారింశ:. 

వ్వా. సూర్యుడు ప్రతిదివసంలోను ఒక ఘడియ (దివసంలో అరవైయవ 
వంతు) ఎక్కువ తీసుకుంటాడు. ఈ పద్ధతిలో సూర్యుడు ఒక సంవత్సరంలో ఆరు 
దివసాలు, రెండు సంవత్సరాలలో పన్నెండు దివసాలు, రెండున్నర సంవత్సరాలలో 
పదిహేను దినాలు, పెరిగేటట్లు చేస్తాడు. అదే విధంగా చంద్రుడు ప్రతి బుతువులోను 
ఒక్కొక్క దినం తగ్గిస్తాడు. దీనిచేత రెండున్నర సంవత్సరాలలో పదిహేను దినాలు 
తగ్గుతాయి. ఈ' విధంగా. సూర్యచంద్రుల గమనాన్ని పట్టి ఒక మాసంలోని దినాల 


అధ్యక్షవచారః - ఛుల్మాధ్యుక్షః 231 


ప్రమాణంలో హెచ్చుతగ్గులు కలుగుతూంటాయి. ఈ లెక్క ప్రకారం సూర్యచంద్రుల 
గమనం ద్వారా రెండున్నర సంవత్సరాలకు ఒక సారి గ్రీష్మర్తువులో మొదటి మాసం 
మలమాసం అవుతుంది. ఐదు సంవత్సరాల కొకసారి హేమంతబుతువులో రెండవమాసం 
మలమాసం అవుతుంది. మలమాసానికి అధికమాసం అని కూడ పేరు. ఇది రెండున్నర 
సంవత్సరాలకొక సారి వచ్చి ఒక మాసం తేడాను పూర్తి చేస్తుంది. 
“బాలానందిని” అనే కౌటిలీయార్థశాస్రాంధ్రవ్యాఖ్యానంలో అధ్యక్షప్రచారం అనే 
ద్వితీయాధికరణంలో దేశకాలమానప్రతిపాదకమైన ఇరవైయవ అధ్యాయం, ప్రారంభంనుంచి 
నలభైఒకటవ అధ్యాయం సమాప్తం. 


అథ ఎకవింశో౭ధ్యాయః 
ఎకోనచత్యారింశం ప్రకరణమ్‌ - శుల్కాధ్యక్షః 


మూ. 1. శుల్కాధ్యక్షు శుల్కశాలాం ధ్వజం చ ప్రాజ్ముఖమ్‌ ఉదజ్ముఖం 
వా మహాద్వారాభ్యాశే నివేశయేత్‌. 

2. శుల్కాదాయినశ్చత్వారః పజ్బు వా సార్గ్‌పయాతాన్‌ వణిజో 
లిఖేయుః - కే, కుత్రస్త్యాః, కియత్సణ్యాః, క్వచాభిజ్ఞానముదద్రా వా కృతేతి. 

3. అముద్రాణాముత్యయో ద్విగుణః. 4. కూటముద్రాణాం 
శుల్కాష్టగుణో దజ్బః. 5. భిన్నముద్రాణామ్‌ అత్యయః ఘటికాస్థానే స్థానమ్‌. 
6. రాజముద్రాపరివర్తనే నామకృతే వా సపాదపణికం వహనం దాపయేత్‌. 

వ్యా. 1. రాజ్యంలోనికి దిగుమతి అవుతూన్న వస్తువులమీద వేసే పన్ను, 
నగరంలోనికి తీసికొని వస్తూన్న వస్తువులమీద పన్ను మొదలైనది శుల్కం. ఆ శుల్కం 
వసూలు చేసే ప్రధానాధికారి శుల్కాధ్యక్షుడు (0016010 of customs and 1019. 
శుల్కాధ్యక్షుడు శుల్కశాలను, శుల్కశాలకు గుర్తుగా నిలిపే ధ్వజాన్నీ మహాద్యారం 
(నగరప్రధానద్వారం) దగ్గర పూర్వాభిముఖంగా గాని, ఉత్తరాభిముఖంగా గాని నెలకొల్పాలి. 

2. నలుగురు లేదా ఐదుగురు శుల్కం వసూలు చేసేవాళ్లు ఒక గుంపుగా 
వచ్చిన లేదా సరుకు తీసికొని వచ్చిన వర్తకులను గూర్చి వాళ్లు ఎవరు, ఎక్కడివాళ్లు, 
ఎంత పణ్యం (అమ్మే ద్రవ్యం) తీసికొనివచ్చారు, వాళ్ల అభిజ్ఞానముద్ర (గుర్తింపు ముద్ర) 


282 కౌటిలీయమ్‌ అర్ధళొస్తమ్‌ 


ఎక్కడ వేయబడింది - ఈ విషయా లన్నీ రిజస్టర్‌లో వ్రాసుకోవాలి. 3. ముద్రలేకుండా 
ఉన్న వస్తువుల మీద వాటిమీద వసూలు చేయవలసిన పన్నుకు రెట్టింపు అత్యయం 
(పెనాల్టీ) వసూలు చెయ్యాలి. 4. కూటముద్ర (మోసం చేయడానికి వేసిన నకిలీ 
ముద్ర)కు శుల్కం కంటె ఎనిమిది రెట్లు దండం. 5. ముద్ర బ్రద్దలుకొట్టినవాళ్లకి మూడు 
ఘడియల పాటు (ఆ అపరాధాన్ని అందరికీ చెపుతూ) అక్కడనే నిలబెట్టడం దండం 
(గ.శా.). ఆ సరుకు అంతా తీసివేసికొని గోడౌనులో చేర్చడం దండం (కాంగ్లే) 6. 
రాజముద్ర మార్చివేసినా, లోపల ఉన్న సరుకు పేరు మార్చినా ఆ పణ్యం తీసికొని 
వచ్చిన వాని చేత ఒకటింపావు పణాలు జురమానాగా చెల్లింపచేయాలి. 

మూ. 1. ధ్వజమూలోపస్థితస్య ప్రమాణమ్‌, అర్థం చ వైదేహకాః 
పణ్యస్య బ్రూయుః- ఎతత్రమాణేనార్భేణ పణ్యమిదం కః క్రేతా ఇతి. 
త్రిరుద్దోషితమర్థిభ్యో దద్యాత్‌. క్రేతృసంఘర్షే మూల్యవృద్దిః సశుల్కా కోశం 
గచ్చేత్‌. 

2. శుల్కభయాత్‌ పణ్యప్రమాణం మూల్యం వా హీనం బ్రువతః 
తదతిరిక్తం రాజా హరేత్‌. శుల్కమష్టగుణం వా దద్యాత్‌. 

3. తదేవ నివిష్టపణ్యస్య భాణ్బస్య హీనప్రతివర్ణకేన అర్భాపకర్షణే 
సారభాణ్ణస్య ఫల్గుభాళ్ళేన ప్రతిచ్చాదనే చ కుర్యాత్‌. 

వ్యా. 1. ధ్వజం దగ్గరికి వచ్చిన సరుకు ప్రమాణాన్ని, దాని వెలనూ వర్తకులు 
- “ఈ పణ్యాన్ని, ఇంత వెలకు ఎవరు కొంటారు?” అని ఘోషించాలి. అలా మూడు 
పర్యాయాలు ఘోషించి కావలసినవాళ్లకి ఆ సరుకు ఆ ధరకు ఇచ్చివేయాలి. కొనే వాళ్లలో 
పోటీ ఉంటే మూల్యం పెంచి ఆ మూల్యం, శుల్కం కూడా రాజధనాగారంలో చేర్చాలి. 

2. పన్ను చెల్లించవలసివస్తుంది అనే భయంచేత పణ్య(ప్రమాణాన్ని, దాని 
ఖరీదును తక్కువ చూపించిన ట్లయితే అలా చూపినదానికంటె అధికంగా ఉన్నదానిని 
రాజు తీసివేసుకోవాలి. లేదా అలా చేసినవాడు ఎనిమిది రెట్లు పన్ను చెల్లించాలి. 

3. భాండాన్ని (సరుకు ఉంచే పాత్ర, పెట్టి మొదలైనదానిని) నింపి తీసికొనివచ్చి 
లోపల ఉన్న వస్తువుకు మచ్చుగా (ప్రతివర్ణకం) తక్కువ రకం సరుకు చూపించి వెల 
తగ్గించినా, శ్రేష్టమైన భాండాన్ని (మణిముక్తాదుల్ని) సారవిహీనమైన పత్తి మొదలైనవాటితో 
కప్పినా అలా చేసినవానికి పైన చెప్పిన దండమే విధించాలి. 


అధ్యక్షవ్రచారః - శుల్కా ధ్యక్షః 233 
మూ. 1. ప్రతిక్రేతృభయాద్వా పణ్యమూల్యాదుపరి మూల్యం 
వర్మయతః మూల్యవృద్ధిం రాజా హరేత్‌, ద్విగుణం వా శుల్కం కుర్యాత్‌. 

2. తదేవాష్టగుణమ్‌ అధ్యక్షస్యాచ్చాదయతః:. 

3. తస్మాత్‌ విక్రయః పణ్యానాం ధృతో, మితః, గణితో వా కార్యః; 
తర్కః ఫల్గుభాజణ్ఞానామ్‌ ఆనుగ్రహికాణాం చ. 

4. ధ్వజమూలమతిక్రాన్తానాం చాకృతశుల్కానాం శుల్కాదష్టగుణో 
దణ్ణః. పథికోత్పథికాః తద్విద్యుః. 

5. వైవాహికమ్‌, అన్వాయనమ్‌, జి పాయనికం, యజ్ఞకృత్యప్రసవ 
నైమిత్తికం, దేవేజ్యాచౌలోపనయనగోదానవ్రతదీక్షణాదిషు క్రియావిశే షేషు 
భాజ్బముచ్చ్భుల్కం గచ్చేత్‌. 

6. అన్యథావాదినః స్తేయదణ్ణః. 

వ్యా. 1. మారుబేరం చేసేవానినుండి (ప్రతిక్రేత) భయంవల్ల పణ్యానికి 
ఉండవలసిన మూల్యంకంటె అధికంగా మూల్యం పెంచినవానినుండి రాజు ఆ 
పెంచినదానిని హరించాలి. లేదా రెట్టింపు పన్ను విధించాలి. 

2. వేయవలసిన పన్నును శుల్కాధ్యక్షుడు పక్షపాతంచేత గాని, లంచం 
తీసికొని గాని తగ్గించి నట్లయితే వాని నుంచి తగ్గించినదానికి ఎనిమిది రెట్లు దండంగా 
వసూలు చెయ్యాలి. 

3. అందువల్ల (మోసానికి అవకాశం ఉండడంవల్ల) పణ్యాలను తూచి గాని, 
కొలిచి గాని, లెక్కపెట్టి గాని అమ్మాలి. బొగ్గులు మొదలైన తక్కువరకం పణ్యాల మీద, 
ఆనుగ్రాహికాలు (కన్సెషన్‌ లేదా సబ్బిడీ ఇచ్చే) లవణాదులమిదా తూచడం మొదలైనవి 
చేయకుండా తర్కంచేత (ఉజ్జాయింపున) పన్ను వెయ్యాలి. 

4.శుల్కం చెల్లించకుండాశుల్కస్థానం దగ్గర నిలిపిన ధ్వజం దాటి ముందుకు 
సరుకు తీసికొనిపోయినట్లయితే ఆ సరుకు మీద మామూలుగా చెల్లించవలసిన 
శుల్కంకంటె ఎనిమిది రెట్లు పన్ను వెయ్యాలి. ఈ విధంగా ఎవరైనా శుల్కం చెల్లించకుండా 
వెళ్లీపోతున్నారా అనే విషయాన్ని రహస్యవేషాలలో ఉన్న మనుష్యులు ఆ ప్రాంతం 
మార్గాలలోను, మార్గాలు (రోడ్లు) లేని ప్రదేశాలలోను తిరుగుతూ గుర్తిస్తూండాలి. 

5. వివాహం, అత్తవారింటికి వెళ్లే స్త్రీల అరణం, అన్నసత్రాదులలో ఆహారాదులు, 


234 కౌటిలీయమ్‌ అర్భళాస్తమ్‌ 


యజ్ఞాదులు,ప్రసవించిన వాళ్లకు వైద్యం మొదలైనవి చేయించడం, దేవాలయాదులలో 
దేవతలకు నిత్యనైమిత్తికపూజాదులు, బౌలం, ఉపనయనం, స్నాతకవ్రతం, వ్రతదీక్ష 
మొదలైన క్రియావిశేషాలకొరకై తీసికొని వెళ్లే సరుకుమీద పన్ను వేయకూడదు. 
6. వివాహాదులకోసం కాకపోయినా వాటికోసం తీసికొని వెడుతున్నట్లు 
అసత్యం చెప్పినవానికి స్తేయదండం (దొంగతనం చేస్తే విధించే దండం) విధించాలి. 
మూ. 1. కృతశుల్కేన అకృతశుల్కం నిర్వాహయతః, ద్వితీయ 
మేకముద్రయా భిత్త్వా పుటమపహరతః వైదేహకస్య తచ్చ తావచ్చ దణ్ణ:. 
2. శుల్కస్థానాత్‌ గోమయపలాలం ప్రమాణం కృత్వా అపహరతః 
ఉత్తమః సాహసదల్ణః, 
3. + ప్రవర్మకవ చలోహరథరత్నధాన్యపశూనామన్యతమమనిర్వాహ్యం 
నిర్వాహయతః యథావఘుష్షిత; దణ్ణః పణ్యనాశశ్ళ. 
4. తేషామన్యతమస్య ఆనయనే బహిరేవ ఉచ్చుల్కో విక్రయః. 
వ్యా. 1. శుల్కం వేసిన సరుకుతో పాటు శుల్కం వేయని సరుకుకూడా 
కనుమరిగించి లోపలికి తీసికొని పోతూన్న వర్తకునికి, ఒక పణ్యవాసనం మీద వేసిన 
శుల్కముద్రను చూపి అటువంటి మరొక్ష పణ్యవాసనాన్ని తీసికొనివెడుతున్నవానికీ, 
ముద్రవేసిన పణ్యవాసనాన్ని తెరిచి దానిలో మరొక సరుకు నింపి తీసికొనిపోతున్నవానికి, 
ఆ సరుకుతో పాటు అది ఎంత ఉన్నదో అంత సరుకు కూడా దండంగా విధించాలి. 
2. పేడలోను, గడ్డి మొదలైనవాటిలోను దాచి సారద్రవ్యాన్ని శుల్కస్థానంనుంచి 
తీసికొనిపోతున్నవానికి ఉత్తమసాహసదండం (వెయ్యి పణాల జుర్మానా) విధించాలి. 
3. లోనికి ఎవరూ తీసికొని వెళకూడదో అని ఏ కారణంచేతనైనా రాజు 
నిషేధించిన ఆయుధాలను, ఇనుప ఆచ్భాదనలను (వర్మ), కవచాలను, లోహాలను, 
రథాలను, రత్నాలను, ధాన్యాలనూ, పశువులను లోపలికి తీసికొనివెడుతున్నవానికి, ఎ 
దండం విధించబడుతుందని రాజాజ్ఞచేత చాటించబడిందో ఆ దండం విధించాలి. ఆ 
సరుకు కూడ వశం చేసుకోవాలి. . | 
4. పైన చెప్పిన నిషిద్ధవస్తువులలో దేనినైనా త్రీసికొనివస్తే దానిని పట్టుకొని 
దానిని కోట ద్వారం బైటనే శుల్కం లేకుండా అమ్మివేసి ఆ సామ్ము ఖజానాలో చేర్చాలి. 
మూ! 1 అన్తపాలః సపాదపణికాం వర్తనీం గృహ్లీయాత్‌ పఖ్యవహనస్య; 


అధ్యక్షవబారః - భుల్హాధ్యక్షః 235 
పణికామ్‌ ఎకఖురస్య, పశూనామర్ధపణికామ్‌; క్షుద్రపశూనాం పాదికామ్‌. 
అంసభారస్య మాషికామ్‌. నష్టాపహృతం చ ప్రతివిదధ్యాత్‌. 

2. వైదేశ్యం సార్ధం కృతసారఫల్గుభాణ విచయనమ్‌, అభిజ్ఞానమ్‌, 
ముద్రాం చ దత్త్వా పేషయేదధ్యక్షస్య. 

3. వైదేహకవ్యజ్ఞునో వా సార్థప్రమాణం రాజ్ఞః పేషయేత్‌. తేన 
ప్రదేశేన రాజా శుల్కాధ్యక్షస్య సార్థప్రమాణముపదిశేత్‌ సర్వజ్ఞత్వఖ్యాపనార్థమ్‌. 
తతః సార్థమధ్యక్షో ౬భిగమ్య బ్రూయాత్‌ - ఇద మముష్యాముష్య సారభాణ్ఞం 
ఫల్గుభాణ్ణం చ న నిగూహితవ్యమ్‌; ఎష రాజ్ఞః ప్రభావ ఇతి. 

4. నిగూహతః ఫల్లుభాణ్ణం శుల్కాష్టగుణో దణ్ణ్బః, సారభాజ్బం 
సర్వాపహారః. 

వ్యా. 1. సరిహద్దులు రక్షించే అధికారి (అంతపాలుడు) సరుకు తీసికొని వచ్చిన 
బండి మొదలైనవాటిలో ఒక్కొక్కదానిమీద ఒకటింపావు పణాలు తన వర్తనిగా (భృతిగా, 
తన జీతంగా -గ.శా.) (వర్తని అనగా రోడ్డు పన్ను-కాంగ్లే) గ్రహించాలి. ఒక డెక్క ఊన్న 
అశ్వాదులకు ఒక పణం, గోవులు మొదలైన పశువులకు అర్ధపణం, మేకలు మొదలైన 
చిన్న పశువులకు పణంలో నాల్గవవంతును, బుజం బరువుకు మాషికను వసూలు 
చెయ్యాలి. ఎ వర్తకుల సరుకైనా నష్టమైనా, అపహరించబడినా దానిని ఏదో విధంగా 
మళ్లీ సంపాదించి అంతపాలుడు వాళ్లకి అప్పగించాలి. 

2. విదేశాలనుంచి వచ్చిన వర్తకుల సముదాయాన్ని వాళ్ల దగ్గర విలువైనవి, 
సాధారణ మైనవి అయిన ఎ ఏ పణ్యవస్తువు లున్నాయో స్పష్టం చేస్తూ అభిజ్ఞానం (గుర్తు 
పట్టే పత్రం - ఐడింటిటీ కార్డు, ముద్ర(సీలు) ఇచ్చి పణ్యాధ్యక్షుని దగ్గరకి పంపాలి. 

3. వర్తకుని వేషంలో ఉన్న గూఢచారి ఆ వర్తకుల గుంపును గూర్చిన విషయా 
లన్నీ (వాళ్లు ఎంతమంది, ఎవరు ఏ ఏ సరుకు తీసుకొనివచ్చారు మొ.) రాజుకు 
రహస్యంగా అందజేయాలి. రాజు తనకు అన్నీ తెలుసును అన్నట్లు తెలపడంకోసం ఆ 
వర్తకులకు సంబంధించిన విషయా లన్నీ పణ్యాధ్యక్తునికి చెప్పాలి. అప్పుడు పణ్యాధ్యక్తుడు 
వర్తకుల సముదాయందగ్గరికి వెళ్లి “పలానా ఫలానావాళ్ల వద్ద ఫలానా ఫలానా విలువైన 
పణ్యం, సామాన్యమైన పణ్యం ఉంది. ఎవరూ దాచకూడదు; మా రాజుగారికి తెలియని 
విషయం అంటూ ఉండదు” అని వాళ్లని హెచ్చరించాలి. 


236 కౌటిలీయమ్‌ అర్థశాస్తమ్‌ 


4. ఫల్గుభాండం (సామాన్యమైన సరుకు) దాచిపెట్టినవానికి శుల్కానికి 
ఎనిమిది రెట్లు ధనం జుర్మానా వెయ్యాలి. విలువైన వస్తువులను దాచినట్లయితే ఆ 
వస్తువు స్వాధీనం చేసుకోవాలి. 
శో, రాష్టపీడాకరం భాణ్ణముచ్చిన్గ్యాదఫలం చ యత్‌, 
మహోపకారముచ్చుల్కం కుర్యాద్‌ బీజం తు దుర్లభమ్‌. 
ఇతి కౌటిలీయార్థశాస్తే అధ్యక్షప్రచారే ద్వితీయాధికరణే ఎకవింశో ౬ధ్యాయః 
శుల్కాధ్యక్షః, ఆదితో ద్విచత్వారింశః. 
వ్యా. రాష్ట్రానికి హాని కలిగించే విషపదార్థాలు, మద్యం మొదలైన భాండాన్ని 
(సరుకును) అల్పమైన ప్రయోజనం గల వంకాయలు, ఆనపకాయలు వంటి వాటిని,తన 
రాజ్యంలోనికి దిగుమతి చేసుకొనగూడదు. ఆహారాదులకు, వైద్యం మొదలైనవాటికి 
ఉపయోగించే మహోపకారకమైన, తన రాజ్యంలో లభించని బీజాలను, ధాన్యం, 
మిరియాలు, కరక్కాయలు మొదలైనవాటిని పన్ను వేయకుండా దిగుమతిచేసుకోవాలి. 
“బాలానందిని” అనే కౌటిలీయార్థశాస్తాంధ్రవ్యాఖ్యానంలో అధ్యక్షప్రచారం అనే 
ద్వితీయాధికరణంలో శుల్కాధ్యక్షుణ్సి గూర్చిన ఇరవైఒకటవ అధ్యాయం, ప్రారంభంనుంచి 
నలభైరెండవ అధ్యాయం సమాప్తం. 


అథ ద్యావింశోధ్యాయః 
ఎకోనచత్వారింశత్తమం ప్రకరణమ్‌ - శుల్కాధ్యక్షః - శుల్కవ్యవహారః 


1. శుల్కవ్యవహారః. 2. బాహ్యమ్‌, ఆభ్యన్తరం చాతిథ్యం, నిష్రామ్యం, 
ప్రవేశ్యం చ శుల్కమ్‌. 3. ప్రవేశ్యానాం మూల్యపజ్బమభాగః. 4. 
పుష్పఫల మూలకన్షవల్లిక్య బీజ శుష్కమత్స్యమాంసానాం షడ్భాగం గృహ్గీయాత్‌. 

5. శజ్ధవజ్రమణి ముక్తాప్రవాలహారాణాం తజ్ఞాతపురుషైః కారయేత్‌ 
కృతకర్మ ప్రమాణకాలవెతనఫలనిష్పత్తిభిః. 

వ్యా. 1. శుల్కానికి నంబంధించిన వ్యవహారం చెప్పబడుచున్నది. 
2. బాహ్యం,' ఆభ్యంతరం, ఆతిథ్యం అని శుల్కం మూడు విధాలు. తన 
దేశంలోని పణ్యాలమీదనుంచి వచ్చిన శుల్కం బాహ్యం. కోటలోని పణ్యాలమీదనుండి 


అధ్యక్షవచారః - జుల్క వ్యవహోారః 227 
లభించినది ఆభ్యంతరం. విదేశాలనుండి వచ్చిన వస్తువులమీద లభించిన శుల్కం 
ఆతిథ్యం. పణ్యం బైటకు వెళ్లేటప్పుడు చెల్లించవలసిన పన్ను నిష్రామ్యశుల్కం. 
పణ్యం లోపలికి వచ్చేటప్పుడు వేసే పన్ను ప్రవేశ్యం. ౩. లోపలికి దిగుమతి అయే 
పణ్యాలమీద వాటి మూల్యంలో ఐదవ భాగం పన్నుగా వసూలు చేయాలి. 4. పుష్పాలు, 
ఫలాలు, కూరలు, ఆలుగడ్డలు మొదలైనవి, దుంపలు, తీగలకు కాసే గుమ్మడి 
మొదలైనవి (వాల్లిక్య), ధాన్యం, ఎండుచేపలు, మాంసం - వీటి మూల్యంలో ఆరవ 
వంతు పన్ను. 

5. శంఖాలు, వజ్రాలు, మణులు, ముత్యాలు, పొగడాల హారాలు - వీటిమీద 
పన్ను పని, ప్రమాణం, సమయం, కూలి, ఫలం - వీటి నన్నింటినీ బాగా పరిశీలించకలిగిన 
ఆయా వస్తువుల లక్షణాలు బాగా తెలిసినవాళ్లచేత ఎంత పన్ను వెయ్యాలో నిర్ణయింపచేసి 
ఆ పన్ను విధించాలి. 

మూ. 1. క్రామదుకూలక్రిమితానకబజ్కటహరితాలమన:శిలాహిబ్గుల 
కలోహవర్ణధాతూనాం చన్దనాగురుకటుకకిణ్వ్యావరాణాం సురాదన్తాజిన 
క్షొమదుకూలనికరాస్తరణ ప్రావరణక్రిమిజాతానామ్‌ అజైలకస్య చ దశభాగః, 
పజ్బుదశభాగో వా. 

2. వస్త్రచతుష్పదద్వివ దనూత్రకార్పాన గన్గభైషజ్యకాష్టవేణు 
వల్కలచర్మమృద్భాజణ్ఞానాం ధాన్య స్నేహక్షారలవణమద్యపక్యాన్నాదీనాం చ 
వింశతిభాగః పజ్బువింశతిభాగో వా. 

3. ద్వారాదేయం శుల్కపజ్బుభాగః. ఆనుగ్రాహికం యథాదేశోపకారం 
స్థాపయేత్‌. | 

వ్యా. 1..ముతక పట్టు, సన్నని పట్టు, క్రిమితానం (చీనపట్టు బట్ట) కంకటం 
(దారంతో చేసిన కవచం, (స్వెట్టర్‌వంటిది), హరితాళం, మణిశిల, హింగులకం, 
ఇనుము, ఇతరధాతువులు (ఖనిజపదార్థాలు), చందనం, అగురు, కటుకం (పిప్పళ్లు 
మొ), కిజ్వం (మత్తు కలిగించే ఒకానొక ముడి పదార్థం - త్రైలాదులలోని మడ్డి వంటిది), 
అవరాలు (అలాంటి చిల్లర సరుకులు), మద్యం, ఏనుగు దంతాలు, మృగాల చర్మలు, 
పట్టు దారం, సన్నపట్టు దారం, నేలమీద పరుచుకొనే జంబుఖానాలు (ఆస్తరణ), 
కప్పుకొనే శాలువలు ((ప్రావరణ), పట్టుపురుగులనుండి తీసిన పట్టు, మేకలనుండి, 


నా కౌటిలీయమ్‌ అర్థశాస్తమ్‌ 


గొజ్టెలనుండి తీసిన వస్తువులు (ఉన్ని మొ.) వాటిమీద వాటి ఖరీదులో పదవ భాగం 
గాని, పదిహేనవభాగం గాని పన్ను. 

2. వస్ర్తాలు, నాలుగుకాళ్ల జంతువులు, మనుష్యులు, దారం, పత్తి, 
సుగంధద్రవ్యాలు, బెషధాలు, కజలు, వెదుళ్లు, నారబట్టలు, చర్మలు, మట్టి పాత్రలు, 
ధాన్యం, తైలాలు, క్షారాలు, లవణం, మద్యం, పక్వాన్నం(వండిన పదార్థాలు) వీటిమీద 
వీటి మూల్యంలో ఇరవైయవభాగం గాని, ఇరవైయైదవభాగం గాని పన్ను. 

3. చెల్లించవలసిన శుల్కంలో ఐదవవంతు ద్వారం దగ్గరనే వసూలు చెయ్యాలి. 
లేదా దేశానికి ఉపకారం అయే విధంగా ఆ పన్నులో కొంత ఆనుగ్రాహికం (కన్ఫెషన్‌) 
నిర్ణయించాలి. 

మూ. 1. జాతిభూమిషు చ పణ్యానామవిక్రయః. 2. ఖనిభ్యో 
ధాతుపణ్యాదానే షట్‌ఛతమ్‌ అత్యయః. 3. పుష్పఫలవాటేభ్యః పుష్పఫలాదానే 
చతుష్పఇగ్ధాశత్పణో దల్ణః. 4. షభ్ణభ్యః శాకమూలకన్టాదానే పాదోనం 
ద్విపజఇ్చాశత్సణో దణ్జః. 5. క్షేత్రేభ్యః సర్వసస్యాదానే త్రిపఇద్దాశత్సణః, 
పణో ఒధ్యర్థపణశ్చ సీతాత్యయ.ః. 

వ్యా. 1. పణ్యాలను అవి పండిన చోట అమ్మకూడదు. 2. గనులనుంచి 
ధాతురూపమైన పణ్యాన్ని కొన్నవానికి, అమ్మినవానికీ కూడ ఆరు వందల పణాలు 
అత్యయం (జుర్మానా). 3. పువ్వులతోటలనుండి, పండ్దతోటల నుంచి పుష్పఫలాలు 
అమ్మినా కొన్నా యాభైనాలుగు పణాల దండం. 4. కూరలు పండే తోటలనుండి 
శాకాలు, మూలాలు, కందాలు అమ్మినా, కొన్నా పావుతక్కువ యాభైరెండు పణాల 
దండం. 5. పొలాలలో ఏ రకం సస్యం అమ్మినా, కొన్నా యాఖైమూడు పణాల దండం. 
వ్యవసాయం భూములలో పండినవాటిని అక్కడ అమ్మినా కొన్నా కొన్నవానికి ఒక పణం, 
అమ్మినవానికి ఒకటిన్నర పణాలు (యాభైమూడు పణాలు కాక) దండం. 


శో అతో నవపురాణానాం దేశజాతిచరిత్రతః, 
పణ్యానాం స్థాపయేచ్చుల్క మత్యయం చాపకొరతః. 
(“ఇతి కౌటిలీయార్ధశాస్త్రే అధ్యక్షప్రచారే ద్వితీయాధికరణే ద్వావింశోఒధ్యాయః 
శుల్కవ్యవహారః; ఆదితశ్చత్వారింశః. 


వ్యా. అందువల్ల శుల్కాధ్యక్షుడు ఆ యా ప్రాంతాల చరిత్రను పట్టి, జాతుల 
చరిత్రను'పట్టి కొత్తవి, పాతవీ అయిన .పణ్యాల శుల్కాన్ని నిర్ధారణ చెయ్యాలి. జరిగిన 
నష్టాన్ని పట్టి దండం విధించాలి. స 


అధ్యక్షవబారః - నూత్రాధ్యక్షః 239 


“బాలానందిని” అనే కౌటిలీయార్థశాస్రాంధ్రవ్యాఖ్యానంలో అధ్యక్షప్రచారం అనే 
ద్వితీయాధికరణంలో శుల్కవ్యవహారాన్ని గూర్చిన ఇరవైరెండవ అధ్యాయం, ప్రారంభంనుంచి 
నలభైయవ అధ్యాయం సమాప్రం. 


అథ త్రయోవింశోఒధ్యాయః 
చత్వారింశత్తమం ప్రకరణమ్‌ - సూత్రాధ్యక్షః 


మూ. 1. సూత్రాధ్యక్షః సూత్రవర్మవస్తరజ్జువ్యవహారం తజ్ఞాతపురు పైః 
కారయేత్‌. 

2. ఊర్జావల్కకార్పాసతూలశణక్షౌమాణి చ విధవా న్యజ్గా కన్యా ప్ర 
వ్రజితా దణ్గప్రతీకారిణీ భిః రూపాజీవామాతృకాభిః, వృద్ధరాజదాసీభిః, 
వ్యుపరతోపస్థానదేవదాసీభిశ్చ కర్తయేత్‌. 

3. శ్లక్సస్థూలమధ్యమతాం చ సూత్రస్య విదిత్వా వేతనం కల్పయేత్‌. 
బహ్వాల్పతాం చ. నూత్రప్రమాణం జ్ఞాత్వా తైలామలకోద్వర్తనైరేతా 
అనుగృహ్హీయాత్‌. 

4. తిథిషు ప్రతిపాదనమానైశ్చ కర్మ కారయితవ్యాః. సూత్రహ్రాసే 
వేతనహ్రాసః ద్రవ్యసారాత్‌. 

వ్యా. 1. సూత్రాధ్యక్షుడు (SUpPEerINtendent of yarns and textiles) దారం, 


దారంతో చేసిన కవచాలు, వస్త్రాలు, త్రాళ్లు, వీటి వ్యాపారం వీటిలో మంచి 
నేర్పుగలవాళ్లచేత చేయించాలి. 

2. ఉన్ని, చెట్లనార, పత్తి, బూరుగుదూది మొదలైన దూది, జనపనార, 
పట్టుదారం - వీటిని భర్తలు చనిపోయిన ప్రీలచేత, అవిటి ఆడవాళ్లచేత, కన్యలచేత, 
ఇల్లు వదిలివేసిన స్రీలచేత, పనిచేయడం ద్వారా శిక్ష అనుభవిస్తూన్న స్రీలచేత, వేశ్యల 
తల్లుల చేత, ముసలివాళ్లైన రాజదాసస్త్రీలచేత, దేవాలయాలకు వెళ్లడం మాని వేసి (ఆ 
పనినుంచి రిటైరైన) దేవదాసీలచేత వడికించడం, నేయించడం మొదలైనవి చేయించాలి. 

3. నూలు సన్నంగా ఉండడం, లావుగా ఉండడం, మధ్యరకంలో ఉండడం 
- విటిని బట్టి వాళ్లకి జీతాలు ఏర్పరచాలి. వాళ్లు ఎక్కువ పని చేయకలిగి ఉండడం, 


240 కౌటిలీయమ్‌ అర్జళాస్తమ్‌ 


తక్కువ పని చేయకలిగి ఉండడం - వీటిని పట్టి కూడా జీతాలు నిర్ణయించాలి. వాళ్లు 
ఎంత దారం పని చేశారో తెలుసుకొని బాగా పనిచేసినవాళ్లకి తైలం ఉసిరికాయలు 
శరీరానికి (ఉష్ణాపశాంతికి) నలుగుపెట్టుకొనే పదార్థాలు ఇచ్చి అనుగ్రహించాలి. 

4. పండుగలలో వాళ్లకి ఎమైనా అధికంగా ముట్టచేసి, గౌరవించి పనులు 
చేయించుకోవాలి. వాళ్లు తిరిగి అప్పగించవలసిన సూత్రం తగ్గుతే దాని విలువను పట్టి 
జీతంలో కోత విధించాలి. 

మూ. 1. కృతకర్మప్రమాణకాలవేతనఫలనిష్పత్తిభిః కారుభిశ్చ కర్మ 
కారయేత్‌, ప్రతిసంసర్గం చ గచ్చేత్‌. 

2. క్ష్రామదుకూలక్రిమితానరాజ్కవకార్పాస సూత్రవాన కర్మాన్తాంశ్చ 
ప్రయుజ్ఞానో గన్గమాల్యదానైః అన్ర్యైశ్చ బెపగ్రాహికైః ఆరాధయేత్‌. 
వస్తాస్తరణప్రావరణ వికల్పానుత్భాపయేత్‌. 

3. కబ్కటకర్మాన్తాంశ్చ తజ్ఞాతకారుశిల్సిభిః కారయేత్‌. 

4. యాశ్చ అనిష్కాసిన్యః ప్రోషితవిధవాః న్యభ్గాః కన్యకాః వా 
ఆత్మానం బిభృయుః తాః స్వదాసీభిరనుసార్య సోపగ్రహం కర్మ కారయితవ్యాః. 

5. స్వయమాగచ్చన్తీనాం వా సూత్రశాలాం ప్రత్యుషసి భాల్బవేతన 
వినిమయం కారయేత్‌. సూత్రపరీక్షార్థమాత్రః ప్రదీపః. 

వ్యా. 1. ఎంత పని చెయ్యాలి. ఎంత కాలం చెయ్యాలి, జీతం ఎంత, ఎంత 
ఫలం సంపాదించాలి అనే విషయాలు నిర్ణయించి శిల్పులచేత పని చేయించాలి. 
వాళ్లతో దగ్గర సంబంధం పెట్టుకోవాలి. 

2. ముతక పట్టు, సన్నని పట్టు, పట్టు పురుగులనుండి తీసిన పట్టు, ఉన్ని, 
పత్తి వీటి దారం నేసే కర్మాగారాలు (మిల్లులు) ఏర్పరచి అక్కడ పనిచేసేవాళ్లకి 
గంధద్రవ్యాలు, మాలలు, ఇంకా ఇతరమైన ఆకర్షకములైన వస్తువులు ఇస్తూ వాళ్లకు 
సంతోషం కలిగిస్తూ ఉండాలి. వాళ్లచేత అనేకవిధాలైన వస్త్రాలు, ఆస్తరణలు, శరీరం 
మీద కప్పుకొనే వస్త్రాలు, తయారుచేయించాలి. 

3. సూత్రాలతో కవచాలు తయారు చేయడంలో ఎల ?ిల్చులచేత 
అలాంటి కవచాలు తయారుచేసే లకర గతాలు నడిపించాలి. 

4. ఇంటినుంచి బెటకు రాని స్త్రీలు, భర్తలు దూరదేశంలో ఉన్నవాళ్లు, 
విధవలు, అవయవలోపాలు ఉన్నవాళ్లు, వివాహం కానివాళ్లు, తమ కాళ్లమీదనే తాము 


అధ్యక్షవ్రచారః - నూతాధ్యక్షః 241 
నిలబడాలి అనుకునే స్రీలు - ఇలాంటి స్రీలను తన దాసీస్రీలచేత ఒప్పించి వాళ్లచేత 
బహుమానపూర్వకంగా ఈ పనులు చేయించాలి. (సరుకు వాళ్ల ఇంళ్లకే పంపించి పని 
చేయించాలి). 

5. సూత్రశాలకు స్వయంగా తెల్లవారు జామునందే వచ్చే స్రీలనుండి వాళ్లు 
తయారుచేసిన సరుకు తీసికొని వాళ్ల జీతం ఇవ్వాలి. ఆ సమయంలో సూత్రం 
పరీక్షించడానికి మాత్రమే సరిపడే కాంతి గల దీపం ఉండాలి." 

మూ. 1. స్రియా ముఖసందర్శనే అన్యకార్యసంభాషాయాం వా 
పూర్వః సాహసదణ్బ:. వేతనకాలాతిపాతే మధ్యమః. అకృతకర్మవేతనప్రదానెచ. 

2. గృహీత్వా వేతనం కర్మ అకుర్వత్యాః అజ్ఞుష్టసందంశం దాపయేత్‌. 
భక్షితా పహృతావస్కన్దీతానాం చ. వేతనేషు చ కర్మకరాణామపరాధతో దల్జుః. 

3. రజ్ఞువర్షకైః చర్మకారైశ్చ స్వయం సంసృజ్యేత. భాణ్ఞాని చ వరత్రా 
దీని వర్తయేత్‌. 

వ్యా. 1. అలా వచ్చిన స్తీ ముఖం చూచినా, సూత్రాన్ని గూర్చి మాత్రమే తప్ప 
మరి ఎ ఇతర విషయాలు ఆ స్త్రీతో మాటలాడీనా ఆ పరీక్షకునికి పూర్వసాహసదండం 
విధించాలి. జీతం ఇవ్వవలసిన కాలం దాటబెడితే మధ్యమసాహనదండం. 
పనిచేయకుండా వేతనం ఇచ్చినా కూడ మధ్యమసాహసదండమే. 

2. వేతనం తీసికొని పని చేయని స్రీ బొాటన-మధ్యవేళ్తు ఛేదింపచెయ్యాలి. 
ఇచ్చిన సరుకు కాజేసినా, దానిని అపహరించి పారిపోయినా పైన చెప్పిన దండమే 
విధించాలి. కర్మకరులు ఎదైనా అపరాధం చేస్తే చేసిన అపరాధాన్ని పట్టి జీతంలో తగ్గించి 
దండించాలి. 

3. త్రాళ్లు పేనేవాళ్లతోను, కర్మకారులతోను సూత్రాధ్యక్షుడు స్వయంగా 
సంబంధం పెట్టుకోవాలి. వాళ్లచేత పశువులను బంధించే త్రాళ్లు మొదలైన సరుకులు 
పేనించాలి. 


శ్లో సూత్రవల్క్మమయిీ రజూర్యరత్రా వైత్రవైణవీః, 
సాన్నాహ్యా బన్ఫనీయాశ్చ యానయుగ్యస్య కారయేత్‌. 
ఇతి కౌటిలీయార్థశాగసప్తే అధ్యక్షప్రచారే ద్వితీయాధి కరణే త్రయోవింశోధ్యాయః, 
సూత్రాధ్యక్షః, ఆదితశ్చతుశ్చత్వారింశః. 


242 కౌటిలీయమ్‌ అర్థశాన్తమ్‌ 


వ్యా. పత్తి దారం మొదలైననాటితోను, జనపనార మొదలైనవాటితోను త్రాళ్లు, 
పేప, వెదురు బెరళ్లతో వరత్రలను (గట్టి త్రాళ్ళు) తయారు చేయించాలి.ఇవి యుద్ధ 
రంగాలలోను, బళ్లు, రథాలు, కట్టడానికీ, అశ్వాదులను రథాదులకు కట్టడానికి 
ఉపయోగిస్తాయి. 
“బాలానందిని” అను కౌటిలీయార్థశాస్రాంధ్రవ్యాఖ్యానంలో అధ్యక్షప్రచారం అనే 
ద్వితీయాధికరణంలో సూత్రాధ్యక్షుణ్ణి గూర్చిన ఇరవైమూడవ అధ్యాయం, ప్రారంభంనుంచి 
నలభైనాల్లవ అధ్యాయం సమాప్తం. 


అథ చతుర్వింశో ఒధ్యాయః 
ఎకచత్వారింశం ప్రకరణమ్‌ - సీతాధ్యక్షః 


మూ. 1. సీతాధ్యక్షః కృషితన్తశుల్బవృక్షాయుర్వేదజ్ఞః తద్‌జ్ఞసఖో వా 
సర్వధాన్యపుష్పఫ లశాకకన్ద మూల వాల్లిక్యక్షామకార్పాసబీజాని యథాకాలం 
గృహ్హీయాత్‌. 

2. బహుహలపరికృష్ణాయాం స్వభూమౌ దాసకర్మకరదణణ ప్రతికర్శ 
భిర్వాపయేత్‌. 

3. కర్షణయ్రైపకరణబలీవర్డె శ్రైషామాసబ్ల్గం కారయేత్‌. కారుభిశ్చ 
కర్మారకుట్టాకభే దకరజ్డువర్తకసర్పగ్రాహాదిభిశ్చ. 

4. తేషాం కర్మ ఫలవినిపాతే తతృలహానం దణ్ణణః. 

వ్యా. 1. సీతాధ్యక్షుడు (వ్యవసాయశాఖ అధ్యక్షుడు Director of Agriculture) 
వృద్ధపరాశరాదులు రచించిన కృషిశాన్తం, శుల్చశాస్తం (భూమిలోని జలనాడులను 
తెలునుకునేశాన్త్రం), అగ్నివేశాదులు రచించిన వృక్షాయుర్వేదం-వీటిలో ప్రావీణ్యం 
సంపాదించి, లేదా,వీటిలో ప్రావీణ్యం ఉన్నవాళ్ల సహాయం తీసికొని సమస్తమైన 
ధాన్యాల బీజాలను, పుష్ప-ఫల-శాక-కంద-మూలబీజాలను, తీగలకు కాసే గుమ్మడి 
మొదలైన వాటి బీజాలను, క్షామం తీసే చెట్ల బీజాలను, పత్తి బీజాలను ఆ. యా తగిన 
సమయాలలో సేకరించాలి. = = 

2. ఆ బీజాలను చాలా నాగళ్లచేత దున్నిన స్వభూమిలో (ఆమా పంటలకు 
అనువైన భూమిలో) దాసులచేత, కర్మకరులచేత, దండప్రతికర్తలచేత (ఎదైన అపరాధానికి 


అధ్యక్షవ్రచారః - సీతొధ్యక్షః 243 


అనుభవించదగిన కారాగారవాసాదిశిక్షకు బదులు పనులు చేసేవాళ్లు దండప్రతికర్తలు,) 
చల్లించాలి. 

3. దున్నే యంత్రాలచేత, త్రాళ్లు కొడవళ్లు మొదలైన ఉపకరణాలచేత, 
ఎద్దులచేత, శిల్పులచేత, కమ్మరులచేత, వడ్రంగులచేత, తట్టలు అల్లే వాళ్లచేత 
(మేదకులు) త్రాళ్లు పేనేవాళ్లచేత, సర్పాలు పట్టుకొనేవాళ్లచేత వీళ్ల (విత్తనాలు చల్లే వాళ్లు) 
పనికి అడ్డంకులు రాకుండా చూడాలి. అనగా కర్ష్ణణయంత్రాదుల ద్యారా ముందు 
చేయవలసిన పని జరగకపోవడంచేత విత్తనాలు నాటడంలో ఆలస్యం లేకుండా 
చూడాలి. 

4. శిల్చుమొదలైన వాళ్లు చేసే ఆలస్యంచేత పని వల్ల రావలసిన ఫలంలో 
లోపం కలిగితే ఆ నష్టం ఎంత కలిగిందో అంత వాళ్లని దండించి వసూలు చేయాలి. 

మూ. 1. షోడశద్రోణం జాబ్గలానాం వర్షప్రమాణమధ్యర్థమానూ 
పానామ్‌ దేశవాపానామ్‌. అర్ధత్రయోదశాశ్మకానామ్‌, త్రయోవింశతిరవన్తీనామ్‌; 
అమితమపరాన్తానామ్‌; హైమన్యానాం చ కుల్యావాపానాం చ కాలతః. 

2. వర్షతిభాగః పూర్వపశ్చిమమాసయోః; ద్వౌ త్రిభాగౌ మధ్యమయోః. 
సుషమారూపమ్‌. 

3. తస్యోపలబ్ధిర్భహన్నతేః స్థానగమనగర్భాధానేభ్యః శుక్రో 
దయాస్తమయచారేభ్యః సూర్యస్య ప్రకృతివైకృతాచ్చ. 

4. సూర్యాత్‌ బీజసిద్ధిః, బృహస్పతేః సస్యానాం స్తమృకరితా. శుక్రాల్‌ 
వృష్టిరితి. 

వ్యా. 1. ఆ యా రకాల భూములలో పంటలు బాగా పండడానికి అవసరమైన 
వర్షపాతం చెపుతున్నాడు - మరుభూములలో పదహారు ద్రోణాల వర్షం, అనూపాలలో 
(జలప్రాయమైన-నీళ్లు బాగా లభించే భూములలో) ఇరవైనాలుగు ద్రోణాల వర్షం 
పంటలకు అనుకూలంగా ఉంటుంది. (వర్షించిన నీళ్లు కొలవడానికి నిర్మించిన ఒక 
హస్తం కైవారం గల పాత్రలో ఒక ద్రోణం నీళ్లు నిండుతే అక్కడ ఒక ద్రోణం వర్షం కురిసి 
నట్లు లెక్క. ఆ విధంగా పదహారుద్రోణాలు మొదలైన లెక్కలు కట్టి ఎ భూమికి ఎంత 
నీరు సరిపడుతుందో చూచుకొనేవారు). ఇప్పుడు ఆ యా దేశాలకు ఎంత వర్షం 
అవసరం అవుతుందో చెప్పబడుచున్నది. అశ్మక (ఆరట్ట) దేశంలో పదమూడున్నర 


244 కౌటిలీయమ్‌ అర్థశాస్తమ్‌ 


ద్రోణాల వర్షం, అవంతిదేశంలో ఇరవైమూడు ద్రోణాల వర్షం, పాశ్చాత్యదేశాలకు 
అమితమైన వర్షం అవనరం. మంచుచేత పంటలు పండే ప్రదేశాలలోను 
హిమవత్రాంతప్రదేశాలలోను కాలవల ద్వారా సాగు జరిగే దేశాలలోను ఆ యా 
కాలాలను పట్టి సస్యనిష్పత్తి బాగుంటుంది. అనగా వీటికి వర్షాపేక్ష అంతగా ఉండదు. 

2. పైన చెప్పిన దేశాలలోని వర్షపాతంలో మూడవ వంతు వర్షం వర్షా 
కాలమాసాలైన శ్రావణభాద్రపద ఆశ్వయుజ కార్తికమాసా లనే నాలుగు మాసాలలో 
మొదటిది నాల్గవది అయిన శ్రావణ కార్తికమాసాలలో పడుతుంది. మిగిలిన రెండు 
మూడవ వంతుల వర్షం మధ్యలోని భాద్రపద ఆశ్వయుజమాసాలలోపడుతుంది. వర్షం 
ఈ విధంగా ఉంటే దేశం కాంతిమంతంగా ఉంటుది. 

3. బృహస్పతిగ్రహంయొక్క స్థాన-గమన-గర్భాధానాలవల్ల, శుక్రుని ఉదయ- 
అస్తమయ-చారాలవల్ల, సూర్యుని ప్రకృతివైకృతంవల్లా సుషమారూపాన్ని (దేశం 
కాంతిమంతంగా ఉంటుందనే విషయం) ఊహించబడుతుంది. బృహస్పతి 
మేషాదిరాసులలో ఉండడం స్థానం. వృషభాదులలో ప్రవేశించడం గమనం. మార్గశీర్షం 
మొదలైన ఆరు మాసాలలో మంచు.పడడం మొదలైనది గర్భాధానం. శుక్రుడు 
సూర్యుడున్న రాసినుంచి దూరంగా ఉండడం ఉదయం. సూర్యునితో కలిసి ఒక 
రాసిలో ఉండడం అస్తమయం. ఆషాఢమాసంలో పంచమి మొదలైన తొమ్మిది 
తిధులలో (ఆ యా రాసులలో) సంచరించడం చారం. సూర్యుని Cl 
విరుద్ధంగా గూడు కట్టడం మొదలైనది ప్రకృతివైకృతం. 

4. సూర్యుని స్థితిని పట్టి సస్యఫలసిద్ది ఊహించబడుతుంది. బృహస్పతి 
స్థితిని పట్టి సస్యాలు వెన్ను వేయడం ఊహించబడుతుంది. శుక్రుని స్థితిని పట్టి వర్షం 
ఊహించబడుతుంది. 
శ్లో. ' త్రయః సాప్తాహికా మేఘా అశీతిః కణశీకరాః, 

_ షష్టిరాతపమేఘానామేషా వృష్టిః సమాహితా. 
' వాతమాతపయోగం చ విభజన్‌ యత్ర వర్షతి, 
క్రిస్‌ కరకాం శ్చ జనయంస్త త్ర సస్యాగమో ధ్రువః. 

వ్యా. మూడు మేఘాలు ఏడు అహోరాత్రాలు అవిచ్చిన్నంగా వర్షం కురుస్తాయి. 
ఎనభై మేఘాలు పెద్ద పరిమాణంలో ఉన్న తుంపరలు వర్షిస్తాయి. అరవై మేఘాలు 
ఎండతో కలిసి ఉంటాయి - ఒక ప్రక్క వర్షం ఒకప్రక్క ఎండా ఉంటూంటాయి అని 


అధ్యక్షవబారః - నీతాధ్వక్షః 245 


అర్థం. ఈ విధమైన వర్షపాతం సమమైన వర్షప్రాతం, ఇది సస్యానుకూలమైనది. 

ఏ దేశంలో మేఘం వర్వాన్నీ ఎండనూ చక్కగా విభజించి వర్షిస్తూ మూడు 
మూడు కృషులను ప్రవర్తింపచేస్తుందో (మూడు పంటలు వేయడానికి వీలు కల్పిస్తుందో) 
అక్కడ మంచి పంట తప్పని సరిగా పండుతుంది. “త్రీన్‌ కర్షకాన్‌'కు బదులు “త్రీన్‌ 
కరీషాన్‌' అనే పాఠం ఉన్నదట. ఆ పక్షంలో మూడు పర్యాయాలు గోమయాదులను 
ఎరువునిమిత్తం సేకరించడానికి వీలు కల్పిస్తుందో అని అర్ధం. 

మూ. 1. తతః ప్రభూతోదకమ్‌ అల్ఫోదకం వా సస్యం వాపయేత్‌. 

2. శాలి వ్రీహికోద్రవతిలప్రియజ్లుదారకవరకాః పూర్వవాపాః. ముద్గ 
మాషశ్రైబ్యా మధ్యవాపాః, కుసుమృమసూరకులుత్లయవగోధూమకలాయాతసీ 
సర్షపాః పశ్చాద్వాపాః. 

3. యథర్తువశేన వా బీజావాపాః. 

4. వాపాతిరిక్తమర్గసీతికాః కుర్యుః. స్వవీరోోవజీవినో వా 
చతుర్ధపజ్బుభాగికాః. యథేష్టమనవసితభాగం దద్యురన్యత్ర కృ్ణచ్చభ్యః. 

వ్యా. 1. ఎంత వర్షం పడిందో తెలుసుకొన్న తరవాత వర్షప్రమాణాన్ని పట్టి, 
ఎక్కువ నీరు కావలసిన పంటగాని, తక్కువ నీరు కావలసిన పంట గాని వెయ్యాలి. 

2. శాలి (ఒక వరి), బ్రిహి (ఒకరకం వరి), కొట్టిలు, తిలలు, ప్రియంగువులు, 
దారకలు, వరకలు - ఇవి కాలంలో ' ముందు చల్లవలసినవి. పెసలు, మినుములు, 
ఎశేబ్యాలు - ఇవి మధ్య చల్లవలసినవి. కుసుంభం, మసూరం (ఒక రకం శనగలు). 
ఉలవలు, యవలు, గోధుమలు, కలాయాలు, అతసులు, తెలఆవాలు(సీజన్‌) చివర 
చల్లవలసినవి. | 

3. లేదా -బితువులను పట్టి సరియైన కాలం నిర్ణయించుకొని విత్తనాలు 
చల్లాలి. 

4. సీతాధ్యక్షుడు విత్తనాలు చల్లగా మిగిలిన భూమిలో అర్ధసీతికులు 
(పంటలో సగం భాగం తీసుకొనే వ్యవసాయదారులు) వ్యవసాయం చెయ్యాలి, లేదా 
స్వవీర్యోపజీవులు (కష్టపడి పనిచేసే వాళ్లు) నాల్గవ వంతు గాని, ఐదవ వంతు గాని 
తీసికొని వ్యవసాయం చెయ్యాలి. మిగిలినది రాజుకు చెందుతుంది అని అర్థం. 
వ్యవసాయం చేస్తామని భూమి తీసికొని ఆ పని పూర్తిచేయనివాళ్లు రాజు ఎంత విధిస్తే 
అంత పంట రాజుకు ఇవ్వాలి. అయితే ఏ ప్రాకృతికక్షేశాలచే తనైనా ఇవ్వజాలనివాళ్లు 


246 కౌటిలీయమ్‌ అర్జళ్యా 


రాజుకు ఏమీ ఇవ్వవలసిన పని లేదు. ఈ సందర్భంలో గణపతిశాస్త్రి ఒక ప్రాచీనళ్లో 
ఉదాహరించారు- 


“రాజా భూమే: పతిర్హృష్టః శాస్తజ్హైరుదకస్య చ, 
తాభ్యామన్యత్తు యద్దవ్యం తత్ర స్వామ్యం కుటుమ్బినః”. 
“భూమీ నీరూ కూడ రాజు సొత్తు. కుటుంబవంతులకు ఈ రెండింటి 
మినహాయించి గృహపశ్వాదులమీద మాత్రమే అధికారం”. 
మూ. 1. స్వసేతుభ్యః హస్తప్రవర్తితముదకభాగం పజ్బమం దద్యు 
స్కన్థప్రావర్తిమం చతుర్ధమ్‌, స్తోతోయన్తప్రావర్తిమం తృతీయమ్‌. 
2. చతుర్థం నదీసరస్తటాకకూపోద్దాటమ్‌. 
3. కర్మోదకప్రమాణేన కైదారం, హైమనం, గ్రెష్మికం వా సస్య 
పయేత్‌. 
4. శాల్యాది జ్యేష్టమ్‌, షణ్లో మధ్యమః. ఇక్షుః ప్రత్యవరః. ఇక్షవో పి 
బహ్వాబాధాః వ్యయగ్రాహిణశ్చ. 


ఈష 


5. ఫేనాఘాతో వల్లీఫలానాం, పరీవాహాన్తాః, పిప్పవిమృద్స్వీకేక్షూణామ్‌ 
కూపపర్యన్తాః శాకమూలానామ్‌, హరణిపర్యన్తాః హరితకానాం, పాల్యోలవానా. 
గన్భభైషజ్యో శీరహ్రీవేరపిజ్ఞాలుకాదీనామ్‌, యథాన్వం భూమిషు చ 
స్వల్పాశ్చానూప్యాశ్చౌాషధీః స్థాపయేత్‌. 

వ్యా. 1. తమ జలాలయాలనుంచే చేతులతో (కుండలు మొదలైన వాటితో) 
నీరు పోసి పండించినవాళ్లు పంటలో ఐదవభాగం రాజుకు ఇవ్వాలి. కావడి మీద నీరు 
తీసుకొని పండించిన దానిలో నాల్గవ వంతు ఇవ్వాలి. మోట మొదలైన జలయంత్రాల 
చేత నీరు తీసుకొని పండించినదానిలో మూడవ వంతు ఇవ్వాలి. 

2. నదులు, పెద్ద చెరువులు, చిన్న చెరువులు,నూతులు - వీటినుండి 
యంత్రాల ద్వారా నీరు తీసుకొని పండించినదానిలో నాల్గవ వంతు ఇవ్వాలి. 

3. నీరు లభించడాన్ని పట్టి వరిచేలల్లో పండేదాన్ని, శీతకాలం పంటలనూ, 
గ్రీష్మంలో పండే పంటలను నాటించాలి. 


4. శాలి మొదలైనవి అత్యుత్తమైనవి, అరటి మొదలైనది మధ్యమం. 
చెరుకుపంట అధమం; ఎందువల్ల ననగా చెరుకుపంటకు చాలా విఘాతాలు 


అధ్యక్షవ్రబారః - సీతాధ్యక్షః 247 


కలుగుతూంటాయి, ఖర్చు కూడా ఎక్కువ అవుతుంది. 

5. తీగలకు కాసే ఫలాలకు (బీర,గుమ్మడి మొ.) నీటి నురుగు తగిలే 
ప్రదేశాలు మంచివి. జలప్రవాహానికి దగ్గరగా ఉన్న ప్రదేశాలు పిప్పళ్లకి, ద్రాక్షకి, చెరుకుకి 
మంచివి, కూరగాయలకి, దుంపలకి నూతికి దగ్గరగా ఉన్న భూమి, కాలవ ప్రక్క 
భూములు పచ్చగడ్డి మొదలైనవాటికి, పాలం మధ్య ఏర్పరచి నీరు నింపిన భూములు 
(పాల్య) కోసి తీసుకునే గంధద్రవ్యాల మొక్కలకీ,ఉల్లి మొదలైన బెషధోపయుక్త 
మైనవాటికీ, హ్రీవేరం, పిండాలుకం మొదలైనవాటికీ మంచివి. ఆ యా భూములకు 
తగినట్లుగా మెట్ట భూములలోనూ, తేమనేలలలోను పండే పంటలు వేయించాలి. 

మూ. 1. తుషారపాయనమ్‌ ఉష్టశోషణం వా సప్తరాత్రాదితి 
ధాన్యబీజానామ్‌. త్రిరాత్రం పబ్బురాత్రం వా కోశీధాన్యానామ్‌. మధుఘృత 
సూకరవసాభిః శకృద్యుక్తాభిః కాణ్ణబీజానాం ఛేదలేపః, మధుఘృతేన కన్గానామ్‌. 
అస్థిబీజానాం శకృదాలేపః: శాఖినాం గర్తదాహో గోస్థిశకృద్భిః కాలే దౌహృదంచ. 

2. ప్రరూఢాంశ్చ అశుష్కకటుమత్స్యాంశ్చ స్నుహిక్షీరేణ పాయయేత్‌. 


3. శ్లో. కార్పాసపారం నిర్మోకం సర్పస్య చ సమాహరేత్‌, 
న సర్పొస్తత్ర తిష్టన్తి ధూమో యత్రైష తిష్టతి. 


వ్యా. ధాన్యాల విత్తనాలను ఏడు రోజుల పాటు రాత్రులయందు మంచులో 
ఉంచుతూ పగలు ఎండలోఎండబెట్టాలి. మినుములు, పెసలు మొదలైన కోశీధాన్యాల 
(పైన గుల్ల ఉండే ధాన్యాల) విత్తనాలకు మూడు రోజులు గాని, ఐదు రోజులు గాని ఈ 
విధంగా చెయ్యాలి. చెరుకు మొదలైన కాడలు పాతే బీజాలను (కాండబీజాలను) కోసిన 
చోట పేడలో తేనె,నెయ్యి,పంది కొవ్వు కలిపి పూయాలి. దుంపజాతుల విత్తనాలను 
కోసిన చోట తేనె, నెయ్యి పూయాలి. ఎముకల వలె గట్టిగా ఉండే పత్తి మొదలైన వాటి 
విత్తనాలకు పేడ పూయాలి. మామిడి మొదలైన మొక్కలు పాతడానికి ముందు పాతే 
గోతులను కాల్చి పాతాలి; పుష్పఫలాదుల కాలంలో దౌహృదం (చెట్లు బాగా పెరిగి బాగా 
పూయడానికి, కాయడానికీ చేసే సంస్కారానికి దౌహృదం అని పేరు) చెయ్యాలి. 

2. పై బీజాలు మొలకలెత్తిన వెంటనే వాటిమీద పచ్చిగా ఉన్న చిన్న చేపలు 
కలిపిన స్నుహి అనే మొక్కనుండి తీసిన పాలు ఎరువుగా వెయ్యాలి. (ఇలా చేస్తే పురుగు 
పట్టకుండౌ ఉంటుంది). 


248 కౌటిలీయమ్‌ ఆర్థశాన్రమ్‌ 


3. “పత్తిగింజలు, పాము కుబుసం ఈ రెండూ కలిపి ధూపం వేస్తే ఆ ధూపం 
వేసిన చోట సర్పాలు ఉండవు". 

మూ. 1. సర్వబీజానాం తు ప్రథమవాపే సువర్గోదకసంప్పుతాం 
పూర్వముష్టిం వాపయేత్‌. అముం మన్రం చ బ్రూయాత్‌. 
శ్లో “ప్రజాపతయే కొశ్యపాయ దేవాయ నమః సదా 

సీతా మే బుధ్యతాం దేవీ బీజేషు చ ధనేషు చి. 

2. షణ్బ్ణవాటగోపాలకదాసకర్మకరేభ్యః యథాపురుషపరివాపం భక్తం 
కుర్యాత్‌. సపాదపణికం మాసం దద్యాత్‌. కర్మానురూపం కారుభ్యో భక్తవేతనమ్‌. 


3. ప్రశీర్ణం చ పుష్పఫలం దేవకార్యార్థం, బ్రీహియవమాగ్రయణార్థం 
శోత్రియాస్తప or రాశిమూలమ్‌ ఉజ్బవృత్తయః. 

వ్యా. 1. ఎ విత్తనాలైనా ముందుగా చల్లేటప్పుడు మొట్టమొదటి పిడికెడు 
విత్తనాలు బంగారం ముంచిన నీళ్లతో తడిపి ఈ మంత్రం చదువుతూ చల్లించాలి- 

“సృష్టికర్తయైన కాశ్యపునికీ లేదా బ్రహ్మదేవునికీ, సూర్యునికీ, పర్దన్యదేవునికీ 
(వర్షదేవతకు) ఎల్లప్పుడు నమస్కారం. దేవియైన (పూజ్యురాలైన, తల్లియైన) సీత 
(దున్నిన నేల) మీద చల్లిన విత్తనాలు,పంటలు బాగా వృద్ధిపాందుగాక” 

2. అరటి తోటలు, చెరుకు తోటలు మొదలైనవాటిని (షల్ణ) రక్షించేవాళ్లకు, 
గోపాలకులకు (గోవులను, ఎద్దులను రక్షించేవాళ్లకూ), దాసులకు, పనివాళ్లకు వాళ్లు 
చేసిన పనికి తగిన విధంగా భోజనాలు (భక్తం=బత్తెం) ఏర్పాటు చెయ్యాలి. నెలకు 
ఒకటింపావు పణాలు జీతం ఇవ్వాలి. వడ్రంగులు మొదలైన శిల్పులకు వాళ్లు చేసిన 
పనులను పట్టి భోజనం (బత్తెం) జీతం ఇవ్వాలి. 

3. స్వయంగా రాలిన పువ్వులూ, పండ్లూ దేవతాపూజాదుల నిమిత్తమూ, 
స్వయంగా రాలిన ధాన్యం, యవలు ఆగ్రయణం కొరకు (పంటలు క్రొత్తగా వచ్చినప్పుడు 
ఆ ధాన్యాదులతో చేసే ఒకానొక ఇష్టిక్‌ - యాగానికి - ఆగ్రయణం అని పేరు) 
శ్రోత్రియులు, మునులు తీసికొనవచ్చును. కళ్లంలోని ధాన్యరాశులు తీసివేసిన చోట 


మిగిలి ఆక్కడ పడి ఉన్న వెన్నులు ఊంఛవృత్తిచేసే సీ వాళ్లు (అలాంటివి ఏరుకొని బాటిల్‌ 
జీవించేవాళ్లు) తీసికొనవచ్చును. 


అధ్యక్షవ్రచారః - సీతాధ్యక్షః 249 


శో. 


యథాకాలం చ సస్యాది జాతం జాతం ప్రవేశయేత్‌, 


న క్షేత్రే స్థాపయేత్‌ కించిత్‌ పలాలమపి పణ్ణితః. 1. 
ప్రకరాణాం సముచ్రాయాన్‌ వలభీర్వా తథావిధాః, 
న సంహతాని కుర్వీత న తుచ్చాని శిరాంసి చ. 2 


ఖలస్య ప్రకరాన్‌ కుర్యాన్మణ్ణలాన్తై సమాశ్రితౌన్‌, 
అనగ్నికొః సోదకాశ్చ ఖలే స్యుః పరికర్మిణః. 3. 


ఇతి కౌటిలీయార్థశాగ్రే అధ్యక్షప్రచారే ద్వితీయాధికరణే చతుర్వింశో ౬ధ్యాయః 


సీతాధ్యక్షః, ఆదితః పజ్బుచత్వారింశః. 


వ్యా. “ఆ యా కాలాలలో పండిన సస్యాన్ని పండినది పండి నట్లుగా 


కోష్టాగారంలో చేర్చాలి. తెలివైన సీతాధ్యక్షుడు ఏమీ కూడా, చివరికి పాల్లు, వట్టిగడ్డీ 
కూడా పాలంలో విడిచిపెట్టకూడదు”. 


“ధాన్యం నిలవచేసే స్థానాలను చాలా ఎత్తుగా కట్టించాలి. లేదా ఆ విధమైన 


చాలా ఎత్తుగా ఉండే డాబా ఇండ్లను నిర్మించాలి. ఆ కోష్టాలు ఒకదాని కొకటి దగ్గర 
దగ్గరగా ఉండే టట్లు కట్టించకూడదు. వాటి పై కప్పులు తేలికగా ఉండే టట్లు 
నిర్మించకూడదు. యుంరమూమారుతాదులకు ఎగిరిపోకుండా చాలా గట్టిగా ఉండేటట్లు 
కట్టించాలి.” 


“ప్రకరాలను (ధాన్యకోష్టాలను) మండలాకారంగా ఉండే కళ్లాల దగ్గరగా 


ఉండే టట్టు ఎర్బరచాలి. కళ్లాలలో పని చేసేవాళ్లు నిప్పు దగ్గరకు రానీయకూడదు; నీళ్లు 
దగ్గరగా ఉంచుకోవాలి (అగ్నిప్రమాదం నుంచి రక్షించుకొనడంకొరకు)”. 


“బాలానందిని” అను కౌటిలీయార్థశాస్రాంధ్రవ్యాఖ్యానంలో అధ్యక్షప్రచారం అనే 
ద్వితీయాధికరణంలో సీతాధ్యక్రుణ్ణి గూర్చిన ఇరవైనాల్లవ అధ్యాయం సమాప్తం. 


1పారంభంనుంచి నలఖైఐదవ అధ్యాయం సమాప్తం. 


250 కౌటిలీయమ్‌ అర్థశాన్తమ్‌ 
అథ పజ్వువింశో ౬ధ్యాయః ' 
ద్విచత్వారింశం ప్రకరణమ్‌ - నురాధ్యక్షః 


మూ. 1. సురాధ్యక్షః సురాకిణ్వవ్యవహారాన్‌ దుర్గే జనపదే స్కన్గావారే 
వా తజ్ఞాతసురాకిణ్యవ్యవహారిభిః కారయేదేకముఖమనేకముఖం వా, 
విక్రయ(క్రయవశేన వా, షట్టతమత్యయమన్యత్ర కర్త విక్రేతాణాం స్థాపయేత్‌. 
గ్రామాదనిర్ణయన మసంపాతం చ సురాయాః, ప్రమాదభయాత్‌ కర్మను 
నిర్దిష్టానామ్‌, మర్యా దాతిక్రమభయాదార్యాణామ్‌, ఉత్సాహనభయాచ్చ 
తీక్రా నామ్‌. 

2. లక్షితమల్సం వా చతుర్భాగమ్‌, అర్థకుడుబం, కుడుబమ్‌, 
అర్ధప్రస్థం వేతి జ్ఞాతశౌచా నిర్భరేయుః. 

3. పానాగారేషు వా పిబేయురసంచారిణ:. 

4. నిక్షేపోపనిధిప్రయోగాపహృతాదీనామ్‌, అనిష్టాపగతానాం చ 
ద్రవ్యాణాం జ్ఞానార్థమ్‌ అస్వామికం కుష్యం హిరణ్యం చోపలభ్య 
నిక్షేప్తారమన్య(త్ర వ్యవదేశేన గ్రావాయేల్‌. అతివ్యయుకర్తారవ్‌ం, 
అనాయతివ్యయం చ. 

వ్యా. 1. సురాధ్యక్షుడు (The Controller of spirituous liquors) మద్యానికీ, 
కిణాలకి (౯6౧09౧6) సంబంధించిన క్రయవిక్రయవ్యవహారాలను, వాటియందు 
నేర్పు కలవాళ్లచేత (ఈ వ్యవహారంలోనే పుట్టి పెరిగిన వాళ్లచేత-తజ్ఞాత) దుర్గంలోను, 
జనపదంలోను (గ్రామప్రాంతంలోను) సైన్యావాసాలలోను, ఒక ప్రదేశంలో గాని, 
అనేకమైన స్థానాలలో గాని, క్రయవిక్రయాలకు వీలు ఉండడాన్ని బట్టిగాని చేయించాలి. 
ఈ విధంగా నిర్ణయించిన స్థానాలలో కాక ఇతరస్థానాలలో మద్యాదులు తయారుచేసిన 
వాళ్లకీ, కొనేవాళ్లకీ, అమ్మేవాళ్లకీ ఆరు వందలు పణాలు జుర్మానా నిర్ణయించాలి. 
మద్యాదులను గ్రామనుండి బైటకు తీసికొని వెళ్లడం గాని, దానిని ఎక్కువ ప్రమాణంలో 
నిల్వచేయడం గాని జరగనివ్వకూడదు.అలా జరిగితే కర్మలలో నియుక్తు లైనవాళ్లు 
తమ కర్తవ్యాల విషయంలో సోమరితనం వహిస్తారు. ఆర్యులు (పెద్ద మనిషితరహాగా 


శ 


అధ్యక్షవబారః - నురాధ్యక్షః 251 
ఉండవలసినవాళ్లు) నియమాలను అతిక్రమిస్తారు. తీక్షస్వభావం గలవాళ్లు మద్యం 
తాగి క్రూరకృత్యాలు చేస్తారు. 

2, అయితే పెద్దమనుషులుగా గుర్తింపబడిన వ్యక్తులు ముద్రవేసిన 
అల్పప్రమాణమైన సురను గాని, నాల్గవవంతు కుడుబం గాని, అర్ధకుడుబం గొని, ఒక 
కుడుబం గాని, ప్రస్థంలో సగం గాని, ఒక ప్రస్థం కాని తీసికొని వెళ్లవచ్చును. 

3. లేదా వాళ్లు మత్తుగా ఉన్న సమయంలో బైట తిరగకుండా పానగృహాలలోనే 
మద్యపానం చేయవచ్చును. 

4. మద్యపానంకోసం పానశాలకి వచ్చినవాళ్లు ఎవరైనా తమవి కాని కుప్యాన్ని 
(ఖడ్గాదులను) గాని, బంగారం కాని కుదువబెడితే, సందేహం కలిగిన సురాధ్యక్తుడు, 
నిక్షేపం ద్వారా గాని (దాచడానికి ఇవ్వడం నిక్షేపం 7౧90 ఉపనిధిగా (ఒకరి దగ్గర 
ఉంచబడినది 6౮600510గాని, తాకట్టుగా గాని (ప్రయోగం Pledge), అపహరించడంవల్ల 
గాని వాళ్లకి లభించినవీ, లేదా ఏదైనా మరొక అపమార్గం ద్వారా వాళ్లకి లభించినవీ 
అయిన ఆ సొమ్ముల అసలు స్వామిని తెలుసుకొనడం కోసం వాళ్లని ఏదో వంకమీద 
మద్యశాలలో కాక మరొక స్థానంలో రాజభటులచేత పట్టించాలి. ఎక్కువ ధనం ఖర్చు 
పెడుతున్నవానినీ, ఆదాయానికి మించిన ఖర్చు చేస్తూన్నవానినీ కూడ పట్టించాలి. 

మూ. 1. న చానర్భేణ కాలికాం వా సురాం దద్యాత్‌ అన్యత్ర 
దుష్టసురాయాః. తామన్యత్ర విక్రాపయేత్‌. దాసకర్మకరీభ్యో వా వేతనం 
దద్యాత్‌. వాహనప్రతిపానం, సూకరపోషణం వా దద్యాత్‌. 

2. పానాగారాణి అనేకకక్ష్యాణి విభక్తశయనాసనవన్తి పానోద్దేశాని 
గన్చమాల్యోదకవన్తి బుతుసుఖాని కారయేత్‌. 

3. తత్రస్థాః ప్రకృత్యాత్పత్తికా వ్యయౌ గూఢా విద్యుః ఆగన్తూంశ. 

4. క్రత్యాణాం మత్తసుష్తానామ్‌ అలజ్రరాచ్చాదనహిరణ్యాని చ 
విద్యుః. తన్నాశే వణిజః తచ్చ తావచ్చ దణ్ణం దద్యుః. 

5. వణిజస్తు సంవృతేషు కక్ష్యావిభాగేషు స్వదాసీభిః పేశలరూపాభి 
రాగన్తూనాం వాస్తవ్యానాం చ ఆర్యరూపాణాం మత్తసుప్తానాం భావం విద్యుః. 

వ్యా. 1. సురకు వెంటనే ఖరీదు తీసికొనకుండా కాలాంతరంలో దాని ఖరీదు 
చెల్లించే పద్ధతిలో దానిని అమ్మకూడదు. దుష్టమైన సుర అయితే మాత్రం దానిని 


252 కౌటిలీయమ్‌ అర్థళాస్తమ్‌ 


అరువుకు అమ్మవచ్చును. అలాంటి దుష్టమైన (పాడైపోయిన, నిలవ ఉండిపోయిన) 
సురను మరొక చోటికి పంపి అక్కడ అమ్మించాలి. లేదా దాన్ని దాసులకు, కర్మకారులకూ 
జీతానికి బదులు ఇవ్వాలి. లేదా దానిని ఎద్దులు, గుజ్బాలు మొదలైన బళ్లులాగే 
పశువులకు మత్తు బలం కలిగించే పానంగా ఇవ్వాలి లేదా పందులకు పోషకపానీయంగా 
ఇవ్వాలి. 

పానగృహాలలో చాలా గదులు, వాటిలో వేరు వేరు పక్కలు, ఆసనాలు 
ఏర్పరచాలి. మద్యపానం చేసే స్థానాలలో సువాసనలు, ద్రవ్యాలు, పుష్పమాలలు, 
ఉదకం ఉండేటట్లు చూడాలి. వేరు వేరు బుతువులలో సుఖకరంగా' ఉండే టట్లు 
ఏర్పరచాలి. 

3. గూఢచారులు అక్కడ ఉపచారకుల వేషాలలో ఉండి మద్యపానం 
చేసేవాళ్లు మామూలుగా చేసే ఖర్చులూ, కొన్ని విశిష్టమయాలలో చేసే ఖర్చులూ 
పరిశీలిస్తూ ఉండాలి. విదేశాలనుంచి వచ్చేవాళ్లని గూర్చి తెలుసుకుంటూండాలి. 

4. మత్తెక్కి నిద్రపోతూన్న క్రేతల (మద్యం కొనేవాళ్ల) శరీరాలమీద ఏ 
అలంకారాలు, ఎ విధమైన వస్త్రాలు ఉన్నాయో, ఎంత ధనం ఉందో తెలుసుకోవాలి. 
అవి ఏమైనా పోతే వర్తకులు ఎంత సొమ్ము పోయిందో అదీ, దానికి మరంత సొమ్ము 
దండంగా వాళ్లకి (సొమ్ము పోయిన మద్యసేవకులకు) ఇవ్వాలి. 

5. వర్తకులైతే రహస్యమైన కక్ష్యావిభాగాలలో (గదులలోని చిన్న విభాగాలలో) 
మత్తెక్కి నిద్రపోతూన్న, ఆర్యుల వలె (పెద్దమనుష్యుల వలె) కనబడుతున్న విదేశీయుల 
భావాలనూ, ఆ గ్రామనగరాదులలోనే నివసించేవాళ్ల భావాలనూ సుకుమారమైన 
రూపం గల తమ దాసీస్తీల ద్వారా తెలుసుకుంటూ ఉండాలి. 

మూ. 1. మేదకప్ర ప్రసన్నాసవారిష్టమైరేయమధూనామ్‌. 

డ్‌ ఉదకద్రోణం, మా మర్జాఢకం, త్రయః ప్రస్థాః కిబ్వ స్యేతి 
మేదకయోగః. 

ర్తి ద్వాదశాఢకం పిష్టస్య, ప పబ్బ ప్రస్థా న కిబ్వస్య, పుత్రకత్వక్‌ఫలయుకో 
వౌ జాతిసంభారః ప్ర ప్రసన్నాయోగః. ” .. 

4. కపిష్ధతులాఫాణితం పజ్బతౌలికం ప్రసా మధునః ఖల పరా. 
పాదాధికో జ్యేష్ట, పాదహీ నః కనిష్టః. 


అధ్వక్షవవారః - నురాధ్యక్షః 253 


5. చికిత్సకప్రమాణాః ప్రత్యేకశో వికారాణామరిష్టాః. 

6. మేషశృజీ త్వక్కాధాభిషుతో గులప్రతీవాపః పిప్పలీమరిచసంభారః 
త్రిఫలాయుక్తో వా మైరేయః. గులయుక్తానాం వా సర్వేషాం త్రిఫలాసంభారః. 

7. మృద్వీకారసో మధు. తస్య స్వదేశో వ్యాఖ్యానం కాపిశాయనం 
హారహూరక మితి. 

వ్యా. 1. మేదకం, ప్రసన్న, ఆసవం, అరిష్టం, మైరేయం, మధు అనే ఆరు 
రకాలైన మద్యాలు తయారుచేసే విధానం చెప్పబడుతున్నది. 

2. ఒక ద్రోణం నీళ్లు, ఆఢకంలో సగం బియ్యం, మూడు ప్రస్థాలు కిణ్వం ఇవి 
కలిపితే మేదకం అనే మద్యం తయా రవుతుంది. కిణ్వం అనగా మద్యబీజం; కొన్ని 
వస్తువులు కలిపి వండి తయారు చేసిన ప్రధానమాదకద్రవ్యం (FErMent). 

3. పన్నెండు ఆఢకాల పిండి, ఐదు ప్రస్థాల కిణ్వం లేదా ఐదు ప్రస్థాల కిణ్వం 
వంటి సంభారం (మిక్‌శ్చర్‌) పుత్రకం అనే చెట్టు బెరడు, పండ్లు కలిపినది ప్రసన్న అనే 
మద్యం తయారు చేసే యోగం. 

4. ఒక తుల (నూరు పలాలు) వెలగగుజ్ఞు, ఐదు తులల ఫాణితం, ఒక ప్రస్థం 
తేనె కలిపితే ఆసవం తయారవుతుంది. తేనె ప్రస్థానికి ఒక పావు హెచ్చిస్తే శ్రేష్టమైన 
ఆసవం తయా రవుతుంది, ఒక పావు తగ్గిస్తే నాసిరకం ఆసవం తయారవుతుంది. 

5. వాతప్రకోపం వంటి రోగాలకు వైద్యులు చెప్పే వస్తువులను ఆ యా 
ప్రమాణాలలో ఉపయోగించి వేరు వేరు అరిష్టాలు తయారు చెయ్యాలి. 

6. మేషశ్ళంగి అనే చెట్లు బెరడు ఉడికించి తయారుచేసిన క్యాథం (కషాయం) 
చిలికి, కొంత బెల్లం కలిపి పిప్పళ్లు, మిరియాలు చూర్ణం చేసి తయారుచేసిన చూర్ణం 
(mixture) గాని, త్రిఫలాచూర్ణం గాని కలిపిన ట్లయితే మైరేయం అనే మద్యం 
తయారవుతుంది. బెల్లం కలిసిన అన్ని విధాలైన మద్యాలలోను త్రిఫలాచూర్ణం 
కలపవచ్చును. 

7. ద్రాక్షపళ్ల రసంతో తయారు చేసినది 'మధు' అనే మద్యం. అది తయారు 
చేసే దేశాన్ని పట్టి దానికి 'కాపిశాయనం' (కపిశానదీతీరస్థదేశంలో తయా రయినది) 
అనీ, 'హారహూరకం' (హారహూరం అనే నగరంలో తయారయినది) అనీ పేర్లు. 

మూ. 1. మాషకలనీ ద్రోణమామం సిద్ధం వా త్రిభాగాధికతణ్బులం 
మోరటాదీనాం కార్షికభాగయుక్తం కిల్వాబన్థః. 


2. పాఠాలోధ్రతేజోవత్యేలావాలుకమధుకమధురసాప్రియజ్ను 
దారుహరిద్రామరిచపిప్పలీనాం చ పాళ్ళకర్షికః సంభారయోగః మేదకస్య 
ప్రసన్మాయాశ్చ. మధుకనిర్యూహయుక్తా కటశర్కరా వర్ణప్రసాదనీ చ. 

3. చోచచిత్రకవిలబ్లగజపివృలినాం చ కార్షికః క్రముక 
మధుకముస్తాలోధ్రాణాం ద్వికార్షిక శ్చాసవసంభారః. దశభాగ్యశ్చైషాం బీజబన్టః, 

4. ప్రసన్నాయోగః శ్వేతసురాయా:. 

వ్యా. 1. ఉడికించనిది గాని ఉడికించినది గాని ఒక ద్రోణం మినుగుల చోవి, 
దానికి మూడవ వంతు అధికమైన (17,) బియ్యం పిండి, ఒక్కొక్క కార్షికం మోరట 
మొదలైనవి ఇవి కిణ్వం (మాదక ద్రవ్యబీజం) తయారు చేసే యోగం. 

2. పాఠ, లోధ్రం, తేజోవతి, ఎలక్కాయలు, మధుకం, మధురస, ప్రియంగువు 
కజ్జపిప్పలి, పసుపు, మిరియాలు, పిప్పళ్లు - వీటి చూర్ణం ఐదేసి కర్షాలు మేదకం, ప్రసన్న 
అనే మద్యం తయారుచేయడానికి కలపాలి. వీటికి మంచి రంగు రావడంకొరకు 
మధుకం కషాయంలో కటశర్కర చేర్చి వాటిలో కలపాలి. 

3. చోచం, చిత్రకం, కవిలంగం, గజపిప్పలి వీటి చూర్ణం ఒక్కొక్క కర్ణం, 
క్రముకం, మధుకం, ముస్త, లోధ్రం- వీటి చూర్ణాలు రెండేసి కర్గాలు - ఇవి ఆసవానికి 
ఉపయోగించే సంభారం. వీటిలో పదవ వంతు కిణ్వం చేర్చాలి. 

4. తెల్లని మద్యం తయారు చేయడానికి కూడా ప్రసన్నకి చెప్పిన యోగమే. 

మూ. 1. సహకారసురా, రసోత్తరా, బీజోత్తరా వా మహాసురా, 
సంభారికీ వా. 

2. తాసాం మోరటాపలాశపత్తూరమేషశ్ళణ్గీ కరజ్ఞక్షీరవృక్షకషాయ 
భావితం దగ్గకటశర్కరాచూర్ణం లోధ్రచిత్ర కవిలబ్గపాఠాముస్తా కలిబ్ల 
యవదారుహరి ద్రేస్టీవరశతపుష్పామార్గసప్తపర్ణ నిమ్బాస్ఫోతకల్కార్ధయు క్ర 
మన్తర్నఖో ముష్టిః కుమ్బీం రాజపేయాం ప్రసాదయతి. ఫాణితః పజ్బుపలికశ్చాత్ర 
రసవృద్ధిః దేయః. 

_ 3. కుటుమినః గక = బెషధార్ధం వా అన్యద్‌ వా 
కర్తుం లభేరన్‌. - 


అధ్యక్షవచారః - నురాధ్యక్షః 255 


4. ఉత్సవయాత్రాసు చతురహః సౌరికో దేయః. తేషు అననుజ్ఞాతానాం 
ప్రహవణాన్తం దైవసికమత్యయం గృహ్గీయాత్‌. 

వ్యా. సహకార (మామిడి) తైలం లేదా రసం కలిపిన సుర సహకారసుర. 
బెల్లం పాలు ఎక్కువ కలిపినది రసోత్తర. దీనికే శీధువు అని కూడ పేరు. బీజద్రవ్యం 
పాలు ఎక్కువ కలిపినది మహాసుర. సంభారాల పాళ్లు ఎక్కువ కలిపినది సంభారికి. ఈ 
నాలుగూ సురాఖేదాలు. 

2. పైన చెప్పిన నాలుగు రకాల సురలలో ఒక కుంభికి (ఒక కుంభి ప్రమాణం 
గల సురకి) మోరట, మోదుగ, పత్తూరం మేషశ్శంగి, కరంజం, మజ్జి మొదలైన 
పాలచెట్ల బెరడు - వీటి కషాయంతో, కొల్చిన కటశర్కర చూర్ణాన్ని భావనచేసి (శుద్ధిచేసి), 
దానితో లోధ్రం (లొద్దుగ) చిత్రకం, విలంగం, పాఠ, ముస్త కలింగయవలు, కజ్దపసుపు, 
కలవదుంప, శతపుష్ప, ఉత్తరేణి, ఎడాకుల అరటి, వేప, ఆస్ఫోతం వీటి కల్కం (నూరిన 
ముద్ద) ఆ చూర్ణంలో సగం పాలు ఉండే టట్లు చూచుకొని ట్రేళ్ల గోళ్లు కనబడ కుండా 
ఉండే టట్లు పట్టిన ఒక పిడికిలి. అది కలిపితే అది రాజపేయం అయిన సురను 
పరిశుభ్రం చేస్తుంది, రాజులు కూడ త్రాగడానికి ఉపయోగించే సుర తయారుచేస్తుంది. 
దీని రుచి పెంచడానికి ఐదు పలాల బెల్లం పాకం కలపాలి. 

3. ఉత్సవాదులలో తెల్లని సురను, బెషధంగా అరిష్టాన్ని గాని, మరి ఇతర 
పేయాన్ని గాని తయారుచేసుకొనడానికి కుటుంబవంతులకు అనుజ్ఞ ఇవ్వాలి. 

4. ఉత్సవాలలోను, చాలమంది కలిసి ఆనందోత్సవాలు జరుపుకునే టప్పుడు, 
జాతరలలోను నాలుగు రోజులు సుర తయారుచేసికొనడానికి (పౌరులకు) అనుమతి 
ఇవ్వాలి. అనుమతి లేకుండా సుర తయారుచేసేవాళ్లని ఆనందోత్సవాలు జరిగిన అన్ని 
రోజులకూ దండం విధించాలి. 

మూ. 1. సురాకిణ్యవిచయం స్రియో బాలాశ్చ కుర్యుః. 

2.అరాజపణ్యాః పజ్బుకం శతం శుల్కం దద్యుః, సురకామేదకారిష్ట 
మధుఫలామ్రామ్లశీధూనామ్‌. 

3. శ్లో. అహ్నశ్చ విక్రయం వ్యాజీం జ్ఞాత్వా మానహిరణ్యయోః, 

తథా వైధరణం కుర్యాదుచితం చానువర్తయేత్‌. 
ఇతి కౌటిలీయార్ధశా(స్తే అధ్యక్షప్రచారే ద్వితీయాధికరణే పబ్బువింశో౬ ధ్యాయః 
సురాధ్యక్షః, ఆదితః షట్బత్వారింశః. 


256 కౌటిలీయమ్‌ అర్థళాస్తమ్‌ 


వ్యా. 1 సుర, కిణ్యం తయారుచేయడం (వాటి రుచి తెలియని) స్త్రీలకి, 
బాలులకూ అప్పచెప్పాలి. 

2. ప్రభుత్వంతో సంబంధం లేకుండా మద్యం తయారు చేసి అమ్మేవాళ్లు 
సుర, మేదకం, అరిష్టం, మధువు, ఫలామ్లం (తాటికల్లు, కొబ్బరికల్లు మొదలైనది) 
అమ్హ్లశీధువు (పులిసిన శీధువు) వీటిమీద నూటికి ఐదు వంతులు శుల్కం చెల్లించాలి. 

3. పైన చెప్పిన శుల్కంతోపాటు వసూలు చేయవలసిన అదనపు పన్ను చెపు 
తున్నాడు- “రోజుకు జరిగే అమ్మకాన్ని ఎంత సరుకు అమ్ము డవుతుందో దాని 
ప్రమాణాన్ని నిర్ధారణ చేసి కొలిచిన సరుకుమీద పదహారవ వంతు మానవ్యాజిని, 
అమ్మగా వచ్చిన ధనంలో ఇరవైవంతు హిరణ్యవ్యాజిని కూడ వాళ్లనుంచి వసూలు 
చెయ్యాలి. ఎల్లప్పుడూ వాళ్లతో సత్రవర్తన ఉండేటట్లు చెయ్యాలి". 

'బాలానందిని' అను కౌటిలీయార్థశాస్రాంధ్రవ్యాఖ్యానంలో అధ్యక్షప్రచారం అనే 
ద్వితీయాధికరణంలో సురాధ్యక్షుణ్ణి గూర్చిన ఇరవైఐదవ అధ్యాయం, ప్రారంభంనుంచి నలభై 
ఆరవ అధ్యాయం సమాప్తం. 


అథ షడింశో =ధ్యాయః 
త్రిచత్వారింశత్తమం ప్రకరణమ్‌ - సూనాధ్యక్షః, 


మూ. 1. సూనాధ్యక్షః ప్రదిష్టాభయానామ్‌, అభయవనవాసినాం చ 
మృగపశుపక్షిమత్స్యానాం బన్గవధహింసాయామ్‌ ఉత్తమం దణ్ణం కారయేత్‌. 
కుటుమ్బినామభయవనపరిగ్రహషు మధ్యమమ్‌. 

2. అప్రవృత్తవధానాం మత్స్యపక్షిణాం బన్గవధహింసాయాం పాదోనసప్త 
వింశతిపణమ అత్యయం కుర్యాత్‌. మృగపశూనాం చ ద్విగుణమ్‌. 

3. ప్రవృత్తహింసానామ్‌ అపరిగృహీతానాం షడ్భాగం గృహ్లీయాత్‌ 
మత్స్యపక్షిణాం దశభాగం వాధికం, మృగపశూనాం శుల్కం బాధికమ్‌. 

4. పక్షిమృగాణాం జీవత్‌షడ్భాగమభయవనేషు ప్రముక్సోత్‌. 


వ్యా. 1. ఇవ్వబడిన అభయం కలవి, అనగా వేటిని చంపకూడదు అని రాజు 
ఆజ్ఞాపి స్తాడో అవి, అభయవనాలలో అనగా ఆ వనంలో ఉన్న ఏ జంతువుల్నీ 


అధ్యక్షవచారః - నూనాధ్యక్షః 257 


చంపకూడదు అని రాజాజ్ఞ ఉన్న వనాలలో ($aNCtUaries) నివసించేవీ అయిన లేళ్లను, 
పశువులను, పక్షులను, మత్స్యాలను బంధించినా, చంపినా, హింసించినా అలా చేసిన 
వాళ్లకి సూనాధ్యక్షుడు (జంతువధశాలాధ్యక్షుడు SUPerisor of animal slaughter)) 
ఉత్తమసాహసదండం విధించాలి. కుటుంబవంతులు ఎర్పరచుకొన్న అభయవనాలలో 
ఉన్న వాటిని హింసిస్తే మధ్యమసాహసదండం విధించాలి. 

2. చాలా కాలంనుంచి చంపే అలవాటు లేని మత్స్యాలనూ, పక్షులనూ 
బంధించినా, వధించినా, హింసించినా ఇరవైయారు ముప్పావు పణాల జుర్మానా 
వెయ్యాలి. అలాంటి లేళ్లనీ, పశువుల్ని హింసిస్తే రెట్టింపు జుర్మానా. 

3. చంపే అలవాటులో ఉన్నవీ, అభయారణ్యాలలో ఉంచబడనివీ అయిన 
మృగపశువులలో ఆరవ వంతు పన్నుగా తీసుకోవాలి. మత్స్యాలకీ పశువులకీ పదవవంతు 
అధికంగా తీసికోవాలి. మృగాలమీదా పశువులమీదా వాటి ఖరీదును పట్టి పైన ఆరవ 
వంతు మాత్రమే కాకుండా శుల్కం (పన్ను) అధికంగా తీసుకోవాలి. 

4. జీవించి ఉన్న మొత్తం పక్షిమృగాలలో ఆరవ వంతు అభయవనాలలో 
విడవాలి. 

మూ. 1. సాముద్రహస్త్యశ్వపురు షవృషగర్దభాకృతయో మత్స్యాః సారసాః 
నాదేయాః తటాకకుల్యోద్భవా వా, క్రౌజ్చోత్ర్కోశక దాత్యూహ హంస చక్రవాక 
జీవజ్లీవక భృబ్గరాజ చకోర మత్తకోకిల మయూర శుక మదన శారికా 
విహారపక్షిణః మబ్గల్యాశ్చాన్యే౭పి ప్రాణినః పక్షిమృగాః హింసాబాధేభ్యః 
రక్ష్యాః. రక్షాతిక్రమే పూర్వః సాహసదల్ణః. 

2. మృగపశూనామ్‌ అస్థి మాంసం సద్యోహతం వి క్రీణీరన్‌. అస్థిమతః 
ప్రతిపాతం దద్యుః. తులాహీన్‌ హీనాష్టగుణమ్‌. 

3. వత్సో వృషో ధేనుశ్చైషామవధ్యాః. ఘ్నతః పజ్బాశత్కో దణ్ణః. 
క్లిష్టఘాతం ఘాతయతశ్చ. 

4. పరిసూనమ్‌, అశిరఃపాదాస్థి, విగన్థం, స్వయంమృతం చ న 
విక్రీణీరన్‌. అన్యథా ద్వాదశపణో దణ్ణః. 

వ్యా. 1. సముద్రంలో లభించే గజ-అశ్వ-పురుష-గర్ద్హభాకారాలలో ఉండే 
మత్స్యాలను, నదులలోను, చెరువులలోను, కాలవలలోను లభించే సారసపక్షులను, 


క కౌటిలీయమ్‌ అర్థశాన్తమ్‌ 


కౌొంచపక్షులను, గోరింకలను, దాత్యూహాలను, హంసలను, చరక్రవాకాలను, 
జీవంజీవకాలను, భృంగరాజపక్షులను, చకోరాలను, మత్తకోకిలలను, నెమళ్లను, 
చిలకలను, మదనాలను, శారికలను, ఇంకా ఇలాంటి విహారపక్షులను (వినోదంకోసం 
ఉపయోగించే పక్షులను), మంగళకరాలైన ఇతర ప్రాణులను, పక్షిమృగాలను 
హింసనుండి, బాధనుండి రక్షించాలి. ఈ రక్షణకు ఏ మాత్రం విఘాతం కలిగించినా 
పూర్వసాహసదండం విధించాలి. 

2. లేళ్లని, ఇతరపశువులనీ చంపిన వెంటనే తీసిన, ఎముకలు లేని మాంసం 
అమ్మాలి. ఎముకలు ఉన్న మాంసానికి ప్రతిపాతం (ముదరా - Compensation ) 
ఇవ్వాలి. తూకంలో తగ్గి నట్లయితే తగ్గినదానికి ఎనిమిది రెట్లు మాంసం కొన్నవాళ్లకి 
ఇప్పించాలి. 

3. వధకు అనుజ్ఞ ఉన్న మృగపశువులలో కూడ పాలు త్రాగే చిన్న పిల్లల్నీ, 
పిల్లల్ని పుట్టించగలిగిన మగ మృగపశువుల్నీ (వృష), పిల్లల్ని కనగలిగిన వయస్సులో 
ఉన్నవాటినీ చంపకూడదు. అలా చంపినవానికి యాభై పణాల దండం. మృగపశువులను 
చిత్రవధ చేసి చంపేవాళ్లకి కూడ యాభై పణాల దండం. 

4 వధగృహాల బైట చంపినవాటి మాంసాన్ని తల ఎముకలు, పాదాల 
ఎముకలు లేని (అనగా) అరణ్యంలో ఏ వ్యాఘాదులో చంపి, తిని విడిచివేసిన 
మాంసాన్ని), దుర్గంధం ఉన్న మాంసాన్ని అమ్మకూడదు. అలా అమ్మితే పన్నెండు 
పణబాల దండం. 
శ్లో దుష్టాః పశుమృగవ్యాలాః మత్స్యాశ్చాభయచారిణః, 

అన్యత్ర గుప్తిస్థానేభ్యో వధబన్థమవాప్నుయు:. 

ఇతి కౌటిలీయార్థశా(స్తే అధ్యక్షప్రచారే ద్వితీయాధికరణే షడ్వింశో౭ ధ్యోయః 

సూనాధ్యక్షః, ఆదితః సప్తచత్వారింశః. 

వ్యా. అభయవనాలలో ఉంచిన పశువులు, లేళ్లు, క్రూరజంతువులు, మత్స్యాలు 
దుష్ట మైనవిగా తయారైతే వాటిని ఆ అభయవనాల బైటకు తీసుకొనివెల్లి వాటి బంధన 
వధాలు చేయించాలి. Ee | 

“బాలానందిని* అనే పహ అ అధ్యక్షప్రచారం అనే 

ద్వితీయాధికరణంలో నూవాధ్యక్తుణ్ణి గూర్చిన ఇరవైఆరవ అధ్యాయం, ప్రారంభంనుంచి నలభై 
ఏడవ అధ్యాయం సమాప్తం. 


అధ్యక్షప్రచారః - గణికొధ్యక్షః 259 
అథ సప్తవింశో౬ధ్యాయః 
చతుశృత్వారింశం ప్రకరణమ్‌ - గణీకాధ్యక్షః 


మూ. 1. గణికాధ్యక్షో గణికాన్వయామ్‌ అగణికాన్వయాం వా 
రూపయౌవన శిల్పసంపన్నాం సహస్రేణ గణికాం కారయేత్‌. కుటుమ్బార్థేన 
ప్రతిగణీకామ్‌. 

2. నిష్పతితాపేతయోః దుహితా భగినీ వా కుటుమృం భరేత. 
తన్మాతా వా ప్రతిగణికాం స్థాపయేత్‌. తాసామభావే రాజా హరేత్‌. 

3. సౌభాగ్యాలజ్కారవృద్ధ్యా సహ్యసేణ వారం కనిష్టం మధ్యమ 
ముత్తమం వా ఆరోపయేత్‌. ఛత్రభృజ్ఞారవ్యజనశిబికాపీరికారథేషు చ విశేషార్ధమ్‌. 

వ్యా. 1. గణికాధ$క్షుడు (96006గ౧16౧66౧101 Courtesans) రూప-యౌవన- 
కలా నైపుణ్యాలున్న వేశ్యల కుటుంబంలో పుట్టిన స్త్రీని గాని, వేశ్యాకుటుంబంలో 
పుట్టిన మరి యొక స్త్రీని గాని వెయ్యి పణాలు పెట్టుబడి పెట్టి గణికనుగా నియమించాలి. 
సగం కుటుంబం ఖర్చు ఇచ్చి (ఐదువందల పణాలు ఇచ్చి) ప్రతిగణికను (గణికకు 
బదులుగా అవసరం వచ్చినప్పడు పని చేయగలదానిని (depUty cOuUrtesan) 
నియమించాలి. 

2. అలా నియమించిన గణిక పారిపోయినా మరణించినా ఆమె కూతురు 
గాని, సోదరి గాని కుటుంబాన్ని పోషించి వృత్తి నడిపించాలి. లేదా (అలాంటి) గణిక తల్లి 
ప్రతిగణికను ఎర్సరచాలి. ఇవేవీ కుదరనప్పుడు ఆ కుటుంబానికి సంబంధించిన ధనం 
రాజు వశం చేసుకోవాలి. 

3. గణికలలో ఉన్న సౌభాగ్యంచేత అలంకరణంచేత వృద్ధిని ఎర్బరుస్తూ 
వాళ్లకు కనిష్టం, మధ్యమం, ఉత్తమం అయిన వారాన్ని (రాజ సే వావకాశాన్ని) కల్పించాలి. 
సాధారణసౌందర్యాలంకారాదు లున్న గణికకు వెయ్యి పణాల వేతనంతో కనిష్టవారం, 
మధ్యమసౌందర్యాదులు కల గణికకు రెండు వేల పణాల వేతనంతో మధ్యమవారం, 
ఉత్తమసౌందర్యాదు లున్న గణికకు మూడు వేల పణాల వేతనంతో ఉత్తమవారం 
కల్పించాలి. తక్కువ సౌందర్యాదు లున్న గణిక రాజు దగ్గర ఛత్ర - పాన పాత్రధారిణిగాను, 


ప్‌ కౌటీలీయమ్‌ అర్థశాన్తమ్‌ 


మధ్యమురాలు పల్లకీ దగ్గర వింజామర వీచేదిగాను, ఉత్తమగణిక పీఠ-రథాదుల దగ్గర 
రాజుకు సన్నిహితురాలుగాను ఉండి సేవ చెయ్యాలి. 

మూ. 1. సౌభాగ్యభళ్లీ మాతృకాం కుర్యాత్‌. 

2. నిష్ట్రయః:ః చతుర్వింశతిసాహ(స్రో గణికాయాః. ద్వాదశసాహసస్రో 
గణికాపుత్రస్య. అష్టవర్నాత్‌ ప్రభృతి రాజ్ఞః కుశీలవకర్మ కుర్యాత్‌. 

3. గణికాదాసీ భగ్నభోగా కోష్టాగారే మహానసే వా కర్మ కుర్యాత్‌. 
అవిశన్తీ సపాదపణమవరుద్దా మాసవేతనం దద్యాత్‌. 

4. భోగం, దాయమ్‌, ఆయం, వ్యయమ్‌, ఆయతిం చ గణికాయా 
నిబనయేత్‌. అతివ్యయకర్మ చ వారయేత్‌. 

వ్యా. 1. వార్థకాదులచేత సౌందర్యం తగ్గిపోయిన గణికను భోగయోగ్యురాలైన 


గణికకు మాతృస్థానంలో ఉంచాలి. అనగా ఆమె యువతియైన గణిక తల్లిగా 
వ్యవహరించాలి. 

2. గణిక రాజదాస్యంనుంచి ముక్తురాలు కావాలంటే ఇరవైయైదు వేల 
పణాలు చెల్లించాలి. గణికాపుత్రుడు దాస్యం నుంచి విముక్తుడు కావా లంటే పన్నెండు 
వేల పణాలు చెల్లించాలి. రాజుసేవలోనే ఉండే పక్షంలో ఎనిమిది సంవత్సరాల 
వయస్సునుంచి రాజు దగ్గర కుశీలవుని (పాటలు పాడేవాని) పని చెయ్యాలి. 

3. గణిక దగ్గర దాసిగా ఉన్న స్తీ భోగయుక్తమైన వయస్సు దాటిపోతే కోషా 
గారం (Store house) లో కాని, వంట ఇంట్లో కాని పని చెయ్యాలి. అలా పనిచేయని 
గణికాదాసిని ఎవడైనా ఉంచుకొన్న పక్షంలో (అవరుద్దా) గణీకకు నెలకి ఒకటింపావు 
పణం వేతనం చెల్లించాలి. 

4. గణీకకు ఆమెను అనుభవించినవాళ్లనుండి వచ్చిన సొమ్మును (దాయం), 
తల్లినుంచి సంక్రమించిన ధనాన్నీ, ఇతర విధాల వచ్చిన ఆదాయాన్నీ, ఖర్చును, ఇతర 
లాభాలను గణికాధ్యక్షుడు పుస్తకంలో వక కలని ప్రాయించాలి. ఆమె ఎక్కువ ఖర్వు 
పెట్టకుండా చూడాలి. 


మూ. 1. మాతృహస్తాదన్యత్రాభరణన్యాసే సపాదచతుష్పణో దణ్ణః. 
స్వాపతేయం, విక్రయమ్‌, ఆధానం నయనా న్త్యాః సపాదపజ్బాశత్పణో దణ్ణః. 
2. చతుర్వింశతిపణో వాక్సారుష్యే. ద్విగుణో దణ్ణపారుషే. 


అధ్వక్షవ్రబారః = గణికొధ్యక్షః 261 


సపాదపజ్బాశత్సణః, పణః, అర్థపణశ్చ కర్ణచ్చేదనే. 

3. అకామాయాః కుమార్యా వా సాహసే ఉత్తమో దణ్ణః. సకామాయాః 
పూర్వః సాహసదల్ణః. 

4. గణికామ్‌ అకామాం రున్ధతః నిష్పాతయతో వా వ్రణవిదారణేన 
వా రూపముపఘ్నుతః సహస్రదణ్ణ:, స్థానవిశేషణ వా దల్గవృద్ధిః ఆనిష్క్రయ 
ద్విగుణాత్‌. పణసహస్రం వా దణ్బ:. 

వ్యా. 1. గణిక తన ఆభరణాలను మాత (వేశ్యామాత) దగ్గర కాకుండా 
మరెవరివద్ద నైనా దాచడానికి ఉంచుతే నాలుగు పణాల పావు జరిమానా. తన సొత్తును 
(వస్రాభరణాదికాన్ని) అమ్మివేసినా, తాకట్టు (ఆధానం) పెట్టినా యాభై పణాల పావు 
దండం విధించాలి. 

2. గణీక ఎవరినైనా (తన కోసం వచ్చినవాళ్లని) దూషిస్తే ఇరవైనాలుగు పణాల 
దండం. దండపారుష్యానికి (ఎవనినైనా కజ్టి మొదలైన వాటితో కొట్టిస్తే) యాభై పణాల 
దండం. ఎవరిదైనా చెవి ఛేదిస్తే పావుతక్కువ యాభైరెండు పణాల దండం. 

3. ఇష్టపడని గణికను గాని, చిన్న వయసులో ఉన్నదానిని గాని బలాత్కరించిన 
వానికి ఉత్తమ సాహసదండం విధించాలి. ఇష్టపడిన చిన్నవయసు పిల్లను అనుభవించిన 
వానికి పూర్వసాహసదండం విధించాలి. 

4. ఇష్టం లేని గణికను నిర్బంధించి ఇంట్లో ఉంచుకున్నా, ఆమె పారిపోవడానికి 
సహాయపడినా, ఆమె శరీరం మిద వ్రణాలు కల్పించి ఆమె రూపాన్ని చెడగొట్టినా వెయ్యి 
పణాల దండం. గాయపరచిన స్థానాన్ని పట్టి జుర్మానా పెంచాలి. చివరికి విధించవలసిన 
పెద్ద జరిమానా నిష్కయానికి (ఇరవై నాలుగువేల పణాలకి) రెట్టింపు దాకా ఉండవచ్చు. 
లేదా వెయ్యి పణాలు దండం. ఈ చివరి వాక్యం (పణసహస్రం వా దణ్ణః) ఈ 
సందర్భంలో కుదరడం లేదు. కొందరు దీనికి వ్యాఖ్యానం కూడా వ్రాయలేదు. 
అందుచేత ఇది ప్రక్రిప్రమైన వాక్యం అయి ఉంటుం దని గణపతిశాస్త్రి. 

మూ. 1. ప్రాప్తాధికారాం గణికాం ఘాతయతః నిష్ర్క్రయత్రిగుణో 
దణ్ణః. మాతృకాదుహితృకారూపదాసీనాం ఘాతే ఉత్తమః సాహసదణ్లః. 

2. సర్వత్ర ప్రథమే ౬ పరాధే ప్రథమః, ద్వితీయే ద్విగుణః. తృతీయే 
త్రిగుణః. చతుర్ధీ యథాకామీ స్యాత్‌, 


262 కౌటిలీయమ్‌ అర్థశాన్రమ్‌ 


3. రాజాజ్ఞయా పురుషమనభిగచ్చన్తి గణికా శిఫాసహస్రం లభేత. 
పజ్బుసహసస్రం వా దణ్శః. 

4. భోగం గృహీత్వా ద్విషత్యా భోగద్విగుణో దల్ణః. వసతిభోగాపహారే 
భోగమష్టగుణం దద్యాత్‌ అన్యత్ర వ్యాధిపురుషదోషేభ్యః. 

వ్యా. 1. రాజాస్థానంలో అధికారం పొందిన గణికను చంపిన వానికి డెబ్బైరెండువేల 
పణాల దండం. వేశ్యమాతను గాని, చిన్న గణికను (గణికయొక్క పుత్రికను)గాని, రూప 
దాసి (గణికను అలంకరించే దాసి)ని గాని చంపితే ఉత్తమసాహసదండం. 

2. పైన చెప్పిన అన్ని అపరాధాలలోనూ మొదటి అపరాధానికి మొదట 
చెప్పిన దండం. రెండవ అపరాధానికి రెట్టింపు దండం. మూడవ అపరాధానికి మూడు 
రెట్లు దండం. నాల్గవ మారు అపరాధానికి ఇష్టం వచ్చినంత దండం విధించవచ్చు. 

3. రాజు ఆజ్ఞాపించినా ఒక పురుషుని దగ్గరికి వెళ్లని గణికకు వెయ్యి 
కొరడాదెబ్బలు, లేదా ఐదు వేల పణాల దండం. 

4. భోగం (సంభోగవేతనం) తీసికొని ఆ ఇచ్చినవానిని చేరడానికి ఇష్టపడని 
గణికకు భోగానికి రెట్టింపు దండం. ఆ కబుర్లూ ఈ కబుర్లూ చెప్పి రాత్రి సంభోగం 
జరగకుండా చేసిన గణికకు భోగవేతనానికి ఎనిమిది రెట్టు దండం. అయితే వచ్చిన 
పురుషుడు రోగియైనా, ఇతర దోషాలు ఏవైనా ఉన్నవాడైనా ఈ దండం ఉండదు. 

మూ. 1. పురుషం ఘ్నత్యాః చితాప్రతాపః అప్పు ప్రవేశనం వా. 

2. గణికాభరణమ్‌, అర్థం, భోగం వా అపహరతః అష్టగుణో దజ్ణః. 
గణికాభోగమ్‌, ఆయతిం పురుషం చ నివేదయేత్‌. 

3. ఏతేన నట నర్తక గాయక వాదక వార్టీవన కుశీలవ ప్లవక సౌభిక 
చారణ స్ర్తీవ్యవహారిణాం (స్త్రియో గూఢాజీవాశ్చ వ్యాఖ్యాతాః. 

4. తేషాం తూర్యమ్‌ ఆగన్తుకం పజ్బపణం (ప్రేక్షావేతనం దద్యాత్‌. 

5. రూపాజీవాః భోగద్వయగుణం మాసం దద్యుః. 


6. గీత వాద్య పాఠ్య నృత్త నాట్యాక్షర చిత్ర వీణా వేణు మృదబ్ల 
పరచిత్త జ్ఞాన గన్భమాల్యసంయూహన సంపాదన సంవాహన వెశిక కలాజ్ఞానాని 
గణికాః దాసీరజ్లోపజీవినీశ్చ గ్రాహయతో రాజమణ్ణలాదాజీవం కుర్యాత్‌. 


అధ్యక్షసబారః - గణీకాధ్యక్షః 263 


7. గణికాపుత్రాన్‌ రజ్లోపజీవినాం చ ముఖ్యాన్‌ నిషాదయేయుః 


సర్వతాలావచరాణాం చ. 

వ్యా. 1. తన దగ్గరికి వచ్చిన పురుషుణ్ణి చంపిన గణికను వాని చిత మీదనే 
పడవేసి కాల్చివేయాలి, లేదా నీళ్లల్లో ముంచాలి. 

2. గణిక ఆభరణాలను కాని, ఇతరధనాన్ని గాని, సంభోగవేతనం గాని 
అపహరించిన వానికి అపహరించినదానికి ఎనిమిది రెట్లు దండం. గణిక తాను ఎంత 
భోగవేతనం తీసుకుంటుందో, ఎంత ఆదాయం వచ్చినదో, ఏ పురుషుడు తన దగ్గరికి 
వచ్చినాడో గణికాధ్యక్షునికి తెలపాలి. 

3. ఇంత వరకు చెప్పిన దానిని పట్టి నటాదుల స్త్రీలను గూర్చిన నియమాలు, 
రహస్యంగా వ్యభిచారవృత్తిచేత జీవించే స్రీలకు సంబంధించిన నియమాలు చెప్పినట్లే; 
అనగా ఈ నియమాలు వాళ్లకి కూడా వర్తిస్తాయి. నర్తకులు = అవయవాలు కదుపుతూ 
నృత్యం చేసేవాళ్లు. గాయకులు=పాటగాళ్లు, వాదకులు=వాచ్యాలు మైోగించేవాళ్తు, 
వార్టీవనులు=కథకులు, బుజ్జకథ వంటివి చెప్పేవాళ్లు, కుశీలవులు=నర్తకీప్రీలతో కూడా 
ఉండి లేదా స్వతంత్రంగా పాటలు పాడేవాళ్లు. ప్లవకులు=త్రాళ్లమీద ఆడేవాళ్లు, 
దొమ్మరివాళ్లు, సౌభికులు=ఐంద్రజాలికులు. చారణులు=విటులు మల్లులు 
మొదలైనవాళ్లు. స్రీవ్యవహారులు=స్ర్తీలతో వ్యవహరించే తార్పుడుగాళ్లు. 

4. విదేశాలనుంచి వచ్చిన నటనర్తకాదులు తూర్యం (వాద్యసముదాయం, 
అనగా ట్రూపు) ప్రదర్శనం చేసినందుకు రాజుకు ఐదు పణాల పన్ను (ప్రదర్శనవేతనం) 
కట్టాలి. 

5. గణీకలు వాళ్లు రెండు రోజులలో సంపాదించిన భోగం (సంభోగశుల్కం) 
ఒక మాసానికి పన్నుగా కట్టాలి. 

6. గణికలకు, గణికలు కాని వేశ్యలకు, నాట్యరంగంమీద జీవించే నటాదుల 
భార్యలకు గీతాదులు నేర్పినవారికి గామ-నగరాదులవల్ల రాజుకు లభించిన ధనంనుంచి 
జీతం ఇవ్వాలి. పాఠ్యం=అఖ్యాయికలు మొదలైనవి. నృత్తం=పదార్థాల అభినయం. 
నాట్యం=వాక్యార్థాల అభినయం, నాటకాదుల ప్రయోగం. అక్షరం=లిపి.వ్రాత. చిత్రం 
=చిత్రించడం, పరచిత్తజ్ఞానం=ఎదుటివారి మనస్సు గ్రహించే విధానం. గంధసం 
యూహనం=సుగంధద్రవ్యాలు తయారు చేయడం. మాల్యసంపా దనం=మాలికలు 
అల్లడం. సంవాహనం=ఒళ్లు పట్టడం. వైశికమ్‌=దత్తకాచార్యాదులు రచించిన వేశ్యాశాస్తం. 
కళలు=పైన చెప్పినవి కాక చతుష్టష్టికళలలో చేరిన ఇతర కళలు. 


264 కౌటిలీయమ్‌ అర్థకాన్రమ్‌ 


7. రంగంమీద జీవించే నటాదులలోను, మిగిలిన సమస్తమైన సంగీతాదుల 
మీద జీవించే వాళ్లలోను గణికాపుత్రులు ప్రధానులుగా ఉండే టట్లు (ఆ నాట్యాద్యా 
చార్యులు) చెయ్యాలి. 
శో సంజ్ఞాభాషాన్తరజ్ఞాశ్స స్రియ స్తేషమామనాత్మసు, 

చారఘాతప్రమాదార్థం ప్రయోజ్యా బన్గువాహనాః. 

ఇతి కౌటిలీయార్థశా(స్తే అధ్యక్షప్రచారే ద్వితీయాధికరణే సప్తవింశో ౬ధ్యాయః 
గణికాధ్యక్షః, ఆదితః అష్టచత్యారింశః. 

వ్యా. ఆ యా సంజ్ఞలు (గుర్తులు) వివిధభాషలు తెలిసిన ఆ నటాదుల 
స్త్రీలను, వాళ్ల బంధువుల సహాయంతో రాజ్యంలో దుష్టుల విషయంలో ప్రయోగించి 
వాళ్ల రహస్యాలు తెలుసుకొనడం కోసం, వాళ్లని చంపడంకోసం, వాళ్లని తప్పుడుదారి 
పట్టించడం కోసం వినియోగించాలి. 


“బాలానందిని' అను కౌటిలీయార్థశాస్రాంధ్రవ్యాఖ్యానంలో అధ్యక్షప్రచారం అనే రెండవ 
అధికరణంలో గణికాధ్యక్షుణ్ణి గూర్చిన ఇరవైఎడవ అధ్యాయం, ప్రారంభం నుంచి నలభై 
ఎనిమిదవ అధ్యాయం సమాప్తం. 


అధ అవ్రవింశః అధ్యాయః 


వజ్బుచత్వారింశత్తమం ప్రకరణమ్‌. నావధ్యక్షః 
(Controller of Shipping) 


మూ. 1. నావధ్యక్షః సముద్రసంయాననదీముఖతరప్రచారాన్‌ దేవసరో 
విసరోనదీతరాంశ్చ స్థానీయాది ష్వవేక్షేత. 

2. తద్వేలాకూలగ్రామాః క్లుప్తం దద్యుః. 

3. మత్స్యబన్ధకాః నౌకాభాటకం షడ్భాగం దద్యుః. పత్తనానువృత్తం 
శుల్కభాగం వణిజో దద్యుః. యాత్రావేతనం రాజనౌభిః సంపతన్తః. శజ్ధముక్తా 
గ్రాహణో నౌభాటకం దద్యుః. స్వనౌభిర్వా తరేయుః:. 

4. అధ్యక్ష శ్చైషాం ఖన్యధ్యక్షేణ వ్యాఖ్యాతః. 


అధ్యక్షవ్రచారః -నావధ్యక్ష 265 


వ్యా. 1. నావధ్యక్షుడు (ఓడల, పడవల అధ్యక్షుడు) స్థానీయాదులలో, అనగా 
స్థానీయ ద్రోణముఖ-ఖార్వటి క-సంగ్రహగ్రామాదులలో, సముద్రప్రయాణాలు, 
నదీముఖం (నది సముద్రంతో కలిసే స్థానం నదీముఖం) దాటే మార్గాలు, అక్కడికి వెళ్లి 
మార్గాలు, సహజంగా ఏర్పడిన పెద్ద సరస్సులు, చిన్న సరస్సులు, నదులు దాటే 
మార్గాలు, విటి నన్నింటినీ పర్యవేక్షిస్తూ ఉండాలి. 

2. సముద్రతీరాల దగ్గర, నదులు మొదలైన వాటి ఒడ్డులమీద ఉన్న 
గ్రామాలు నిర్ణీతమైన పన్ను రాజుకు చెల్లిస్తూండాలి. 

3. చేపలు పట్టేవాళ్లు రాజనౌకలు ఉపయోగించినందుకు అద్దెగా పట్టిన 
మత్స్యాదులలో ఆరవ వంతు ఇవ్వాలి. పత్తనాలలో (ఓడ రేవులలో) నిర్ణీతమైన శుల్క 
భాగం వర్తకులు చెల్లించాలి. ప్రభుత్వం పడవల మీద ప్రయాణం చేసేవాళ్లు అందుకు 
వేతనం (పన్ను) చెల్లించాలి. శంఖాలు, ముత్యాలు పబ్టేవాళ్లు పడవలకు అద్దె ఇవ్వాలి, 
లేదా తమ పడవల మీద ప్రయాణం చేయవచ్చు. 

4. శంఖాదుల విషయం నావధ్యక్షుడు, ఖన్యధ్యక్షుడు చేసి నట్లు, చెయ్యాలి. 
అనగా భాటకంగా లభించిన శంఖాదులను బాగుచేయడం వంటి పనులకొరకు 
కర్మాగారాలను నెలకొల్పి వాటి అమ్మకానికి తగిన ఏర్పాట్లు చెయ్యాలి. 

మూ. 1. పత్తనాధ్యక్షనిబన్ధం పణ్యపత్తనచారిత్రం నావధ్యక్షః పాలయేత్‌. 

2. మూఢవాతాహతాం తాం పితేవ అనుగృహ్హీయాత్‌. ఉదకప్రాప్తం 
పణ్యమ్‌ అశుల్కమర్ధశుల్కం వా కుర్యాత్‌. 

3. యథానిర్దిష్టాశ్చైతాః: పణ్యపత్తనయాత్రాకాలేషు (పేషయేత్‌. 
సంయాన్తిః నావః క్షేత్రానుగతాః శుల్కం యాచేత. హింస్రికాః నిర్దాతయేత్‌, 
అమిత్రవిషయాతిగాః పణ్యపత్తనచారిత్రోపఘాతికాశ్చ. 

4. శాసకనియామక దాత్రరశ్శి గ్రాహకోత్సేచకాధిష్టితాశ్ళ మహానావో 
హమన్తగ్రీష్మతార్యాసు మహానదీషు ప్రయోజయేత్‌. క్రుద్రికాః క్రుద్రికాసు 
వర్నాస్రావిణీషు. 


5. బద్ధతీర్థాశ్సై తాః కార్యాః రాజద్విష్టకారిణాం తరణభయాత్‌. 


ప కౌటిలీయమ్‌ అర్ధశాన్తమ్‌ 


వ్యా. 1. నావధ్యక్షుడు పణ్యపత్తనాలలో (సరుకు ఎగుమతి దిగుమతులు 
చేసుకొనే ఓడ రేవులలో) పత్త నాధ్యక్షుడు ఎర్బరచిన నియమాలను అతిక్రమించకూడదు. 

2. ఏదైన ఓడ దిక్కులు తెలియకపోవడంచేత గాని, గాలి ప్రతికూలంగా 
ఉండడం చేతగాని తన రేవుకు వచ్చినట్లయితే ఆ ఓడను తండ్రి వలె అనుగ్రహించాలి. 
అది ముందుకు సాగడానికి సహాయం చెయ్యాలి. నీళ్లలో తడిసిన సరుకుమీద పన్ను 
విధించగూడదు; లేదా సగం పన్ను విధించాలి. 

3. పన్ను లేనివి గాని, సగం పన్ను మాత్రమే విధించినవి గాని అయిన 
ఇలాంటి ఓడలను సరియైన సమయంలో సరుకుతో రేవులకు వెళ్లే కాలాలలో ఆ యా 
రేవులకు పంపాలి. ప్రయాణం చేస్తూన్న ఓడలు తన అధికారపరిధిలోని ప్రాంతానికి వచ్చి 
నప్పుడు శుల్కం తీసుకోవాలి. దొంగలు మొదలైన క్రూరుల్ని తీసికొనివచ్చిన ఓడలను, 
శత్రుదేశాలనుంచి వచ్చిన వాటినీ, పణ్యపత్తనం (ఓడలరేవు) నియమాలను 
ఉల్లంఘించినవాటినీ నశింపచెయ్యాలి. 

4. శాసకుడు (ఓడకు అధిపతి 0201410) నియామకుడు (దానిని నడిపించే 
విధానాన్ని నియమించేవాడు Pi0t) కొడవళ్ళు, రంపాలు, తాళ్ళు మొదలైనవి 
కావలసినప్పుడు ఉపయోగించగలిగినవాళ్లు, ఉత్సేచకులు (ఓడలో ప్రవేశించిన నీరు 
బైటకు తోడివేసే వాళ్లు) - వీళ్లు ఉన్న పెద్ద ఓడలను హేమంత గ్రీష్మర్తువులలో 
ప్రయాణం చేయదగిన మహానదులలో నడిపించాలి. వర్షాకాలంలో ప్రవహించే చిన్న 
నదులలో చిన్న పడవలు నడిపించాలి. 

5. రాజుకు అపకారం చేసేవాళ్లు ఎవరూ దిగకుండా ఉండడం కోసం ఆ 
ఓడలు దాటవలసిన రేవులను నిర్ణయించాలి. అనగా అలా నిర్ణయించిన రేవులలోనే 
ఓడలు దిగాలి (కాంగ్లే) ఓడరేవులలో అంతటా రక్షకభటులను ఉంచి రక్షణ ఎర్పరచాలి. 

మూ. 1. అకాలే అతీర్థి చ తరతః పూర్వః సాహసదణ్ణః. కాలే తీర్థ చ 
అనిసృష్టతారిణః పాదోనసప్తవింశతిపణః తరాత్యయః. 

2. కైవర్తకాష్ట్రతృణభారపుష్పఫలవాటషణ్ణగో పాలకానామ్‌ అనత్యయః, 
సంభావ్యదూతానుపాతినాం చ. సేనాభాణ్ణచారప్రయోగాణాం చ స్వతరణైస్త 
రతాం బీజభక్త ద్రవ్యోపస్కరాంశళ్ళ అనూపగ్రామాణాం తారయేత్‌. 


అభ్యక్షవవారః -నోవధ్యక్షః 267 


3. బ్రాహ్మణప్రవ్రజితబాలవృద్ధవ్యాధితశాస నహరగర్భిణ్యో నావధ్యక్ష 
ముదాభిః తరేయుః. 

4. కృతప్రవెశాః పారవిషయికాః సార్ధప్రమాణా వా విశేయుః. 

5. పరస్య భార్యాం, కన్యాం, విత్తం వా అపహరన్తం శజ్కితమ్‌, 
ఆవిగ్నమ్‌, ఉద్భాణ్బీకృతం, మహాభాళ్ళేన మూరి భారేణ అవచ్భాదయన్తం, 
సద్యోగృహీతలిజ్లినం అలిజ్లినం వా ప్రవ్రజితమ్‌, అలక్ష్యవ్యాధితం, 
భయవికారిణం, గూఢ సారభాల్ణశాసనశస్రాగ్నియోగం, విషహస్తం, దీర్భపథికమ్‌ 
అముద్రం చ ఉపగ్రాహయేత్‌. 

వ్యా. 1. కాలం కాని కాలంలోను, రేవు కానిచోటా దాటుతున్నవానికి పూర్వ 
సాహసదండం విధించాలి. కాలంలోను రేవులోను దాటుతున్నా అనుమతి లేకుండా 
దాటుతున్న వానికి అలా దాటినందుకు పావుతక్కువ ఇరవైయేడు పణాలు జుర్మానా 
విధించాలి. 

2. పల్లెవాళ్లకు (చేపలు పట్టేవాళ్లకు), కట్టెలు, గడ్డిమోపు మోసేవాళ్లకు 
పూలతోటలూ, పండ్లతోటలూ కాపలా కాసేవాళ్లకు, అరటితోటలు మొదలైనవాటిని 
కాపలా కాసేవాళ్లకు, గోపాలకులకు, దూతవలె కనబడేవాని వెనుక వెళ్లేవారికీ, 
సైనికులకు సామగ్రిని తీసికొనివెళ్లేవారికి, గూఢచారులకొరకు సామాను తీసికొని 
వెళ్లేవాళ్లకీ, ఈ జుర్మానా ఉండదు. తమ తరణసాధనాలతో (ఈదడం, ఎండు ఆనపకాయ 
మొదలైనవి ఉపయోగించడం ద్వారా) దాటేవాళ్లకి, విత్తనాలు, అన్నం, 
పుష్పఫలశాకాదిద్రవ్యాలు, ఊరగాయలు మొదలైనవి దాటిస్తూన్న జలప్రాయగ్రామాలలో 
నివసించేవారికి కూడా జుర్మానా లేదు. 

శ బ్రాహ్మణులు, సంన్యాసులు, బాలులు, వృద్దులు, జబ్బుపడ్డవాళ్లు, 
రాజశాసనాలు తీసికొని వెళ్లేవాళ్లు, గర్భిణీ(స్రీలు నావధ్యక్షుని ముద్ర (పెర్మిట్‌-పాస్‌) 
తీసికొని (శుల్కం చెల్లించకుండానే) దాటవచ్చు. 

4. విదేశాలనుంచి వచ్చే వాళ్లు అనుమతి పొంది గాని, తాము ఏ వర్తకుల 
సార్థంతో (గుంపుతో) ఉన్నారో దానిని ప్రమాణంగా చూపి గాని రాజ్యంలో ప్రవేశించాలి. 


5. పరుల భార్యను గాని, కన్యను గాని, ధనం గాని అపహరించి తీసికొని 
పోతూన్న వానిని, శంకించ తగినట్లుగా ఉన్నవానిని, దిగులుగా ఉన్నవానిని, పెద్ద 


268 కౌటిలీయమ్‌ అర్ధశాస్తమ్‌ 


బరువు మోసుకొని పోతున్న వానిని, పెద్ద బరువు క్రింద ముఖం కనబడకుండా 
చేసుకొన్నదానిని, అప్పుడే సన్యాసి చిహ్నాలు ధరించిన వానిని, సంన్యాసి చిహ్నాలు లేని 
సంన్యాసిని, రోగగ్రస్తుడ నని పైకి చెపుతున్నా ఏ రోగం కనబడనివానిని, ముఖం వెలవెల 
బారడం మొదలైన భయవికారాలు ఉన్నవానిని, శ్రేష్టమైన వస్తువులను, శాసనాన్నీ, 
ఆయుధాలనూ, అగ్నియోగాన్ని (జెపనిషదప్రకరణంలో చెప్పబోయే అగ్నిప్రయోగ 
సాధనాన్నీ) రహస్యంగా తీసికొనివెడుతున్న వాళ్లను, విషం తీసికొని వెడుతున్నవానిని, 
దూరప్రయాణం చేసి వస్తూన్న వానిని, నావధ్యక్షుని ముద్ర లేని వానిని పట్టించాలి. 

మూ. 1. కుద్రపశుః మనుష్యశ్చ సభారః మాషకం దద్యాత్‌. శిరోభారః, 
కాయభారః గవాశ్వం చ ద్వౌ. ఉష్టమహిషం చతురః. పజ్బ లఘుయానమ్‌. 
షడ్‌ గోలిబ్బమ్‌. సప్త శకటమ్‌. పణ్యభారః పాదమ్‌. 

2. తేన భాబ్బ్ణభారో వ్యాఖ్యాతః. ద్విగుణో మహానదీషు తరః. 

3. క్లుప్తమనూపగ్రామా భక్తవేతనం దద్యుః. 

4. ప్రత్యన్తేషు తరాః శుల్కమాతివాహికం వర్తనీం చ గృహ్హీయుః. 
నిర్గచ్చతశ్చ అముద్రస్య భాజ్బం హరేయుః, అతిభారేణ అవేలాయామ్‌ అతీర్ణ 
తరతళ్ళ. 

5. పురుషోపకరణహీనాయామ్‌ అసంస్కృతాయాం వా నావి 
విపన్నాయాం నావధ్యక్షః నష్టం వినష్టం వా అభ్యావహేత్‌. 

వ్యా. 1. మేకలు గొజ్జెలు వంటి చిన్న పశువులకు, బరువుతో ఉన్న మనిషికి 
రేవు దాటడానికి పన్ను ఒక మాషం. నెత్తిమీద బరువు పెట్టుకొన్నవానికి, నడ్డిమీద 
బరువుపెట్టు కొన్నవానికి, గోవులకు (ఎద్దులు-ఆవులు) గుజ్బాలకు రెండు మాషాల 
పన్ను. ఒంటెలకు దున్నపోతులకు నాలుగు మాషాలు పన్ను. చిన్న వాహనానికి ఐదు 
మాషాలు. ఒంటిఎద్దు బండి దాటించడానికి ఆరు మాషాలు. పెద్దబండి దాటించడానికి 
ఏడు మాషాలు. పణ్యభారానికి (ఇరవై తులల పణ్యానికి) మాషంలో నాల్గవ వంతుపన్ను. 

జ దీనిని పట్టి భాండం (ఇతరమైన సరుకుల) భారానికి పన్ను కూడ చెప్పినట్లే 
(కాంగ్లే). ఎద్దులమీద ఒంటెలమీద ఎక్కించి తీసుకొని వెళ్లే సరుకుమీద విధించవలసిన 
పన్ను కూడ చెప్పినట్లే. ఒక్కొక్క భారానికి ఒక్కొక్క మాషం చెల్లించాలి. మహానదుల 


అధ్యక్షవ్రబారః -నావధ్యక్షః 269 


విషయంలో ఈ తరం (దాటించడానికి వసూలు చేసే రేవు రెట్టింపు ఉంటుంది 


3. జలమార్గాల సమీపంలోని గ్రామాలలో నివసించేవాళ్లు నావ దాటించేవానికి 
(ప్రభుత్వం నుండి లభించే జీతం కాకుండా అధికంగా) భోజనానికి ఖర్చులు ఏదో కొంత 
నిశ్చయించి ఇవ్వాలి. 

4. రాజ్యం పాలిమార్లలో ఉండే నావ దాటించేవాళ్లు వర్తకులనుంచి, 
దాటించడానికి ప్రభుత్వానికి వెళ్లే పన్న అంతపాలకునికి ఇవ్వవలసిన సొమ్మును 
వసూలు చెయ్యాలి. ఎవడైనా నావధ్యక్షుని ముద్ర (పాస్‌) లేకుండా బైటకు పోతుంటే 
వాని భాండాన్ని హరించాలి. సమయం కాని సమయంలో రేవు కాని చోటినుండి ఎక్కువ 
బరువుతో దాటుతున్నవాని భాండం కూడా హరించాలి. 

5. ఎదైనా నావ ఉండవలసినంత మంది పురుషులు (నావ నడిపే సిబ్బంది), 
కావలసిన సాధనాలు లేక లేదా సంస్కరించబడక (అనగా తగిన బాగులు చేయక) 
ఆపదలో చిక్కుకొన్నట్టయితే నావధ్యక్షుడు అలా మునిగిపోయిన నావలో పూర్తిగా 
నశించిన దానికి చెడిపోయిన సరుకుకు బదులు అలాంటి సరుకు ఇవ్వాలి. 
శ్లో సప్తాహవృత్తామాషాఢీం కార్తికీం చాన్తరాతరః, 

కార్మికః ప్రత్యయం దద్యాత్‌ నిత్యం చాహ్నిక మావహేత్‌. 


ఇతి కౌటిలీయార్థశాగ్రే అధ్యక్షప్రచారే ద్వితీయాధికరణే అష్టావింశోధ్యాయః 
నావధ్యక్షః, ఆదితః ఎకోనపచ్చాశః. 


వ్యా. ఆషాఢమాసపూర్ణిమ తరవాత ఎడు దినాలు గడచి, కార్తిక పూర్ణిమ 
తరవాత ఎడు దినాలు గడిచిన మధ్యకాలంలో అనగా ఆషాఢబహుళ అష్టమి మొదలు 
కార్తిక బహుళ అష్టమి వరకు వర్షాకాలంలో, (చిన్న నదులలో) తరం (దాటే ఎర్పాటు) 
చెయ్యాలి. పెద్దనదులైతే ఎల్లప్పుడూ చెయ్యాలి అని అర్థం. పడవలో పని చేసే 
కార్మికుడు ప్రత్యయం (54॥0/, తాను జాగర్తగా పనిచేస్తా నని లిఖితపూర్వకంగా ఇచ్చే 
నమ్మిక) ఇచ్చి ప్రతిరోజూ వసూలైన సొమ్ము నావధ్యక్తుడికి ఇవ్వాలి. 
“బాలానందిని ' అనే కౌటిలీయార్థశాస్తాంధ్రవ్యాఖ్యానంలో అధ్యక్షప్రచారం అనే రెండవ 
అధికరణంలో నావధ్యక్షుని గూర్చిన ఇరవైయెనిమిదవ అధ్యాయం, ప్రారంభం నుంచి 
నలభైతొమ్మిదవ అధ్యాయం సమాప్తం. 


270 కౌటిలీయమ్‌ అర్థశాస్తమ్‌ 
అథ ఎకోనత్రింశోఒధ్యాయ: 
షట్పత్వారింశత్త మం ప్రకరణమ్‌ - గో౭ధ్యక్షః 


మూ. 1. గో౭ధ్యక్షః వేతనోపగ్రాహికం కరప్రతికరం భగ్నోత్సృష్టకం 
భాగాను ప్రవిష్టకం వ్రజపర్యగ్రం నష్టం వినష్టం క్షీరఘృతసంజాతం చోపలభేత. 


2. గోపాలకపిణ్ఞారకదోహకమన్గకలుబ్దకాః శతం శతం ధేనూనాం 
హిరణ్యభృతాః పాలయేయుః. క్షీరఘృతభృతా హి వత్సానుపహన్యురితి 
వేతనోపగ్రాహికమ్‌. జరద్గుధేను గర్భిణీ ప్రష్టాహీవత్సతరీణాం సమవిభాగం రూప 
శత్రమేకః పాలయేత్‌. ఘృతస్యాష్టా వారకాన్‌ పణికం పుచ్చం అజ్కచర్మ చ 
వార్షికం దద్యాదితి కరప్రతికరః. 

వ్యా. 1. గో౭ధ్యక్షుడు (SUpPeriINntendent of Cattle) వేతనోపగ్రాహికం, 
కరప్రతికరం, భగ్నోత్సష్టకం, భాగా నుప్రవిష్టకం, వ్రజపర్యగ్రం, నష్టం, వినష్టం, క్షీరఘృత 
సంజాతం అనే ఈ ఎనిమిది విషయాలూ జాగర్తగా పర్యవేక్షిస్తూ ఉండాలి. 

2. గోపాలకుడు (గోవులు పాలించేవాడు), పిండారకుడు (గేదెలు కాసేవాడు), 
దోహకుడు (పాలు పితికేవాడు), మన్ట్రకుడు (పెరుగు చిలికేవాడు), లుబ్బకుడు 
(క్రూరమృగాల నుండి రక్షించేవాడు) - ఈ ఐదుగురు నెలసరి జీతాలమీద వందేసి 
ధేనువులను (గేదెలను కూడ) పాలించాలి. వచ్చిన పాలలోను, నెయ్యిలోను ఇంత 
భాగం అని నిర్ణయించి వాళ్ల కిచ్చే పక్షంలో వాళ్లు లేగదూడలను చంపేస్తారు, అందుచేత 
వాళ్ల జీతాలు ధనరూపంలోనే ఇవ్వాలి. ఇది “వేతనోపగ్రాహికం”. 

3. ముసలి అవులు, పాలు ఇస్తూన్న ఆవులు, చూడు ఆవులు, ఆబోతును 
కోరే ఆవులు (ప్రష్టాహి), అప్పుడే పాలు త్రాగడం మానేసిన దూడలు వీటిని సమంగా 
విభజించి అనగా ఇరవై చొప్పున విభజించి మొత్తం వంద ఆవుల్ని ఒకడు పాలించాలి. 
ఈ ఆవులను అప్పగించినందుకు ప్రతిగా అతడు రాజుకు సంవత్సరానికి ఎనఖైనాలుగు 
కడవాల నెయ్యి, తోక ఒక్కంటికి, అనగా ఒక్కొక్క ఆవుకు, ఒక్కొక్క పణం, రాజచిహ్నం 
వేసిన ఒక చర్మ ఇవ్వాలి. ఇది “కరప్రతికరం”. 


మూ. 1. వ్యాధితాన్యజ్లానన్యదోహీదుర్జోహాపుత్రఘ్నీనాం చ సమవిభాగం 


అధ్యక్షప్రచారః - గోధ్యక్షః 271 


రూపశతం పాలయన్తః తజ్ఞాతికం భాగం దద్యురితి భగ్నోత్సృష్టకమ్‌. 

2. పరచక్రాటవిభయాదనుప్రవిష్టానాం పశూనాం పాలనధర్మేణ దశ 
భాగం దద్యురితి భాగాను ప్రవిష్టకమ్‌. 

3. వత్సాః, వత్సతరాః, దమ్యాః, వహినః, వృషాః, ఉక్షాణశ్చ పుబ్గవాః. 
యుగవాహనశకటవహాః వృషభాః. సూనామహిషాః పృష్టస్కర్థవాహినశ్చ 
మహిషాః. వత్సికా, వత్సతరీ, ప్రష్టాహీ, గర్భిణీ, ధేనుశ్చ అప్రజాతా వన్థ్యాశ్చ 
గావో మహిష్యశ్చ. మాసద్విమాసజాతాః తాసాముపజాః వత్సాః వత్సికాశ్చ. 
మాసద్విమాసజాతాన్‌ అజ్కయెత్స్‌ మాసద్విమాసపర్యుషితమ్‌ అజ్కయేత్‌. 
అజ్కం చిహ్నం వర్ణం, శృబ్గాన్తరం చ లక్షణమ్‌. ఏవముపజాః నిబనయేదితి 
వ్రజపర్యగ్రమ్‌. 

వ్యా. 1. రోగా లున్నవి అవయవ వికారం కలవ్వి ఒక్కనికే కాని మరెవరికీ పాలు 
పిదకనివ్వనివి, బందాలు మొదలైనవి వేసి చాల శ్రమపడి పిదక తగినవి, గర్భస్రావం 
పాందుతూ ఉండేవీ అయిన ఐదు రకాల ఆవులను ఇరవైయేసి చొప్పున ఒక వంద 
పాలించేవాళ్లు వెనుక చెప్పిన వస్తువులలో సగం లేదా మూడవ వంతు ఇత్యాదివిధంగా 
రాజుకు ఇవ్వాలి. ఇది భగ్నోత్సృష్టకం. 

2. శత్రువులు మోసగిస్తా రనే భయంచేత, అడవులవల్ల (క్రూరమృగాదులవల్ల) 
భయంచేత తమ పశువులను రాజుయొక్క వ్రజంలో, ఆవుల గోష్టంలో, ఉంచినవాళ్లు 
వాటిని పాలించినందుకు ప్రతిఫలంగా పదవ వంతు ఇవ్వాలి. ఇది భాగానుప్రవిష్టకం. 

3. వత్సలు (పాలు త్రాగేవి) వత్సతరాలు (అప్పుడే పాలు వదలినవి) దమ్యాలు 
(బళ్లు నాగళ్లు మొదలైనవాటికి కట్టడానికి శిక్షణ ఇవ్వదగినవి), బళ్ళు మొదలైనవి 
లాగేవి, వృషాలు (గర్భధారణం చేయించ గలిగినవి), ముసలివి ఈ ఆరు విధాలైనవి 
ఎద్దులు (పురుషగోపులు). కాడి, వాహనాలు బళ్లు లాగేవి, గర్భోత్పత్తి చేయగలిగినవి, 
కేవలం మాంసగృహాలకి మాత్రమే ఉపయోగించేవి, వీపుమిద భుజంమీద భారం 
మోసేవి అని దున్నపోతులు నాలుగు విధాలు. వత్సికలు (పాలు త్రాగుతున్నవి, 
వత్సతరులు, వృషభాపేక్ష గలవి, గర్భం ధరించినవి, పాలు ఇచ్చేవి, చూడుకట్టె వయస్సు 
రానివి (అప్రజాత), గొడ్డువి అని ఆవులు, గేదెలు కూడ ఎడు విధాలు. మాసం క్రితం 
రెండు మాసాల క్రితం పుట్టిన వాటి (ఆవుల గేదెల) వత్సలకు వత్సికలకు 'ఉపజలు' 


279 కౌటిలీయమ్‌ అర్థశాన్తమ్‌ 


అని పేరు. పుట్టి మాసం లేదా రెండు మాసాలు అయిన దూడలకు (ఆవుదూడలకు 
గేదెదూడలకు) కాల్చిన ఇనుముతో ముద్రలు వెయ్యాలి. రాజవ్రజంలో ఒకటి రెండు 
మాసాలు ఉండిపోయిన వాటికి కూడ ముద్రలు వెయ్యాలి. ఇనుము కాల్చి వేసిన 
స్వస్తికాదిముద్ర అంకం. నల్ల తోక, తెల్లతోక మొదలైనవి చిహ్నాలు. నలుపు, తెలుపు, 
ఎరుపు మొదలైనవి వర్గాలు. కొమ్ముల ఆకారభేదాలు శృంగాంతరం ఇవి లక్షణాలు. 
ఉపజల కున్న ఈ లక్షణాలను రిజిస్టర్‌లో వ్రాయించాలి. ఇది “వజపర్యగ్రం”. 


మూ. 1. చోరహృతమ్‌, అన్యయూథప్రవిష్టమ్‌, అవలీనం వా నష్టమ్‌. 

2. పజ్కవిషమవ్యాధిజరాతోయాహారావ సన్నం, వృక్షతటకాష్ట 
శిలాభిహతమ్‌, ఈశాన వ్యాలసర్పగ్రాహదావాగ్నివిపన్నం వినష్టమ్‌. ప్రమాదాద 
భ్యావహేయుః. 

3. ఎవం రూపాగ్రం విద్యాత్‌. 

4. స్వయం హన్తా, ఘాతయితా, హర్తా, హారయితా వా వధ్యః. 

వ్యా. 1. చోరులు హరించినది, మరొక గుంపులో చేరిపోయినది, కనబడకుండా 
పోయినది 'నష్టం'. 

2. బురదలోను, ఎగుడు దిగుడు ప్రదేశాలలోను, వ్యాధిచేత, ముసలితనం 
చేత, ఉదకంచేత, చెడ్డ ఆహారంచేత మరణించినది, చెట్టు పడిగాని, ఒడ్డు కూలి గాని, 
కజ్జిదెబ్బ తగిలి గాని, జాయి పడి గాని, దైవవశంచేత (పిడుగు మొదలైన దానిచేత) గాని, 
క్రూరమృగంచేత గాని, సర్పం కరవడంచేత గాని, మొసలి పట్టుకొనడం చేత గాని, 
దావాగ్నిచేత గాని మరణించినది '“వినష్టం'. పాలకుని అజాగర్తచేత చచ్చిపోయిన 
ట్లయితే దాని విలువ వానినుండి రాబట్టాలి. 

3. ఈ విధంగా గోవులు మొదలైనవి మొత్తం ఎన్ని ఉన్నాయో తెలుసుకుంటూ 
ఉండాలి. 

4. ఎవడైనా స్వయంగా గోవును లేదా గేదెను చంపినా, ఇతరులచేత 


చంపించినా, హరించినా, హరింపజేసినా ఈ నాలుగు రకాల అపరాధానికి మరణదండం 
విధించాలి. 


మూ. 1. పరపశూనాం రాజాష్కేన పరివర్తయితా రూపస్య పూర్వం 
సాహసదణ్ఞం దద్యాత్‌. ' 


అధ్యక్షవచారః - గోధ్వక్షః 273 


2. స్వదేశీయానాం చోరహృతం ప్రత్యానీయ పణికం రూపం హరిత్‌, 
పరదేశీయానాం మోక్షయితా అర్థం హంెత్‌. 

3. బాలవృద్ధవ్యాధితానాం గోపాలకాః ప్రతికుర్యు:ః. 

4. లుబ్ధకశ్వగణిభిః అపాస్త స్తేనవ్యాలపరబాధభయమ్‌ బుతువిభక్తమ్‌ 
అరణ్యం చారయేయుః. 

5. సర్పవ్యాలత్రాసనార్థం గోచరానుపాతజ్ఞానార్థం చ త్రస్నూనాం 
ఘణాతూర్యం చ బధ్నీయుః. 

6. సమవ్యూథఢతీర్థమ్‌ అకర్దమగ్రాహమ్‌ ఉదకమ్‌ అవతారయెయు: 
పాలయేయుశ్చ. 

వ్యా. 1. రాజతప్తముద్రాచిహ్నంచేత ఇతరుల పశువుల రూపాన్ని మార్చివేసిన 
వాడు పూర్వసాహసదండం చెల్లించాలి. 

2. తన దేశంలోని పశువులలో దొంగలు హరించినదానిని లేదా హరించిన 
వాటిని పట్టుకొని తిరిగి తీసికొనివచ్చినవాడు నిర్ణీతమైన స్వరూపాన్ని అనగా పశువును 
(పారితోషికంగా) తీసుకొనాలి. పరదేశీయుల పశువులలో కలిసిపోయిన దానిని, దొంగలు 
హరించినదానిని తీసికొనివచ్చినవాడు పైన చెప్పినధానిలో సగం తీసుకొనవలెను. 

3. చిన్నవి, ముసలివి, జబ్బుపడినవి అయిన పశువులను గోపాలకులు 
సంరక్షించాలి. 

4. ఎ బుతువులకు ఎ అరణ్యం అనుకూలంగా ఉంటుందో చూచుకొని 
విభజించి, అక్కడ అడవులలో నివసించే బోయవాళ్లచేత, కుక్కలను పెంచే వాళ్లచేత 
దొంగల భయం, క్రూరమృగాల భయం, శత్రుభయం లేకుండా చేసి ఆ అరణ్యాలలో 
పశువులను మేపాలి. 

5. సర్పాలను క్రూరమృగాలను భయపెట్టడంకోసం, ఎ బీళ్లలో మేస్తున్నాయో 
తెలియడం కోసం భయపడే స్వభావం గల గోవులు మొదలైన వాటి మెడలలో బాగా 
మోగే గంటలు కట్టాలి. 

6. మిట్టపల్లాలు లేకుండా బాగా కట్టిన రేవులలో బురద కాని మొసళ్లు కాని 
లేని నీటిలో పశువులను దింపుతూ పాలించాలి. 


మూ. 1. స్తేనవ్యాలసర్పగ్రాహగృహీతం వ్యాధిజరావసన్నం చ 


స . కౌటిలియమ్‌ అర్థశాస్తమ్‌ 


ఆవేదయేయుః, అన్యథా రూపమూల్యం భజేరన్‌. 

2. కారణమృతస్య అజ్కచర్మ గోమహిషస్య, కర్ణలక్షణమజావికానాం, 
పుచ్చమ్‌ అజ్కచర్మ చ అశ్వఖరోన్రాణాం, బాలచర్మవస్తిపిత్తస్నాయుదన్త 
ఖురశ్ళజ్ళాస్టిని చ ఆహరేయుః. 

3. మాంసమ్‌ ఆమమ్‌ ఆర్టమ్‌ శుష్కం వా విక్రీణీయుః. 

4. ఉదశ్విత్‌ శ్వవరాహేభ్యో దద్యుః. 

5. కూర్చికాం సేనాభక్తార్థమాహరేయుః. 

6. కిలాటో ఘాణపిణ్యాకక్లేదార్గః. 

7. పశువిక్రేతా పాదికం రూపం దద్యాత్‌. 

8. వార్షాశరద్ధేమన్తానుభయతః కాలం దుహ్యుః. శిశిరవసన్త గ్రీష్మానేక 
కాలమ్‌. 

వ్యా. 1. దొంగలు హరించినదానిని గూర్చి, క్రూరమృగాలచేత, సర్పాలచేత, 
మొసళ్లచేత గహించబడినదానిని (మరణించినదానిని) గూర్చి, వ్యాధిచేత ముసలితనంచేత 


మరణించినదానిని గూర్చి గవాధ్యక్షుడికి తెలపాలి. అలా తెలపకపోతే ఆ స్వరూపం 
ఖరీదు చెల్లించవలసి ఉంటుంది. 

2. వ్యాధ్యాదికారణాలచేత మరణించిన ఎద్దులయొక్క దున్నపోతులయొక్క 
ముద్రాంకం ఉన్న చర్మను, మేకలయొక్క గొజెలయొక్క గుర్తు లున్న చెవుల్ని, 
గుజ్బాలు, గాడిదలు, ఒంటెలు- వీటి తోకలు, చిహ్నం ఉన్న చర్మ నమ్మకంకోసం 
తీసికొని వచ్చి చూపించాలి. వెండ్రుకలు (బొచ్చు మొ.) చర్మలు, మూత్రాశయం, పిత్తం, 
పేగులు, దంతాలు , డెక్కలు, కొమ్ములు, ఎముకలు (కుష్యంగా) తీసికొనివచ్చి 
గవ్యాధ్యకునిక ఇవ్వాలి. 

3. తడిగా ఉన్న పచ్చిమాంసం గాని, ఎండిన మాంసం గాని అమ్మివేయాలి. 

4. మజ్జిగ కుక్కలకీ వరాహాలకీ పాయ్యాలి. 

5. గట్టి పెరుగును సైనికుల ఆహారం కోసం తీసికొని రావాలి. 


6. పాలమడ్డిని పశువులకు. ఆహారంగా ఇచ్చే గాన్తుగతనుండి తెచ్చిన, 
తెలకపిండిని శానబెర్తిడాలికి ఉపయోగించాలి. 


అధ్యక్షవచారః - గోధ్యక్షః 275 


7. పశువులను అమ్మెవాడు ఒక్కొక్క పశువుకు నాల్గవ వంతు పణం చొప్పున 
గవాధ్యక్టుడికి చెల్లించాలి. 

8. వర్షాశరత్‌- హేమంతబుతువులలో రెండు పూట్లా పాలు పిదకాలి. శిశిర 
- వసంత-గ్రీష్మబుతువులలో ఒక్క పూట మాత్రమే పిదకాలి. 

మూ. 1. ద్వితీయకాలదోగ్గుః అబ్గుష్టచ్భేదో దబ్బః. దోహకాలమ్‌ 
అతిక్రామతః తత్సలహానం దల్ణః. 

2. ఏతేన నస్యదమ్యయుగపిబ్లనవర్తనకాలాః వ్యాఖ్యాతాః. 

3. క్షీరద్రోణే గవాం ఘృత టప్రస్థః. పజ్బుభాగాధికో మహిషీణామ్‌. 
ద్విభాగాధికో ౬జావీనామ్‌. మన్గో వా సర్వేషాం ప్రమాణమ్‌, భూమితృణోదకవి 
శేషాద్ధి క్షీరఘృతవృద్ధిర్భవతి. 

4. యూథవృషం వృషేణావపాతయతః పూర్వః సాహసదణ్బః, 
ఘాతయతః ఉత్తమః, వర్గావరోధేన దశతీరక్షా. 

వ్యా. 1. శిశిరాదులలో రెండవ పూట కూడా పాలు పితికినవానికి శిక్ష 
బొటనవైలు నరికివేయడం. పాలు పిదకవలసిన కాలం దాటబెట్టినవానికి ఆ రోజు 
జీతం తగ్గించివేయడం దండం. 

2. పైన చెప్పిన దానిచేత - నస్యకాలం (ముక్కుకు రంధ్రం చేసేకాలం), 
దమ్యకాలం (ఎద్దులకు శిక్షణ ఇచ్చే కాలం), యుగపింగనకాలం (అలవా టున్న ఎద్దుతో 
అలవాటు లేని ఎద్దును కలిపి కాడికి కట్టి శిక్షణ ఇచ్చే కాలం), వర్తనకాలం (ఆహారం 
ఇవ్వవలసిన కాలం) దాటబెట్టినవానికి ఇచ్చే దండం కూడా చెప్పినట్లె. అనగా రోజు జీతం 
తగ్గించివేయాలి. 

3. ఒక ద్రోణం పాలకు ఒక ప్రస్థం నెయ్యి లభిస్తుంది. గేదెల పాలలో ఐదవ 
వంతు నెయ్యి అధికంగా లభిస్తుంది. మేకపాలలోను, గొతెపాలలోను రెండవ వంతు 
అధికంగా లభిస్తుంది. లేదా అన్ని పాలకీ, మథించినప్పుడు లభించే నెయ్యిని పట్టి ఎంత 
వెన్న లభిస్తుందో తెలుసుకోవాలి. ఎందువల్ల ననగా భూమి విశేషాన్ని పట్టి, తినే గడ్డిలోని 
విశేషాన్ని పట్టి, నీళ్ల విశేషాన్ని పట్టీ పాల పెరుగుదల, నెయ్యి పెరుగుదలా ఉంటాయి. 

4. యూథవృషాన్ని (ఆవులు లేదా గేదెలు మొదలైన వాటి మందలో ఉండే 
ఆబోతు, దున్నబోతు మొదలైనవాటిని) మరొక వృషంతో యుద్దం చేయించి క్రింద 


కడ కౌటిలీయమ్‌ అర్ధశాన్తమ్‌ 


పడిపోయే టటు చేసినవానికి పూర్వసాహసదండం, చంపించినవానికి ఉత్తమసాహస 
దండం. 

5. ఆ యా పశువుల రంగులను పట్టి పదేసి పశువులను ఒక గుంపుగా చేసి 
వాటి రక్షణం చెయ్యాలి. అనగా ఎజ్జరంగువి పది, తెల్లరంగువి పది, ఈ విధంగా వేరు 
వేరు గుంపులు కట్టాలి. 

మూ. 1. ఉపనివెశదిగ్విభాగో గోప్రచారాత్‌ బలాన్వయతో వా గవాం 
రక్షాసామర్థ్యాచ్చ. 

2. అజాదీనామ్‌ షాణ్మాసికీమ్‌ ఊర్జాం గ్రాహయేత్‌. 

3. తేన అశ్వఖరోషష్టవరాహవ్రజా వ్యాఖ్యాతాః. 

4. బలీవర్దానాం నస్యాశ్వభద్రగతివాహినాం యవసస్యార్థభారః, 
తృణస్య ద్విగుణమ్‌, తులా ఘాణపిణ్యాకస్య. దశాఢకం కణకుణ్ణకస్య, 
పజ్బుపలికం ముఖలవణమ్‌, తెలకుడుబో నస్యమ్‌, ప్రస్థః పానమ్‌, మాంస 
తులా, దధ్నశ్చాఢకమ్‌, యవద్రోణం, మాషాణాం వా పులాకః, క్షీరద్రోణమ్‌, 
అర్భాఢకమ్‌ వా సురాయాః, స్నేహప్రస్థః, కారదశపలమ్‌, శృజ్గివేరపలం౦ం చ 
(పతిపానమ్‌. 

5. పాదోనమశ్యతరగోఖరాణాం, ద్విగుణం మహిషోమ్షాణాం, 
కర్మకరబలివర్గానాం, పాయనార్థానాం చ ధేనూనామ్‌, కర్మ కాలతః ఫలతశ్చ 
విధానమ్‌. సర్వేషాం తృణోదకప్రాకామ్యమ్‌. ఇతి గోమజణ్బ్ణలం వ్యాఖ్యాతమ్‌. 

వ్యా. 1. గోవుల ఉపనివేశం (వాటి నన్నింటినీ ఒక చోట చేర్చి ఉంచే ప్రదేశం) 
ఎ దిక్కున ఉండాలి అనే విషయం (మెతకై) గోవుల సంచారానికి అనుగుణంగా 
ఉండడాన్ని గోవుల సంఖ్యను, వాటిని రక్షించడానికి సౌకర్యం ఉండడాన్ని పట్టి 
నిర్ణయించాలి. 

2. మేకలు గొజ్టెలు మొదలైనవాటి ఉన్ని ఆరు మాసాల కొకసారి తీయించాలి 
(కత్తిరించాలి). 


3. గోవుల మందల విషయంలో చెప్పిన అన్ని విషయాలూ గుజ్టాలు, 
గాడిదలు, ఒంటెలు, వరాహాలు - వీటి మందల విషయంలో కూడా వర్తిస్తాయి. 


అధ్యక్షవచారః - గోధ్యక్తః 277 


4. ముక్కుకు తాడు వేసిన ఎద్దులకు మంచి అశ్వాల వంటి నడకతో బళ్లు 
మొదలైనవి లాగే ఎద్దులకు మోపు (భారం) లో సగం పచ్చగడ్డి, దానికి రెట్టింపు గడ్డి, 
ఒక తుల గానుగ తెలకపిండి, బియ్యపునూక లున్న కడుగు పది ఆఢకాలు, పది పలాల 
సింధులవణం ఆహారంగా ఇవ్వాలి. ముక్కు రంధ్రాలలో ఒక కుడుబం తైలం 
పొయ్యాలి. ఒక ప్రస్థం తైలం పానంగా ఇవ్వాలి. లేదా ఒక తుల మాంసం ఒక ఆఢకం 
పెరుగు, ఒక ద్రోణం యవలు గాని, మినుముల పొట్టు గాని ఇవ్వాలి. ఒక ద్రోణం పాలు 
గాని సగం ఆఢకం సుర గాని, ఒక ప్రస్థం తైలం లేదా నెయ్యి, పది పలాల బెల్లం, ఒక 
పలం అల్లం ఇవన్నీ కలిపి ప్రతిపానంగా (జఠరాగ్నిని పెంపొందించే పానంగా) ఇవ్వాలి. 

5. కంచరిగాడిదలకు, ఆవులకు, గాడిదలకు పైన చెప్పిన ఆహారంలో నాల్గవ 
వంతు తగ్గించి ఇవ్వాలి. దున్నపోతులకు, ఒంటెలకు, రెట్టింపు ఆహారం ఇవ్వాలి. పని 
చేసే ఎద్దులకు, దూడలకు పాలు ఇచ్చే ధేనువులకు పనిచేసే కాలాన్ని పట్టి, ఫలాన్ని పట్టి 
ఆహారవిధానం ఉండాలి. అన్ని పశువులకీ కూడ కావలసినంత గడ్డి, నీళ్లు ఇవ్వాలి. ఈ 
విధంగా గోమండలానికి సంబంధించిన విషయాలు చెప్పబడ్డాయి. 
శో పళ్చర్షభం ఖరాశ్వానామజావినాం దశర్షభమ్‌, 

శతం గోమహిష్షోష్టాణాం యూథం కుర్యాచ్చతుర్భషమ్‌. 

ఇతి కౌటిలియార్థశా(స్రే అధ్యక్షప్రచారే ద్వితీయాధికరణే ఎకోన త్రింశో _ధ్యాయః 
గోడధ్యక్షః, ఆదితః పళ్చాశః. 

వ్యా. వందేసి గాడిదలు మొదలైనవాటిని ఒక యూథంగా (మందగా) 
ఎర్పరచాలి. ఒక గాడిదల యూథంలోను గుజ్బాల యూథంలోను ఐదేసి వృషాలు 
(పిల్లలను పుట్టించకలిగిన పురుషఖరాశ్వాలు) ఉండాలి. మేకల మందలోను, గొట్టెల 
మందలోను పదేసి వృషాలు ఉండాలి. గోవుల మందలలోను, మహిషయూథంలోను, 
ఒంటెల మందలోను నాలుగేసి వృషాలు ఉండాలి. 

“బాలానందిని” అను కౌటిలీయార్థశాస్తాంధ్రవ్యాఖ్యానంలో అధ్యక్షప్రచారం అనే రెండవ 


అధికరణంలో గోధ్యక్షుణ్ణీ గూర్చిన ఇరవైతొమ్మిదవ అధ్యాయం, ప్రారంభంనుంచి యాభైయవ 
అధ్యాయం సమాప్తం. 


స్టే కౌటిలీయమ్‌ అర్థశాన్తమ్‌ 
అథ త్రింశో ధ్వాయః 


సప్రచత్వారింశం ప్రకరణమ్‌ - అశ్వాధ్యక్షః 


మూ. 1. అశ్వాధ్యక్షః పణ్యాగారికం, క్రయోపాగతమ్‌, ఆహవలబ్ధమ్‌, 
ఆజాతం, సాహాయ్యాగతకం, పణస్థితం, యావత్కాలికం వా అశ్వపర్య[గ్రం 
కులవయోవర్ణచిహ్నకర్మవర్గాగమైః లేఖయేత్‌. 

2. అప్రశస్తన్యబ్లవ్యాధితాంశ్చ ఆవెదయేత్‌. 

3. కోశకోష్టా గారాభ్యాం చ గృహీత్వా మాస లాభమశ్వవాహః చిన్తయేత్‌. 

4. అశ్వవిభవేన ఆయతామ్‌ అశ్వాయామద్విగుణవిస్తారాం చతుర్ద్వారో 
పావర్తనమధ్యాం సప్రగ్రీవాం ప్రద్వారాసనఫలయుక్తాం వానరమయూర 
పృషతనకులచకోరశుకశారికాభిరాకీర్ణాం శాలాం నివేశయేత్‌. 

వ్యా. 1. అశ్వాధ్యక్రుడు (SUpPerINntendent of Horses) పారితోషికంగా. 
వచ్చినవి, కొన్నవి, యుద్ధంలో లభించినవి, సాహాయ్యం కొరకు ఇతరులనుండి 
వచ్చినవి, తాకట్టు పెట్టినవి, కొంత కాలం పని చేయించుకొనడం కోసం ఎరువు 
తెచ్చుకొన్నది అయిన మొత్తం అశ్వాల కులం, వయస్సు, రంగు, గుర్తులు, అవి 
చేయగలిగిన పనులు, ఏ ఏ వర్గానికి (పారసీక దేశీయములు ఇత్యాదివర్గానికి) 


చెందినవి అనే విషయం, అవి ఏ విధంగా లభించాయి అనే విషయం - ఇవన్నీ 
పుస్తకంలో (వాయించాలి. 


2. ప్రశస్తం కానివి, అంగవైకల్యం కలవి, జబ్బుపడ్డవి -వాటినిగూర్చి 
చికిత్సాదులకోసం మార్చడంకోసం తెలపాలి. 
3. అశ్వవాహుడు (అశ్వసంరక్షకుడు) ఒక మాసానికి సరిపడిన ధనం, అశ్వాల 


ఆహారం ధనాగారంనుంచీ, కోష్టాగారంనుంచీ తీసికొని అశ్వాలను గూర్చిన విషయా 
లన్నీ చూచుకోవాలి. 


4. ఆశ్వాధ్యక్షుడు ఒక అశ్వశాలను నిర్మింపచెయ్యాలి. అది అశ్వసంపదను 
పట్టి పొడవుగా ఉండాలి. దాని వెడల్పు అశ్వాయామానికి (అశ్వం పాడవుకు) రెట్టింపు 


అధ్వక్షనవ్రనారః - అళ్వాధ్యక్షః 279 


ఉండాలి. దానికి నాలుగు ద్వారాలు ఉండాలి. దాని మధ్య గుజ్ఞాలు పొరలడానికి చోటు 
ఉండాలి. దానికి ముందు ముఖప్రాసాదం (ప్రవెశద్వారం) ఉండాలి. ప్రధానద్వారం 
దగ్గర కూర్చొనడానికి బల్లలు ఉండాలి. విషభయాదులు లేకుండా చూచుకోవడం కోసం 
ఆ శాలలో కోతులు, నెమళ్లు, చుక్కలలేళ్లు, ముంగిసలు, చకోరాలు, చిలకలు, 
గోరింకలు ఉండాలి. 

మూ. 1. అశ్వాయామచతురశ్హక్టఫలకాస్తారం సఖాదనకోష్టకం సమూత్ర 
పురీషోత్సర్గమ్‌, ఎకైకశః ప్రాబ్ముఖమ్‌ ఉదబ్ముఖం వా స్థానం నివేశయేత్‌. 
శాలావశేన వా దిగ్విభాగం కల్పయేత్‌. వడబావృషకిశోరాణామ్‌ ఏకాన్సేషు. 

2. అశ్వాయాః ప్రజాతాయాః త్రిరాత్రం ఘృతప్రస్థపానమ్‌. అత 
ఊర్ధ్వం సక్తుప్రస్థః, స్నేహభైషజ్యప్రతిపానం దశరాత్రం, తతః పులాకో యవసమ్‌ 
ఆర్తవశ్సాహారః. 

వ్యా. 1. ఒక్కొక్క అశ్వానికి అది ఎంత పాడవు ఉంటుందో దానికి చతురగశ్రంగా 
ఉండే స్థానం ఎర్పరచాలి. దాని నేలమీద నున్నని ఫలకాలు పరిపించాలి. దాని 
ఆహారానికి ఒక కోష్టం,మూత్రపురీషాలు ఒక చోటకు చేరేటట్లు ఒక ప్రదేశం ఏర్పరచాలి. 
ఆ స్థానం తూర్పుముఖంగా కాని, ఉత్తరముఖంగా గాని ఉండాలి. లేదా అశ్వశాలను 
పట్టి అశ్వస్థానాల దిక్కుల విభాగం ఏర్పరచాలి. ఆడగుజ్ఞాలు, పిల్లలను పుట్టించగలిగిన 
వృషాశ్వాలు, పిల్లగుజ్ఞాలు-వీటికి ఒక దానికి ఒకటి కనబడకుండా ఎకాంతస్థానాలు 
ఎర్పరచాలి. 

2. ఈనిన ఆడ గుజ్ఞానికి మూడు రోజుల పాటు ఒక ప్రస్థం నెయ్యి తాగించాలి. 
తరువాత పది రోజులు ఒక ప్రస్థం జొన్న పేలాలపిండి, చమురుతో కూడిన బె షధాలతో 
తయారుచేసిన ప్రతిపానం (ఆకలి పుట్టించే ద్రవపదార్థం) ఇవ్వాలి. తరవాత గింజల 


పాట్లు, పచ్చగడ్డి, ఆయా బుతువులకు అనుగుణమైన ఆహారం ఇవ్వాలి. 

మూ. 1. దశరాత్రాదూర్ధ్యం కిశోరస్య ఘృతచతుర్భాగః సక్తుకుడుబః, 
క్షీరప్రస్థశ్చ ఆహారః ఆషణ్మాసాదితి. తతః పరం మాసోత్తరమ్‌ అర్ధవృద్దిః 
యవప్రస్థః ఆత్రివర్నాత్‌, ద్రోణ ఆచతుర్వర్నా దితి. అత ఊర్బ్వం చతుర్వర్వ 


పజ్బువర్నో వా కర్మణ్యః పూర్ణప్రమాణః. 


యె 


280 కౌటిలీయమ్‌ అర్ధశాన్తమ్‌ 


2 ద్వాత్రింశదబ్గులం ముఖముత్తమాశ్వస్య, పజ్బాముఖాన్యాయామః, 
వింశత్యబ్గులా జజ్బా, చతుర్ణబ్ధ ఉత్సేధః, త్ర్యజులావరం మధ్యమావరయోః. 
శతాబ్బులః పరిణాహః పజ్బభాగావరం మధ్యమావరయోః. 

3. ఉత్తమాశ్వన్య ద్విద్రోణం శాలివ్రిహియవప్రియజ్లూణామ్‌ 

ఒల్లో ఠి అల్లి ం “వష 
అర్ధశుష్కమ్‌ అర్ధసిద్ధం వా ముద్గమాషాణాం వా పులాకః, స్నహహ్రస్థశ్చ, 
పజ్బుపలం లవణస్య, మాంసం పజ్బాశత్పలికమ. రసస్యాఢకం ద్విగుణం 
వా దధ్నః పిణ్ణక్లేదనార్థమ్‌. క్షారపజ్బాపలికః సురాయాః ప్రస్థః పయసో వా 
ద్విగుణః ప్రతిపానమ్‌. దీర్భపథభారక్లాన్తానాం చ ఖాదనార్థం స్నేహప్రస్థోఒ 
నువాసనమ్‌. కుడుబో నస్యకర్మణ:, యవసస్యార్థభారః, తృణస్య త్రిగుణ: 
షడరత్నిపరిక్షేపః పుళ్లీలగ్రహో వా. 

వ్యా. గుజ్జిం పిల్లకి అది పుట్టిన పదిరోజుల తరవాత ఆరు మాసాల వరకు ఒక 
పావు కుడుబం నెయ్యి కలిపిన ఒక కుడుబం సక్తువు, ఒక ప్రస్థం పాలు ఆహారం 
ఇవ్వాలి. తరవాత మూడు సంవత్సరాలవరకు నెలకి ఒక ప్రస్థం యవలు ఇవ్వాలి. ఈ 
యవలు నెలకు అర్థప్రస్థం పెంచుతూ ఇవ్వాలి. నాలుగు సంవత్సరాలవరకు ఒక 


ద్రోణం ఇవ్వాలి. అటుపైన నాలుగు లేదా ఐదు సంవత్సరాల వయస్సు వచ్చిన గుజ్జిం 
పనికి ఉపయోగిస్తుంది, పూర్ణప్రమాణం గల అశ్వంగా తయా రవుతుంది. 


2. ఉత్తమమైన అశ్వం ముఖం పొడవు ముప్పైరెండు అంగుళాలు ఉంటుంది. 
ఆ అశ్వం పొడవు ఐదు ముఖాలు, అనగా నూట అరవై అంగుళాలు ఉంటుంది.దాని 
పిక్క పాడవు ఇరవై అంగుళాలు ఉంటుంది. గుజ్జం ఎత్తు నాలుగు పిక్కల పాడవు, 
అనగా ఎనభై అంగుళాలు. మధ్యరకం గుజ్జిం ముఖాదుల (ప్రమాణం 
ఉత్తమాశ్వముఖాదుల ప్రమాణాలకంటె మూడు అంగుళాలు తక్కువ ఉంటుంది. 
అధమాశ్వం ముఖాదుల ప్రమాణం మధ్యమాశ్వముఖాదుల ప్రమాణంకంటె మూడు 
అంగుళాలు తక్కువ ఉంటుంది. ఉత్తమాశ్వం వంద అంగుళాల పరిణాహం (లావు) 
ఉంటుంది. మధ్యమాశ్వం పరిణాహం ఎనభై అంగుళాలు, అధమాశ్వపరిణాహం అరవై 
నాలుగు ఆంగుళాలు ఉంటుంది. 

3. ఉత్తమాశ్వానికి ఆహారం - సగం ఎండిన లేదా సగం ఉడికిన రెండు 
ద్రోజాల శాలిధాన్యం గాని, యవలు గాని, ప్రియంగువులు గాని ఇవ్వాలి. లేదా రెండు 


అధ్య్వక్షప్రబారః - అళ్వాధ్యక్షః 281 


ద్రోణాల ఉడికించిన పెసలు, మినుములు ఇవ్వాలి. ఒక ప్రస్థం స్నేహం (నెయ్యి లేదా 
నూనె) ఐదు పలాల లవణం యాభై పలాల మాంసం ఇవ్వాలి. తిన్న ఆహారం 
తడవడానికి ఒక ఆఢకం రసం (మాంస సంస్కృతమైన జలం) గాని, రెండు ఆఢకాల 
పెరుగు గాని ఇవ్వాలి. ఐదు పలాలు బెల్లం మొదలైనవి కలిపిన ఒక ప్రస్థం సుర గాని, 
రెండు ప్రస్థాల పాలు గాని ప్రతిపానం (అపరాహ్హంలో త్రాగే పానీయం) ఇవ్వాలి. చాలా 
దూరం ప్రయా ణం చేసి లేదా బరువు మోసి అలసిపోయిన అశ్వాలకి ఆకలి పుట్టి బాగా 
తినడం కోసం ఒక ప్రస్థం స్నేహం (నెయ్యి లేదా నూనె) అనువాసనంగా ఇవ్వాలి. 
(పాత్తికడుపు శుద్ధి చేసే పానీయం “అనువాసనం ). నస్యకర్మకు (ముక్కులో పోయడానికి) 
ఒక కుడుబం స్నేహం ఇవ్వాలి. పచ్చగడ్డి సగం భారం (మోపు), లేదా గడ్డి ఒక భారం 
(భారం=ఇరవై తులలు) లేదా ఆరు హస్తాల లావు గల అనగా రెండు చేతులతో 
పట్టదగిన లావుగల పుంజీలగ్రహం, అనగా పొడవైన పచ్చగడ్డి మోపు గాని ఇవ్వాలి. 

మూ. 1. పాదావరమేతన్మధ్యమావరయోః. ఉత్తమసమో రథ్యో 
వృషశ్చ మధ్యమః. మధ్యమనమశ్చ అవరః.పాదహీనం బడబానాం 
పారశమానాం చ. అతో౭ర్గం కిశోరాణామ్‌. ఇతి విధాయోగః. 

2. విధాపాచకసూత్రగ్రాహకచికిత్సకాః ప్రతిస్వాదభాజః. 


3. యుద్ధవ్యాధిజరాకర్మక్షీణాః పిణ్బగోచరికాః స్యుః. అసమర 
ప్రయోగ్యాః పౌరజానపదానామర్థన వృషా వడవాస్వాయోజ్యాః. 

4. ప్రయోగ్యానాముత్తమాః కామ్మోజ సైన్గవారట్టజవానాయుజాః. 
మధ్యమా బాడీక పాపేయక సౌవీరక తైతలాః. శేషాః ప్రత్యవరాః. 

5. తేషాం తీక్టభద్రమన్దవశేన సాన్నాహ్యమ్‌ జబెపవాహ్యకం వా కర్మ 
ప్రయోజయేత్‌. 

6. చతురశ్రం కర్మ అశ్వస్య సాన్నాహ్యమ్‌. 


వ్యా. 1. ఉత్తమాశ్వానికి చెప్పిన ద్విద్రోణాదిపరిమాణంలో నాల్గవ వంతు 
తగ్గించి మధ్యమాశ్వానికి, దానిలో నాల్గవ వంతు తగ్గించి అధమాశ్వానికి ఆహారాదులు 
ఇవ్వాలి. రథానికి కట్టే అశ్వం ఉత్తమాశ్వంతో సమానం. వృషాశ్వం (పిల్లలను పుట్టించే 


282 కౌటిలీయమ్‌ అర్థశాస్తమ్‌ 


అశ్వం) మధ్యమం. రథం లాగే అధమాశ్వం కూడా మథ్యమాశ్వంతో సమానం. 
ఆధమవృషాశ్వం కూడా మధ్యమాశ్వంతో సమానం. మూడు జాతులకు చెందిన ఆడ 
గుజ్బాలకు, కంచరిగాడిదలకు ఉత్తమాశ్వాదులకు చెప్పిన ఆహారవిధానంలో సగం 
ఇవ్వాలి. పిల్ల గుజ్ఞాలకి దానిలో సగం ఇవ్వాలి. ఇది విధాయోగం. అనగా అశ్వాల 
ఆహారాది దానపద్దతి. 


2. అశ్వాహారం వండేవాళ్లకి, అశ్వపరిచారకులకి, అశ్వవైద్యులకి అశ్వాల 
విధాయోగంలో భాగం ఇవ్వాలి. అనగా వాళ్లకి కూడా ఆహారం ఇవ్వాలి. 


3. యుద్ధంలో దెబ్బలు తిన్నవాటికీ, వ్యాధిచేత, ముసలితనం చేత, పని చేసీ 
చేసి ఉండడంచేత క్షీణమైనవాటికి కేవలం అవి జీవించడానికి మాత్రం సరిపడే ఆహారం 
ఇవ్వాలి. యుద్దాలలో ఉపయోగించడానికి తగనివాటిని పౌరులకు జానపదులకు ఉన్న 
అవసరాన్ని పట్టి వృషాశ్వాలనుగా ఆడగుజ్ఞాలతో కలవడానికి వినియోగించాలి. 


4. యుద్ధంలో ఉపయోగించతగినవాటిలో కాంబోజ (కాబూల్‌) - సింధు - 
ఆరట్ట - వనాయు అరబ్‌) దేశాలలో పుట్టినవి ఉత్తమమైనవి. బాహ్లీక - (బియాస్‌ - 
సతలజ్‌ నదుల మధ్య ఉన్న దేశం) - పశ్చిమోత్తరసీమాప్రాంత(పోే పేయ) - సౌలీర - 
(రాజస్థాన్‌) - తెతలదేశాలలో పుట్టినవి మధ్యమాశ్వాలు. మిగిలిన దేశాలలో పుట్టినవి 
అధమాశ్వాలు., 


5. వీటిలో తీక్షాశ్వాలచేత (అత్యధికమైన తేజస్సు, సత్తువ కలది తీక్షం. అది 
ఎ మాత్రం దెబ్బ సహించదు) భద్రాశ్వంచేత (మంచి తేజఃసత్త్యా లున్నది భద్రాశ్వం. 
మెల్లిగా కొట్టి పని చేయించుకొనవచ్చు), మందాశ్వంచేత (బలసత్తాలు తక్కువ. బాగా 
కొడితేనే గాని పని చేయదు) వాటి వాటి స్వభావాన్ని అనుసరించి సాన్నాహ్యకార్యం 
(యుద్ధరంగంలో పని), జెపవాహ్యకం (క్రీడాయానాలు లాగే పని) చేయించాలి. 


6. శాలిహోత్రాదులు చెప్పిన విధంగా గుజ్జంచేత చక్కగా యుద్దాదులు 
చేయించే పని సాన్నాహ్యం. 


మూ. 1. వల్లనో నిచైర్గతః లబ్బనః ధోరణో నారోష్టశ్చ బె పవాహ్యః. 


2. తత్రౌపవేణుకో వద్ధమానకో యమకః స (పూర్వగః), 
ia సు. చ వల్గనః. 


అధ్యక్షప్రచారః - అళ్వొధ్యక్షు 283 


పంత శిరఃకర్ణవిశుద్దా నీచైర్గత: షోడశమార్లో టా ప్రకీర్ణకః, 
ప్రకీర్ణోత్తరో, నిషణ్ణః, పార్వ్వానువృత్తః, ఊర్మిమార్గః, శరభక్రీడితః, శరభప్పుతః, 
త్రితాలో, బాహ్యానువృత్తః, పజ్బుపాణిః, సింహాయతః, స్వాధూతః, క్షిష్టః, 
శ్లిఖ్గితః, బృంహితః, పుష్పాభికీర్ణశ్చేతి నీచైర్గ్ణతమార్గాః. 

4. కపివ్లతో, భేకప్టతః, ఎణఫ్లుతః, కోకిలసంచారీ ఉరస్యః, బకసంచారీ 
అజ నః. 

మే 

వ్యా. 1. వల్గనం, నీచైర్గతం, లంఘనం, ధోరణం, నారోష్టం అనేవి 
బెపవాహ్యాశ్వాల గతులు. 

2. బెపవేణుకం (ఒక హస్తం మాత్రం ప్రదేశంలో మండలాకారంలో తిరగడం), 
వర్ధమానకం (మూకుడు వలె మాటి మాటికి గుండ్రంగా తిరగడం), యమకం (పై 
రెండు విధాల తిరగడం) ఆలీ ఢప్ముతం (ఒక కాలు వంచి రెండవ కాలు చాపి నడవడం). 
పూర్వగం (శరీరంయొక్క పూర్వార్ధం కదుపుతూ నడవడం), త్రికచాలీ (శరీరం వెనుక 
భాగాన్ని బలంగా కదుపుతూ నడవడం) ఇవి వల్గనగతిభేదాలు, 'పృథుగఃి అనే పాఠంలో 
పెద్ద అంగలు వేసి నడవడం అని అర్థం. 


3. శిరస్సునందు, చెవులలో కాని వికారం లేకుండా ఉండే వల్లనమే 
'నీచైర్ణతం . దీనిలో పదహారు విధాలైన, ప్రకీర్ణకం మొదలైన, మార్గాలు ఉంటాయి. 
అన్ని విధాలైన గతుల సంకరం “ప్రకీర్ణకం'. వాటిలో ఒక రకమైన గతికి ప్రాధాన్యం 
ఉన్నది “ ప్రకీర్ణోత్తరం'. వీపు కదపకుండా చేసే గతి “నిషణ్ణం'. అడ్డంగా నడవడం 
'పార్య్యానువృత్త'గతి. పైకి ఎగురుతూ దిగుతూ చేసే గతి 'ఊర్మిమార్గం”. 'శరభక్రీడితం' 
అనగా యౌవనంలో ఉన్న ఏనుగు వలె ఆడుకుంటూన్నట్లు నడవడం. అట్టి ఏనుగు వలె 
దుమకడం 'శరభవ్లుతం'. మూడు కాళ్లమీద నడవడం “త్రితాలం”. కుడి ప్రక్కకి ఎడమ 
ప్రక్కకి తిరుగుతూ నడవడం 'బాహ్యానువృత్తం. మూడు కాళ్లు ఒక్క మాటు ఆన్ని నాల్గవ 
కాలు రెండు మాట్లు నేలమీద ఘట్టించడం “పంచపాణి'. సింహం వలె నడక 
'సింహాయతం' * పెద్ద పెద్ద అంగలు వేస్తూ నడవడం 'స్వాధూతం'. రథాదుల్ని 
ఒడుదుడుకులు లేకుండా లాగుతున్నప్పుడు గతి 'క్లిష్టం'. శరీరపూర్వభాగం ముందుకు 
వంచి నడవడం 'శ్లింగితం'. శరీరపూర్వభాగం పైకి ఎత్తి గమనం 'బృంహితం'. 
వంకరటింకరగా నడవడం “పుష్పాభికీర్ణం'. ఇవి నీచైర్గతమార్గంలోని పదహారు భేదాలు. 


284 కౌటిలీయమ్‌ అర్ధశాస్తమ్‌ 


4. కపిప్లుతం మొదలైనవి లంఘనగతిభేదాలు. కోతి వలె దుమకడం 'కపివ్లు 
తం'. కప్ప వలె గంతు లెయ్యడం “భేకప్పతం . లేడి వలె దుమకడం “ఎణప్ముతంి. మూడు 
కాళ్లు ముణిచి ఒక కాలిమీద ఎగరడం “ఎకపాదప్లుతం . కోకిల వలె సంచరించడం 
నో అన్ని కాళ్లూ ముణిచివేసి వక్షస్థలం బలంమీద దుమకడం “ఉర 
స్యం'. కొంగ వలె నడవడం “బకచారి. 


మూ. 1. కాజ్కో, వారికాజ్కో, మాయూరః, అద్ధమాయూరః, నాకుల;, 
అర్థనాకులః, వారాహః, అర్ధవారాహళ్చేతి ధోరణః. 


అల్లో 


2. సంజ్ఞాప్రతికారో నారోష్టః ఇతి. 


3. షణ్బ్ణవ ద్వాదశేతి యోజనాన్యధ్వా రథ్యానామ్‌. పజ యోజనాని 
అరా గైష్టమాని, దశేతి పృష్టవాహ్యానామశ్వానామధ్యా. 


4. విక్రమో భద్రాశ్వాసో భారవాహ్య ఇతి మార్గాః. 
5. విక్రమో, వల్గితమ్‌, ఉపకజ్బ్ణమ్‌, ఉపజవః. జవశ్చ ధారాః. 


6. తేషాం బన్టనోపకరణం యోగ్యాచార్యాః ప్రతిదిశేయుః. సాంగ్రా 
మికం రథాశ్వాలంకారం చ సూతాః. అశ్వానాం చికిత్సకాః శరీరప్రోసవృద్ధి 
ప్రతీకారమ్‌ బుతువిభక్తం చాహారమ్‌. 


వ్యా. 1. ధోరణ కాంకాదిభేదంచేత ఎనిమిది విధాలు. గ్రద్ద వలె గతి 'కాంకం” 
నీటి పక్షుల వలె గతి “వారికాంకం”. నెమలి వలె గతి “'మాయూరంి. సగం నెమలి గతిని 
పోలినది 'అర్థమాయూరం'ి. ముంగిస వలె గతి “'నాకులంి. సగం ముంగిసగతిని 
పోలినది “అర్థనాకులం'. వరాహం నడకను పోలినది “వారాహంి. సగం వరాహగతిని 
పోలినది “అర్థవారాహంి. 


2. రౌతు చెప్పినట్టు నడవడం “నారోష్టం'. 


3. రథం లాగే అధమ-మధ్యమ-ఉత్తమాశ్వాలలో అధమాశ్వం రోజుకు ఆరు 
యోజనాలు ప్రయాణం చేస్తుంది. మధ్యమం తొమ్మిది యోజనాలు, ఉత్తమం 
పన్నెండు యోజనాలు ప్రయాణం చేస్తాయి, రౌతు సవారీ చేసే గుజ్జాలలోను, సామాను 


అధ్యక్షప్రచారః - అళ్వాధ్వూక్షః 285 


మోసే గుజ్జాలలోను అధమాశ్వం రోజుకు ఐదు యోజనాలు, మధ్యమాశ్వం ఏడున్నర 
యోజనాలు, ఉత్తమాశ్వం పది యోజనాలు ప్రయాణం చేస్తాయి. (యోజనం అనగా 
ఎనిమిది లేదా పది మైళ్లు). 

4. విక్రమం (మెల్లగా నడవడం), భద్రాశ్వాసం (ఆయాసం లేకుండా మధ్యరకం 
వేగంతో నడవడం), భారవాహ్యం (శీఘ్రంగా నడవడం) అనేవి ఈ అధమ-మధ్యమ- 
ఉత్తమాశ్వాల గమనభదాలు. 

5. విక్రమం (మెల్లగా నడవడం) వల్గితం(దుమకడం), ఉపకంఠం (ఎగిరి 
ఎగిరి నడవడం), ఉపజవం (సామాన్యవేగం) జవం(అతివేగం) ఇవి అశ్వధారలు. 


6. ఈ అశ్వాల ముఖాదులకు కట్టే బంధనాలు, కళ్లాలు మొదలైన ఉపకరణాలు 
ఎక్క డెక్కడ ఎలా ఉంచాలి అనే విషయం అశ్వ శిక్షణ ఇచ్చే ఆచార్యులు బోధించాలి. 
యుద్దానికి ఉపయోగించే రథాలంకారాదులను, అశ్వాలంకారాదులను సారథులు 
ఉపదేశించాలి. అశ్వవైద్యులు వాటి శరీరం చిక్కిపోయినా, లావెక్కినా దానికి ప్రతిక్రియ 
చెయ్యాలి, ఎ బుతువులో ఎ ఆహారం ఇవ్వాలో నిర్ణయించి చెప్పాలి. 

మూ. 1. సూత్రగ్రాహకాశ్వబన్గక యావసికవిధాపాచకస్థానపాలకేశకార 
జాబ్గలివిదశ్చ స్వకర్మభిరశ్వానారాధయేయు:. 


2. కర్మాతిక్రమే చైషాం దివసవేతనచ్చేదం కుర్యాత్‌. నీరాజనోపరుద్ధం 
వాహయతః, చికిత్సకోపరుద్ధం వా ద్వాదశపణో దజ్జః, క్రియాభైషజ్యసంగేన 
వ్యాధివృడ్డా ప్రతీకారద్విగుణో దణ్ణః. తదపరాధేన వైలోమ్యె పత్రమూల్యం 
దల్బః. 

3. తేన గోమణలం, ఖరోష్టమహిషమ్‌, అజావికం చ వ్యాఖ్యాతమ్‌. 

వ్యా. 1. సూత్రవాహకుడు (అశ్వానికి త్రాడు కట్టి తీసికొనివెళ్లి నీళ్లు త్రాగించడం, 
దొర్లించడం, శరీరానికి మసాజు చేయడం వంటి పనులు చేసేవాడు), అశ్వబంధకుడు 
(కళ్లెం, జీను మొదలైనవి కట్టడానికి నియుక్తుడు), యావసికుడు (పచ్చగడ్డి తెచ్చి 
మేపేవాడు) ఆహారం వండేవాడు, అశ్వస్థానసంరక్షకుడు, కేశకారుడు (జూలు 


కత్తిరించేవాడు) విషవిద్యానిపుణుడు - వీళ్లందరూ గుజ్ఞాల సేవ (తమ తమ విధులు 
నిర్వర్తిస్తూ) చేస్తూండాలి. 


286 కౌటిలీయమ్‌ అర్థశాన్తమ్‌ 


2. వాళ్ల పనులు చేయకపోతే అలా చేయని రోజు జీతం తగ్గించాలి. 
నీరాజనంకోసం నిలపబడిన గుజ్ఞాన్ని వైద్యం కోసం నిలపబడిన అశ్వాన్ని పనిచేయించడం 
కోసం తీసికొనివెళ్లేవానికి పన్నెండు పణాల దండం విధించాలి. చికిత్స చేయడంలోగాని, 
మందు ఇవ్వడంలో గాని ఆలస్యం చేయడంచేత గుజ్జం వ్యాధి ముదిరిపోతే అలా 
చికిత్సచేయడానికి ఎంత ఖర్చు అవుతుందో దానికి రెట్టింపు దండం (అశ్వాధ్యక్షునికి) 
విధించాలి. చికిత్సాదులలో విపరీతఫలం కలిగితే ఆ గుజ్జం ఖరీదు ఎంతో అది 
అశ్వాధ్యక్షునికి జరిమానా. 


3. అశ్వాలకి చెప్పిన ఆరాధనాదులు గోమండలం, గాడిదలు, ఒంటెలు, 
మహిషాలు, మేకలు గొజ్టెలు, మొదలైనవాటి విషయంలో కూడా వర్తిస్తాయి. 
శ్లో. ద్విరహః స్నానమశ్వానాం గన్గమూల్యం చ దాపయేత్‌, 

కృష్ణసంధిషు భూతేజ్యాః శుక్లేషు స్వస్తివాచనమ్‌. 

వ్యా. అశ్వాలకు (గ్రీష్మశరత్కాలాలలో) రోజుకు రెండు సార్లు స్నానం చేయించాలి. 
ప్రతిరోజూ సుగంధద్రవ్యాలు, పుష్పమాలలూ ఇవ్వాలి. కృష్ణపక్షసంధులయందు 
(అమావాన్యలయందు) భూతపూజలు, పూర్ణిమలయందు బ్రాహ్మణులచేత 
స్వస్తివాచనమూ చెయించాలి. 
శ.  నీరాజనామాశ్వయుజే కారయేన్నవమే౭ హని, 

యాత్రాదావవసానే వా వ్యాధౌ వా శాన్తికే రతః. 


ఇతి కౌటిలీయార్థశా(ప్రే అధ్యక్షప్రచారే ద్వితీయాధికరణే త్రింశోఒధ్యాయః 
అశ్వాధ్యక్షః, ఆదితః ఎకపజఇగాశః, 
వ్యా. ఆశ్వయుజమాసంలో నవమినాడు అశ్వాలకి నీరాజనం ఇప్పించాలి. 
యుద్ధయాత్ర ప్రారంభంలోను, యుద్ధరంగంనుంచి తిరిగి వచ్చిన తరవాతా కూడ 
నీరాజనం ఇప్పించాలి. అశ్వాలకు వ్యాధులు సోకినప్పుడు కూడ నీరాజనం ఇప్పించాలి. 
అశ్వాధ్యక్షుడు ఈ విధమైన కాంతతర్మయందు శ్రద్ధకలవాడై ఉండాలి. 
“బాలానందిని” అను కౌటిలీయార్థశాస్రాంధ్రవ్యాభ్యానంలో అధ్యక్షప్రచారం అనే 


Ma అశ్వాధ్యక్షుణ్జి గూర్చిన ముపె ప్రైయవ అధ్యాయం, నం నుంచి 
యాభైఒకటవ అధ్యాయం సమాప్తం. 


అధ్యక్షప్రచారః - వాన్త్యధ్యక్షః 287 


అథ ఎకశత్రింశోధ్వాయః 


అష్టచత్వారింశత్తమం ప్రకరణమ్‌ - హస్తధ్యక్షః 


(Superintendent of elephents) 


మూ. 1. హస్త్యధ్యక్షో హస్తివనరక్షాం దమ్యకర్మక్షాన్తానాం హస్తిహస్తినీ 
కలభానాం శాలాస్థానశయ్యాకర్మవిధాయవస ప్రమాణం, కర్మస్వాయోగం, 
బన్ధనోపకరణం, సాంగ్రామికమలంకారం చికిత్సకానీకస్థోపస్థాయు కవర్గం 
చానుత్మోోత్‌. 

2. హస్త్యాయామద్విగుణోత్సేధవిష్కమ్మాయామాం, హస్తినీస్థానాధికాం, 
సప్రగ్రీవాం, కుమారీసంగ్రహాం, ప్రాజ్ముఖీమ్‌, ఉదజ్ముఖీం వా శాలాం 
నిదేశయేత్‌. 

3. హస్త్యాయామచతురశ్రశ్లక్షిణాలానస్తమృఫ లకాన్తరకం మూత్రపురీ 
షోత్సర్గస్థానం నివేశయేత్‌. స్థానసమశయ్యామర్ధ్థాపాశ్రయాం దుర్గి సాన్నాహ్యాప 
వాహ్యానాం బహిర్దమ్యవ్యాలానామ్‌. 

వ్యా. హస్త్యధ్యక్షుడు గజవనంయొక్క రక్షను, శిక్షణ ఇవ్వడానికి తగిన 
ఏనుగులు, ఆడ ఏనుగులు, ఏనుగ గున్నలు - విటి శాలలు, వాటిని కట్టే ప్రదేశం, 
శయ్య, సాంనాహ్యం మొదలైన కర్మ ఆహారం, పచ్చగడ్డి మొదలైనవాటి ప్రమాణం, 
శిక్షణ ఇవ్వడం మొదలైన పనులలో ఆసక్తి, వాటిని బంధించే సాధనాలు, యుద్ధంలో 
వాటికి వేయవలసిన కవచాదులు, చిరుజండాలు మొదలైన అలంకారాలు చికిత్స 
చేసేవాళ్లు, అనీకన్గులు (గజశిక్షణయందు నేర్పు గలవాళ్లు), ఉపస్థాయుకులు (పని 
చేసేవాళ్లు) - వీళ్ల (చికిత్సకాదుల) సముదాయాన్ని పర్యవేక్షించాలి. 

5. ఎనుగ పొడవు కంటె రెట్టింపు ఎత్తు, వెడల్పు, పొడవూ ఉన్న శాలను 
నిర్మించాలి. దాని దగ్గర ఆడ ఏనుగులకు స్థానం కూడ నిర్మించాలి. హస్తిశాలకు ముందు 
ఒక ప్రగ్రీవం (ముఖశాల) ఉండాలి. దానిలో ఏనుగును కట్టడానికి ఆలానం (ఇనుపస్తంభం) 
ఆ స్తంభం చివర కుమారి (తక్కెడ ఆకారంలో చిన్న అడ్డఇనుపదూలం - స్తంభంలో 


288 కౌటిలీయమ్‌ అర్థశాస్తమ్‌ 


భాగంగా) ఉండాలి. ఆ శాల తూర్పు దిక్కుకు అభిముఖంగా గాని, ఉత్తరాభిముఖంగా 
గాని ఉండాలి. 

3. ఒక్కొక్క ఏనుగకు ఆ ఏనుగ పొడవుకు చతురశ్రంగా (ఏనుగు పొడవు 
తొమ్మిది హస్తాలుంటే తొమ్మిది హస్తాల నలుచదరంగా ఉండే ) ఒక స్థానం 
ఎర్చరచాలి.దానిలో నున్నగా ఉండే గజబంధనస్తంభం ఉండాలి. నేలమీద నున్నని 
ఫలకాలు పరిచిన, వాలుగా ఉండే, మూత్రపురీషాలు విడిచే స్థానం ఏర్పరచాలి. అవి 
క్రిందకి జారిపోయేటట్లు వాటం పెట్టాలి. ఎనుగులు కూర్చొనడానికి, పండుకొనడానికీ 
నాలుగున్నర హస్తాల ఎత్తు ఉన్న చపటా ఏర్పరచాలి. యుద్దానికి ఉపయోగించే 
ఏనుగులకు, సవారీచేయడానికి ఉపయోగించేవాటికీ దుర్గంలోనే స్థానం ఏర్పరచాలి. 
శిక్షణ ఇవ్వవలసిన ఏనుగులకు, పాగరమోతు ఏనుగులకు కోట బైటనే స్థానం 
ఏర్పరచాలి. 

మూ. 1. ప్రథమసప్తమావష్టమభాగౌ అహ్నః స్నానకాలౌ, తదనన్తరం 
విధాయాః. పూర్వా హ్టా వ్యాయామకాలః. పశ్చాహ్నః ప్రతిపానకాలః. రాత్రిభాగౌ 
ద్వౌ స్వప్పకాలాౌ; త్రిభాగః సంవేశనోత్సానికః. 

2. గ్రీష్మే గహణకాలః. వింశతివర్నో గ్రాహ్యః. 

3. ఎక్కః, మూఢః, మత్కుణః, వ్యాధితః, గర్భిణీ, ధేనుకాహస్తినీ 
చాగ్రాహ్యాః. 

4. సప్తారత్నిః ఉత్సేధః, నవాయామః, దశపరిణాహః, ప్రమాణతః 
చత్వారింశద్వర్ష్నః భవత్యుత్తమః. త్రింశద్వర్ని మధ్యమః. పబ్బువింశతివర్ష 
అవరః. 

వ్యా పగటిని ఎనిమిది సమభాగాలుగా విభజించగా మొదటి భాగం, ఏడవ 
భాగం ఎనుగులకు స్నానం చేయించవలసిన కాలాలు. స్నానానంతరం వండిన ఆహారం 
ఇచ్చే కాలం. పూర్వాహ్లం వ్యాయామం చేయించే కాలం. అపరాహ్హం బలం ఇచ్చే పానం 
త్రాగించే కాలం. రాత్రిని మూడు భాగాలు చేయగా రెండు త్రిభాగాలు నిద్రించే కాలం. 
ఒక కళగం పండుకొనడానికి లేవడానికీ కాలం. 


2. ఏనుగులను పట్టే కాలం గ్రీష్మబుతువు, ఇరవై సంవత్సరాల ఏనుగును 
లేదా ఇరవైసంవత్సరాల వయస్సు దాటిన ఏనుగును పట్టించాలి. 


అధ్యక్షవ్రచారః - హస్త్య్రధ్యక్షః 289 


3. విక్కం (పాలుత్రాగేది), మూఢం (ఆడ ఏనుగ వంటి చిన్న దంతాలు 
గలది), మత్కుణం (దంతాలు లేనిది), వ్యాధి గలది అయిన ఏనుగునూ, గర్భిణి, పాలు 
ఇచ్చేది అయిన ఆడ ఏనుగునూ పట్టకూడదు. 

4. ఎడు అరత్నుల (హస్తాల) ఎత్తు, తొమ్మిది అరత్నుల పొడవు, పది అరత్నుల 
చుట్టు కొలత ఉన్న నలభైసంవత్సరాల వయస్సు గల ఎనుగ ఉత్తమం. ముప్పై 
సంవత్సరాల వయస్సు గలది మధ్యమం. ఇరవైయైదు సంవత్సరాల వయస్సు గలది 
అధమం. 

మూ. 1. తయోః పాదావరో విధావిధిః. 

2. అరత్నౌ తణ్బుల ద్రోణః. అర్భాఢకం తైలస్య. సర్పిషః త్రయః ప్రస్థాః. 
దశపలం లవణస్య. మాంసం పఇగాశత్సలికమ్‌, రసస్యాఢకం ద్విగుణం వా 
దధ్నః పిణ్జక్షేదనార్థమ్‌. క్షారం దశపలికమ్‌. మద్యస్య ఆఢకం ద్విగుణం వా 
దధ్నః ప్రతిపానమ్‌, గాత్రావసేకః తైలప్రస్థః, శిరసః అష్టభాగః ప్రాదీపికళ్ళ్చ. 
యవసస్య ద్వా భారా సపాదౌ, శష్పస్య శుష్కస్య అర్గతృతీయో భారః. 
కడబ్గరస్య అనియమః. 

3. సప్తారత్నినా తుల్యభోజనః అష్టారత్నిః అత్యరాలః. 

4. యథాహస్తమ్‌ అవశేషః షడరత్నిః పఇల్ధారత్నిశ్చ. 

వ్యా. 1. ఆ రెండింటికీ పక్వాహారం ఇచ్చే విధానం ఒక్కొక్క పావు తగ్గుతుంది. 
అనగా చెప్పబోయే ఆహారవిధానం ఉత్తమగజంకంటె మధ్యమగజానికి నాల్గవవంతు 
తక్కువ, దానికంటె నాల్గవ వంతు తక్కువ అవరగజానికి. 

2. ఎనుగులు ఎన్ని అరత్నుల ఎత్తు ఉంటాయో ఆ అరత్నులను పట్టి ఒక్కొక్క 
అరత్నికి ఒక ద్రోణం బియ్యం, సగం ఆఢకం తైలం, మూడు ప్రస్థాలు నెయ్యి, పది 
పలాలు లవణం, యాభై పలాల మాంసం ఇవ్వాలి. మాంసరసం ఒక ఆఢకం లేదా 
పెరుగు రెండు ఆఢకాలు తిన్న ఆహారం తడవడానికి ఇవ్వాలి. గుడాదిక్షారం పది 
పలాలు, ఒక ఆఢకం మద్యం లేదా రెండు ఆఢకాలు పాలు ప్రతిపానం (సాయంకాలం 
బలంకోసం త్రాగించేది), శరీరానికి పట్టించడానికి ఒక ప్రస్థం తైలం, శిరస్సుకు 
పట్టించడానికి ప్రస్థంలో ఎనిమిదవ భాగం (అర్ధకుడుబం), దీపానికి తైలం కూడా 
అర్థకుడుబం రెండు భారాల (నలభై తులల) పచ్చగడ్డి, రెండు భారాలు ఒక పావు 


290 కౌటిలీయమ్‌ అర్థళాస్తమ్‌ 


లేతపచ్చగడ్డి; రెండున్నర భారాల ఎండు గడ్డి, అకులు మొదలైనవాటి విషయంలో 
నియమం లేదు. 

పైన చెప్పిన లెక్కలు ఒక అరత్నికి చెప్పినవి. ఏడు అరత్నుల ఎత్తు ఎనుగకు 
పై కొలతలు ఏడు రెట్లు చేసి గ్రహించవలసి ఉంటుంది. ఒకరోజు కైతే ఇది చాలా 
అధికం అయిపోతుంది. అందుచేత ఇది (ఏడు రెట్లు చేసిన ఆహారాదికం) నెలకి అయి 
ఉంటుంది. (కాంగ్లే). 

3. సప్తారత్నుల ఎత్తు గల ఎనుగకు చెప్పన ఆహారాదికమే ఎనిమిది అరత్నుల 
ఎత్తెన అత్యరాలం అనే ఎనుగకు కూడా ఇవ్వాలి. 

4. ఆరు అరత్నుల ఎత్తు, ఐదు అరత్నుల ఎత్తు ఉన్న ఎనుగులకు అవి ఎన్ని 
హస్తాల ఎత్తు ఉంటాయో దానిని పట్టి (ఆరు అరత్నుల ఎనుగకు అరు ద్రోణాలు 
తండులాలు, ఐదు అరత్నుల ఎనుగకు ఐదు ద్రోణాల తండులాలు ఇత్యాదివిధంగా) 
ఇవ్వాలి. 

మూ. 1. క్రీరయావసికో విక్కః క్రీడార్థం గ్రాహ్యః. 

2. సంజాతలోహితా ప్రతిచ్చన్నా, సంలిప్తపక్షా, సమకక్ష్యా, వ్యతికీర్ణ 
మాంసా, సమతల్పతలా జాతద్రోణికేతి శోభాః. | 

వ్యా. 1. పాలు త్రాగే ఎనుగపిల్లను కేవలం క్రీడకోసం పట్టుకొన్నా దానికి పాలు, 
పచ్చగడ్డి మాత్రమే ఆహారం ఇవ్వాలి. 

2. ఎరుపు కనబడుతున్నది, (మాంసంచేత) కప్పబడినది, పార్వాలు నున్నగా 
ఎర్పడినది, లావు సమంగా ఉన్నది, మాంసం కండరాలు శరీరం అంతటా సమంగా 
ఉన్నదీ, మూపు సమతలంగా ఉన్నదీ, వీపు మధ్య వంపు శర అని ఇవి 
ఏనుగుయొక్క శోభావిశేషాలు. 
శ్లో... శోభావశేన వ్యాయామం భద్రం మనం చ కారయేత్‌, 

" మృగసంకీర్ణలిజ్ఞిం చ కర్మస్వృతివశేన వా. 
ఇతి కౌటలీయార్థశాస్తే అధ్యక్షప్రచారే ద్వితీయాధికరణే ఏకత్రింశోఒధ్యాయః 
హస్త స్త్య్యధ్యక్షః, ఆదితో ద్విపజగ్దాశః. 

వ్యా భద్రం, పం మృగం, మృగాదిసంకీర్ణం అయిన  ఏనుగుచేత, 
దానిలో కనబడే శోభావశంచేత (దేహస్వరూపాన్ని పట్టి) సాంనాహ్యాపవాహాదికర్మల 
యదు శరదాదిబుతువులను అనుసరించి వ్యాయామం చేయించాలి. శిక్షణ ఇవ్వాలి. 


అధ్యక్షవబారః - వాన్త్యధ్యక్షః 291 


(భద్రం, మందం, మృగం అనేవీ, ఈ మూడింటి సంకీర్ణలక్షణా లున్న భద్రమందం, 
భద్రమృగం మొదలైనవి ఏనుగులలో వేరు వేరు జాతులు) ఆ యా జాతుల ఎనుగుల 
స్వరూపస్వభావాదులను పట్టి వాటికి శిక్షణ ఇవ్వాలి అని అర్థం. 
“బాలానందిని” అను కౌటిలీయార్థశాస్తాంధ్రవ్యాఖ్యానంలో అధ్యక్షప్రచారం అనే 
ద్వితీయాధికరణంలో హస్త్యధ్యక్షుని గూర్చిన ముప్పై ఒకటవ అధ్యాయం, (పారంభంనుంచి 
యాభైరెండవ అధ్యాయం సమాప్తం. 


అథ ద్యాత్రింశో = ధ్యాయః 


అష్థాచత్వారింశం ప్రకరణమ్‌ - హస్త్యధ్యక్షః - హస్తి ప్రచారః 
(Activity of elephants) 


మూ. 1. కర్మస్కన్గ్థాశ్చత్వారః - దమ్యుః, సాంనాహ్యాః, వ్యాలళ్ళ. 

2. తత్ర దమ్యః పజ్బువిధః - స్కన్గగతః, స్తమృగతః, వారిగతః, 
అవాపాతగతః, యూథగతళ్చేతి. తస్యోపవిచారో విక్కకర్మ, 

3. సాంనాహ్యాః సప్తక్రియాపథః - ఉపస్థానం, సంవర్తనమ్‌, సంయానం, 
వధావధః, హస్తియుద్ధం, నాగరాయణం, సాంగ్రామికం చ. తస్య ఉపవిచారః 
కక్ష్యాకర్మ (గ్రైవేయకర్మ యూథకర్మ చ. 

4. బిపవాహ్యాః అష్టవిధః - ఆచరణ:ః, కుళ్టురౌపవాహ్య:, ధోరణః, 
ఆధానగతికః, యష్ట్యుపవాహ్యః, తోత్రోపవాహ్యాః, శుద్భొపవాహ్యాః, 
మార్గాయుకళ్చేతి. తస్యోపవిచారః - శారదకర్మ, హీనకర్మ నారోష్టకర్మ చ. 

వ్యా. 1. ఎనుగులలో వాటి కర్మలను పట్టి దమ్యం, సాంనాహ్యం, జెపవాహ్యం, 
వ్యాలం అని నాలుగు తరగతు లుంటాయి. శిక్షణ ఇవ్వదగినది దమ్యరి. యుద్దానికి 


ఉపయోగించదగినది సాంనాహ్యం. వాహనాదులుగా ఉపయోగించదగినది బెపవాహ్యం, 
చెప్పిన మాట వినకుండా మొండిగా ప్రవర్తించేది వ్యాలం. 


2. స్కంధగతం (మూపుమీద మనిషి కూర్చొనడానికి అలవాటు పడ్డది), 


292 కౌటిలీయమ్‌ అర్థశాస్తమ్‌ 


స్తంభగతం (స్తంభానికి కట్టడానికి అలవాటుపడ్డది), వారిగతం (గజాలను బంధించే 
స్థానంలో ఉండేది), అనపాతగతం(ఎనుగులను బంధించడానికి తయారు చేసిన గోత్రికి 
అలవాటు పడ్డది), యూథగతం (మందలో చేరేది) అని దమ్యం ఐదు విధాలు. పాలు 
త్రాగే ఎనుగు పిల్లకు ఎలాంటి ఉపచారం చెయ్యాలో (ఆహారాదివిధానం ద్వారా) అదే 
దీనికి కూడ. 

3. సాంనాహ్యం ఎడు విధాలైన కర్మలు చేస్తుంది. (1) ఉపస్థానం అనగా 
ముందు అవయవాలను వెనుక అవయవాలను కదుపుతూ వంగడం లేవడం, ధ్వజాలు, 
మండుతూన్న కట్టెలు, వెదుళ్లు, త్రాళ్లు మొదలైనవాటిని దాటడం, (2) సంవర్తనం, 
అనగా పండుకొనడం కూర్చొనడం, గీసిన రేఖలను, ఎగుడుదిగుడు ప్రదేశాలను, 
గోతులను దాటడం మొదలైనది, (3) సంయానం, అనగా బుజువుగాను, వంకరగాను, 
గోమూత్రికాది ఆకారాలలోను మండలాకారాదులలోను నడవడం, (4) వధావధ అనగా 
అశ్వరథాదులను డీకొని నశింపచేయడం, (5) శత్రుగజాలతో పోరాడడం, (6) 
నగరద్వారాలు, గోపురాలు మొదలైనవాటిని వడకొట్టడం (7) సాంగ్రామికం 
(యుద్ధరంగంలో పాల్గొనడం) అనేవి ఈ కర్మలు, దీనికి కక్ష్యాకర్మ అనగా నడుముకు 
కవచాదులు బిగించడం, గైవేయకర్మ (మెడకు గొలుసులు మొదలైనవి తగల్చ్పడం), 
యూథకర్మ (ఎ ఎనుగు ఏ ఏనుగుల గుంపులో సుఖంగా ఉండగలుతుందో ఆ 
గుంపులో చేర్చడం) - ఇవి సాన్నాహ్యగజానికి చేయవలసిన ఉపచారాలు. 

బెపవాహ్యం ఎనిమిది విధాలు - (1) ఆచరణం (శరీరం పూర్వభాగాన్ని 
వంచడం పైకి లేపడం, ఉత్తరకాయాన్ని వంచడం లేపడం అనే వివిధగతులను 
అవలంబించేది), (2) కుంజరౌపవాహ్యం (మరొక ఏనుగుతో కలిసి పని చేసేది), (3) 
ధోరణం (ఒక పార్వ్వంచేతనే అన్ని పనులు చేసేది) (4) ఆధానగతికం (రండు మూడు 
విధాల గతులలో నడవగలిగినది) (5) యష్ట్యుపవాహ్యం (మామూలు కజ్జతో తోలితేనే 
పనిచేసేది) (6) తోత్రోపవాహ్యం (ముల్లుకజ్జ ఉపయోగిస్తేనే పనిచేసేది) (7) 
నం (యష్టితోత్రాదుల అవసరం లేకుండా పాదాఘాతాదులచేతనే పని 

చేసేది) (8) మార్గాయుకం (వేటకి వెళ్లేటప్పుడు ఉపయోగించేది. దీనికి ఇవ్వవలసిన 
ఉపచారాలు మూడు - శారదకర్మ (బాగా లావుగా ఉన్న దానిని చిక్కేటట్లు చేయడం, 
చిక్కిన దానిని బలిసేటట్లు చేయడం, ఆకలి మందగించినదాని ఆకలి పెంచే ఉపాయాలు 
చేయడం, మామూలుగా ఉన్నదాని స్వాస్థ్యాన్ని పరిరక్షించడం ఈ నాల్గింటికి 'శారదకర్మ 


అధ్యక్షవ్రచారః - హస్త్రధ్యక్షః 293 


అని పేరు). హీనకర్మ (వ్యాయామం లేకుండా ఉన్నదానికి వ్యాయామం ఇవ్వడం), 
నారోష్టకర్మ (మావటివాడు ఇచ్చిన సంజ్ఞలను పట్టి పనిచేసే తర్పీదు ఇవ్వడం). 

మూ. 1. వ్యాల ఏకక్రియాపథః. తస్యోపవిచారః ఆయమైకరక్షః, 
కర్మశజ్కీతః, అవరుద్ధః, విషమః, ప్రభిన్నః, ప్రభిన్నవినిశ్చయః, మదహేతు 
వినిశ్చయశ్చ. 

2. క్రియావిపన్నోవ్యాలః. శుద్ధః సువ్రతః. విషమః సర్వదోషప్రదుష్టశ్చ. 

3. తేషాం బన్ధ్థనోపకరణమనికస్థప్రమాణమ్‌. ఆలాన గ్రైవేయకక్ష్యా 
పరాయణపరిక్షేపోత్తరాదికం బన్గనమ్‌. అజ్కుశవేణుయ న్రాదికముపకరణమ్‌. 
వైజయన్తీక్షురప్రమాలాస్తర కుథాదికం .భూషణమ్‌. వర్మతోమరశరావాప 
య న్రాదికః సాంగ్రామికాలంకారః. 


వ్యా. 1. వ్యాలానికి ఒకే విధమైన క్రియామార్గం ఉంటుంది. దానిని గూర్చిన 
ఉపవిచారం (విశేషలక్షణాదికం) ఏ మనగా - అది ఆయమైైకరక్షం, దానిని రక్షించడానికి 
ఒకే వ్యక్తిని నియమించాలి. అనగా మనుష్యులను మార్చకూడదు. లేదా 
దండనపూర్వకంగానే దానిని రక్షించాలి. అది కర్మశంకితం (శిక్షాకాలంలో చెప్పినట్లు 
చేయదు). అవరుద్ధం (ఎ పనికీ ఉపయోగించకపోవడంచేత ఉపేక్షించదగినది). 
విషమం (హటాత్తుగా ఇష్టం వచ్చినట్లు చేస్తుంది). ప్రభిన్నం (మదం స్రవించేది). 
ప్రభిన్నవినిశ్చయం (మదంవల్ల, ఆహారాదిదోషంవల్ల వ్యాకులంగా ఉన్నది). 
మదహేతువినిశ్చయం (ఎప్పుడూ మదంతోనే ఉంటుంది, ఆ మదానికి కారణం 
ఎమిటో తెలియదు). 

2. వ్యాలగజంయొక్క సామాన్యలక్షణాలు - దుష్టమైన కర్మచేత దూషితమైనది 
వ్యాలం. వాటి భేదాలు - శుద్ధం (పద్దెనిమిది దోషాలు లుండి ఎవరినైనా చంపడానికి 
మాత్రం ఉపయోగిస్తుంది). సువ్రతం (పదిహేను దోషాలు ఉండి కేవలం నడిపిస్తే 
నడుస్తుంది). విషమం (శుద్దానికీ సువ్రతానికీ ఉన్న లక్షణాలతో దోషాలతో ఘాతన 
చాలనాలకి ఉపయోగిస్తుంది). సర్వదోషదుష్టం (పైన చెప్పిన ముప్పైమూడు దోషాలు, 
తన ప్రత్యేకంగా ఉండే పందొమ్మిది దోషాలు ఉన్నది). శుద్దాదుల లక్షణాలు, వాటి 
దోషాలు హస్తిశాస్తంలో చెప్పబడ్డాయి (గ.శా.). 


504 కౌటిలీయమ్‌ అర్థశొన్రమ్‌ 


3. ఎనుగుల బంధనాలను గూర్చి, వాటిమీద ఉంచవలసిన ఉపకరణాలను 
(సాధనాలను) గూర్చి గజశిక్షణనిపుణులనుండి తెలుసుకొని ఆ విధంగా చెయ్యాలి. 
ఆలానాదులు బంధనాలు. ఆలానం=ఎనుగులను కట్టే స్తంభం. గైవేయం=కంఠానికి 
కట్టే అలంకారాదులు. కక్ష్యా=నడుమునకు బిగించే కవచాదులు, పరాయణం= 
ఎనుగుపైకి ఎక్కడానికి ఉపయోగించే త్రాడు. పరిక్షేపం=పాదాలకు కట్టే పాశాదులు. 
ఉత్తరం=రెండవ గైవేయాదికం. అంకుశం, వెదురుకట్ట, యంత్రం మొదలైనవి ఉపకరణం. 
(ఆయుధాగారాధ్యక్షంలో చెప్పిన పాంచాలిక మొదలైనది యంత్రం), వైజయంతి 
(గజపతాక - చిన్న జెండా), క్షురప్రమాల (నక్షత్రమాల), ఆస్తరణం ( పైన కప్పే గట్టి 
ఆచ్చాదనం) కుథ (రంగు రంగుల ఆస్తరణం) మొదలైనవి భూషణం, కవచం, 
తోమరం, అంబులపాది, వివిధ యంత్రాలు - ఇవి యుద్ధసమయంలో వేసే అలంకారాలు. 


మూ. 1. చికిత్సకానీకస్థారోహకాధోరణ హస్తి పకౌపచారి కవిధాపాచక 
యావసికపాదపాశికకుటీ రకకౌపశాయికాదిః జి పస్థాయికవర్గః. 

2. చికిత్సక కుటీరక్షకవిధాపాచకాః ప్రస్థాదనం స్నేహప్రసృతిం 
కారలవణయోళ్ళ ద్విపలికం హరేయుః. దశపలం మాంసస్యాన్యత్ర చి కిత్సకేభ్యః. 

3. పథివ్యాధికర్మమదజరాభితప్తానాం చికిత్సకాః ప్రతికుర్యుః, 

4. స్థానస్యాశుద్దిః, యవసస్యాగ్రహణం, స్థలే శాయనమ్‌, అభాగే 
ఘాతః, పరారోహణమ్‌, అకాలే యానమ్‌, అభూమౌ అతీగ్ధి అవతారణం, 
తరుషల్ణ ఇతి అత్యయస్థానాని. తమ్‌ ఏషాం భక్తవేతనా దాదదీత. 

వ్యా. 1. వైద్యుడు, గజశికాదులలో ప్రవీణుడు, ఏనుగుమీద ఎక్కేవాడు, 
ఆధోరణుడు (ఎనుగకు సంబంధించిన శాస్తోక్తవిషయాలు తెలిసినవాడు), గజరక్షకుడు, 
ఏనుగకు ఉపచారం చేసేవాడు, ఆహారం వండేవాడు, పచ్చగడ్డి తెచ్చేవాడు, కాళ్లకు 


బందాలు వేసేవాడు, గజశాలను శుభ్రం చేస్తూ రక్షించేవాడు, ఏనుగుల శాల దగ్గర 
శయనించేవాడు - వీళ్లందరూ బె పస్థాయికవర్గానికి (గజపరిచారకవర్గానికి) చెందినవాళ్లు. 


2. చికిత్సక - కుటీరక్షక - విధాపాచకులు ఒక్కొక్కరు ఏనుగ కిచ్చే 
ఆహారంలోనుంచి ఒక ప్రస్థం అన్నం, ఒక చారెడు చమురు, రెండేసి పలాల క్షార- 


లవణాలు తీసికొనవచ్చును, వైద్యుడు తప్ప, మిగిలిన వాళ్లిద్దరూ పదేసి ప పలాల మాంసం 
కూడా తీసికొనవచ్చును. 


అధ్యక్షప్రచారః - వాన్త్యధ్యక్షః 295 


3. దూరప్రయాణంచేత, వ్యాధిచేత, ఎక్కువ పనిచేయడంచేత, మదంచేత, 
ముసలితనంచేత పీడింపబడిన ఏనుగులకు చికిత్సకులు వైద్యం చెయ్యాలి. 

4. ఏనుగులు ఉండే స్థానాన్ని శుభం చేయకపోవడం, పచ్చగడ్డి 
తినిపించకపోవడం, ఆస్తరణ లేని నేలమీద పండుకొన పెట్టడం, మర్మస్థలంలో కొట్టడం, 
ఎనుగును అధికారం లేనివాడు ఎక్కడం, సమయం కాని సమయంలో నడిపించడం, 
సరియైనది కాని నేలమీద, రేవు లేనిచోట నద్యాదులలో దింపడం, చెట్లతోటలో 
ఏనుగును వదలివేయడం - ఇవి జెపస్థాయికవర్గానికి చెందినవాళ్లని దండించదగిన 
పనులు. ఆ జుర్మానాను వాళ్ల బత్తెం (భక్తం) నుంచీ జీతంనుంచీ కోసుకోవాలి. 


శ్లో తిస్రో నీరాజనాః కార్యాశ్చాతుర్మాస్టృతుసన్థిషు, 
భూతానాం కృష్ణసన్ఫీజ్యాః సేనాన్యః శుక్షసంధిషు. 
దన్తమూలపరీణాహద్విగుణం ప్రోజ్యు కల్పయేత్‌. 
అబ్బే ద్య్యర్థే నదీజానాం పజగాబ్దే పర్వతౌకసామ్‌. 
ఇతి కౌటిలీయార్ధశాస్తే అధ్యక్షప్రచారే ద్వితీయాధికరణే ద్వాత్రింశో ౬ధ్యాయః 
హస్తిప్రచారః, ఆదితః త్రిపజ్బాశః. 
వ్యా. ఎనుగుల బలవృద్ధి, క్షేమం మొదలైనవాటికొరకు నాలుగేసి మాసాలకు 
ఒకసారి మూడునీరాజనాలు ఇవ్వాలి. బుతువుల సంధులలో కూడ నీరాజనాలు 
ఇవ్వాలి. కృష్ణపక్ష సంధియందు (అమావాస్యయందు) భూత పీత్తికై హోమాలు చేయించాలి. 
శుక్షపక్షస్తంధులయందు (పూర్ణిమలయందు)కుమారస్వామి ప్రీత్తై హోమాలు చేయించాలి. 
నదీప్రాంతాలలో సంచరించే ఏనుగులకు రెండున్నర సంవత్సరాల 
కొకసారి,పర్వతాల మీద సంచరించేవాటికి ఐదు సంవత్సరాల కొకసారి దంతమూలాల 


లావు ఎంత ఉంటుందో దానికి రెట్టింపు పొడవు దంతం విడిచిపెట్టి మిగిలిన 
దంతభాగాన్ని ఛేదింపచేయాలి. 


“బాలానందిని” అను కౌటలీయార్థశాస్తాంధ్రవ్యాఖ్యానంలో అధ్యక్షప్రచారం అనే రెండవ 
అధికరణంలో హస్తిప్రచారం అనే ముప్పైరెండవ అధ్యాయం, ప్రారంభంనుంచి యాభైెమూడన 
అధ్యాయం సమాప్తం. 


296 కౌటిలీయమ్‌ అర్థశాన్తమ్‌ 
అథ త్రయప్రింశోఒధ్యాయ;ః 


ఏకోనపజ్బొశత్‌ - పజ్బాశత్‌ - ఎకపజ్బాశత్తమప్రకరణాని. రథాధ్యక్షః, 
పత్త్యధ్యక్షః. సేనాపతిప్రచార:. 
(The Superintendent of chariots, The Superintendent of foot - 
Soldiers, The Activity of the Commandent of the Army) 


మూ. 1. అశ్వాధ్యక్షేణ రథాధ్యక్షో వ్యాఖ్యాతః. 

2. స రథకర్మాన్లాన్‌ కారయేత్‌. 

3. దశపురుషో ద్వాదశాన్తరో రథః. తస్మాదేకాన్తరావరా ఆషడన్తరాదితి 
సప్త రథాః. 

4. దేవరథ పుష్యరథ సాంగ్రామిక పారియాణిక పరపురాభియానిక 
వైనయికాంశ్చ రథాన్‌ కారయేత్‌. 


వ్యా. 1. అశ్వాధ్యక్షుడు చేయవలసిన పనులను పట్టి రథాధ్యక్షుని పనులు 
కూడా వివరించినట్లే. 


2. రథాధ్యక్షుడు రథాల కర్మాగారాలను ఏర్పాటు చెయ్యాలి. 


3. పది పురుషుల ఎత్తు అనగా పది వితస్తులు లేదా ఐదు హస్తాలు ఎత్తు, 
పన్నెండు పురుషులు అనగా ఆరు హస్తాలు విస్తారం ఉన్నది పెద్ద రథం. ఈ రథం కంటె 
విస్తారంలో ఒక్కొక్క వితస్తి తగ్గించుకుంటూ ఆరు వితస్తుల విస్తారం వరకూ వెళ్లగా, 11, 
10, 9,8,7,6, వితస్తుల విస్తారం గల ఆరు విధాలు, మొదటి పెద్దరథం - మొత్తం ఏడు 
రకాల రథాలు. 

4. దేవరథాదుల్ని తయారు చేయించాలి. దేవతల ప్రతిమలను ఊరేగింపుకొరకు 
తీసికొని వెళ్లే రథం దేవరథం. వివాహాదిమంగళావసరాలలో ఉపయోగించేది “పుష్య 
రథం. యుద్ధరంగంలో ఉపయోగించేది 'సాంగ్రామికరథం'. మార్గంలో ప్రయాణంకోసం 
ఉపయోగించేది 'పారియాణికరథం'. శత్రుపురాలను.ముట్టడించేటప్పుడు ఉపయోగించేది 
'పరపురాభియానికం”, వినయంకోసం (రథం నడిపే శిక్షణకోసం) ఉపయోగించేది 
'వైనయికం'. 


అధ్యక్షప్రచారః - రథౌధ్యక్షః 297 


మూ. 1. ఇష్వస్త్రప్రహరణావరణోపకరణకల్పనాః సారథిరథికరథ్యానాం 
చ కర్మస్వాయోగం విదధ్యాత్‌. ఆకర్మభ్యశ్చ భక్తవేతనం భృతానామభృతానాం 
చ యోగ్యారక్షానుష్టానమర్థమానకర్మ చ. 

2. ఏతేన పత్త్యధ్యక్షో వ్యాఖ్యాతః. స మౌలభృత్రేణిమిత్రామిత్రాటవీ 
బలానాం సారఫల్గుతాం విద్యాత్‌. నిమ్నస్థల|ప్రకాశకూటఖనకాకాశదివారాత్రి 
యుద్ధవ్యాయామం చ విద్యాత్‌. ఆయోగమయోగం చ కర్మసు. 


వ్యా. 1. బాణాలు, ధనస్సులు, ఇతర ఆయుధాలు, కవచాలు, ఇతర 
సాధనాలు - వీటి ఏర్పాట్లను, సారథులు, రథికులు, అశ్వాలు ఇవి తమ తమ పనులలో 
సామర్థ్యంతో లగ్నత్వంతో ఉండడాన్ని రథాధ్యక్షుడు తెలుసుకోవాలి. స్థిరంగా ఉండే 
భృత్యులకు, ఒక పని అయేవరకు మాత్రమే కుదర్చుకొన్న భృత్యులకు పనులు పూర్తి 
అయేవరకు ఆహారం, జీతాలు ఇస్తూ, వాళ్లకి తగిన శిక్షణ, రక్షణం ఇస్తూ, అధికంగా 
ధనం, ఇచ్చి వాళయడల గౌరవంతో ప్రవర్తించాలి. 

2. రథాధ్యక్షుని కర్తవ్యాలను చెప్పడంచేత కాలి బంటుల అధ్యక్షుని కర్తవ్యాలు 
కూడా చెప్పినట్లే. పత్త్యధ్యక్షుడు మౌల సైన్యం (వంశక్రమానుగతంగా వస్తూన్న స్థిరసైన్యం) 
భృత సైన్యం (జీతంమీద కుదర్చుకొన్న సైన్యం), శ్రేణిసైన్యం (జనపదంలో ఉండే 
ఆయుధధారుల సైన్యం), మిత్రసైన్యం, శత్రుసైన్యం, ఆటవికసైన్యం వాటిలో ఎ 
సైన్యం సారవంతమో, ఏది కాదో తెలుసుకుంటూ ఉండాలి. నిమ్నయుద్ధం మొదలైన 
అష్టవిధయుద్దాల శిక్షణను తెలిసికొని ఉండాలి. నిమ్నయుద్గం=గడ్డి నీరు ఉన్న 
నేలమీద చేసే యుధ్ధం. నలయుద్గం=మెట్టటప్రదేశాలలో చేసే యుధ్ధం. 
'వ్రకాశయుద్దం=బహిరంగంగా చేసే యుద్ధం, క్రూ టయుద్ధం=కపటయుద్ధం, 
ఖనకయుధద్ధం=భూమిలో నురంగాలు తవ్వి అక్కడినుండి చేసే యుధ్ధం, 
ఆకాశయుద్ధం=ప్రాకారాదులమీ దనుండి చేసే యుద్ధం, దివారాత్రియుద్దాలు=రాత్రిపగలు 
చేసే యుద్దాలు, కాలిబంటు లందరూ తమ కర్తవ్యాలు శ్రద్దగా నిర్వర్తిస్తున్నారా లేదా 
అనే విషయం తెలుసుకోవాలి. 


మూ. 1. తదేవ సేనాపతిః సర్వయుద్ధప్రహరణవిద్యావినీతః హస్త్య 
శ్వరథచర్యాసంఘుష్టః చతురబ్గస్య బలస్య అనుష్టానం విద్యాత్‌. 


2. స్వభూమిం, యుద్ధకాలం, ప్రత్యనీకమ్‌, అభిన్నభేదనమ్‌, 


298 కౌటిలీయమ్‌ అర్థశాన్రమ్‌ 


భిన్నసంధానం, సంహతభేదనం, భిన్నవధం, దుర్గవధం, యాత్రాకాలం చ 
పశ్యేత్‌. 

వ్యా. 1. సేనాపతి అన్ని విధాలైన యుద్దాలలోను, ఆయుధప్రయోగాలలోను, 
విద్యలలోను శిక్షణ పొంది, గజ-అశ్వ-రథాలపై ఎక్కి యుద్ధం చేయడంలో ప్ర ప్రసిద్దుడై 
ఉండాలి. అశ్వ-గజ-రథ-పదాతిరూపమైన సైన్యంయొక్క పని తీరును గూర్చి, 
అశ్వాధ్యక్షాదులు ఏ విషయాలు తెలుసుకొని ఉంటారో వాటి నన్నింటినీ తెలుసుకొని 
ఉండాలి. 

2. తన భూమి (దేశం), యుద్దానికి తగిన కాలం, శత్రుసేన, కలిసి ఉన్న 
శత్రు సైన్యాన్ని చెల్లాచెదరు చేయడం, చెల్లాచెదరై ఉన్న తన సైన్యాన్ని సమీకరించడం, 
పరస్పరరక్షకొరకు కలిసి శత్రుసేనలను విడగొట్టడం, అలా విడగొట్టినవాటిని 
సంహరించడం, దుర్గాలను నశింపచేయడం, యుద్ధయాత్రాకాలం - ఇవన్నీ చూచుకోవాలి. 


శ్లో తూర్యధ్వజపతాకాభిర్వూహసంజ్ఞాః ప్రకల్పయేత్‌, 
స్థానే యానే ప్రహరణే సైన్యానాం వినయే రతః. 


ఇతి కౌటిలీయార్ధశాస్తే అధ్యక్షప్రచారే ద్వితీయాధికరణే త్రయస్తింశో౬ ధ్యాయః 
రథాధ్యక్తః, పత్త్యధ్యక్షః, సేనాపతిప్రచారశ్ళ్చ, ఆదితః చతుష్పజ్బాశః. 


వ్యా. నిలబడడం విషయంలోను, ముందుకు సాగడం. విషయంలోను, 
శత్రువులను ఆక్రమించడం విషయంలోను, తూర్యాలచేత, ధ్వజాలచేత, చిన్న జండాలచేత 
శత్రువులకు తెలియని, తన సైనికులకు మాత్రమే తెలిసిన కొన్ని రహస్యమైన గుర్తులు 
ఎర్బరచి ఆ గుర్తుల విషయంలో తన సైనికులకు శిక్షణ ఇవ్వడంలో శ్రద్ద చూపాలి. 
అనగా ఈ విధమైన వాద్యం మోగిస్తే ముందుకు సాగవద్దనీ, ఈ విధంగా మోగిస్తే 
ముందుకు నడవమనీ, అదే విధంగా ఈ జండా చూపితే ఇలా చేయాలని కొన్ని రహస్య 
సంకేతాలు ఏర్పరచాలి అని భావం. 


“బాలానందిని” అను కౌటిలీయార్థశాస్తాంధ్రవ్యాఖ్యానంలో అధ్యక్షప్రచారం అనే 
ద్వితీయాధికరణలో రథాధ్యక్ష-పత్త్యధ్యక్ష-సేనాపతి ప్రచారాలను గూర్చిన ము ప్పైమూడవ 
ప ప్రారంభంనుంచి తు హం సమాప్తం. > 


అధ్యక్షవ్రచారః - ముదొ ఎనీతాధ్యక్షౌ 299 
అథ చతుప్రింశో ఒధ్యాయ: 


ద్విపఇగ్దాశత్రిపజ్బాశత్తమ ప్రకరణే - ముద్రాధ్యక్షః, వివీతాధ్యక్షః 
(The Superintendent of passports, 


The Superintendent of Pasture lands). 


మూ. 1. ముద్రాధ్యక్షః ముద్రాం మాషకేణ దద్యాత్‌. 

2. సముద్రో జనపదం ప్రవేష్టుం నిష్కమితుం వా లభేత. 

3. ద్వాదశపణమ్‌ అమేద్రో జానపదో దద్యాత్‌. కూటముద్రాయాం 
పూర్వః సాహసదణ్ణః. తిరోజనపదస్య ఉత్తమః. 

4. వివీతాధ్యక్షో ముద్రాం పశ్యేత్‌. 

వ్యా.1. ముద్ర అనగా రాజుగారి సీలు లేదా గుర్తు ఉన్న పత్రం. ముద్రాధ్యక్తుడు 
ఒక మాషకం (మాషకం ఒక నాణెం) తీసికొని ముద్ర (పాస్‌పోర్టు) ఇవ్వాలి. 

2. ముద్ర ఉన్నవాడు మాత్రమే జనపదంలో (దేశంలో) ప్రవేశించడానికి గాని 
బైటకు వెళ్లడానికి గొని వీలుంటుంది. 

3. ముద్ర లేకుండా ఉన్న జానపదుడు పన్నెండు పణాలు జరిమానా 
చెల్లించాలి. కూటముద్ర (మోసం చేయడానికి సృష్టించిన ముద్ర) చూపితే పూర్వసాహస 
దండం. మరొక దేశంవాడు ముద్ర లేకుండా ప్రవేశిస్తే ఉత్తమసాహసదండం. 

4. వివీతం అనగా పశువులు మేత మేసే పచ్చికబయలు, వివీతాధ్యక్షుడు 
వివీతంలోనికి ప్రవేశించినవాని వద్ద ముద్ర ఉన్నదో లేదో పరీక్షించాలి. 

మూ. 1. గ్రామాన్తరేషు చ వివీతం స్థాపయేత్‌. చోరవ్యాలభయాన్నిమ్నా 
రణ్యాని. 

2. అనుదకే కూపసేతుబన్లోత్సాన్‌ స్థాపయేత్‌, పుష్పఫలవాటాంశ్య. 

3. లుబ్ధకశ్వగణిన:ః పరివ్రజేయురరణ్యాని. తస్కరామిత్రాభ్యాగమే 
శబ్దదున్గు భిశబ్దమగ్రాహ్యాః కుర్యుః శైలవృక్షాధిరూఢా వా శీఘ్రవాహనా వా. 

4. అమిత్రాటవీసంచారం చ రాజ్ఞో గృహకపోతైర్ముద్రాయుక్షైర్హార 
యేయుః, ధూమాగ్నిపరంపరయా వా. 


300 కౌటిలీయమ్‌ అర్థళాన్తమ్‌ 


వ్యా. 1. గ్రామాల మధ్య వివీతం స్థాపించాలి. పల్లాలలో ఉన్న అరణ్యాలను 
చోరులనుండి, క్రూరమృగాలనుండి భయం లేకుండా ఉండే టట్లు శోధించాలి. 

2. ఉదకం లేని ప్రదేశాలలో నూతులు తవ్వించాలి. ప్రవాహాలకి సేతువులు 
కట్టించి నీళ్లు మళ్లించాలి. ఊటబావులు(ఉత్స) తవ్వించాలి. పుష్ప-ఫలవనాలు 
నాటించాలి. 

3. లుబ్ధకులు (బోయవాళ్లు) కుక్కలను పెంచేవాళ్లు అరణ్యాల చుట్టూ 
తిరుగుతూ ఉండాలి. దొంగలు, శత్రువులు వచ్చి నప్పుడు వాళ్లకి పట్టుబడకుండా 
కొండలు చెట్టు ఎక్కిగాని, శీఘ్రంగా పరుగెత్తే వాహనాలమీద ప్రయాణిస్తూ గాని 
శంఖధ్వని, దుందుభిధ్వని చెయ్యాలి. 

4. ముద్ర ఉన్న పెంపుడు పావురాల ద్వారా గాని, వరసగా ఒకదాని తరవాత 
ఒకటిగా ధూమాగ్నులను రగల్సి గాని రాజుకు శత్రువులు అడవిలో సంచరిస్తూన్న 
విషయం తెలపాలి. 


శ్లో, ద్రవ్యహస్తివనాజీవం వర్తనీం చోరరక్షణమ్‌, 
స్వార్ధాతివాహ్యం గోరక్ష్యం వ్యవహారం చ కారయేత్‌. 
ఇతి కౌటిలీియార్థశాస్రే అధ్యక్షప్రచారే ద్వితీయాధికరణే చతుస్తింశో ఒధ్యాయః 
ముద్రాధ్యక్షః, వివితాధ్యక్షః, ఆదితః పజ్బపజ్వాశః. 
వ్యా. వివీతాధ్యక్షుడు ఆ యా వస్తువులు లభించే అడవులు, గజవనాలు 
పెంచినవాళ్లకి జీతం ఇవ్వాలి. మార్గం పన్ను వసూలు చెయ్యాలి. చోరులనుండి రక్షణ 
కల్పించాలి. సారాన్ని (వర్తకుల గుంపును) భద్రంగా దాటించాలి. గోవుల రక్షణ, 
వ్యవహారం(వర్తకం) చెయ్యాలి. ఇది కాంగ్లే చెప్పిన అర్థం, గణపతిశాస్త్రి చెప్పిన అర్థం- 
ద్రవ్యవనాలలోను, హస్తివనాలలోను ఆ యా జీవనోపయోగి ద్రవ్యాలు పండించాలి 
లేదా సంపాదించాలి. కోటకి వెళ్లే దారిలో పన్ను చోరులనుండి రక్షించినందుకు, 
స్వార్థాలను భద్రంగా దాటించినందుకు, గోవులను రక్షించినందుకు పన్ను వసూలు 
స. ఆయా వనాలలో లభించే ద్రవ్యాల క్రయవిక్రయవ్యవహారం చెయ్యాలి. 
'బాలానందిని' అనే కౌటిలీయార్ధశాస్రాంధ్రవ్యాఖ్యానమునందు అధ్యక్షప్రచారం అనే 
ద్వితీయాధికరణంలో ముద్రాధ్యక్ష - వివీతాధ్యక్షులను గూర్చిన ముప్పైనాల్లవ అధ్యాయం, 
'ప్రారంభంనుంచి యాభఖైయైదవ షా సమాప్తం. 


అధ్యక్షప్రబారః - నమావార్షవ్రచారః, వ్రణీధయళ్ళు 301 
అథ పఇ్వుత్రింశో2ధ్యాయః. 


చతుఃపజ్చాశత్‌పళ్చాపజ్బాశత్త మప్రకరణే - సమాహర్శప్రచారః 
గృహపతి వైదేహక తాపసవ్యజ్ఞనాః ప్రణీథయః (The Activities of the 
administrator). గృహస్థుల వేషాలలోను, వర్తకుల చేషాలలోను, 
సంన్యాసుల వేషాలలోను సంచరించే గూఢచారులు. 


మూ. 1. సమాహర్తా చతుర్జా జనపదం విభజ్య జ్యేష్టమధ్యమకనిష్ట 
విభాగేన గ్రామాగ్రం, పారిహారికమ్‌, ఆయుధీయం, ధాన్యపశుహిరణ్యకుప్య 
విష్టిప్రతికరమ్‌ ఇదమేతావదితి నిబన్ధయేత్‌. 

2. తత్రదిష్టః పజ్బుగ్రామీం దశగ్రామీం వా గోపశ్చిన్తయేత్‌. 

3. సీమావరోధేన గ్రామాగ్రం కృష్టాకృష్టస్థ లకేదారారామషలణ్ణవాట 
వనవాస్తు చైత్యదేవగృహసేతుబగ్గ్ధశ్మశానసత్రప్రపాపుణ్యస్థాన వివీతపథిసంఖ్యా 
నేన క్షేత్రాగ్రం, తేన సీమ్నాం క్షేత్రాణాం చ మర్యాదారణ్యపథిప్రమాణసంప్రదాన 
విక్రయానుగ్రహపరిహారనిబన్నాన్‌ కారయేత్‌. గృహాణాం చ కరదాకరద 
సంఖ్యానేన. 

వ్యా. 1. సమాహర్త మొత్తం జనపదాన్ని నాలుగు విభాగాలుగా చేసి వాటిలోని 
మొత్తం గ్రామాలను గూర్చి ఈ గ్రామాలు శ్రేష్టమైనవి, ఇవి మధ్యరకమైనవి, ఇవి 
మూడవ రకమైనవి అని విభజించి పుస్తకంలో వాయించాలి. ఈ గ్రామానికి పన్ను 
ఇవ్వకుండా అనుమతి (మినహాయింపు) ఉంది, ఈ గ్రామం ఇంతమంది యుద్ధభటుల్ని 
ఇస్తుంది; ఈ గ్రామంనుంచి ధాన్యరూపంలోను, పశువులరూపంలోను, ధనరూపంలోను, 
అటవీసంపదరూపంలోను, పనిచేసేవాళ్ల రూపంలోను, ఇంత పన్ను లభిస్తుంది, అనే 
విషయం కూడా పుస్తకాలలో వ్రాయించాలి. 

2. సమాహర్త పర్యవేక్షణలో గోపుడు (౧౪/౭౧46 Officer ఐదు (గ్రామాల 
విషయాలు గాని, పది గ్రామాల విషయాలు గాని చూడాలి. 

3. నది, పర్వతం మొదలైనవాటిని పట్టి గ్రామాల సరిహద్దులను ప్రమాణాన్ని 
నిర్ణయించాలి. దున్నే భూమి, దున్నని (సాగులో లేని) భూమి, కేదారం (ఊడ్పు భూమి), 


Sp కౌటిలీయమ్‌ అర్థశాన్రమ్‌ 


ఉద్యానం, అరటితోటలు మొదలైనవి, వాటం (చెరుకుతోట మొదలైనవి), వనం, 
వాస్తువు(ఇళ్లు కట్టిన ప్రదేశం), చైత్యాలు,(పవిత్రస్థానాలు లేదా భవనాలు (కాంగ్లే) 
మహావృక్షాలు గ.శా), దేవాలయాలు, ఆనకట్టలు, శ్మశానాలు, సత్రాలు (అన్నదానశాలలు), 
పానీయశాలలు, పుణ్యస్థానాలు, పశువులు మేపు బీళ్లు, మార్గాలు (రోడ్డు) - వీటి 
అన్నింటికీ సంబంధించిన విషయాలు కూడ పుస్తకాలలో వ్రాయించాలి. వీటిని పట్టి 
సరిహద్దుల ప్రమాణాన్ని అరణ్యాల ప్రమాణాన్ని, మార్గాల ప్రమాణాన్ని, సంప్రదానాన్ని 
(ఎవరు ఎవరికి ఎది ఇచ్చారో దానిని), అమ్మకాలను, ధాన్యాదులను, బుణాలు ఇచ్చి 
కర్షకాదుల విషయంలో చూపిన అనుగ్రహాన్ని, పరిహారాన్ని (మినహాయింపులను 
exemptions) పుస్తకాలలో వ్రాయించి జాగర్తచేయాలి. ఎన్ని ఇళ్లు ఉన్నాయో, వాటిలో 
ఎన్ని పన్ను చెల్లిస్తాయో, ఎన్ని చెల్లించవో - ఆ విషయం కూడ పుస్తకస్థం చేయించాలి 
(ఇవన్నీ గోపుడు చేయవలసిన పనులు). 

మూ. 1. తేషు చ ఎతావత్‌ చాతుర్వర్ణ్యమ్‌, ఏతావన్తః కర్షకగోరక్షకవైదేహ 
కారుకర్మకరదాసాశ్చ; ఎతావచ్చ ద్విపదచతుష్పదమ్‌, ఇదం చ హిరణ్య విశిష్ట 
శుల్కదబ్బ్ఞం సముత్తిష్టతీతి. 

2.కులానాం చ ప్రీపురుషాణాం చ బాలవృద్ధకర్మచరిత్రాజీవనవ్యయ 
పరిమాణం విద్యాత్‌. 

3. ఎవం చ జనపదచతుర్భాగం స్థానికః చిన్తయేత్‌. 

4. గోపస్థానికస్థానేషు ప్రదేష్టారః కార్యకరణం బలిగ్రహణం చ 

కుర్యుః. 

వ్యా. 1 ఆ గృహాలలో నాలుగు వర్గాలకు చెందినవాళ్లు ఇంతమంది 
నివసిన్తూన్నారు; ఇంతమంది వ్యవసాయదారులు, గోరక్షకులు, శిల్పులు, కర్మకరులు, 
దాసులు ఆ గ్రామంలో ఉన్నారు. మొత్తం ఇంతమంది మనుష్యులు, ఇన్ని పశువులు 
ఉన్నాయి: ఈ గ్రామంనుంచి ఇంత ధనం, విశిష్టమైన పన్ను (ఘట్టాలు మొదలైనవాటిలో 
ఇచ్చే పన్ను), ఇంతమంది సైనికులు 'లభిస్తారు అనే విషయాలు ప్రతిగ్రామం 
విషయంలోను పుస్తకంలో వ్రాయాలి. ఇ 

2. ఆ యా కులాలలో (కుటుంబాలలో) ఎంతమంది స్త్రీలు, పురుషులు, 
బాలులు, వృద్ధులు ఉన్నారో వాళ్లు ఏ ఏ వనులు చేస్తారో, వాళ్ల నడవడిక ఎలాంటిదో, 
వాళ్ల వృత్తి ఏదో, ఎంత ఖర్చుపెడుతూంటారో ఈ విషయాలన్నీ తెలుసుకోవాలి. 


అధ్యక్షవచారః - నమాహర్ష్యవ్రబారః ప్రణీధయళ్ళు 303 


3. ఈ విధంగా జనపదంలోని నాల్గవ భాగాన్ని గూర్చిన అన్ని విషయాలూ 
స్థానికుడు (జనపదచతుర్ధభాగాధిపతి - DiVisional officer) తెలుసుకొని ఉండాలి. 

4. ప్రదేష్టలు (అపరాధులను దండించే అధికారులు !4015/241639)గోపుల 
యొక్క, స్థానికులయొక్క ప్రధానకార్యస్థానాలలో (Head quarters) తమ కర్తవ్యాలను 
నిర్వహిస్తూ పాతబాకీలను (బలి) వసూలు చేస్తూండాలి. 

మూ. 1. సమాహర్పప్రదిష్టాశ్ళ గృహపతివ్యజ్ఞానాః యేషు గ్రామేషు 
ప్రణిపొతాః తేషాం గ్రామాణాం కేత్ర-గృహ-కులాగ్రం విద్యుః. 
మానసంజాతాభ్యాం క్షేత్రాణీ, భోగపరిహారాభ్యాం గృహాణి, వర్ణకర్మభ్యాం 
కులాని చ. తేషాం జజ్బాగ్రమ్‌, ఆయవ్యయీ చ విద్యుః. ప్రస్థితాగతానాం చ 
ప్రవాసావాసకారణమనర్థ్యానాం చ ప్రీపురుషాణాం చాచారప్రచారం విద్యుః. 

వ్యా. సమాహర్తచేత పంపబడిన గృహస్థుల వేషాలలో ఉన్న గూఢచారులు ఏ 
గ్రామాలకు గూఢచారులుగా పంపబడ్డారో ఆ గ్రామాలలో మొత్తం వ్యవసాయభూమి 
ఎంత ఉంది, ఎన్ని ఇళ్లు ఉన్నాయి, ఎన్ని కులాలు (కుటుంబాలు) ఉన్నాయి అనే 
విషయాలు తెలుసుకోవాలి.వ్యవసాయం చేసే భూమి ఎంత ప్రమాణంలో ఉందో 
దానివల్ల ఎంత పంట లభిస్తుందో తెలుసుకోవాలి. గృహాల విషయంలో - ఎ గృహానికి 
ఎంత పన్ను విధించబడిందో, దేనికి పన్ను లేదో తెలుసుకోవాలి. కులాల విషయంలో 
ఎ కుటుంబం ఏ వర్షానికి చెందినదో, ఏది ఏ పని (వృత్తిగా) చేస్తుందో తెలుసుకోవాలి. 
ఆ కులాలలో మొత్తం ఎంతమంది మనుష్యులు, పశువులు (జంఘాగ్రం=మొత్తం 
జంగమాలు, నడిచేవి) ఉన్నాయో, వాటి ఆయం ఎంతో, వ్యయం ఎంతో తెలుసుకోవాలి. 
గ్రామం వదలి మరొక గ్రామానికి (నివాసార్థం) తరలివెళ్లిన వాళ్లు, ఇతర గ్రామాలనుంచి 
వచ్చి ఈ గ్రామంలో నివసించే వాళ్లు, గ్రామం విడిచి వెళ్లి తిరిగి వచ్చిన వాళ్లు అలా 
చేయడానికి (ప్రవాసం వెళ్లడానికి, తిరిగి రావడానికి) కారణం ఏమో తెలుసుకోవాలి. 
అనర్జానికి కారణభూతులైన నాట్యకత్తెలు, కులటలు మొదలైన స్రీలయొక్క, విటులు 
జూదరులు మొదలైన పురుషులయొక్క రాకపోకలను, గూఢచారుల కార్యకలాపాలను 
తెలుసుకోవాలి. 

మూ. 1.ఎవం వైదేహకవ్యజ్ఞనాః స్వభూమిజానాం రాజపణ్యానాం, 
ఖనిసేతువనకర్మాన్తక్షేత్రజానాం పరిమాణమర్థజ్బ విద్యుః. పరభూమిజాతానాం 


304 కౌటిలీయమ్‌ అర్థశొస్రమ్‌ 


వారిస్థలపథోపయాతానాం సారఫల్గుపణ్యానాం కర్మసు చ. శుల్కవర్తన్యాతి 
వాహికగు ల్మతరదేయభాగభక్తపణ్యాగారప్రమాణం విదుః. 

2. ఏవం సమాహర్శప్రదిష్టాః తాపసవ్యజ్ఞనాః కర్షకగోరక్షకవైదేహకా 
నామ్‌ అధ్యక్షాణాం చ శౌచాశౌచం విద్యుః. పురాణచోరవ్యజ్ఞనాశ్చ అన్తేవాసినః 
చైత్యచతుపష్పథహన్యపదోదపాననదీని పానతీర్థాయతనాశ్రమారణ[శైల వన గహనేషు 
స్తేనామిత్రప్రవీరపురుషాణాం చ ప్రవేశనస్థానగమనప్రయోజనాన్యుపలభేరన్‌. 


వ్యా. 1. ఈ విధంగానే సమాహర్త పంపిన వర్తకుల వేషంలో ఉన్న గూఢచారులు 
భూమిలో (తమ రాజ్యంలో) పండిన రాజపణ్యాల పరిమాణాన్ని, వాటి ఖరీదును, 
గనులలోను, సేతువులలోను, వనాలలోను, కార్యాగారాలలోను, పొలాలలోను పుట్టిన 
(తయారైన పండిన) పణ్యాల ప్రమాణాన్నీ వాటి ఖరీదులను తెలుసుకోవాలి. 
పరరాష్ట్రాలలో పుట్టి (తయారై) జలమార్గస్థలమార్గాల ద్వారా వచ్చిన శ్రేష్టమైన 
వస్తువులయొక్క, సాధారణవస్తువులయొక్క క్రయవిక్రయాలను తెలుసుకోవాలి. శుల్కం 
(పన్ను) వర్తని (మార్గం పన్ను ౧0౬6 0699), వర్తకుల సరుకు చేరవేసేటప్పుడు కూడా 
వచ్చి రక్షించినందుకు పన్ను, గుల్మం (రాజభటస్థానం Police Station) దగ్గర ఇవ్వవలసిన 
పన్ను పడవదాటడానికి పన్ను (కేవు) భాగాలు (5౧469), బత్తెం, పణ్యగృహానికి 
ఇవ్వవలసిన అద్దె-వీటి ప్రమాణాన్ని (అనగా వీటివల్ల ఎంత ధనం వస్తూన్నదో) 
తెలుసుకోవాలి. 

2. అట్లే సమాహర్త పంపగా సంన్యానులవేషాలలో వచ్చిన గూఢచారులు 
వ్యవసాయదారులయొక్క, గోరక్షకులయొక్క, వర్తకులయెొక్క ఆ యా 
శాఖాధ్యక్తులయొక్క కౌచాశౌచాలను (ధనం విషయంలో నిజాయితీతో ఉండడం 
లేకపోవడం అనే విషయాలను) తెలుసుకోవాలి. సమాహర్తయొక్క అంతేవాసులు 
(దగ్గరగా ఉండే ఆంతరంగికులు) పాతదొంగల వేషాలతో (అనగా తాము ఆ ప్రాంతాలలో 
పూర్వం చాలా సార్లు దొంగతనాలు చేశామనీ, తమకు అక్కడ ఆనుపాను లన్నీ తెలుసు 
ననీ చెప్పుకొని పరిచయం ఏర్పరచుకొని) చైత్యాలలోను, చతుష్పథాలలోను, 
జనశూన్యస్థానాలలోను, నూతులు చెరువులు మొదలైనవాటి దగ్గర, నదుల 
దగ్గర్భపానాగారాల దగ్గర, రేవుల. వద్ద, దేవాలయాల దగ్గర, ఆశ్రమ-అరణ్య-పర్వత- 
ఉద్యానాలలోను, ప్రవేశించడానికి కష్టమైన పాదలు మొదలైనవి ఉన్నచోట్ల తిరుగుతూ 


అధ్యక్షవబారః - నాగరికవణీధి: 305 


దొంగలు, శత్రువులు అధికవీరులైన పురుషులు మొదలైన వాళ్లు ఎందుకు వస్తున్నారో 
ఎక్కడ ఉంటున్నారో తెలుసుకోవాలి. 
నో సమాహర్తా జనపదం చిన్రయేదేవముల్తితః, 

చిన్రయేయుశ్చ సంస్థాస్తాః సంస్థాశ్చాన్యాః స్వయోనయః. 

ఇతి కౌటిలీయార్థశాగప్రే అధ్యక్షప్రచారే ద్వితీయాధికరణే పజ్బుత్రింశో ౬ధ్యాయః 
సమాహర్మప్రచారః గృహపతి వైదేహకతాపసవ్యజ్ఞునప్రణిధయశ్చ, ఆదితః 
షట్పళజ్చూశ:. 

వ్యా. సమాహర్త ఎల్లప్పుడు జాగరూకుడై జనపదాన్ని చూచుకోవాలి. (పైన 
చెప్పిన) ఆ గూఢచారి సంస్థలు కూడ జనపదాన్ని చూచుకోవాలి. ఇతరకారణాలవల్ల 
ఏర్పరచబడిన ఇతరసంస్థలు కూడా జనపదానికి సంబంధించిన విషయాలు చూచుకోవాలి. 
సoj్థ=establishment. 


బాలానందిని అను కౌటిలీయార్థశాస్త్రాంధ్రవ్యాఖ్యానంలో అధ్యక్షప్రచారం అనే 
ద్వితీయాధికరణంలో సమాహర్త రృప్రచారం, గృహపతివైదేహకతాపసవ్యంజనప్రణిధులు అనే 
ముప్పైఐదవ అధ్యాయం, ప్రారంభంనుండి యాభైెఆరవ అధ్యాయం సమాప్తం. 


అథ షట్‌త్రింశో _ధ్యాయః 


షట్పజ్బొశత్తమం ప్రకరణమ్‌ - నాగరిక ప్రణిధిః 
(Rules for City Superintendent) 


మూ. 1. సమాహర్తవత్‌ నాగరికో నగరం చిన్తయేత్‌. దశకులీం గోపః; 
వింశతికులిం చత్వారింశత్కులీం వా. స తస్యాం ప్రీపురుషాణాం జాతి 
గోత్రనామకర్మభిః జజ్బాగ్రమాయవ్యయౌ చ విద్యాత్‌. 
2, ఏవం దుర్గచతుర్భాగం స్థానికః చిన్లయేత్‌. 
3. ధర్మావసథినః పాషణ్ణిపధికానావేద్య వాసయేయుః:. స్వప్రత్యయాశ్చ 
తపస్వినః శ్రోత్రియాంశ్చ. 
వ్యా. 1. సమాహర్త జనపదవ్యవహారా లన్నీ చూచుకొన్నట్లు నాగరికుడు 
నగరానికి సంబంధించిన అన్ని విషయాలు చూచుకోవాలి. గోపుడు (Seton 04109౧ 


306 కౌటిలీయమ్‌ అర్థళాస్తమ్‌ 


పది లేదా ఇరవై లేదా నలబై కుటుంబాలు చూచుకోవాలి. అతడు తన పర్యవేక్షణలో 
ఉన్న కుటుంబాలలో ఎంత మంది ప్రీపురుషులున్నారో, వాళ్ల జాతి, పేర్లు, గోత్రాలు, 
వాళ్లు చేసే పనులు తెలుసుకోవాలి. 

2. అట్లే స్థానికుడు (01/1510౧2| Warden) దుర్గంయొక్క నాల్గవభాగం 
చూచుకోవాలి. 

3. ధర్మావసథులు (ధర్మశాలాధికారులు officers in charge of charitable 
lodging houses) బాటసారులుగా వచ్చిన పాషండులకు (పాశుపతశాక్యబిక్షుకాదులకు) 
ముందుగా గోపునికి తెలిపి ఆతని అనుమతితో నివాసం ఇవ్వాలి. తపస్సు చేసుకొనేవాళ్లకు, 
వేదాధ్యయనం చేసినవాళ్లకు, తానే పరీక్షించి, తనకు సంతృప్తి కలుగుతే వాసం ఇవ్వాలి. 

మూ. 1. కారుశిల్సినః స్వకర్మస్థానేషు స్వజనం వాసయేయుః. 
వైదేహకాశ్చ అన్యోన్యం స్వకర్మస్థానేషు పణ్యానామదేశకాలవిక్రేతారమ్‌, 
అస్వకరణం చ నివేదయేయు.:. 

2. శౌణ్భీికపాక్వమాంసికౌదనికరూపాజీవాః పరిజ్ఞాతమావాసయేయు.ః. 
అతివ్యయకర్తారమ్‌ అత్యాహితకర్మాణం చ నివేదయేయుః. 

3. చికిత్సకః ప్రచ్చన్నవణప్రతీకారకారయితారమ్‌, అపథ్యకారిణం 
చ గృహస్వామి చ నివేద్య గోపస్థానికయోః ముచ్యతే అన్యథా తుల్యదోషః 
స్యాత్‌. | శ్‌ 

వ్యా. 1. చిన్న చిన్న పనులు చేసేవాళ్ళు (కారు) శిల్పులు తమ మనుష్యుల్ని 
తమ కర్మస్థానాలలోనే నివసింపచెయ్యాలి. వర్తకులు ఇతరవర్తకులను పరస్పరం తమ 
కర్మస్థానాలలో నివసింపచెయ్యాలి. ఎ పణ్యం అమ్మేవాడు ఆ పణ్యం అమ్మేవానినే 
ఉంచుకోవాలి అనే నియమం లేకుండా ఎవర్తకుని వద్దనైనా ఒక వర్తకుణ్ణి ఉంచుకొనవచ్చు 
అని భావం. పణ్యాలను దేశం కాని దేశంలో కాలం కాని కాలంలో అమ్మేవానిని, తనది 
కాని సరుకు అమ్మేవానిని గోప-స్థానికులకు తెలియపర్బాలి. 

2. మద్యం అమ్మేవాళ, పక్వమాంనం అమ్మేవాళ్లు, అన్నం అమ్మేవాళ్లు, 
వేశ్యలు తమకు పూర్వవరిచయం ఉన్నవానినే తమ ఇంట్లో ఉంచుకోవాలి. అధికంగా 
ఖర్చు పెట్టేవానిని, సాహసకృత్యాలు చేసేవానిని గోప-స్టానికులకు తెలియపర్చాలి. 

1౩. వైద్యుడు రహన్యంగా వ్రణాలకి చికిత్స  చేయించుకొనేవానినీ,ఇంటి 
యజమాని అవథ్యమైన పనులు (౪౧90012 ఇంట) చేసే తన ఇంట్లో ఉన్నవానినీ 


అధ్వక్షవచారః - నాగరిళవణీధి: 307 


గోపస్థానికులకు తెలిపినట్లయితే వాళ్ల బాధ్యతనుండి విముక్తు లౌతారు. అలా కాని 
పక్షంలో వీళ్లు కూడా వాళ్లతో సమానదోషం కలవాళ్లు అవుతారు. 

మూ. 1. ప్రస్థితాగతౌ చ నివేదయేత్‌. అన్యథా రాత్రిదోషం భజేత. 
క్షేమరాత్రిషు త్రిపణం దద్యాత్‌. 

2. పథికోత్పథికాశ్చ బహిరన్తశ్చ నగరస్య దేవగృహపుణ్యస్థానవన 
శ్మశానేషు సవ్రణమ్‌, అనిష్టోపకరణమ్‌, ఉద్భాణ్బీకృతమ్‌, ఆవిగ్నమ్‌, అతి 
స్వప్నమ్‌, అధ్వక్షాన్లమ్‌ అపూర్వం వా గృహ్గీయు:. 

3. ఎవమభ్యన్తరే శూన్యనివేశావే శన శౌణ్జికౌ దనికపాక్వమాంసిక 
ద్యూతపాషణ్ణవాసేషు విచయం కుర్యుః. 

4. అగ్నిప్రతీకారం చ గ్రీష్మే మధ్యమయోరహ్నః చతుర్భాగయోః 
అష్టభాగో ఒగ్నిదబ్దః. బహిరధిశ్రయణం వా కుర్యుః. 

వ్యా. 1. గృహస్వామి తన యింటిలోనుంచి ఎవరైనా బైటకు వెళ్లినా, వెళ్లి 
వచ్చినా గోపస్థానికులకు తెలపాలి. అలా తెలపకపోతే రాత్రి చౌర్యాపరాధం ఏదైనా 
జరిగితే అది వీనికి కూడా అంటుతుంది. అలాంటి దోషం ఏదీ జరగకపోయినా కూడ 
వాళ్లకి తెలపనందుకు మూడు పణాలు జుర్మానా చెల్లించాలి. 

2. పథికులు (మహామార్గాలలో తిరిగే గూఢచారులు) ఉత్పథికులు (చిన్న 
మార్గాలలో తిరిగేవాళ్లు) నగరానికి బైటా లోపలా కూడ దేవాలయ - పవిత్రస్థాన - 
అరణ్య - శ్మశానాలలో కనబడిన గాయపడినవానిని, ఉండకూడని ఉపకరణాలు 
ఉన్నవానిని, పెద్ద బరువుక్రింద దాగి ఉన్నవానిని, కంగారుపడుతున్నవానిని, అతిగా 
నిద్రపోతున్నవానిని, దూరప్రయాణం చేసి అలసిన వానిని,కొత్తవానిని పట్టుకోవాలి. 

3. ఇట్లే స్థానీయంలోపల కూడ జనశూన్యస్థానంలోను, ఆవేశనంలోను 
(శిల్పశాలలోను), మద్యం, అన్నం, పక్వమాంసం అమ్మేవాళ్ల నివాసాలలోను, జూదరుల 
ఇళ్లలోను, కాపాలికాదిపాషండుల ఇళ్లల్లోను సవ్రణాదులను వెదకాలి. 

4. గ్రీష్మంలో పౌరులు అగ్నిప్రమాదం జరగకుండా చూచుకోవాలి. పగటి 
మధ్యమములైన రెండు అష్టమభాగాలలో (అనగా పగటి కాలాన్ని నాలుగు భాగాలు 
చేయగా రెండు మూడు చతుర్ధభాగాలలో) అగ్ని రగల్చినవానికి పణంలో ఎనిమిదవ 
వంతు దండం. తప్పనిసరి అయితే ఆ సమయంలో వంట ఇంటి బైట చేసుకోవాలి. 


308 కౌటిలీయమ్‌ అర్థశాన్తమ్‌ 


మూ. 1. పాదః పజ్బఘటీనామ్‌, కుమృద్రోణి నిఃశ్రేభీపరశుశూర్చా 
బుశకచగ్రహణీదృతీనాం చాకరణే. 

2: తృణకటచ్చన్నాన్యపనయేత్‌. అగ్నిజీవిన ఎకస్టాన్‌ వాసయేత్‌. 
స్వగృహ ప్రద్వారేషు గృహస్వామినః వసేయురసంపాతినో రాత్రౌ. రథ్యాసు 
కుటవ్రజాః స సహస్రం తిష్టియుః, చతుష్పథద్వారరాజపరిగ్రహేషు చ. 

వ్యా. 1. నీళ్లు నింపిన ఐదు చిన్న కుండలు, కుంభం, పెద్దకజ్జతాట్టి, నిచ్చెన, 
గొడ్డలి, చేట, అంకుశం, కప్పుమీద ఉన్న ఆకులు మొదలైనవి లాగే సాధనం 
(కచగ్రహణ్‌) - వీటిని గృహస్థులు ద్వారం ముందు సిద్ధంగా ఉంచకపోతే పావుపణం 
దండం. 

2. నాగరికుడు గడ్డి, చాపలు కప్పిన వస్తువులు తొలగింపచెయ్యాలి. అగ్నితో 
జీవించేవాళ్ల నందరినీ ఒక చోట నివసింపచెయ్యాలి. రాత్రులందు గృహస్వాము 
లందరూ ఒక చోట గుమికూడకుండా తమ తమ ఇళ్ల ముంగిళ్ల దగ్గర ఉండాలి. 
వీథులలో నీళ్లు నింపిన వెయ్యికుండలు బారులలో ఉండాలి. నాలుగు వీథుల 
మొగలలోను, నగరద్వారాదుల దగ్గర, రాజుకు సంబంధించిన కోశాగారకుప్యాగారాదుల 
దగ్గర కూడా ఈ విధంగానే ఘటసహస్రం ఉంచాలి. . 

మూ. 1. ప్రదీప్తమనభిధావతః గృహస్వామినో ద్వాదశపణో దణ్ణః. 
షట్పణ: అవక్రయిణః. ప్రమాదాత్‌ దీప్తేషు చతుప్పజ్బాశత్సణో దః. 

2... ప్రాదీపికోఒగ్నినా వధ్యః.. 
3. పాంసున్యాసే రధ్యాయామప్టభాగా దణ్ఞః పజర్టోదకనంనిరొడే 
పాదః.' రాజమార్గే ద్విగుణః. 
జీ పుణ్యస్థానోదకస్థానదేవగ్య న. పణోత్తరా పారణ, 
మూత్రేప్వర్థదణ్నాన 
ర్‌. భైషజ్యవ్యాధిభయనిమిత్తమ్‌ అదజ్యా ణ్జ్యామి న్‌ 
వ్యా ఎదైనా ఇంటికి అగ్నిప్రమాదం జరిగినప్పుడు అది ఆర్పడానికి వెళ్లని 
అక్కడ ఉన్న గృహస్వామికి పన్నెండు ప పణాలు దండం. అద్దె ఇంట్లో ఉంటున్నవానికి 


ఆరు ప పణాలు దండం. అజాగర్తచేత ఇళ్లు అంటుకుంటే అలా అజాగ్రర్తగా ఉన్నవానికి 
యాభైనాలుగు పణాల దండం. 


అధ్యక్షవచారః - నాగరికప్రణీధిః 309 


2. ఎవరి ఇంటికైనా నిప్పు అంటించినవానిని ఆ నిప్పులోనే పడవేసి 
కాల్చివేయాలి. 

3. వీథిలో బూడిద, చెత్త పోస్తే పణంలో ఎనిమిదవ వంతు దండం. బురదతో 
కూడిన నీళ్లు వీథిలో నిలిచే టట్లు చేసినట్లయితే పావుపణం దండం. రాజమార్గంలో 
బూడిద పోయడం, బురద నిలిచేటట్లు చేయడం - దీనికి పైన చెప్పిన దానికి రెట్టింపు 
దండం. 

4. పుణ్యస్థానాలలోను, ఉదకస్టానాలలోను, దేవతాగృహాల దగ్గర, రాజగృహాల 
దగ్గర మలవిసర్జన చేస్తే ఒక్కొక్క పణం పెంచుకుంటూ దండం విధించాలి. అనగా 
పుణ్యస్థానాలలో ఒక పణం, ఉదకస్థానాలలో రెండు పణాలు ఇత్యాదివిధంగా. 
మూత్రవిసర్జన చేస్తే చెప్పిన దండాలలో సగం. 

5. మందు తీసికొనడంవల్ల, వ్యాధివల్ల, భయంవల్ల ఇది జరిగితే 
దండించకూడదు. 

మూ. 1. మార్దాలశ్వనకులసర్పప్రేతానాం నగరస్యాన్తరుత్సర్గి త్రిపణో 
దణ్ణః. ఖరోష్టాశ్వతరాశ్వపశు.పప్రతానాం షట్పణ:, మనుష్య(ప్రేతానాం 
పజ్బాశత్పణ:. 

2. మార్గవిపర్యాసే శవద్వారాదన్యతః శవనిర్ణయనే పూర్వః 
సాహసదణణః. ద్వాఃస్థానాం ద్విశతమ్‌. శ్మశానాదన్యత్ర న్యాసే దహనే చ 
ద్వాదశపణో దణ్ణః. 

3. విషణ్నాలికముభయతోరాత్రం యామతూర్యమ్‌. తూర్యశబ్దే 
రాజ్ఞో గృహాభ్యాశే సపాదపణమక్షణతాడనం ప్రథమపశ్చిమయామికమ్‌, 
మధ్యమయామికం ద్విగుణమ్‌. బహిశ్చతుర్గుణమ్‌. 

వ్యా. 1. పిల్లి, కుక్క, ముంగిస, సర్పం-వీటి మృతదేహాలు నగరమధ్యలో 
పడవేసినవానికి మూడు పణాలు దండం. గాడిద, ఒంటె, కంచరిగాడిద, గుట్టం, 
ఆవులు మొదలైన ఇతరపశువులు-వీటి మృత శరీరాలను పడడేసిన వానికి ఆరు పణాల 
దండం. మనుష్యశవం పడవేసిన వానికి యాభై పణాల దండం. 

2. శవాలను తీసికొని వెళ్లవలసిన మార్గం కాక మరొక మార్గంలో తీసికొని 
వెళ్లినా శవద్వారం కాక మరొక ద్వారం నుంచి తీసికొని వెళ్లినా పూర్వసాహసదండం 


త్ర కౌటిలీయమ్‌ అర్ధశాస్తమ్‌ 


విధించాలి.ద్వారపాలకులకి రెండు వందల పణాల దండం. శ్మశానం కాక మరొక చోట 
శవాన్ని నిలిపినా, కాల్సినా పన్నెండు పణాల దండం. 

3. ఈ యామంలో రాజప్రాసాదం దగ్గర జనసంచారం జరగకూడదు అని 
సూచించే తూర్యం యామతూర్యం. రాత్రి రెండు చివర్ల ఉన్న యామాలలోను, అనగా 
మొదటి యామంలోను నాల్గవ యామంలోను యామతూర్యం మోగించాలి. అయితే 
మొదటి యామంలో ఆరు గడియలు దాటిన తరవాత చివరి యామంలో ఇంకా అరు 
గడియలు ఉండగా మోగించాలి. (విషణ్మాలికం అనగా ఆరు నాలికలు, గడియలు 
విడిచిపెట్టి అని అర్థం. యామం అనగా జాము - మూడు గంటలు). తూర్యశబ్దం చేసిన 
తరవాత మొదటి యామంలోను చివరి యామంలోను రాజప్రాసాదం దగ్గర సంచరిస్తే 
ఒకటింపావు పణాలు అసమయసంచారదండం. రెండు మూడు యామాలలో సంచరిస్తే 
రెండున్నర పణాలు దండం. రాజప్రాసాదానికి సంబంధించిన బైట ప్రదేశాలలో సంచరిస్తే 
దీనికి నాలుగు రెట్లు దండం. 


మూ.1. శజ్కనీయే దేశే లిజ్లే పూర్వాపదానే చ గృహీతమ్‌ అనుయుజ్బున్తి. 

2. రాజపరి గ్రహోపగమనే నగరరక్షారోహణే చ మధ్యమః సాహసదళణ్ణ:. 

3. సూతికాచికిత్సక ప్రేత ప్రదీపయాననాగరికతూర్య ట్రేక్షాగ్నినిమిత్తం 
ముద్రాభిశ్చ అగ్రాహ్యాః. 

4. చారరాత్రిషు ప్రచ్చన్నవిపరీతవేషాః ప్రవ్రజితాః దణ్దశస్త్రహస్తాశ్చ 
మనుష్యాః దోషతో దణ్ఞ్యాః. 


వ్యా. శంకించవలసిన ప్రదేశంలో ఉన్నప్పుడు శంకించతగిన గుర్తులతో 
(ముసుగు వేసుకొనడం, నీడలో నక్కి నిలబడడం మొదలైనవి) ఉన్నప్పుడు, పూర్వ 
అపరాధాలు చేసినవాడుగా పేరు ఉన్నప్పుడు, పట్టుబడినవానిని “ఇక్కడ ఎందుకు 
ఉన్నావు” ఇత్యాది విధంగా '౭)ంచాలి, 

2. రాజసంబంధి ఉద్యానాదులలో ప్రవేశించినా, నగరరక్షకోసం ఏర్పరచిన 
ప్రాకారాదులు ఎక్కినా మధ్యమసాహసదండం విధించాలి. 


3. స్రీప్రసవించిన సందర్భంలోను, వైద్యునికొరకు, ఎవరైనా * మరణించినప్పుడు, 
దీవంతోను, బండితోను, వాగరికుని తూర్యం మోగినప్పుడు, నాటకాదులు 


అధ్యక్షపచారః - నాగరికవణీధిః 311 


చూడడంకొరకు, అగ్నిప్రమాదాదులు వచ్చినప్పుడు సంచరించేవాళ్లని, ముద్ర దగ్గర 
ఉంచుకొని సంచరించేవాళ్లని పట్టుకొనగూడదు. 

4. స్వేచ్చగా నంచరించడానికి అనువుతి ఉన్న రాత్రులలో 
(ఉత్సవాదిసమయాలలో) రహస్యవేషాలలో ఉన్నవాళ్లనీ, విపరీతవేషాలలో (అనగా 
స్త్రీలు పురుషవేషంలో పురుషులు స్ర్తీవేషంలో) ఉన్నవాళ్లనీ, తిరిగే సంన్యాసుల్నీ 
(సాధువుల వేషంలో ఉన్నవాళ్లనీ) కజ్టలూ ఆయుధాలు చేతిలో ఉన్నవాళ్లనీ పట్టి వాళ్ల 
అపరాధాన్ని అనుసరించి దండించాలి. 

మూ. 1. రక్షిణామవార్యం వారయతాం, వార్యం చావారయతామ్‌ 
అక్షణద్విగుణో దజ్ణః. స్త్రియం దాసీమధిమేహయతాం పూర్వః సాహసదలణ్ణః; 
అదాసీం మధ్యమః, కృతావరోధామ్‌ ఉత్తమః, కులస్రియం వధః. 

2. చేతనాచేతనికం రాత్రిదోషమశంసతః నాగరికస్య దోషానురూపః 
దణ్మః, ప్రమాదస్థానే చ. 

3. నిత్యముదకస్థాన మార్గభూమిచ్చన్నప థవ ప్ర ప్రాకారరక్షావేక్షణం 
నష్టప్రస్మృతాపసృతానాం చ రక్షణమ్‌. 

4. బన్ధనాగారే చ బాలవృద్ధవ్యాధితానాథానాం జాతనక్షత్రపౌర్ణమాసీషు 
విసర్గః.పుణ్యశీలాః సమయానుబద్దా వా దోషనిష్క్రయం దద్యుః. 

వ్యా. 1. రక్షకభటులు నివారించతగనివానిని నివారించినా, నివారించతగిన 
వానిని నివారించకపోయినా వాళ్లకి అక్షణదండానికి రెట్టింపు దండం. (సమయం: కాని 
సమయంలో సంచిరించినందుకు విధించే దండం “అక్షణదండం”. వెనుక చెప్పబడిన 
ఒకటింపావు' పణాల దండం. దానికి రెట్టింపు రెండున్నర పణాలు). దాసియైన స్త్రీని 
బలాత్కరించి మానభంగం చేసిన రాజభటులకు పూర్వసాహసదండం విధించాలి. దాసి 
కాని స్ర్తీని బలాత్కరిస్తే మధ్యమసాహసదండం. ఒక పురుషునితో నిశ్చితంగా ఉన్న స్త్రీని 
బలాత్కరిస్తే ఉత్తమసాహసదండం. కులస్తీని బలాత్కరించినవానికి మరణదండం. 

2. రక్షకభటుడు రాత్రియందు సచేతనవ్యక్తులవల్ల గాని, అచేతనవస్తువుల 


వల్ల గాని జరిగిన దోషాన్ని నాగరికునికి చెప్పకపోయినా, తన కర్తవ్యంలో ఏమరి పాటుతో 
ఉన్నా ఆ దోషానికి దండం విధించాలి. 


312 కౌటిలీయమ్‌ అర్థశాస్తమ్‌ 


3. నదులు, నూతులు, చెరువులు మొదలైన ఉదకస్థానాలను, మార్గాలను, 
జలప్రవాహస్థానాలను, రహస్యమార్గాలను (సురంగాలు), ప్రాకారం మూలభాగాన్ని 
(వప్రం), ప్రాకారాన్ని రక్షించే ఎర్పాట్లను నాగరికుడు నిత్యమూ పర్యవేక్షిస్తూ ఉండాలి. 
నష్టమైన (స్వామి ఆసావధానంగా ఉండడంచేత పోయిన), మరచి విడిచివేసిన, 
తప్పించుకొని పోయిన (పశువులు మొదలైనవి) వస్తువులను కూడా నాగరికుడు రక్షించి 
స్వామికి అందజేయాలి. 

4. కారాగారంలో బద్భులై ఉన్న హార! వృద్దుల్నీ, వ్యాధి గ్రస్తుల్నీ అనాథుల్నీ 
రాజుగారి జన్మనక్షత్రోత్సవసమయాలలోను, పౌర్వమాసులయందు విడిచిపె పెట్టివేయాలి. 
ఉత్తమస్వభావం గలవారు గాని, “ఇతడు మళ్లీ ఇలాంటి అపరాధం చేయకుండా నేను 
చూచుకుంటాను” అని హామీ ఇచ్చేవారు (సమయానుబద్దాః) గాని కారాగారంనుంచి 
విడవవలసినవాళ్ల అపరాధానికి నిష్కయం (జామీను) ఇవ్వాలి. 
శో దివసే పజ్బారాత్రే వా బన్ఫనస్థాన్‌ విశోధయేత్‌, 

కర్మణా కాయదళ్లేన హిరణ్యానుగ్రహేణ వా. 

వ్యా. ప్రతిరోజూ, లేదా ఐదు రోజుల కొకసారి కైదీలచేత పని చేయించి గాని, 
దెబ్బలు కొట్టించి గాని, వాళ్లదగ్గరనుండి ధనం తీసికొని గాని వాళ్లు చేసిన అపరాధం 
తగ్గటట్లు చెయ్యాలి. 
శ్లో అపూర్వదేశాధిగమే యువరాజాభిషేచనే, 

పుత్రజన్మని వా మోక్షో బన్సనస్య విధీయతే. 


ఇతి కౌటిలీయార్ధశాస్తే అధ్యక్షప్రచారే ద్వితీయాధికరణే షట్రింశోఒధ్యాయః 
- నాగరికప్రణిధిః; ఆదితః సప్తపజ్బాశః. 
ఏతావతా కౌటిలీయార్థశాస్రస్య అధ్యక్షప్రచారో ద్వితీయమధికరణం సమాప్తం. 
వ్యా. క్రొత్త దేశం జయించినప్పుడు, యువరాజుకు అభిషేకం అననవుడు, 
పుత్రుడు జవ్మించినప్పుడు రాజు కైదీలను' విడిచిపె 


“బాలానందిని” అమ ల అధ్యక్షప్రచారం అనే రెండవ 
అధికరణంలో 'వాగరికవ్రణిధి అనే ముప్పైఆరవ అ ప్రారంభంనుంచి యాభైఏఎడవ 
pe eg i ౫... అధ్యాయం సమాప్తం, .. 


దీనితో కొటియార్థశాస్రంలోని ఆధ్యక్షప్రచారం అనే 'రెండవ అధ్యాయం'సమాప్తం: ''. 


ధర్శస్టీయమ్‌ - వ్యవహారస్థావనా 313 


ధర్మస్టీయం - తృతీయమధికరణమ్‌ 
ప్రథమో=ధ్యాయః. 
సప్తపజ్చొాశ, అష్టపజ్బాశే ప్రకరణే - వ్యవహారస్థాపనా, వివాదపదనిబన్గః 


(ధర్మస్థీయం=న్యాయాధికారులను గూర్చినది (Concerning Judges) 
వ్యవహారస్థాపన=ఎది సరియైన వ్యవహారమో, ఏది కాదో నిర్ణయిం చడం 
(Determination of valid and invalid transactions). వివాదపదని 
బంధం=వివాదాలను న్యాయస్థానానికి తీసికొనివెళ్లడం (Filing of Law-suits) 


మూ. 1. ధర్మస్థాః త్రయగస్రయో=మాత్యాః: జనపదసంధిసంగ్రహణ 
ద్రోణముఖస్థానీయేషు వ్యావహారికానర్థాన్‌ కుర్యుః. 

2. తిరోహితాన్తరగారనక్తారణ్యోపధ్యుపహ్వరకృతాంశ్చ వ్యవహారాన్‌ 
ప్రతిషేధయేయు.ః. కర్తుః కారయితుశ్చ పూర్వః సాహసదబ్ణః. శ్రోతాణామేకైకం 
ప్రతి అర్థదణ్ణః. శ్రద్దేయానాం తు ద్రవ్యవ్యపనయః. 

3. పరోక్షేణాధి కర్ణ గ్రహణమ్‌ అవక్తవ్యకరా వాతిరోహితాః సిధ్యేయుః. 

4. దాయనిక్షేపోపనిధి వివాహసంయుక్తాః స్రీణామనిష్కాసినీనాం 
వ్యాధితానాం చ అమూఢసంజ్ఞానామ్‌ అన్తరాగారకృతాః సిధ్యేయుః. 

వ్యా. 1. ధర్మస్థులైన (న్యాయాధికారులైన ముగ్గురు అమాత్యులు కలిసి 
జనపదనంధి (అనగా సరిహద్దులలోని అంతపాలదుర్గం),లోను ) సంగ్రహణం 
[పదిగ్రామాల ప్రధానాధిష్టానం] (Head quarters)లోను , ద్రోణముఖం (నాలుగు 
వందల గ్రామాల ప్రధానాధిష్టానం)లోను, స్థానీయం (ఎనిమిది వందల గ్రామాల 
ప్రధానాధిష్టానరిలోను ఆ యా వ్యవహారాలకు (110210౧9) సంబంధించిన విషయాలు 
చూడాలి. 
2. సంబంధించిన మనిషి లేని సమయంలోను (తిరోహిత - ॥౧ absence), 
ఇంటిలోపల, రాత్రియందు, అరణ్యంలోను చేయబడినవి వంచనాపూర్వకంగా 
చేయబడినవి, మూడోవానికి తెలియకుండా ఇద్దరి మధ్య మాత్రమే జరిగినవి అయిన 


314 కౌటిలీయమ్‌ అర్థశాన్తమ్‌ 


వ్యవహారాలు (Transactions) చెల్ల వని నిషేధించాలి. తిరోషాతం స్వామి-దేశ-కాల- 
క్రీయా-ద్రవ్యాదిభేదాలచేత అనేకవిధమైనది. స్వామి అనుజ్ఞ లేకుండా ఇచ్చిన ధనాదికం 
స్వామితిరోహితం. సాక్షులు లేకుండా ఎక్కడో జరిగినది దేశతిరోహితం. చాలా కాలం 
పాటు ఉపేక్షితమైన బుణాదికం కాలతిరోహితం. ప్రమాణపత్రం (ప్రామిసరీనోటు) 
ఎక్కడో ఉంచి బుణాన్ని తీర్చ మని అడగడం క్రియాతిరోహితం. ద్విపాద- 
చతుష్పాదాదులను ఎదుట చూపకుండా వ్యవహరించడం ద్రవ్యతిరోహితం (గ.శా.). 
ఇలాంటి వ్యవహారం జరిపినవానికీ జరిపించినవానికీ కూడ పూర్వసాహసదండం 
విధించాలి. సాక్షులకు ఒక్కొక్కరికి సగం పూర్వసాహసదండం, ఇలాంటి వ్యవహారం 
జరిపినవాళ్లు నమ్మకస్తులైతే ఆ ధనం మాత్రం తీసివేసుకొనాలి. దండం ఉండదు. 

2. ఎదైనా ఒక వస్తువు అక్కడ లేకపోయినా దానిని తాకట్టు పెట్టి తీసికొన్న 
బుణాలు, అక్కడ ఉండే ఆచారాన్ని పట్టి దోషం లేనివిగా భావించబడే 
తిరోహితవ్యవహారాలు చెల్లుతాయి. 

3. దాయవిభాగం, (ఆస్తి పంపకాలు), దాచడానికి వస్తువులు ఇవ్వడం 
(నిక్షేపం), లోపల ఏమున్నాయో చూపకుండా సీలు వేసి కొన్ని వస్తువులు మరొకరి దగ్గర 
ఉంచడం (ఉపనిధి), వివాహసంబంధమైన వ్యవహారాలు, బైటకు వెళ్లని స్రీలకు 
సంబంధించిన వ్యవహారాలు, స్మృతి తప్పని వ్యాధిగ్రస్తుల వ్యవహారాలు ఇంటి మధ్య 
జరిగినా అవి చెల్లుతాయి. 

మూ. 1. సాహసాను ప్రవేశకలహవివాహరాజనియోగయుక్తాః పూర్వ 
రాత్రవ్యవహారిణాం చ రాత్రికృతాః సిధ్యేయుః. 

2. సార్థట్రిజాశ్రమవ్యాధచారణ మధ్యేష్వరణ్యచరాణామరణ్యకృతాః 
సిధ్యేయు:. . . 
3. గూఢాజీవిషు చ ఉపధికృతాః సిధ్యేయుః. 
శ్వ మిథఃసమవాయే చ ఉపహ్వారకృతాః సిధ్యేయుః, 

5. అతోన్యథా న సిధ్యేయు:. అపాశ్రయవద్శిశ్చ కృతాః, పితృమతా 
పుత్రేణ, పిత్రా పుత్రవతా, నిష్కులేన భ్రాత్రా, కనిష్టేనావిభక్తాంశేన, పతిమత్యా 
పుత్రవత్యా'చ ప్రియా, దాసాహితకాభ్యామ్‌, అప్రాప్తాతీతవ్య వహారాభ్యామ్‌, 
అభిశస్తప్రవ్రజితవ్యబ్గవ్యననిభిశ్చ అన్యత్ర నిసృష్టవ్యవహారేభ్యః. 


ధర్మస్థీయమ్‌ - వ్యవవోరస్థాపనా 315 


వ్యా. 1. సాహసయుక్తమూ (బలాత్కారంగా లాగికొనడం మొదలైన పద్ధతులలో 
జరపబడినది), ఇతరుల ఇళ్లల్లో ప్రవేశించి చేయబడినది, కలహయుక్తం, (కలహించి 
చేసిన వ్యవహారం), వివాహసంబంధమైన వ్యవహారం, రాజాజ్ఞవల్ల జరిగినదీ, రాత్రి 
పూర్వభాగంలో వ్యవహరించే వేశ్యలు, కల్లు దుకాణాలవాళ్లు మొదలైనవాళ్ల వ్యవహారం 
- ఇవి రాత్రులయందు జరిగినా చెల్లుతాయి. అలాంటి వ్యవహారాలను చెల్ల వని కొట్టి 
వేయకూడదు. 

2. వర్తకుల సముదాయాలు, గోపాలకాదులు, ఆశ్రమవాసులు, బోయవాళ్లు 
(ఆటవికులు), చారణులు (గారడీవాళ్లు మొదలైనవాళ్ళ్లు), వనచరులు-వీళ్ల మధ్య 
జరిగిన వ్యవహారాలు అరణ్యాలలో జరిగినా కూడ చెల్లుతాయి. 

3. గూఢమైన ఆజీవిక కలవాళ్లు (నకిలీ బంగారం, నకిలీ నాణాలు 
మొదలైనవాటితో వ్యవహరించేవాళ్లు) చేసిన (మోసంతో చేసిన) వ్యవహారాలు చెల్లుతాయి. 
అనగా వాటిని న్యాయాధికారులు విచారణకు చేపట్టాలి. 

4. స్త్రీపురుషులు రహస్యంగా చేసుకొన్న గాంధర్వవివాహాదులు చెల్లుతాయి. 

5. పైన చెవిన అవవాదలు (6౫06౧110౧5) తవ మిగిలిన 
తిరోహితాదివ్యవహారాలు చెల్లవు. వాటిని విచారించవలసిన పని లేదు. అస్వతంత్రులు, 
తండ్రీ ఉన్నకుమారుడు, కుమారు డున్నతండ్రి, కుటుంబంనుంచి బైటకు వెళ్లిపోయిన 
సోదరుడు, ఆస్తి పంచుకొనని చిన్నవాడు (చిన్న సోదరుడు), భర్త, పుత్రుడు ఉన్న స్త్రీ, 
దాసుడు, తాకట్టు ద్వారా పని చేసేవాడు, ప్రాప్తవ్యవహారుడు కానివాడు అనగా మైనార్టీ 
తీరనివాడు, వ్యవహారవయస్సు దాటిపోయినవాడు అనగా డెబ్బై ఏళ్ల వయస్సు దాటినవాడు 
(గ.శా-) పండుముదునలియై వ్యవహరించజాలని స్థితిలో ఉన్నవాడు (కాంగ్లే) 
మహాపాతకాలు చేసి వెలివేయబడినవాడు, సంన్యాసం తీసుకొన్నవాడు, మూగ, చెముడూ 
మొదలైన దోషాలున్నవాడు, మద్యపానాదివ్యసనా లున్నవాడు తీసి కొనివచ్చిన 
వ్యవహారాలు కూడ చెల్లవు. అయితే వీటిలో ప్రత్యేకంగా అనుమతి పాంది చేసిన 
వ్యవహారాలు చెల్లుతాయి. అనగా తండ్రి కుమారునికి, కుమారుడు తండ్రికి, భర 
పుత్రులు స్త్రీకి ఇత్యాదివిధంగా అనుమతి (Power ౦1 attomey) ఇస్తే చెల్లుతాయి. 

మూ. 1. తత్రాపి క్రుద్ధేనార్తీన, మత్తేన, ఉన్మత్తేన, అవగృహీతేన వా 
కృతా వ్యవహారాః న సిధ్యేయుః. కర్త రకారయితృశ్రోత్సాణాం పృథగ్యభోక్లా: 
దణ్లాః. 


2. స్వే స్వేతు వర్గి దేశే కాలే చ స్వకరణకృతాః సంపూర్ణాచారాః శుద్ధ 
దేశాః దృష్టరూపలక్షణప్రమాణగుణాః సర్వవ్యవహారాః సిధ్యేయుః. 

3. పశ్చిమం చైషాం కరణమాదేశాధివర్దం శ్రద్దేయమ్‌. 

వ్యా. 1. అయితే - అవసృష్టవ్యవహారులలో కూడ కోపంతో ఉన్నవాడు, 
మత్తులో ఉన్నవాడు, ఉన్మత్తుడు, ఇతరుల అధీనంలో ఉన్నవాడు చేసిన వ్యవహారాలు 
చెల్లవు. అలాంటివాళ్లు వ్యవహారం తీసికొనివచ్చి నప్పుడు చేసినవాళ్లని, చేయించినవాళ్లని, 
సాక్షులనూ వేరువేరుగా వెనుక చెప్పినట్లు దండించాలి. 

2. సమాజంలోని ఆ యా వర్గాలకు చెందినవాళ్లు తగిన dae తగిన 
కాలంలో, తమకు ఉన్న హక్కుప్రకారం (స్వకరణ) చేసిన, పూర్తి నియమానుసరణం 
గల (సంపూర్ణచారాః - 60౧6 with all formalities duly observed), దోషం లేని 
సాక్ష్యాదిప్రమాణం గల (శుద్ధదేశాః - wth admissible evidence) చూడబడిన 
స్వరూపాలు, లక్షణాలు, ప్రమాణాలు (బరువు ఎత్తు మొదలైనవి) తెలుపు నలుపు 
మొదలైన గుణాలు గల సమస్తవ్యవహారాలు కూడ చెల్లుతాయి. 

3. ఈ వ్యవహారాలలో రెండు కరణాలు (వ్రాసుకొన్న పత్రాలు - dం6uMents) 
ఉన్నప్పుడు చివరిదానిని నమ్మాలి. అయితే ఆదేశం (ఒక వస్తువును కొనడం ద్వారా గాని, 
దానంగా గాని తనదిగా చేసుకోవడం ఆదేశం), తాకట్టు-ఈ రెండింటి విషయంలో 
మొదటి కరణమే ప్రమాణం. 

మూ. 1. సంవత్సరమ్‌, బుతుం, మాసం, దివసం, కరణమ్‌, 
అధికరణవ్‌, బుణం వేదకావేదకయోః కృత న మర్భావన్గయోః 
దేశ గ్రామజాతిగోత్రనామ కర్మాణి బోలిలిఖ. వాదిప్రతివాదిప్రశ్నాన్‌ అర్థాను 
పూర్వ్యా నివేశయేత్‌, నివిష్టాంశ్చ అవేక్షేత. 

2. . నిబద్ధం పాదముత్సృజ్య అన్యం పాదం సంక్రామతి. పూర్వోక్తం 

పశ్చిమార్ధేన నాభిసందత్తే, పరవాక్యమన భిగ్రాహ్యమభిగ్రాహ్య అవతిష్టతే. 
ప్రతిజ్ఞాయ దేశం నిర్దిశేత్యుక్తే న నిర్దిశతి. హీనదేశమదేశం వా నిర్దిశతి. నిర్దిష్టా 
దన్యం దేశముపస్థాపయతి, ఉపస్థితే. అర్థవచనే నైవమ్‌ ఇత్యపవ్యయతే. 
సాక్షిభిరవధృతం వేచ్చతి. అసంభాష్య్యే దేశే, సాక్షిభిః మిథః సంభాషతే ఇతి 
పరోక్రహేతవః. 


ధర్మస్టీయమ్‌ - వ్యవహారస్థాపనా న 


వ్యా. 1. ఎవరైనా అభియోగంతో (కేసు పెట్టడానికి) న్యాయస్థానానికి వెళ్లినప్పుడు 
అక్కడ ఉన్న లేఖకుడు కలి-శకాదివర్వం, మాసం, పక్షం, దివసం(తిథ్సి బవ-బాలవ 
మొదలైనకరణం(గ.శా) కార్యస్థానం Office (కాంగ్లే) అధికరణం (స్గానీయం, దోణముఖం 
మొదలైనది) బుణం, బుణం ఇచ్చినవాడు తీసుకొన్నవాడు అని నిర్ణయించబడిన 
(కృత నమర్భావన్గయోః) వేదకునియొక్క (వాదియొక్క) అవేదకునియొక్క 
(ప్రతివాదియొక్క) దేశ-గ్రామ-జాతి-గోత్ర-నామ వృత్తులు వ్రాసి వాదిప్రతివాదుల 
ప్రశ్నలను (సమాధానాలను) అర్థక్రమంలో వ్రాయాలి. అలా వ్రాసినవి సరిగా ఉన్నాయా 
లేదా అని మళ్లీ చూచుకోవాలి, లేదా న్యాయాధికారి పరిశీలించాలి. 

2. అభియోగంలో ఓడిపోవడానికి హేతువులను చెపుతున్నాడు - వాది 
ముందు వ్రాయించిన విషయం విడిచి పెట్టి మరొక విషయంలోనికి వెడతాడు. ముందు 
చెప్పినదానిని తరవాత చెప్పినదానిచేత సమర్ధించడు, (ముందు ఒకటి తరవాత 
మరొకటి చెపుతాడు). దూషించదగని ప్రతివాది చెప్పిన మాటలు దూషించి అందులో 
ఎమి దోషం ఉంది అని అడిగితే మౌనంగా ఉండిపోతాడు. దేశాన్ని అనగా సాక్షులను 
ప్రతిజ్ఞ చేసి అనగా నాకు ముగ్గురు సాక్షులున్నారు అని చెప్పి, వాళ్లెవరో చెప్ప మంటే 
చెప్పడు (గ.శా.) ఒక విషయం గట్టిగా చెప్పి సాక్ష్యాధారాలు చూప మంటే చూపడు. 
ముగ్గురు సాక్షుల్ని చూపుతా నని చెప్పి ఒకనినే చూపుతాడు. సాక్షులుగా ఉండకూడని 
దగ్గరబంధువుల్ని సాక్షులుగా చూపుతాడు. (గ.శా.) బలం లేని సాక్ష్యాధారం 
(దేశం= 6౪166౧06) చూపుతాడు; లేదా తప్పుడు సాక్ష్యాధారంగా (14156 ౪౪6౦6౧౦6 గా) 
చూపుతాడు (కాంగ్లే). ముందు చెప్పిన సాక్షిని కాక మరొక సాక్షిని తీసుకొనివస్తాడు 
(గ.శా.) ముందు చూపుతానన్న సాక్ష్యాధారానికి బదులు మరొకటి చూపిస్తాడు (కాంగ్లే). 
వచ్చిన సాక్షి విషయం చెపుతూండగా అది అలా కాదు అని నిరాకరిస్తాడు (గ.శా.) 
సాక్ష్యాధారం (౪166౧069) చూపినప్పుడు అది సరియైనది కాదు అని అంటాడు. 
సాక్షులు చెప్పినదానిని ఒప్పుకొనడు. సాక్షులతో మాటలాడకూడని ప్రదేశంలో వాళ్లతో 
మాట్లాడతాడు-ఇవన్నీ పరోక్తహేతువులు అనగా అభియోగంలో పరాజయం (పరోక్ష) 
చెందడానికి హేతువులు. 


మూ. 1. పరోక్తబన: పజ్బాబనః, స్వయంవాదిదణ్ఞ: దశబన్థ:. 
పురుషభృతిరపష్టాంశః, పధిభక్తమర్థ విశేషతః, తదుభయం నియమో దద్యాత్‌. 
2. అభియుక్తో న ప్రత్యభియుజ్జేత, అన్యత్ర కలహసాహసార్థసమ 


వాయేభ్యః. న చాభియుక్తే అభియోగో౭స్తి. 

3. అభియోక్తా చేత్‌ ప్రత్యుక్తః తదహరేవ న ప్రతిబూయాత్‌, పరోక్తః 
స్యాత్‌. కృతకార్యవినిశ్చయో హ్యభియోక్తా, నాభియుక్తః. 

4. తస్యాప్రతిబ్రువతః త్రిరాత్రం సప్తరాత్రమితి. అత ఊర్ధ్వం 
త్రపణావరార్థ్యం ద్వాదశపణపరం దణ్ణం కుర్యాత్‌. త్రిపక్షాదూర్ధ్వ్యమ్‌ 
అప్రతిబ్రువతః వరోక్తదణం కృత్వా యాన్యన్య (ద్రవ్యాణి న్యుః 
తతో ఒభియోక్తారం ప్రతిపాదయేత్‌ అన్యత్ర వృత్తుపకరణేభ్య:ః. తదేవ నిష్పతతః 
అభియుక్తస్య కుర్యాత్‌. అభియోక్తుః నిష్పాతసమకాలః పరోక్తభావః. పేతస్య 
వ్యసనినో వా సాక్షివచనాః సారమ్‌. అభియోక్తా దణ్ణం దత్త్వా కర్మ కారయేత్‌. 
ఆధిం వా స కామం ప్రవేశయేత్‌. రక్షోఘ్నరక్షితం వా కర్మణా ప్రతిపాదయేత్‌, 
అన్యత్ర బ్రాహ్మణాత్‌ ఇతి. 

వ్యా. 1. అభియోగంలో పరాజయం పాందినవానికి (వివాదాస్పదమైన ధనంలో) 
ఐదవ వంతు జుర్మానా. సాక్షులు లేకుండా తనే వాదించుకొన్నవానికి (గ.శా.), స్వయంగా 
తన తప్పు అంగీకరించినవానికి పదవ వంతు దండం. నౌకరుకు పణంలో ఎనిమిదవ 
భాగం ఇవ్వాలి. దారిబత్తెం (సాక్షుల్ని తీసుకొనిరావడం వంటి పనులమీద వెళ్లినందుకు) 
అప్పుడున్న ఖరీదులను పట్టి ఇవ్వాలి. ఈ రెండు ఖర్చులూ పరాజితుడు ఇవ్వాలి. 

2. అభియుక్తుడు (ఎవనిమీద కేసు పెట్టబడిందో అతడు) అభియోక్త మీద 
అభియోగం తీసుకొనిరాకూడదు. అయితే కలహం, బలాత్కారంగా ధనాపహారం 
మొదలైన సాహసం, వర్తకుల సముదాయం వీటికి సంబంధించిన అభియోగాలు 
నడుస్తున్నప్పుడు అభియుక్తుడు అభియోక్తమీద అభియోగం తీసికొనిరావచ్చు, ఒకనిపై 
ఒక అభియోగం విచారణ జరుగుతున్నప్పుడు ఆ అభియుక్తుని మీద మరొకడు క్రొత్త 
అభియోగం తీసికొనిరాకూడదు. 

3. అభియోక్త (Plaintiff) తన వాదానికి అభియుక్తుడు (defendent సమాధానం 
చెప్పి నప్పుడు వెంటనే ఆ రోజునే, దానికి ప్రతిసమాధానం చెప్పకపోతే అతడు 
(ఆభియోక్త) పరాజితుడు అవుతాడు. ఎందువల్ల ననగా ముందుగా ఓక కార్యాన్ని 
(తనకు ఇంత రావాలి, ఇలాంటి అన్యాయం జరిగింది. ఇత్యాదివిధంగా) నిర్ణయించుకొనే 
అభీయోక్త వ్యాయాలయానికి వస్తాడు కదా? అభియుక్తుడు ఆ విధంగా రాడు. 


ధర్శస్టీయమ్‌ - వ్యవవారస్థావనా 319 


4. అభియుక్తుడు తనపైన వచ్చిన అభియోగానికి సమాధానం చెప్పడానికి 
(న్యాయాధికారి) మూడు రోజులు గాని ఏడు రోజులు గాని సమయం ఇవ్వాలి. ఆ 
సమయం దాటిన తరవాత కూడా సమాధానం రాకపోతే కనీసం మూడు పణాలు, 
గరిష్టం పన్నెండు పణాలు జుర్మానా వెయ్యాలి. మూడు పక్షాల తరవాత కూడా 
సమాధానం చెప్పకపోతే అభియోగంలో పరాజయం పొందినందుకు విధించవలసిన 
జరిమానా వేసి ఆతని ద్రవ్యాలను అభియోక్తకు వశం చెయ్యాలి. వాని వృత్తికి 
ఉపయోగించే సాధనాలు మాత్రం జప్తు చేయకూడదు, అభియుక్తుడు చెప్పకుండా 
పారిపోయినప్పుడు (పరారీ అయినప్పుడు) కూడ ఇట్లే చెయ్యాలి. అభియుక్తుడు 
పారిపోతే వెంటనే అతడు పరాజయం పొందినట్లే. అభియోక్తగాని, అభియుక్తుడు గాని 
మరణించినా, ఆపదలో చిక్కుకొన్నా వాళ్ల ధనం సాక్షులు చూపిన వాళ్ల బంధువులకు 
చెందుతుంది. (గ.శా.) అయితే కాంగ్లే “సాక్షివచనమసారమ్‌” సాక్ష్యం చెప్పిన తరవాత 
ఆ సాక్షి మరణించినా, ఆపదలో చిక్కుకొన్నా అతడు అంతకు ముందు చెప్పిన సాక్ష్యానికి 
విలువ లేదు అని అర్థం చెప్పాడు. ఈ పాఠం గ్రహించినా కూడ “ప్రేతస్య వ్యసనినో వా” 
"అనే వాటిని వెనుకటి వాక్యంలో ఉన్న “అభియోక్తుః:”కు అన్వయించి - “అభియోక్త 
మరణించినా, ఆపద చెందినా సాక్షుల సాక్ష్యానికి విలువ ఉండదు” అని అర్థం చెపుతే 
బాగుంటుంది. అభియుక్తుడు నిర్ధనుడైన పక్షంలో అభియోక్త అభియుక్తుడు 
చెల్లించవలసిన జుర్మానా తానే న్యాయాలయానికి చెల్లించి అందుకు ప్రతిగా వానిచేత 
పని చేయించుకోవాలి. లేదా వానిచేత తన దగ్గర ఏదైన తాకట్టు పెట్టించాలి (కాంగ్లే). 
అభియుక్తుడు తనకు బదులు మరొకనిని పంపి (ఆధి) పనిచేయించాలి (గ.శా.) లేదా 
బ్రాహ్మణుడు తప్ప ఇతరుడైన అభియోక్త అభియుక్తుణ్ణి రక్షోఘ్నమంత్రాలచేత రక్షించి 
(వానికి ఎ దుర్చుద్ధీ కలగకుండా చేసి) పని చేయించుకోవాలి. (లేదా బ్రాహ్మణుడు తప్ప 
ఇతర అభియుక్తుల విషయంలో ఇలా చెయ్యాలి అని కూడా అర్థం చెప్పవచ్చును). 
శో చతుర్వర్హాశమస్యాయం లోకస్వాచారరక్షణాత్‌, 

నశ్యతాం సర్వధర్మాణాం రాజధర్మః ప్రవర్తకః. 

వ్యా. న్యాయ్యమైన రీతిలో వ్యవహారాలను పర్యవేక్షించడం అనే ఈ రాజధర్మం 
నాలుగు వర్ణాలు, నాలుగు ఆశ్రమాలు (బ్రహ్యచర్యాద్యాశ్రమాలు) అనే లోకంయొక్క 
ఆచారాన్ని (ప్రవర్తనను) రక్షించడం ద్వారా రక్షణ లేకపోతే నశించిపోయే సర్వధర్మాలను 
చక్కగా ప్రవర్తింపచేస్తుంది. 


ధర్మశ్చ వ్యవహారశ్చ చరిత్రం రాజశాసనమ్‌, . 
ఎవాదార్థశ్చతుష్పాదః పశ్చిమః పూర్వసాధకః. 
వ్యా. ప్రజలలో వచ్చే వివాదవిషయాలకు (వివాదాల పరిష్కారానికి) ధర్మం, 
వ్యవహారం (ఇచ్చి పుచ్చుకోవడాలు= =transactions) (ప్రజలలోని ఆచారాలు, రాజశాసనం 
అని నాలుగు పాదాలు ఉంటాయి. తరువాతది పూర్వాన్ని బాధిస్తుంది. అనగా 
ధర్మంకంటె వ్యవహారం, ధర్మ వ్యవహారాల కంటె చరిత్రం, ధర్మ-వ్యవహార-చరిత్రాలకంటె 
రాజశాసనం బలవత్తరం. 
నో అత్ర సత్యే స్థితో ధర్మో వ్యవహారస్తు సాక్షిషు, 

చరిత్రం సంగ్రహే పుంసాం రాజ్ఞామాజ్ఞా తు శాసనమ్‌. 

వ్యా. ఈ నాల్గింటిలో ధర్మం సత్యంమీద ఆధారపడి ఉన్నది. ఉన్నది 
ఉన్నట్టుగా చూడడం ధర్మం అని అర్థం. వ్యవహారం సాక్షులమీద ఆధారపడి ఉంటుంది. 
చారిత్రం సమాజంలోని పదిమందీ . అనుకొని నిర్ణయించినదానిమీద ఆధారపడి 

ఉంటుంది. శాసనం అనగా రాజుల ఆజ్ఞ. 
శ్లో రాజ్ఞః స్వధర్మః స్వర్గాయ ప్రజా ధర్మేణ రక్షితుః, 
అరక్షితుర్వా క్షేష్టర్యా మిథ్యాదణమతో౭ న్యథా. 

వ్యా. ప్రజలను ధర్మానుసారం రక్షించడం అనేది రాజుయొక్క స్వధర్మం. అది 
రాజుకు స్వర్గం లభింపచేస్తుంది. రక్షించనివానికి గాని, అన్యాయ్యమైన దండాన్ని 
విధించేవానికి గాని కలిగే ఫ ఫలం దీనికి విరుద్ధంగా (నరకరూపంలో) ఉంటుంది. 

క్థో దజ్ణో హి కేవలో లోకం పరం చేమం చ రక్షతి, 

. రాజ్ఞా పుత్రే చ శతా చ యథాదోషం సమం ధృతః.. 

వ్యా. శత్రువు విషయంలోను, పుత్రుని విషయంలోను భేదం లేకుండా, 
దోషానుసారం రాజు విధించే దండం మాత్రమే. ఈ లోకాన్నీ, పరలోకాన్నీ రక్షిస్తుంది. 
| ష్‌ శ అనుశాపద్ధి ధర్మేణ వ్యవహారేణ సంస్థయా,. 

ఎ న్యాయేన చ చతుర్ధేన చతురన్తాం మహీం జయేత్‌,. 


వ్యా యన వ్యవహారాన్నీ, లోకాచారాన్నీ, నాల్గవదైన న్యాయాన్నీ అనుసరించి 
పాలన కొనసాగించే రాజు నాలుగు ఎల్ల లున్న భూమి నంతా జయించకలుగుతాడు. 


జ శ 321 
ధర్మస్థీయమ్‌ - వ్యవవారస్థావనా 


శో, సంస్థయా (స్టా వా) ధర్మశాగ్రుణ శాస్తం వా వ్యావహారికమ్‌, 
యస్మి న్నర్థె విరుధ్వేత ధర్మేణార్థం వినిర్ణయెత్‌. 
వ్యా. ఏ విషయంలో లోకాచారం గాని, వ్యవహారం కోసం కల్పితమైన 
శాస్త్రంగాని ధర్మశాస్తానికి విరుద్ధంగా ఉంటుందో అక్కడ ఆ విషయాన్ని ధర్మశాస్తానుసారం 
నిర్ణయించాలి. (బ్రాకెట్సులో ఇచ్చిన పాఠం తీసికొనబడింది), 
శ్డో. శాస్తం విప్రతిపద్యేత ధర్మన్యాయేన కేన చిత్‌; 
న్యాయస్తత్ర ప్రమాణం స్యాత్‌ తత్ర పాఠో హి నశ్యతి. 
వ్యా. ఎదైనా ఒక ధర్మానికి సంబంధించిన న్యాయంతో ధర్మశాస్తానికి విరోధం 
వస్తే అక్కడ న్యాయమే ప్రమాణం. అలాంటి విషయంలో ధర్మశాస్తవచనం విఫలం 
అవుతుంది.న్యాయం అనగా లోకాచారం అని గ.శా. రాజశాసనం అని కాంగ్గ. 
నో దృష్టదోషః స్వయంవాదః స్యపక్షపరపక్షయోః, 
అనుయోగార్జవం హేతుః శపథశ్చార్థసాధకః. 
వ్యా. ఒక అభియోగాన్ని నిర్ణయించడానికి సాక్షులే కాకుండా మరి కొన్ని 
ఉపాయాలు చెపుతున్నాడు - ప్రత్యక్షంగా చూచిన దోషం (అపరాధం), చేసినవాడు 
స్వయంగా ఒప్పుకొనడం,తన పక్షంవాళ్లనీ, పరపక్షంవాళ్లని ప్రశ్నించడం ఆర్జవం (మోసం 
లేకపోవడం), యుక్తి, ఒట్టు పెట్టించడం ఇవి కూడా విషయాన్ని నిర్దారణ చేయడానికి 
సాధనాలు. 
శ  పూర్యోత్తరార్థవ్యాఘాతే సాక్షివక్తవ్యకారణే, 
చారహస్తాచ్చ నిష్పాతే ప్రదేష్టవ్యః పరాజయః. 
ఇతి కౌటిలీయార్థశాస్తే ధర్మసంస్థీయే తృతీయాధికరణే ప్రథమో౬ధ్యాయః 
వివాదపదనిబన్టః ఆదితో ౬ష్టపజ్బాశః. 
వ్యా. ముందు చెప్పినదానికీ తరవాత చెప్పినదానికీ విరోధం ఉన్నా, సాక్షుల 
సాక్యంలో దోషం ఉన్నా, కారాగారరక్షకులనుండి తప్పించుకొని పారిపోయినా ఆ 
అభియోగం కొట్టివెయ్యాలి. 
“బాలానందిని” అనే కౌటిలీయార్థశాస్రాంధ్రవ్యాఖ్యానంలో, ధర్మస్థీయం అనే తృతీయాధికరణంలో 


వివాదపదనిబంధాన్ని గూర్చిన మొదటి అధ్యాయం, ప్రారంభంనుంచి యాభైయెనిమిదవ 
అధ్యాయం సమాప్తం. 


399 కౌటిలీయమ్‌ అర్హశాన్తము 


అథ ద్వితీయో౬ధ్యాయః 


ఏకోనషష్టితమం ప్రకరణం - వివాహసంయుక్తం - వివాహధర్మః ప్రీధనకల్పః, 
ఆధివేదనికమ్‌ (భార్య ఉండగా పురుషుడు మరొకవివాహం చేసికొనడం ఆధివేదనికం) 


మూ. 1. వివాహపూర్వో వ్యవహారః, 2. కన్యాదానం కన్యామలంకృత్య 
బ్రాహ్మో వివాహః, 3. సహధర్మచర్యా ప్రాజాపత్యః, 4. గోమిథునాదానాదార్హు, 
5. అన్తర్వేద్యామృత్విజే దానాత్‌ దైవః. 6. మిథఃసమవాయాత్‌ గాన్టర్వః, 
7. శుల్కాదానాదాసురః. 8. ప్రసహ్యాదానాద్రాక్షసః. 9. సుష్తాదానాత్‌ పైశాచః. 
10. పితృప్రమాణాః చత్వారః పూర్వే ధర్మ్యాః. మాతాపితృప్రమాణాః శేషాః.తౌ 
హి శుల్కహరౌ దుహితుః.అన్యతరాభావే అన్యతరో వా. 


11. ద్వితీయం శుల్కం స్ర్తీ హరేత. సర్వేషాం ప్రీత్యారోపణ 
మట్రతిషిద్ధమ్‌. 

వ్యా. 1. అన్ని వ్యవహరాలు (లావాదేవీలు) వివాహంతోనే ప్రారంభం అవుతాయి. 
2. కన్యని అలంకరించి వరునికి ఇవ్వడం 'బ్రాహ్మవివాహం . 3. ఇద్దరూ కలిసి ధర్మం 
ఆచరించండి అని చెప్పి కన్యను ఇస్తే అది “ప్రాజాపత్యవివాహం , 4. వరునినుంచి 
గోమిథునం (ఆవు, ఎద్దు) తీసికొని కన్యనిస్తే అది “ఆర్షవివాహంి, 5. యజ్ఞవేది దగ్గర 
బుత్విక్కుకి కన్యను ఇస్తే అది 'దైవవివాహం', 6. స్త్రీపురుషులు ఒండొరుల ఒప్పందంతో 
చేసికొన్న వివాహం “గాంధర్వవివాహం , 7. వరుని దగ్గరనుంచి శుల్కం తీసికొని కన్య 
నిస్తే అది 'ఆసురవివాహంి, 8. బలాత్కరించిన కన్యను హరించి తీసికొనిపోతే అది 
“రాక్షసవివాహంి, 9. నిద్రపోతూన్న కన్యను తీసికొనిపోతే “పైశాచవివాహం'. 

10. మొదటి నాలుగు విధాల వివాహాలు తండ్రి అనుమతితో జరిగితే 
ధర్మనంమతమైనవి. మిగిలినవి తల్లిదండ్రు లిద్దరి అనుమతితో జరిగితే ధర్మసంమత 
మైనవి. ఎందువల్ల ననగా కుమార్తెకు వాళ్లిద్దరే శుల్కం తీసుకుంటారు. వాళ్లిద్దరిలో 
ఒకరు లేకపోతే ఉన్నవారు తీసుకుంటారు. 


11. ద్వితీయశుల్కం, అనగా వరునితో నిర్ణయించినది కాక ప్రీతివశంచేత 


ధర్మస్టియమ్‌ - వివావనంయుక్తమ్‌ 323 


ఇచ్చిన శుల్కం, స్రీయే (కన్యయే) తీసుకోవాలి. కేవలం వరుడే కాదు వరబంధువులు 
మొదలైనవాళ్లు అందరూ కూడ ప్రీతిపూర్వకంగా భూషణాదులు కన్యకు ఇవ్వడంలో 
దోషం ఎమీ లేదు. అది కన్యకే చెందుతుంది అని అర్థం. 

మూ. 1. వృత్తిః ఆబన్ట్యం వా స్రీధనమ్‌, పరద్విసాహస్రా స్థాప్యా వృత్తిః. 
ఆబన్థ్యానియమః, 

2. తదాత్మపుత్రస్నుషాభర్మణి ప్రవాసాప్రతివిధానే చ భార్యాయా 
భోక్తుమదోషః. ప్రతిరోధకవ్యాధిదుర్భిక్షభయ ప్రతీకారే ధర్మకార్యే చ పత్యుః. 
సంభూయ వా దమృత్యోర్మిథునం ప్రజాతయోస్తివర్శోపభుక్తం చ ధర్మిష్టేషు 
వివాహేషు నానుయుజ్లత. గాన్టర్వాసురోపభుక్తం సవృద్ధికముభయం దాప్యేత. 
రాక్షస పైశాచోపభుక్తం స్తేయం దద్యాత్‌. ఇతి వివాహధర్మః. 

వ్యా. 1. ప్రీయొక్క వృత్తికోసం ఏర్పరచిన భూమి ధనం మొదలైనది, ఆమెకు 
బంధువు లిచ్చిన అలంకారాదికమూ ఈ రండూ స్రీధనం.ఆమెకు జీవనోపాధినిమిత్తం 
రెండువేల పణాలు (కాంగ్లే) (రెండువేల కార్లాపణాలు గ.శా.) మించకుండా ధనం 
ఎర్చరచాలి. ఆబన్ధ్యం అనగా అలంకారాదుల విషయంలో ఇంత అని నియమం లేదు. 

2. భార్య (స్రీ) తనయొక్క పుత్రులయొక్క కోడళ్లయొక్క పోషణం నిమిత్తం, 
ప్రవాసం వెల్లిన భర్త జీవనానికి తగిన ఎర్పాట్లు చేయనప్పుడు ఆ స్రీధనాన్ని ఖర్చు పెట్టినా 
తప్పు లేదు. అట్లే భర్త దొంగలు, వ్యాధి, దుర్భిక్షం, ఇతరభయాలు వీటికి ప్రతిక్రియ 
చేయడంకొరకు గాని, ధర్మకార్యాలకు గాని స్రీధనాన్ని ఖర్చుపెట్టినా తప్పు లేదు. 
సంతానం కలిగిన తరవాత దంపతు లిద్దరూ ఆ ధనాన్ని కలిసి అనుభవించినా 
తప్పులేదు. అట్లే పూర్తిగా ధర్మసంమతమైన బ్రాహ్మం ప్రాజాపత్య-ఆర్ష-దైవవివాహాలు 
చేసికొన్న దంపతులు మూడు సంవత్సరాల పాటు ఆ స్త్రీధనం అనుభవించినా ప్రీ భర్తను 
తిరిగి ఇమ్మని అడగకూడదు (కాంగ్లే). (ధర్మిష్టవివాహాలు చేసికొన్న దంపతులు పిల్లలు 
పుట్టిన తరవాత మూడు సంవత్సరాలు అనుభవించినా అని గ.శా.) గాంధర్వాసురవివాహాలు 
చేసికొన్నవాళ్లు ఆ ధనం అనుభవిస్తే భర్త దానిని వడ్డీతో సహా స్త్రీకి తిరిగి ఇచ్చివేయాలి. 
రాక్షస- పైశాచవివాహాలు చేసికొన్నవాళ్లు అనుభవిస్తే దొంగ సొమ్మును దండంతో కలిపి 
ఇచ్చినట్లు స్రీకి ఇచ్చివేయాలి. ఇది వివాహధర్మం. 


324 కౌటిలీయమ్‌ అర్ధశాస్తమ 


మూ. మృతే భర్తరి ధర్మకామా తదానీమేవావస్థాప్యాభరణం శుల్కశేషం 
చ లభేత. లబ్బ్వా వా వినమానా సవృద్దికముభయం దాప్యేత. కుటువమృకామా 
తు శ్వశురపతిదత్తం నివేశకాలే లభేత. నివేశకాలం హి దీర్చప్రవాసే 
వ్యాఖ్యాస్యామః. 

2. శ్వశురప్రాతిలోమ్యేన వా నివిష్టా శ్వశురప్రతిదత్తం జీయేత. 
జ్ఞాతిహస్తాదభిమృవైాయా జ్ఞాతయో యథాగృహీతం దద్యుః. 


వే 

3. న్యాయోపగతాయాః ప్రతిపత్తా స్రీధనం గోపాయేత్‌. 4. పతిదాయం 
వినమానా జీయేత. ధర్మకామా భుజ్లీత. 5. పుత్రవతీ వినమానా ప్రీధనం 
జీయేత. తత్తు స్త్రీధనం పుత్రా హరేయుః. 6. పుత్రభరణార్థం వా వినమానా 
పుత్రార్థం స్ఫాతీకుర్యాత్‌. 

వ్యా. 1. భర్త మరణించినప్పుడు ధర్మాచరణమునందు అభిలాష గల స్త్రీకి 
వెంటనే ఆమె వృత్తికోసం ఉంచిన ధనాన్నీ, ఆభరణాలనూ, అనుభవించగా మిగిలిన 
శుల్కాన్నీ ఇచ్చివేయాలి. ఇవన్నీ తీసుకొన్న తరవాత ఆమె మళ్లీ వివాహం చేసుకున్న 
ట్లయితే ఆమెచేత ఆ రెండు విధాలైన ధనాలూ కూడ వడ్డీతో సహా తిరిగి ఇప్పించివేయాలి. 
కుటుంబం (సంతానం) కావాలని కోరిక గల స్తీ మళ్లీ వివాహం చేసుకున్నట్లయితే 
(కాంగ్లే) (దేవరాదులవల్ల నియోగం చేత పుత్రులను కనిన ట్లయితే గ.శా.) నివేశకాలంలో, 
పూర్వం శ్వశురుడు (మామ) (మరణించిన) భర్త ఇచ్చిన ధనాన్ని మల్లీ పొందాలి. 
((నివేశకాలం) అనగా ఏమో దీర్ష ర్భప్రవాసాన్ని గూర్చి చెప్పే సందర్భంలో వివరిస్తాం. 


. 2. శ్వశురుని అంగీకారం లేకుండా మరొక వివాహం చేసికొన్న థ్రీ ప్రి శ్వశురుని 
నుండి మరణించిన భర్తనుండీ లభించిన ధనం శ్వశురునికి ఇచ్చివేయాలి. 
బంధువులనుండి బలాత్కారంగా తీసుకొనిపోయిన స్రీయొక్క, ఆ విధంగా వెళ్లిపోయి 
మరొక వివాహం చేసికొన్న ప్రీయొక్క, కొత్త బంధువులు (రెండవ భర్త మొదలైనవాళ్లు) 

పూర్వవివాహంలో చర -భర్తలనుండి లభించిన ధనం తిరిగి వాళ్లకి ఇచ్చివేయాలి. 
శనీ న్యాయసంమతంగా (మరది మొదలైనవాళ్లని గ.శా.) వివాహ మాడితే 
ఆమెను ప్వీకరించినవాడు ఆమె ధనాన్ని జాగర్తగా రక్షించాలి; (తాను అనుభవించగూడదు), 
4. రెండవ వివాహం చేసికొన్న స్తీచేత భర్త ద్వారా లభించిన ఆస్తిని తిరిగి శ్వశురకులానికి 


న. 


ధర్శస్టేయమ్‌ - వివాహానంయుక్తమ్‌ 325 


ఇప్పించివేయాలి. ధర్మం ఆచరించా లనే కోరికతో మళ్లీ వివాహం చేసికొనని స్రీ ఆ ఆస్తిని 
అనుభవించవచ్చును. 5. పుత్రులు కలిగిన తరవాత కూడ ద్వితీయవివాహం చేసికొన్న 
స్రీనుంచి స్రీధనాన్ని తీసివేసికోవాలి. ఆ స్త్రీధనం (ప్రథమభర్తవల్ల పుట్టిన) పుత్రులకు 
చెందుతుంది. 6. పుత్రుల్ని పోషించుకొనడం కోసం మళ్లీ వివాహం చేసుకున్న స్తీ తన 
ప్రీధనాన్ని వృద్ధిపొందించాలి. 

మూ. 1. బహుపురుషప్రజాతానాం పుత్రాణాం యధథాపితృదత్తం 
స్రీధనమవస్థాపయేత్‌. 

2. కామకారణీయమపి స్రీధనం విన్దమానా పుత్రసంస్థం కుర్యాత్‌. 


3. అపుత్రా పతిశయనం పాలయన్లీ గురుసమీపే స్త్రీధనం ఆ 
ఆయుఃక్షయాత్‌ భుజ్జీత. ఆపదర్ధం హి స్రీధనమ్‌, ఊర్గ్వం దాయాదం గచ్చేత్‌. 


4. జీవతి భర్తరి మృతాయాః పుత్రా దుహితరశ్చ స్త్రీధనం విభజేరన్‌. 
అపుత్రాయాః దుహితరః.తదభావే భర్తా, శుల్కమన్యాధేయమన్యద్యా 
బన్ఫుభిర్హత్తం బానవా హారేయు: ఇతి స్రీధనకల్పః. 

5. వర్షాణఖ్యవ్టావప్రజాయమానామ్‌ అపుత్రాం వన్థ్యాం చాకాజ్‌క్షేత; 
దశ విన్దుమ్‌; ద్వాదశ కన్యాప్రసవినీమ్‌. 


3. తతః పుత్రార్థీ ద్వితీయాం విన్దేత. తస్యాతిక్రమే శుల్కం స్రీధనమర్ధం 
చాధివేదనికం దద్యాత్‌. చతుర్వింశతిపణపరం చ దళ్ణమ్‌. 

వ్యా. 1. చాలమంది పురుషులవల్ల పుట్టిన పుత్రులలో ఏ పుత్రులు ఏ 
పురుషుని వల్ల పుట్టారో ఆ పురుషుల ద్వారా లభించిన స్త్రీధనం ఆ పుత్రులకు ఇవ్వాలి. 

2. మరొక పురుషుణ్ణి వివాహమాడే స్త్రీ తన ఇష్టం ప్రకారం వినియోగించదగిన 
స్రీధనాన్ని కూడా పుత్రులకు ఇవ్వాలి. 

3. (పతి మరణించిన) పుత్రులు లేని స్త్రీ పతిశయనాన్ని పాలిస్తూ (పతివ్రతగా) 
ఉంటూ పెద్దవాళ్ల దగ్గర (అత్త-మామ మొదలైనవాళ్ల వద్ద) ఉంటూ జీవించి నంతవరకు *. 
స్రీధనాన్ని అనుభవించవచ్చును. స్త్రీధనం అనేది ఆపత్సమయాలలో ఉపయోగించడానికే 
కదా? ఆమె అనంతరం ఆ ధనం దాయాదులకు చెందుతుంది. 


కళ కౌటిలీయమ్‌ అర్ధశ్యాన్తమ్‌ 


4. భర్త జీవించి ఉండగా మరణించిన స్రీయొక్క ధనాన్ని పుత్రులు, పుత్రికలు 
పంచుకోవాలి. పుత్రులు లేనిదైతే కుమార్తెలు పంచుకోవాలి. వాళ్లూ లేకపోతే భర్త 
తీసికోవాలి. భర్తకంటె ముందుగా స్తీ మరణించిన ట్లయితే వివాహసమయంలో ఇచ్చిన 
శుల్కాన్నీ ఆమె తండ్రి ఇంటినుండి తెచ్చుకొన్న ధనాన్నీ ఇతరబాంధవులు ఆమెకు 
ఇచ్చిన ధనాన్నీ ఆమె బంధువులు (తండ్రి కుటుంబానికి చెందిన వాళ్లు) తీసికోవాలి. 
ఇంతవరకు స్రీధనానికి సంబంధించిన విషయం చెప్పబడింది. 

5. పురుషుడు తన భార్య సంతానం కనని దెనా (కాంగ్లే) (ఒక బిడ్డను కని తిరిగి 
మరొక బిడ్డను కనకపోయినా గ.శా.). పుత్రులు లేనిదైనా, గొడ్రాలైనా ఎనిమిది 
అంవత్సరాలు నిరీక్షించాలి. బిందువును (అనగా పుట్టిన పిల్ల అందరూ చచ్చిపోతూన్న 
స్త్రీని) పది సంవత్సరాలు నిరీక్షించాలి. ఆడపిల్లలను మాత్రమే కనే స్త్రీని పన్నెండు 
సంవత్సరాలు నిరీక్షించాలి. 

6. పుత్రులు కావాలనుకొనేవాడు ఆ కాలం దాటిన తరువాత రెండవ భార్యను 
ఐవాహం చేసుకోవచ్చును. పైన చెప్పిన కాలాన్ని అతిక్రమించి నట్లయితే అనగా 
ముందుగానే రెండవ వివాహం చేసుకుంటే, అతడు శుల్కమూ, ప్రీధనమూ, అధివేదనం 
(రెండవ వివాహం) చేసుకున్నందుకు ఆ స్త్రీ ధనంతో పాటు దానిలో సగమూ ఆమెకు 
ఇవ్వాలి. (గరిష్టప్రమాణంగా) ఇరవైనాలుగు పణాల వరకు దండం రాజుకు చెల్లించాలి. 


మూ. 1. శుల్కం, ప్రీధనమ్‌, అశుల్కప్రీధనాయా; తత్రమాణమాధి 
వేదనికమ్‌, అనురూపాం చ వృత్తిం దత్వా బహ్వీరపి విన్దేత, పుత్రార్థా హి 
ప్రియః. 

2. తీర్థసమవాయే చాసాం యథావివాహం పూర్వోఢాం జీవత్సుత్రకాం 
వా పూర్వం గచ్చేత్‌. 

3. తీర్గగూహనాగమనే షబ్బవతిర్ధల్ణః పుత్రవతీం ధర్మకామాం, 
వన్గ్యాం, బిన్దుం, నీరజస్కాం వా నాకామాముపేయాత్‌; న చాకామః పురుషః 
కుష్టినిమున్మత్తాం వౌ గచ్చేత్‌. స్తీ తు పుత్రార్థమేవంభూతం వోపగచ్చేత్‌. 


వ్యా. 1, శుల్కం ప్రీధనమూ లేని పూర్వం వివాహం చేసికొన్న స్త్రీకి శుల్కము, 


అలీ 


ధర్మస్టీయమ్‌ - వివాహనంయృుక్షమ్‌ 327 


ప్రీధనమూ అంతే ప్రమాణం గల ఆధివేదనికమూ (పునర్వివాహం చేసుకొంటున్న 
పురుషుడు పూర్వం ఉన్న భార్యకు ఇవ్వవలసిన ధనం ఆధివేదనికం), తగిన వృత్తిని 
ఇచ్చి చాలామంది స్రీలను కూడ వివాహ మాడవచ్చును. ఎందువల్ల ననగా స్త్రీల 
ముఖ్యప్రయోజనం పుత్రసంతానం కనడమె కదా? 

2. ఆ స్రీల బుతుకాలం ఒకే సమయంలో వచ్చి నప్పుడు వివాహక్రమానుసారం 
పూర్వం వివాహం చేసుకొన్న భార్యను గాని, పుత్రులు జీవించి ఉన్న భార్యను గాని 
ముందు కలవాలి. 

3. బుతుకాలాన్ని దాచినా, భర్తను చేరకపోయినా స్త్రీకి తొంబైఆరు పణాల 
దండం విధించాలి. కామం లేని పుత్రవతి యైన భార్యను గాని, వతాదులు ఆచరిస్తూన్న 
గొడ్రాలిని గాని బిందువును గాని, రజస్సు ఆగిపోయిన దానిని గాని కలవగూడదు. ఇష్టం 
లేని పురుషుడు కుష్టరోగం గల దానిని గాని, ఉన్మత్తురాలిని గాని కలవగూడదు. స్త్రీ 
మాత్రం ఈ విధమైన భర్తను కూడా పుత్రులను కనడంకోసం కలిస్తే కలియవచ్చును. 


శ్లో నీచత్వం పరదేశం వా ప్రస్థితో రాజకిల్పిషీ, 

ప్రాణాభిహన్హా పతితస్తాజ్యః క్లీబో= పి వా పతిః, 

ఇతి కౌటిలియార్థశా(స్తే ధర్మస్థీయే తృతీయాధికరణే ద్వితీయో ౬ధ్యాయ,, 
వివాహసంయుక్తే వివాహధర్మః, స్రీధనకల్ప:ః, అధివేదనికమ్‌, ఆదితః 
ఎకోనషష్టితమః, 

వ్యా. ఒక స్రీతన భర్త నీచత్వాన్ని పొందినా, పరదేశానికి వెళ్లిపోయినా, 
రాజ[ద్రోహం చేసినా, తన ప్రాణాలకి ముప్పు తెచ్చేవా డయినా, మహాపాతకాదులు చేసి 
పతితు డైనా, నపుంసకు డైనా వానిని విడిచివెయ్యాలి. 
“బాలానందిని అను కౌటిలీయార్థశాస్త్రాంధ్రవ్యాఖ్యానంలో ధర్మస్థియం అనే తృతీయాధికరణంలో 


“వివాహసంయుక్తంలో వివాహధర్మం, ప్రీధనకల్పం, ఆధివేదనికం' అనే ద్వితీయాధ్యాయం, 
ప్రారంభంనుంచి యాలైతొమ్మిదవ అధ్యాయం సమాప్తం. 


328 కౌబీలీయమ్‌ అర్ధళౌస్తమ 
అథ తృతీయో ఒధ్యాయః 


ఎకోనషష్టితమం ప్రకరణమ్‌, వివాహసంయుక్తమ్‌- 
శుశ్రూషాభర్మపారుష్యద్వేషాతి చారోపకారవ్యవ హార ప్రతి షేధాశ్చ. 


మూ. 1. ద్వాదశవర్నా స్త్రీ ప్రాప్తవ్యవహారా భవతి. షోడశవర్ష పుమాన్‌. 
అత ఊర్బ్వమ్‌ అశుశ్రూషాయాం ద్వాదశపణ: స్త్రియా దః పుంసో ద్విగుణ:. 

2. భర్మణ్యాయామనిర్దిష్టకాలాయాం గ్రాసాచ్చాదనం వాధికం 
యథాపురుషపరివాపం సవిశేషం దద్యాత్‌. నిర్గిష్టకాలాయాం తదేవ సంఖ్యాయ 
బన్టం చ దద్యాత్‌. శుల్కస్రీధనాధివేదనికానామ్‌ అనాదానే చ. 


3. శ్వశురకులప్రవిష్టాయాం విభక్తాయాం వా నాభియోజ్యః పతిః, 
ఇతి భర్మ 


వ్యా. 1. పన్నెండు సంవత్సరాల వయస్సు నిండిన స్తీ, పదహారు సంవత్సరాల 
వయస్సు నిండిన పురుషుడు ప్రాప్తవ్యవహారులు, అనగా వ్యవహారయోగ్యులు (మేజరిటీ 
వచ్చినవాళ్లు) అవుతారు. అటుపైన అనగా (మేజరిటీ వచ్చిన తరవాత) శుశ్రూష, అనగా 
గృహస్థులు చేయవలసిన కర్తవ్యాలు, చేయని స్త్రీకి పన్నెండు పణాల దండం;పురుషునికి 
రెట్టింపు (ఇరవైనాలుగు పణాల దండం). 


2. భర్మణ్యం (భరణం Maintenance) ఇంతకాలానికి ఇంత అని నిర్ణయించ 
నప్పుడు భర్త తనను విడిచివేసిన భార్యకు ఆహారం, వస్త్రం మొదలైనవి కుటుంబంలో 
ఉన్న ఇతర సభ్యులను అనగా ప్రతికుటుంబసభ్యునిమీద ఎంత ఖర్చు అవుతుంది అనే 
విషయాన్ని దృష్టిలో ఉంచుకొని ఇవ్వాలి. గ్రాపాచ్బాదనాదికం కంటె అధికంగా కూడ 
మంచివి ఇవ్వవచ్చు. ఈ కాలానికి ఇంత అని నిర్ణయించి నట్లయితే గ్రాసాచ్చాదనాదికం 
ఆ లెక్క ప్రకారమే ఆ యా కాలాలలో (15121గ6౧8 వాయిదాలమీద) ఇవ్వాలి. బంధం 
కూడౌ ఇవ్వాలి. అనగా ఆమె ఇచ్చినదానికి అంగీకరించకపోతే ఇవ్వవలసిన ధనంలో 
ఐదవ భాగాన్ని లేదా పదవభాగాన్ని కూడా అధికంగా ఇవ్వాలి. ఆమెకు శుల్కం, 
ప్రధనం,ఆధివేదనికం (ఇతడు మరొక వివాహం చేసుకొన్నందుకు ఇచ్చిన కొంతధనం 
(Compensation) ఇవ్వకపోయినా కూడ ఆమెకు ఈ విధంగానే ఇవ్వాలి. 


ధర్మ్శస్టేయమ్‌ - వివావానంయుక్షమ్‌ 329 


3. ఆమె (తనను విడచి) (ఆమె) మామగారి ఇంట ఉన్నా, ఆస్తి పంచుకొని 
వెళ్లిపోయినా భర్తమీద అభియోగం తీసికొనిరాకూడడు. ఇది భర్మకు (భరణానికి) 
సంబంధించిన విషయం. 

మూ. 1. నష్ట! వినష్టే! న్యజ్లే ! అపితృకే ! అమాతృకే ! ఇత్యనిర్దేశేన 
వినయగ్రాహణమ్‌, వేణుదలరజ్ఞాహస్తానామ్‌ అన్యతమేన వా పృష్టో త్రిరాఘాతః. 
తస్యాతిక్రమే వాగ్టణ్ణ పారుష్యదణ్ఞాభ్యామర్ధదణ్ఞూ:. 

2. తదేవ స్త్రియా భర్తరి ప్రసిద్ధదోషాయాః. ఈర్ష్యయా బాహ్యవిహారేషు 
ద్వారేషు అత్యయో యథానిర్దిష్టః. ఇతి పారుష్యమ్‌. 

3. భర్తారం ద్విషతీ స్రీ సష్తారవాన్యమణ్ణయమానా తదానీమేవ 
స్థాప్యాభరణం నిధాయ భర్తారమ్‌ అన్యయా సహ యానమనుశయాత. 

4. భిక్రుక్యన్వాధిజ్ఞాతికు లానామ్‌ అన్యతమే వా భర్తా ద్విషన్‌ స్తియమ్‌ 
ఏకామ్‌ అనుశయీత. 

వ్యా. 1. “నష్టురాలా! వినష్టురాలా! వికృతశరీరం కలదానా! తండ్రి లేనిదానా! 
తల్లి లేనిదానా!” ఇత్యాది విధంగా తిట్లు తిట్టకుండా భార్యకు వినయం నేర్పాలి. 
వినకపోతే వెదురుబద్ద, త్రాడు, చెయ్యి వీటిలో ఏదో ఒకదానిచేత ఆమె వీపుమీద 
మూడు సార్లు కొట్టాలి.ఈ విధంగా కాక మరొక విధంగా ఆమెకు వినయం నేర్పడానికి 
ప్రయత్నిస్తే వాక్సారుష్య దండపారుష్యాలకు విధించే దండంలో సగం దండం ఆతనికి 
విధించాలి. 

2. భర్త విషయంలో చెడ్డగా ప్రవర్తిస్తున్నట్లు ప్రసిద్భురాలైన స్త్రీకి కూడ అదే 
దండం విధించాలి. కోపంతో ఇంటిబైట స్వేచ్చగా విహరిస్తూన్న స్త్రీకి ఇదే దండం 
విధించాలి. ఇది పారుష్యం. 


3. భర్తమీద ద్వేషంతో ఏడు బుతుకాలాలు అలంకరించుకొనని (ఆతనిని 
చేరని) స్రీ వెంటనే తన పేర నున్న ఆస్తిని (స్థాప్య) అలంకారాలు ఇచ్చివేసి భర్త మరొక 
స్త్రీతో సంబంధం పెట్టుకున్నా అంగీకరించాలి. 

4. స్రీయందు ద్వేషం గల భర్త ఆమె ఒంటరిగా బౌద్ధసంన్యాసిని ఇంట్లో గాని, 


అన్వాధి (ఆమె స్త్రీధనం రక్షించేవాని guardian) ఇంట్లో గాని, ఆమె పుట్టింట గాని 
ఉండడానికి అనుమతించాలి. 


330 కౌటిలీయమ్‌ అర్థశాన్తమ్‌ 


మూ. 1. దృష్టలి ప్లే మైథునాపహారే సవర్గాపసర్బోపగమే వా మిథ్యావాదీ 
ద్యాదశపణం దద్యాత్‌. 

2. అమోక్ష్యా భర్తురకామస్య ద్విషతీ భార్యా భార్యాయా శ్చ భర్తా. 
పరస్పరం ద్వేషాన్మోక్షః. 

3. స్రీవిప్రకారాద్వా పురుషశ్చేన్మోక్షమిచ్చేత్‌ యధథాగృహీతమస్మై 
దద్యాత్‌. పురుషవిప్రకారాద్వా స్త్రీ చేన్మోక్షమిచ్చేత్‌ నాసై యథాగృహితం 
దద్యాత్‌. అమోక్షో ధర్మవివాహానామ్‌. ఇతి ద్వేషః. 

వ్యా. 1.పరస్త్రీతో సంగమం చేసినట్లు ఆధారాలు ఉన్నా కూడ చేయ నట్టు 
అసత్యం పలికేవాడు, ఒక సవర్ణస్రీకి దూతి మొదలైనవాళ్లచేత రహస్యంగా తనను 
కలవవలిసింది అని వార్త పంపినవాడు పన్నెండు పణాల దండం చెల్లించాలి. 

2. భర్త దాంపత్యవిచ్చేదానికి అంగీకరించనప్పుడు ఆ భర్తను ద్వేషిస్తున్నా స్త్రీకి 
మోక్షం (దాంపత్యచ్చేదానుజ్జ) ఇవ్వకూడదు. అదే విధంగా భర్త స్త్రీని ద్వేషిస్తున్నా భార్య, 
మోక్షానికి అంగీకరించ నప్పుడు కూడ వాళ్లకు మోక్షం అనుమతించకూడదు. మోక్షం 
కావాలని ఇద్దరూ అంగీకరిస్తేనే అనుమతించాలి. 


3. స్రీయందు దోషం ఉండడంవల్ల పురుషుడు మోక్షం కోరితే అతడు ఆమె 
నుంచి తీసుకొన్న ధనాదికం అంతా ఆమెకు తిరిగి ఇచ్చివేయాలి. పురుషుని దోషంవల్ల 
స్త్రీ మోక్షం కోరితే అతడు ఆమెనుండి తీసుకొన్నదానిని ఇవ్వవలసిన పని లేదు. ఈ 
విడాకులు ఇవ్వడం అనేది బ్రాహ్మం మొదలైన నాలుగు ధర్మవివాహాలలో ఉండదు. 
ఆసురాదివివాహాలు చేసుకొన్నవాళ్లు మాత్రమే ఇలా విడిపోవచ్చును. ఇది ద్వేషాన్ని 
గూర్చిన నియమం. 


మూ. 1. ప్రతిషిద్దా స్రీ దర్పమద్యక్రీడాయాం త్రిపణం దణ్ణం దద్యాత్‌ 
దివా స్త్రీఢ్రేక్షావిహారగమనే షట్సణో దణ్ణః,పురుషప్రేక్షావిహారగమనే ద్వాదశపణ:, 
రాత్రౌ నిష్కాసనే ద్విగుణః. 

2. సుప్తమత్తప్రవ్రజనే భర్తురదానే చ ద్వారస్య ద్వాదశపణః. రాత్రౌ 
నిష్కాసనే ద్విగుణః. 

3. ప్రీపుంసయోంర ర్మైథునార్జే అనబ్గచేష్ణాయాం రహోశ్లీలసంభాషాయాం 
వా చతుర్వింశతిపణః స్త్రియా దజ్బః, పుంసో ద్విగుణః. 


ధర్మస్టీయమ్‌ - వివాహానంయుక్తమ్‌ 331 


4. కేశనీవీదన్తనఖావలమృ్బనేషు పూర్వః సాహసదబజ్ణ్ఞః, పుంసో ద్విగుణః. 

5. శజ్కితస్థానే సంభాషాయాం చ పణస్థానే శిఫాదణ్ణః. స్త్రీణాం 
గ్రామమధ్యే చణ్లాలః పక్షాన్తరే పజ్బశిఫా దద్యాత్‌ పణికం వా ప్రహారం 
మోక్షయేత్‌. ఇత్యతిచారః. 

వ్యా. 1. ఎవరైనా స్రీ భర్త వల దన్నా కూడ దర్పమద్యక్రీడయందు (దర్పక్రీడ 
అనగా దర్పంతో చేసే ఆట, మద్యపాన శక్రీడ- గ.శా. దర్బంతో మద్యక్రీడ-కాంగ్లే) ప్రవర్తిస్తే 
మూడు పణాలు జుర్మానా చెల్లించాలి. పగలు స్రీలు చేసే నాటకాది ప్రదర్శనలకు గాని, 
ఉద్యానాదివిహారాదులకు కాని వెడితే ఆరు పణాల దండం. పురుషులు చేసే గ్రుక్ష 
(నాటకాదిప్రదర్శన) కు గాని, పురుషులతో విహారానికి (౧1౦౧1౦) గాని వెడితే పన్నెండు 
పణాల దండం. ఈ పనులు రాత్రి చేస్తే రెట్టింపు దండం. (స్తీ ప్రేక్షాదులకు రాత్రి వెడితే 
పన్నెండు పణాలు, పురుషప్రేక్షాదులకు రాత్రి వెడితే ఇరవైనాలుగు పణాలు దండం). 

2. భర్త నిద్రపోతున్నప్పుడు, మత్తులో ఉన్నప్పుడూ స్ర్తీ ఇంటినుంచి బైటకు 
వెళ్లినా, భర్తవచ్చినప్పుడు తలుపు తీయకపోయినా పన్నెండు పణాల దండం. రాత్రి 
భర్తను ఇంట్లోనికి రాకుండా చేస్తే, లేదా బైటకు గెంటివేస్తే, ఇరవై పణాల దండం. 

3. స్త్రీపురుషులు మైథునంకోసం మన్మథచేష్టలు చేసినా, రహస్యంగా అశ్లీలమైన 
మాటలు మాటలాడినా స్త్రీకి ఇరవైనాలుగు పణాల దండం, పురుషునికి నలభైఎనిమిది 
పణాల దండం. 

4. ప్రీ పురుషుని జుట్టు, వస్తబంధం స్పృశించినా, దంతక్షతనఖక్షతాలు 
చేసినా ఆమెకు పూర్వసాహసదండం విధించాలి. పురుషుడు స్ర్తీని ఆ విధంగా చేస్తే 
దానికి రెట్టింపు, అనగా ఐదు వందల పణాల దండం విధించాలి. 

5. సందేహించవలసిన స్థానంలో మాటలాడిన ట్లయితే పణాలు జుర్మానా 
వేయడానికి బదులు కొరడా దెబ్బల దండం విధించాలి. గ్రామమధ్యంలో అందరూ 
చూస్తుండగా, ఆ పనికోసం నియుక్తుడైన చండాలుడు స్రీలకు శరీరపార్ష్వభాగాలలో 
ఐదు కొరడా దెబ్బలు కొట్టాలి. లేదా పణరూపంలో దండం చెల్లిస్తే ఈ కొరడా వెబ్బల 
మినహాయింపు పొందవచ్చును. ఇది అతిచారానికి (వ్యభిచారానికి) సంబంధించిన 
విషయం. 

మూ. 1. ప్రతిషిద్ధయోః స్రీపుంసయోః అన్యోన్యోపకారే క్షుద్రక 
ద్రవ్యాణాం ద్వాదశపణో దబ్ణః, స్థూలద్రవ్యాణాం చతుర్వింశతిపణః, హిరణ్య 


సువర్ణయోః చతుష్పళ్చాశత్పణ: స్రియాః. దణ్బ్ణః పుంసో ద్విగుణః త ఎవ 
అగమ్యయోః అర్ధదణ్ఞాః. 

2. తథా ప్రతిషిద్దపురుషవ్యవ హారేషు చ. ఇతి ప్రతిషేధః. 

వ్యా. 1. ఏ స్తీ పురుషుల మధ్య వ్యవహారం నిషిద్ధమో వాల్లిద్దరూ చిన్న చిన్న 
వస్తువులు పరస్పరమూ పారితోషికంగా ఇచ్చిపుచ్చుకొనడాలు చేసిన ట్లయితే పన్నెండు 
పణాలు దండం; పెద్ద వస్తువు లయితే ఇరవైనాలుగు పణాల దండం; ధనం 
(హిరణ్యం) బంగారం మొదలైనవైతే యాభైనాలుగు పణాల దండం. ఈ దండం స్త్రీకి. 
పురుషుని కయితే రెట్టింపు దండం. అగమ్యులైన (లైంగిక సంబంధం ఉండకూడని) 


స్త్రీపురుషుల మధ్య ఇలాంటి వ్యవహారం జరిగితే పైన చెప్పిన దండంలో సగం దండం 
విధించాలి. 


2. పరస్పరమూ ఇలాంటి వ్యవహారం చేసికొనకూడ దని నిషేధించబడిన 
ఇద్దరు పురుషులు ఈ విధంగా వ్యవహరించినా కూడ ఈ దండం విధించాలి. ఇది 
ప్రతిషేధానికి సంబంధించినది. 
శో రాజద్విష్టాతిచారాభ్యామాత్మాపక్రమణేన చ, 

స్రీధనానీతశుల్కానామస్వామ్యం జాయతే స్రియాః. 


ఇతి కౌటిలీయార్థశాస్త్రే ధర్మస్టీయే తృతీయాధికరణే తృతీయో౭ ధ్యాయః; 
వివాహసంయుక్తే శుశ్రూషాభర్మపారుష్యద్వేషాతిచారోపకారవ్యవహార ప్రతిషేధాళ్చ, 
ఆదితః పజ్బాషష్టిః. 


వ్యా. స్రీ రాజద్వేషానికి పాత్రురాలైనా, అతిచారం చేసినా, భర్తను విడిచి 
వెళ్లిపోయినా ఆమె స్రీధనంమీదా, పుట్టింటినుంచి తీసికొని వచ్చిన ధనాదులమీదా, 
శుల్కంమీదా ఉన్న హక్కును కోల్పోతుంది. = 


“బాలానందిని” అను కౌటలీయార్థశాస్ర్రాంధ్రవ్యాఖ్యానంలో ధర్మస్టీయం అనే మూడవ 
అధికరణంలో, వివాహసంయుక్షానికి సంబంధించిన శుశ్రూషా-భర్మ-పారుష్య-ద్వేష-అతిచార-. 
ఉపచార వ్యవహారప్రతిషేధాలను గూర్చిన మూడవ అధ్యాయం, ప్రారంభం నుంచి అరవైయైదవ 
అధ్యాయం సమాప్తం. 


భర్మస్థీయమ్‌ - వివావానంయుక్తమ్‌ 333 
అథ తృతీయో౭ధ్యాయః. 


ఎకోనషష్టితమం ప్రకరణమ్‌, వివాహసంయుక్రమ్‌ - నిష్పతనమ్‌, 
పథ్యనుసరణమ్‌, హ్రస్వప్రవాసః దీర్షప్రవాసశ్చ. 


మూ. 1. పతికులాన్నిష్పతితాయీ: స్రియాః షట్పణో దణ్దః అన్యత్ర 
విప్రకరణాత్‌. ప్రతిషిద్దాయాం ద్వాదశపణః. ప్రతివేశగృహాతిగతాయాః షట్పణ:. 


2. ప్రాతివేశిభిక్రుకవైదేహకానామ్‌ అవకాశభిక్షాపణ్యాదానే ద్వాదశపణో 
దజ్ణ్బః. ప్రతిషిద్ధానాం వూర్వః సాహనదల్ణః. పరగృహాతిగతాయాః 
చతుర్వింశతిపణ:. 


3. పరభార్యావకాశదానే శత్యో దణ్బః అన్యత్రాపద్భ్యః. వారణా 
జ్ఞానయోః నిర్జోషః. 


4. పతివిప్రకారాత్‌ పతిజ్ఞాతిసుఖావస్థ గ్రామికాన్వాధి భిక్షుకీ జ్ఞాతి 
కులానామ్‌ అన్యతమపురుషమ్‌ గన్తుమదోష ఇత్యాచార్యాః. 


వ్యా. 1. స్తీ భర్తకుటుంబం విడిచి లేచిపోతే ఆరు పణాలు దండం విధించాలి. 
అయితే భర్త అపరాధంచేసి నప్పుడు లేచిపోతే దోషం లేదు. వెళ్లవద్దని నిషేధించినా 
కూడ లేచిపోతే పన్నెండు పణాలు దండం. పారుగింటివాళ్ల ఇంటికి వెళ్లిపోతే ఆరు 


పణాలు జుర్మానా. 


2. స్తీ ఇరుగుపారుగువాళ్లు ఉండడానికి చోటు ఇచ్చినా, పతితులైన 
సంన్యాసులకు భిక్ష పెట్టినా, చెడ్డ వర్తకులనుంచి వస్తువులు కొన్నా, పన్నెండు పణాల 
జుర్మానా (గ.శా.) (ఇరుగుపొరుగువారు ఆమెకు తమ ఇంట్లో చోటు ఇచ్చినా, భిక్షుకులు 
ఆహారం ఇచ్చినా, వర్తకులు వస్తువులు ఇచ్చినా వాళ్లకు పన్నెండు పణాల జుర్మానా. 
కాంగ్లే). నిషేధించినా కూడ ఆ ప్రీ ఆ విధంగా చేస్తే పూర్వసాహసదండం (గ.శా.) 
నిషేధించినా కూడ ప్రాతివేశికాదులు ఆమెకు అశ్రయాదులు ఇస్తే పూర్వసాహసేదండం. 
(కాంగ్లే). స్తీ అపరిచితుల ఇళ్లకి వెడితే ఇరవైనాలుగు పణాల జుర్మానా. 


334 కౌటిలీయమ్‌ ఆర్ధళొస్తమ్‌ 


3. పరభార్యకు ఆవాసం ఇచ్చినవానికి నూరు పణాలు జుర్మానా. 
ఆపత్సమయంలో ఆవాసం ఇచ్చినా దోషంలేదు. ఆమెను “మాయింటికి రావద్దు” అని 
నివారించినా కూడ ఆమె వచ్చినా, తనకు తెలియకుండా వచ్చినా గృహస్తు దోషి కాడు. 


4. ఎవరైనా ఒక స్రీ భర్త దుష్టు డవడంవలన, పురుషులు లేని భర్త జ్ఞాతుల 
ఇంటికీ, సుఖావస్సుని ఇంటికీ, గ్రామపాలకుని ఇంటికీ, అన్వాధి (అనగా స్తీ ధనసంరక్షకుని) 
ఇంటికీ, బౌద్ధసంన్యాసిని ఇంటికీ, పుట్టింటికీ వెళ్లినా కూడ దోషం లేదు అని ఆచార్యులు 
చెపుతున్నారు (సుఖావస్థుడు అనగా తన వివాహం కుదిర్చినవాడు, లేదా సంరక్షకుడు). 


మూ. 1. సపురుషం వా జ్ఞాతికులమ్‌. కుతో హి సాధ్వీజనస్య చ్చలం; 
సుఖమేతదవబోద్భమ్‌ ఇతి కౌటిల్యః. 


2. (ప్రేతవ్యాధివ్యసనగర్భని మిత్తమ ప్రతిషిద్ధమేవ జ్ఞాతికులగమనమ్‌. 


3. తన్నిమిత్తం వారయతో ద్వాదశపణో దణణః. తత్రాపి ప్రీధనం 
జీయేత; జ్ఞాతయో వా గూహన్తః శుల్కశేషమ్‌. ఇతి నిష్పృతనమ్‌. 


4. పతికులా న్నిష్పత్య గ్రామాన్తరగమనే ద్వాదశపణో దః, 
స్థాప్యాభరణలోపశ్చ. గమ్యేన వా పుంసా సహ ప్రస్థానే చతుర్వింశతిపణః, 
సర్వధర్మలోపశ్చాన్యత్ర భర్మదానతీర్థగమ నాభ్యామ్‌. పుంసః పూర్వః సాహసదణ్ణః 
తుల్యశ్రేయసః, పాపీయసో మధ్యమః.బన్గ్థురదణ్ఞ్యః. ప్రతిషేధే అర్ధదణ్ణ:. 


5. పథివ్యన్తరే గూఢదేశాభిగమనే మైథునార్ధేన శజ్కితప్రతిషిద్దాభ్యాం 
వా పథ్యనుసారేణ సంగ్రహణం విద్యాత్‌. 


6. తాలావచరచారణమత్స్యబన్గలుబ్ధకగో పాల కళౌణ్ణికానామన్యేషాం 
చ ప్రనృష్టస్రీకాణాం పథ్యనుసరణమదోషః. ప్రతిషిర్ధే వానయతః పుంసః 
ప్రియావా గచ్చన్యాః త ఎవార్థదణ్ఞాః ఇతి పథ్యనుసరణమ్‌. 


ధర్మస్థేయమ్‌ - వివావానంయుక్తమ్‌ 335 


వ్యా. 1. భర్త బంధువుల ఇంటిలోను, పుట్టింటిలోను పురుషులు ఉన్నా కూడ 
అక్కడికి వెళ్లవచ్చును. సాధ్వులైన (మంచి నడవడిక గల) స్త్రీలు మోసం ఎందుకు 
చేస్తారు? వాళ్లు ఏమైనా పొరబాట్లు చేసినా వెంటనే తెలిసిపోతుంది కూడ అని 
కౌటిల్యుడు. 


2. ఎవరైనా మరణించినా, వ్యాధిగ్రన్తులైనా; ఆపద వచ్చినా లేదా 
ప్రసవంకోసమైనా, పుట్టింటికి వెళ్లడంలో దోషం లేదు. 


3. ఆ కారణాలచేత వెడుతూన్న స్ర్తీని నివారిస్తున్న భర్తకు పన్నెండు పణాల 
జుర్మానా. అలాంటి సమయాలలో వెళ్లినా కూడ అక్కడ రహస్యంగా ఆగిపోయిన స్త్రీ 
నుంచి స్తీ ధనం రాబట్టాలి. ఆమెను దాచిన ట్లయితే జ్ఞాతుల నుంచి శేషించిన శుల్కాన్ని 
లాగికొనాలి. ఇది నిష్పతనానికి (భర్త యొక్క ఇల్లు విడిచి వెళ్ళిపోవడానికి) సంబంధించినది. 


4. భర్త గృహం విడిచి గ్రామాంతరానికి వెల్లిన (స్త్రీకి పన్నెండు పణాల దండం. 
ఆమెకు సంబంధించిన స్థాప్యం (ఆమె పేర ఉంచిన ధనం Endowment) అలంకారాలు 
కూడా కోల్పోతుంది. గమ్యుడైన (సంయోగం చేయకూడ దనే నిషేధం లేని అనగా 
సోదరాదిభిన్నుడైన) పురుషునితో కలిసి వెళ్లిపోయిన ట్లయితే ఇరవైనాలుగు పణాలు 
దండం. సర్వధర్మాలు కూడా లోపిస్తాయి. అనగా భర్త చేసే యజ్ఞాదులలో పాల్లొనే 
అధికారం పోతుంది. (గ.శా.) అన్ని హక్కులూ కోల్పోతుంది. (కాంగ్లే).అయితే తన 
పోషణకొరకు గాని బుతుకాలగమనంకొరకు భర్తదగ్గరికి గాని వెళ్ళినట్లయితే దోషం 
లేదు (గ.శా.) ఆమెకు భరణం మాత్రం ఇవ్వాలి, బుతుకాలసంగమం చెయ్యాలి 
(కాంగ్లే). ఆమెను తనతో తీసికొని వెల్లిన పురుషుడు వర్ణాదులలో ఆమెతో సమానుడైనా 
లేదా అధికుడైనా పూర్వసాహసదండం (250 పణాలు); ఆమెకంటె తక్కువ వాడైతే 
మధ్యమసాహసదండం (500 పణాలు). కాని ఆ పురుషుడు బంధువైతే ఆతనికి దండం 
ఉండదు. భర్త నిరాకరించినా ఆమెను తీసికొనివెడితే మాత్రం బంధువైనా ఆతనికి సగం 
దండం విధించాలి. 


5. మార్గానికి (రోడ్డుకి) దూరంగా ఉన్న రహస్యప్రదేశానికి వెళ్లినా, శంకించతగిన 
పురుషునితోను, భర్త నిషేధించిన పురుషునితోను మైథునాభిలాషతో దారిలో కలిసి 
వెళ్లినా అట్టి స్త్రీకి ప్రీసంగ్రహణంలో చెప్పబోవు దండం విధించాలి. 


336 కొటిలీయమ్‌ అర్థశౌన్రమ్‌ 


6. తాలావచరులు (నటులు), చారణులు (పాటలు పాడుతూ దేశసంచారం 
చేసేవాళ్లు), పల్లెవాళ్లు అడవులలో పక్ష్యాదులను పట్టే లుబ్ధకులు, గోపాలకులు, 
శౌండికులు (కల్లు అమ్మేవాళ్లు) - వీళ్ల స్రీలు, అనుజ్ఞ ఇవ్వబడిన తాంబూలిక - 
మాలాకారాదుల స్ర్తీలు, పరపురుషులలో పథ్యనుసరణం (మార్గంలో వెంట వెళ్లడం) 
చేసినా కూడ దోషం లేదు. అయితే ఆ స్త్రీలే అయినా, భర్త నిషేధించినా కూడ, వాళ్లను 
తీసికొని వెళ్లిన పురుషునికీ, వానితో కలిసి వెల్లిన స్త్రీకి పైన చెప్పిన అర్ధదండాలు 
విధించాలి. ఇది పథ్యనుసరణానికి సంబంధించినది. 


మూ. 1. హస్వప్రవాసినాం శూద్రవై శ్యక్షత్రియ బ్రాహ్మణానాం భార్యాః 
సంవత్సరోత్తరం కాలమాకాజ్‌క్షేరన్‌ అప్రజాతాః; సంవత్సరాధికం ప్రజాతాః, 
ప్రతివిహితాః ద్విగుణం కాలమ్‌. అప్రతివిహితాః సుఖావస్థాః బిభృయుః:; 
పరం చత్వారి వర్షాణి అష్టా వా జ్ఞాతయః. తతో యథాదత్తమాదాయ ప్రము 
ష్వేయుః. 


2. బ్రాహ్మణమధీయానం దశవర్గాణ్యప్రజాతా, ద్వాదశ ప్రజాతా. 
రాజపురుషమ్‌ ఆఆయుఃక్షయాత్‌ ఆకాజ్‌క్షేత. సవర్ణతశ్చ ప్రజాతా నాపవాదం 
లభేత. కుటుమర్థిలో పే వా సుఖావ స్టైః విముక్తా యథేష్టం విన్దేత జీవితార్థమ్‌ 
ఆపద్గతా వా. 


వ్యా. 1. చిన్న ప్రవాసంమీద వెల్లిన శూద్ర - వైశ్య- క్షత్రియ- బ్రాహ్మణుల, పిల్లలు 
లేని భార్యలు ఒక సంవత్సరం గరిష్టకాలం (సంవత్సరోత్తరం= 0౧౭ year Maximum) 
భర్త రాకకై నిరీక్షించాలి. పిల్ల లున్నవాళ్లు సంవత్సరంకంటె అధికకాలం నిరీక్షించాలి. 
ప్రవాసానికి వెళ్లే ముందు భర్త వాళ్ల జీవికకు ఏర్పాట్లు చేసి ఉన్నట్లయితే రెట్టింపు కాలం 
నిరీక్షించాలి. అలాంటి. ఏర్పాట్లు ఏవీ చేయని స్రీలను (అప్రతివిహితాః) నుఖావస్థులు 
(వాళ్ల వివాహాలు కుదర్చిన ప్రీధనరక్షకులైన పెద్దలు) పోషించాలి. అటు తర్వాత 
వాలుగు లేదా ఎనిమిది సంవత్సరాలు పుట్టింటివారు పోషించాలి. తరవాత వాళ్లు ఎంత 
ఇస్తే అంత తీసికొని వాళ్లను విడిచిపెట్టాలి. - అనగా భర్తకొరకు నిరీక్షించే అవసరం 
లేకుండా స్వతంత్రురాళ్లనుగా చెయ్యాలి. 


ధర్మస్టీయమ్‌ - వివావానంయుక్తమ్‌ 337 


2. విద్యాధ్యయనంకొరకు ప్రవాసం వెల్లిన బ్రాహ్మణునికోసం పిల్లలు లేని స్రీ 
పది సంవత్సరాలు, పిల్ల లున్న స్రీ పన్నెండు సంవత్సరాలు నిరీక్షించాలి. ప్రవాసం వెల్లిన 
రాజపురుషుడి (రాజకీయోద్యోగస్టుడి) కోసం ఆతని భార్య ఆజీవితాంతం నిరీక్షించాలి. 
నిరీక్షించవలసిన కాలం నిరీక్షించిన తరవాత సమానవర్ణంవాడైన పురుషునివలన 
పిల్లలను కన్న స్రీ దండించదగినది కాదు. కుటుంబంలో (పుట్టింటిలో గాని భర్త 
కుటుంబంలో గాని) ధనం తరిగిపోయి, సుఖస్టులచేత కూడ విడవబడిన ప్రీ, మరొక 
మార్గం ఎదీ లేకపోయినా (ఆపద్గతా) జీవననిర్వాహంకొర కైనా తన కిష్టం వచ్చిన వానిని 
వివాహం చేసుకొనవచ్చును. 


మూ. 1. ధర్మవివాహాత్‌ కుమారీ పరి గ్రహీతారమనాఖ్యాయ ప్రోషితమ్‌, 
అశ్రాయమాణం సప్తతీర్ణాన్యాకా జ్‌క్షేత; సంవత్సరం శూయమాణమ్‌ ఆఖ్యాయ 
ప్రోషితమ్‌. అశ్రూయమాణం పజ్బు తీర్ణాన్యాకాజ్‌క్షేత, దశ శ్రూయమాణమ్‌, 
ఎకదేశదత్తశుల్కం త్రీణి తీర్థాని అశ్రాయమాణం, శ్రూయమాణం సప్త 
తీర్జాన్యాకాజ్‌క్షేత. దత్తశుల్కం పళ్ళు తీర్థాని అశ్రూయమాణం, దశ శ్రూయ 
మాణమ్‌. తతః పరం ధర్మస్థెర్విసృష్టా యథేష్టం విన్దేత. తీర్జాపరోధో హి 
ధర్మవధ ఇతి కౌటిల్యః. ఇతి హస్వప్రవాసః. 

2. దీర్ణప్రవాసినః, ప్రవ్రజితస్య, (ప్రతస్య వా భార్యా సప్తతీర్ణాన్యా 
కాజ్‌క్షేత; సంవత్సరం ప్రజాతా. తతః పతిసోదర్యం గచ్చెత్‌. బహుషు ప్రత్యాసన్నం, 
ధార్మికం, భర్మసమర్థం, కనిష్టమ్‌, అభార్యం వా. తదభావేఒ౭ప్యసోదర్యం 
సపిణ్ణం కుల్యం వా ఆసన్నమ్‌. ఎతేషామ్‌ ఎష ఎవ క్రమః. 


వ్యా. 1. బ్రాహ్మాదిధర్మవివాహాలు చేసుకొన్న, కుమారి, అనగా భర్శసంగమం 
చేయని యువతి, తనకు చెప్పకుండా దూరప్రవాసానికి వెల్లిన, వినబడని (ఎక్క 
డున్నాడో తెలియని) భర్తకోసం ఏడు బుతుకాలాలు నిరీక్షించాలి. వినబడినవానికోసం 
(ఎక్క డున్నడో తెలిసిన ట్లయితే వాని కోసం) ఒక సంవత్సరం నిరీక్షించాలి. చెప్పి 
ప్రవాసం వెల్లిన, వినబడని భర్తకోసం ఐదు బుతువుల కాలాలు నిరీక్షించాలి. 
వినబడుతున్నవానికోసం పది బుతుకాలాలు నిరీక్షించాలి. శుల్కంలో కొంత భాగం 


338 కౌటిలీయమ్‌ అర్ధళాస్తమ్‌ 


ఇచ్చి ప్రవానం వెళ్లిన, వినబడని భర్తకోనం మూడు బుతుకాలాలు, 
వినబడుతున్నవానికోసం ఏడు బుతుకాలాలు నిరీక్షించాలి. శుల్కం ఇచ్చి ప్రవాసానికి 
వెల్లిన వినబడని వానికోసం ఐదు బుతుకాలాలు, వినబడుతున్న వానికోసం పది 
బుతుకాలాలు నిరీక్షించాలి. అటు పైన ధర్మస్థుల (ధర్మాధికారుల ) అనుమతి పొంది 
తన ఇష్టం వచ్చిన వానిని వివాహం చేసుకొనవచ్చును, తీర్జోపరోధం (బుతుకాలాన్ని 
వ్యర్థం చేయడం) ధర్మవధ అని కౌటిల్యుని అభిప్రాయం. ఇది హస్వప్రవాసం 
విషయం. 

2. దీర్భప్రవాసం వెల్లినవాని భార్య, సంన్యాసం తీసుకొన్నవాని భార్య, 
మరణించినవాని భార్య సంతానం లేనిదైతే ఎడు తీర్జాలు(బుతుకాలాలు) నిరీక్షించాలి. 
సంతానవంతురాలు ఒకసంవత్సరం నిరీక్షించాలి. అటుపైన భర్త సోదరుణ్ణి వివాహం 
చేసుకోవాలి. భర్త సోదరులు చాలా మంది ఉంటే భర్తకు దగ్గరి సోదరుణ్ణి, ధార్మికుణ్ణి, 
తనను భరించే సామర్థ్యం ఉన్నవానిని, లేదా భార్యలేని అందరికంటె చిన్నవానిని 
వివాహం చేసుకోవాలి. భర్త సోదరు లెవరూ లేకపోతే వాని సవతితమ్ముని లేదా అన్నను, 
లేదా సపిండుణ్లి లేదా భర్త కులంలో (వంశంలో) పుట్టినవానిని వివాహం చేసుకోవాలి. 
పైన చెప్పిన వాళ్లలో ఎవళ్లు బాంధవ్యాన్ని పట్టి దగ్గరవాళ్లో వాళ్లను చేసుకోవాలి. వీళ్లలో 
పాటించవలసిన క్రమం ఇదే. 
మూ. ఎతానుత్రమ్య దాయాదాన్‌ వేదనే జారకర్మణి, 

జారప్రీ దాతృవేత్తారః సంప్రాప్తాః సంగ్రహాత్యయమ్‌. 

ఇతి కౌటిలీయే అర్థశా(స్తే ధర్మస్టీయే తృతీయాధికరణే చతుర్జోఒధ్యాయః 
వివాహసంయుక్తే నిష్పతనం, పథ్యనుసరణం, హస్వప్రవాసః దీర్ధప్రవాసశ్చ - 
వివాహసంయుక్తం సమాప్తమ్‌ ఆదిత ఏకషస్టితమః. 

వ్యా. ఈ దాయాదులను కాదని మరి ఇతరులను ఎవరినైనా వివాహం 
చేసుకొన్నా, వ్యభిచారం చేసినా ఆ జారుడు, స్త్రీ స్త్రీని జారునికి కూర్చినవాడు, ఆమెను 
వివాహం చేసికొన్నవాడు వీళ్లందరూ ప్రీసంగ్రహణానికి విధించే దండానికి పాత్రులు. 


“బాలానందిని” అనే కౌటిలీయార్థశాస్తాంధ్రవ్యాఖ్యానంలో, ధర్మస్టీయం అనే 
తృతీయాధికరణంలో, వివాహసంయుక్తంలో నిష్పతనం, పథ్యనుసరణం, ప్రస్వప్రవాసం, 
దీర్భప్రవాసం అనే చతుర్థాధ్యాయం సమాప్తం. ప్రారంభంనుంచి అరవైఒకటవ అధ్యాయం 


ప సమాపం. 


వాటా 


ధర్మస్టీయమ్‌ - దాయవిభాగః 339 
అధ పఖ్బామోంధ్యాయః 
ష్టితమం ప్రకరణమ్‌. దాయవిభాగః - తత్ర దాయక్రమః 


మూ. 1. అనిశ్వరాః పితృమన్తః స్థితపితృమాతృకాః పుత్రాః. తేషామ్‌ 
ఊర్ధ్వం పితృతో దాయవిభాగః పితృద్రవ్యాణామ్‌. స్వయమార్జితమ్‌ అవిభాజ్యమ్‌ 
అన్యత్ర పితృద్రవ్యాదులితేభ్యః. 

2. పితృద్రవ్యాదవిభక్రోపగతానాం పుత్రాః పౌత్రా వా ఆచతుర్భా 
దిత్యంశభాజః. తావదవిచ్చిన్నః పిణ్లో భవతి. విచ్చిన్నపిణ్ఞాః సర్వే సమం 
విభజేరన్‌. 

3. అపితృద్రవ్యాః విభక్తపితృద్రవ్యా వా సహజీవన్తః పునర్విభజేరన్‌. 
యతశ్చ ఉత్తిష్టిత స ద్వ్యంశం లభేత. 

వ్యా. 1. తండ్రి గల-తలిదండ్రులు జీవించి ఉన్న - పుత్రులకు ఆస్తిమీద 
హక్కులేదు. తండ్రి చనిపోయిన తరవాతనే వాళ్లు తండ్రి ఆస్తులను పంచుకోవాలి. ఆ 
పుత్రులలో ఎవరైనా స్వయంగా సంపాదించుకొన్న ఆస్తిని పంచగూడదు.అది అతనికి 
మాత్రమే చెందుతుంది. అయితే తండ్రినుంచి ధనం తీసికొని దాని సహాయంతో ఆ 
పుత్రుడు ఆస్తి సంపాదించిన ట్లయితే దానిని పుత్రు లందరూ పంచుకోవాలి. 

2. తండ్రీ ద్రవ్యంనుంచి పంచకుండా వచ్చిన వస్తువులలో పుత్రులు, 
పొత్రులు, ప్రపౌత్రులు - ఈ విధంగా నాల్లవతరం వరకు తమ తమ అంశాలను 
పొందుతారు. అనగా సమష్టి కుటుంబాలలో తండ్రి ఆస్తిని పుత్రులు పంచుకొనకుండా 
కలిసి ఉండి ఆతని ప్రపౌత్రులకాలంలో పంచుకొనడం జరుగుతే పౌత్రులకు, ప్రపౌత్రులకు 
వాటా సమంగా కాక వాళ్ల సంఖ్యను పట్టి కొంతభాగమే లభిస్తుంది. పుత్రులకు ఎక్కువ 
అంశం, అంతకంటె తక్కువ అంశం పౌత్రులకు, ఆతకంటె తక్కువ అంశం ప్రపౌత్రులకు 
లభిస్తుంది అని అర్థం. ఎందువల్ల ననగా నాల్గవ తరం వరకు పిండచ్చేదం ఉండదు. 
(నాలవతరంవాడు శ్రాద్దాదులలో పితృదేవతలకు పిండం ఇచ్చేటప్పుడు మూడు తరాల 
వెనకటి వారివరకు, తండ్రికి, తాతకు, ముత్తాతకు ఇస్తాడు. ఐదవ తరం వాడు 
వచ్చేటప్పటకి నాల్గవతరం వాని ముత్తాతకు పిండం ఉండదు). నాల్గవ తరం తరవాత 


340 కౌటిలీయమ్‌ అర్థశాన్రమ్‌ 


ఐదవ తరంలోనివాళ్లు విచ్చిన్నపిండులైపోతారు. అనగా A అనేవాడు క కుమారుడు, 
పౌత్రుడు, ౦ ప్రపౌత్రుడు. 0కి A,B8,0లు సపిండులు. 5 ప్రపౌత్రుని పుత్రుడు. ౬ 
మొదలైనవాళ్లు గీ అస్తి పంచుకొనవలసివచ్చినపుడు అందరూ సమంగా పంచుకోవాలి. 

3 . తండ్రి ఆస్తి లేనివాళ్లు గాని లేదా తండ్రి ఆస్తి పంచుకొన్నవాళ్లు గాని 
సమష్టికుటుంబంగా) కలిసి ఉన్నట్లయితే వాళ్లు మళ్లీ పంచుకోవాలి. ఆ పుత్రులలో ఏ 
పుత్రుడు ధనం వృద్దిపాందిస్తాడో అతడు రెండు వాటాలు తీసుకోవాలి. 

మూ. 1. ద్రవ్యమపుత్రస్య సోదర్యాః భ్రాతరః సహజీవినో వా 
హరేయుః కన్యాశ్చ. 


"తు. 


2. రిక్టం పుత్రవతః పుత్రా దుహితరో వా ధర్మిష్టేషు వివాహేషు 
జాతాః, తదభావే పితా ధరమాణః, పిత్రభావే భ్రాతరో భ్రాతృపుత్రాశ్ళ. 

3. అపితృకా బహవో౭పి చ భ్రాతరః భ్రాతృపుత్రాశ్చ పితురేకమంశం 
హరేయుః. 

4. సోదర్యాణామనేకపితృకాణాం పితృతో దాయవిభాగః. 


వ్యా. 1. పుత్రులు లేనివాని ద్రవ్యం ఆతనితో కలిసి ఉన్న సమానోదరులైన 
సోదరులు, కన్యలు పంచుకోవాలి. (లేదా ఆతని సోదరులు, ఆతనితో కలిసి జీవించినవాళ్లు, 
కన్యలు పంచుకోవాలి. కాంగ్లే). 

2. పుత్రు లున్నవాడు మరణించినపుడు,ఆతని దాయాన్ని బ్రాహ్మం మొదలైన 
ధర్మసంమతమైన వివాహాలవల్ల పుట్టిన పుత్రులు, పుత్రులు లేకపోతే కుమార్తెలు, వాళ్లు 
కూడా లేకపోతే జీవించి ఉన్న ఆతని తండ్రి, తండ్రి లేకపోతే సోదరులు, సోదరుల 
పుత్రులు తీసికోవాలి. 

3. తండ్రి ఆస్తి పంచుకోవలసిన సోదరులలో ఒక సోదరుని పుత్రులు చాలా 
మంది ఉండి పంపకాల సమయానికి వాళ్ల తండ్రి మరణించినప్పుడు, వాళ్లు ఆతనికి 
రావలసిన ద్రవ్యం మాత్రమే వాటాలు చేసికొని పంచుకోవాలి. అనగా తమ తండ్రి 
సోదరులతో సమంగా వాళ్లకు వాటాలు రావు అని అర్థం. 

4. ప తల్లి గర్భాన పుట్టినవాళ్లు చాలామంది ఉండి వాళ్ల er వేరు 
వేరైతే ఎవరి తండ్రి ఆస్తి ఆ పుత్రులు పంచుకోవాలి. 


ధర్మస్టీయమ్‌ - దాయవిభాగః 341 


మూ. 1. పితృభ్రాతృపు త్రాణాం పూర్వే విద్యమానే నాపరమవలమ్మన్తే; 
జ్యేష్ట చ కనిష్టమర్థగ్రాహిణః. 

2. జీవద్విభాగే పితా నైకం విశేషయేత్‌. న చైకమకారణాన్నిర్విభజేత. 
పితురసత్యర్థ జ్యేష్టాః కనిష్టాననుగృహ్గీయుః, అన్యత్ర మిథ్యావృత్తేభ్యః. 

3. ప్రాప్తవ్యవహారాణాం విభాగః. అప్రాప్తవ్యవహారాణాం దేయవిశుద్ధిం 
మాతృబన్గ్థుషు గ్రామవృద్దేషు వా స్థాపయేయుః ఆ వ్యవహారప్రాపణాత్‌. 
ప్రోషితస్య వా. 

4. సంనివిష్ట్టమసంనివి ష్టైభ్యో నైవెశికం దద్యుః , కన్యాభ్యశళ్ళ 
(ప్రాదానికమ్‌. 

వ్యా. గ.శా. “అర్థగ్రాహిణః” అనే పాఠం అంగీకరించి దానికి ఈ విధంగా 
వ్యాఖ్యానించారు- నమష్టికుటుంబానికి బుణం ఇచ్చి దానిని వనూలు 
చేసికొనదలచినవాళ్లు (అర్థగ్రాహిణః) ఆ కుటుంబంలో తండ్రి, సోదరులు, వాళ్ల 
పుత్రులూ వీళ్లలో పూర్వులు జీవించి ఉండగా తరవాత వాళ్లమీద అభియోగం 
చేయరాదు. జ్యేష్టుడు ఉండగా చిన్నవానిమీద అభియోగం చేయగూడదు. అనగా 
ఇంటి పెద్ద మైన తండ్రి మీదనే అభియోగం చెయ్యాలి. అతడు లేకపోతే ఆతని 
పుత్రులమీద, వాళ్లులేకపోతే వాళ్ల పుత్రుల మీద; అదే విధంగా సోదరులలో జ్యేష్ణునిమీదనే 
అభియోగం చెయ్యాలి. కాని కనిష్ణుని మీద చేయగూడదు, అర్థగ్రాహిణమ్‌ అనే పాఠం 
(గ్రహించి కాంగ్లే ఈ విధంగా వ్యాఖ్యానించారు - సమష్టికుటుంబంలోని సభ్యులు, 
తండ్రి-సోదరులు-వాళ్ల పుత్రులు-వీళ్లలో పైవాళ్లు జీవించి ఉండగా తరవాతివాళ్లమీద 
ఆధారవడకూడదు. జ్యేష్టుడు ఉండగా, అర్థగ్రాహి అయినా, అనగా ధనం 
సంపాదించినవాడైనా కనిష్ణునిమీద ఆధారపడకూడదు. 


2. తండి జీవించి ఉండగానే ఆస్తి పంచే టప్పుడు తండ్రి పుత్రులలో ఏ ఒక్కని 
విషయంలోను భేదం చూపకూడదు. అందరికీ సమంగా పంచాలి. సరియైన కారణం 
ఏదీ లేకుండా ఒక పుత్రుడికి వాటా లేకుండా చేయగూడదు. తండ్రి సంపాదించిన ధనం 
లేకపోతే పెద్దవాళ్లు చిన్న సోదరులను అనుగ్రహించాలి - ఆదుకోవాలి. అయితే వాళ్లు 
దుష్ప్రవర్తన కలవాళ్లైతే మాత్రం అనుగ్రహించవలసిన పని లేదు. 


342 కొటిలీయమ్‌ అర్థళాస్తమ్‌ 


3. ఆస్తిపంపకం (ప్రాప్తవ్యవహారులకే, అనగా మైనారిటీ తీరి మెజారిటీ 
వచ్చినవాళ్లకే. అప్రాప్తవ్యవహారుల (మెజారిటీ రానివాళ్ల) ధనం, దానిమీద ఎ బుణ 
భారాదికమూ లేకుండా చేసి మేనమామలు మొదలైన తల్లి బంధువుల వద్దగాని, 
గ్రామం పెద్దల వద్ద గాని, మేజ రిటీ వచ్చేవరకు, సంరక్షణంకోసం ఉంచాలి. అదే 
విధంగా పంపకాల సమయంలో ప్రవాసంలో ఉన్న వాని ధనం కూడ అతడు తిరిగి వచ్చే 
వరకు వాళ్లదగ్గర ఉంచాలి. 

4. సోదరులలో కొంతమంది వివాహాదులు కాక జీవితంలో స్థిరపడ నప్పుడు 
వాళ్లకు, వివాహాదులుచేసికొని స్థీరపడినవాళ్ళ్లు వివాహాదులకోసం ఎంత ధనం వ్యయం 
అవుతుందో అంత ధనం అధికంగా ఇవ్యాలి. కన్యలకు వివాహంకోసం అవసరమైన 
ధనం వేరుగా తీసి ఇవ్వాలి. 


మూ. 1. బుణరిక్టయోః సమో విభాగః. 

2. ఉదకపాత్రాణ్యపి నిష్కిజ్బనా విభజేయురిత్యాచార్యాః, 
ఛలమేతదితి కౌటిల్యః. సతోఒర్థస్య విభాగః నాసతః. 

3. ఎతావానర్ధః సామాన్యః. తస్యైతావాన్‌ ప్రత్యంశః ఇత్యనుభాష్య 
బ్రువన్‌ సాక్షిషు విభాగం కారయేత్‌. దుర్విభక్తమ్‌, అన్యోన్యాపహృతమ్‌, 
అన్తర్హితమ్‌, అవిజ్ఞాతోత్సన్నం వా పునర్విభజేరన్‌. 

4. ఆదాయకం రాజా హరేత్‌ స్రీవృత్తిప్రేతకార్యవర్టమ్‌, అన్యత్ర 
శోత్రియద్రవ్యాత్‌. తత్‌ త్రైవిద్యేభ్యః ప్రయచ్చేత్‌. 

వ్యా. 1. పుత్రులు తండ్రి ఆస్తినీ, అప్పులనూ కూడ సమంగా పంచుకోవాలి. 

2. ఆస్తి ఏమీ లేనివాళ్లు నీళ్ల గిన్నెలు కూడ పంచుకోవా లని ఆచార్యులు 
చెప్పారు. ఇది ఎదో చెప్పా లని చెప్పినదే కాని అంత ప్రధానమైన విషయం కాదు అని 
కౌటిల్యుని అభిప్రాయం; ఆస్తి ఉంటే కదా పంచుకునేది; లేనిదానికి పంపకం ఏమిటి? 
అనగా ఎది ఉంటే అది (ఉదకపాత్రలతో సహ) పంచుకొనవలసిందే, విశేషించి ఈ 
మాట చెప్ప పనిలేదు అని భావం. 

3. “అందరూ పంచుకోవలసిన మొత్తం ఆస్తి ఇది; దీనిలో ఒక్కొక్కరికి ఇంత 
వాటా వస్తుంది.” అని ఆస్తిని స్పష్టంగా నిర్దేశిస్తూ. చెప్పి సాక్షుల ఎదుట విభాగం 


ధర్శస్టీయమ్‌ - దాయవిభాగః 343 


చెయ్యాలి. తప్పుగా విభజించినా, ఒకరి ఆస్తి ఒకరు అపహరించినా, దాచిపెట్టనా, 
కాలాంతరంలో తెలియకుండా బైటపడినా అలాంటి ఆస్తి మళ్లీ పంచాలి. 

4. ఒక ఆస్తికి దాయాదులు (వారసులు) ఎవరూ లేనప్పుడు ఆ ఆస్తిలో స్త్రీల 
జీవిక కొరకు, (పేతకార్యాలకొరకు అవసరమైన ధనం మినహాయించి, మిగిలినది 
అంతా రాజు తీసికొనాలి. అయితే శ్రోత్రియద్రవ్యం మాత్రం తీసికొనకూడదు. దానిని 
మూడువేదాలు అధ్యయనం చేసిన వాళ్లకి ఇచ్చివేయాలి. 


మూ. 1. పతితః, పతితాత్‌ జాతః, క్లీబశ్చ అనంశాః, జడో న్మత్తానకుష్టినశ్చ. 
సతి భార్యార్థే తేషామపత్యమతద్విధం భాగం హరేత్‌. గ్రాసాచ్భాదనమితరే 
పతిత వర్గాః, 

2. శ్లో తేషాం చ కృతదారాణాం లుస్తే ప్రజననే సతి, 

మృజేయుర్చాన్గవాః పుత్రాం స్తేషామంశాన్‌ ప్రకల్పయేత్‌. 
ఇతి కౌటిలీయార్థశాగ్రే ధర్మష్టీయే తృతీయాధికరణే పజ్బమో=ధ్యాయః 
దాయవిభాగే దాయక్రమః, ఆదితో ద్విషష్టితమః. 

వ్యా. 1. పతితునికి, వతితునివల్ల పుట్టినవానికి, నవుంనకునికి, 
తెలివితక్కువవానికి, పిచ్చివానికి, గ్రుడ్డివానికి, కుష్టరోగికి ఆస్తిలో వాటా ఉండదు. 
వాళ్లకి వివాహం అయితే వాళ్లకి పుట్టిన పుత్రులు, జడులు, పిచ్చివాళ్లు, గ్రుడ్డివాళ్లు, 
కుష్టరోగులు కాని పక్షంలో వాటా తీసికోవాలి. పతితులకు తప్ప జడోన్మత్తాదులకు 
ఆహారం, వస్త్రం ఇవ్వాలి. 

2. వివాహం చేసికొన్న జడోన్మత్తాదులు పుత్రోత్పత్తిశక్తిని కోల్పోయిన ట్లయితే 
వాళ్ల భార్యలయందు వాళ్ల (జడోన్మత్తాదుల) బంధువులు పుత్రులను పుట్టించిన 
నప్పుడు అలా పుట్టిన పుత్రులకు వాటాలు ఏర్పరచాలి. 

“బాలానందిని” అను కౌటిలీయార్థశాస్తాంధ్రవ్యాఖ్యానంలో ధర్మస్టీయం అనే మూడవ 


అధికరణంలో, దాయవిభాగంలో దాయక్రమం అనే ఐదవ అధ్యాయం, ప్రారంభం నుంచి 
అరవైరెండవ అధ్యాయం సమాప్తం. 


344 కొటిలీయమ్‌ అర్థశొస్తమ్‌ 
అధ షష్షో౬ధ్యాయః 
షష్టతమం ప్రకరణమ్‌ దాయవిభాగః - అంశవిభాగః 


మూ.1. ఎకస్రీపుత్రాణాం జ్యేష్టాంశః బ్రాహ్మణానామ్‌ అజాః, 
క్షత్రియాణామ్‌ అశ్వాః, వైశ్యానాం గావః, శూద్రాణామ్‌ అవయః. 


2. కాణలిజ్గాస్తేషాం మధ్యమాంశః, భిన్నవర్ణాః కనిష్టాంశః. 
చతుష్పదాభావే రత్నవర్జానాం దశానాం భాగం ద్రవ్యమేకం జ్యేష్టా హరేత్‌; 
ప్రతిముక్తస్వధాపాశో హి భవతి ఇత్యాశనసో విభాగః. 

3. పితుః పరివాపాత్‌ యానమాభరణం చ జ్యేష్ణాంశః, శయనాసనం 
భుక్తకాంస్యం చ మధ్యమాంశః, కృష్ణధాన్యాయసం గృహపరివాపో గోశకటం 
చ కనిష్టాంశః. శేషద్రవ్యాణామేకద్రవ్యస్య వా సమో విభాగః. 

వ్యా. 1. ఒకే స్ర్తీకి పుట్టిన పుత్రులలో, బ్రాహ్మణులలో జ్యేష్టుని (అందరికంటె 
పెద్దవాని) వాటా మేకలు, క్షత్రియులలో గుజ్టాలు, వైశ్యులలో గోవులు; శూద్రులలో 
గొజ్జిలు. 

2. ఈ మేకలు మొదలైనవాటిలో గుడ్డివి, కుంటివి మొదలైనవి మధ్యముని 
(పుత్రులలో మధ్యముని) వాటా, వేరు వేరు రంగు గలవి చిన్నవాని వాటా, 
చతుష్పాజ్జంతువులు లేకపోతే రత్నాలు తప్ప మిగిలిన ద్రవ్యాలలో పదవ వంతు 
జ్యేష్ణుడు తీసుకోవాలి. ఎందుచేత ననగా జ్యేష్ణుడు పితృకార్యాలు చేసే బాధ్యత అనే 
పాశంచేత కట్టబడి ఉంటాడు - ఇది ఉశనస్సు (శుక్రాచార్యుడు) చెప్పిన దాయవిభాగం. 

3. తండ్రియొక్క పరివాపం (స్వీయవస్తువుల Personal belongings) లో, 
వాహనం, ఆభరణాలు జ్యేష్టుని భాగం. శయనం, ఆసనం, ఆహారానికి ఉపయోగించే 
కంచు పాత్రలు మధ్యముని వాటా. నువ్వులు మొదలైన నల్లని ధాన్యం. ఇనప 
వస్తువులు, ఇంటి సామగ్రి, ఎద్దుల బండి - ఇవి కనిష్ణుని భాగం. మిగిలిన అన్ని 
ద్రవ్యాలు, లేదా ఒకే ద్రవ్యం పుత్రు లందరూ సమంగా పంచుకోవాలి. 

మూ. 1. అదాయాదా భగిన్యః. మాతుః పరివాపాత్‌ భుక్తకాంస్యాభరణ 
భాగిన్యః. 


ధర్శస్టీయమ్‌ - దాయవిభాగః 345 


2. మానుషహినో జ్యేష్టః తృతీయమంశం జ్యేష్టాంశాల్లభేత. చతుర్ధమ్‌ 
అన్యాయవృత్తిః, నివృత్తధర్మకార్యో వా. కామచారః సర్వం జీయేత్‌. 3. తేన 
మధ్యమకనిష్థా వ్యాఖ్యాతౌ. తయోర్మానుషోపేతః జ్యేష్లోంశాదర్గం లభేత. 

4. నానాప్రిపుత్రాణాం తు సంస్కృతాసంస్కృతయోః కన్యాకృత 
క్రియయో రభావే చ ఎకస్యాః పుత్రయోర్యమయోర్యా పూర్వజన్మనా జ్యేష్టభావః. 

వ్యా. 1. భగినులకు (ఆడపిల్లలకు) తండ్రి ఆస్తిలో వాటా ఉండదు. తల్లికి 
సంబంధించిన పరివాపంలో (స్వవస్తువులలో) భోజనాదులకు ఉపయోగించే కంచు 
పాత్రలు, అలంకారాలు వాళ్లు తీసుకోవాలి. 

2. పౌరుషం లేని, అనగా ఒక పురుషుడుగా చేయవలసిన పనులు చేయని, 
పాటుపడని, జ్యేష్టునికి జ్యేష్టాంశంలో మూడవ వంతు మాత్రమే లభిస్తుంది. ఆ 
జ్యేష్ణుడు అన్యాయమైన ప్రవర్తనకలవాడైనా, ధర్మకార్యాలు చేయకపోయినా, వానికి 
జ్యేష్టభాగంలో సగం మాత్రమే లభిస్తుంది. అదుపు ఆజ్ఞలు లేక స్వేచ్చగా సంచరించేవానికి 
జ్యేష్టభాగం ఇవ్వవలసిన పనిలేదు. 

3. దీనిని పట్టి మధ్యమ-కనిష్టులను గూర్చి కూడ చెప్పినట్లే. మధ్యమకనిష్ణులలో 
పౌరుషప్రవృత్తికలవాడు జ్యేష్టాంశంలో సగం తీసుకోవాలి. 

4. చాలా మంది భార్యల పుత్రులలో ఎవడు ముందు జన్మించాడో అతడు 
జ్యేష్టుడు. అయితే ఆ భార్యలలో ఒకతే బ్రాహ్మాదిధర్మవివాహంచేత సంస్కృతురాలై, 
మరొకతె గాంధర్వాదివిధానం ద్వారా పరిణీత అవడంచేత అసంస్కృతయై ఉన్నా, ఒక 
భార్య కన్యగానే అనగా ఇతరపురుషసంబంధంలేకుండా పరిణీతయై,రెండవది పూర్వం 
పురుషాంతరసంబంధం ఉండి, పిమ్మట వీనిచేత పరిణీతయైనా జ్యేష్టత్వం పుట్టుకచేత 
కాదు; సంస్కృతభార్య పుత్రులలో ఎవడు పెద్దవాడో అతడే జ్యేష్ణుడు. అట్లే కన్యగా 
ఉండగా వివాహం చేసుకొన్న భార్య పుత్రులలో ఎవడు పెద్దవాడో అతడే జ్యేష్ణుడు. ఒక 
స్త్రీ కవలలను కన్నట్లయితే ముందు పుట్టినవాడు జ్యేష్టుడు. 

మూ. 1. సూతమాగధవ్రాత్యరథకారాణామైశ్వర్యతో విభాగః. శేషాః 
తముపజీవేయుః. అనీశ్వరాః సమవిభాగా ఇతి. 

2. చాతుర్వర్థ్యపుత్రాణాం బ్రాహ్మణీ పుత్రః చతురోంశాన్‌; 
క్షత్రియాపుత్రస్తీన్‌ అంశాన్‌, వైశ్యాపుత్రో ద్వావంశౌ, ఏకం శూద్రాపుత్రః. 

3. తేన త్రివర్ణద్వివర్ణపుత్రవిభాగః క్షత్రియవైశ్యయోర్వ్యాఖ్యాతః. 


346 కొటిలీయమ్‌ అర్థశాస్తమ్‌ 


4. బ్రాహ్మణస్యానన్తరాపుత్రస్తుల్యాంశః, క్షత్రియవైశ్య యోః అర్భాంశః. 
_తుల్యాంశో వా మానుషోపేతః. 

వ్యా. 1. సూత-మాగధ-వ్రాత్య-రథకారులలో వృత్తులలో నైపుణ్యాన్ని పట్టి 
దాయవిభాగం చేసుకోవాలి. అయితే ఎవనికి తన వృత్తిలో అధికమైన నైపుణ్యం, 
సామర్థ్యం (ఐశ్వర్యతః) ఉంటాయో ఆతనికే తండ్రి ఆస్తి సంక్రమిస్తుంది. మిగిలినవా 
క్లందరూ ఆతనిని ఆశ్రయించి జీవించాలి. వారిలో ఏ ఒక్కరికీ విశిష్టసామర్థ్యం లేకపోతే 
వాళ్లందరూ సమంగా పంచుకోవాలి. i 

2. ఒక బ్రాహ్మణునికి నాలుగువర్జాలకు చెందిన స్రీలయందు పుత్రులు పుట్టి 
నప్పుడు బ్రాహ్మణస్రీపుత్రునికి నాలుగు అంశాలు (భాగాలు) క్షత్రియస్తీ పుత్రునికి 
మూడు అంశాలు, వైశ్యస్తీ పుత్రునికి రెండు అంశాలు, శూద్రస్తీపుత్రునికి ఒక అంశం 
దాయభాగంగా లభిస్తుంది. 

3. దీనినిపట్టి క్షత్రియ-వైశ్యులకు మూడు వర్ణాల స్రీలయందు, రెండు వర్ణాల 
స్రీలయందు పుట్టిన పుత్రుల అంశాలు చెప్పినల్లే. అనగా క్షత్రియునికి క్షత్రియస్రీయందు 
పుట్టిన పుత్రునికి మూడు అంశాలు, వైశ్యాపుత్రునికి రెండు అంశాలు, శూద్రాపుత్రునికి 
ఒక అంశం. అట్లే వైశ్యునకు వైశ్యస్తీయందు పుట్టిన పుత్రునికి రెండు అంశాలు, 
శూద్రస్తీయందు పుట్టినవానికి ఒక అంశం. వీటి అన్నింటిలోనూ కూడ జ్యేష్టుని అంశం 
ముందు వేరుగా ఉంచి మిగిలినదానినే పంచాలి. 

4. బ్రాహ్మణుడు తన వర్ణానికి చెందిన స్త్రీని, క్షత్రియస్తీని వివాహమాడి 
నప్పుడు వాళ్లిద్దరికీ పుట్టిన పుత్రులకు సమంగానే దాయవిభాగం చెయ్యాలి. క్షత్రియునికి 
క్షత్రియభార్య, వైశ్యభార్య ఉన్నప్పుడు వాళ్ల పుత్రులలో వైశ్యాపుత్రునికి సగం అంశమే 
లభిస్తుంది. వైశ్యునకు వైశ్యభార్య శూద్రభార్య ఉన్నప్పుడు శూద్రాపుత్రునకు సగం 
అంశమే లభిస్తుంది. అయితే పైన చెప్పిన రెండు విధాలైనవాళ్లలో వైశ్యస్రీపుత్రుడు 
శూద్రప్రీపుత్రుడు పౌరుషవంతులైతే వాళ్లకి కూడ క్షత్రియా-వైశ్యాపుత్రులతో సమంగా 
దాయభాగం ఇవ్వాలి. క 

మూ. 1. తుల్యాతుల్యయోః ఏకపుత్రః సర్వం హరేత్‌, బన్ఫూంశ్చ 

_ 2, బ్రాహ్మణానాం తు పారశవః తృతీయమంశం లభేత. ద్వావంశౌ 
సపిజ్ణవి కుల్యో వా ఆసన్నః స్వధాదానహేతోః. తదభావే పితురాచార్యః 
అన్తేవాసీ వా. 


ధర్మస్థీయమ్‌ - దాయవిభాగః 347 


3. శ్లో. క్షేత్రే వా జనయేదస్య నియుక్తః క్షేత్రజం సుతమ్‌, 
మాతృబన్నుః సగోత్రో వా తస్మై తత్‌ ప్రదిశేత్‌ ధనమ్‌. 
ఇతి కౌటిలీయార్థశాగ్రే ధర్మస్థీయే తృతీయాధికరణే షష్టో౬ధ్యాయ.ః. దాయవిభాగే 
అంశవిభాగః ఆదితః త్రిషష్టితమః. 
వ్యా.1. సవర్ణస్రీ, అసవర్ణస్త్రీ - వీళ్లలో ఒకతెకు మాత్రమే ఒక పుత్రుడు 
పుట్టినట్టయితే అతడే ఆస్తి అంతా తీసికొని తండ్రి పోషించవలసినవాళ్ల నందరిని 
షించాలి. 

2. అయితే - బ్రాహ్మణుల విషయంలో - పారశవుడు మాత్రమే (శూద్రస్తీ 
యందుపుట్టిన కుమారుడు మాత్రమే) ఉన్నట్టయితే అతనికి మూడు భాగాలలో ఒక 
భాగమే లభిస్తుంది. మిగిలిన రెండు భాగాలు ఆ బ్రాహ్మణుని సపిండునికి గాని, 
దగ్గరవాడైన సకులీనునికి గాని, (ఆ బ్రాహ్మణునికి) శ్రాద్దాదులు చేయడంకొరకు 
ఇవ్వాలి. అలాంటివాళ్లు లేకపోతే ఆ బ్రాహ్మణుని ఆచార్యునికి గాని, శిష్యునికి గాని 


ఇవ్వాలి. 


రి 


3. లేదా - తల్లి బంధువు గాని, సమానగోత్రం కలవాడు గాని ఆతని 
(మరణించినవాని) భార్యయందు నియుక్తుడై క్షేత్రజపుత్రుణ్ణి పుట్టించాలి. ఆ ధనం 
అంతా (రెండు వాటాలు) వానికి ఇవ్వాలి. 


“బాలానందిని” అనే కౌటిలీయార్థశాస్తంలో ధర్మస్థీయం అనే తృతీయాధికరణంలో 
“దాయవిభాగంలో అంశవిభాగం” అనే ఆరవ అధ్యాయం, ప్రారంభంనుంచి అరవైమూడవ 


అధ్యాయం సమాప్తం. 
అథ సప్తమోంధ్యాయః 
షష్టితమం ప్రకరణమ్‌ - దాయవిభాగః - పుత్రవిభాగః 


మూ. 1. పరపరిగ్రహే బీజముత్సృష్టం క్షేత్రిణ ఇత్యాచార్యాః, 2. 
మాతా భస్తా; యస్య రేతస్తస్య అపత్యమ్‌ ఇత్యపరే. 3. విద్యమానమ్‌ 
ఉభయమ్‌ ఇతి కౌటిల్యః. 

4. స్వయం జాతః కృతక్రియాయామ్‌ బెరసః. తేన తుల్యః 


348 కౌటిలీయమ్‌ అర్ధళాస్తమ్‌ 


పుత్రికాపుత్రః. సగోత్రేణాన్యగోత్రేణ వా నియుక్తే క్షేత్రజాతః క్షేత్రజః పుత్రః. 
జనయితుః అసతి అన్యస్మిన్‌ పుత్రే స ఎవ ద్విపిత్ళకో ద్విగోత్రో వా ద్వ్యయోరపి 
స్వధారిక్టభాక్‌ భవతి. తత్సధర్మా బన్ఫూనాం గృహ గూఢజాతస్తు గూఢజః. 
బన్గునా ఉత్సృష్టః అపవిద్ధః. సంస్కర్తుః పుత్రః. _కన్యాగర్భః కానీనః. 
సగర్పోఢధాయాః సహోఢః. పునర్భూతాయాః పౌనర్భవః. 

వ్యా. 1. పరభార్యయందు బీజం విడచినప్పుడు దానివల్ల పుట్టినవాడు ఆ 
క్షేత్రం కలవానికే (ఆమె భర్తకే) చెందుతా డని ఆచార్యుల అభిప్రాయం. 2. తల్లి 
చర్మభస్రీక మాత్రమే; రేతస్సు ఎవనిదో పుత్రుడు వానికే చెందుతాడు అని మరి కొందరు 
అంటారు. 3. రెండు పద్ధతులూ ఉన్నా యని కౌటిల్యుని మతం. 

4. తాను వివాహం చేసికొన్న స్తీ ప్రీయందు తనవల్ల పుట్టినవాడు బెరసపుత్రుడు. 
పుత్రికాపుత్రుడు బెరసునితో సమానుడు (పుత్రులు లేనివాడు తన కుమార్తెను “అస్యాం 
యో జాయతే గర్భః స మే పుత్రో భవిష్యతి, “ఈమెయందు పుట్టినవాడు నా 
పుత్రుడౌతాడు” అని వివాహసమయంలో చెప్పి దానం చేసిన కుమార్తెకు “పుత్రిక' అని 
పరు). సమానగోత్రం గలవాడుగాని, వేరుగోత్రం కలవాడుగాని నియమితుడై (నీవు 
ఈమెయందు పుత్రుణ్ణి పుట్టించవలెను అని నియుక్తుడై) మరొకని భార్యయందు 
పుట్టించిన పుత్రుడు ఆ విధంగా నియోగించిన భర్తకు “క్షేత్రజపుత్రుడు”. ఈ విధంగా 
నియోగించబడి పరక్షేత్రంలో పుత్రుణ్ణి పుట్టించినవానికి స్వభార్యయందు పుత్రుడు 
కలగకపోతే ఆ క్షేత్రజపుత్రుడే ఇద్దరు తండ్రులు కలవాడు, రెండు గోత్రాలు కలవాడు 
అవుతాడు.ఆ ఇద్దరు తండ్రులకు శ్రాద్భాదులు చెయ్యాలి, ఆ ఇద్దరి ఆస్తులూ తీసికొనాలి. 
నియోగం లేకుండా బంధువుల ఇంట్లో రహస్యంగా పుట్టినవాడు క్షేత్రజపుత్రునివంటివాడే; 
వీనికి “గూఢజపుత్రుడు” అని పేరు. తలిదండ్రులు విడిచిపెట్టివేసినవాడు 
“అపవిద్ధపుత్రుడు”. వానికి ఎవడు ఉపనయనాదిసంస్కారాలు చెస్తాడో అతడే వాని 
తండ్రి. వివాహం కాని కన్య గర్భంలో జనించినవాడు “కానీనపుత్రుడు”. - గర్భవతియైన 
స్త్రీని వివాహం చేసికొన్న పిమ్మట పుట్టినవాడు “సహోఢపుత్రుడు” . (మొదటి భర్తను 
కాక మరొకనిని) రెండవ  వివాహంచేసికొన్న స్త్రీకి పుట్టినవాడు -పొనర్భవపుత్రుడు . 

.. మూ. 1. స్వయంజాతః పితృబన్గూనాం చ దాయాదః; పరజాతః 
సంస్కర్తురేవ, న బన్ఫూనామ్‌, 2. తత్సధర్మా మాతాపితృభ్యామ్‌ అద్భిః దత్తః. 
3. స్వయం బన్మభిర్వా యు ఉపగతః, 4. పుత్రత్వే అధికృతః 
కృతకః, పరిక్రీతః క్రీతః ఇతి. తు Hes 


ధర్మస్టీయమ్‌ - దాయవిభాగః 349 


గ్రాసాచ్చాదనభాగిన:. 
6. బ్రాహ్మణక్షత్రియయోః అనన్తరాపుత్రాః సవర్గాః ఎకాన్తరాః 


ధి 


అసవర్గాః. 

వ్యా. 1. జిరసపుత్రుడు తండ్రి ఆస్తికీ, (అవసరాన్ని పట్టి) ఇతరబంధువుల 
ఆస్తికీ దాయాదుడు (వారసుడు) అవుతాడు. పరుని వల్ల పుట్టినవాడు (క్షేత్రజాదిపుత్రుడు) 
ఉపనయనాదిసంస్కారం చేసినవానికి మాత్రమే దాయాదుడౌతాడు. 2. తలిదండ్రులు 
ఉదకవిసర్దనపూర్వకంగా మరొకరికి ఇచ్చినవాడు “దత్తపుత్రుడు”. ఇతడు జె రసపుత్రునితో 
సమానుడు, ౩. స్వయంగా గాని, బంధువుల ద్వారా గాని మరొకనికి పుత్రత్వం పాంది 
వాళ్ల కుటుంబంలో కలిసినవాడు “ఉపగతపుత్రుడు”, 4. “నువ్వు మా కుమారు 
డవు” అని అధికారం ఇవ్వబడినవాడు “కృతకపుత్రుడు'. ధనం ఇచ్చి కొన్నవాడు 
“క్రీతపుత్రుడు”. 

5. ఇలాంటి పుత్రులు ఉన్నవానికి కాలాంతరంలో బెరసపుత్రుడు కలిగితే 
సవర్గ్ణులైన ఇతరవిధాలైన పుత్రులు ఆస్తిలో మూడవవంతు మాత్రమే పంచుకోవాలి. 
వాళ్లు అసమర్భులైతే వాళ్లకి తిండి, బట్ట మాత్రమే ఇవ్వాలి. 

6. బ్రాహ్మణక్షత్రియులకు అనంతరవర్గానికి చెందిన స్రీలయందు పుట్టినవాళ్లు 
సవర్ణులు. ఒక వర్ణం వ్యవధానం ఉంటే అసవర్ణులు. అనగా బ్రాహ్మణునికి 
క్షత్రియస్రీయందు పుట్టినవాడు, క్షత్రియునికి వైశ్యస్త్రీయందు పుట్టినవాడు సవర్గులు. 
బ్రాహ్మణునికి వైశ్యశూద్రస్రీలయందు పుట్టినవాడు, క్షత్రియునికి శూద్రప్రీయందు 
పుట్టినవాడు అసవర్లులు. 

మూ. 1. బ్రాహ్మణస్య వైశ్యాయామమ్నష్టః; శూద్రాయాం నిషాదః 
పారశవో వా. క్షత్రియస్య శూద్రాయాముగ్రః, 2. శూద్ర ఏవ వైశ్యస్య, ౩. 
సవర్ణాసు చైషామ్‌ అచరితవ్రతేభ్యో జాతాః వ్రాత్యాః. ఇత్యనులోమాః. 

4. శూద్రాదాయోగవక్షత్తచాణ్లాలాః, 5, వైశ్యాన్మాగధవైదేహకా, 
6.క్షత్రియాత్‌ సూతః. 

వ్యా. 1. బ్రాహ్మణునికి వైశ్యస్తీయందు పుట్టినవాడు అంబపష్పుడు; శూద్రస్తీయందు 
పుట్టినవాడు నిషాదుడు లేదా పారశవుడు. క్షత్రియునికి శూ ద్రస్రీయందు పుట్టినవాడు 
ఉగ్రుడు. 2. వైశ్యునికి శూద్రస్తీయందు పుట్టినవాడు శూద్రుడే, 3. ఈ మూడు వర్ణాల 


(బ్రహ్మక్షత్రియవైశ్యవర్థాల) వాళ్లు ఉపనయనాది సంస్కారాలు వ్రతాలు లేకుండా తమ 
సవర్హస్రీలనే వివాహమాడగా వాళ్లకు ఆ సవర్ణస్రీయందు పుట్టినవాళ్లు “వాత్యులు”. 
ఇంతవరకు చెప్పిన జాతులు అనులోమజాతులు +పురుషులు పై వర్గాలవాళ్లు స్ర (స్త్రీలు 
క్రింది వర్ణాలవాళ్లు అయిన జాతులు. 

4. శూద్రునికి వైశ్యస్తీయందు పుట్టినవాడు “ఆయోగవుడు”. క్షత్రియ స్రీయందు 
పుట్టినవాడు “క్షత్త'. బ్రాహ్మణ ప్రీయందు పుట్టినవాడు “చండాలుడు”, 5.వైశ్యునికి 
క్షత్రియస్తీ యందు పుట్టినవాడు మాగధుడు; బ్రాహ్మణ ప్రీయందు పుట్టినవాడు వైదేహకుడు. 
క్షత్రియునికి బ్రాహ్మణస్రీయందు పుట్టినవాడు సూతుడు. 

మూ. 1. పౌరాణికస్వన్యః సూతో మాగధశ్చ బ్రహ్మక్షత్రాత్‌ విశేషతః. 

2. త ఏతే ప్రతిలోమాః స్వధర్మాతిక్రమాత్‌ రాజ్ఞః సంభవన్తి. 

3. ఉగ్రాన్నైెషాద్యాం కుక్కుటకః, వివపర్యయే వుల్కనః. 
వైదేహికాదమృ్బష్టాద్‌ వైణః; విపర్యయే కుశీలవః, క్షత్తాయామ్‌ ఉగ్రాత్‌ శ్వపాక:. 
ఇత్యేతే అన్యే చ అన్తరాలాః, కర్మణా వైణ్యో రథకారః. (వైశ్యో రథకారః అని 
కాంగ్లే ఇచ్చిన పాఠం). 

4. తేషాం స్వయోనౌ వివాహః పూర్వావరగామిత్వం వృత్తానువృత్తం 
చ స్వధర్మాన్‌ స్థాపయేత్‌. శూద్రసధర్మాణో వా అన్యత్ర చజ్ఞాలేభ్య:, 5. 
కేవలవేంవం వర్తమానః న్యర్గమాప్నోతి రాజా నరకవమున్యథా, 6. 
సర్వేషామన్తరాలానాం సమో విభాగః. 

వ్యా. 1. పురాణాలలో చెప్పిన సూతుడు అతనితో పాటు చెప్పిన మాగధుడు 
వేరు. వాళ్లు ఈ సూతమాగధులుకారు, ఆ సూతుడు బ్రాహ్మణునికంటె గొప్పవాడు, ఆ 
మాగధుడు క్షత్రియునికంటె గొప్పవాడు. 

2. రాజు వర్ణాశ్రమపరిరక్షణం అనే స్వధర్మం ఆచరించకపోతే ఇలాంటి 
ప్రతిలోమజాతులు (కల్లి పై వర్గాలకి చెంది తండ్రి క్రింది వర్గానికి చెందిన జాతులు) 
ఎర్పడతాయి. 

3. ఉఊగ్రునికి నైషాదియందు పుట్టినవాడు “కుక్కుటకుడు”. నిషాదునికి 
ఉగ్రయందు పుట్టినవాడు పుల్కసుడు. అంబష్టునికి వై వైదేహికయందు పుట్టినవాడు 
వైణుడు: వైదేహికునికి అంబస్టయందు పుట్టినవాడు కుశీలవుడు. ఉగ్రునికి క్షత్తయందు 
పుష్టనవాడు శ్వపాకుడు. ఇవి ఇంకా ఇలాంటి అంతరాలజాతులు (వర్ణాల మధ్య 


ధర్మస్థీయమ్‌ - వాన్తుకమ్‌ 351 


ఏర్పడిన జాతులు), వైణ్యుడే (వైశ్యుడే. కాంగ్లే) వడ్రంగం, తాపీపని మొదలైనవి 
చెపట్టడంవల్ల రథకారుడు అవుతాడు. 

4. విళ్లందరూ తమ తమ జాతులలోనే వివాహం చేసుకోవాలి. ఈ జాతులలో 
కూడ పై జాతివాళ్లు క్రింది జాతి ప్రీతో సంబంధం పెట్టుకొనడం, వంశక్రమాగతమైన 
వృత్తులు చేపట్టడం ఈ మొదలైన స్వధర్మాలు పాటించే టట్లు రాజు చెయ్యాలి. లేదా 
చండాలులు తప్ప మిగిలిన అవాంతరజాతుల వా ళ్లందరూ, శూద్రసమానులుగా 
ప్రవర్తించే టట్లు, శూద్రులు ఏ ధర్మాలు ఆచరించాలో ఆ ధర్మాలు ఆచరించే టట్లు 
చెయ్యాలి. 5. ఈ విధంగా ధర్మపాలనం చేసే రాజు మాత్రమే స్వర్గం పొందుతాడు. అలా 
కాకపోతే నరకంలో పడతాడు, 6. ఈ అంతరాల జాతులలోని అన్నదమ్ములు తండ్రి ఆస్తి 
సమంగా పంచుకోవాలి. 

శో దేశస్య జాత్యాః సంఘస్య ధర్మో గ్రామస్య వాపి యః, 

ఉచితస్తస్య తేనైవ దాయధర్శం ప్రకల్పయేత్‌. 
ఇతి కౌటిలీయార్ధశాస్తే ధర్మస్టీయే తృతీయాధికరణే సప్తమోఒధ్యాయః, దాయవిభాగే 
పుత్రవిభాగః, దాయవిభాగః సమాప్తః. ఆదితః చతుః షష్టితమోఒధ్యాయ:, 

వ్యా. ఎ దేశంలో ఏ జాతిలో, ఏ సంఘంలో, లేదా ఏ గ్రామంలో ఏ ధర్మం 
పరంపరాగతంగా వస్తూన్నదో దాని ప్రకారమే ఆ యా దేశ-జాతి-సంఘ-గ్రామాలలో 
దాయధర్మం ఎర్పరచాలి. 

“బాలానందిని అను కౌటిలీయార్థశాస్రాంధ్రవ్యాఖ్యానంలో ధర్మస్టీయం అనే 

తృతీయాధికరణంలో, “దాయవిభాగంలో పుత్రవిభాగం” అనే సప్తమాధ్యాయం సమాప్తం. 
ప్రారంభంనుంచి అరవైనాల్లవ అధ్యాయం సమాప్తం. 


ప్తః 
ఏ 


అథ అష్టమో౭ధాంయః 
ఏకషష్టితమం ప్రకరణమ్‌ - వాస్తుకమ్‌ - గృహవాస్తుకమ్‌ 


మూ. 1. సామన్తప్రత్యయాః వాస్తువివాదాః. 2. గృహం, క్షేత్రమ్‌, 
ఆరామః, సేతుబన్టః. తటాకమ్‌. ఆధారో వా వాస్తుః. 3. కర్ణకీలాయససమృన్లోఒ 
నుగృహంసేతుః. యథాసేతుభోగం వేశ్మ కారయేత్‌. 


352 కొటిలీయమ్‌ అర్ధశాస్తమ్‌ 


4. అభూతం వా పరకుడ్యాదపక్రమ్య ద్వావరత్నీ త్రిపదీం పాదే బన్ఫం 
కారయేత్‌. 

5. అవస్కరం, భ్రమమ్‌, ఉపాదానం వా న గృహోచితాదన్యత్ర; 
అన్యత్ర సూతికాకూపాదానిర్దశాహాదితి. తస్యాతిక్రమే పూర్వః సాహసదణ:. 

వ్యా. 1. వాస్తువుకు సంబంధించిన వివాదాలను ఇరుగు పొరుగున ఉన్నవాళ్ల 
మాటలను ఆధారంగా తీసికొని పరిష్కరించాలి. 2. గృహం, పాలం, ఉద్యానం, 
సేతుబంధం (పెద్దగట్టు), చెరువు, ఇతరజలాధారం - ఇవి వాస్తువు, 3. ఇంటిని 
అనుసరించి మూలలలో ఇనుపస్తంభాలు పాతిన ఇనుపతీగతో సరిహద్దు (సేతు) 
ఏర్పరచాలి. ఆ సరిహద్దు గుండా ఇల్లు నిర్మించే టట్లు చెయ్యాలి. 

4. లేదా ఇతరుల గోడనుంచి రెండు అరత్నులు లేదా మూడు పదాలు 
ఇవతల తన ఇంటి గోడ మొదట క్రొత్త సరిహద్దుగా తీనె (బంధం) కట్టించాలి. చెత్త పోసే 
కుండీ, వాడే నీళ్లు ప్రవహించే స్థానం (భ్రమ) నుయ్యి వీటిని తన గృహానికి తగిన ప్రదేశం 
కంటె భిన్నమైన స్థలాలలో ఎర్పరచకూడదు.అయితే పురిటింటికి సంబంధించిన నీళ్లు 
వెళ్లే గొయ్యి మాత్రం, పురిటిరోజులు పది రోజులు దాటేవరకు మాత్రమే ఎక్కడైనా 
తవ్వించవచ్చును. పైన చెప్పిన దానికి విరుద్ధంగా చేసిన వానికి పూర్వసాహసదండం 
విధించాలి. 

మూ. 1. తేనేన్గనావఘాతనకృతం కల్యాణకృత్వ్యేష్వాచామోదకమార్లాశ్చ 
వ్యాఖ్యాతాః. 

2. త్రిపదీప్రతిక్రాన్త్మమధ్యర్థమరత్నిం వా ప్రవేశ్య గాఢప్రసృతముదక 
మార్గం ప్రస్రవణప్రపాతం వా కారయేత్‌. తస్యాతిక్రమే చతుష్పాత్పణో దణ్ణః. 

3. ఎకపదీప్రతిక్రాన్తమరత్నిం వా చక్రి చతుష్పదస్థానమ్‌ అగ్నిష్టమ్‌ 
ఉదజ్ఞారస్థానం, రోచనీం కుట్టనీం వాకారయేత్‌. తస్యాతిక్రమ చతుర్వింశతిపణో 
దజ్ణః. 

4. సర్వవాస్తుకయోః ప్రాక్షిప్తకయోర్యా శాలయోః కిష్కుః అన్తరికా 
త్రిపదీ. వా. తయోశ్చతురజ్లులం నీప్రాన్తరం సమారూఢకం వా. కిష్కుమాత్రమ్‌ 
ఆణిద్వారమ్‌ అన్తరికాయాం ఖజ్బపుల్లార్థమ్‌ అసంపాతం కారయేత్‌. ప్రకాశార్థమ్‌ 
అలం వాతాయనం కారయేత్‌. తదవసితే వేళ్ళని. న 


ధర్మస్టీయమ్‌ - వాస్తుకమ్‌ 353 


సంభూయ వా గృహస్వామినః యథేష్టం కారయేయు:; అనిష్టం వారయేయు.ః. 

వ్యా. 1. సూతికాకూపాన్ని పట్టి, వివాహాద్యుత్సవాలలో కట్టెలు బ్రద్దలు కొట్టించే 
స్థానాలు, బట్టలు మొదలైనవి శుభ్రం చేయడానికి కల్పించిన ఉదకమార్గాలు చెప్పినట్లే. 
అనగా వాటిని కూడ గృహషప్రాంగణంలో వీలున్నచోట ఏర్పరచుకొని ఆ ఉత్సవాదులు 
పూర్తి అయిపోయిన వెంటనే తొలగించాలి అని అర్థం. 

2. ఇతరుల ఇళ్ల గోడనుంచి మూడు పదాలు లేదా ఒకటిన్నర అరత్నుల 
దూరం ఉండే టట్లు చూచుకొని లోతుగా ప్రవహించే ఉదకమార్గం (మంచినీళ్లు 
ప్రవహించే మార్గం) గాని, నీళ్లు వచ్చి పడే స్థానం గాని (SUMp or cascade) 
నిర్మింపచేసుకోవాలి. ఈ నియమాన్ని అతిక్రమిస్తే యాభైనాలుగు పణాల దండం 
(ఉదకమార్గం అనగా మంచి నీళ్లు వచ్చే మార్గం అనీ, భ్రమం అనగా మురికినీళ్ల మార్గం 
అనీ కాంగ్లే. ఉదకమార్గ మనగా మురికి నీళ్ల మార్గం అని గ.శా.) 

3. పారిగింటివాళ్ల గోడనుంచి ఒక పదం లేదా ఒక అరత్ని దూరం విడిచిపెట్టి 
బళ్లకు, నాలుగు కాళ్ల పశువులకు స్థానాన్ని, లేదా ధాన్యం దంపే స్థానాన్ని 
ఎర్పరచాలి.ఇందుకు విరుద్ధంగా ఏర్పరుస్తే ఇరవై పణాల దండం. 

4. పైన చెప్పిన వాస్తువులలో (గృహం, బండి, పశువులు మొదలైనవాటి 
స్థానాలలో) ప్రతి రెండు స్థానాలకీ లేదా ముందుకు పొడుచుకొని వచ్చే ప్రతి రెండు 
స్టానాలకీ మధ్య ఒక కిష్కువు, లేదా మూడు పదాల వెడల్పు సందు ఉండాలి. ఆరెండు 
శాలల చూరుల మధ్య నాలుగు అంగుళాల అవకాశం ఉండాలి.లేదా రెండు చూర్తూ 
ఒకదానితో ఒకటి కలిసి ఉండవచ్చును. రెండు శాలల మధ్యనున్న సందులో ఏమైనా 
పాడైపోయినప్పుడు బాగుచేయించడంకోసం ఒక కిష్కువు ప్రమాణం గల చిన్న ద్వారం 
ఏర్పరచాలి. ఆ ద్వారం గుండా ఎక్కువ రాకపోకలు ఉండగూడదు. వెలుతురు కొరకు 
పైన ఒక చిన్న కిటికీ ఎర్బరచాలి. ఇంట్లో నివసిస్తున్నప్పుడు దాని పైన కప్పు వేయించాలి. 
లేదా ఆ యా గృహాల యజమానులు కలిసి పరస్పరాంగీకారంతో సందు మొదలు కిటికీ 
వరకు పైన చెప్పిన ఇతరమైనవాటిని తమకు ఇష్టం వచ్చిన ప్రకారంగా ఏర్పరచుకొనవచ్చు. 
ఎమీ అనిష్టం కలగకుండా మాత్రం వాళ్లు చూచుకోవాలి. 

మూ. 1. వానలట్యాశ్చొర్థ్వమావార్యభాగం కటప్రచ్చన్నమ్‌, అవమర్శ 
భిత్తిం వా కారయేద్‌ వర్షబాధభయాత్‌. తస్యాతిక్రమే పూర్వ: సాహసదల్ణః. 

2. (వతిలోవుద్వారవాతాయునబాధాయాం చ అన్య(త 


354 కౌటిలీయమ్‌ అర్థశాస్రమ్‌ 


రాజమార్గరథ్యాభ్య:. 

రై ఖాత సోపానవ్రణాలిని శ్రేణఖ్యవన్కరబభాగైర్చపార్పాధాయాం 
భోగనిగ్రహే చ. 

4. పరకుడ్యముదకేనోపఘ్నత; ద్వాదశపణో దల్బః. మూత్రపురీషోప 
ఘాతే ద్విగుణః. 

5. ప్రణాలీమోక్షో వర్తతి, అన్యథా ద్వాదశపణో దల్ణః. 

వ్యా. 1. వరండా పైభాగాన్ని వర్షానికి తడవకుండా ఉండే టట్లు గట్టి చాపలతో 
కప్పించాలి. లేదా దానిమీద పైకప్పుకు తగిలే టట్లు దాపుగా ఉండే గోడ కట్టించాలి. 
ఇలా చేయకపోతే పూర్వసాహసదండం. 

2. రాజమార్గం వైపు, వీధివైపు కాక ఇతర పార్వాలలో పారుగింటివాళ్లకు 
అసౌకర్యం కలిగించే ద్వారం గాని కిటికీ గాని ఏర్పరచినా కూడ పూర్వసాహసదండం 
విధించాలి. 

3. గొయ్యి, మెట్టు, నీటికాలవ, నిచ్చెన, చెత్తకుండీ - వీటి భాగాలు బైటకు 
చొచ్చుకొని వచ్చే టట్లు చేసి ఇతరులకు బాధ కలిగించినా, వాళ్లకు అధికారం ఉన్నచోట 
మసలడానికి అవరోధం కలిగించినా కూడ పూర్వసాహసదండం విధించాలి. 

4. నీళ్లచేత ప్రక్కవాళ్ల ఇంటి గోడను పాడుచేసేవానికి పన్నెండు పణాల 
దండం. మూత్రపురీషాల ద్వారా ఇతరుల గోడలు చెడగొట్టినవానికి ఇరవైనాలుగు 
పణాల దండం, వర్షం కురుస్తున్నప్పుడు తూముకాలువలు తెరిచివెయ్యాలి. అలా 
చేయకపోతే,అనగా వర్షిస్తున్నపుడు తెరవకపోయినా,వర్షించనప్పుడు తెరిచినా పన్నెండు 
పణాల దండం. 

మూ. 1. ప్రతిషిద్ధస్య చ వసతః, నిరస్యతశ్చ అవ క్రయణమ్‌; అన్యత్ర 
పారుష్య స్తేయసాహససం గ్రహణ మిథ్యాభోగేభ్య:ః. స్వయమభిప్రస్థితో వర్షా 
వక్రయశేషం దద్యాత్‌. 

2. సామాన్యే వేశ్మని నాహాయ్యమ ప్రయచ్చతః, సామాన్యము పరున్ధతో 
భోగం చ గృహే ద్వాదశపణో దణ్ణః, వినాశయతః తద్దిగుణ:. 

3. శ్లో. కోష్టకాజ్ఞణవర్జానామగ్ని కుట్టనశాలయో;, 

వెవృతానాం చ సర్వేషాం సామాన్యో భోగ ఇష్యుతే. 


ధర్మస్టేయమ్‌ - వాస్తుకమ్‌ 355 


ఇతి కౌటిలీయార్ధశా(స్తే ధర్మస్టీయే తృతీయాధికరణే అష్టమో౭ధ్యాయః, వాస్తుకే 
గృహవాస్తుకమ్‌, ఆదితః పజ్బుషష్టితమో ఒధ్యాయ:. 

వ్యా. 1. ఇంట్లో అద్దెకు ఉన్నవాడు (కాంగ్లే, ఇంత కాలానికి ఇంత జీతం 
ఇస్తాను అని కుదుర్చుకొనిన సేవకుడు (గ.శా.) నిర్ణయించుకొన్న కాలం దాటిన తరవాత 
“ఇంక నివసించవద్దు” అని చెప్పినా కూడ నివసించినా, ఇంకా నిర్ణయించుకున్న కాలం 
పూర్తికాకముందే వానిని వెళ్లగొట్టినా పన్నెండు పణాల దండం. అయితే పారుష్యం, 
దొంగతనం, సాహసకృత్యం, ప్రీసంబంధం, అనుభవించే అధికారం లేనిదానిని 
అనుభవించడం అనే దోషాలు చేసినవానిని వెళ్లగొట్టినా దండం లేదు. తనంతట తానే 
మధ్యలో వెళ్లిపోయేవాడు సంవత్సరానికి ఇవ్వవలసిన దానిలో మిగిలిన సామ్మును 
ఇచ్చివేయాలి. 

2. ఒకే ఇంట్లో ఉంటున్నా కూడ అవసరం వచ్చినప్పుడు సహాయం చెయ్యని 
వానికి ఇంట్లో అందరూ సమంగా ఉపయోగించవలసిన దానికి (సామాన్యభోగం) 
అవరోధం కల్పించినవానికీ పన్నెండు పణాల దండం.అలాంటి సామాన్యభోగాన్ని 
నశింపచేస్తే ఇరవైనాలుగు పణాలు దండం. 

3. కోష్టాలు (Sheds) ముందు వాకిళ్లు, మలమూత్రవిసర్జ్దన స్థానాలు, 
అగ్నిస్థానం, ధాన్యం దంపే స్థానం, ఆచ్చాదనం లేని ఇతరప్రదేశాలు ఇంట్లో ఉన్న 
వాళ్లందరికీ (ఇంటియజమానులకు, అద్దెకు ఉన్నవాళ్లకీ) సామాన్యభోగంగా చెప్పబడ్డాయి. 

“బాలానందిని” అను కౌటిలీయార్థశాస్తాంధ్రవ్యాఖ్యానంలో ధర్మస్టీయం అనే 

తృతీయాధికరణంలో, “వాస్తుకంలో గృహవాస్తుకం” అనే ఎనిమిదవ అధ్యాయం, 
ప్రారంభంనుంచి ఆరవైఐదవ అధ్యాయం సమాప్తం. 


అధ నవమో౭ధ్యాయః 
ఎకషష్టితమం ప్రకరణమ్‌ - వాస్తుకం, వాస్తువిక్రయః 


మూ. 1. జ్ఞాతిసామన్తధనికాః క్రమేణ భూమిపరిగ్రహాన్‌ క్రేతుమభ్యా 
భవేయుః. తతో౭న్యే బాహ్యాః. 
2. సామన్తచత్వారింశత్కుల్యా గృహప్రతిముఖే వేశ్మ శ్రావయేయుః:. 


356 కౌటిలీయమ్‌ అర్ధశాస్తమ్‌ 


సామన్త గ్రామవృద్దేషు క్షేత్రమ్‌, ఆరామమ్‌, 'సేతుబన్టం తటాకమ్‌, ఆధారం వా 
మర్యాదాసు యథాసేతుయోగమ్‌. “అనెనార్భేణ కః క్రేతా' ఇతి త్రి; 
ఆఘుషితమ్‌ అవ్యాహతం క్రేతా క్రేతుం లభేత. 

3. స్పర్ణయా వా మూల్యవర్ధనే మూల్యవృద్ధిః సశుల్కా కోశం గచ్చేత్‌. 
విక్రయప్రతిక్రోష్టా శుల్కం దద్యాత్‌. 

వ్యా. 1. గృహాదులు అమ్మకానికి పెట్టి నప్పుడు ఆ గృహాదిస్థిరాస్తులను 
(భూమిపరిగ్రహాన్‌) కొనడానికి క్రమంగా జ్ఞాతులు (దాయాదులు), దాయాదులు 
లేకపోతే ఇరుగుపారుగువాళ్లు, వాళ్లు లేకపోతే బుణం ఇచ్చినవాళ్లు (ధనిక) అర్హత 
కలవాళ్లు. ఈ మూడు రకాలవాళ్లూ కూడ లేకపోతే బైటవాళ్లు కొనవచ్చును. 

2. ఇరుగుపొరుగు కుటుంబాలకు చెందిన నలభైమంది అమ్మదలచిన ఇంటి 
ఎదుట నిలబడి (ఈ ఇల్లు అమ్మబడును అని తెలియపర్చాలి. పాలాలు, ఉద్యానాలు, 
సేతుబంధం (గట్టు) చెరువు, ఇతరజలాధారాలు అమ్మేటప్పుడు ఇరుగు పారుగువారిని, 
గ్రామపెద్దలను పిలిపించి, వాటి సరిహద్దుల దగ్గర నిలబడి, సరిహద్దు గుర్తులను 
చూపుతూ వాటిని గూర్చి వినిపింపచేయాలి. “దీనిని ఇంత మూల్యం ఇచ్చి ఎవరు 
కొంటారు” అని మూడుసార్లు బిగ్గరగా ఘోషణ చేసిన తరవాత, జ్ఞాతులు మొదలైన 
వాళ్లెవరూ అభ్యంతరం చెప్పకపోతే దానిని కొనదలచుకొన్నవాడు కొనవచ్చును, 

3. పోటీపడి మూల్యం పెంచిన ట్లయితే ఆ పెంచిన మూల్యం పన్నుతో సహా 
రాజుగారి ఖజానాలో చేరాలి. అమ్మినప్పుడు ఎక్కువ పాట పాడి కొన్నవాడు 
(విక్రయ ప్రతి క్రోష్ట) పన్ను చెల్లించాలి. 

మూ. 1. అస్వామి ప్రతిక్రోశే చతుర్వింశతిపణో దజ్ణః. సప్తరాత్రాదూర్థ్యమ్‌ 
అనభిసరతః ప్రతిక్రుష్ణో విక్రీణీత. ప్రతిక్రుష్టాతిక్రమే వాస్తుని ద్విశతో దణ్ణ:, 
అన్యత్ర చతుర్వింశతిపణో దణ్ణః. ఇతి వాస్తువిక్రయః. 

2. సీమావివాదం గ్రామయోరుభయోః సామన్ల్హా పజ్బుగ్రామీ దశగ్రామీ 
వా సేతుభిః స్థావరైః కృత్రిమైర్వా కుర్యాత్‌. 

3. కర్షకగోపాలవృద్ధకాః పూర్వభుక్తికా వా, అబాహ్యాః సేతూనామ్‌ 
అభిజ్ఞాః బహవః ఎకో వా నిర్దిశ్య సీమాశే సీతూన్‌ విపరీతవేషాః సీమానం 
పతయ ఉద్దిష్టానాం సేతూనామ్‌ అదర్శనే స హస్రదణ్ణః. తదేవ నీతే 


ధర్మస్టీయమ్‌ - వాస్తుకమ్‌ ప్రర్‌7 


సీమాపహారిణాం సెతుచ్చిదాం చ కుర్యాత్‌. 

వ్యా. 1. గృహాదులయందు అధికారం లేనివాడు వాటి అమ్మకానికై వేలం పాట 
పెడితే ఇరవైనాలుగు పణాల దండం. పాటపాడినవాడు ఎడు రోజుల దాకా ఆ కొన్న 
ఆస్తిని స్వాధీనం చేసుకొనడానికి రాకపోతే, ఎడు రోజుల తరవాత ఆ వాస్తుస్వామి 
మరొకరికి అమ్మివేయవచ్చును. పాడినవానికి కాదని వాస్తువును మరొకరికి అమ్మిన 
ట్లయితే రెండు వందల పణాల దండం. వాస్తువు కాక పశువులు మొదలైనవాటిని 
అమ్మితే ఇరవైనాలుగు పణాల దండం. ఇది వాస్తువిక్రయానికి సంబంధించిన విషయం. 

2. రెండు గ్రామాల మధ్య సీమావివాదం (పొలిమేరలను గూర్చిన వివాదం) 
ఏర్పడినప్పుడు చుట్టు ప్రక్కల ఐదు గ్రామాలవాళ్లు గాని, పది గ్రామాలవాళ్లు గాని, 
అనగా ఆ గ్రామాలలో ఉన్న వ్యవహారజ్ఞాలైన పెద్దమనుషులు స్థిరమైన (పర్వతాలు, 
నదులు, అరణ్యాలు మొదలైన సేతువులను) (సరిహద్దు గుర్తులను) పట్టి గాని, 
కృత్రిమములైన, (మనుష్యులు ఎర్పరచిన భూమిలో కప్పిన) ఊక, బొగ్గులు, బూడిద 
మొదలైన సేతువులను పట్టిగాని నిర్ణయం చెయ్యాలి. 

3. పూర్వం ఆ ప్రాంతాలను అనుభవించిన కర్షకులలో వృద్దులు గాని, 
గోపాలులలో వృద్ధులు గాని, ఆ సేతువులను గూర్చి బాగా తెలిసిన అక్కడనే 
నివసించేవాళ్లు చాలమంది గాని, ఒక్కడే గాని స్రీవేషం ధరించి సరిహద్దులలోని 
సేతువులను వేళ్లతో చూపి సరిహద్దులు నిర్ణయించాలి (వాళ్లు స్రీవేషం ధరించడం ఒక 
ఆచారం). వాళ్లు చెప్పిన సేతువులు కనబడకపోతే చూపినవానికి వెయ్యి పణాలు 
దండం. వాళ్లు చెప్పిన ప్రకారం సీమ నిర్ణయించిన ట్లయితే అక్కడ సరిహద్దు చిహ్నాలైన 
వృక్షాదులను కొట్టివేసి సరిహద్దులు కనబడకుండా చేయడానికి ప్రయత్నించిన వాళ్లకి 
కూడా అదే దండం విధించాలి. 

మూ. 1. ప్రనష్టసేతుభోగం వా సీమానం రాజా యథోపకారం విభజేత్‌. 

2. క్షేతవివాదం సామన్తగ్రామవృద్దాః కుర్యుః. తేషాం ద్వెధీభావే 
యతో బహవః శుచయః, అనుమతా వా తతో నియచ్చేయు:. మధ్యం వా 
గృహ్గీయుః. తదుభయపరోక్తం వాస్తు రాజా హరెత్‌ ప్రనష్టస్వామికం చ. 
యథోపకారం వా విభజేత్‌. 

3. ప్రసహ్యాదానే వాస్తుని స్తేయదణ్ణః, కారణాదానే ప్రయాసమ్‌ 
ఆజీవం చ పరిసంఖ్యాయ బన్సం దద్యాత్‌. మర్యాదాపహరణే పూర్వః 


358 కౌటిలీయమ్‌ అర్ధశాస్తమ్‌ 


సాహసదణ్లః మర్యాదాభేదే చతుర్వింశతిపణః. 

4. తేన తపోవనవివీతమహాపథశ్మశానదేవకులయజనపుణ్యస్థాన 
వివాదా వ్యాఖ్యాతాః. ఇతి మర్యాదాస్థాపనము. 

వ్యా. 1. సరిహద్దుల గుర్తులు పూర్తిగా పోయి, ఎవరి భోగంలో (ఎవరి చేతి 
క్రింద) ఉన్నదో కూడ తెలియని సరిహద్దును రాజు ఉపకారానికి అనుగుణంగా 
(అందరికీ ఉపయోగించే విధంగా) విభజించాలి. (నిర్ణయించాలి). 

2. పొలాలకి సంబంధించిన వివాదాలను చుట్టు ప్రక్కల ఉన్న గ్రామ వృద్ధులు 
పరిష్కరించాలి. వాళ్లలో అభిప్రాయభేదం ఉంటే చాలామంది ఎ పక్షంలో ఉంటారో ఆ 
పక్షానికి గాని, పరిశుద్ధమైన చరిత్ర కలవాళ్లు చెప్పిన విధంగా గాని, వివాదం వచ్చిన 
రెండు పక్షాలవాళ్లకు అంగీకారయోగ్యమైన విధంగా గాని నిర్ణయించాలి. లేదా మధ్యమార్గం 
అవలంబించి నిర్ణయించాలి (తునితగవు). ఎ పక్షంవాళ్లకీ చెందనిదిగా చెప్పబడిన 
వాస్తువును, స్వామి లేని వాస్తువును రాజు తీసుకోవాలి. లేదా ఆ ప్రాంతంలో అందరికీ 
ఉపయోగించే విధంగా విభజించాలి. 

3. వాస్తువును బలాత్కారంగా ఆక్రమిస్తే దొంగతనం చేసినందుకు ఎలాంటి 
దండమో అలాంటి దండం విధించాలి. ఒకడు మరి యొకని వాస్తువును (బుణం 
ఇవ్వడంవంటి) తగిన హేతువుచేత ఆక్రమించినట్లయితే వెనుకటి యజమాని శరీరకష్టాన్సీ, 
ఆతనికి కావలసిన జీవనోపాధినీ లెక్కచూచి వానికి ఆ బంధం(సొమ్ము) ఇవ్వాలి. 
సరిహద్దు గుర్తులను తీసివేసినవానికి పూర్వసాహసదండం విధించాలి. సరిహద్దు 
గుర్తులు కొంతవరకు లేకుండా చేసినవానికి ఇరవైనాలుగు పణాల దండం. 

4. ఇంతవరకు చెప్పిన గృహాదిసీమల వివాదాన్ని పట్టి తపోవనాలు, వివీతాలు 
(పశుసంచారభూములు), మహామార్గాలు (High ways), శ్మశానాలు, దేవాలయాలు, 
యజ్ఞస్థావాలు, పుణ్యస్థానాలు - వీటికి సంబంధించిన వివాదాలు వ్యాఖ్యానించబడినవి. 
అనగా ఆ నియమాలే వీటికి కూడా వర్తిస్తాయి అని అర్థం. ' ఇది మర్యాదాస్థాపనానికి 
(సరిహద్దుల నిర్ణయానికి) సంబంధించిన విషయం. 

మూ. 1 సర్వ ఎవ వివాదాః సామన్తప్రత్యయాః. వివితస్థల 
కేదారషణ్ణఖలవేశ్మ వాహనకోష్టానాం పూర్వం పూర్వమబాధం సహేత. 

_ 2. బ్రహ్మసోమారణ్యదేవయజనపుణ్యస్థానవర్డాః స్థలప్రదేశాః. 3. 
ఆధారపరివాహకేదారోపభోగైః పరక్షేత్రకృష్ణబీజహింసాయాం యథోపఘాతం 


ధర్మస్టీయమ్‌ - వాన్తుకమ్‌ 359 


మూల్యం దద్యుః. కేదారారామసేతుబన్టానాం పరస్పరహింసాయాం 
హింసాద్విగుణో దణ్ణః. 

3. పశ్చాన్నివిష్టమధరతటాకం నోపరితటాకస్య కేదారముదకేనాష్టావ 
యేత్‌. ఉపరినివిష్టం నాధరతటాకస్య పూరాస్రావం వారయెత్‌ అన్యత్ర 
త్రివర్శోపరతకర్మణః. తస్యాతిక్రమే పూర్వః సాహసదణ్దః తటాకవామనం చ. 

వ్యా. 1. అన్ని వివాడాలు ఇరుగుపారుగువాళ్లు ఇచ్చే సాక్ష్యాధారాలను పట్టి 
నిర్ణయించాలి. వివీతం (పశుసంచారభూమి), మెట్టభూములు, వరి మొదలైనవి పండే 
చేలు, అరటితోటలు మొదలైనవి, కళ్లాలు, ఇళ్లు, గోవులు ఆవులు మొదలైనవాటి 
స్థానాలు - వీటిలో పూర్వపూర్వం ఉత్తరోత్తరంవల్ల కలిగే శ్రమను సహించాలి. అనగా 
స్థలంవల్ల వివీతానికి ఆక్రమణాదికం జరిగినా, కేదారంవల్ల వివీతస్థలాలకి ఆక్రమణం 
జరిగినా ఈ తరువాతివాటిచేత పూర్వం చెప్పినవాటికి ఆబాధం కలిగినా అది అంతగా 
వివాదస్థానం కాకూడదు అని అర్థం. 

2. పైనచెప్పిన స్థలాల్హో(మెట్టప్రదేశాలలో) వేదాధ్యయనం జరిగే అరణ్యాలు, 
యజ్ఞం చేసే అరణ్యాలు, దేవపూజాస్థానాలు, పుణ్యస్థానాలు చేరవు. వీటిని సామాన్య 
స్థలాలుగా పరిగణించకూడదు అని అర్థం. 3. జలాధారం (౧656౧/01౧) త్రవ్వడంచేత 
గాని, నీళ్లు ప్రవహింపచేయడంచేత గాని, చేలకు నీళ్లు పెట్టడంచేత గాని ప్రక్కవాళ్లు 
దున్నుకొన్న భూమికి, బీజాలకీ హింస కలిగితే నష్టం అంచనా వేసి అది చెల్లించాలి. 
కేదారాలు, ఆరామాలు, సేతుబంధాలు - వీటికి ఒకదానివల్ల ఒకదానికి బాధ కలిగితే 
ఎంత నష్టం కలిగినదో దానికి రెట్టింపు దండం. 

3. పల్లంలో తరవాత తవ్వించిన చెరువునీటిలో అంతకు ముందే ఎత్తుమీద 
నున్న చెరువునిటితో సాగు చేసే చేలను నింపకూడదు, ఎత్తుమీద నున్న చెరువునుంచి 
పల్లంలో ఉన్న చెరువులోనికి వెడుతున్న నీటి ప్రవాహాన్ని అడ్డుపెట్టగూడదు. అయితే 
పల్లంలో ఉన్న చెరువు మూడు సంవత్సరాలపాటు ఎండిపోయి దాని ద్వారా సాగు 
జరగనప్పుడు దానిలోనికి నీరు రాకుండా చేసినా దోషం లేదు. దీనిని అతిక్రమిస్తే 
పూర్వసాహసదండం విధించాలి, ఆ తటాకాన్ని జలశూన్యం చెయ్యాలి. 

మూ. 1. పజ్బవర్శోపరతకర్మణః సేతుబన్ధస్య స్వామ్యం లుప్యేత 
అన్యత్ర ఆపద్భ్యః. 

2. తటాకసేతుబన్టానాం నవప్రవర్తనే పాజ్బావర్శికః పరిహారః. 


భగ్నోత్సృష్ణానాం చాతుర్యర్శికః. సముపారూఢానాం (తైవర్షికః. న్థలస 5 ద్వైవర్షికః. 
స్వాత్మాధానే విక్రయె చ. 

3. ఖాత ప్రావృత్తిమనదీనిబన్గాయతనతటాకకేదారారామషణ్ణవాపానాం 
సస్యవర్హభాగోత్తరికమ్‌, అన్యేభ్యో వా యథోపకారం దద్యుః. 


ణ్‌ 

4. ప్రక్రయావక్రయాధిభాగభోగని సృష్టోప భోక్తార్వ్చైెషాం ప్రతికుర్యుః. 
అప్రతీకారే హీనద్విగుణో దణ్బః. 

వ్యా. 1. ఐదు సంవత్సరాల పాటు ఉపయోగించని సేతుబంధం 
(ఆనకట్ట= Water work) మీద దాని స్వామికి (యజమానికి) స్వామిత్వం (ownership) 
తొలగిపోతుంది. అయితే - ఎదైన ఆపదచేత దానిని ఉపయోగించజాలకపోతే తొలగదు. 

2. చెరువులు, సేతుబంధాలు క్రొత్తగా ఏర్చరిస్తే అలా ఏర్పరచినవాళ్లకి ఐదు 
సంవత్సరాల పాటు పన్ను పరిహారం (మినహాయింపు) ఉంటుంది. పాడైపోయినవాటిని, 
విడిచిపెట్టివేసినవాటిని మరమ్మత్తుచేసి పునరుద్దరిస్తే నాలుగు సంవత్సరాల పాటు 
పన్ను మినహాయింపు. గడ్డి, మొక్కలు మొలిచి పాడైపోయిన వాటిని పునరుద్దరిస్తే 
మూడు సంవత్సరాలు పన్ను మినహాయింపు, మెట్టభూమిని సేద్యంలోనికి తీసికొనివస్తే 
రెండు సంవత్సరాలు పన్ను మినహాయింపు. ఇలాంటివాటిని పునరుద్ధరించినవానికి 
వాటిని తాకట్టు పెట్టడానికి, అమ్మడానికీ కూడ అధికారం ఉంటుంది. 

3. ఈ వాక్యంలో “తటాక తరవాత “ఉదకమ్‌' అని ఉంటే బాగుంటుం దని 
కాంగ్లే. తవ్విన బావులనుండి, నదులనుండి, నదులకు ఆనకట్ట కట్టగా దానినుండి, 
చెరువులనుండి లభించే జలాన్ని వాటి స్వాములు వరిచేలు, తోటలు, ఆరటితోపులు 
మొదలైనవాటిని పెంచేవారికి మంచి సస్యంలో కొంతభాగం తీసికొని ఇవ్వాలి. ఇతరులకు 
కూడా, వాళ్లు తమ కిచ్చే ప్రతిఫలానుసారం ఇవ్వవచ్చు. 

4. క్షేత్రాదులను కొనుక్కొని అనుభవించేవాళ్లు, కౌలుకి అనుభవించేవాళ్లు, 
అద్దెకు ఆనుభవించేవాళ్లు తాకట్టు తీసికొని అనుభవించేవాళ్లు, అనుమతి తీసికొని 
అనుభవించేవాళ్లు ఈ నూతులు మొదలైనవాటికి అవసరం వచ్చినప్పుడు మరమ్మత్తు 
చేస్తూ ఉండాలి. చేయకపోతే, చేయకపోవడంవల్ల కలిగిన నష్టానికి రెట్టింపు దండం. 


శ్లో సేతుభ్యో ముజాతస్తోయమవారే షట్‌పణో దమః, 
వారే వా తోయమన్యేషాం ప్రమాదేనోపరున్లతః. 


ధర్మస్టీయమ్‌ - వాస్తుకమ్‌ 361 


ఇతి కౌటిలీయార్థశా(స్తే ధర్మస్టీయే తృతీయాధికరణే నవమో౬ధ్యాయః, వాస్తుక 
వాస్తువిక్రయః, సీమావివాదః, క్షేత్రవివాదః, మర్యాదాస్థాపనమ్‌, బాధాబాధికమ్‌; 
ఆదితః షట్‌షష్టితమో౭ధ్యాయః. 
వ్యా. తన వంతు కానప్పుడు 'సేతువునుండి నీళ్లు తన చేనులోనికి విడిచేవానికి 


ఆరు పణాల దండం. ఇతరుల వంతు అయి నప్పుడు, తెలియక, నీరు వెళ్లకుండా 
చేసినవానికి కూడ ఆరు పణాల దండం. 


“బాలానందిని” అను కౌటిలీయార్లశాస్రాంధ్రవ్యాఖ్యానంలో ధర్మస్థీయం అనే 
తృతీయాధికరణంలో, వాస్తుకంలో వాస్తువిక్రయం, సీమావివాదం, క్షేత్రవివాదం, 
మర్యాదాస్థాపనం, బాధాబాధికం” అనే నవమాధ్యాయం, ప్రారంభంనుంచి అరవైఆరవ 
అధ్యాయం సమాప్తం. 


అధ దశమోంధ్యాాయః 


ఎకషష్టితమ - ద్విషష్టితమ ప్రకరణే - వాస్తుకం, వివీతక్షేత్రపథహింసా, 
సమయస్థానపాకర్మ చ. (వాస్తుకం పశుసంచారస్థానాలకి, పొలాలకి, మార్గాలకి నష్టం 
కలిగించడం. అలవాటుగా వస్తూన్న నియమాలను పాటించకపోవడం). 


మూ. 1. కర్మోదకమార్గముచితం రున్గ్ధతః కుర్వతః అనుచితం వా 
పూర్వః సాహసదల్ణః. 


2. సేతుకూపపుణ్యస్థానచైత్యదేవాయతనాని చ పరభూమౌ 
నివేశయతః పూర్వానువృత్తం ధర్మసేతుమాధానం, విక్రయం వా నయతో 
నాయయతో వా మధ్యమః సాహసదల్ణః, శ్రోత్యాణాముత్తమః అన్యత్ర 
భగ్నోత్సృష్టాత్‌. 

3. స్వామ్యభావే గ్రామాః పుణ్యశీలా వా ప్రతికుర్యుః. 

4. పథిప్రమాణం దుర్గనివేశనే వ్యాఖ్యాతమ్‌. క్షుద్రపశుమనుష్య 
పథంరున్గతః ద్వాదశపణో దణ్ణః. మహాపశుపథం చతుర్వింశతిపణః. హస్తిక్షేత్ర 
పథం చతుష్పజ్బాశత్పణ:. సేతువనపథం షట్‌ఛతః. శ్మశానగ్రామపథం 
ద్విశతః. ద్రోణముఖపథం పజ్బశతః. స్థానీయరాష్టవివితపథం సాహస్రః. 


362 కౌటిలీయమ్‌ అర్థశాస్తమ్‌ 


అతికర్షణే చైషాం దజ్బచతుర్భ్థా దణ్ఞాః. కర్షణే పూర్వోక్తాః. 

వ్యా. 1.చాలా కాలంనుంచి ఉంటూన్న సాగుకు ఉపయోగించే జలమార్గానికి 
(కాలువలు మొదలైనవాటికి) అడ్డు పెట్టినా, పూర్వనుంచీ లేని దానిని కొత్తగా ఎర్పాటు 
చేసినా అలా చేసినవానికి పూర్వసాహసదండం. 

2. ఇతరుల స్థలాలలో సేతువులు, కూపాలు, పుణ్యస్థానాలు, చైత్యాలు, 
దేవాలయాలు ఎర్పాటు చేసినవానికి (కట్టినవానికి), పూర్వంనుంచీ వస్తూన్న ధర్మసేతువును 
(ధర్మార్థం ప్రాచీను లెవరో నెలకొల్పిన సేతుకూపతట్టాకాదికాన్ని water wంrk) తాకట్టు 
పెట్టినా లేక అమ్మివేసినా, అలా చేసిన వానికి, చేయించినవానికి మధ్యమసాహసదండం. 
అయితే ఆ ధర్మసేతువు మొదలైనవి పాడుపడిపోయినా, ఉపయోగంలో లేకపోయినా 
ఈ దండం ఉండదు. 

3. ఈ ధర్మసేతువును స్థాపించిన స్వామి వాని పుత్రపొత్రాదులు లేకపోతే 
పుణ్యస్వభావం గల వారు గాని గ్రామస్థులు గాని వాటిని పునరుద్ధరించాలి. 

4. మార్గాల (రోడ్డ) ప్రమాణం ఎలా ఉండాలో దుర్గనివేశంలో చెప్పబడింది. 
మేకలు గొత్టెలు మొదలైన చిన్న పశువులు, మనుష్యులు నడిచే మార్గానికి అవరోధం 
కలిగించినవానికి పన్నెండు పణాల దండం. గోవులు, అశ్వాలు మొదలైన పెద్ద పశువుల 
మార్గానికి అవరోధం కల్పించినవానికి ఇరవైనాలుగు పణాల దండం. గజసంచారమార్గానికి 
అవరోధం కల్పించినవానికి యాభైనాలుగు పణాల దండం. సేతువుల దగ్గరికీ, అరణ్యా 
లకీ వెళ్లే మార్గానికి అవరోధం కలిగించేవానికి ఆరు వందల పణాల దండం. శ్మశాన మార్గా 
నికి, గ్రామమార్గానికి అవరోధం కలిగించే వానికి రెండు వందల పణాల దండం. 
ద్రోణముఖమార్గానికి, అవరోధం కల్పించినవానికి ఐదు వందల పణాల దండం. 
స్థానీయమార్గానికి, రాష్టమార్గానికి, వివితమార్గానికి అడ్డు కల్పించేవానికి వెయ్యి పణాల 
దండం. ఈ మార్గాలకు పూర్తిగా అవరోధం కలిగించకుండా వీటి వైశాల్యం తగ్గించినవానికి 
పైన చెప్పిన దంఆలలో నాల్గవ వంతు దండం. ఆ మార్గాలు దున్ని వ్యవ సోయి చేస్తే 
పైన చెప్పిన దండమే విధించాలి. 

మూ. 1. క్షేత్రికన్య ఆక్షిపతః క్షేత్రమ్‌ ఉపవాసస్య వా త్యజతః 
బీజకాలే ద్వాదశపణో దజ్జః అన్యత్ర దోషోపనిపాతావిషశే బ్యాభ్యః. 

2. కరదాః కరదేషు ఆధానం విక్రయం వౌ కుర్యుః, బ్రహ్మదేయికా 
బ్రహ్మదేయికేషు. అన్యథా పూర్వః సాహసదణ్ఞః, కరదస్య వా౬కరదగ్రామం. 


ధర్మ్శస్టీేయమ్‌ - వాన్తుకమ్‌ 363 


(పవిశతః. 

3. కరదం తు ప్రవిశతః సర్వద్రవ్యేషు ప్రాకామ్యం స్యాత్‌ అన్యత్ర 
అగారాత్‌. తదప్య స్కై దద్యాత్‌. 

4. అనాదేయమ్‌ అకృషతః అన్యః పజ్బ వర్షాణి ఉపభుజ్య 
ప్రయాసనిష్టయేణ దద్యాత్‌. 

5. అకరదాః పరత్ర వ్రజన్తః భోగముపజీవేయుః. 

వ్యా. 1. విత్తనాలు చల్లే కాలంలో భూస్వామి కౌలుదారునుండి భూమి 
వెనుకకు తీసుకొన్నా, కౌలుదారు విత్తనాలు నాటకపోయినా పన్నెండు పణాల దండం. 
అయితే క్షేత్రంలో దోషం ఉన్నా ఆకస్మికమైన ఆపద ఎదైనా వచ్చినా, సహింపశక్యం కాని 
రోగాదులు కలిగినా దండం లేదు. 

2. రాజుకు పన్ను చెల్లించేవాళ్లు తమ ఆస్తులను పన్ను చెల్లించేవాళ్లకే తాకట్టు 
పెట్టడం కాని, అమ్మడం కాని చెయ్యాలి. పన్నులు లేకుండా దానం చేసిన భూముల 
స్వాములైన బ్రాహ్మణులు (బ్రహ్మదేయికులు) తమ భూములను అలాంటి 
బ్రహ్మదేయులకే తాకట్టు పెట్టడం గాని, అమ్మడం గాని చెయ్యాలి. అలా చేయని వాళ్లకి 
పూర్వసాహసదండం. అదే విధంగా పన్ను చెల్లించవలసిన గ్రామంలో ఉండేవాడు పన్ను 
లేని గ్రామంలో ప్రవేశించినా కూడ అదే దండం. 

3. పన్ను ఇచ్చే గ్రామంలో ఉండేవాడు పన్ను ఇచ్చే మరొక గ్రామానికి 
నివాసార్థం వెడితే ఆతడు గృహం తప్ప తనకు కావలసినవన్నీ పొందవచ్చును. కాని 
(గ్రామాధికారికి ఇష్టం అయితే) ఆతనికి గృహం కూడా ఇవ్వవచ్చును. 

4. ఒక భూస్వామి వ్యవసాయం చేయడానికి శక్యంకాని భూమిని దున్న 
జాలకపోతే ఆ భూమిని మరొకడు ఆతనినుండి తీసికొని, ఐదు సంవత్సరాలు అనుభవించి, 
నూతులు చెరువులు తవ్వడం వంటి తాను చేసిన పరిశ్రమకు ప్రతివలం 
(నిష్క్రయం=COmMpensation) తీసికొని తిరిగి ఆ భూస్వామికి ఇచ్చివేయాలి. 

5. మరొక ప్రదేశంలో నివసించే పన్ను ఇవ్వని భూస్వాములు భూములనుండి 
వచ్చేదాన్ని అనుభవించవచ్చు. పన్ను చెల్లించేవాళ్లు మాత్రం కౌలుకు ఇవ్వకూడదు అని 
భావం అయిఉంటుం దని కాంగ్లే. 

మూ. 1. గ్రామార్ధేన గ్రామికం వ్రజన్తం ఉపవాసాః పర్యాయేణ అను 
గచ్చేయు:. అననుగచ్చన్తః పణార్ధపణికం యోజనం దద్యుః. 


364 కౌటిలీయమ్‌ అర్ధశాస్తమ్‌ 


2. గ్రామికస్య గ్రామాద స్తేనపారదారికం నిరస్యతః చతుర్వింశతిపణో 
దణ్ణః, గ్రామస్యోత్తమః. 

3. నిరస్తస్య ప్రవేశో హ్యధిగమేన వ్యాఖ్యాతః. 

4. స్తమ్మైః సమన్తతో గ్రామాత్‌ ధనుఃశతాపకృష్ణముపసాలం కారయేత్‌. 

5. పశుప్రచారార్థం వివీతమాలవనేన ఉపజీవేయుః. 

వ్యా. 1. గ్రామముఖ్యుడు గ్రామం పనిమీద బైటకు వెడుతున్నప్పుడు 
కౌలుదారులు వంతుల ప్రకారం ఆతనితో కూడా వెళ్లాలి. అలా వెళ్లనివాళ్లు యోజనం 
దూరానికి ఒకటిన్నర పణాల చొప్పున (ఆతనికి లేదా రాజుకు) జుర్మానా చెల్లించాలి. 

2. గామముఖ్యుడు దొంగ కానివానిని కాని, పరభార్యాగామి కానివానిని గాని 
గ్రామంనుంచి బైటకు గెంటించి వేస్తే ఆ గ్రామముఖ్యునికి ఇరవైనాలుగు పణాల 
దండం. గ్రామానికి ఉమ్మడిగా ఉత్తమసాహసదండం. 

3. గ్రామంనుంచి బహిష్కరించబడినవాడు (చోరుడు, పరభార్యాగామి 
మొదలైనవాడు) తిరిగి గ్రామంలో ప్రవేశిస్తే ఎంత దండం విధించాలి అనేది అధిగమంచేత 
(నిషేధించబడిన స్థానానికి వెడితే ఎ దండం చెప్పబడిందో దానిచేత) విశదీకరించబడినట్లే, 
అనగా అధిగమానికి (78550455) ఎ దండమో అదే. 

4. గ్రామం చుట్టూ నూరు ధనుస్సుల దూరంలో శిలాస్తంభాలతో గాని కజ్ఞ 
స్తంభాలతో గాని ఉపప్రాకారం (ప్రాకారం లోపల చిన్న ప్రాకారం) నిర్మింప చెయ్యాలి. 

5. గ్రామంలో ఉన్న కొంతమంది పశుసంచారభూమిలో ఉన్న గడ్డి కోసికొని 
జీవనోపాధి కల్పించుకోవాలి. 

మూ. 1. వివీతం భక్షయిత్వా అపసృతానామ్‌ ఉష్టమహిషాణాం 
పారికం రూపం గృహ్హాయుః. గవాశ్వఖరాణాం చార్భపాదికమ్‌. క్షుద్రపశూనాం 
షోడశభాగికమ్‌. 

2. భక్షయిత్వా నిషణజ్ఞానామేత ఎవ ద్విగుణా దణ్ఞాః. పరివసతాం 
చతుర్గుణాః. గ్రామదేవవృషా వౌ అనిర్ద్హశాహా వా ధేనుః ఉక్తాణః, గోవృషాళ్చ 
అదణ్ఞ్యాః. 


3. సస్యభక్షణే సస్యోపఘాతం నిష్పత్తితః పరిసంఖ్యాయ ద్విగుణం 
దాపయెత్‌. 


ధర్మస్థేయమ్‌ - వాస్తుకమ్‌ 365 


4. స్వామినశ్చా అనివేద్య చారయతోః ద్వాదశపణో దజ్బః. ప్రముజ్బు 
తశ్చతుః ర్వింశతిపణః పాలినామర్ధదణణ:. తదేవ షణ్ణభక్షణే కుర్యాత్‌. వాటభేదే 
ద్విగుణః. వేశ్ళఖలవలయగతానాం చ ధాన్యానాం భక్షణే హింసాప్రతీకారం కుర్యాత్‌. 

వ్యా. 1. ఒంటెలు, దున్నపోతులు వివీతంలో (పచ్చికబీడులో) మేసి వెళ్లిపోతే 
పణంలో నాల్గవ వంతు వసూలు చెయ్యాలి. గోవులు, గుజ్టాలు, గాడిదలు Ee Oye 
వెళిపోతే పణంలో ఎనిమిదవ వంతు, మేకలు మొదలైన చిన్న పశువులకు పణంలో 
పదహారవవంతు వసూలు చెయ్యాలి. 

2. అవి మేసి అక్కడనే కూర్చుంటే పైన చెప్పిన దండాలకు రెట్టింపు వసూలు 
చెయ్యాలి. రాత్రి కూడా అక్కడనే ఉండిపోతే నాలుగు రెట్లు దండం. గ్రామదేవాలయానికి 
సంబంధించిన ఆబోతు, ఈని పదిరోజులు పూర్తి కాని ఆవు, పిల్లలను పుట్టించకలిగిన 
ఎద్దులు మేసినా దండం లేదు. 

3. పశువులు ఎవరి చేనిలో నైనా పడి భక్షించి సస్యానికి నష్టం కలిగిస్తే ఎంత 
నష్టం కలిగి ఉంటుందో అంచనా వేసి దానికి రెట్టింపు ఆ భూస్వామికి ఇప్పించాలి. 

4. భూస్వామికి తెలపకుండా అతని భూమిలో తన పశువుల్ని మేపినవానికి 
పన్నెండు పణాల దండం. ఆ భూమిలో తన పశువులను వదలివేస్తే ఇరవైనాలుగు 
పణాల దండం. క్షేత్రపాలకుడు (పాలేరు) ఆ విధంగా చేస్తే సగం దండం. షండాలు 
(అరటితోటలు మొదలైనవి) తిన్నా కూడ అంతే దండం, కంచెను భేదించి పశువులను 
మేపడం మొదలైనది చేస్తే పైన చెప్పినదానికి రెట్టింపు దండం. ఇంట్లోను, కళ్లంలోను, 
రాసిలోను ఉన్న ధాన్యం తిన్నా కూడ అంతే దండం. పైన చెప్పిన అన్ని విధాలా కలిగిన 
నష్టానికి ప్రతీకారం (పరిహారం COMpensati0n) కూడా చెయ్యాలి. (ఇప్పించాలి). 

మూ. 1. అభయవనమృగాః పరిగృహతా వా భక్షయన్తః స్వామినో 
నివేద్య యథావధ్యాః తథా ప్రతిషద్ధవ్యాః. 

2. పశవో రశ్శ్మిప్రతోదాభ్యాం వారయితవ్యాః. తేషామ అన్యథా 
బాంసాయాం దణ్జపారుష్యదణ్ఞాః. ప్రార్భయమానాః దృష్టాపరాధా వా సర్వోపాయైః 
నియన్తవ్యాః.ఇతి క్షత్రపథహింసా. 

3. కర్షకస్య గామమభ్యుపేత్య అకుర్వతః గ్రామ ఏవ అత్యయం 
హరేత్‌, కర్మాకరణే కర్మవేతనాద్ద్విగుణమ్‌, హిరణ్యాదానే ప్రత్యంశద్విగుణమ్‌; 


స కౌటిలీయమ్‌ అర్థశాన్తమ్‌ 


భక్ష్య పేయాదానే చ ప్రహవణేషు ద్విగుణమంశం దద్యాత్‌. 

వ్యా. 1. సస్యాదులను అభయవనంలోని మృగాలు గొని, రక్షించబడిన 
మృగాలుగాని భక్షిస్తూన్నప్పుడు వాటి స్వాములకు తెలిప, ఆ పశువులకు దెబ్బతగలకుండా 
వాటిని నివారించాలి. 

2. పశువులను త్రాళ్లతోను, కొరడాతోను కొట్టి నివారించాలి. అంతకంటె 
గట్టిగా కొట్టి నివారిస్తే దండపారుష్యానికి ఏ దండమో ఆ దండం (కొట్టినవానికి) 
విధించాలి. ఎదిరించి మీద పడే పశువుల్నీ, పూర్వం ఎవరినైనా పొడిచి హింసించి నట్లు 
ప్రసిద్ధమైన పశువుల్ని అన్ని విధాలైన ఉపాయాలచేత అదుపుచెయ్యాలి. ఇది క్షేతపథహింస. 

3. ఎవరైనా. కర్షకుడు వ్యవసాయం పని చేస్తా నని అంగీకరించి గ్రామానికి 
వచ్చి అక్కడ నివసిస్తూ ఆ పని చేయకపోయిన ట్లయితే వానినుండి వసూలు చేసే 
జుర్మానా గ్రామంవాళ్లే తీసుకోవాలి. (రాజు తీసుకొనకూడదు), అందరూ కలిసి చేసే 
పనిలో అతడు తనవంతు పని చేయనందుకు దండం అతడు పని చేస్తే ఎంత వేతనమో 
దానికి రెట్టింపు విధించాలి. ఆందరూ కలిసి జరుపుకొనే ఉత్సవాదులలో తన వంతుచందా 
ఇవ్వనివాడు ప్రతి ఒక్క అంశానికీ రెట్టింపు చెల్లించాలి. ఇతరులతో పాటు ఇవ్వవలసిన 
తినే వస్తువులు, పానీయాలు ఇవ్వనివాడు రెట్టింపు అంశం (hare) ఇవ్వాలి. 

మూ. 1. ప్రేక్రాయామనంశద; సస్వజనో న ప్రేక్షేత. ప్రచ్చన్నశ్రవణేక్షణే 
చ సర్వహితే చ కర్మణి నిగ్రహేణ ద్విగుణం దద్యాత్‌. 

2. సర్వహితమేకస్య బ్రువతః రుర్యురాజ్ఞామ్‌. అకరణే ద్వాదశపణో 
దణ్ణః. తం చేత్‌ సంభూయ వా హన్ఫ్యుః పృథగేషామపరాధాత్‌ ద్విగుణో దణ్ణః. 
ఉపహనృషు విశిష్టః. 

3. బ్రాహ్మణతశ్రైషాం జ్యైష్టం నియమ్యేత. ప్రహవణేషు చైషాం 
బ్రాహ్మణే నాకామాః కుర్యుః, అంశం చ లఖేరన్‌. 

4. తేన దేశజాతికులసంఘానాం సమయస్యానపాకర శ్రవ్యాఖ్యాతమ్‌. 

5. శ్లో రాజా దేశహితాన్‌ సేతూన్‌ కుర్వతాం పథి సంక్రమాన్‌, 

గ్రామశోభాశ్చ రక్షాశ్చ తేషాం ప్రియహితం చరేత్‌. 


ధర్మస్థీయమ్‌ - వాస్తుకమ్‌ 367 
ఇతీ కౌటిలీయార్థశాగ్రే ధర్మస్థీయే తృతీయాధి కరణే దశమో=ధ్యాయః, వాస్తుకే 
వివీతక్షేత్రపథహింసా; వాస్తుకం సమాప్తం సమయస్యానపాకర్మ చ. ఆదితః 

"_ సప్తషష్టితమోం౬ధ్యాయ.ః. 

వ్యా. 1. గ్రామంలో నాటక-నృత్యసంగీతాదిప్రదర్శనలు ఎర్పాటు చేసి నప్పుడు 
తాను ఇవ్వవలసిన చందా ఇవ్వనివాడు తాను చూడకూడదు, తనవాళ్లని చూడ 
నివ్వకూడదు. రహస్యంగా విన్నా చూచినా, గ్రామస్థు లందరికీ హితకరమైన పనిలో 
పాల్గానకపోయినా వానినుంచి అతడు ఇవ్వవలసిన చందాకు రెట్టింపు బలవంతంగా 
వసూలు చెయ్యాలి (కాంగ్లీ). అందరికీ హితమైన పనిలో అడ్డు తగిలితే రెట్టింపు చందా 
వసూలు చేయాలి (గ.శా.) 

2. ఒక వ్యక్తి అందరికీ హితమైన పనిని ఉపదేశించి నప్పుడు అందరూ ఆతని 
ఆజ్ఞ పాటించాలి. పాటించనివానికి పన్నెండు పణాల దండం. అందరూ కుమ్మక్కయి 
అలా ఉపదేశించినవానిని కొడితే కొట్టిన వాళ్లందరికీ ఒక్కొక్కనికి అలాంటి అవరాధం 
చేస్తే ఎంత దండమో దానికి రెట్టింపు దండం విధించాలి. అనగా ఇరవైనాలుగు పణాల 
చొప్పున దండం విధించాలి. ఆతనికి గాయం తగిలేటట్లు కొడితే అధికమైన దండం 
విధించాలి. ఎవరిచేతనైనా కొట్టిస్తే మొదట చెప్పిన దండం, స్వయంగా కొడితే 
అధికమైన దండం అని గ.శా. 

3. గ్రామన్గులలో బ్రాహ్మణాదివర్ణాల క్రమాన్ని వట్టి జ్యేష్టత్వాన్ని 
(పెద్దమనిషితనాన్ని) నిర్ణయించాలి. అందరూ కలిసి ఏర్పాటు చేసికొన్న ప్రీతిభోజనాదులలో 
(ప్రహవణేషు) ఇష్టంలేక పోతే బ్రాహ్మణులు చేరనవసరం లేదు. తమకు రావలసిన 
భాగం మాత్రం పొందవచ్చు (కాంగ్లే). 

4. పైన చెప్పిన దానిచేత ఒక దేశంలోను, జాతిలోను, కులంలోను, 
సంఘంలోను ఉన్న కట్టుబాట్లను (సమయ) అతిక్రమించకూడదు అనే విషయం, 
అతిక్రమించినందుకు దండం మొదలైనవి విశదీకరించినటె. 

5. రాజు దేశానికి హితం చేకూర్చేవాళ్లకీ, సేతువులు (ఆనకట్టలు) నిర్మించేవాళ్లకీ, 
మార్గాలమీద వంతెనలు నిర్మించే వాళ్లకీ, గ్రామాన్ని అందంగా ఉంచేవాళ్లకీ, గ్రామఠక్షణ 
ఎర్పరచేవాళ్లకీ ప్రియములు, హితములు అయిన పనులు చేస్తూ ఉండాలి. 


“బాలానందిని” అను కౌటిలీయార్థశాస్రాంధ్రవ్యాఖ్యానంలో ధర్మస్థీయం అనే తృతీయాధికరణంలో 
దశమాధ్యాయం సమాప్తం. వాస్తుకంలో వివీతక్షేత్రపథహింస సమాప్తం. వాస్తుకం, 
సమయస్థాన పాకర్మకూడ సమాప్తం. ప్రారంభంనుంచి అరవైఎడవ అధ్యాయం సమాప్తం. 


368 కౌటిలీయమ్‌ అర్ధశాన్తమ్‌ 
అధైకాదశో ధ్యాయః 


త్రిషష్టితమం ప్రకరణమ్‌ - బుణాదానమ్‌ (అప్పు తిసికొనడం,) 


మూ. 1. సపాదపణా ధర్మ్యా మాసవృద్దిః పణశతస్య, పజ్బాపణా 
వ్యావహారికీ, దశపణా కాన్తారగాణామ్‌, వింశతిపణా సాముద్రాణామ్‌. 

2. తతఃపరం కర్తుః కారయితుశ్చ పూర్వః సాహసదళణ్నః, 
శోత్యాణామేకైకం ప్రత్యర్హదళ్న:. 

3. రాజన్యయోగక్షేమవహే తు ధనికధారణికయోః చరిత్రమవెక్షేత. 

4. ధాన్యవృద్ధిః సస్యనిష్పత్తౌ ఉపార్థా. పరం మూల్యకృతా వర్ణిత. 
ప్రక్షేపవృద్దిః ఉదయాదర్ధం సన్నిధానసన్నా వార్షికీ దేయా. 

వ్యా. 1. నూరు పణాలకు నెలకు ఒకటింపావు పణాల వడ్డీ ధర్మసంమతమైనది. 
వ్యాపారం నిమిత్తం ఇచ్చే బుణానికి నూటికి ఐదు పణాలు వడ్డీ. అరణ్యాలమీదుగా 
ప్రయాణం చేసేవాళ్లు నూటికి పది పణాలు వడ్డీ ఇవ్వాలి. సముద్రప్రయాణం చేసే 
వర్తకులు నూటికి ఇరవై పణాలు వడ్డీ ఇవ్వాలి. 

2. ఇందుకు మించి వడ్డీ విధిస్తే ఇచ్చినవానికి, విధించినవానికీ కూడ 
పూర్వసాహసదండం, ్రతిసాక్షికీ పూర్వసాహసదండంలో సగం దండం విధించాలి. 

3. రాజు అప్పు ఇచ్చినవాని, తీసికొన్నవాని యోగక్షేమాలు చూచే పరిస్థితిలో 
లేకపోతే (న్యాయాధికారి) ధనిక-ధారణికుల అప్పిచ్చినవాని-తీసికొన్నవానియొక్క) చరిత్ర 
ఎట్టిదో పరీక్షించి నిర్ణయం చెయ్యాలి. 

4. ధాన్యాలపై (ధాన్యాలపై ధాన్యరూపంలో వసూలు చేసే) ) వడ్డీ 
పంటరోజులలో ఇచ్చినదానిమీద సగం ఉండాలి. అనగా ఒక బస్తా ధాన్యం 


అప్పిస్తే వడ్డీగా అర బస్తా ధాన్యం ఇవ్వాలి. పంటరోజులు కానప్పుడు దానిని 
ధనరూపంలో మార్చి నెలకి ఇంత అని వడ్డీ ఇవ్వాలి. అసలు మీద (Capital) 


ధర్శస్టీయమ్‌ = బుణాదానమ్‌ 369 


వడ్డీ లాభంలో సగం ఇవ్వాలి. ధాన్యాన్ని ఒక కోష్టంలో నిలవ ఉంచి పైన చెప్పిన 
ప్రకారం వడ్డీ ఒక సంవత్సరానికి ఇవ్వాలి. 

మూ. 1. చిరప్రవాసః సంస్తమృప్రవిష్టో వా మూల్యద్విగుణం దద్యాత్‌. 
అకృత్వా వృద్ధిం సాధయతో వరయతో వా మూల్యం వా వృద్ధిమారోప్య 
శ్రావయతో బనశ్చతుర్గుణో దణ్ణః. తుచ్చశ్రావణాయామభూతశ్చతుర్గుణః. 
తస్య త్రిభాగమాదాతా దద్యాత్‌; శేషం ప్రదాతా. 

2. దీర్ధసత్రవ్యాధిగురుకులోపరుద్ధం బాలమసారం వా నర్జ్ణమను 
వర్ధేత. ముచ్యమానమ్‌ బుణం అప్రతిగృహ్హతో ద్వాదశపణో దజ్జః. 
కారణాపదేశేన నివృత్తశుద్ధికమ్‌ అన్యత్ర తిష్టైత్‌. 


వ్యా. 1. చాలకాలం దేశాంతరంలో ఉండిపోయినవాడు, మొండితనంతో ఎన్ని 
మాట్లు అడిగినా ఇవ్వనివాడు అసలుకి రెట్టింపు ఇవ్వాలి. ఇంత వడ్డీ అని ముందు 
నిర్ణయించుకొనకుండా అప్పిచ్చిన సొమ్ము వసూలు చేసినా, వడ్డీ పెంచి వసూలు 
చేసినా, ఇచ్చినదానికంటె ఎక్కువ అసలు చెప్పినా, బంధంకంటేె (ఐదవ వంతు లేదా 
పదవ వంతుకంటె) నాలుగు రెట్లు జుర్మానా విధించాలి. ఏమీ అప్పుఇవ్వకుండానే ఇంత 
అప్పు ఇచ్చా నని చెప్పేవానికి అలా చెప్పిన సామ్ముకు నాలుగు రెట్లు దండం. ఈ 
దండంలో మూడవ వంతు అప్పిచ్చా నని చెప్పి వసూలు చేసినవాడు చెల్లించాలి; 
మిగిలిన రెండు వంతులు వానికి సహాయం చేసినవాడు చెల్లించాలి. 

2. అప్పు తీసుకొన్నవాడు దీర్భకాలయజ్ఞంలో ఉండడంచేత గాని, వ్యాధిచేత 
గాని, గురుకులంలో ఉండిపోవడంచేత గాని సమయానికి ఇవ్వలేకపోయినా, బాలుడైనా, 
దివాళా తీసినవాడైనా వాని బుణం వృద్ధి పొందదు అనగా వడ్డీ పెరగదు. అప్పు తీరుస్తా 
నని వచ్చినవానినుంచి అప్పు ఇచ్చినవాడు తీసికొనకపోతే పన్నెండు పణాల దండం. 
బుణం ఇచ్చినవాడు తగిన కారణం చెప్పి తీసికొన్నవాడు తిరిగి ఇస్తున్నా తీసికొనకపోతే 
అప్పుడు దానికి వడ్డీ ఉండదు; ఆ సామ్ము ఎవరైనా మధ్యవర్తి దగ్గర ఉంచాలి. 

మూ. 1. దశవర్నోపేక్షితమ్‌ బుణమ్‌ అప్రతిగ్రాహ్యమ్‌ అన్యత్ర 
బాలవృద్ధవ్యాధితవ్యసనిప్రోషితదేశత్యాగరాజవిభ్రమేభ్యః. 


370 కొటిలియమ్‌ అర్థాస్తమ్‌ 


2. (పేతస్య పుత్రాః కుసీదం దద్యుః. దాయాదా వా రిక్టహరాః 
సహగ్రాహిణః ప్రతిభువో వా. న ప్రాతిభావ్యమన్యత్‌. అసారం బాలపప్రాతి 
భావ్యమ్‌. ఆసంఖ్యాతదేశకాలం తు పుత్రాః పొత్రాః దౌయాదా వా రిక్టం 
హరమాణా దద్యుః. 


3. జీవితవివాహభూమిప్రాతిభావ్యమ్‌ అసంఖ్యాతదేశకాలం తు 
పుత్రాః పౌత్రా వా వహేయుః. 


4. నానర్ణసమవాయే తు నైకం ద్వౌ యుగపదభివదేయాతామ్‌ 
అన్యత్ర ప్రతిష్టమానాత్‌. తత్రాపి గృహీతానుపూర్వ్యా రాజశ్రోత్రియద్రవ్యం వా 
పూర్వం ప్రతిపాదయేత్‌. 


వ్యా. 1. బుణం ఇచ్చిన తరవాత పది సంవత్సరాలు దాటి నట్లయితే బుణ 
దాత దానిని మళ్లీ తీసికొనకూడదు అనగా ఆ ధనంమీద హక్కు కోల్పోతాడు. అయితే 
బుణం ఇచ్చినవాడు బాలుడు గాని, వృద్ధుడు గాని, రోగగ్రస్తుడు గాని, వ్యసనాలు 
కలవాడు గాని, దూరదేశానికి ప్రవాసం వెల్లినవాడు కాని, ఆపత్సమయంలో దేశాన్ని 
విడిచి వెళ్లిపోయినవాడు గాని అయినా, రాజ్యోపద్రవాదులు కలిగినా పది సంవత్సరాలు 
దాటినా కూడ ఆ బుణం ఇచ్చిన సొమ్ము తిరిగి తీసికొనవచ్చు. కాలదోషం లేదు. 


2. బుణం తీసికొన్నవాడు మరణిస్తే ఆతని పుత్రులు గాని, దాయాదులు 
గాని, ఆస్తి పంచుకొనేవాళ్లు గాని, అతనితో కలిసి (బుణం) తీసుకొన్నవాళ్లుగాని, 
జామీను ఉన్నవాళ్లుగాని (ప్రతిభువః), ఆ బుణం వడ్డీతో సహా చెల్లించాలి. జామీను 
ఉండడం అంటే ఇదే, మరొక రకం జామీను ఉండడం అనేది లేదు. బాలుడు 
(మైనారిటీ తీరనివాడు) జామీను ఉన్నా అది చెల్లదు. ఫలానా స్థానంలో ఇవ్వా లని కాని, 
ఫలానా కాలంలో ఇవ్వా లని కాని నిర్ధారణ చేయకుండా. ఆనుకొన్న బుణాన్ని వకుల, 
పొత్రులు, దాయాదులు లేదా వారనులు చెల్లించాలి. 


3. జీవితం వీషయంలో గాని, వివాహం విషయంలో గొని (స్రీధనాదుల 
విషయంలో గాని), భూమికి గాని జోమీను ఇచ్చినవాడు మరణించినట్లయితే, 
దేశకాలాదులతో సంబంధం లేకుండా ఆ బాధ్యతను: పుత్రులు, పౌత్రులు వహించాలి. 


ధర్శస్టీయమ్‌ - బుణాదానమ్‌ 371 


4. ఒక వ్యక్తి చాలామందికి అప్పుపడి నప్పుడు ఒకే సమయంలో అతనిమీద 
ఇద్దరు ధనికులు అభియోగం తీసికొనిరాకూడదు. అయితే ధనికుడు(బుణదాత,) 
ఊరు వదిలి వెళ్లిపోతూన్నప్పుడు మాత్రం అంతకు ముందు ఒకని అభియోగం 
నడుస్తున్నా కూడ అప్పు తీసుకొన్నవానిమీద అభియోగం చేయవచ్చును. చాలమంది 
దగ్గర అప్పు తీసికొన్నవాడు ఎవరినుండి ముందుగా అప్పు తీసుకుంటాడో వానికి 
ముందుగా ఇవ్వాలి. వాళ్లలో కూడ రాజద్రవ్యం, శ్రోత్రియద్రవ్యం ముందు తీర్చాలి. 


మూ. 1. దమృత్యోః, పితాపుత్రయోః, భ్రాత్యాణాం చావిభక్తానాం 
పరస్పరకృతమ్‌ బుణమసాధ్యమ్‌. 

2. .అగ్రాహ్యాః కర్మకాలేషు కర్షక్రా రాజపురుషాళ్చ స్రీ వా ప్రతిశ్రావిణీ 
పతికృతమ్‌ బుణమ్‌, అన్యత్ర గోపాలకార్ధసీతికేభ్య:. 

3. పతిస్తు గ్రాహ్యః స్రీకృతమ్‌ బుణమ్‌ అప్రతివిధాయ ప్రోషిత ఇతి. 

4. సంప్రతిపతావుత్తమః. అసంప్రతిపత్తౌ తు సాక్షిణః ప్రమాణం 
ప్రాత్యయికాః శుచయః అనుమతా వా త్రయః అవరార్థ్యాః. పక్షానుమతౌ వా 
ద్వౌ బుణం ప్రతి, న త్వేవైకః. 


5.ప్రతిషిద్దాః స్యాలసహాయాన్వర్థిధనికధారణికవైరిన్య జధృత 
దణ్ఞాః. పూర్వే చావ్యవహార్యాః రాజశ్రోత్రియగ్రా మభృత కకుష్టివ్రణినః 
పతితచణ్యాల కుత్సితకర్మాణః అన్గబధిర మూకాహాంవాదినః 
స్తీరాజపురుషాశ్చ. అన్యత్ర స్వవర్ణేభ్యః. 

వ్యా. 1. భార్యాభర్తలు, తండ్రి-కుమారులు, ఆస్తి పంచుకొనని సోదరులు 

ఒకరి దగ్గర మరొకరు చేసిన అప్పును గూర్చి న్యాయస్థానానికి వెళ్లగూడదు. 

2. వ్యవసాయదారుల్ని, రాజపురుషుల్ని (గవర్నమెంటు సర్వీసులో 
ఉన్నవాళ్లని) వాళ్లు తమ తమ పనులలో ఉన్నప్పుడు అప్పు ఇవ్వ మని 
పట్టుకొనగూడదు. భర్త చేసిన బుణానికి అనుమతి ఇవ్వని భార్య బాధ్యురాలు 
కాదు. అయితే గోపాలురు, సగం పాలుకు భూమి కౌలుకి దున్నేవాళ్లు చేసే 
అప్పులకు వాళ్ల భార్యలకు బాధ్యత ఉంటుంది. 


372 కొటిలీయమ్‌ అర్థశ్మాన్తమ్‌ 


3. భార్య జీవికకు ఏర్పాటు చేయకుండా ప్రవాసం వెల్లిన భర్త ఆమె చేసిన 
అప్పులకు బాధ్యు డవుతాడు. 

4. బుణికుడు ధనికుడు ఇవ్వాలని అంటూన్న ధనాన్ని అంగీకరిస్తే అది 
ఉత్తమపక్షం. అతడు అంగీకరించని పక్షంలో నమ్మదగినవాళ్లు, సచ్చరిత్ర కలవాళ్లు, 
మంచివాళ్లని అందరూ అంగీకరించినవాళ్లూ అయిన ముగ్గురికి తక్కువ కాకుండా 
సాక్షులు ఏమి చెపితే అది ప్రమాణం. బుణం విషయంలో వాదిప్రతివాదు లిద్దరూ 
అంగీకరిస్తే ఇద్దరు సాక్షులున్నా చాలు. ఎట్టి పరిస్థితిలోనూ ఒక్క సాక్షి చాలడు. 

5. స్యాలుడు (భార్య సోదరుడు), సహాయుడు, ఆధారపడినవాడు ధనికుడు 
(బుణదాత), ధారణికుడు (బుణ స్వీకర్త), శత్రువు, అవయవవైకల్యం ఉన్నవాడు, 
రాజదండం అనుభవించినవాడు సాక్షులుగా ఉండకూడదు. అట్లే వెనక చెప్పిన 
అవ్యవహార్యులు (అనగా దంపతులు, తండ్రీ - కుమారులు, అవిభక్తసోదరులు అని 
అర్ధం), రాజు, శ్రోత్రియుడు, గ్రామనౌకరు, కుష్టరోగి, వ్రణాలతో బాధపడుతున్నవాడు, 
పతితుడు, చండాలుడు, నీచకర్మ చేసేవాళ్లు, గ్రుడ్డివాడు, చెవిటివాడు, మూగవాడు. 
అహంకారి (నేను సాక్ష్యం చెపుతా నని అంటూ ముందుకు వచ్చేవాడు), స్తీ, రాజపురుషుడు 
- వీళ్లని కూడా సాక్షులుగా చూపగూడదు. అయితే పైన చెప్పినవాళ్లలో తమ తమ 


అల్లో 


సంఘాల మధ్య వివాదం ఏర్పడినప్పుడు వాళ్లను కూడ సాక్టులనుగా చూపవచ్చును. 

మూ. 1. పారుష్యస్తేయసంగ్రహణేషు తు వైరిస్యాలసహాయవర్గా:. 
రహస్యవ్యవహారేషు ఏకా స్త్రీ పురుషః, ఉప్రోతా, ఉపద్రష్టా వా సాక్షీ స్యాత్‌ 
రాజతాపసవర్ణమ్‌. 


2. స్వామినో భృత్యానామ్‌, బుత్విగాచార్యాః శిష్యాణాం, మాతాపితరౌ 
పుత్రాణాం చానిగ్రహేణ సాక్ష్యం కుర్యుః. తేషామితరే వా. పరస్పరాభియోగే 
చైషామ్‌ ఉత్తమాః పరోక్తాః దశబన్థం దద్యుః; అవరాః పజ్బబన్ధమ్‌. ఇతి 
సాక్ష్యధికారః. — 


వాక 1 వాక్సారుష్యదండపారుష్యాలలోను, దొంగతనంలోను, వ్యభిచారంలోను 
(వంగ్రహణం=౮d॥౭ry) శత్రువులు, బావమరది, పై పనులలో సహాయపడినవాడు 


ఓ... 


తప్ప అందరూ సాక్షులుగా ఉండవచ్చును. రహస్యవ్యవహారాలలో ఒక స్తీ గాని, ఒక 


ధర్శస్టీయమ్‌ - బుణాదొనమ్‌ 373 


పురుషుడు గాని, ఒక ఉపణశోత (యాదృచ్చికంగా అక్కడ ఉండి విన్నవాడు) గాని, 
ఉపద్రష్ట (యాదృచ్చికంగా చూచినవాడు) గాని సాక్షిగా ఉండవచ్చును. రాజును, 
మునిని మాత్రం సాక్షిగా చూపగూడదు. 

2. భృత్యుల విషయంలో స్వాములు (యజమానులు), శిష్యుల విషయంలో 
బుత్విక్కులు, ఆచార్యులు, పుత్రుల విషయంలో తలిదండ్రులు సాక్షులుగా 
ఉండవచ్చును, కాని వాళ్లని బలాత్కారం చేయగూడదు. స్వాములు మొదలైన వాళ్లకు 
భృత్యులు మొదలైనవాళ్లు సాక్షులుగా ఉండవచ్చు, వీళ్లలో పరస్పరం అభియోగం 
వచ్చినప్పుడు ఉత్తములు, అనగా స్వామి బుత్విగాచార్యాదులు, అభియోగంలో 
పరాజితులైతే పదవ వంతు జుర్మానా చెల్లించాలి. తక్కువవాళ్లు అనగా భృత్యాదులు 
పరాజితులైతే ఐదవ వంతు జుర్మానా చెల్లించాలి. ఇది సాక్షులను గూర్చిన విషయం. 


మూ. 1. బ్రాహ్మణోదకుమ్యాగ్నిసకాశే సాక్షిణః పరిగృహ్హీయాత్‌. తత్ర 
బ్రాహ్మణం బ్రూయాత్‌ “సత్యం బ్రూహి” ఇతి. రాజన్యం వైశ్యం వా - “మా 
తవేష్టాపూర్తఫలమ్‌, కపాలహస్తః శత్రుకులం భిక్షార్థీ గచ్చేః ఇతి. శూద్రమ్‌ - 
“జన్మమరణాన్తరే యద్వః పుణ్యఫలం తత్‌ రాజానం గచ్చేత్‌.రాజ్ఞశ్చ కిల్చిషం 
యుష్మాన్‌ అన్యథావాదే. దణ్ణశ్చానుబన్థః.పశ్చాదపి జ్ఞాయేత యథాదృష్టశ్రుతమ్‌. 
ఏకమన్రాః సత్యమవహరత” ఇతి. 

2. అనవహరతాం సప్తరాత్రాదూర్థ్యం ద్వాదశపణో దబ్బః, త్రిపక్షా 
దూర్వ్వమ్‌ అభియోగం దద్యుః. 


3. సాక్షిభఖేదే యతో బహవః శుచయః అనుమతాః వా తతో 
నియచ్చేయుః. మధ్యం వా గృహ్హీయుః. తద్వా ద్రవ్యం రాజా హరేత్‌. 
సాక్షిణశ్చేదభియోగాదూనం బ్రూయుః అతిరిక్తస్యాభియోక్తా బన్ధం దద్యాత్‌. 
అతిరిక్తం వా బూయుః తదతిరిక్తం రాజా హరేత్‌. బాలిశ్యాదభియోక్తుర్వా 
దుఃశ్రుతం దుర్లిఖితం ప్రీతాభినివేశం వా సమీక్ష్య సాక్షిప్రత్యయమేవ స్యాత్‌, 

వ్యా. 1. న్యాయాధిపతి సాక్షుల్ని బ్రాహ్మణుడు, జలపూర్ణకలశం, అగ్ని - వీటి 
దగ్గర ప్రశ్నించాలి. సాక్షిగా వచ్చిన బ్రాహ్మణునితో “సత్యమే చెప్పు” అనాలి. క్షత్రియ- 
వైశ్యులతో-“మీ రసత్యం చెపితే యాగాదులఫలం, కూపతటాకాదులు నిర్మించడంవల్ల 


374 కొటిలీయమ్‌ అర్థశాస్తమ్‌ 


కలిగిన పుణ్యమూ నశించిపోతుంది. చిప్ప చేతితో పట్టుకొని శత్రువుల ఇళ్లముందు 
బిచ్చం అడుక్కుంటారు” అని అనాలి. శూద్రునితో - “మీరు తప్పుడు సాక్ష్యం చెపితే 
జన్మ-మరణాలమధ్య మీరు సంపాదించిన పుణ్యం రాజుకు వెళ్లిపోతుంది. రాజు పాపం 
మీకు అంటుకుంటుంది. శిక్ష కూడా పడుతుంది. ఇప్పుడు మీరు కప్పిపుచ్చినా పూర్వం 
ఏది వినబడిందో , ఏది చూడబడిందో అది కాలాంతరంలోనైనా మాకు తెలుస్తుంది. ఒకే 
. విధమైన ఆలోచన కలవారై నిజం చెప్పండి” అని అనాలి. 


2. వాళ్లు సాక్ష్యం ఏడు రోజులలో చెప్పకపోతే, తరవాత పన్నెండు పణాల 
దండం. మూడు పక్షాలు దాటితే ఎంత ధనంకోసం అభియోగం చెయ్యబడిందో 
అదంతా వాళ్లు ఇవ్వాలి. 

3. ఒక సాక్షీ మరొక సాక్షీ చెప్పిన దానిలో తేడా ఉంటే చాలమంది సాక్షులు, 
సచ్చరిత్ర గల సాక్షులు, అందరికి ఆమోదయోగ్యులైన సాక్షులు ఏ పక్షం వైపు చెపుతారో 
ఆ పక్షానికి అనుగుణంగా న్యాయాధిపతులు నిర్ణయించాలి, లేదా మధ్యేమార్గం 
అవలంబించాలి. అది కూడా కుదరకపోతే వివాదాస్పదమైన ధనాన్ని రాజు తీసివేసుకొనాలి. 
సాక్షులు అభియోగం చేసిన సొమ్ముకంటె తక్కువ చెపితే ఆ ఎక్కువ సామ్ములో ఐదవ 
వంతు అభియోక్త (అభియోగంచేసినవాడు) జుర్మానాగా చెల్లించాలి. సాక్షులు అధికమైన 
సొమ్ము చెప్పితే అధికమైనదానిని రాజు తీసుకోవాలి. అయితే అభియోక్తయొక్క 
మూర్థత్వం వల్ల (పారబాటువల్ల) తప్పుగా విన్నా తప్పుగా ప్రాసుకొన్నా మరణించినవాడు 
అంతకు ముందు ఏదైనా అభినివేశం వ్రాసి ఇచ్చినా (అభినివేశం=ffIdaVit) పరీక్షించి 
సాక్షులు చెప్పిన ప్రకారమే నిర్ణయించాలి. 

మూ. 1. సాక్షిబాలిశే ప్వేవ పృథగనుయోగే దేశకాలకార్యాణాం 
పూర్వమధ్యమోత్తమాధమదబణ్లాః ఇత్యాశనసాః. 

2. కూటసాక్షిణో యమర్థమభూతం వా కుర్యుః భూతం వా 
వాశయేయు; తద్దశగుణం దణ్ణం దద్యుః ఇతి మానవాః. 

3. బాలిశ్యాత్‌ వా విసంవదతాం చిత్రో ఘాత ఇతి బార్హ స్పత్యాః. 


4. నేతి కొటిల్యః. ధ్రువా హి సాక్షిణః శ్రోతవ్యాః. అశృణ్యతాం 


ధర్మస్థీయమ్‌ - బుణాదానమ్‌ 375 


5. శ్లో. దేశకాలావిదూరస్థాన్‌ సాక్షిణః ప్రతిపాదయేత్‌, 
దూరస్థాన ప్రసారాన్వా స్వామివాక్యేన సాధయేత్‌. 


ఇతి కౌటిలీయార్థశాగస్రే ధర్మస్టీయే తృతీయాధికరణే ఎకాదళో ఒధ్యాయ:, 
బుణాదానమ్‌, ఆదితః అష్టషష్టితమః. 


వ్యా. 1. సాక్షులను వేరు వేరుగా ప్రశ్నించినప్పుడు వాళ్ల మూర్థత్వంవల్ల దేశం 
విషయంలోను, కాలం విషయంలోను, కార్యం విషయంలోను (వాళ్ల మాటలలో) 
తేడాలు వచ్చినప్పుడు దేశం విషయంలో అయితే పూర్వసాహసదండం, కాలం విషయంలో 
అయితే మధ్యమసాహసదండం, కార్యం విషయంలో అయితే ఉత్తమసాహసదండం 
ఆ సాక్షులకు విధించాలి అని జిశనసుల అభిప్రాయం. 

2. కూటసాక్షులు (అసత్య సాక్ష్యం చెప్పేవాళ్లు) జరిగిన విషయాన్ని జరగ నట్లు 
లేదా జరగని దానిని జరిగినట్లు చెప్పి ఆ కార్యాన్ని నశింపచేసిన ట్లయితే చెడిపోయినదానికి 
పది రెట్లు (ఆ సాక్షులు) ఇవ్వాలి అని మనుశాస్తానుసారుల అభిప్రాయం. 

3. మూర్థత్వం వల్ల వేరు వేరు విధాలుగా సాక్ష్యం చెప్పేవాళ్లకి చిత్రవధయే 
దండం అని బృహస్పతిశాస్త్రానుసారుల అభిప్రాయం. 

4. అట్లు కాదు అని కౌటిల్యుని అభిప్రాయం. ద్రువసాక్రులు (అనగా 
చుట్టుప్రక్కల నున్న నలభై కుటుంబాలకు సంబంధించిన సాక్షులు) చెప్పే సాక్షం 
మాత్రమే వినాలి. వాళ్లు వచ్చి సాక్ష్యం సరిగా చెప్పకపోతే ఇరవైనాలుగు పణాల దరడర,. 
(ధువసాక్షులు లేనప్పుడు అధ్రువసాక్షులు సాక్ష్యం ఇవ్వవలసి ఉంటుంది). వాళ్లు 
సాక్ష్యం ఇవ్వకపోతే పన్నెండు పణాల దండం. 

5. వాది దేశంచేత కాలంచేత దగ్గరగా ఉన్న సాక్షులను స్వయంగా తీసికొని 
రావాలి. దూరదేశాలలో ఉన్నవాళ్లని, దగ్గర ఉండి కూడా రాని వాళ్లనీ న్యాయాధిపతి ఆజ్ఞ 
ప్రకారం రప్పించాలి. 


“బాలానందిని” అనే కౌటిలీయార్థశాస్త్రాంధ్రవ్యాఖ్యానంలో ధర్మస్థీయం అనే తృతీయాధికరణంలో 
బుణాదానం అనే ఎకాదశాధ్యాయం ప్రారంభంనుంచి అరవై ఎనిమిదవ అధ్యాయం సమాప్తం. 


376 కౌటిలీయమ్‌ అర్థశాన్తమ్‌ 
అథ ద్వాదశో ఒధ్యాయః 


చతుఃషష్టితమం ప్రకరణమ్‌ - బెపనిధికమ్‌ 
(Concerning Deposits) 


మూ. ఉపనిధిః బుణేన వ్యాఖ్యాతః. పరచక్రాటవికాభ్యాం దుర్గా 
రామవిలోపే వా, ప్రతిరోధకైర్వా గ్రామసార్థవ్రజవిలోప, చక్రయుక్తనాశే వా, 
గ్రామమధ్యాగ్స్యుదకాబాధే వా కించిదమోక్షయమాణా కుప్యమనిర్హార్యవర్ణమేక 
దేశముక్తద్రవ్యే వా, జ్వాలావేగోపరుద్దే వా నావి నిమగ్నాయాం ముషితాయాం 
వా స్వయముపరూఢో నోపధిమభ్యాభవేత్‌. 


వ్యా. ఉపనిధి అనగా మరొకరివద్ద ఉంచబడిన వస్తువు (deposit). బుణంచేత 
ఉపనిధిని కూడ వ్యాఖ్యానించినట్లే. అనగా బుణం తీసికొన్నవాడు, వాని పుత్రపొత్రాదులు 
ఏ విధంగా బుణం తీర్చాలో, ఇవ్వనిపక్షంలో సాక్ష్యాదుల సహాయంతో వివాదం 
పరిష్కరించాలో అట్లే ఉపనిధి విషయంలో కూడ అని అర్థం. ఇది అంతా ఉపనిధికే 
కాకుండా ఆధి (తాకట్టు), ఆదేశం (ఆజ్ఞానుసారం ఒక వస్తువును ఇవ్వడం), అన్వాధి 
(మరొకని కివ్వమని చెప్పి ఒకనికి అప్పగించిన వస్తువు) మొదలైనవాటికి కూడ 
వర్తిస్తుంది. ఉపనిధినిగూర్చి వివాదం చెయ్యకూడని పరిస్థితులు చెపుతున్నాడు - 
శత్రు సైన్యంచేత, ఆటవికులచేత దుర్గం, రాష్టం బాధించబడినప్పుడు, దోపిడి దొంగలు 
గ్రామాన్ని వర్తకుల గుంపును, వ్రజాన్ని కొల్లగొట్టినప్పుడు, బండి నశించినప్పుడు, గ్రామ 
మధ్యలో అగ్నిబాధ గాని, వరదలవల్ల బాధగాని కలిగినా, కాల్చడానికిగాని, నీటిలో 
కొట్టుకొనిపోవడానికి గాని శక్యం కాని ఆటవిక వస్తువులు తప్ప మరి ఇతర వస్తువులను 
వేటినీ ఆ అగ్నిజలబాధ మిగల్బకపోయినా, 'లేదా వస్తువులలో (ఉపనిధిలో) కొంత 
భాగం మాత్రమే మిగిలినా, లేదా ఉపనిధిమాత్రమే అగ్నిజ్వాలలో ఆహుతి అయిపోయినా, 
ఓడ మునిగిపోయినా, దొంగలు దోచివేసినా దానిలో చిక్కుకొన్నవాడు ఉపనిధిని తిరిగి 
ఇచ్చే పని లేదు. 

మూ. 1. ఉపనిధిభోకా దేశకాలానురూపం భోగవేతనం దద్యాత్‌. 
ద్వాదశపణం చ దణ్గమ్‌. ఉపభోగనిమిత్తం నష్టం, వినష్టం వాభ్యావహేత్‌; 


ధర్మస్థీయమ్‌ - జొవనిధికమ్‌ 377 


చతుర్వింశతిపణశ్చ దణ్ణః అన్యథా వా నిష్పతనే. పేతం వ్యసనగతం వా న 
ఉపనిధి మభ్యావహేత్‌. 

2. ఆధానవిక్రయాపవ్యయనేషు చాస్య చతుర్గుణపజ్వాబన్లో దణ్ణి!. 
పరివర్తనే, నిష్పాతనే వా మూల్యసమః. 

3. తేన ఆధిప్రణాశోపభోగవిక్రయాధానాపహారాః వ్యాఖ్యాతాః. 

4. నాధిః సోపకారః సీదేత్‌. న చాస్య మూల్యం వర్ధిత అన్యత్ర 
నిసర్గాత్‌. నిరుపకారః సీదేన్మూల్యం చాస్య వర్థేత. 

వ్యా. 1. తన దగ్గర ఇతరులు ఉంచిన ఉపనిధిని అనుభవించినవాడు 
దేశకాలాను గుణంగా భోగవేతనం (అనుభవించినందుకు ఇచ్చే ప్రతిఫలం) దాని 
స్వామికి ఇవ్వాలి. అలా అనుభవించినందుకు రాజుకు పన్నెండు పణాల జుర్మానా 
చెల్లించాలి. అనుభవించడంకోసం తీసుకున్నది నశించినా, పాడైనా దానికి ముదరాయింపు 
ఇవ్వాలి. ఇరవైనాలుగుపణాల దండం రాజుకు చెల్లించాలి. ఆ ఉపనిధి అనుభవించ 
కపోయినా, మరొకచోటికి వెళ్లిపోయినా కూడ వానికి ముదరాయింపు ఇవ్వాలి. రాజుకు 
పై జుర్మానా చెల్లించాలి. ఉపనిధి తీసుకొన్న వ్యక్తి మరణించినా, కష్టాలలో చిక్కుకొన్నా, 
ఆపదలలో చిక్కుకొన్నాదానిని ఇప్పించవలసిన పని లేదు (గ.శా.) ఉపనిధి (అశ్వగవాదికం) 
మరణించినా, ఆపదలలో చిక్కుకొన్నా దానిని ఇప్పించనవసరం లేదు (కాంగ్లే). 


2. ఉపనిధిగా ఉంచినదానిని మరెవరికైనా తాకట్టు పెట్టినా, అమ్మివేసినా, 
చెడ్డగా ఖర్చుచేసినా (గ.శా.) నాకు ఇవ్వలే దని అసత్యం పలికినా (కాంగ్లే) దాని 
విలువలో ఐదవ వంతుకు నాలుగు రెట్లు జుర్మానా. ఒకదానికి బదులు మరొకటి 
వ్‌ మరొకచోటికి పంపివేసినా దాని విలువ ఎంత ఉంటుందో అంత దండం. 


"3. ఉపనిధిని గూర్చిపైన చెప్పిన దండాదులు ఆధి (తాకట్టు వస్తువు) నశించి 
నా, కలం, అమ్మినా, మరొకరికి తాకట్టు పెట్టినా, అపహరించినా కూడవర్తిస్తాయి. 


4. పాలు ఇవ్వడం, పనికి ఉపయోగించడం మొదలైనవాటికి ఉపకరించే 
(ఆవులు ఎద్దులు వంటి) ఆధి (తాకట్టు? పెట్టినది) కొంతకాలానికి బుణం ఇచ్చినవానికి 
చెందిపోతుంది అనే మాట ఉండదు. అసలు సొమ్ముమీద వడ్డీ కూడ ఉండదు. బుణం 


378 కౌటిలీయమ్‌ అర్ధళాస్తమ్‌ 


తీసుకొన్నవాడు ముందుగానే అంగీకరిస్తే మాత్రం పైన చెప్పినది ఉండదు. ఆ విధంగా 
ఉపకరించని తాకట్టు వస్తువు కొంతకాలానికి బుణదాత సొత్తు అయిపోతుంది. దాని 
ఖరీదు కూడ (వడ్డీ కూడ) పెరుగుతుంది. 

మూ. 1. ఉపస్థితస్య ఆధిమప్రయచ్చతః ద్వాదశపణో దఖ్ణః. 
ప్రయోజకాసన్నిధానే వా గ్రామవృద్దేషు స్థాపయిత్వా నిష్ట్రయమాధిం 
ప్రతి పద్యేత. నివృత్తవృద్ధికో వా ఆధిః తత్కాలకృతమూల్యః తత్రైవ 
అవతిష్నోత; అనాశవినాశకరణాధిష్టితో వా. ధారకనంనిధానే వా 
వినాశభయాదుద్గతార్హం ధర్మస్థానుజ్ఞాతో విక్రీణీత. అధిపాలప్రత్యయోవా. 

2. స్థావరన్తు వయానభోగ్యః భలభోగో వా 
ప్రక్షపవృద్దిమూల్యశుద్ధమ్‌ ఆజీవమ్‌ అమూల్యక్షయేణోపనయేత్‌. 


వ్యా. తాకట్టు విడిపించుకొనడానికై వచ్చినవాని తాకట్టు పెట్టిన వస్తువు 
ఇవ్వనివానికి పన్నెండు పణాల దండం. లేదా అప్పిచ్చినవాడు గ్రామంలో లేకపోతే అప్పు 
తీసుకొన్నవాడు (తాకట్టు పెట్టినవాడు) తాను ఇవ్వవలసిన సామ్ము గ్రామంలోని పెద్దల 
వద్ద ఉంచి ఆధిని తీసికొనవచ్చును. లేదా ఆ వస్తువు విలువ ఆ నాడు ఎంత ఉంటుందో 
నిర్దారణ చేయించి, ఆ రోజు మొదలు వడ్డీ లేకుండా (బుణదాత తిరిగి వచ్చేవరకు) 
అక్కడనే ఉంచవచ్చు. లేదా అది పోకుండా, దానిని ఎవరూ పాడుచేయకుండా 
సంరక్షించే అధికారి దగ్గర ఉంచాలి.తాకట్టు తీసికొన్న బుణదాత, అప్పుతీసుకొన్నవాడు 
గ్రామాంతరాదులకు వెళ్లడంచేత అక్కడ లేనప్పుడు, ఆ వస్తువు చెడిపోతుంది అనే 
భయం ఉన్నప్పుడు, న్యాయాధికారి అనుమతి తీసికొని దానికి ఎంత అధికంగా 
మూల్యం వస్తుందో అంత మూల్యానికి దానిని అమ్మివేయాలి. లేదా అధిపాలుడు 
(తాకట్టులను సంరక్షించే అధికారి) ఏ విధంగా చెపితే అలా చేయాలి. (లేదా అధిపాలునికి 
నమ్మకం కుదిరినంత వహాత్యావనకి అమ్మివేయాలి). 


2. శ్రమపడిః గాని, శ్రమపడకుండా కాని అనుభవించదగినది కాని అయిన 
తాకట్టు పెట్టిన స్థిరాస్తిమీద, మూలధనంమీద ఎంత వడ్డీ ఇవ్వవలసి ఉన్నదో అంతకంటె 
అధికమైన లాభం వచ్చినప్పుడు, (అలా వచ్చిన లాభాన్ని తాకట్టు పట్టినవాడు 
అనుభవించినా కూడ) ఆ వచ్చిన లాభాన్ని అసలునుంచి తగ్గించవలసిన పని లేదు. 


ధర్మస్టీయమ్‌ - జొవనిధిళమ్‌ 379 


మూ. 1. అనిసృష్టోపభోక్తా మూల్యశుద్దమాజీవం బన్టం చ దద్యాత్‌. 
శేషముపనిధినా వ్యాఖ్యాతమ్‌. 

2. ఏతేన ఆదేశః అన్వాధిశ్చ వ్యాఖ్యాతె. సార్థేన అన్యాధిహస్తో వా 
ప్రదిష్టాం భూమిమ ప్రాప్తః చోరైః భగ్నోత్సృష్టో వా నాన్వాధిమభ్యావహేత్‌. అన్తరే 
వా మృతస్య దాయాదో౭పి నాభ్యావహేత్‌. శేషముపనిధినా వ్యాఖ్యాతమ్‌. 

3. యాచితకమ్‌, అవక్రీతకం వా యథావిధం గృహ్గీయుః తథా 
విధమేవ అర్పయేయుః:. భ్రేషోపనిపాతాభ్యాం దేశకాలోపరోధి దత్తం, నష్టం, 
వినష్టం వా నాభ్యాభవేయుః. శేషముపనిధినా వ్యాఖ్యాతమ్‌. 

4. వైయాపృత్యవిక్రయస్తు - వైయాపృత్యకరాః యథాదేశకాలం 
విక్రీణానాః పణ్యం యథాజాతం మూల్యముదయం చ దద్యుః. 

వ్యా. 1. తాకట్టుపెట్టినవాని అనుమతి లేకుండా అనుభవించినవాడు వడ్డీ 
పోగా మిగిలిన లాభాన్ని అప్పుతీసుకొన్నవానికి ఇవ్వాలి. అలా అనుభవించి నందుకు 
కొంతభాగం (ఐదవభాగం లేదా పదవ భాగం) రాజుకు జుర్మానాగా చెల్లించాలి. ఆధికి 
సంబంధించిన మిగిలిన విషయా లన్నీ ఉపనిధివిషయంలో చెప్పిన విధంగానే గ్రహించాలి. 

దీనిని పట్టి ఆదేశం, అన్వాదేశం కూడా వివరించబడినట్ల. ఆదేశం అనగా 
“ఈ వస్తువును లేదా సొమ్మును ఫలానావారికి ఇమ్ము” అని మరొకని ద్వారా పంపి 
నది”. అదే విధంగా ఎక్కడో దూరంగా ఉన్నవాళ్లకి మరొకరి ద్వారా పంపినది “అన్వాధి” 
సార్ధంతో (వర్తకుల గుంపుతో) కలిసి అన్వాధి తీసుకొని వెడుతున్నవాడు అనుకున్న 
ప్రదేశానికి చేరే లోగానే దొంగలు ఆక్రమించి సొమ్ము లాగికొని విడిచి నప్పుడు ఆ 
అన్వాధిని ఇవ్వవలసిన పని లేదు. అతడు మార్గమధ్యంలో మరణించినా ఆతని 
దాయాదులు ఆ అన్వాధిని ఇవ్వవలసిన పని లేదు. అన్వాధికి సంబంధించిన ఇతరవిషయా 
లన్నీ ఉపనిధిని గూర్చి చెప్పినట్టుగానే వర్తిస్తాయి. 

. 3. యాచితకాన్ని (ఎరువు తీసుకొన్న వస్తువును), అవక్రీతకాన్ని (అద్దెక 
తీసుకొన్నదానిని) ఎలా తీసుకున్నారో అలాగే తిరిగి ఇవ్వాలి. ఫలానా ప్రదేశంలో, ఫలాన 
కాలంలో ఇవ్వాలి అని షరతు పెట్టి ఇచ్చిన వస్తువు భ్రేషచేత [ఏనుగులు గుజ్టాల 
మొదలైనవాటివల్ల కలిగిన ఆపద, (గ.శా.) దానంతట అదే జీర్ణం అయిపోవడం] గాని 


380 కౌటిలీయమ్‌ అర్ధశాస్తమ్‌ 


ఆకస్మికమైన చోరాద్యుపద్రవంచేత గాని పాడైపోయినా, నశించినా దానిని తిరిగి ఇవ్వ 
నవసరం లేదు. మిగిలిన విషయా లన్నీ ఉపనిధికి చెప్పినవే దీనికి కూడా వర్తిస్తాయి. 
4. వైయాపృత్యవిక్రయం (ఎజంట్ల ద్వారా అమ్మడం) ఎట్లనగా - 
దేశకాలానుసారంగా పణ్యాన్ని అమ్మే వైయాపృత్యకరులు (ఏజంట్లు) లభించిన 
మూల్యాన్నీ, లాభాన్నీ వచ్చినవి వచ్చినట్లు (పణ్యస్వామికి) ఇవ్వాలి. 
మూ. 1. దేశకాలాతిపాతనే వా పరిహీణం సంప్రదానకాలికేన అగర్ధేణ 
మూల్యమ్‌ ఉదయం చ దద్యుః. 


2. యథాసంభాషితం వా విక్రీణానాః నోభయమధి గచ్చేయుః, 
మూల్యమేవ దద్యుః. అర్ధపతనే వా పరిహీణం యథాపరిహీణం మూల్య 
మూనం దద్యుః. 

3. సాంవ్యవహారికేషు వా ప్రాత్యయికేష్వరాజవాచ్యేషు భ్రేషోపనిపాతా 
భ్యాం నష్టం వినష్టమపి వా మూల్యమపి న దద్యుః. దేశకాలాన్తరితానాం తు 
పణ్యానాం క్షయవ్యయవిశుద్ధం మూల్యముదయం చ దద్యుః. పణ్యసమ 
వాయానాం చ ప్రత్యంశమ్‌, శేషముపనిధినా వ్యాఖ్యాతమ్‌. ఎవం వైయాపృత్య 
ఎక్రయో వ్యాఖ్యాతః. 

వ్యా. 1. వైయాపృత్యకరుడు నిర్ణయించిన ప్రదేశాన్ని, కాలాన్ని దాట పెట్టడంచేత 
సరుకు ఖరీదు తగ్గిపోయినా కూడా తాను ఆ సరుకు స్వామినుంచి తీసుకొనిన 
సమయానికి ఉన్న మూల్యాన్ని, లాభాన్నీ కూడా స్వామికి చెల్లించాలి. 


2. ఇంత ధరకి అమ్మాలి అని ముందుగానే నిర్ణయించుకొన్నవాళ్లు నిర్ణయించిన 
మూల్యం మాత్రం సరుకు యజమానికి ఇస్తే చాలు; లాభం తామే ఉంచుకొనవచ్చును. 
అమ్మే సమయానికి ఖరీదు పడిపోతే, ఎంత పడిపోయిందో అది తగ్గించి బాల్యం 
స్వామికి చెల్లించాలి. 


3. నమ్మకస్తులు, రాజసంబంధమైన దోషారోపణాదులు (ప్రభుత్వంలో కేసులు) 
ఎ లేనివాళ్లు అయిన సాంవ్యవహారికులు (ఒకరినుండి వస్తువులు తీసుకొని అమ్మకాలు 
జరిపేవాళ్లు) అయితే, ఆ వస్తువులు భ్రేషచేత (తరుగుదల మొదలైనవాటిచేత), 
ఆకస్మికప్రమాదాలచేత పాడైవా, నశించినా వాటి మూల్యం కూడా ఇచ్చే పని లేదు. 


ధర్శస్టీయమ్‌ - జొపనిధికమ్‌ 381 


దేశంచేత, కాలంచేత వ్యవధానం ఎర్పడడంచేత అనగా మరొక ప్రదేశంలోను, మరొక 
కాలంలోను అమ్మవలసి రావడంచేత సరుకుకు వచ్చిన తరుగు, బత్తాలు, పన్నులు 
మొదలైన ఖర్చులూ తగ్గించుకొని మిగిలిన మూల్యం, లాభం ఇవ్వాలి. వేరు వేరు 
పణ్యాలు ఉన్నపుడు ఒక్కొక్కదానికి సంబంధించిన వాటాలు ఇవ్వాలి. మిగిలిన 
విషయాలన్నీ ఉపనిధిలో చెప్పినట్లే. ఈ విధంగా వైయాపృత్యవిక్రయం వివరించబడింది. 


మూ. 1. నిక్షేపశ్చోపనిధినా. తమన్యేన నిక్షిప్తమ్‌ అన్యస్య అర్వయత: 
హీయేత. నిక్షేపాపహారీ పూర్వాపదానం నిక్షేప్తారశ్చ ప్రమాణమ్‌. అశుచయో హి 
కారవః, నైషాం కరణపూర్వో నిక్షేపధర్మః. కరణహీనం నిక్షేేమపవ్యయమానం 
గూఢభిత్తిన్యస్తాన్‌ సాక్షిణో నిక్షేప్తా రహస్యప్రణిపాతేన ప్రజ్ఞాపయేత్‌; వనాన్తే వా 
మద్యప్రహవణవిశ్వాసేన. 

2. రహసి వృద్ధో వ్యాధితో వా వైదేహకః కశ్చిత్‌ కృతలక్షణం ద్రవ్య 
మస్య హస్తే నిక్షిప్యాపగచ్చేత్‌. తస్య ప్రతిదేశేన పుత్రో భ్రాతా వా అభిగమ్య 
నిక్షేపం యాచేత. దానే శుద్ధి: అన్యథా నిక్షేపం స్తేయదణ్దం చ దద్యాత్‌. 


వ్యా. 1. నిక్షేపానికి సంబంధించిన నియమాలను (దాచ మని ఇచ్చిన వస్తువు 
నిక్షేపం) (ఇక్కడ శిల్పుల కిచ్చిన బంగారం మొదలైనది నిక్షేపం అని గ.శా.) ఉపనిధిచేత 
వివరించినట్లే. ఒకడు తనవద్ద ఉంచిన నిక్షేపాన్ని మరొకనికి ఇచ్చిన ట్లయితే అది 
నశించినట్లె (పోయినట్లే). నిక్షేపాన్ని అపహరించినప్పుడు ఎవనివద్ద నిక్షేపం ఉంచబడిందో 
వాని పూర్వచరిత్ర, ఆ నిక్షేపం ఉంచినవాళ్లు ఈ రెండింటీనీ పట్టి నిర్ణయం చెయ్యాలి. 
శిల్పులు సాధారణంగా మోసం చేసే స్వభావం కలవాళ్లు, వాళ్లు ఒకళ్ల దగ్గర ఒకళ్లు 
నిక్షేపం ఉంచుకొనే టప్పుడు కరణాలు (వ్రాయించుకోవడం, సాక్షులు మొదలైన 
ప్రమాణాలు) ఉండవు. కరణం లేని నిక్షేపాన్ని గూర్చి దానిని తీసుకొన్నవాడు నాకు 
ఇవ్వలేదు అని బొంకి నప్పుడు నిక్షేప్త (నిక్షేపం ఉంచినవాడు) కొందరు సాక్రుల్ని గోడల 
వెనక దాచి వాళ్లకు వినబడే టట్టు, అలా బొంకే వాని కాళ్లమీదపడి (రహస్యప్రదేశంలో) 
ప్రార్థించాలి. లేదా ఎ ఉద్యానవనంలోనో మద్యపానగోష్టి ఏర్పాటుచేసి, విశ్వాసం 
ఎర్పడిన ఆ సమయంలో వానిని ప్రార్థించాలి. 


382 కొటిలీయమ్‌ అర్ధళాస్తమ్‌ 


2. వృద్భుడూ లేదా వ్యాధితో బాదపడుతున్నవాడు అయిన ఎవరైనా ఒక 
వర్తకుడు ఒక ద్రవ్యానికి కొన్ని గుర్తులు ఉంచి దానిని వాని చేతిలో (శిల్పి చేతిలో గ.శా.) 
నికేపంగా ఉంచి వెళ్లిపోవాలి. అతడు పంపగా ఆతని పుత్రుడు గాని, సోదరుడుగాని 
వాని దగ్గరకు వెళ్లి నిక్షేపం ఇవ్వ మని అడగాలి. తిరిగి ఇచ్చివేసిన ట్లయితే అతడు 
శుద్దుడు (నిజాయితీ ఉన్నవాడు) అని అర్థం. ఇవ్వకపోతే ఆ నిక్షేపాన్ని తిరిగి ఇచ్చివేసి 
దొంగతనం చేసినందుకు జుర్మానా కూడ ప్రభుత్వానికి చెల్లించాలి. 

మూ. 1. ప్రవ్రజ్యాభిముఖో వా శ్రద్ధేయః కశ్చిత్‌ కృత లక్షణం ద్రవ్యమస్య 
స్తే నిక్షిప్య ప్రతిష్టేత. తతః కాలాన్తరాగతో యాచేత; దానే. శుచిః; అన్యథా 
నిక్షేపం స్తేయదబ్ణం చ దద్యాత్‌. కృతలక్షణేన వా ద్రవ్యేణ ప్రత్యానయేదేనమ్‌. 
బాలిశజాతీయో వా రాత్రౌ రాజదాయికాక్షణభీతః సారమస్య హస్తే నిక్షిప్య 
అపగచ్చేత్‌. స ఎనం బన్గనాగారగతో యాచేత. దానే శుచిః. అన్యథా నిక్షేపం 
స్తేయదణ్జ్ణం చ దద్యాత్‌. 

2. అభిజ్ఞానేన చాస్య గృహే జనముభయం యాచేత. అన్యతరాదానే 
యథోక్తం పురస్తాత్‌. 

3. ద్రవ్యభోగానామాగమం చాస్యానుయుళ్లీత. తస్య చార్థస్య 
వ్యవహారోపలిబ్లనమ్‌ అభియోక్తుశ్చార్ధసామర్థ్యమ్‌. 

4. ఏతేన మిథఃసమవాయో వ్యాఖ్యాతః. 


బో 


వ్యా. 1. గ్రామాంతరాదులకు వెళ్లడానికి సిద్ధంగా ఉన్న విశ్వసించదగిన 
(పెద్దమనిషిగా పేరు పొందిన) ఎవరైనా ఒక వ్యక్తి గుర్తులు ఉంచిన ద్రవ్యాన్ని 
వానిచేతిలో (శిల్పి చేతిలో) పెట్టి వెళ్లిపోవాలి. కాలాంతరంలో వచ్చి నా వస్తువు నా 
కిమ్మని అడగాలి. ఇస్తే అతడు నిజాయతీ కలవా డని అర్థం. ఇవ్వకపోతే అతడు (ఇవ్వని 
వాడు) ఆ నిక్షేపాన్ని స్వామికి ఇచ్చి దానితో పాటు దొంగతనానికి చెల్లించవలసిన 
జుర్మానా రాజుకు చెల్లించాలి. లేదా (వాని ఇల్లు సోదా చేసి) గుర్తులు ఉంచిన ఆ వస్తువు 
తో సహ వానిని పట్టి (పెద్దమనుష్యుల దగ్గరికి) తీసికొని రావాలి.లేదా అమాయకుడువలె 
కనబడేవాడు రాజుకు ఆవస్తువు ఇవ్వవలసివస్తుందని.గాని, సమ యంకాని సమయంలో 
తిరుగుతున్నందుకుగాని భయపడి (భయపడినట్లు నటిస్తూ) అమూల్యమైన ఏదైన ఒక 
వస్తువును, రాత్రి, ఆ శిల్పి దగ్గర ఉంచాలి. తరవాత అతడు కైదులో నిర్బంధితుడై వానిని 


ధర్మస్టీయమ్‌ - జొవనిధకమ్‌ 383 


(నా వస్తువు నా కిమ్మని - తనను కైదునుంచి విడిపించు కొనడంకోసం అన్నట్లు) 
అడగాలి. తిరిగి ఆ వస్తువు అతనికి ఇస్తే అతడు శుద్ధుడని అర్థం. ఇవ్వకపోతే ఆ నిక్షేపాన్ని 
ఇచ్చి దానితో పాటు దొంగకు విధించే జుర్మానా రాజుకు చెల్లించాలి. 


2. (నిక్షేపం తీసికొన్నవాడు మరణించిన ట్లయితే) ఆతని ఇంటికి వెళ్లి ఇంట్లో 
ఉన్నవాళ్లని గుర్తు లున్న వస్తువును, గుర్తులేని రత్నాల వంటి శ్రేష్టవస్తువుల్నీ అడగాలి. 
ఆ రెండింటిలో ఎ ఒక్క దానిని ఇవ్వకపోయినా పైన చెప్పినట్లు చెయ్యాలి. 

3. ధర్మాధికారి తాకట్టులు పట్టైవాని ఇంట్లో ఉండే ఆత డనుభవిస్తూన్న ఆ 
యా సామానులు ఆతనికి ఎలా వచ్చేయో అడగాలి. అతడు చెప్పిన విధంగా ఆ 
వస్తువులు రావడానికి అవకాశం ఉన్నదా లేదా అని అనుమానప్రమాణంచేత (ఊహచేత) 
తెలుసుకోవాలి. అభియోగం చేసినవాని ధనసామర్థ్యాన్ని కూడా తెలుసుకోవాలి. అనగా 
అతడు తాకట్టు పెట్టినట్లు చెపుతున్న వస్తువులు వాని దగ్గర ఉండడానికి అవకాశం 
ఉన్నదా లేదా అనే విషయం తెలుసుకోవాలి. 

4. నిక్షేపాన్ని నిరాకరించించినందుకు చెప్పిన వ్యవహారవిధానాన్ని పట్టి 
రహస్యంగా ఏర్పరచుకొన్న ఒప్పందాలు కూడా (రహస్యంగా తీసుకొన్న అప్పులు, 
గాంధర్వవివాహాదులు) వివరించినట్లే. 
నో, తస్మాత్‌ సాక్షిమదచ్చన్నం కుర్యాత్సమ్యగ్విభాషితమ్‌, 

స్య పరే వా జనే కార్యం దేశకాలాగ్రవర్ణతః. 
ఇతి కౌటిలీయార్ధశా(స్తే ధర్మస్థీయే తృతీయాధికరణే ద్వాదశో౭ధ్యాయః బెపనిధికమ్‌; 

ఆదితః ఎకోససప్తతితమః. 

వ్యా. అందువల్ల (ఒక వస్తువును తీసుకొనలేదని అపలాపం చేయడానికి 
అవకాశం ఉండడంవల్ల) తనవాళ్ల దగ్గరనే అయినా, ఇతరుల దగ్గర నైనా, ఒక 
వస్తువును ఉంచేటప్పుడు సాక్షుల సమక్షంలో, రహస్యంగా కాకుండా (బహిరంగంగా) 
దేశం, కాలం, వస్తువుల మొత్తం సంఖ్య, వాటి స్వరూపం (వర్ణం) మొదలైన విషయాలన్నీ 
స్పష్టంగా మాట్లాడుకొని ఆ పని చెయ్యాలి. 

“బాలానందిని” అనే కౌటిలీయార్థశాస్రాంధ్రవ్యాఖ్యానంలో ధర్మస్థీయం అనే తృతీయాధికరణంలో, 
బెపనిధికం అనే పన్నెండవ అధ్యాయం, ప్రారంభంనుంచి అరవైతొమ్మిదవ అధ్యాయం సమాప్తం. 


384 కౌటిలీయమ్‌ అర్థళాన్తమ్‌ 
అథ త్రయోదశో౬ధ్యాయః. 


పజ్బుషష్టితమం ప్రకరణమ్‌, దాసకర్మకరకలుః 
(Law Concerning slaves and Labourers, 


మూ. 1. ఉదరదాసవర్ణమ్‌ ఆర్యటప్రాప్తమ్‌ అప్రాప్తవ్యవహారం శూద్రం 
విక్రయాధానం నయతః స్వజనస్య ద్యాదశపణో దబ్బ్ణః. వైశ్యం ద్విగుణః. 
క్షత్రియం త్రిగుణ:. బ్రాహ్మణం చతుర్గుణః. పరజనస్య పూర్వమధ్యమోత్తమవధా 
దణ్ఞాః క్రేతృశోత్తాణాం చ. 

2. మైచ్చానామదోషః ప్రజాం విక్రేతుమాధాతుం వా. న త్వేవార్యస్య 
దాసభావః. 

3. అథ వా ఆర్యమాధాయ కులబన్గ్ధనే ఆర్యాణామాపది నిష్టయం 
చాధిగమ్య బాలం సాహాయ్యదాతారం వా పూర్వం నిష్కీణీరన్‌. 

వ్యా. 1. పొట్టకోసం దాసుడైనవానిని తప్ప ఆర్యుడు, మైనారిటీ తీరనివాడూ 
అయిన (ఆప్రాప్తవ్యవహారం) శూద్రుణ్ని అమ్మినా, తాకట్టు పెట్టినా, అలా చేసినవాడు 
బంధువైతే పన్నెండు పణభాల దండం, వెశ్యుణ్ని అలా చేసినవానికి ఇరవైనాలుగు 
పణాలు; క్షత్రియుబ్ది చేసినవానికి ముప్పై ఆరు పణాలు దండం. (బ్రాహ్మణుని అలా 
చేసినవానికి నలభైఎనిమిది పణాలు దండం. బంధుజనులు కాక ఇతరులు శూద్రాదులను 
అమ్మినా, తాకట్టు పెట్టినా, అలా చేయబడినవాడు శూద్రుడైతే పూర్వసాహసదండం, 
వెళ్యుడైతే మధ్యమసాహసదండం, క్షత్రియుడైతే ఉత్తమసాహసదండం, బ్రాహ్మణుడైతే 
మరణదండం విధించాలి. ఈ దండాలు కొన్నవాళ్లకీ, సాక్షులకీ కూడ విధించాలి. 

' 2. మ్లైచ్చులు సంతానాన్ని అమ్మినా, తాకట్టు పెట్టినా అపరాధం కాదు. ఎట్టి 

పరిస్థితిలోనూ ఆర్యునికి దాసత్వం ఉండకూడదు. a wae a 

3. లేదా కుటుంబానికి చాలా క్లిష్టపరిస్థితులు ఎర్పడినప్పుడూ, చాలమంది 
ఆర్యులకు ఆపద సంభవించినప్పుడు కొంత ధనం తీసుకొని (ఆర్య) బాలుణ్ణి తాకట్టు 
పెట్టవచ్చును, తాకట్టు విడిపించుకొనడానికి సరిపడినంత ధనం కూర్చుకొన్న వెంటనే 


ధర్మస్టీయమ్‌ - దొనళర్శకరకల్ప: 385 


ముందుగా బాలుణ్ణి విడిపించాలి. ఎవరైనా (బాలుడు కానివాడు) తనంత తానుగా 
సహాయంచేయడానికి వచ్చి తాకట్టుకు లోనైతై వానిని ముందు విడిపించాలి. 

మ్మ 1; సకృదాత్మాధాతా నిష్పతితః సీదేత్‌. ద్విరన్యే నాహితకః. 
సకృదుభౌ పరవిషయాభిముఖౌ. 

2. విత్తాపహారిణో వా దాసస్య ఆర్యభావమపహరతః అర్ధదణ్ణ:. 
నిష్పతితడ్రేతవ్యసనినామాధాతా మూల్యం భజేత. 

3. (పేతవిణ్మూత్రోచ్చిష్టగ్రహణ మాహితస్య నగ్నస్నాపనం, దణ్ఞ(ప్రేష 
ణమ్‌, అతిక్రమణం చ స్రీణాం మూల్యనాశకరమ్‌. ధాత్రీపరిచారికార్టసీతికోప 
చారికాణాం చ మోక్షకరమ్‌. సిద్ధముపచారకస్యాభిప్రజాతస్య అపక్రమణమ్‌. 

4. ధాత్రీమాహితికాం వా అకామాం స్వవశామధిగచ్చతః పూర్వః 
సాహసదలజ్ణః. పరవశాం మధ్యమః.కన్యామాహితికాం వా స్వయమన్యేన వా 
దూషయతః మూల్యనాశః. శుల్కం తద్దిగుణశ్చ దల్ణః. 

వ్యా. 1. తనను తానే తాకట్టు పెట్టుకొన్నవాడు పారిపోయిన ట్లయితే అతడు 
తరవాత తాకట్టుగా పరిగణింపబడడు, జీవితాంతం దాసుడైపోవాలి. మరొకరు తాకట్టు 
పెట్టినవాడు రెండు పర్యాయాలు పారిపోతే తాకట్టుగా పరిగణింపబడక దాసుడైపోతాడు. 
పైన రెండు రకాలవాళ్లూ కూడ ఒక్కసారి మాత్రమే శత్రుదేశం వైపు పారిపోయినా పైన 
చెప్ప నట్టు అవుతారు. 

2. దాసుడుగా ఉన్నవాడు యజమాని ధనాన్ని అపహరిస్తే వానికి ఆర్యుని 
ధనం అపహరిస్తే ఎంత దండమో దానిలో సగం దండం విధించాలి. (గ.శా.) (ఆర్యుణ్ది 
దాసునిగా ఉంచుకొన్నవానికి అరదండం) తాకట్టుగా ఉంచబడినవాడు పారిపోయినా, 
మరణించినా, ఆపదలలో చిక్కుకొన్నా తాకట్టు పెట్టినవాడు బుణం చెల్లించాలి. 


3. తాకట్టు పెట్టిన స్రీచేత గాని పురుషునిచేత గాని శవాలను, మలమూత్రాలను, 
ఎంగిళ్లను తీయించినా, తాకట్టు పెట్టిన స్రీచేత నగ్నపురుషునికి స్నానం చేయించినా, 
ఆమెను శిక్షించినా, ఆమెను అనుభవించినా అప్పు తీసుకొన్న ధనం నశిస్తుంది. అనగా 
అలాంటి తాకట్టులో ఉన్నవాళ్లు అప్పు తీర్చవలసిన పనిలేదు. ధాత్రి (పిల్లలను 
పెంచడంకోసం కుదర్చుకొన్న స్త్రీ), పరిచారిక (ఇంటి బైట పని చేసేది) సగం కౌలుకు 
వ్యవసాయం చేసే స్త్రీ ఉపచారిక (పక్కలువేయడం, చామరం పట్టడం మొదలైన 


386 కౌటిలీయమ్‌ అర్ధశాస్తమ్‌ 


ఇంట్లోని పనులుచేసే స్త్రీ వీళ్లచేత ఇలాంటి పనులు చేయిస్తే వాళ్లు మోక్షం పొందవచ్చు, 
అనగా ఆ యజమానిని విడిచి వెల్తిపోవచ్చును. ఉపచారం చేయడానికి కుదిరినవాడు 
లేదా కుదిరిన స్రీ సంతానం కన్నట్టయితే విడిచివెళ్లిపోవడం న్యాయసంమతమే. (దీని 
భావం స్పష్టంగా లేదు). దాసిగా ఉన్న స్రీయొక్క భర్త ఆమెతో పాటు అదే జీతానికి 
ఒకనివద్ద పని చేస్తూండగా వానికి ఆమెయందు పుత్రులు పుట్టినట్లయితే అతడు 
దాసత్వం విడిచి వెళ్లిపోవడంలో దోషం లేదు అని గ.శా. ఈ అర్థం కూడా అంతగా 
కుదరడం లేదు. 'అభిప్రజాతస్య' అనే పదానికి ఉత్తమకులంలో పుట్టినవాడు అని 
అర్థం చెపితే - “ఉత్తమకులంలో పుట్టినవాడు ఏ కారణంచేతనైనా ఉపచారకుడుగా 
చేరితే అతడు ఆ జీవితాంతం అలాగే ఉండకుండా మధ్యయందు ఉపచారం 
చేయించుకొంటున్నవానిని విడిచి వెల్లిపోవచ్చును ' అని ఈ వాక్యానికి అర్ధం చెప్పవచ్చును. 

ఇష్టం లేని స్వతంత్రురాలైన (అనగా భర్త సంరక్షణలో లేని) ధాత్రిని కాని, 
తాకట్టు పెట్టబడిన స్త్రీని గాని చెరచిన వానికి పూర్వసాహసదండం. పరాధీనురాలైన 
దానిని చెరచినవానికి మధ్యమసాహసదండం. ఆహితిక (తాకట్టు పెట్టిన) కన్యను 
స్వయంగా చెరచినా, ఇతరులచేత చెరిపింపచేసినా అప్పిచ్చిన సామ్ము నశిస్తుంది 
(పోతుంది), ఆమెకు కన్య కివ్వవలసిన శుల్కం ఇవ్యాలి; దానికి న. రాజుకు 
జుర్మానా చెల్లించాలి. 


మూ. 1. ఆత్మవిక్రయిణ: ప్రజామ్‌ ఆర్యాం విద్యాత్‌. ఆత్మాధిగతం 
స్వామికర్మావిరుద్ధం లభేత, పిత్యం చ దాయమ్‌. మూల్యేన చార్యత్వం 
గచ్చేత్‌. తేన ఉదరదాసాహితకౌ వ్యాఖ్యాతె. 

2. ప్రక్షేపానురూవశ్చాస్య నిష్కయః. దణ్బప్రణీతః కర్మణా 
దణ్బముపనయేత్‌.. 

3. ఆర్యప్రాణో ద్యజావ్నతః కర్మకాలానురూపేణ మూల్యేనార్ధిన వా 
విముచ్యేత.. 

4. గృహజాతదాయాగతలబ్బ క్రీతానామన్యతమం దాసమూనాష్టవర్ణం 
విబన్గుమ్‌ అకామం నీచే కర్మణి విదేశే దాసీం వా సగర్భామ్‌ అప్రతివిహిత గ 
ఛర్మజ్యాం విక్రయాధానం నయతః *పూర్వః సాహసదణ్నః, క్రేతృశ్రోత్యా ణఅాల్బ. 


ధర్శస్టీయమ్‌ - దాసకర్శకరకల్ప:ః 387 


వ్యా. 1. తనను తాను అమ్ముకొన్న దాసుడైనా వాని సంతానం మాత్రం 
ఆర్యత్వం కలదిగానే ఉంటుంది. అనగా వాని పుత్రాదులు ఆర్యులే కాని దాసులు 
కారు. ఆత్మవిక్రయి, స్వామికార్యాలకు విరుద్ధం కాకుండా, తాను సంపాదించుకొన్న 
ధనాన్ని, తండ్రి ఆస్తిని కూడ పొందవచ్చును. తాను అప్పు తీసికొన్న ధనం తిరిగి ఇచ్చివేసి 
ఆర్యత్వాన్ని పొందవచ్చును. ఈ చెప్పిన దంతా ఉదరదాసుని (భుక్తికోసం దాసుడైనవాని) 
విషయంలోను, తాకట్టు పెట్టబడిన వాని విషయంలోనూ కూడా వర్తిస్తుంది. 


2. ఆత్మవిక్రయి తనను విడిపించుకొనడం కోసం కొన్నవానికి ఇచ్చే.సామ్ము 
ఆతడు ఎంత సొమ్ము పెట్టి తనను కొన్నాడో దానికి అనుగుణంగా ఉండాలి. 


3. జరిమానా చెల్లించవలసినవాడు ధనం లేకపోతే జరిమానాకు బదులు పని 
చేసి విడుదల పొందవచ్చును. 


4. యుద్ధంలో పట్టుబడ్డ ఆర్యుడు ఇంతకాలం పాటు పనిచేస్తాను అని 
నిర్ణయించుకొని ఆ విధంగా పని చేస్తి గాని, ఎదో వెల కట్టించి దానిలో సగం ఇచ్చి గాని 
విముక్తి పొందవచ్చును. 


5. ఇంట్లో పుట్టినవాడు, దాయం ద్వారా లభించినవాడు, ఎక్కడనో దొరికినవాడు, 
కొనబడినవాడు అని నాలుగు విధాలైన దాసులలో ఎనిమిది సంవత్సరాల లోపువాడు, 
బంధువులు లేనివాడు, ఇష్టం లేనివాడూ అయిన దాసుణ్ణి, నీచకర్మ చేయడానికి 
నియోగించినా, విదేశంలో అమ్మివేసినా, తాకట్టు పెట్టినా, అట్లె గర్భవతియైన దాసిని 
ప్రసవానికి కావలసిన ఖర్చులకు ఎర్పాట్ట్లు ఏవీ చేయకుండా విదేశంలో అమ్మివేసినా, 
తాకట్టు పెట్టినా అమ్మినవానికి, కొన్నవానికి, సాక్షులకూ కూడ పూర్వసాహసదండం. 

మూ. 1. దాసమనురూపేణ నిష్క్రయేణ ఆర్యమకుర్వతః ద్వాదశపణో 
దణ్ణః. సంరోధశ్చాకరణాత్‌. దాసద్రవ్యస్య జ్ఞాతయో దాయాదాః. తేషామ్‌ 
అభావే స్వామి. 

2. స్వామినః స్వస్యాం దాస్యాం జాతం సమాతృకమ దాసం విద్యాత్‌. 
గృహ్యా చేత్‌ కుటుమ్పార్దచిన్తనీ మాతా, భ్రాతా, భగినీ చాస్యా అదాసాః స్యుః. 

3. దాసం దాసీం వా నిష్కాయ పునర్విక్రయాధానం నయతః 
ద్వాదశపణో దణ్ణః అన్యత్ర స్వయంవాదిభ్యః. ఇతి దాసకల్పః 


388 కౌటిలీయమ్‌ అర్ధశాస్తమ్‌ 


4. కర్మకరస్య కర్మసంబన్గమాసన్నాః ఐద్యుః. యథాసంభాషితం 
వేతనం లభేత. కర్మకాలానురూపమ్‌ అసంభాషితవేతనమ్‌. కర్షకః సస్యానాం, 
గోపాలకః నర్పిషాం, 'వైదేహకః పణ్యానామాత్మనా వ్యవహృతానాం, 
దశభాగమసంభాషితవేతనో లభేత. సంభాషితవేతనస్తు యథాసంభాషితమ్‌. 

వ్యా. 1. దాసుడుగా ఉన్నవాడు తనను విడిపించుకొనడానికి కావలసిన ధనం 
(నిష్ట్రయం) ఇచ్చి విడవవలసిందని అడిగినప్పుడు ఆ విధంగా ఆతనికి దాసత్వంనుంచి 
విడుదల ఇచ్చి అర్యుణ్జిగా చేయని వానికి పన్నెండు పణాల జుర్మానా. దాసుణ్ణి 
ఆర్యునిగా చేసే వరకు చేయనివానిని బంధించాలి. దాసుని (ద్రవ్యానికి ఆతని 
బంధువులే దాయాదులు. జ్ఞాతు లెవరూ లేని పక్షంలో ఆ ధనం స్వామికి చెందుతుంది. 

2. దాసిగా ఉన్న స్రీయందు స్వామికి సంతానం కలిగితే ఆ సంతానానికీ, తల్లికీ 
కూడ (దాసీకి కూడ) దాసత్వం ఉండదు. ఆ దాసిగా ఉన్న స్త్రీ గృహ్యగా (ఇల్లాలుగా) 
అయి కుటుంబవిషయా లన్నీ చూచుకుంటుంటే ఆమె తల్లికీ, సోదరులకూ, సోదరీలకు 
దాసత్వం తొలిగిపోతుంది. 

3. దాసుణ్ణి గాని,దాసీని గాని నిష్రయం చేసిన తరవాత (వాల్లివ్వవలసిన 
ధనం రాబట్టుకొని విడుదల ఇచ్చిన తరవాత) మళ్లీ వాళ్లను అమ్మినా, తాకట్టు పెట్టినా 
పన్నెండు పణాల జుర్మానా. అయితే నిష్క్రయం పాందినవాళ్లే అందుకు అంగీకరిస్తే 
దోషం లేదు.ఇది దాసవిధానం. 

4. కర్మకరులు తాము చేయవలసిన పనులు శ్రద్దగా చేస్తున్నారా లేదా అనే 
విషయంలో దగ్గరగా ఉండి (అధికారులు) పరిశీలిస్తూండాలి. ఆ వ. 
మాట్లాడుకున్నట్లుగా జీతం లభించాలి. ముందుగా మాట్లాడుకొనకపోతే ఎంత సే 
కర్మ చేశారో దానిని పట్టి వాళ్లకు జీతాలు ఇవ్వాలి. ఇంత జీతం అని న 1. 
వ్యవసాయం చేసేవానికి సస్యాలలో పదవవంతు, గోపాలకునికి నేతిలో పదవ వంతు 
వర్తకునికి ఆతడు వ్యవహరించే (కొనడం అమ్మకం చేసే) సరుకులో పదవ వంతు 
ఇవ్వాలి. జీతం గూర్చి ముందుగానే మాట్లాడుకొని ఉన్నట్లయితే మాట్లాడుకొన్నంత 
జీతం మాత్రమే ఆతనికి ఇవ్వాలి... .. 

మూ. 1 కారు శిల్పి కుశీలవ చికిత్సక వాగ్టీవన పరిచారకాదిః 
ఆశాకారకవర్గస్తు యథాన్యః తద్విధః కుర్యాత్‌. యథా వా కుశలాః కల్పయే 


ధర్శస్టేయమ్‌ - దానకర్శకరకల్ప: 389 


యుః తథా వేతనం లభేత. సాక్షిప్రత్యయమేవ స్యాత్‌, సాక్షిణామభావె యతః 
కర్మ తతో _నుయుజ్లత, 


2. వేతనాదానే దశబన్లో దల్బః, షట్పణో వా. అపవ్యయమానే 
ద్వాదశపణో దణ్ణః. పజ్బుబన్లా వా. 

3. నదీవేగ జ్వాలా స్తేన వ్యాలోపరుద్దః సర్వస్వపుత్రదారాత్మదానేన 
ఆర్తః త్రాతారమాహూయ నిస్తీర్ణః కుశలప్రదిష్టం వేతనం దద్యాత్‌. తేన 
సర్వత్రార్తదానానుశయాః వ్యాఖ్యాతాః. 

వ్యా. 1. కారువులు (వడ్రంగులు మొ.), శిల్పులు, పాటలు పాడేవాళ్లు, 
వైద్యులు, మాటలతో జీవించేవాళ్లు (వాగ్గీవులు= హరికథలు బుజ్జకథలు మొదలైనవి 
చెప్పేవాళ్లు), పరిచారకులు మొదలైన ఆశాకారికుల (ప్రజలవల్ల మనకేమైనా లభిస్తుంది 
అనే ఆశతో పని చేసేవాళ్ల) వర్గాలకు చెందిన వాళ్లు- ఆ రకం మనుష్యులు తమ పనులు 
ఎలా చేస్తారో అలా చెయ్యాలి. లేదా ఈ పనులలో నేర్చు గలవాళ్లు ఏ విధంగా నిర్ణయిస్తే 
ఆ విధంగా జీతం తీసుకోవాలి. ఎవైనా వివాదాలు వస్తే వాటి నిర్ణయం సాక్షులను పట్టి 
మాత్రమే చెయ్యాలి. సాక్షు లెవరూ లేకపోతే పూర్వం ఇలాంటి పని చేసి నప్పుడు 
మరొకరు వానికి ఎంత జీతం ఇచ్చారో అది తెలుసుకొని (న్యాయాధికారి) నిర్ణయించాలి. 


2. జీతం ఇవ్వకపోతే ఇవ్వవలసిన జీతంలో పదవ వంతు లేదా ఆరు పణాల 
జుర్మానా. జీతం తీసికొని తీసికొనలేదని అసత్యం పలికే కారువులు మొదలైనవాళ్లకి 
పన్నెండు పణాలు లేదా జీతంలో ఐదవ వంతు జుర్మానా. 


3. నదీవేగం, అగ్నిజ్వాలలు, దొంగలు, క్రూరమృగాల ఆక్రమణం ఈ 
ఆపదలలో చిక్కుకొని నన్ను రక్షించిన వాళ్లకి నా సర్వస్వం ఇస్తాను, నా పుత్రుల్ని ఇస్తాను, 
నా భార్యను ఇస్తాను, నన్నే ఇచ్చేస్తానంటూ ఆర్తనాదాలు చేసినవాడు ఎవరిచేతనైనా 
రక్షించబడి నప్పుడు ఈ విషయాలు బాగా తెలిసినవాళ్లు నిర్ణయించిన సామ్ము ఆ 
రక్షించినవానికి ఇవ్వాలి. (తాను ఇస్తా నని అన్నవి ఇవ్వని పక్షంలో అని గ.శా.) దీనిని పట్టి 
ఆర్తుడు ఇవ్వవలసిన దానిని ఇవ్వని (అనుశయం) సంఘటనల నన్నింటినీ వివరించినటై. 
అనగా పైన చెప్పిన ఆపదలే కాక ఇతర ఆపదలనుండి రక్షణ పొంది అనుశయం 


390 కొటిలీయమ్‌ అర్థశాన్తమ్‌ 


(మాటమీద నిలబడకపోవడం) జరిగిన చోట్ల అన్నింటిలో ఈ నియమమే వర్తిస్తుంది. 
శ్లో లభేత పుంశ్చలీ భోగం సంగమస్యోపలిబ్గినాత్‌, 

అతియాచ్చా తు జీయేత దౌర్మత్యావినయేన వా. 
ఇతి కౌటిలియార్ధశాస్తే ధర్మస్టీయే తృతీయాధికరణే త్రయోదశో౬ధ్యాయః, దాసకర్మ 
కర్మకల్పో, దాసకల్సః, కర్మకరకల్పే స్వామ్యధికారః, ఆదితః సప్తతితమో౬ధ్యాయః. 


వ్యా. పుంశ్చలి (జారిణి యైన స్త్రీకి సంగమంచేసి నట్లు గుర్తులు తెలిసిన 
తరవాతనే భోగం (భోగానికి జీతం) ఇవ్వాలి. ఎక్కువగా అడిగినా, పురుషుని విషయంలో 
చెడ్డ అభిప్రాయంతోను, పాగరుమోతుతనంతోను ప్రవర్తించినా శిక్షించాలి. 


“బాలానందిని అనే కౌటిలీయార్థశాస్రాంధ్రవ్యాఖ్యానంలో ధర్మస్టీయం అనే తృతీయాధికరణంలో 
దాసకర్మకరకల్పం, దాసకల్పం, కర్మకరకల్పం, స్వామ్యధికారం అనే సదమూడవ ర 
ప్రారంభంనుంచి డెబ్బైెయవ అధ్యాయం సమాప్తం. 


అథ చతుర్దశో ఒధ్యాయః 


షట్నష్టితమం ప్రకరణమ్‌ - కర్మకరకల్సః సంభూయసముత్తానమ్‌ 


(undertaking a partnership) 


మూ. 1. గృహీత్వా వేతనం కర్మ అకుర్వతః భృతకస్య ద్వాదశపణో 
దణ్ణః సంరోధశ్చాకరణాత్‌. 

2. అశక్తః కుత్సితే కర్మణి వ్యాధా వ్యసనే వా అనుశయం లభేత, 
పరేణ వా కారయితుమ్‌. తస్య వ్యయకర్మణా లభేత భర్తా వా కారయితుమ్‌. 

3. నాన్యస్త్వయా కారయితవ్యః మయా వా నాన్యస్య కర్తవ్యమ్‌ 
ఇత్యవరోధే భర్తుః అకారయతః భృతకస్య అకుర్వతః వా ద్వాదశపణ: దణ్ణః. 
కర్మనిష్టాపనే భర్తురన్యత్ర గృహీతవేతనో నాపకామః కుర్యాత్‌. 

4. wr కృతమేవ విద్యాదిత్యాచార్యాః. 


వ్యా. 1. జీతం తీసికొని పని చెయ్యని భృత్యునికి పన్నెండు పణాల దండం. 


చ 
ల 
లైలా 
ర 
శి 
CEN 


ంభూయనముత్త్లానమ్‌ 391 


ఆ పని పూర్తిచేసేవరకు వానిని బంధించాలి. 

2. చేయవలసిన పని నీచమైనా, వ్యాధి వచ్చినా, ఆపదలలో నున్నా చేస్తా నన్న 
పని చేయజాలని భృత్యునికి విడుదల ఇవ్వాలి, లేదా మరొకరిచేత ఆ పని చేయించడానికి 
అనుమతించాలి. లేదా భర్త (యజమాని) అలాంటి భృత్యుని ఖర్చుతో తన పని 
చేయించుకొనడానికి అనుమతి పొందాలి (న్యాయాధికారినుంచి). 

3. “నువ్వు మరొకరిచేత ఎవరిచేతా పనిచేయించుకొనకూడదు; నేను కూడ 
మరెవ్వరికీ పని చేయకూడదు” అని అంగీకారం కుదుర్చుకొన్న తరవాత పని 
చేయించుకొనకపోతే, భర్తకు, పనిచేయకపోతే భృతకునికీ పన్నెండు పణాల దండం. 
తనను పనికి కుదుర్చుకొన్న భర్త ప్రభువుకు చేయవలసిన పని చేసివేసిన తరవాత 
మరొకని దగ్గర జీతం తీసికొన్న కర్మకరుడు,తనకు ఇష్టం లేకపోతే మొదటివాని దగ్గర 
పని చేయవలసిన పని లేదు. 

4. పని చేయడానికి వచ్చిన కర్మకరునిచేత పని చేయించుకొనకపోతే అతడు 
పని చేసినట్లె భావించాలి (అనగా అతడు తీసికొన్న జీతం తిరిగి ఇవ్వవలసిన పని లేదని 
భావం) అని ఆచార్యుల అభిప్రాయం. 

మూ. 1. నేతి కౌటిల్యః. కృతస్య వేతనం, నాకృతస్య అస్తి. స 
చేదల్పమపి కారయిత్యా న కారయేత్‌, కృతమేవ అస్య విద్యాత్‌. దేశకాలాతి 
పాతేన కర్మణామన్యథాకరణే వా నాసకామః కృతమనుమన్యేత సంభాషితా 
దధికక్రియాయాం ప్రయాసం న మోఘం కుర్యాత్‌. 

2. తేన సంఘభృతా వ్యాఖ్యాతాః-తేషామాధిః సప్తరాత్రమాసీత. 
తతో౭న్యముపస్థాపయేత్‌ కర్మనిష్పాకం చ. న చానివేద్య భర్తుః సంఘః 
కంచిత్‌ పరిహరేత్‌ ఉపనయెద్వా. తస్యాతిక్రమే చతుర్వింశతిపణో దళ్ఞః. 
సంఘేన పరిహృతస్య అర్థదబ్ఞః. ఇతి భృతకాధికారః. 

వ్యా. 1. అది యుక్తం కాదని కౌటిల్యుడు అంటాడు. జీతం చేసిన పనికే కాని 
చేయనిదానికి కాదు. అయితే ఆ యజమాని కొంచెమైనా పని చేయించుకొని తరవాత 
చేయించుకొనకపోతే అప్పుడు ఆ భృత్యుడు అంత పనీ చేసినట్లె భావించాలి. పని చేసే 
భృత్యుడు తగిన దేశాన్నీ కాలాన్నీ దాటపెట్టినా, చెప్పినదానికి విరుద్దంగా చేసినా 
యజమాని ఇష్టపడకపోతే ఆ పనిని అనుమతించవలసిన పని లేదు మాటలాడు 


పష కౌటిలీయమ్‌ అర్ధశాన్తమ్‌ 


కొన్నదానికంటె ఎక్కువ పని చేసిన ట్లయితే భృత్యుని శ్రమను వ్యర్థం చేయగూడదు. 

2. ఇంతవరకూ చెప్పినది సంఘభృతుల (సంఘంగా ఎర్పడిన కర్మకరుల - 
labour unions) విషయంలో కూడా వర్తిస్తుంది. సంఘానికి చెందినవాళ్ల ఆధి (పనిలో 
నియమించడం) ఎడు రోజులు (ఒక వారం) అమలులో ఉంటుంది. తరవాత ఆ 
సంఘం ఆ పనికి మరొకరిని లేదా మరి కొంతమందిని పంపాలి. వెనుకటి సంఘంవాళ్లు 
చేసిన పనిని కొత్తవాళ్లకి తెలపాలి. భర్తకు (పనిచేయించుకొనే యజమానికి) తెలపకుండా, 
ఉన్నవాళ్ల నెవరినీ తొలగించకూడదు. క్రొత్తవాళ్లని తీసికొని రాగూడదు. ఈ నియమాన్ని 
అతిక్రమించినవాళ్లకి ఇరవైనాలుగు పణాల దండం. సంఘంచేత తొలగించబడినవానికి 
పన్నెండు పణాల దండం. ఇది భృతకాధికారం - కర్మకరులకు సంబంధించిన 
విషయాలు చేప్పే ప్రకరణం. 

ము; సంఘభృతాః సంభూయసముత్తాతారో వా యథాసంభాషితం 
వేతనం సమం వా విభజేరన్‌. 

2. కర్షకవైదేహకా వా సస్యపణ్యారమృపర్యవసానాన్తరే సన్నస్య 
యథాకృతస్య కర్మణః ప్రత్యంశం దద్యుః. పురుషోపస్థానే సమగ్రమంశం 
దద్యుః. నంసిద్దే తూద్ధ్భృతపణ్య సన్నస్య తదానీమేవ ప్రత్యంశం 
దద్యుః.సామాన్యా హి పథి సిద్ధిరసిద్ధిశ్చ. 

3. ప్రక్రాన్తే తు కర్మణి స్వస్థస్య అపక్రామతః ద్వాదశపణో దణ్ణః. న 
చ ప్రాకామ్యమపక్రమణే. 

4. చోరం త్వభయపూర్వం కర్మణః Bees గాహయేత్‌; 
దద్యాత్‌ ప్రత్యంశమభయం చ. పునః స్తేయే ప్రవాసనమ్‌ అన్యత్ర గమనే చ. 
మహాపరాధే తు దూష్యవదాచరేత్‌. 

వ్యా. 1. నంఘభృతులు (సంఘంగా ఎర్పడి పని చేసే భృత్యులు), 
సంభూయసముత్లానం చేసేవాళ్లు (ఒక సంఘంగా ఏర్పడి వర్తకం చే] సవాళ్లు) వచ్చిన 
వేతనాన్ని లేదా లాభాన్ని ముందుగా మాట్లాడుకొన్న ప్రకారం పంచుకోవాలి. లేదా 
సమంగా పంచుకోవాలి, 

2. కర్షకసంఘంలోను, వర్తకుల సంఘంలోనూ, సస్యం ప్రారంభించి 
పర్యవసానం చెందే లోగా లేదా వస్తువుల అమ్మకం ప్రారంభం అయి పూర్తి అయే లోగా, 


ధర్మస్టీయమ్‌ - నంభూయనముత్తానమ్‌ 393 


ఎవడైనా ఒకడు వ్యాధిగ్రస్తుడైతే, అతడు ఎంత పని చేసి ఉన్నాడో దానిని పట్టి వాని 
వాటా ఇవ్వాలి. ఆతడు తనకు బదులు మరొక పురుషుణ్ణి పంపి నట్లయితే ఆతనికి పూర్తి 
వాటా ఇవ్వాలి. అందరూ కలిసి తీసికొనివచ్చిన సరుకు సంసిద్ధమైతే (అమ్మకం మొద 
లైనవి పూర్తి అయితే) జబ్బు పడ్డవాని వాటా అక్కడి కక్కడనే ఇచ్చివేయాలి. మార్గంలో 
సరుకు జాగర్తగా ఉండడం ఉండకపోవడం రెండూ కూడ జరగవచ్చును కదా? 

3. పని ప్రారంభం అయిన తరవాత భాగస్టుడు అరోగ్యంగా ఉండి కూడొ 
వ్యవసాయం, వర్తకం మొదలైన ఆ పనులనుంచి తప్పుకుంటే వానికి పన్నెండు పణాల 
దండం. జరిమానా కట్టాను కదా అని అతడు వెళ్లిపోవడానికి కూడా వీలులేదు. 

4. వర్తకసంఘాదులలో ఎవడైనా దొంగతనం చేసినట్లు అనుమానం ఉంటే 
వానికి అభయం ఇచ్చి, పనిలో వానికి రావలసిన వాటా కూడా ఇచ్చి వానిని పట్టించాలి. 
అనగా 'నిన్నేమీ చెయ్యము; నీ వాటా కూడా నీకిస్తాం, నిజం చెప్పు' అని వానిచేత చేసిన 
చౌర్యం ఒప్పించాలి. చెప్పిన ప్రకారం అభయం ఇచ్చి వాని వాటా కూడా వానికి 
ఇచ్చివేయాలి. మళ్లీ మరొక మాటు చౌర్యం చేసినా, సంఘాన్ని విడిచి వెళ్లిపోయినా 
వానిని దేశాంతరం పంపివేయాలి. పెద్ద అపరాధం చేస్తే మాత్రం దూష్యుణ్ణీ (దేశద్రోహాదులు 
చేసినవాణ్ణి) శిక్షించినట్లు శిక్షించాలి. 

మూ. 1. యాజకాః స్వప్రచారద్రవ్యవర్ణం యథాసంభాషితం వేతనం 
సమం విభజేరన్‌. 

2. అగ్నిష్టోమాదిషు చ క్రతుషు దీక్షణాదూర్ధ్వం యాజకః సన్నః 
పజ్బమమంశం లభేత. సోమవిక్రయాదూర్ధ్వ్యం చతుర్భ్ణమంశమ్‌. మధ్యమోప 
సదః ప్రవర్గ్యొద్వాసనాదూర్ధ్యం తృతీయమంశమ్‌. మధ్యాదూర్యమర్థమంశమ్‌. 
సుత్యే ప్రాతఃసవనాదూర్ధ్థ్వ్యం పాదోనమం శమ్‌. మాధ్యన్దినాత్‌ సవనాదూర్థ్వం 
సమగ్రమంశం లభేత, నీతా హి దక్షిణా భవన్తి. బృహస్పతిసవనవర్ణం 
ప్రతిసవనం హి దక్షిణా దీయన్తే, తేనాహర్గణదక్షిణా వ్యాఖ్యాతాః, 

3. సన్నానామ్‌ ఆదశాహోరాత్రాత్‌ శేషభృతాః కర్మ కుర్ఫుః. అన్యే వా 
స్వప్రత్యయాః. 

వ్యా. 1. యజ్ఞంలో పాల్గొనే బుత్విక్కులు తమ పనులను పట్టి వేరు వేరుగా 
లభించే ద్రవ్యాలను తప్ప మిగిలిన వేతనాన్ని ముందుగా మాట్టాడుకొన్న ప్రకారం 


394 కౌటిలియమ్‌ అర్థకాాన్తమ్‌ 


సమంగా పంచుకొని తీసుకోవాలి. 

2. అగ్నిష్టోమం మొదలైన క్రతువులలో (యజమానుడు) దీక్ష తీసికొన్న 
తరవాత రోగగ్రస్తుడైన బుత్విక్కుకు రావలసిన దక్షిణలో ఐదవ వంతు లభిస్తుంది. 
సోమలత అమ్మడం అయిన తరవాత నాల్గవ వంతు లభిస్తుంది. మధ్యమోపసత్తుకు 
సంబంధించిన ప్రవర్గ్యోద్వాసనం తరవాత మూడవ వంతు లభిస్తుంది. మధ్యమోప 
సత్తుయొక్క ప్రవర్శోద్వాసనం తరవాత సగం లభిస్తుంది. సుత్యాహంతో ప్రాతఃసవనం 
తరవాత నాల్గవ వంతు తగ్గించిన భాగం లభిస్తుంది. మాధ్యందినసవనం తరవాత 
రోగగ్రస్తుడైనా ఆతనికి రావలసిన భాగం అంతా లభిస్తుంది. మాధ్యందినసవనం 
తరవాత దక్షిణలు ఇవ్వడం జరగాలి కదా? బృహస్పతిసవనం తప్ప మిగిలినవాటిలో 
ప్రతీ సవనానికీ దక్షిణలు ఇస్తారు కదా? ఇక్కడ చెప్పిన దానిని పట్టి చాలా రోజుల పాటు 
చేయవలసిన యాగాల దక్షిణలను గూర్చి కూడ చెప్పినట్లే. 

3. జబ్బుపడిన బుత్విక్కులు చేయవలసిన పనులు పది రోజుల వరకు, 
కుదుర్చుకొన్న ఇతర బుత్విక్కులు గాని, విశ్వాసపాత్రులైన ఇతరులు కాని చెయ్యాలి. 


మూ. 1. కర్మణ్యసమాస్తే తు యజమానః సీదేత్‌. బుత్విజః కర్మ 
సమాపయ్య దక్షిణాం హరేయుః. 
2. అసమాప్తే తు కర్మణి యాజ్యం యాజకం వా త్యజతః పూర్వః 


3. శ్లో అనాహితాగ్నిః శతగురయజ్యా చ సహస్రగుః, 
సురాపో వృషలిభర్తా బ్రహ్మహా గురుతల్పగః. 
అసత్రతిగ్రహే యుక్తః స్తేనః కుత్సితయాజకః, 
అదోషస్త షస్త్యక్తు మన్యోన్యం కర్మసంకరనిశ్చయాత్‌. 


ఇతి కౌటిలీయార్ధశార్తు ధర్మస్థీయే తృతీయాధి కరణే చతుర్దశో౭ ధ్యాయః 
అంకం పృకకాతక రం సంభూయసముత్తానమ్‌, ఆదిత ఎకసప్తతితమః. 


వ్యా. 1. కర్మ పూర్తికాకుండా యజమానుడు రోగగ్రస్తుడైతే బుత్విక్కులు ఆ ఆ 
కర్మ పూర్తిచేసి తమకు రావలసిన దక్షిణ తీసుకోవాలి. 


2 కర్మ పూర్తికాకుండా యాజ్యుడు . కుటు. బుత్విక్కును 


ధర్మస్టేయమ్‌ - విక్రీతక్రీతానుళయః 395 


విడిచిపెట్టినా, బుత్విక్కు యజమానుణ్ణి విదిలివేసినా పూర్వసాహసదండం. 

3. నూరు ఆవు లున్నవాడై కూడ అగ్భ్యాధానం చేయనివాడు, వెయ్యి అవు 
లున్నవాడై కూడ యజ్ఞం చేయనివాడు, మద్యం సేవించేవాడు, పతితస్త్రీని వివాహం 
చేసుకొన్నవాడు, బ్రహ్మహత్య చేసినవాడు, గురుభార్యాగమనం చేసినవాడు, చెడ్డ 
దానాలు పట్టేవాడు, దొంగ, చెడ్డవాళ్లకు యాజకుడుగా (పురోహితుడుగా) ఉండేవాడు 
- ఇలాంటి వాళ్లలో యాజ్యుడు యాజకుణ్ణి విడిచి పెట్టినా, యాజకుడు యాజ్యుణ్దీ 
విడిచిపెట్టినా దోషం లేదు. ఎందువల్ల ననగా ఇలాంటి వాళ్లు పాల్గొన్న కర్మ నిశ్చయంగా 
చెడిపోతుంది. 


కౌటిలీయార్థశాస్తంలో ధర్మస్థీయం అనే మూడవ అధికరణంలో దాసకర్మకరకల్పంలో 
భృతకాధికారం, సంభూయసముత్చానం అనే పద్నాల్లవ అధ్యాయం, ప్రారంభం నుంచి 
డెబ్బైజఒకటవ అధ్యాయం సమాప్తం. 


అథ పఇుదశో ఒధ్యాయః 


సప్రషష్టితమం ప్రకరణమ్‌ - విక్రీతక్రీతానుశయః 
(అమ్మకానికి కొనడానికీ సంబంధించిన వివాదాలు) 


మూ. 1. విక్రీయ పణ్యమ్‌ అప్రయచ్చతః ద్వాదశపణో దణ్బః అన్యత్ర 
దోషోపనిపాతావిషహ్యేభ్యః. 

2. పణ్యదోషః దోషః. రాజచోరాగ్స్యుదకబాధ ఉపనిపాతః. 
బహుగుణహీనమార్తకృతం వా అవిషహ్యమ్‌. 

3. వైదేహకానామేకరాత్రావనుశయః. కర్షకాణాం త్రిరాత్రమ్‌. 
గోరక్షకాణాం పజ్బారాత్రమ్‌. వ్యామిశ్రాణాముత్తమానాం చ వర్ణానాం 
వృత్తివిక్రయే సప్తరాత్రమ్‌, 

4. ఆతిపాతికానాం పణ్యానామన్యత్రావి క్రేయమిత్యవరోధేనా. 
నుశయోః దేయః. తస్యాతిక్రమణే చతుర్వింశతిపణో దణ్ణః, పణ్యదశ భాగోవా. 

5. క్రీత్వా పణ్యమప్రతిగృహ్హతః ద్వాదశపణో దణ్నః, అన్యత్ర 


396 కౌట్‌లీయమ్‌ అర్ధళాస్తమ్‌ 


దోషోపని పాతావిషహ్యేభ్యః. సమానశ్చానుశయః విక్రేతురనుశయేన. 

వ్యా. 1. సరుకు అమ్మిన తరవాత దానిని (కొన్నవానికి) ఇవ్వనివానికి పన్నెండు 
పణాలు దండం. దోషం, ఉపనిపాతం అవిషహ్యం - వీటిలో మాత్రం దండం ఉండదు. 

2. సరుకు మంచిది కాకపోవడం '“దోషం*. హటాత్తుగా రాజువల్ల, చోరులవల్ల, 
అగ్నివల్ల, ఉదకంవల్ల కలిగిన ఆపద 'ఉపనిపాతం'. చాలా రెట్లు తక్కువ అయినది 
(అనగా చాలా ఖరీదైన వస్తువును అతిస్వల్పమైన మూల్యానికి అమ్మినా), ఆర్తుడు 
(చాలా కష్టపరిస్థితిలో ఉన్నవాడు) అమ్మినా అది “అవిషహ్యం . 

3. వర్తకులకు ఒక రోజు మాత్రమే అనుశయం. (అమ్మిన సరుకు ఇవ్వకుండా 
ఉండడానికి అనుమతించ దగిన కాలం. అనుశయం అనగా అనుకున్న బేరం 
మొదలైనదానిని వెనుకకు తీసుకోవడం) కర్షకులకు మూడు రోజులు అనుశయం. 
గోరక్షకులకు ఐదు రోజులు అనుశయం. మిశ్రవర్దాలవాళ్లు, ఉత్తమవర్జాలవాళ్లు తమ 
వృత్తికి సాధనమైన వాటిని అమ్మినప్పుడు ఏడు రోజులు అనుశయం. 

4. వెంటనే అమ్మదగిన (నిలవ ఉండని) సామానుల విషయంలో “వీటిని 
మరొకరికి అమ్మగూడదు' అని షరతు (అవరోధం) పెట్టి అనుశయం ఇవ్వాలి. ఆ షరతు 
ను పాటించకపోతే ఇరవైనాలుగు పణాలు లేదా ఆ సరుకులో పదవవంతుదండం. 

5. పణ్యాన్ని కొన్న తరవాత దానిని తీసికొననివానికి పన్నెండు పణాల దండం. 
దోష-ఉపనిపాత-అవిషహ్యాలు కారణంగా తీసికొనకపోతే అపరాధం లేదు. అమ్మిన 
వానికి ఎంత అనుశయమో కొన్నవానికి కూడ అంతే అనుశయం. 

మూ. వివాహానాం తు త్రయాణాం పూర్వేషాం వర్ణానాం పాణిగ్రహణా 
సిద్దముపావర్తనమ్‌. శూద్రాణాం చ ప్రకర్మణః. వృత్తపాణిగ్రహణయోరపి 
దోషమౌపశాయికం దృష్ట్వా సిద్ధముపావర్తనమ్‌, న త్వేవాభిప్రజాతయోః. 

2. కన్యాదోషమ్‌ జ పశాయికమనాఖ్యాయ. స షల్ణవతిర్దల్ణః. 

శుల్కప్రీధనప్రతిపాదనం చ. 


3. So ల ఇ శుల్కస్రీధన 
నాశశ్చ. rE 

4 ద్విపదచతుష్పదానాం తు కుష్టవ్యాధితావచినామ్‌ ఉత్సాహస్వాస్థ్య 
శుచీనామాఖ్యానే ద్వాదశపణో దణ్ణః.. 


ధర్మస్టీయమ్‌ - విక్రీతక్రీతానుళశయః 397 


5. ఆత్రిపక్షాదితి చతుష్పదానాముపావర్తనమ్‌; ఆ సంవత్సరాదితి 
మనుష్యాణామ్‌. తావతా హి కాలేన శక్యం శౌచాశౌచే జ్ఞాతుమితి. 

వ్యా. 1. పై మూడు వర్గాలకు చెందినవాళ్ల వివాహాలలో పాణిగ్రహణం 
(వధూవరు లిరువురు ఒకరి చేయి ఒకరు పట్టుకొనడం) జరిగితే ఉపావర్తనం (ఆ 
వివాహం రద్దవడం) ఉండదు. శూద్రుల వివాహం సంయోగానంతరం రద్దు కాదు. 
పాణిగ్రహణం జరిగిన తరవాత కూడ లైంగిక దోషం బైటపడితే ఉపావర్తనం జరగవచ్చు. 
పిల్లలు పుట్టిన తరవాత మాత్రం ఉపావర్తనం జరగడానికి వీలులేదు. 

2. కన్యలో ఉన్న లైంగికదోషాన్ని చెప్పకుండా ఆ కన్యను ఇచ్చినవానికి 
తొంభైఆరు సణాలు దండం. అతడు కన్యకు తీసికొన్న శుల్కమూ, స్రీధనమూ కూడ 
తిరిగి ఇచ్చివేయాలి. 

3. తన లైంగికదోషం చెప్పకుండా వివాహం చేసికొన్న కన్యావరునికి నూటతొంభై 
రెండు పణాల దండం, అతడు కన్యకు ఇచ్చిన శుల్కం (స్త్రీధనం కూడ పోతాయి. 

4. మందమతి యైన మనిషిని ఉత్సాహవంతు డనీ, వ్యాధి ఉన్న 
చతుష్పాజ్ఞంతువును ఆరోగ్యం కల దనీ, ఆపవిత్రమైనవాటిని పవిత్ర మైన వనీ చెప్పి 
ఇచ్చినందుకు పన్నెండు పణాల దండం. 

5. మూడు పక్షాలవరకు చూచి చతుష్పాజ్ఞంతువులను, ఒక సంవత్సరం 
చూచి మనుష్యులను తిరిగి ఇచ్చివేయాలి. వాట్‌ లేదా వాళ్ల మంచి చెడ్డలు అంత 
కాలానికి తెలిసిపోతాయి కదా? 
శ్లో దాతా ప్రతిగ్రహీతా చ స్యాతాం నోపహతౌ యథా, 

దానే క్రయేవానుశయం తథా కుర్యుః సభాసదః. 

ఇతి కౌటిలీయార్థశాస్తే ధర్మస్టీయే తృతీయాధికరణే పజ్బుదశో ౬ధ్యాయః 
విక్రీతక్రీతానుశయః, ఆదితో ద్విసప్తతితమః. 

వ్యా. దానం విషయంలోను, క్రయం విషయంలోను ఇచ్చేవానికీ తీసికొనే 
వానికీ నష్టం కలగకుండా ఉండే విధంగా సభాసదులు (ధర్మనిర్ణయసభాసభ్యులు) 
అనుశయం నిర్ణయించాలి. 

“బాలానందిని” అనే కౌటిలీయార్థశాస్తాంధ్రవ్యాఖ్యానంలో, ధర్మస్టీయం అనే తృతీయాధికరణంలో 
విక్రీతక్రీతానుశయమనే పదిహేనవ అధ్యాయం, ప్రారంభంనుంచి డెబ్బెరండవ అధ్యాయం 


సమాప్తం. 


398 కౌటిలీయమ్‌ అర్థశాస్తమ్‌ 
అథ షోడశోధ్యాయః 


అష్టషష్టితమైకోనస సప్రతితమసప్రతితమప్రకరణాని-దత్త స్యాన పాకర్న, అసాఃమి 
విక్రయః, స్వస్వామిసంబన్థః (ఇస్తా నని ఇవ్వకపోవడం, స్వామి కానివాడు 


థి 


అమ్మడం, సొత్తుకు సొత్తు కలవానికి సంబంధం) 


మూ. 1. దత్తస్యాప్రదానమ్‌ బుణాదానేన వ్యాఖ్యాతమ్‌. 


2. దత్తమవ్యవహార్యమ్‌ ఎకత్ర అనుశయే వర్తేత. సర్వస్వం, పుత్రదారం, 
ఆత్మానం ప్రదాయ అనుశయినః ప్రయచ్చేత్‌. ధర్మదానమసాధుషు, కర్మసు 
బౌపఘాతికేషు వా అర్థదానమ్‌. అనుపకారిషు అపకారిషు వా. కామదానమ 
నర్హిషు చ. యథా చ దాతా ప్రతిగ్రహీతా నోపహతౌ స్యాతాం తథానుశయం 
కుశలాః కల్పయేయుః. 


3. దణ్ణభయాత్‌, ఆక్రోశభయాత్‌, అనర్థభయాద్వా భయదానం 
ప్రతిగృహ్హతః స్తేయదణ్ణః పప్రయచ్చతశ్చ రోషదానం పరహింసాయామ్‌. 
రాజ్ఞాముపరి దర్పదానం చ. తత్రోత్తమో దల్ణః. 

వ్యా. 1. దత్తం అనగా బహుమతిగా ఇచ్చిన వస్తువు - Gf దానిని ఇవ్వక 
పోవడం అనగా ఇస్తా నని ఇవ్వకపోవడం, బుణం తీర్చకపోవడం అనే విషయంచేతనే 
వ్యాఖ్యానించబడింది. తీనుకొన్న బుణం' తీర్చకపోతే చేయవలసిన వ్యవహారమే దీని 
విషయంలో కూడ వర్తిస్తుంది. 

2. వ్యవహరించడానికి శక్యం కాని అనగా ధర్మస్థానానికి తీసికొని వెళ్లడానికి 
శక్యం కాని, దత్తం అనుశయంలో ఒక్కని దగ్గరనే ఉండాలి (అనగా యజమాని దగ్గరనే 
ఉండాలి). అనుశయే అనగా మాట వెనుకకు తీసికొన్న సి స్టితిలో (in revocation) అని 
అర్థం. సర్వస్వాన్ని, పుత్రదారలను, తనను ఇతరులకు ఇస్తానని చెప్పినా వాటిని 
అనుశయికే ఇచ్చివేయాలి. అనగా అలా అన్నంత మాత్రంచేత ఇతరులకు ఇప్పించకూడదు. 
అసాధువులకు, వినాశకరమైన కర్మలయందు ఉపయోగించేవారికి ధర్మదృష్టితో 


ధర్మస్టేయమ్‌ - దత్తానపాకర్మాది 399 


ఇచ్చినదానిని, ఉపకారం చేయనివాళ్లకి, అపకారం చేసేవాళ్లకీ, ఆ విషయం తెలియకచేసిన 
అర్థదానాన్ని, తగనివాళ్లకి ఇచ్చిన కామదానాన్నీ (వాళ్ల కోరికలు తీరుస్తాం అనే మాటను) 
న్యాయాధిపతి చెల్లనిదానినిగా కొట్టివెయ్యాలి. నేర్చరులైన న్యాయాధిపతులు దాతకు, 
ప్రతిగ్రహీతకు కూడ నష్టం కలగని విధంగా అనుశయాన్ని ఎర్పరచాలి. 

3. దండభయంవల్ల గాని, నిందిస్తా డనే భయంవల్ల గాని, రోగాద్యనర్థాలు 
కలుగుతాయి అనే భయం వల్ల గాని భయదానం (రోగాదులవల్ల తమకు కలిగే భయం 
నివర్తించడంకోసం ఇచ్చిన దానం) తీసుకొన్నవానికి దొంగకు ఇచ్చిన దండం ఇవ్వాలి. ఆ 
దానం ఇచ్చిన వానికి కూడా అదే దండం ఇవ్యాలి. పరులను హింసించడం కోసం 
రోషదానం చేసినా, అనగా ఒకనికి రోషం కలిగించి (ప్రేరేపించి తద్ద్వారా పరులకు హింస 
కలిగించినా, అలా (పేరేపించబడినవానికి గ్రేరేపించినవానికీ కూడ స్తేయదండమే. 
గర్వంచేత ఎవడైనా నృత్తగీతాదినిపుణులకు రాజు ఇచ్చేదానికంటె అధికంగా ఇస్తే వానికి 
ఉత్తమసాహసదండం విధించాలి. 

మూ. 1 ప్రాతిభావ్యం దణ్గశుల్కశేషమాక్షికం సౌరికం కామదానం చ 
నాకామః పుత్రో దాయాదో వా రిక్టహరో దద్యాత్‌. ఇతి దత్తస్యానపాకర్మ 

2. అస్వామివిక్రయస్తు - నష్టాపహృతమాసాద్య స్వామీ ధర్మస్థేన 
గ్రాహయేత్‌. దేశకాలాతిపతౌ వా స్వయం గృహిత్యోపహరేత్‌, ధర్మస్థశ్చ 
స్వామినమనుయుజ్ఞీత - కుతస్తే లబ్బమితి. స చేదాచారక్రమం దర్శయేత, 
న విక్రేతారం, తస్య ద్రవ్యస్య అతిసర్గేణ ముచ్యేత. విక్రేతా చేత్‌ దృశ్యేత 
మూల్యం స్తేయదణ్ణం చ. స చేదపసారమధిగచ్చేత్‌ అపసరేదపసారక్షయా 
దితి. క్షయే మూల్యం స్తేయదణ్ణం చ దద్యాత్‌. 

వ్యా. 1. ఆస్తిని పంచుకొనే దాయాదుడు గాని (తండ్రి ఇవ్వవలసిన) జామీనుకు 
సంబంధించిన సొమ్ము గాని,దండశేషం గాని, శుల్కం గాని, జూదంలో ఇవ్వవలసిన 
దానిలోని శేషం గాని, మద్యంకోసం ఇవ్వవలసినదానిలోని శేషం గాని,నటనర్తకాదులకు 
ఇచ్చాపూర్వకంగా ఇవ్వవలసినదానిలోని శేషం గాని, తన కిష్టం లేకపోతే ఇవ్వవలసిన 
పని లేదు. 

2. స్వామి కానివాడు చేసే అమ్మకం :- నష్టమైన, లేదా అపహరించబడిన 
ద్రవ్యం మరొకని దగ్గర ఉండడం చూచి దాని అసలు స్వామి, ఆ ద్రవ్యం ఉన్న వ్యక్తిని 


400 కొటిలీయమ్‌ అర్ధళౌస్తమ్‌ 


ధర్మస్టునిచేత (న్యాయాధికారిచేత) పట్టించాలి. లేదా దేశం, కాలం దాటిపోతాయి 
అనుకుంటే తానే పట్టి వానిని న్యాయాధిపతి దగ్గరికి తీసికొని రావాలి. ధర్మస్ట్థుడు ఆ 
ద్రవ్యం యొక్క స్వామిని “నీకు ఇది ఎక్కడ దొరికింది?” అని ప్రశ్నించాలి. అతడు అది 
తన దగ్గరికి ఎలా వచ్చిందో చెప్పిన ట్లయితే, ఫలానావాడు అమ్మాడు అని చెప్పకపోతే, 
ఆ ద్రవ్యాన్ని అసలు స్వామికి ఇచ్చివేయడంతో విడుదల పొందుతాడు. అమ్మినవాడు 
పట్టుబడితే, ఆ ద్రవ్యంయొక్క స్వామికి దాని మూల్యం దొంగతనం చేసినందుకు 
ఇవ్వవలసిన దండం రాజుకు చెల్లించాలి. అతడు దొంగతనం చేయడం అనే 
అపరాధంనుంచి విముక్తి పొందే ఉపాయం (అపసారం) చూపగలిగితే ఆ అపసారం 
క్రీణించేవరకూ, విడుదల పొందాలి. ఆ అపసారం క్షీణిస్తే (అనగా పరీక్షించగా పరీక్షించగా 
పనలు దొంగతనం చేసినవాడు చివరికి పట్టుబడితే) ఆ చివరివాడు దొంగతనానికి 
ఎంత దండమో అంత దండం రాజుకు చెల్లించాలి. 

మూ. 1. నాష్టికం చ స్వకరణం కృత్వా నష్టప్రత్యాహృతం లభేత. 
స్వకరణాభావే పబ్బుబన్లో దబ్బః. తత్ర ద్రవ్యం రాజధర్మ్యం స్యాత్‌. 

2. నష్టాపహృతమ్‌ అనివేద్య ఉత్కర్షతః స్వామినః పూర్వః సాహసదణ్ఞః. 

౨. శుల్కస్థానే నష్టాపహృతోత్సన్నం తి స్టేత్‌. త్రిపక్షాదూర్వ్యమ్‌ అనభిసారం 
రాజా హరేత్‌.స్వామీ స్వకరణేన. 

4. పజ్పుపణికం ద్విపదరూపస్య నిష్కయం దద్యాత్‌. చతుష్పణికమ్‌ 
ఎకఖురస్య. ద్విపణికం గోమహిషస్య. పాదికం క్షుద్రపశూనామ్‌. రత్నసారఫల్లుకు 
ప్యానాం పబ్బుకం శతం దద్యాత్‌. 

5. పరచక్రాటవీహృతం తు ప్రత్యానీయ రాజా యథాస్వం ప్రయచ్చేత్‌. 
చోరహృతమవిద్యమానం స్వద్రవ్యేభ్యః ప్రయచ్చేత్‌. ప్రత్యానేతుమశకో వా. 
స్వయం గ్రాహేఖాహృతం ప్రత్యానీయ తన్నిషయం వా ప్రయచ్చేత్‌. 

వ్యా. 1. ఇది నా సాత్తే అని నిరూపించడానికి ఉపకరించే కరణం (సాక్షి- 
లేఖాదులను) చూపి నష్టమైనదానిని అపహరించబడినదానిని స్వామి తీసుకోవాలి. 
అలాంటి కరణాలు లేకపోతే ఆ ద్రవ్యం యొక్క మూల్యంలో ఐదవ వంతు దండం. ఆ 
ద్రవ్యం కూడా రాజుకు చెందుతుంది. 

2. నష్టమూ, అపహృతమూ అయిన ద్రవ్యాన్ని అధికారులకు తెలుపకుండా 
తానే తీసుకొన్న స్వామికి పూర్వసాహసదండం విధించాలి. 


ధర్మ్శస్టీయమ్‌ - దత్తానవాకర్మాది 401 


3. నష్టం అయి లేదా అపహరించబడి (అధికారులకు) లభించిన ద్రవ్యం 
శుల్కస్థానంలోనే ఉండాలి. దాని స్వామి ఎవరో తెలియకపోతే మూడు పక్షాల తరవాత 
ఆ ద్రవ్యం రాజు తీసుకోవాలి, లేదా అసలు స్వామి తన దగ్గర ఉన్న కరణం 
(సాక్ష్యాదులు) చూపి తీసికోవాలి. 

4. ఆ విధంగా అధికారులు పట్టుకొన్నది మనుష్యులైతే (దాసదాస్యాదులు) 
ఆ వ్యక్తుల్ని విడిపించుకొనడానికి అసలు స్వామి ప్రభుత్వానికి ఐదు పణాలు చెల్లించాలి. 
ఒక డెక్క ఉన్న అశ్వాదుల్ని విడిపించుకొనడానికి నాలుగు పణాలు, గోవులకు, 
దున్నపోతులకు రెండు పణాలు, మేకలు గొజిలు మొదలైన చిన్న పశువులకు పణంలో 
నాల్గవ వంతు, రత్నాలకు, శ్రేష్టవస్తువులకు, సామాన్యమైన వస్తువులకు, అడవినుంచి 
లభించేవాటికీ నూటిలో ఐదవ వంతు చెల్లించాలి. 

5. శత్రువులు, ఆటవికులు అపహరించిన ద్రవ్యాన్నితిరిగి తీసికొని వచ్చి,రాజు, 
ఎ ద్రవ్యం ఎవరిదో అది వాళ్లకి ఇచ్చివేయాలి. చోరులు అపహరించిన, లుప్తం 
అయిపోయిన ద్రవ్యాన్ని రాజు తన ద్రవ్యంలోనుంచి స్వామికి ఇవ్వాలి. ఆ దొంగను పట్ట 
తీసుకొని రాజాల నప్పుడు కూడా రాజు ఆ విధంగానే చెయ్యాలి. స్వయంగా పట్టుకొన్న 
చోరుని దగ్గరనుండి లభించిన వస్తువును, లేదా దానికి సరిపడినంత మూల్యాన్ని 
స్వామికి (రాజు) ఇవ్వాలి. 

మూ. 1. పరవిషయా ద్వా విక్రమేణానీతం యథాప్రదిష్టం రాజ్ఞా 
భుళ్టేత అన్యత్ర ఆర్యప్రాణద్రవ్యేభ్యః, దేవబ్రాహ్మణతపస్విద్రవ్యేభ్యశ్చ. 
ఇత్యస్వామివిక్రయ.ః. 

2. స్వస్వామిసంబనస్తు - భోగానువృత్తిః ఉచ్చిన్నదేశానాం యథాస్వం 
ద్రవ్యాణామ్‌. 

3. యత్‌ స్వమన్వ్యైర్భుజ్యమానం దశవర్షాణ్యు పేక్షేత బాయేతాస్య 
అన్యత్ర బాలవృద్ధవ్యాధిత వ్యసని ప్రోషిత దేశత్యాగరాజ్యవిభ్రమేభ్యః. 

4. వింశతివరోపిక్షితమ్‌ అనువసితం వాస్తు నానుయుళ్లత. 

5. జ్ఞాతయః శ్రోత్రియాః పాషణ్ఞా వా రాజ్ఞామసన్నిధౌ పరవాస్తుషు 
వివసన్తః న భోగేన హరేయుః, ఉపనిధిమాధిం నిధిం నిక్షేపం (స్త్రియం 
సేమానం రాజశ్రోత్రియద్రవ్యాణి చ, 


402 కొట్‌లీయమ్‌ అర్ధశాన్తమ్‌ 


వ్యా. శత్రురాజ్యంనుండి పరాక్రమం చేత తీసికొని వచ్చిన ద్రవ్యాన్ని రాజు 
ఆజ్ఞాపించిన విధంగా అ యా సైనికాదులు అనుభవించాలి. అయితే ఆర్యజీవితాన్ని 
గడిపేవాళ్లు దేవతలు (దేవాలయాదులు), బ్రాహ్మణులు, మునులు- వీళ్ల ద్రవ్యాలు 
మాత్రం అనుభవించకూడదు. (వాళ్లకి తిరిగి ఇచ్చివేయాలి). ఇది అస్వామివిక్రయం. 

2. స్వం అనగా సొత్తు. స్వామి అనగా దాని ప్రభువు. స్వస్వామి సంబంధం 
ఎట్లనగా - వాళ్లవి కావు అని చెప్పడానికి తగిన ఎ సాక్షులూ లేని ద్రవ్యాలను ఎవరు 
ముందునుంచీ అనుభవిస్తూంటారో వాళ్లే తమ తమ అధీనంలో ఉన్న వాటిని అనుభవిస్తూ 
ఉండవచ్చు. 

3. ఒకడు తన ద్రవ్యాన్ని మరొకడు అనుభవిస్తూండగా పది సంవత్సరాలపాటు 
ఉపేక్షించిన ట్లయితే దానిమీద వాని స్వత్వం పోతుంది. అయితే బాలులు, వృద్దులు, 
రోగగ్రస్తులు, ఆపదలలో ఉన్నవాళ్లు, ప్రవాసం వెల్లినవాళ్లు, దేశాన్ని విడిచి వెల్లినవాళ్ళ్లు 
రాజ్యోపద్రవంలో చిక్కుకొన్నవాళ్లు - వీళ్లకి సంబంధించిన ద్రవ్యం విషయంలో ఈ 
నియమం వర్తించదు. 

4. ఇరవై సంవత్సరాల పాటు మరొకరు అవిచ్చిన్నంగా నివసించిన గృహాన్ని 
వాళ్లను ఇమ్మని అడగకూడదు. 

5. రాజుకు దూరంగా ఉన్న ఇతరుల గృహాలలో నివసిస్తూన్న ఇంటి స్వాముల 
బంధువులకు, శ్రోత్రియులకు, పాషండులకు (వేదాదులయందు విశ్వాసం లేని 
వ్రతోపవాసాదులు చేసే బౌద్ధజైనాధులు) ఆ ఇళ్లమీద అధికారం లభించదు. అట్లె 
ఉపనిధి, ఆధి, నిధి, నిక్షేపం, (స్రీలు, సరిహద్దులు, రాజద్రవ్యం, శ్రోత్రియద్రవ్యం - 
వీటిమీద కూడా ఎవరికీ అధికారం లభించదు. 

మూ. 1. ఆశ్రమిణః పాషణ్ఞా వా అమహత్యవకాశే పరస్పరమ 
బాధమానాః వే ఎయు: - అల్పాం బాధాం సటారన్‌. పూర్వాగతో వా వాసపర్యా 
యం దద్యాత్‌. అప్రదాతా నిర స్యత. 


2, వాన ప్రస్థయతి బ్రహ్మచారిణా మాచార్యశిష్య బ్రాతృస మానతీర్థ్య 
రిక్టభాజః క్రమేణ. 

వ వివాదపదేషు చెషాం యావన్తః పణాః దణ్ఞాః తావతీ రాత్రీః 
క్రపణాఖి భిషేకాగ్ని కార్యమహాకృచ్చవర్గనాని రాజ్ఞశ్చరేయు:  అహిరణ్యసువర్గాః 


భర్మస్థీయమ్‌ - దత్తానపాకర్మాది 403 


పాషణ్ఞాః సాధవః. తే యథాస్వమ్‌ ఉపవాసవతైరారాధయేయు: అన్యత్ర 
పారుష్యస్తేయసాహససంగ్రహణేభ్యః. తేషు యథోక్తాః దణ్జాః కార్యాః. 

వ్యా. 1. చిన్న ప్రదేశాలలో నివసించే ఆశ్రమవాసులు. పాషండులు ఒకరి 
నొకరు పీడించకుండగా నివసించాలి. చిన్న చిన్న అసౌకర్యాలు కలిగినా సహించుకోవాలి. 
ముందుగా వచ్చి అక్కడ ఉన్నవాడు తరవాత వచ్చినవానికి వంతు ప్రకారం నివాసం 
ఇవ్వాలి. అలా ఇవ్వనివానిని అక్కడినుంచి పంపివేయాలి. 

2. వానప్రస్తులు,సంన్యాసులు, బ్రహ్మచారులు - వీళ్ల ఆస్తులకు ఆచార్యుడు, 
శిష్యుడు, ధర్మభ్రాత (ధర్మాచరణంలో సోదరుడు) సహాధ్యాయి-వీళ్లు క్రమంగా 
(మొదటివాడు లేకపోతే రెండవవాడు ఇత్యాదిక్రమంలో) వారసులు. పైన చెప్పిన 
ఆచార్యాదుల మధ్య ఆస్తి విషయంలో వివాదం ఎర్పడినప్పుడు వివాదంలో 
పరాజితులైనవాళ్లకి ఎన్ని పణాల దండం విధించబడుతుందో అన్ని రోజులపాటు వాళ్లు 
రాజు శ్రేయస్సు కొరకు క్రపణం (ఉపవాసం),అభిషేకాలు, అగ్నిహోమాలు,చాంద్రాయణం, 
ప్రాజాపత్యం మొదలైన కృ్ణచ్చ వ్రతాలు చెయ్యాలి. ధనము, బంగారమూ లేని పాషండులు 
సాధువులు (సత్పురుషులు) కూడ తమ తమ పద్దతుల ప్రకారం ఉపవాసాలచేత 
వ్రతాలచేత రాజును ఆరాధించాలి(రాజగ్రేయస్సుకొరకు ప్రయత్నించాలి). అయితే పైన 
చెప్పినవాళ్లు పారుష్యం, దొంగతనం, సాహసం, స్తీదూషణం చేస్తే మాత్రం ఆ అపరాధాలకి 
ఎ ఎ దండాలు విధింపబడతాయో అవి అనుభవించాలి. 
న్లో. ప్రవ్రజ్యాసు వృథాచారాన్‌ రాజా దజ్లేన వారయేత్‌, 

ధర్మో హ్యధర్మోపహతః శాస్తారం హన్వ్యుపేక్షితః. 


ఇతి కౌటలీయార్థశాస్తే ధర్మస్టీయే తృతీయాధికరణే షోడశోఒధ్యాయ:, 
దత్తస్యానపాకర్మ, అస్వామివిక్రయః, స్వస్వామిసంబన్థః ఆదితస్తిసప్తతితమః. 

వ్యా. ఎవరైనా,నిజమైన అర్హత (వైరాగ్యాదులు) లేకుండా ఊరికే సంన్యాసం 
తీసుకొని తిరుగుతూంటే అలాంటి దొంగ సన్యాసులను దండించి రాజు అలా 
చేయకుండా నివారించాలి. అధర్మం ధర్మాన్ని పీడిస్తూన్నప్పుడు రాజు చూస్తూ ఊరుకుంటే 
అది ఆ రాజునే దెబ్బతీస్తుంది. 
“బాలానందిని అనే కౌటిలీయార్ధశాస్తాంధ్రవ్యాఖ్యానంలో ధర్మస్టీయం అనే తృతీయాధికరణంలో. 

దానాన్ని తీర్చకపోవడం. అస్వామివిక్రయం. స్వస్వామిసంబంధం అనే పదహారవ అధ్యాయం, 
ప్రారంభంనుంచి డెబ్సైమూడవ అధ్యాయం సమాప్తం. 


404 కౌటిలియమ్‌ అర్థశాన్తమ్‌ 
అథ సప్తదశో ౭ ధ్యాయః 


ఎకసప్తతితమం ప్రకరణమ్‌ - సాహసమ్‌ 
(Forcible Seizure) బలాత్కారంగా ఆక్రమించడం. 


మూ. 1. సాహనవు అన్వయవత్‌ ప్రసభకర్మ. నిరన్వయే 
స్తయమపవ్యయనే చ. 

2. రత్నసారఫల్గుకుప్యానాం సాహసే మూల్యసమో దబ్బ ఇతి 
మానవాః. మూల్యద్విగుణ ఇత్యాశనసాః. యథాపరాధ ఇతి కౌటిల్యః. 

3. పుష్ప లశాకమూలకన్ద పక్వాన్నచర్మవేణు మృద్భాణ్డూదీనాం 
క్షుద్రకద్రవ్యాణాం ద్వాదశపణావరః చతుర్వింశతిపణపరో దణ్ణః. 

4. కాలాయసకాష్టరజ్జుద్రవ్యక్షుద్రపశుఘటాదీనాం స్టూలకద్రవ్యాణాం 
చతుర్వింశతిపణావరో _ష్టచత్వారింశత్సణపరో దణ్ణః. తామ్రవృత్తకంసకాచదన్త 
భాణ్ఞాదీనాం స్టూలకద్రవ్యాణామ్‌ అష్టచత్వారింశత్సణావరః షణ్ణవతిపరః 
పూర్వః సాహసదణ్నః. మహాపశుమనుష్యక్షేత్రగృహహిరణ్యసువర్లభూమి 
సూక్ష్మవస్రాదీనాం స్టూలకద్రవ్యాణాం ద్విశతావరః పజ్బశతపరః మధ్యమః 
సాహసదల్ణుః. 

వ్యా. 1. చాలామందికి సంబంధించిన ద్రవ్యాన్ని వాళ్లల్లో చేరిన ఒకడు 
అపహరించడం సాహసం. ఒకనికి (పరునికి) సంబంధించిన ద్రవ్యాన్ని హరించడం 
దొంగతనం. అలా తీసుకొని లేదని చెప్పడం కూడ స్తేయమే (గ.శా.) ఆ ద్రవ్యాల స్వామి 
మొదలైనవాళ్లు చూస్తూండగానే బలాత్కారంగా ద్రవ్యాన్ని అపహరించడం సాహసం. 
స్వామికి తెలియకుండా హరించడం సేయం. ఆలా హరించి హరించలేదని చెప్పినా 

డ సేయమే (కాంగ్లే). * 

2. రత్నాలు. శ్రేష్టమైన వస్తువులు. మామూలు వస్తువులు. ఆడవిలో. లభించే 
వస్తువులు వీటి విషయంలో సాహసం చేసిన వానికి వాటి మూల్యం ఎంత ఉంటుందో 
ఆంత జుర్మానా ఆని మనుధర్మశాస్త్రం అనుసరించేవాళ్లు. మూల్యానికి రెట్టింపు 


ధర్శ్మస్టీయమ్‌ - సాహనమ్‌ 405 


జుర్మానా విధించాలని శుక్రనీతిశాస్తానుసారులు. అపరాధాన్ని పట్టి నిర్ణయించాలి అని 
కౌటిల్యుడు. 

3. పువ్వులు, పండ్లు, కూరలు, మూలాలు, దుంపలు, సిద్దమైన ఆహారద్రవ్యాలు, 
చర్మంతోను, వెదురుతోను, మట్టితోను చేసిన సామాన్లు - ఈ విధమైన క్షుద్రవస్తువుల 
సాహసానికి కనీసం పన్నెండు పణాలు, గరిష్టం ఇరవైనాలుగు పణాలు దండం 
విధించాలి. 

4. ఇనుముతోను కజ్జితోను త్రాళ్లతోను తయారైన వస్తువులు, మేకలవంటి 
క్షుద్రపశువులు, వస్త్రాలు మొదలైన స్టూలద్రవ్యాల సాహసానికి కనిష్టం ఇరవైనాలుగు 
పణాలు, గరిష్టం నలభైఎనిమిది పణాలు దండం. రాగి, ఉక్కు, కంచు, గాజు, దంతాలు 
- వీటితో తయారైన స్టూలద్రవ్యాల సాహసానికి కనిష్టం నలభైఎనిమిది పణాల దండం, 
గరిష్టం తొంభైయారు పణాల పూర్వసాహసదండం విధించాలి. పెద్ద పశువులు, 
మనుష్యులు, పొలాలు, ఇళ్లు, ధనం, బంగారం, సన్నని బట్టలు మొదలైన స్థూలద్రవ్యాల 
సాహసానికి కనిష్టం రండు వందల పణాల దండం, గరిష్టం ఐదు వందల పణాల 
మధ్యమసాహసదండం విధించాలి. 

మూ. 1. స్త్రియం పురుషం వా అభిషహ్య బధ్నతః బన్టయతో వా 
మోక్షయతః పజ్బుశతావరః సహ(స్రపరః ఉత్తమః సాహసదల్ల్ణః. 

2. యః సాహసం ప్రతిపత్తేతి కారయతి స ద్విగుణం దద్యాత్‌. 
యావద్దిరణ్యమ్‌ ఉపయోక్ష్యతే తావత్‌ దాస్యామితి స చతుర్గుణం దణ్ణం 
దద్యాత్‌. య ఎతావద్దిరణ్యం దాస్యామీతి ప్రమాణముద్దిశ్య కారయతి స 
యథోక్తం హిరణ్యం దణ్ణం చ దద్యాత్‌ ఇతి బార్హస్పత్యాః. 

3. స చేత్‌ కోపం మదం మోహం వాపదిశేత్‌ యథోక్తవత్‌ దణ్బమేనం 
కుర్యాదితి కౌటిల్యః. 


వ్యా. 1. బలవంతంగా స్ర్తీని గాని పురుషుణ్ని గాని బంధించినా, బంధించబడిన 
వానిని విడిపించినా కనిష్టం ఐదువందల పణాల దండం, గరిష్టం వెయ్యి పణాల 
సాహసదండం అని ఆచార్యుల అభిప్రాయం. 


2. “నువ్వు సాహసం చెయ్యి; నేను నీ వెనకనే ఉంటాను” అని చెప్పి 


406 కౌటీలియమ్‌ అర్ధళౌస్త్రమ్‌ 


సాహసం చేయించినవాడు రెట్టింపు దండం చెల్లించాలి. “ఈ సాహసం చేయడానికి 
ఎంత ధనం కావాలో అంతా నేను ఇస్తాను” అని చెప్పి సాహసం చేయించిన వానికి 
నాలుగు రెట్లు దండం. “నీకు ఇంత ధనం ఇస్తాను” అని ధనప్రమాణం చెప్పి సాహసం 
చేయించినవాడు అలా నిర్ణయించిన ధనంతోపాటు పైన చెప్పిన విధంగా దండం కూడా 
రాజుకు చెల్లించాలి. అని బృహస్పతిమతానుయాయులు చెపుతున్నారు. 


3. సాహసం చేయించినవాడు “నేను ఆ సమయంలో కోపావేశంచేత, 
మత్తుచేత, అజ్ఞానంచేత అలా చేయించాను” అని అన్నట్లయితే వీనికి కూడ సాహసం 
చేసిన వానికి ఎంత దండమో అంత దండమే విధించా లని కౌటల్యుని అభిప్రాయం. 
నో, దణ్ణకర్మసు సర్వేషు రూపమష్టపణం శతమ్‌, 

శతాత్పరేషు వ్యాజీం చ విద్యాత్‌ పఇ్సపణం శతమ్‌. 

ప్రజానాం దోషబాహుల్యాద్రాజ్ఞాం వా భావదోషతః, 

రూపవ్యాజ్యావధర్శిష్టే ధర్మా తు ప్రకృతిః స్కృతా. 

ఇతి కెాటలీయార్ధశాస్తే ధర్మస్టీయే తృతీయాధికరణే సప్తదశోఒధ్యాయః సాహసమ్‌, 
ఆదితశ్చతుఃసప్తతితమః. 

వ్యా. 1. అన్ని విధాలైన జుర్మానాలలోను నూటికి ఎనిమిది పణాలు రూపంగా 
వసూలు చెయ్యాలి. ఒక వందకు మించి జుర్మానాలలో నూటికి ఐదు పణాల చొప్పున 
వ్యాజీని వసూలు చెయ్యాలి. రూపం అనగా పైగా వేసే పన్ను. వ్యాజీ అనగా చెప్పిన 
దానికంటె అధికంగా తీసుకొనేది (Surcharge). 

“ప్రజలలో అపరాధాలు చేసేవాళ్ల సంఖ్య పెరిగిపోవడంవల్ల, లేదా రాజుల 
భావదోషం (దురాశ మొదలైనవి) వల్ల రూప-వ్యాజీలను వసూలు చేయడం 


అలవాటులోనికి వచ్చినది. అవి ధర్మసంమతాలు కావు. మామూలుగా విధించబడిన 
దండం మాత్రమే న్యాయసంమతమైనది. 


“బాలానందిని” అను కౌటిలీయార్థశాస్రాంధ్రవ్యాఖ్యానంలో ధర్మస్టీయం అనే తృతీయాధికరణంలో 
సాహసం అనే పదిహేడవ అధ్యాయం, ప్రారంభంనుంచి డెబ్బైనాల్లవ అధ్యాయం సమాప్తం. 


ధర్మస్థీయమ్‌ - వాక్సారువ్వుమ్‌ 407 
అథ అష్టాదశో ఒధ్యాయః 


ది(సప్తతితమం ప్రకరణమ్‌. వాక్సారుష్యమ్‌ (Verbal Injury) 


మూ. 1. వాక్సారుష్యముపవాదః, కుత్సనమ్‌, అభిభర్షనమితి. 


2. శరీరప్రకృతిశ్రుతవృత్తిజనపదానాం శరీరోపవాదేన కాణఖక్ఞాదిభిః 
సత్యే త్రిపణో దణ్ణః. మిథ్యోపవాదే షట్సణో దణ్ణః. 

3. శోభనాక్షిమన్త ఇతి కాణఖజ్లూదీనాం స్తుతినిన్గాయాం ద్వాదశపణో 
దణ్ణః. 

4. కుష్టోన్మాదక్టైబ్యాదిభిః కుత్సాయాం చ. సత్యమిథ్యాస్తుతినిన్దాసు 
ద్వాదశపణోత్తరాః దణ్ఞాః తుల్యేషు. విశిష్టేషు ద్విగుణః. హీనేష్వుర్గదణ్ణః. 
పరస్ర్తీషు ద్విగుణః. ప్రమాదమదమోహాదిభిః అర్ధదణాః. 

వ్యా. 1. తిట్టడం, నిందించడం, భయపెట్టడం - ఇవి వాక్సారుష్యం. 

2. శరీరం,స్వభావం, చదువు, వృత్తి, దేశం - వీటిలో శరీరంలో ఉన్న 
దోషాలను ఉట్టంకిస్తూ గుడ్డివాడు, కుంటివాడు ఇత్యాది రీతులలో తిట్టినప్పుడు, 
నిజంగా ఆ దోషాలు ఉంటే మూడుపణాలు దండం. లేని దోషాలు ఆరోపించి తిడితే 
ఆరు పణాలు దండం. 

3. గుడ్డివాళ్లను, కుంటివాళ్లను పట్టుకొని 'చాలా అందమైన నేత్రాలు 
కలవాడు', ఇత్యాదివిధంగా స్తుతిస్తూన్నట్లు నిందిస్తే పన్నెండు పణాల దండం. 

4. కుష్టరోగం, పిచ్చి, నపుంసకత్వం మొదలైనవాటిని ఉదాహరిస్తూ నిందిస్తే 
- ఆ దోషాలు నిజంగా ఉంటే పన్నెండు పణాలు, నిజంగా లేకపోతే ఇరవైనాలుగు 
పణాలు, స్తుతిస్తున్నట్టు నిందిస్తే నలభైఎనిమిది పణాలు దండం. తనకంటె 
ఉత్తములైనవాళ్లని నిందిస్తే రెట్టింపు దండం; తక్కువవాళ్లని నిందిస్తే సగం దండం. 
పరస్రీలను ఇలా నిందిస్తే రెట్టింపు దండం. పారబాటుచేత, మత్తులో ఉన్నప్పుడు, 
అజ్ఞానంచేత నిందిస్తే సగం దండం. 

మూ. 1. కుష్టోన్మాదయోః సంనికృష్ణాః,చికిత్సకాః, పుమాంసశ్చ 
ప్రమాణమ్‌. క్లీబభావే స్రియః. మూత్రఫేనః, అప్పు విష్టానిమజ్జనం చ. 


408 కౌటిలీయమ్‌ అర్హశాన్తమ్‌ 


2. ప్రకృత్యుపవాదే బ్రాహ్మణక్షత్రియవైశ్యశూద్రాన్తావసాయినామ్‌ 
అపరేణ పూర్వస్య త్రిపణోత్తరాః దణ్ఞా:. పూర్వేణాపరస్య ద్విపణాధరాః. 
కుబ్రాహ్మణాదిభిశ్చ కుత్సాయాము. 

3. తేన శ్రుతోపవాదో వారగ్లీవనానాం, కారుకుశీలవానాం వృత్త్యుపవాదః, 
(ప్రాగ్జూణ కగాన్టారాదీనాం చ జనపదోపవాదాః వ్యాఖ్యాతాః. 

4. యః పరమ్‌ ఏవం త్వాం కరిష్యామి ఇతి కరణేన అభిభర్చయేత్‌ 
అకరణే, యస్తస్య కరణే దణ్దః తతః అర్థదణ్ణం దద్యాత్‌. 

వ్యా 1. కుష్టం, ఉన్మాదం -వీటి విషయంలో వైద్యులు, దగ్గర నివసించే 
పురుషులు ప్రమాణం. నపుంసకత్వం విషయంలో స్ర్తీలు, మూత్రంలో నురుగు 
(నురుగు లేకపోతే నపుంసకు డని గుర్తు) నీళ్లలో మలం మునిగిపోవడం ఇవి 


(ప్రమాణాలు. 


2. ప్రకృత్యుపవాదంలో (స్వభావాన్ని నిందించడంలో) అంత్యజుడు శూద్రుణ్ణ్జి, 
శూద్రుడు వైశ్యుణ్ణి, వైశ్యుడు క్షత్రియుణ్లి, క్షత్రియుడు బ్రాహ్మణున్ని నింది స్తే మూడుపణాల 
దండం. పై పైవాళ్లని నిందిస్తే మూడేసి పణాలు పెరుగుతుంది. ఉదాహరణకి 
అంత్యజుడు శూద్రుణ్జీ నిందిస్తే మూడు పణాలు, వైశ్యుణ్ణి నిందిస్తే ఆరు పణాలు, 
క్షత్రియుణ్జి నిందిస్తే తొమ్మిది పణాలు, బ్రాహ్మణుణ్జి నిందిస్తే పన్నెండు పణాలు. 
శూద్రుడు క్షత్రియుణ్జీ నిందిస్తే ఆరు పణాలు, బ్రాహ్మణుణ్ణి నిందిస్తే తొమ్మిది పణాలు. 
వైశ్యుడు బ్రాహ్మణుని నిందిస్తే ఆరు పణాలు. పై జాతివాడు క్రింది జాతివాణ్ణి నిందిస్తే 
క్రమంగా రెండేసి పణాలు తగ్గుతుంది. అనగా బ్రాహ్మణుడు క్షత్రియుణ్ణి నిందిస్తే 
ఎనిమిది పణాలు, వైశ్యుణ్జి నిందిస్తే ఆరు పణాలు, శూద్రుణ్ణి నిందిస్తే నాలుగు 
పణాలు, అంత్యజుణ్జీ నిందిస్తే రెండు పణాలు. చెడ్డబ్రాహ్మణుడా, చెడ్డక్షత్రియుడా 
ఇత్యాదిరీతులలో నిందించినా ఇదే దండం. 


3. పైన చెప్పిన దానిచేత వాగ్టీవనుల (మాటలతో [కథలు చెప్పి] జీవించే వాళ్ల) 
విద్యను ఉట్టంకిస్తూ ఆక్షేపించడం, చేతిపనివాళ్లయొక్క, నటనర్తకగాయకాదుల యొక్క 
వృత్తిని ఉట్టంకిస్తూ ఆక్షేపించడం, తూర్పుదేశాలవాళ్లు అని, హూణ దేశం వాళ్లనీ, 
గాంధారదేశంవాళ్లనీ అంటూ దేశాలను పట్టి నిందించడం వివరించబడినబ్దే. ఈ 
అపరాధాలకు కూడా పైన చెప్పిన విధంగానే దండం విధించాలి అని అర్థం. 


ధర్మస్టీయమ్‌ - వాక్సారువ్యమ్‌ 409 


4. ఇతరుణ్జి “నిన్ను ఇలా చేస్తాను, అలా చేస్తాను” అని అంటూ 
భయపెట్టినవాడు అలా ఏమీ చేయకపోయినా, వానికి అలా చేస్తే ఎమి దండమో 
దానిలో సగం దండం ఇవ్వాలి. 


మూ. 1. అశక్తః కోపం, మదం, మోహం వా అపదిశేత్‌, ద్వాదశపణం 
దద్యాత్‌. 


2. జాతవైరాశయః శక్తశ్చాపకర్తుం యావజ్జీవికావస్థం దద్యాత్‌. 


3. శ్లో. స్వదేశగ్రామయోః పూర్వం మధ్యమం జాతిసంఘయోః, 
ఆక్రోశాద్‌ దేవచైత్యానాముత్తమం దణ్ణమర్హ తి. 


ఇతి కౌటిలియార్థశా(స్రే, ధర్మస్థీయే తృతీయాధికరణే అష్టాదశో ౬ధ్యాయః 
వాక్సారుష్యమ, ఆదితః పజ్పుసప్తతితమః. 


వ్యా. 1. పై విధంగా కొడతాను, చంపుతాను అని బెదిరించినా అలాంటి 
పనులు చేయజాలనివాడు “నేనేదో కోపంలో, మత్తులో, అజ్ఞానంచేత అలా అన్నాను” 
అని బ్రతిమాలితే వానికి పన్నెండు పణాల జుర్మానా విధించాలి. 


2. నిజంగానే వైరం ఉండి, అలా అపకారం చేయడానికి సామర్థ్యం కూడా 
ఉన్నవాడు అలా బెదిరిస్తే జీవితాంతం వరకూ ధర్మాధికారుల వద్ద జామీను ఇవ్వాలి. 


3. తన దేశాన్ని నిందించినవానికి పూర్వసాహసదండం. తన జాతిని, సంఘాన్ని 
నిందించినవానికి మధ్యమసాహసదండం విధించాలి. దేవతలనూ, చైత్యాలను 
(పవిత్రవృక్షాలు, పవిత్రస్థానాలు, నాలుగు వీథుల మొగలు, బౌద్ధవిహారాదులు వీటి 
కన్నింటికీ చైత్యం అనే పేరు ఉన్నట్లు కనబడుతుంది) నిందించినవానికి 
ఉత్తమసాహసదండం విధించాలి. 


“బాలానందిని” అను కౌటిలీయార్థశాస్తాంధ్రవ్యాఖ్యానంలో ధర్మస్థీయం అనే తృతీయాధికరణంలో 
వాక్పారుష్యం అనే పద్దెనిమిదవ అధ్యాయం, ప్రారంభంనుంచి డెబ్చైఐదవ అధ్యాయం సమాప్తం. 


410 కౌటిలీయమ్‌ అర్థశాన్రమ్‌ 


అథ ఏకోనవింశో ఒధ్యాయః 


త్రీసప్తతితమం ప్రకరణమ్‌. దణ్బపారుష్యమ్‌ 
(Physical Injury) 


వమ], దణ్ణపారుష్యం స్పర్శనమ్‌, అవగూర్ణం, ప్రహతమితి. 

2. నాభేరధఃకాయం హస్తపజ్కభస్మపాంశుభిః ఇతి స్పృశతః త్రిపణో 
దణ్ణః. 

3. తైరేవ అమేధ్యైః పాదష్టీవికాభ్యాం చ షట్బణః. ఛర్జిమూత్రపురీ 
షాదిభిః ద్వాదశపణ:. నాభేరుపరి ద్విగుణః. శిరసి చతుర్లుణాః సమేషు. 

4. విశిష్టేషు ద్విగుణాః. హీనేషు అర్థదణ్యాః. పరప్రీషు ద్విగుణాః. 
ప్రమాదమదమోహాదిభిః అర్థదణ్యాః. 

5. పాదవస్రహస్తకేశావలమృనేషు షట్పణోత్తరా దణ్ఞాః. 

6. పీడనావేష్టనాజ్బనప్రకర్షణాధ్యాసనేషు పూర్వః సాహసదబ్ణ్ఞః. 
పాతయిత్వా అపక్రమతః అరదబ్ఞః. 

7. శూద్రో యేనాళ్లేన బ్రాహ్మణమభిహన్యాత్‌ తదస్య ఛేదయేత్‌. 
అవగూర్హి నిష్కయః, స్పర్శే అర్థదజ్ఞః. తేన చణ్ణాలాశుచయో వ్యాఖ్యాతాః. 

వ్యా. 1. ఇతరుని శరీరం స్పృశించడం, కొట్టడానికి చెయ్యి ఎత్తడం లేదా 
కొట్టడం, గాయం కలిగించడం - ఇవి దండపారుష్యం. 

2. ఇతరుల శరీరం నాభి క్రింది భాగం చేతితో స్పృశించినా, ఆ శరీరభాగంమీద 
బురద, కాలిన బూడిద, పరాగం చల్లినా మూడు పణాల దండం. 

3. ఆపవిత్రాలైన ఆ హస్తాదులచేత, పాదంచేత, ఉమ్మిచేత స్పృశిస్తే ఆరు 
పణాల దండం. వాటిచేత, మూత్రపురీషాలచేత స్పృశిస్తే పన్నెండు పణాల దండం. నాభి 
పైభాగంలో స్పృశిస్తే పై చెప్పిన దండా లన్నీ రెట్టింపు విధించాలి. శిరస్సుమీద స్పృశిస్తే 
అన్నింటికీ కూడ నాలుగు రెట్లు దండం విధించాలి. 

4. ఇవి తనకంటె విశిష్టులైన వారి విషయంలో చేస్తే రెట్టింపు దండాలు. 


ధర్మస్టీయమ్‌ - దజ్ఞపారువ్యమ్‌ 411 


తక్కువవాళ్ల విషయంలో చేస్తే సగం దండాలు. పరస్తీలవిషయంలో రెట్టింపు, 
పారబాటుచేత, మదంచేత, అజ్ఞానంచేత ఈ అపరాధాలు చేస్తే చెప్పిన దండాలు 
సగానికి తగ్గించాలి. 

5. ఇతరుల పాదాలు, వస్త్రాలు, చేతులు, జుట్టూ పట్టుకుంటే వరసగా ఆరేసి 
పణాలు పెంచుతూ దండం విధించాలి. అనగా పాదాలు పట్టుకున్నందుకు ఆరు, 
వస్రాలకు పన్నెండు, చేతులకు పద్దెనిమిది, జుట్టుకు ఇరవైనాలుగు పణాల దండం. 

6. ఇతరుల కాళ్లు చేతులు మొదలైన అవయవాలు పీడించినా, మెలిపెట్టినా, 
వంచినా, నేలమీద మనిషిని పడవేసి లాగినా, వానిమీద కూర్చున్నా పూర్వసాహస దండం. 
మనిషిని నేలమీద పడద్రోసి వెళ్లిపోతే పూర్వసాహసదండంలో సగం దండం విధించాలి. 

7. శూద్రుడు ఏ అవయవం ఉపయోగించి బ్రాహ్మణుణ్జి కొడతాడో వాని ఆ 
అవయవాన్ని ఛేదింపచేయించాలి. కొట్టడానికి చెయ్యి మొదలైనది ఎత్తితే నిష్క్రయం 
చెయ్యి ఛేదించడానికి బదులు జరిమానా చెల్లించాలి. స్పృశిస్తే దండంలో సగం. 
శూద్రుని విషయంలో చెప్పినది చండాలుని విషయంలో, అపవిత్రుని విషయంలొ 
రూడ వర్తిస్తుంది. 

మూ. 1. హస్తేనావగూర్ణే త్రిపణావరో ద్వాదశపణపరో దణ్ణః. పాదేన 
ద్విగుణః. దుఃఖోత్పాదనేన ద్రవ్యేణ పూర్వః సాహసదణ్ణః. ప్రాణాబాధికేన 
మధ్యమః. 

2. కాష్టలోన్టపాషాణలోవాదణ్బరజ్ఞుద్ర వ్యాణామన్యత వాన 
దుఃఖమశోణితముత్సాదయతః చతుర్వింశతిపణో దణ్ణః. శోణితోత్సాదనే 
ద్విగుణః అన్యత్ర దుష్టశోణితాత్‌. 

3. మృతకల్పమ్‌ అశోణితం ఘ్నతః హస్తపాదపారజ్వోకం వా కుర్వతః 
పూర్వః సాహసదబజ్ఞః. పాణిపాదదన్తభట్సే, కర్ణనాసాచ్చేదనే వ్రణవిదారణే చ 
అన్యత్ర దుష్టవ్రణేభ్యః. | 

4. సక్టిగ్రీవాభజ్ఞనే నేత్రభేదనే వా వాక్యచేష్టాభోజనోపరోధేషు చ 
మధ్యమః సాహసదణ్ణ్జః., సముత్థానవ్యయశ్చ, విపత్తౌ కణ్బకశోధనాయ నీయేత. 

వ్యా. 1. చెయ్యి ఎత్తి మీదికి వస్తే (కొడితే) కనిష్టం మూడు పణాలు, గరిష్టం 
పన్నెండు పణాలు దండం. తన్నుతా నని పాదం ఎత్తితే (తన్నుతే) రెట్టింపు దండం. 


412 కోటిలియమ్‌ అర్ధశాస్తమ్‌ 


దుఃఖం కలిగించే వస్తువుచేత బాధిస్తే పూర్వసాహసదండం. ప్రాణానికి బాధ కలిగే 
వాటిచేత పీడిస్తే మధ్యమసాహసదండం- 

2. కట్ట, మట్టిబెడ్డ, జాయి, లోహదండం(ఊచ), త్రాళ్లు ఈ వస్తువులలో ఎదైన 
ఒకదానితో, రక్తం మాత్రం రాకుండా, బాధ కలిగిస్తే ఇరవైనాలుగు పణాల దండం. 
దుష్టరక్తం (ముందే ఉన్న వ్రజాలవంటి వాటినుండి వచ్చే రక్తం) కారితే మాత్రం ఈ 
దండం లేదు; పైన చెప్పిన దండమే. 

3. చచ్చినట్లు పడిపోయే టట్లు (రక్తం మాత్రం రాకుండా) కొట్టినా, హస్తపాదాదుల 
యందు పారంచికం (కీళ్లు జారిపోవడం - dislocation) కలిగే టట్లు చేసినా పూర్వ 
సాహసదండం. చేతులు, కాళ్లు, దంతాలు విరిగినా, చెవులు ముక్కూ ఛేదించినా, 
గాయం పడే టట్లు చేసినా - (పూర్వమే ఉన్న దుష్టవ్రణాలు బైటపడితే దోషం లేదు) 
పూర్వసాహసదండం. 

4. తొడ, మెడ విరిచివేసినా, నేత్రం పొడిచినా, మాటలకు, చేష్టలకు, భోజనం 
చేయడానికి అవరోధం కలిగే టట్లు చేసినా మధ్యమసాహసదండం. అవి మానడానికి 
చేయించుకొనే చికిత్సకు అయే ఖర్చు కూడా భరించాలి. మనిషి మరణిస్తే కంటకళో ధనంలో 
చెప్పిన ప్రకారం శిక్షించడానికి అపరాధిని పంపాలి. 

మూ. 1. మహాజనస్య ఏకం ఘ్నతః ప్రత్యేకం ద్విగుణో దణ్జః. 
2. పర్యుషితః కలహః అనుప్రవేశో వా నాభియోజ్య ఇత్యాచార్యాః. 
3. నాస్త్యపకారిణో మోక్ష ఇతి కౌటల్యః. 

4. కలహే పూర్వగతో జయతి, అక్షమమాణో హి ప్రధావతి 
ఇత్యాచార్యాః. 5. నేతి కౌటిల్యః. పూర్వం పశ్చాద్వా ఆగతస్య సాక్షిణః 
ప్రమాణమ్‌. అసాక్షికే ఘాతః కలహోపలిబ్గనం వా. 

5. ఘాతాభియోగమ్‌ అప్రతిబ్రువతః తదహరేవ పశ్చాత్కారః. 

6. కలహే ద్రవ్యమపహరతో దశపణో దణణః. 

7. క్షుద్రకద్రవ్యహింసాయాం తచ్చ తావచ్చ దబ్నః. 

వ్యా. 1. చాలా మంది కలిసి ఒకణ్ణి కొట్టిన ట్లయితే వాళ్లందరికీ ఒక్కొకరికి, 
ఒకడు మరొకనిని కొట్టి నప్పుడు ఎంత దండమో దానికి రెట్టింపు దండం విధించాలి. 

2. చాలాకాలం క్రితం జరిగిన కలహం కాని, ఇతరుల ఇళ్లల్లోనికి చారపడడం 


ధర్మ్శస్టీయమ్‌ - దణ్జవారువ్యమ్‌ 413 


అనే అపరాధం గాని న్యాయాలయంలో విచారించదగినది కాదు అని కొందరు 
ఆచార్యుల అభిప్రాయం. 

3. ఎంతకాలం అయినా అపకారం చేసినవానిని విడిచిపెట్టగూడదు అని 
కౌటిల్యుడు. 

4. “కలహంలో ముందు న్యాయస్థానానికి వెలళ్లినవాడు గెలుస్తాడు; 
న్యాయాలయానికి వెళ్లజాలనివాడు - దెబ్బలవల్ల బాధపడుతున్నవాడు - పారిపోతాడు; 
న్యాయాలయం నుంచి దూరంగా ఉంటాడు” అని ఆచార్యుల అభిప్రాయం. 

5. ఇది యుక్తం కాదంటాడు కౌటిల్యుడు. న్యాయాలయానికి ముందు 
వచ్చినా తరవాత వచ్చినా న్యాయం నిర్ణయించడానికి ప్రమాణం సాక్షులే. సాక్షులు 
లేనప్పుడు తగిలిన దెబ్బలు, ఇతరమైన కలహచిహ్నాలు ప్రమాణంగా గ్రహించబడతాయి. 

6. కొట్టి నట్లు వచ్చిన అభియోగానికి సమాధానం చెప్పని వానిని ఆ రోజునే 
శిక్షించాలి. 

7. కలహంలో, ఎదైన వస్తువును అపహరించినవానికి పది పణాలు దండం. 

8. కలహం మూలాన చిన్న వస్తువులకు (పుష్పఫలాదులకు) హింస కలుగుతే 
(అవి నలిగిపోతే) వాటి ఖరీదు ఇవ్వాలి; అంతే జుర్మానా రాజుకు చెల్లించాలి. 

మూ. 1. స్టూలకద్రవ్యహింసాయాం తచ్చ ద్విగుణశ్చ దణణ:. 

2, వస్రాభరణహిరణ్యసువర్ణభాణ్ణహింసాయాం తచ్చ పూర్వళ్ళ 
సాహసదణ్ణ:. 

3. పరకుడ్యమభిఘాతేన క్షోభయతః త్రిపణో దణణః. ఛేదనభేదనే 
షట్బణః. పాతనభళ్టునే ద్వాదశపణ: ప్రతీకారశ్చ. 

4. దుఃఖోత్పాదనం ద్రవ్యమ్‌ అన్యవేశ్మని ప్రక్షిపతః ద్వాదశపణో 
దణ్ణః. ప్రాణాబాధికం పూర్వః సాహసదణ్ణ:. 

5. క్షుద్రపశూనాం కాష్టాదిభిర్దుఃఖోత్సాదనే పణో, ద్విపణో వా దణ్ణః. 
శోణితోత్సాదనే ద్విగుణః. . 

6. మహాపశూనామ్‌ ఎతేష్వేవ స్టానేషు ద్విగుణో దణ సముత్తాన 
వ్యయశ. 

7. పురోపవనవనస్పతీనాం పుష్పఫలచ్చ్భ్చాయావతాం ప్రరోహచ్చేదనే 
షట్పణః. క్షుద్రశాఖాఛేదనే ద్వాదశపణ:. పీనశాఖాచ్చేదనే చతుర్వింశతిపణ:. 


414 కొటిలీయమ్‌ అర్థశాసన్తమ్‌ 


స్కన్గవధే పూర్వః సాహసదణ్ణః. సముచ్చిత్తై మధ్యమః. 

8. పుష సఫలచ్భాయావద్ద్గుల్మలతానామ్‌ అర్థదణ్ణః, పుణ్యస్థానతపోవన 
శ్మశానద్రుమేషు ణః 

వ్యా. 1. కలహంలో పెద్ద వస్తువులకు నష్టం వాటిల్లితే రెట్టింపు దండం. 

2. వస్తాలకీ, ఆభరణాలకీ, ధనానికీ, బంగారపు వస్తువులకీ నష్టం వాటిల్లితే 
వాటి మూల్యం ఇప్పించాలి. పూర్వసాహసదండం విధించాలి. 

3. ఇతరుల గోడకు అభిఘాతంచేత (దేనితో నైనా ఢీకొట్టించడంచేత) 
క్షోభింపచేసినవానికి మూడు పణాల దండం. ఆ గోడను తెగగొట్టినా (కన్నం తవ్వినా) 
బ్రద్దలుకొట్టినా ఆరు పణాలు దండం. పడగొట్టినా విరగగొట్టినా పన్నెండు పణాల 
దండం; ఆ గోడ బాగుచేయించి ఇవ్వాలి. 

4. దుఃఖం కలిగించే వస్తువును ఇతరుల ఇంట్లో పడవేసినవానికి పన్నెండు 
పణాల దండం. ప్రాణాలకు అపాయం కలిగించే వస్తువును పడవేసినవానికి 
పూర్వసాహసదండం. 

5. కజ్జ మొదలైనవాటితో చిన్న జంతువులకు దుఃఖం కలిగిస్తే ఒక పణం లేదా 
రెండు పణాలు దండం. రక్తం వచ్చే టట్లు కొడితే రెట్టింపు దండం. 

6. ఈ పనులే పెద్ద పశువుల విషయంలో చేస్తే రెట్టింపు దండం. వాటి 
చికిత్సకు అయ్యే ఖర్చు కూడా భరించాలి. 

7. పువ్వులూ, పండ్డూ,నీడా ఇచ్చే నగరోద్యానవృక్షాల చిగుళ్లు కోసిన ట్లయితే 
ఆరు పణాల దండం.చిన్న కొమ్మలు ఛేదిస్తే పన్నెండు పణాల దండం. లావైన కొమ్మలు 
నరికితే ఇరవైనాలుగు పణాల దండం. (మ్రాను ఛేదిస్తే పూర్వసాహసదండం. పూర్తిగా 
పెకలించివేస్తే మధ్యమసాహసదండం. 

8. వువ్వులు, పండ్లు, నీడా ఇచ్చే పాదలు, తీగలు చిగుళ్లు మొదలైనవి ఛేదిస్తే 
దండంలో (పైన చెప్పిన వేరు వేరు దండాలలో) సగం దండం. పుణ్యస్థానాలలోను, 
తపోవవాలలోను, శ్మశానాలలోను ఉన్న చెట్ల విషయంలో దండాలు ఈ విధంగానే 
ఉండాలి. 


నో సీమవృక్షేషు చైత్వేషు ద్రుమేష్వాలక్షితేషు చ, 
త ఎవ ద్విగుణా దణాః కార్యా రాజవనేషు చ. 


భర్శస్టీయమ్‌ - ద్యూతనమావ్యాయమ్‌ 415 


ఇతి కౌటిలీయార్ధశాస్త్రే ధర్మస్టీయే తృతీయాధికరణే ఏకోనవింశోధ్యాయ:ః 
దణ్ణపారుష్యమ్‌, ఆదితః షట్సప్తతితమః. 
వ్యా. సరిహద్దులలో పాతిన వృక్షాలు, పవిత్రస్థానాలలోని వృక్షాలు, బాగా 
పెరిగి పెద్దవిగా కనబడుతున్న వృక్షాలు, రాజోద్యానాలలోని వృక్షాలు - వీటి విషయంలో 


చా 


పైన చెప్పిన అంకురచ్చేదనాదులు జరిగితే రెట్టింపు జుర్మానాలు విధించాలి. 


వూ. 


“బాలానందిని” అనే కౌటిలీయార్థశాస్త్రాంధ్రవ్యాఖ్యానంలో ధర్మస్టీయం అనే తృతీయాధికరణంలో 
దండపారుష్యం అనే పందొమ్మిదవ అధ్యాయం ప్రారంభంనుంచి డెబ్బై ఆరవ అధ్యాయం 


సమాప్తం. 
అథ వింశోఒధ్యాయః 


చతుఃసప్తతితమపజ్బుసప్తతితమప్రకరణే-ద్యూతసమాహ్యయమ్‌, ప్రకీర్ణకాని 
ద్యూతం (gambling) సమాహ్వయం (పందాలు betting), ప్రకీర్ణకాలు 
(వివిధవిషయాలు Miscellaneous). 


మూ. 1. ద్యూతాధ్యక్షః ద్యూతమ్‌ ఎకముఖం కారయేత్‌ అన్యత్ర 
దీవ్యతో ద్వాదశపణో దజ్బః గూఢాజీవిజ్ఞాపనార్థమ్‌. 

2. ద్యూతాభియోగే జేతుః పూర్వః సాహసదల్ణః. పరాజితస్య మధ్యమః. 
బాలిశజాతీయో హ్యేష జేతుకామః పరాజయం న క్రమత ఇత్యాచార్యాః.నేతి 
కౌటిల్యః. పరాజితశ్చేత్‌ ద్విగుణదణ్ణః క్రియేత. న కశ్చన రాజానమ్‌ అభిసరిష్యతి. 
'ప్రాయశో హి కితవాః కూటవేదినః. 

వ్యా. 1. ద్యూతాధ్యక్షుడు ద్యూతం ఒకే ప్రదేశంలో జరిగే టట్లు 
చూడాలి. నిర్ణీతస్థానంలో కాక మరొక చోట జూదం ఆడేవానికి పన్నెండు పణాల దండం. 
ద్యూతశాలను ఏర్పరచడం రహస్యజీవనం జరిపే దొంగలు మొదలైనవాళ్లని పట్టడానికి 
ఉపయోగిస్తుంది. ఎక్కువగా జూదం ఆడేవాళ్ళు అలాంటి వాళ్లే ఉంటారు. వాళ్లని 
పట్టడానికి ఒక చోట వాళ్లు కలిసే టట్లు చేస్తే అనుకూలంగా ఉంటుంది. అని భావం. 


2. “ద్యూతం విషయంలో అభియోగం వచ్చినప్పుడు జూదంలో నెగ్గినవానికి 
పూర్వసాహసదండం, ఓడిపోయిన వానికి మధ్యమ సాహసదండం. ఎందువల్లననగా 


416 కౌట్‌లీయమ్‌ అర్ధళ్యాస్తమ్‌ 


జయించాలని అనుకొనే ఈ ఓడిపోయినవాడు సాధారణంగా మూర్చుని వంటివాడై 
ఉంటాడు. అందువల్ల ఓటమిని సహించడు” అని ఆచార్యుల అభిప్రాయం. అది 
యుక్తం కాదు అని కౌటిల్యుడు. ఓడిపోయినవానికి రెట్టింపు శిక్ష విధిస్తే న్యాయంకోసం 
ఎవ్వడూ రాజు దగ్గరికి రాడు. సాధారణంగా జూదరులు ఆటలో మోసాలే చేస్తూంటారు 
కదా? 

మూ. 1. తేషామధ్యక్షాః శుద్దాః కాకణీరక్షాంశ్చ స్థాపయేయుః:. 

2. కాకణ్యక్షాణామన్యోపధానే ద్వాదశపణో దజ్బ్ణః. కూటకర్మణి 
పూర్వః సాహసదల్ల్ణః, జితప్రత్యాదానమ్‌, ఉపధౌ స్తేయదణ్ఞశ్చ. 

3. జితద్రవ్యాదధ్యక్షః పజ్బుకం శతమాదదీత, కాకణ్యక్షారలాశలాకా 
అరయ లు న 9 చ. ద్రవ్యాణామాధానం విక్రయం చ 
కుర్యాత్‌. అక్షభూమిహస్తదోషాణాం చాప్రతిషేధనే ద్విగుణో దణ్ణః. 

4. తేన సాహసో వ్యాఖ్యాతః, అన్యత్ర విద్యాశిల్పసమాహ్వయాదితి. 

వ్యా. 1. ద్యూతగృహాల అధ్యక్షులు మేలి రకం కాకణీలను (గవ్వలను) 
పాచికలను అక్కడ సిద్ధంగా ఉంచాలి. 

2. ఉంచిన కాకణీల స్థానంలోను, పాచికల స్థానంలోను వేరైన కాకణ్యక్షాలు 
ఉంచిన ట్లయితే అలా ఉంచినవాళ్లకి పూర్వసాహసదండం. ఆటలో మోసం చేస్తే 
పూర్వసాహసదండం. అలా చేసినవానినుండి జయించిన సొమ్మును తీసివేసికోవాలి. 
పాచికల విషయంలో (గుర్తులు మార్చడంవంటి) ఎమైనా మోసం చేస్తే దొంగతనానికి 
విధించే దండం కూడా విధించాలి. 

3. ద్యూతాధ్యక్షుడు జూదరులు నెగ్గిన ధనంలో నూటికి ఐదు తీసికోవాలి. 
గవ్వలకి, పాచికలకి, అరలలకు (చర్మపట్టిక వంటివి), శలాకలకి (దంతాదులతో 
తయారుచేసిన దీర్భచతురశ్రంగా ఉండే ద్యూతక్రీడాసాధనాలు) అవక్రయం(అద్దె), 
నీళ్లు, చోట్లు, ఆట వీటికి ఖర్చులనూ కూడ జూదరులనుండి వసూలు చెయ్యాలి. 
పాచికలలోను, జూదం ఆడే స్థలంలోను, ఉండే దోషాలను, జూదరుల హస్తదోషాలను 
(ఆడే విధానంలో వాళ్లు చేసే చేతి విసుర్లను) నిషేధించకపోతే (ద్యూతాధ్యక్షునికి) పై పెన 
జూదరులకు చెప్పిన దండానికి రెట్టింపు దండం. 

4. దీనిచేత విద్యల విషయంలోను, శిల్పాల విషయంలోనూ చేసే 


ధర్శస్టీయమ్‌ - ద్యూతనమాహ్యయమ్‌ 417 


సమాహ్వయం (పందెం=౯halleng౭) తప్ప మిగిలిన సమాహ్వయాలు (కోడిపందెం, 
గొజ్టెపందెం మొదలైనవి)కూడా వ్యాఖ్యానించి నట్లే. జూదంలో చెప్పిన దండవిధానం 
వాటికి రూడా వర్తిస్తుంది. 

మూ. 1. ప్రకీర్ణకం తు-యాచి తకావ క్రీతకాహితకనిక్షేపకాణాం యథా 
దేశకాలమదానే, యామచ్చాయాసముపవెశసంస్థితీనాం వా దేశకాలాతిపాతనే, 
గుల్మతరదేయం బ్రాహ్మణం సాధయతః ప్రతివేశానువేశయోరుపరి నిమన్రణే 
చ ద్వాదశపణో దణ్ణ:. 

2. సన్టిష్టమర్థమషప్రయచ్చతః, భ్రాతృభార్యాం హస్తేన లజ్బ్వ్యయతః, 
రూపాజీవామ్‌ అన్యోపరుద్దాం గచ్చతః, పరవక్తవ్యం పణ్యం క్రీణానస్య, 
సముద్రం గృహముద్భిన్దతః, సామన్తచత్వారింశత్కుల్యా బాధామాచరతశ్చ 
అష్టచత్వారింశత్‌పణో దణ్ణః. 

వ్యా. 1. ప్రకీర్ణకం, అనగా వివిధ విషయాలు, చెప్పబడుతున్నాయి - యాచితకాన్ని 
(ఎరువు తీసుకొన్నదానిని) అవక్రీతకాన్ని (అద్దెకు తీసికొన్నదానిని), ఆహితకాన్ని (తాకట్టు 
పెట్టినదానిని), నిక్షేపకాన్ని (ఉంచమని ఇచ్చినదానిని), అనుకొన్న ప్రదేశంలో, కాలంలో 
తిరిగి ఇవ్వకపోయినా, “రాత్రి ఫలానా యామంలో (జాములో), పగలు ఫలానా 
సమయంలో మనం అందరం కలుద్దాం లేదా కూర్చుందాం” అని నిర్ణయించుకొన్న 
తరవాత దానిని పాటించకపోయినా, బ్రాహ్మణునివద్దనుంచి గుల్మం (రక్షకభటస్థానం 
Police post) దగ్గర ఇవ్వవలసిన శుల్కాన్నీ, నది దాటడానికి ఇచ్చే శుల్కాన్నీ బలాత్కారంగా 
వసూలుచేసినా, ఇంటికి ఎదురుగాను, ఇంటి ప్రకా ఉన్న డ్రోత్రియుణ్బీ కాదని 
మరొకనిని (పౌరోహిత్యాదులు చేయించడంకొరకు) పిలిచినా పన్నెండు పణాల దండం. 

2. ఒకరికి ఇమ్మని పంపిన వస్తువు ఇవ్వనివానికీ, సోదరుని భార్యను చేతితో 
స్పృశించినవానికీ, మరొకడు ఉంచుకొన్న వేశ్యతో సంగమం చేసినవానికి, ఇతరులకు 
చెందినది అని చెప్పిన పణ్యాన్ని (సరుకును) కొన్నవానికీ, సీలువేసిన ఇంట్లో సీలు 
(బద్దలుకొట్టి ప్రవేశించినవానికీ, చుట్టుప్రక్కల నున్న నలభై కుటుంబాలకి చెందినవారికి 
ఎవరికైనా బాధకలిగించేవానికీ, నలభైఎనిమిది పణాల దండం. 

మూ. 1. కులనీవిగ్రాహకస్య అపవ్యయనే, విధవాం ఛన్దవాసినీం 
సహ్యాధిచరతః చణ్ఞాలన్య ఆర్యాం స్పృశతః, ప్రత్యాసన్నమ్‌ ఆపద్యన 


EA 


418 కౌటిలీయమ్‌ అర్థశాస్తమ్‌ 


భిధావతః, నిష్కారణమ్‌ అభిధావనం కుర్వతః, శాక్యజీవకాదీన్‌ వృషలప్ర 
వ్రజితాన్‌ దేవపితృకార్యేషు భోజయతః శత్యో దణ్ణః. 

2. శపథవాక్యానుయోగమని సృష్టం కుర్వతః, యుక్తకర్మ చాయుక్తస్య, 
క్షుద్రపశువృషాణాం పుంస్త్వోపఘాతిన:, దాస్యా గర్భమ్‌ కె షధేన పాతయతళశ్ళ 
పూర్వః సాహసదణ్బ:. 

3. పితాపుత్రయోః, దమృ్పత్యోః, భ్రాతృభగిన్యోః, మాతులభాగినే 
యయోః, శిష్యాచార్యయోర్వా పరస్పరమపతితం త్యజతః, సార్థాభిప్రయాతం 
గ్రామమధ్ధ్యే వా త్యజతః పూర్వః సాహసదణ్ణః.కాన్లారే మధ్యమః. తన్నిమిత్తం 
భ్రషయతః ఉత్తమః. సహహ్రస్థాయిష్వన్యేష్వర్థదణ్ణ:. 

4. పురుషమబన్గనీయం బధ్నతః, బనయతః, బన్గం వా మోక్షయతః, 
బాలమప్రాప్తవ్యవహారం బధ్నతః బనయతో వా సహస్రం దణ్ణః. పురుషాపరాధ 
విశేషేణ దజ్బవిశేషః కార్యాః. 

వ్యా. 1. కుటుంబానికి సంబంధించిన ఉమ్మడి ధనం తీసికొన్నవాడు తీసికో 
లేదని చెప్పినవానికీ, స్వతంత్రంగా ఉంటూన్న ఇష్టం లేని విధవను బలాత్కరించి 
సంగమంచేసినవానికీ, ఆర్యస్రీని స్పృశించిన చండాలునికీ, ఆపత్సమయంలో 
ఇరుగుపారుగువానికి సహాయం చేయడంకోసం తొందరగా పరుగెత్తనివానికీ, ఏ 
కారణమూ లేకుండా పరుగెత్తుతున్నవానికీ, దేవపితృకార్యాలలో బౌద్భలకు, జైనులకు, 
ఇతరులైన ఆవైదికసంన్యాసులకు భోజనాలు పెట్టినవానికి నూరు పణాల దండం. 

2. శంకించినవానిచేత శపథం చేయించి వానిని ప్రశ్నించే అధికారం లేకపోయినా 
అలా చేసినవానికీ, అధికారి కాకపోయినా అధికారి చేసే పనులు చేస్తూన్న వానికీ, పిల్లను 
పుట్టించే యోగ్యత గల చిన్నపశువుల వురుషత్వానికి ఆఘాతం కలిగించినవానికీ, 
బజెషధా లిచ్చి దాసీకి గర్భస్రావం చేయించినవానికి పూర్వసాహసదండం విధించాలి. 

3. తండ్రీ-కొడుకులలోను, భార్యాభర్తలలోను, సోదరీసోదరులలోను, 
మేనమామ-మేనల్లుళ్లలోను, శిష్య-ఆచార్యులలోను 'పతితుడు కాని ఒకనిని మరొకరు 
విడిచి పెట్టినా, వర్తకుల గుంపు నాయకుడు తమతో వస్తూన్నవానిని (రోగగ్రస్తుడైనప్పుడు) 
గ్రామమధ్యంలో విడిచి వెళ్లిపోయినా పూర్వసాహసదండం విధించాలి. వానిని అడవిలో 
విచిచిపెట్టి వెళ్లిపోతే మధ్యసాహసదండం. ఆ విధంగా చేయడంచేత వానికి అపాయం 


ధర్మస్థీయమ్‌ - ద్యూతనమాహ్వయమ్‌ 419 


కలిగించిన ట్లయితే ఉత్తమసాహసదండం. ఆ వర్తకసంఘంలో ఉన్న మిగిలిన 
సహట్రస్థాయులకు (కలిసి వెళ్లేవాళ్లకి) ఒక్కొక్కరికి చెప్పిన దండాలలో సగం విధించాలి. 

4. బంధించ కూడనివానిని బంధించినవానికీ, బంధింపచేసినవానికీ, బంధంలో 
ఉన్నవానిని విడిపించినవానికి, మైనారిటీ తీరని (అప్రాప్తవ్యవహారుడు) బాలుణ్ణి 
బంధించినవానికి, బంధింపచేసినవానికి వెయ్యేసి పణాలు జుర్మానా. ఆ యా పురుషుల 
అపరాధవిశేషాన్ని పట్టి దండవిశేషం విధించాలి. 

మూ. 1. తీర్థకరస్తపస్వీ, వ్యాధితః, క్రుత్సిపాసాధ్వక్షాన్తః, తిరోజనపద:, 
దణ్జఖేదీ, నిష్కిళబ్బునశ్చ అనుగ్రాహ్యాః. 

2. దేవబ్రాహ్మణతపస్విస్తీబాలవృద్ధవ్యాధితానామ్‌ అనాథానామ్‌, 
అభిసరతాం ధర్మస్థాః కార్యాణి కుర్యుః. న చ దేశకాల భోగచ్చలేన అతిహరేయుః. 

3. పూజ్యా విద్యాబుద్దిపారుషాభిజన కర్మాతిశయతశ్చ పురుషాః. 

4. శ్లో ఎవం కర్మాణి ధర్మస్థాః కుర్యురచ్చలడర్శినః, 

సమాః సర్వేషు భావేషు విశ్వాస్యా లోకసంప్రియాః. 
ఇతి కౌటిలీయార్థశా(స్తే ధర్మస్థీయే తృతీయాధికరణే వింశోఒధ్యాయ:ః ద్యూతసమాహ్వయం, 
_ ప్రకీర్ణకాని. ఆదితః సప్తసప్తతితమోఒధ్యాయ:. ఏతావతా కౌటిలీయార్ధశాస్తస్య ధర్మస్టీయం 
తృతీయమధికరణం సమాప్తమ్‌. 

వ్యా. 1. తీర్ధకరుడు (ఎదైన ఒక మతానికి సంబంధించిన సంఘానికి అధిపతి), 
తపస్సు చేసికొనేవాడు, జబ్బుపడ్డవాడు, ఆకలిదప్పికలతోను దీర్భప్రయాణంచేత 
అలసిపోయినవాడు, విదేశంనుంచి వచ్చినవాడు, శిక్షలు అనుభవించి కష్టపడుతున్నవాడు, 
ఎమీ లేనివాడు-వీళ్ల విషయంలో ధర్మాధికారులు అనుగ్రహం చూపాలి. కఠినంగా 
ప్రవర్తించగూడదు. 

2. అనాథులైన (రక్షించేవాళ్ళు ఎవరూ లేని) దేవతలు(దేవాలయాదులు), 
బ్రాహ్మణులు, తపస్సు చేసుకొనేవాళ్లు, స్రీలు, బాలురు, వృద్దులు, వ్యాధిగ్రస్తులు - 
వళ్లు న్యాయాలయానికి వెళ్లలేని స్థితిలో ఉన్నప్పుడు న్యాయాధికారులే స్వయంగా 
వాళ్లకు సంబంధించిన అభియోగాలు విచారణకు చేబట్టి వాళ్లకు న్యాయం చేకూర్చాలి. 
అంతే కాని “ఇది దేశం కాదు, ఇది కాలం కాదు, ఈ ఆస్తీ ఎవరి అనుభవంలో ఉందో 
తెలియదు. ఇలాంటి సాకులు చెప్పకూడదు. 


420 కౌటిలీయమ్‌ అర్ధళాస్తమ్‌ 


3. విద్యా, బుద్ది, పౌరుషం, ఉన్నతవంశం, చేసే పని వీటి అతిశయాన్ని పట్టి 
మనుష్యులకు మర్యాద ఇవ్వాలి. 

4. న్యాయాధికారు లందరూ ఎ మాత్రం కపటం లేనివారై అందరి విషయంలోను 
సమంగా ప్రవర్తిస్తూ అందరి విశ్వాసాన్ని చూరగొంటూ, అందరికీ ప్రేమపాత్రులై తమ 
విధులు నిర్వర్తించాలి. 


“బాలానందిని” అను కౌటలీయార్థశాస్రాంధ్రవ్యాఖ్యానంలో ధర్మస్థీయం అనే తృతీయాధికరణంలో 
ద్యూతసమాహ్వయం, ప్రకీర్ణకాలు ఆనే ఇరవైయవ అధ్యాయం, ప్రారంభంనుంచి డెబ్సైఎడవ 
అధ్యాయం సమాప్తం. 


ధర్మస్థీయం అనే మూడవ అధికరణం సమాప్తం. 


కబ్దకశోధనమ్‌ (SUppression of Criminals) అథచతుర్ధమధికరణమ్‌ 


షట్‌సప్తతితమ ప్రకరణమ్‌ - ప్రథమో౭ధ్యాయః 
కారురక్షణమ్‌=కారువుల (చేతిపనులు చేసేవాళ్ల) నుండి రక్షించడం 


మూ. 1. ప్రదేష్టారః త్రయగస్త్రయః అమాత్యాః కజ్బకశోధనం కుర్యుః. 


2. అర్థ్య(ప్రతీకారాః కారుశాసితారః సంనిక్షేప్తారః స్వవిత్తకారవః, శ్రేణీ 
ప్రమాణాః నిక్షేపం గృహ్హాయు:. విపత్తా శ్రేఖీనిక్షేపం భజేత. నిర్దిష్టదేశకాలకార్యం 
చ కర్మ కుర్యుః. అనిర్దిష్టదేశకాలం కార్యాపదేశమ్‌. 

వ్యా. 1. అమాత్యుల స్థాయి గల ముగ్గురేసి ప్రదేష్టలు (కంటకశోధనాధికారులు 
- Magistrates) కంటకశోధనం చెయ్యాలి. కంటకశోధనం ముళ్లు తొలగించడం అనగా 
సంఘవిద్రోహుల్ని ఎరివేయడం. 

2. వస్తువులను తయారు చేయడంలో సమర్ధులు, ముడి సరుకును 
తీసికొనడం విషయంలో నమ్మకస్తులు అయిన కారుశాసితలు (తమ క్రింద 
కొంతమంది కారువులను అనగా వడ్రంగులు కమ్మరులు మొదలైనవాళ్లని 
నియమించుకొని వాళ్లచేత పనులు చేయించేవాళ్ళు), తామే పెట్టుబడి పెట్టి 
స్వతంత్రంగా పనులు చేయగలిగిన కారువులు, శ్రేణుల (సంఘాల guilds) 


కళ్ణకశోధనమ్‌- కారురక్షణమ్‌ 421 


పూచీకత్తుమీద నిక్షేపాన్ని (తాము తయారు చేయవలసిన వస్తువులకు కావలసిన 
సరుకును) ప్రజలనుంచి తీసికొనాలి.అలా తీసికొన్నవాటికి ఎదైనా ఆపద వస్తే ఆ 
నిక్షేపాన్ని శ్రేణి భరించాలి. ఆ కారుశాసితలు, కారువులూ కూడ నిర్ణయించుకొన్న దేశం, 
కాలం, వస్తువు లననుసరించి పనులుచెయ్యాలి. చేయవలసిన పనియొక్క స్వరూపాన్ని 
ముందుగానే చేయించుకొనేవాళ్లకి తెలిపి దేశ కాలనియమం లేకుండా వస్తువులు 
తయారుచేసి ఇవ్వాలి. అనగా ఈ విధమైనపనిని ఇన్నాళ్లలో పూర్తిచేస్తాం అని చెప్పడం 
కష్టం అని ముందుగానే చెప్పి ఆ పని చేపట్టాలి. 

మూ. 1. కాలాతిపాతనే పాదహీనం వేతనం తద్ద్విగుణశ్చ దబ్బః. 
అన్యత్ర భేషోపనిపాతాభ్యాం నష్టం వినష్టం వాభ్యావహేయుః. కార్యస్యాన్య 
థాకరణే వేతననాశః తద్దిగుణశ్చ దబ్ణః. 

2. తన్తువాయాః దశైకాదశికం సూత్రం వర్ణయేయుః. వృద్దిచ్చేదే 
ఛేదద్విగుణో దణ్ణః. 

3. సూత్రమూల్యవానవెతనమ్‌. క్షామకౌశేయానామ్‌ అధ్యర్థగుణమ్‌ 
పత్రోర్జాకమ్చులదుకూలానాం ద్విగుణమ్‌. 

4. మానహీనే హీనావహీనం వేతనం తద్ద్విగుణశ్చ దణ్ణః తులాహీనే 
హీనచతుర్లుణో దణ్బః. సూత్రపరివర్తనే మూల్యద్విగుణ:. తేన ద్విపటవానం 
వ్యాఖ్యాతమ్‌. 

వ్యా. 1. అనుకొన్న కాలానికి ఇవ్వకపోతే జీతంలో నాల్గవ వంతు తగ్గించాలి; 
దానికి రెట్టింపు జుర్మానా విధించాలి. తీసుకొన్న సరుకులో కొంత భాగం పోయినా, 
పూర్తిగా పోయినా దానికి ముదరా ఇవ్వాలి. అయితే ఆ సరుకులోనే సహజంగా 
తరుగు వచ్చినా, ఆకస్మికాపదలచేత సరుకు నశించినా ఇవ్వవలసిన పని లేదు. 
చెప్పినట్లు కాకుండా మరొక విధంగా చేస్తే వేతనం ఇవ్వకూడదు; దానికి రెట్టింపు 
జుర్మానా విధించాలి. 

2. సాలివాళ్లు పది పలాల నూలుకు పదకొండు పలాల వృద్ధి 
చూపించాలి.అలా చూపవలసిన వృద్ధిలో లోపం వస్తే ఎంత తగ్గిందో దానికి రెట్టింపు 
జుర్మానా. (నూలును శుభ్రం చేసి గంజి మొదలైనవి పెట్టడం వల్ల బరువులో 
పెరుగుదల రావాలి అని భావం అయి ఉంటుంది). 


422 కౌటిలీయమ్‌ అర్థళాస్తమ్‌ 


నేసినందుకు వేతనం నూలు ఖరీదుకు ఒకటిన్నర రెట్లు. పత్రోర్ల, కంబళి, దుకూలం 
నేసినందుకు నూలు ఖరీదుకు రెట్టింపు వేతనం, 

4. చెప్పిన కొలతలు తగ్గిన ట్లయితే తగ్గినదానిని పట్టి జీతం తగ్గించాలి, దానికి 
రెట్టింపు జుర్మానా విధించాలి. బరువులో తగ్గుదల ఉంటే ఎంత తగ్గినదో దానికి నాలుగు 
రెట్లు జుర్మానా, ఇచ్చిన నూలు మారిస్తే దాని ఖరీదుకు రెట్టింపు దండం. ఇంతవరకు 
చెప్పిన దానిని పట్టి ద్విపటం (దుప్పటీ) నేయడం విషయం కూడా చెప్పినట్లె. 

మూ. 1. ఊర్జాతులాయాః పజ్బపలికో విహననచ్చేదో రోమచ్చేదశ్చ. 

2. రజకాః కాష్టఫలకళ్లక్షశిలాసు వస్తాణి నేనిజ్యుః.. అన్యత్ర నేనిజతః 
వస్రోపఘాతం షట్పణం చ దణ్ణం దద్యుః. 

3. ముద్గరాజ్రాదన్యద్వాసః పరిదధానాః త్రిపణం దణ్ణం దద్యుః. 
పరవస్త్రవిక్రయావక్రయాధానేషు చ ద్వాదశపణో దబ్బః. పరివర్తనే మూల్య 
ద్విగుణో వస్త్రదానం చ. 

4. ముకులావదాతం శిలాపట్టశుద్ధం ధౌతసూత్రవర్ణం ప్రమృష్టశ్వేతం 
చ ఏకరాత్రోత్తరం దద్యుః. 

5. పజ్బరాత్రికం తనురాగం, షడ్రాత్రికం నీలం, పుష్పలాక్షామళ్లష్టా 
రక్తం, గురుపరికర్మ యత్నోపచార్యం జాత్యం వాసః సప్తరాత్రికమ్‌. తతః 
పరం వేతనహానిం ప్రాప్నుయుః. 

వ్యా. 1. ఒక తుల (నూరు పలాల) ఉన్ని (శుద్ధి చేయడం మొదలైనవాటిలో) 
ఐదు పలాల తరుగు, కొంత రోమాల తరుగు అంగీకరించాలి. 

2. చాకళ్లు బట్టలు కజ్జబల్లల మీద, నున్నని రాళ్లమీద ఉతకాలి. అవి కాక 
మరి వేటిమీద ఉతికినా వస్త్రం దెబ్బతిన్నందుకు ముదరా, ఆరు పణాల దండం 
ఇవ్వాలి. 

3. ముద్గరం అనే ఆయుధం బొమ్మ ఉన్న వస్త్రం తప్ప మరి ఏ ఇతరమైన 
వస్రం ధరించినా వాళ్లు మూడు పణాల దండం ఇవ్వాలి. (ఇది ఇతరుల వస్ర్తాలు 
ధరించకుండా ఉండడానికి చేసిన నియమం). ఇతరుల వస్త్రాలు అమ్మినా, అద్దెకు 
ఇచ్చినా, తాకట్టు పెట్టినా పన్నెండు పణాల దండం. ఒక వస్త్రానికి బదులు మరొక వస్త్రం 
ఇస్తే అసలు వస్త్రం ఇచ్చి దాని మూల్యానికి రెట్టింపు దండం చెల్లించాలి. 


కణకళోధనమ్‌- కొరురక్షణమ్‌ 423 


4. మొగ్గ వలె తెల్లగా ఉన్న వస్త్రం, రాతిబండమీద ఉతికిన వస్త్రం, తెల్లని 
దారం రంగు గల వస్త్రం, బాగా తెల్లగా చేయబడిన వస్త్రం - వీటిని ఒక్కొక్క రోజు 
పొడిగిస్తూ ఇవ్వాలి. అనగా ముకులావదాతం ఒక రోజున, శిలాపట్టశుద్ధ్దం రెండు 
రోజులలోను - ఈ విధంగా ఇవ్వాలి. 

5. లేతరంగు బట్టలు ఐదు రోజులకు, నీలిమందు పెట్టిన బట్టలు ఆరు 
రోజులకు, పుష్పాలతోను లక్కతోను, మంజిష్టతోను రంగువేసిన వాటిని, చాలా నగిషీలు 
(పరికర్శ) ఉండడంచేత జాగర్తగా ఉతకతగిన ఉత్తమజాతికి చెందిన వస్త్రాలను ఎడు 
రోజులకు తిరిగి ఇవ్వాలి. (ఈ విధంగా బట్టలకు చాకళ్లు రంగులు వేసేవారని తోస్తుంది). 
అంతకంటె ఆలస్యం చెస్తే వేతనంలో కోత విధించాలి. 

మూ. 1. శ్రద్దేయాః రాగవివాదేషు వేతనం కుశలాః కల్పయేయు:. 

2, పరార్థ్యానాం పణో వేతనం, మధ్యమానామర్దపణ:, ప్రత్యవరాణాం 
పాదకఃి 

3. స్టూలకానాం మాషద్విమాషకం ద్విగుణం రక్తకానామ్‌. ప్రథమనేజనే 
చతుర్భాగః క్షయః. ద్వితీయే పజ్బభాగః. తేనోత్తరం వ్యాఖ్యాతమ్‌. 

4. రజకైః తున్నవాయాః వ్యాఖ్యాతాః. 

5. నువర్ణకారాణామ్‌ - అశుచిహస్తాద్రూప్యం సువర్ణమనాఖ్యాయ 
సరూపం క్రీణతాం ద్యాదశపణో దణ్బః; విరూపం చతుర్వింశతిపణ:; 
చోరహస్తాదష్టచత్వారింశత్సణః. ప్రచ్చన్న విరూపమూల్యహినేషు స్తేయదణ్ణప, 
కృతభాణ్ణొపధౌ చ. 

వ్యా. 1. రంగులను గూర్చి వివాదాలు వచ్చినప్పుడు నమ్మదగిన నేర్పరులు 
వేతనాన్ని నిర్ణయించాలి. 

2. ఖరీదైన మంచి రంగులు వేసినందుకు ఒక పణం వేతనం. మధ్యరకం 
రంగులకు అర్ధపణం, తక్కువరకం రంగులకు పణంలో పావు. 

3. ముతకబట్టలు ఉతికినందుకు ఒకటి రెండు మాషాలు, రంగు బట్టలకు 
రెట్టింపు అనగా రెండు లేదా నాలుగు మాషాలు. మొదటి ఉతుకుకి బట్ట విలవలో 
నాల్గవవంతు తరుగుతుంది. రెండవ ఉతుకుకి, ఐదవ భాగం తరుగుతుంది. ఈ 
విధంగానే మిగిలిన ఉతుకులకి చూచుకోవాలి. 


is కౌటిలీయమ్‌ అర్ధశాన్తమ్‌ 


4. రజకుల విషయంలో చెప్పిన నియమాలు తున్నవాయులకు 
(కుట్టుపనివారికి) కూడా వర్తిస్తాయి. 

5. ఇప్పు డింక సువర్ణకారుల విషయం - అలంకారాల రూపంలో ఉన్న 
(సరూపం) వెండి గాని, బంగారం గాని, సువర్ణాధ్యక్షునికి తెలపకుండా, దాసుడు, 
పరిచారకుడు మొదలైన అశుచివ్యక్తులనుండి కొన్న సువర్ణకారునికి పన్నెండు పణాల 
దండం. వాటి రూపం మార్చి అమ్మినవి కొన్నవానికి ఇరవైనాలుగు పణాల దండం. 
దొంగలనుండి కొన్నవానికి నలభై ఎనిమిది పణాల దండం. రహస్యంగా తీసికొని వచ్చిన 
రజతసువర్గాలను రూపం మార్చిన వాటిని తక్కువ ఖరీదుకు కొన్నవానికి దొంగతనానికి 
విధించే దండం విధించాలి. చేసిన వస్తువులను (అలంకారాలను) మార్చినా కూడ 
స్తేయదండం. 

మూ. 1. సువర్ణాన్మాషకమపహరతః ద్విశతో దల్ణః. రూప్యధరణాన్మాష 
కమపహరతః ద్వాదశపణః. తేనోత్తరం వ్యాఖ్యాతమ్‌. 

2. వర్గొత్కర్షమసారాణాం యోగం వా సాధయతః పజ్బుశతో దణ్ణః. 
తయోరపచరణే రాగస్యాపహారం విద్యాత్‌. మాషకో వేతనం రూప్యధరణస్య 
సువర్ణస్యాష్టభాగః శిక్షావిశే షణ ద్విగుణా వేతనవృద్ధిః. తేనోత్తరం వ్యాఖ్యాతమ్‌. 

3. తామవృత్తకంసవైకృన్తకారకూటానాం పజ్బాకం శతం వేతనమ్‌. 
తామ్రపిణ్లో దశభాగక్షయః. పలహీనే హీనద్విగుణోదణణ:. తేనోత్తరం వ్యాఖ్యాతమ్‌. 

వ్యా. 1. సువర్ణం ఎత్తు బంగారంనుంచి మాషకం బంగారం అపహరించిన 
స్వర్ణకారునికి రెండు వందల పణాల దండం. ఒక ధరణం ఎత్తు వెండినుంచి ఒక 
మాషకం వెండి అపహరించిన వానికి పన్నెండు పణాల దండం. దీనిని పట్టి రెండు 
మాషాలు, మూడు మాషాలు ఇత్యాదివిధంగా హరించి నప్పుడు ఎంత దండమో 
చెప్పినట్లే. 

2. నాసి రకం బంగారం మొదలైనవాటిని మంచివాటినిగా చూపడానికి 
మంచి రంగు ఉండేటట్లు చేసినా, మంచి బంగారం తీసివేయడం చెడ్డది కలపడం 
వంటివి చేసినా ఐదువందల పణాల దండం. వెండిబంగారాల విషయంలో మోసం 
చేసిన ట్లయితే వాటి రంగు తగ్గించినట్లు పరిగణించాలి. 

3. ఒక ధరణం ప్రమాణం గల వెండితో వస్తువులు చేసినందుకు ఒక మాషం 
వెండి వేతనం. పదహారు మాషాల ఎత్తు బంగారానికి సువర్ణమాషంలో ఎనిమిదవ 


కణ్ణకకోధనమ్‌- కొరురక్షణమ్‌ 425 


వంతు వేతనం (గ.శా.) పణంలో ఎనిమిదవ వంతు అని కాంగ్లీ. స్వర్ణకారుని 
పనితనంలో ఉన్న విశేషాన్ని పట్టి వేతన వృద్ధి రెట్టింపు. దీనిని పట్టి ఎక్కువ తూకాల 
విషయంలో కూడా చూచుకోవాలి. 

4. రాగి, ఉక్కు, కంచు, వైకృతకం, ఇత్తడి - వీటికి నూరు పలాలకు ఐదు 
పణాలు వేతనం. రాగి ముద్దతో పనిచేసి నప్పుడు పదవ వంతు తరుగు ఉంటుంది. 
అంతకు మించి ఒక పలం తగ్గితే తగ్గినదానికి రెట్టింపు దండం. దీనిచేత రెండు పలాలు 
మొదలైనవాటిని గూర్చి చెప్పినట్లె. 

మూ.1. సీసత్రపుపిణ్లో వింశతిభాగక్షయః. కాకణీ చాస్య పలవేతనమ్‌. 
కాలాయసపిణ్బః పజ్బభాగక్షయః.కాకణీ ద్వయం చాస్య పలవేతనమ్‌. తేనోత్తరం 
వ్యాఖ్యాతమ్‌. 

2. రూపదర్శకస్య స్థితాం పణయాత్రామ్‌ అకోప్యాం కోపయతః, 
కోప్యామకోపయతః ద్వాదశపణో దల్ణః. 

3. వ్యాజీపరిశుద్ధా పణయాత్రా. పణాన్మాషకముపజీవతో ద్వాదశపణో 
దణ్ణః. తేనోత్తరం వ్యాఖ్యాతమ్‌. 

4. కూటరూపం కారయతః ప్రతిగృహ్హతో, నిర్యాపయతః వా సహస్రం 
దణ్ణః. కోశే ప్రక్షిపతో వధః. 

5: సరకపాంసుధావకాః సారత్రిభాగం లభేరన్‌. ద్వౌ రాజా రత్నం చ. 
రత్నాపహారే ఉత్తమో దణ్ణః. 

వ్యా. 1. సీసం ముద్దతోను తగరంముద్దతోను వస్తువులు తయారుచేసి 
నప్పుడు ఇరవైయవ భాగం తరుగు. ఇనపముద్దలో ఐదవ భాగం తరుగు. వీటితో 
వస్తువులు తయారుచేసి నందుకు ఒక పలానికి రెండు కాకణీలు వేతనం. దీనిని పట్టి 
సరుకు పెరిగినకొలదీ వేతనం పెంపు చూచుకోవాలి. 

2. పణాల నాణాలు పరీక్షించే అధికారి అమలులో ఉన్న దూషింపరాని 
పణాల చలామణీని ఈ నాణాలు మంచివి కా వని దూషించినా, దూషించదగినవాటిని 
దూషంచకపోయినా పన్నెండు పణాల దండం. 

3. రాజుకు చెల్లించవలసిన వ్యాజీని (నూటికి ఐదవవంతును) 
చెల్లించినతరవాతనే పణాలు చలామణిలోకి తీసికొనిరావాలి. చలామణీకోసం పంపిన 


426 కౌటిలీయమ్‌ అర్ధశ్యాన్తమ్‌ 


పణానికి మాషం చొప్పున తీసికొన్న పరీక్షాధికారికి పన్నెండు పణాల దండం. దీనిని పట్టి 
దానిని మించిన దానిని గూర్చి చెప్పినట్లే; అనగా పణానికి రెండు మాషాలు తీసుకుంటే 
ఇరవైనాలుగు పణాల దండం ఇత్యాదివిధంగా చూచుకోవాలి అని అర్థం. 

4. నకిలీనాణాలు చేయించినవానికి, తీసికొన్నవానికీ, చలామణీలోనికి తీసికొని 
వచ్చినవానికి వెయ్యి పణాల దండం. రాజకోశంలోనికి చేర్చినవానికి మరణశిక్ష. 

5. సరకం అనగా రత్నం. గనిలో లభించిన రత్నాలకు పట్టి ఉన్న మట్టిని 
పరిశుభ్రం చేసిన వాళ్లు అలాంటి రత్నాలలో మూడవ వంతు తీసికొనవచ్చును (గ.శా.) 
కాంగ్లే 'సరక'కు బదులు “చరక అనే పాఠం గ్రహించి “ఏవైన శ్రేష్టవస్తువులను కనుగొని 
వాటిని పరిశుద్ధం చేసినవాళ్లు ఆ శ్రేష్టవస్తువులో మూడవ వంతు తీసికొనవచ్చును” అని 
అర్థం చెప్పారు. రాజు ఆ సారవస్తువులలో రెండు వంతులు, రత్నాలు దొరికితే వాటినీ 
తీసికోవాలి. రత్నాలను అపహరించినవానికి ఉత్తమసాహసదండం. 

మూ. 1. ఖనిరత్ననిధినివేదనేషు షష్టమంశం నివేత్తా లభేత 
ద్వాదశమంశం భృతకః. 

2. శతసహస్రాదూర్ధ్థ్వం రాజగామీ నిధిః. ఊనే షష్టమంశం దద్యాత్‌. 

3. పూర్వపౌరుషికం నిధిం జానపదః శుచిః స్వకరణన సమగ్రం 
లభేత. స్వకరణాభావే పజ్బుశతో దణ్బ:ః. ప్రచ్భన్నాదానే సహస్రమ్‌. 

4. భిషజః ప్రాణాబాధికమ్‌ అనాఖ్యాయ ఉపక్రమమాణస్య విపత్తె 
పూర్వః సాహసదల్ణః. కర్మాపరాధేన విపత్త్సౌ మధ్యమః. మర్మవేధవైగుణ్యకరణే 
దణ్జపారుష్యం విద్యాత్‌. 

5. కుశీలవాః వర్షారాత్రిమ్‌ ఎకస్టా వసేయు:.కామదానమతిమాత్రమ్‌ 
ఎకస్య అతివాదం చ వర్ణయేయుః:. తస్యాతిక్రమే ద్వాదశపణో దళుః. కామం 
దేశజాతిగోత్రచరణమైథునాపహానే నర్మయేయుః:. 

వ్యా. 1. గనులు, రత్నాలు, నిధులు - వీటిని గూర్చి తెలియపరచినవానికి 
వాటిలోని ఆరవ వంతు. ఇవ్వాలి. అలా తెలిపినవాడు రాజభృత్యుడైతే వానికి పన్నెండవ 
వంతు ఇవ్వాలి. 

2. నిధి లక్ష పణాలకంటె ఎక్కువ ఉంటే అది రాజుకు చెందుతుంది. తక్కువ 
ఉంటే దానిలో ఆరవవంతు ఆ నిధిని గూర్చి చెప్పినవానికి (రాజు) ఇవ్వాలి. 


కణ్ణకశోధనమ్‌- కొరురక్షణమ్‌ 427 


3. న్యాయప్రవృత్తి గల (శుచిః) పౌరుడు తన పూర్వవంశికులకు చెందిన 
నిధిని, ప్రమాణాలు చూపించి, పూర్తిగా తానే పాందవచ్చును.తనది అని చెప్పగలిగే 
ప్రమాణాలు లేకపోతే ఐదు వందల పణాల దండం. రహస్యంగా ఆ నిధిని తీసివేసికుంటే 
వెయ్యి పణాల దండం. 

4. రోగికి ప్రాణాపాయం కలగవచ్చును అనే విషయం అధికారులకు 
తెలుపకుండగా చికిత్స చేయడం ప్రారంభించిన వైద్యునికి, ఆ రోగి మరణిస్తే, 
పూర్వసాహసదండం విధించాలి. వైద్యంలో పారబాటుచేత రోగి మరణిస్తే 
మధ్యమసాహసదండం. మర్శ్మస్థానానికి బాధ కలిగించి రోగికి అవయవవైకల్యం కలిగిస్తే 
దానిని దండపారుష్యంగా పరిగణించి వైద్యుణ్ణి శిక్షించాలి. 

5. నటనర్తకగాయకాదులు వర్షకాలం అంతా ఒకే చోట నివసించాలి. వాళ్లు 
గ్రామాలలోనికి వెళ్లి వాళ్ల విద్యలు ప్రదర్శించడం ప్రారంభిస్తే వ్యవసాయం పనులకు 
భంగం వాటిల్లుతుంది గాన వాళ్లు దేశసంచారం చేయకూడదు అని భావం. వాళ్లు 
ఎవరిదగ్గరినుంచీ అత్యధికంగా కామదానం (సంతోషపూర్వకంగా ఇచ్చే ధనాదికం) 
తీసికొనగూడదు. ఎవనినీ అతిగా పాగడగూడదు. ఈ నియమాన్ని అతిక్రమించిన వాళ్లకి 
పన్నెండు పణాల దండం. అయితే ఆ యా దేశాలలోను, జాతులలోను, కుటుంబాలలోను, 
అధ్యయనకేంద్రాలలోను, ఉన్న కొన్ని అలవాట్లను, పేమకలాపాలను పరిహాసపూర్వకంగా 
వర్ణిస్తూ వినోదం కలిగించడానికి ఎ మాత్రం అభ్యంతరం ఉండగూడదు. 

మూ. 1. కుశీలవైః చారణాః భిక్షుకాశ్చ వ్యాఖ్యాతాః. తేషామ్‌ అయః 
శూలేన యావతః పణనమ్‌ అభివదేయుః తావన్తః శిఫాప్రహారాః దణ్లాః. 

2. శేషాణాం కర్మణాం నిష్పత్తివేతనం శిల్పినాం కల్పయేత్‌. 

3. శో. ఏవం చోరానచోరాఖ్యాన్‌ వణిక్కొరుకుశీలవాన్‌, 

భిక్షుకాన్‌ కుహకాంశ్చాన్యాన్‌ వారయేత్‌ దేశపీడనాత్‌. 
ఇతి కౌెటలీయార్ధశాస్తే కజ్బకశోధనే చతుర్ధాధికరణే ప్రథమో౬ధ్యాయః 
కారుకరక్షణమ్‌, ఆదితః అష్టసప్తతితమ:. 

వ్యా. 1. కుశీలవులచేత చారణులు, (దేశసంచారం చేస్తూ పాటలు పాడేవాళ్ళు). 


భిక్రుకులు వ్యాఖ్యానించబడినారు. ఆ నియమాలు వీళ్లకి కూడా వర్తిస్తాయి. వాళ్లు 
అయఃశూలం, అనగా ఇతరులకు చాల బాధలు కలిగించే పనులు చేస్తే, న్యాయనిర్ణతలు 


428 కొటిలీయమ్‌ అర్థకాన్రమ్‌ 


ఎన్ని పణాల దండం విధిస్తారో వాటికి బదులు (వాళ్లు నిర్ధనులైతే) అన్ని కొరడా దెబ్బలు 
కొట్టంచాలి. 

2. శిల్పులు ఇతరమైన పనులు చేసినందుకు, చేసిన పనులకు అనుగుణంగా 
వేతనం ఎర్పాటు చేయించాలి. 

3. ఈ విధంగా దొంగ లనే పేరు లేని దొంగలైన వర్తకులు, చేతిపనులు 
చేసేవాళ్లు, శిల్పులు, భిక్షుకులు, ఇతరులైన వంచకులు దేశాన్ని పీడించకుండా రాజు 
నివారించాలి. 


“బాలానందిని” అనే కౌటిలియార్థశాస్తాంధ్రవ్యాఖ్యానంలో కంటకశోధనం అనే నాల్గవ 
అధికరణంలో కారురక్షణం అనే ప్రథమాధ్యాయం, ప్రారంభంనుంచి డెబ్బైఎనిమిదవ అధ్యాయం 


సమాప్తం. 
అథ ద్వితీయోఒధ్యాయః 


సప్తసప్తతితమం ప్రకరణమ్‌ - వైదేహకరక్షణమ్‌ 
(వర్తకులనుంచి ప్రజలను రక్షించడం) 


మూ. 1. సంస్థాధ్యక్షః పణ్యసంస్థాయాం పురాణభాణ్లానాం స్వకరణవి 
శుద్దానామ్‌ ఆధానం విక్రయం వా స్థాపయేత్‌. తులామానభాణ్దాని చావేక్షేత, 
పౌతవాపచారాత్‌. 

2. పరిమాణీద్రోణ యోరర్ధపలహీనాతిరిక్తమదోషః. పలహీనాతిరిక్తే 
ద్వాదశపణో దళ్ఞః. తేన పలోత్తరా దజ్బవృద్ధిర్వ్యాఖ్యాతా. 

3. తులాయాః కర్షహీనాతిరిక్తమదోషః. ద్వికర్తహీనాతిరిక్తే షట్పణో 
దణ్జః. తేన కర్షోత్తరా దణ్ఞ వృద్దిర్వ్యాఖ్యాతా. 

4. ఆఢకస్య అర్ధకర్హహనాతిరిక్తమదోషః. కర్తహీనాతిరిక్తే త్రిపణో 
దబ్బః. తేన కర్మోత్తరా దణ్జ వృద్దిర్వ్యాఖ్యాతా. 

5. తులామానవిశేషాణామతో ఒన్యేషామనుమానం కుర్యాత్‌. 

వ్యా. 1. సంస్థాధ్యక్షుడు (విపణిమార్గాధ్యక్షుడు SUPerINntendent of mar- 


కణ్ణరశోధనమ్‌- వై దేహళరక్షణమ్‌ 429 


kets) పణ్యసంస్థలో (వ్యాపారం చేసే స్థానంలో market) వాటి స్వామి ఎవరో నిశితంగా 
నిర్ణయించబడిన పురాణభాండాలను (పాత సరుకులను, అనగా ధాన్యాదులైన పాత 
పణ్య వస్తువులను) (అమ్మ చూపడానికి గ.శా. తాకట్టు పెట్టడానికి కాంగ్లే) అమ్మడానికి 
ఎర్బాట్లు చేయవలెను. పౌతంలో ఏమీ దోషం లేకుండా ఉండడానికి తూకాలు, 
కొలతలు చేసే వస్తువులను పరీక్షించాలి. 

2. పరిమాణ, ద్రోణం అనే కొలతలలో (ఇవి ఒక్కొక్కటి రెండేసి వందల 
పలాలు) అర్థ పలం తగ్గినా హెచ్చినా దోషం లేదు. పలం తగ్గినా, పెరిగినా పన్నెండు 
పణాల దండం. దీనిని పట్టి పలాల సంఖ్య పెరిగినకొలదీ దండం ఎలా పెంచాలో 
ఊహించుకోవాలి. 

3. ఒక తులలో ఒక కర్షం తగ్గినా హెచ్చినా దోషం లేదు. రెండు కరాలు తగ్గినా 
హెచ్చినా ఆరు పణాల దండం. దీనిని పట్టి కర్షాల సంఖ్య పెరిగినకొలదీ దండం ఎలా 
పెంచాలో ఊహించవచ్చును. 

4. ఆధకంలో అర్థకర్షం తగ్గినా పెరిగినా దోషం లేదు. కర్షం తరిగినా, పెరిగినా 
మూడు పణాల దండం. దీనిని పట్టి కర్షాలు పెరిగినకొలదీ దండం ఎలా పెరుగుతుందో 
ఊహించవచ్చును. 

5. పైన చెప్పిన దానిని పట్టి మిగిలిన ఆ యా తులా-మానాలను గూర్చి 
ఊహించుకోవాలి. 

మూ. 1. తులామానాభ్యామతిరిక్తాభ్యాం క్రీత్వా హీనాభ్యాం విక్రీణా 
నస్యత ఎవ ద్విగుణా దణ్ఞాః. 

2. గణ్యపణ్యేష్వష్టభాగం పణ్యమూల్యేష్వపహరత:ః షబ్బవతిర్దబ్ణః. 

3. కాష్టలోహమణి మయం రజ్జుచర్మమృన్మయం, సూత్రవల్కరోమ 
మయం వా జాత్యమిత్యజాత్యం విక్రయాధానం నయతో మూల్యాష్టగుణో 
దణ్ణః. 

4. సారభాణ్ణమి త్యసారభాబ్ణం, తజ్జాతమి త్యతజ్ఞాతమ్‌, రాఢాయుక్తమ్‌, 
ఉపధియుక్తమ్‌, సముద్గపరివృత్తం వా విక్రయాధానం నయతః హీనమూల్యం 
చతుష్పఇగ్రాశత్సణో దబ్బః; పణమూల్యం ద్విగుణః. ద్విపణమూల్యం ద్విశతః 
తేనార్భవృద్దౌ దణ్బవృద్ధిః వ్యాఖ్యాతా. 


430 కౌటిలీయమ్‌ అర్థశాస్తమ్‌ 


తేనార్భవృద్ధౌ దణ్బవృద్ధిః వ్యాఖ్యాతా. 

5. కారుశిల్సినాం కర్మగుణాపకర్షమ్‌, ఆజీవం, విక్రయక్రయోపఘాతం 
వా సంభూయ సముత్లాపయతాం సహస్రం దణ్ణః. 

వ్యా. 1. తాను సరుకు కొనే టప్పుడు ఎక్కువ తూగే తక్కెడలు మొదలైనవాటిని, 
భాజని మొదలైన కొలిచే సాధనాలను ఉపయోగించి ఆ సరుకు అమ్మే టప్పుడు తక్కువ 
తూగేవాటితోను, తక్కువ కొలిచేవాటితోను అమ్మినవానికి పైన చెప్పిన ద్వాదశపణం 
మొదలైన దండాలు రెట్టింపు విధించాలి. 

2. లెక్కపెట్టి అమ్మే వస్తువుల మూల్యాలలో ఎనిమిదవ వంతు 
అపహరించినవానికి తొంబైఆరు పణాలు దండం. 

3. కజ్టితోను, లోహాలతోను మణులతోను తయారు చేసిన వస్తువులను గాని, 
త్రాళ్లతోను, చర్మతోను, మట్టితోను చేసిన వస్తువులను గాని, దారంతోను, నారతోను, 
రోమాలతోను తయారుచేసినవాటిని గాని, నాసిసరుకు చూపి మంచి దని చెప్పి 
అమ్మినవానికి, తాకట్టు పెట్టినవానికి దాని మూల్యానికి ఎనిమిది రెట్లు దండం. 

4. నాసిరకం వస్తువును చాలా మంచి దని య. ఆ దేశానికి సంబంధించని 
దానిని అక్కడి దని చెప్పి, అమ్మినా తాకట్టు పెట్టినా, ప పై మెరుగు పెట్టినదానిని 
(రాఢాయుక్తం), మోసంతోకూడినదానిని, పెట్టెలు ప. అమ్మినా తాకట్టు పెట్టినా, 
ఇవన్నీ తక్కువ ఖరీదు గలవైతే యాభైనాలుగు పణాల దండం. ఒక పణం ఖరీదు 
గలవైతే నూటఎనిమిది పణాల దండం; రెండు పణాల మూల్యం కలవైతే రెండు 
వందల పణాల దండం. ఈ విధంగా ఖరీదును పెంచినకొలదీ దండం కూడా పెంచుతూ 
విధించాలి. 

5. కారువులు, శిల్పులు ఒకళ్లతో ఒకళ్లు స్ల కుమ్మక్కయి కావాలని వస్తువులోని 
నాణ్యతను తగ్గించినా, అందరూ కలిసి లాభం పెంచుకొన్నా, వ్యాపారానికి (అమ్మకానికి 
కొనడానికి) వ్యాఘాతం కలిగించినా వెయ్యి పణాల దండం. 


మూ. 1. వైదేహకానాం వా సంభూయ పణ్యమవరున్గతామనర్భేణ 
విక్రీణతాం క్రీణతాం వా సహస్రం దణ్బః. 


2. తులామానాన్తరమ్‌ అర్భవర్థాన్తరం వౌ. ధరకస్య మాయకస్య వా 
పణమూల్యాదష్టభాగం హస్తదోషాదాచరతః om దలణ్ణః. లేన ద్విశతోత్తరా 


దజ్ఞవృద్ధిః వ్యాఖ్యాతా. 


కణ్ణకశోధనమ్‌- వైదేహకరక్షణమ్‌ 431 


3. ధాన్య స్నేహక్షారలవణగన్ధభై షజ్యద్రవ్యాణాం సమవర్గోపధానే 
ద్వాదశపణో దణ్ణః. 

4. యన్ని సృష్టముపజీవేయుః, తదేషాం దివససంజాతం సంఖ్యాయ 
వణిక్‌ స్థాపయేత్‌. క్రతృవిక్రేత్రోః అన్యతరపతితమాదాయాదన్యం భవతి. తేన 
ధాన్యపణ్యనిచయాంశ్చ అనుజ్ఞాతాః కుర్యుః. అన్యథా నిచితమేషాం పణ్యాధ్యక్షో 
గృహ్లాయాత్‌. తేన ధాన్యపణ్యవిక్రయే వ్యవహరేత అనుగ్రహేణ ప్రజానామ్‌. 

వ్యా. 1. వర్తకులు అందరూ కట్టుకట్టి పణ్యాన్ని దాచివేసినా, ఎక్కువ ఖరీదుకు 
అమ్మినా, కొన్నా వెయ్యి పణాలు దండం. 

2. తూకంలోను, కొలతలోను తేడా వచ్చినా, ఖరీదులోను, సరుకురూపం 
(క్వాలిటీ) లోను తేడా వచ్చినా, తూచేవాడు గాని కొలిచేవాడు గాని ఒక పణం ఖరీదు గల 
వస్తువులో ఎనిమిదవ వంతు ఇటూ అటూ అయే టట్లు, హస్తలాఘవంచేత, చేసినా 
రెండువందల పణాలు దండం. దీనినిపట్టి రెండువందల పణాల మించి దండం ఏ 
పరిస్థితిలో విధించాలో చెప్పినట్టే. 

3. ధాన్యాలు, తైలాలు, క్షారాలు (బెల్లం మొదలైనవి), ఉప్పు, గంధద్రవ్యాలు, 
బెషధాలు-వీటిలో సమానమైన వర్ణం గల (సమానజాతికి చెందిన) నాసిరకం ధాన్యాదులు 
కలిపితే పన్నెండు పణాల దండం. 

4. వర్తకుడు రోజుకు వచ్చే లాభాన్ని లెక్కపెట్టి తన క్రింద పనిచేసే అమ్మెవాళ్లు 
ఎంత తీసికొనవచ్చునో నిర్ణయించి వాళ్లు అది తీసికొనే టట్లు అనుమతించాలి. క్రేతకి 
విక్రేతకీ అనగా క్రయవిక్రయాలకి మధ్య రాని సరుకు, అనగా మిగిలిపోయిన సరుకు, 
ఆదాయంగా (లాభంగా) పరిగణించబడదు. (తన క్రింద పనిచేసేవాళ్లకి భృతిని 
ఇవ్వడంలో దానిని పరిగణనలోనికి తీసికొనవలసిన పని లేదు అని అర్థం). ఆ సరుకుతో 
వర్తకులు పణ్యాధ్యక్షుని అనుమతి పొంది ధాన్యాలు ఇతర పణ్యాలు నిలవ చేయవచ్చును. 
మరొక విధంగా నిలవచేసిన సరుకును పణ్యాధ్యక్షుడు తీసివేసుకొనాలి. అలా తీసుకొన్న 
ధాన్యపణ్యాలతో ప్రజలకు ఉపకారం జరిగే విధంగా పణ్యాధ్యక్షుడు ధాన్యపణ్యవిక్రయం 
చెయ్యాలి. 

మూ. 1. అనుజ్ఞాతక్రయాదుపరి చైషాం స్వదేశీయానాం పణ్యానాం 
పజ్బాకం శతమాజీవం స్థాపయేత్‌. పరదేశీయానాం దశకమ్‌. తతః పరమర్థం 


వర్ణయతాం క్రయే విక్రయే వా భావయతాం పణశతే పజ్బపణాత్‌ ద్విశతో 


432 కౌట్‌లీయమ్‌ అర్థశాస్తమ్‌ 


2. సంభూయక్రయే చైషాం అవిక్రీతే నాన్యం సంభూయక్రయం 
దద్యాత్‌. పణ్యోపఘాతే చైషామ్‌ అనుగ్రహం కుర్యాత్‌. 

' 3. పణ్యబాహుల్యాత్‌ పణ్యాధ్యక్షు సర్వపణ్యాన్యేకముఖాని విక్రీణీత. 
తేష్వవిక్రీతేషు నాన్యే విక్రీణీరన్‌. తాని దివసవేతనేన విక్రీణీరన్‌ అనుగ్రహేణ 
ప్రజానామ్‌. 

వ్యా. 1. స్వదేశంలోని వస్తువులమీద, అనుమతించిన వెలకంటె, నూటికి ఐదు 
వంతులు వర్తకులకు ఆజీవం (జీవనోపాధి అనగా లాభం) అనుమతించాలి. పరదేశం 
నుంచి తెచ్చిన వస్తువుల మీద నూటికి పది వంతులు (పదిశాతం) అనుమతించాలి. 
అంతకు మించి ఖరీదులు పెంచినవాళ్లకీ, కొనేటప్పుడు గాని, అమ్మెటప్పుడు గాని 
లాభం సంపాదించినవాళ్లకీ, నూరు పణాలకి ఐదు పణాలు అధికలాభం సంపాదిస్తే 
రెండువందల పణాలు దండం. దీనిని పట్టి ఎంత ఖరీదుపెంచినందుకు ఎంత దండం 
పెంచాలో ఊహించుకోవాలి. 

2. వర్తకులు కొంతమంది సంఘంగా ఏర్పడి కొన్న సరుకు అమ్ము డవకుండా 
ఉండిపోతే మల్టీ వాళ్లు ఆ విధంగా కొనడానికి అనువుతించ కూడదు. 
ఆగ్నిజలాద్యుపద్రవాలచేత వర్తకులసరుకు నశించిపోయినప్పుడు పణ్యాధ్యక్షుడు వాళ్లకి 
సహాయం చెయ్యాలి. 

3. పణ్యాలు చాలా ఉన్నప్పుడు పణ్యాధ్యక్షుడు అన్ని పణ్యాలను ఒకే స్థానం 
నంచి అమ్మించాలి. అమ్మజూపినవి అమ్ముడయేవరకు పూర్వం అనుమతి పొందినవాళ్లు 
తప్ప ఇతరు లెవరూ ఆ సరుకు అమ్మకూడదు. ఆ పణ్యాలను ప్రజలకు ఉపకారం 
జరిగే రీతిలో మనుష్యుల్ని రోజుకూలీకి నియమించి అమ్మించాలి. 


మూ. దేశకాలాన్తరితానాం తు పణ్యానామ్‌ - 
న్గో ప్రకేపం పణ్యనిష్పత్తిం శుల్కం వృద్ధిమవక్రయమ్‌, 
వ్యయానన్యాంశ్చ సంఖ్యాయ స్థాపయేదర్గమర్థవిత్‌. 
ఇతి కౌటిలీయార్థశా[స్తే కజ్బకశోధనే చతుర్థాధికరణే ద్వితీయో౭ధ్యాయః ' 
వైదేహకరక్షణమ్‌, ఆదితః ఏకోనాశీతితమ:. 
వ్యా. దూరదేశాలకి దూరకాలాలకీ సంబంధించిన పణ్యాల విషయంలో, 
ధరలు నిర్ణయించడంలో నేర్పు గల పణ్యాధ్యక్షుడు ప్రక్షేపాన్నీ (పెట్టుబడినీ), పన్నునూ, 


కణ్ణకళశోదనమ్‌- ఉవనిపాతప్రలీకొరః 433 


వడ్డీని, అవక్రయాన్నీ (రవాణాఖర్చులను గ.శా. అద్దెను కాంగ్లే) ఇతరమైన ఖర్చులను 
పరిగణనలోనికి తీసికొని ఖరీదులు నిర్ణయించాలి. 


“బాలానందిని అను కౌటిలీయార్థశాస్త్రాంధ్ర్యవ్యాఖ్యానంలో కంటకశోధనం అనే నాల్గవ 
అధికరణంలో వైదేహకరక్షణాన్ని గూర్చిన రెండవ అధ్యాయం, ప్రారంభంనుంచి ఎనభైయవ 


అధ్యాయం సమాప్తం, 
అథ తృతీయోధ్యాయః. 


అష్టసప్తతితమం ప్రకరణమ్‌ - ఉపనిపాతప్రతీకారః 
(ఆకస్మికోపద్రవాలకు ప్రతిక్రియ) 


మూ. 1. దైవాన్యష్టా మహాభయాని - అగ్నిః, ఉదకం, వ్యాధిః. 
దుర్భిక్షమ్‌, మూషికాః, వ్యాలాః, సర్పాః, రక్షాంసీతి. తేభ్యో జనపదం రక్షేత్‌. 


2. గ్రీష్మె బహిరధిశ్రయణం గ్రామాః కుర్యుః. దశకులీసంగ్రహేణ 
అధిష్టితా వా. నాగరికప్రణిధౌ అగ్నిప్రతిషేధో వ్యాఖ్యాతః. నిశాన్తప్రణిధా 
రాజపరిగ్రహే చ. 

3. బలిహోమస్వస్తివాచనైః పర్వసు చాగ్నిపూజాః కారయేత్‌. 

4. వర్షారాత్రమ్‌ అనూపగ్రామాః పూరవేలాముత్సృజ్య వసేయుః 
కాష్టవేణునావశ్చ అవగృహ్హీయుః:. 

వ్యా. 1. అగ్ని ఉదకం, వ్యాధులు, కరువు, ఎలుకలు, క్రూరజంతువులు, 
సర్పాలు, రాక్షసులు - ఇవి దైవంవల్ల కలిగే ఎనిమిది మహాభయాలు,రాజు వాటినుండి 
దేశాన్ని రక్షించాలి. 

2. గ్రామాలు (గ్రామాలలోని వాళ్లు) గ్రీష్మబుతువులో వంటలు ఇంటి 
బయట చెయ్యాలి లేదా గోపు డనే పదికుటుంబాల రక్షకుడు “మీరు వంటలు ఇక్కడ 
చేసికొనండి” అని అజ్ఞాపించిన చోట చేసికొనాలి. “నాగరికప్రణిధి” అధ్యాయంలో 


అగ్నిభయనివారణో పాయం వివరించబడింది. నిశాంతప్రణిధిలోను, రాజపరిగ్రహంలోనూ 
కూడ వివరించబడింది. 


434 కొటిలీయమ్‌ అర్థశాస్తమ్‌ 


3. పర్వదినాలలో బలుల (పూజావిధానవిశేషాల) చేత, హోమాలచేత, 
స్వస్తివాచనాలచేత అగ్నిపూజలు చేయించాలి. 

4. జలప్రాయప్రదేశాలలోని గ్రామాలలో ఉండేవాళ్లు వర్షాకాలంలో వరదలు 
వచ్చే నదుల ఒడ్డులను విడచి దూరంగా నివసించాలి. కట్ట, వెదురుకజ్జలు, నావలు 
సంగ్రహించుకొని ఉంచుకోవాలి. 


మూ. 1. ఉహ్యమానమ్‌ అలాబూద్రుతివ్ల వగణ్గి కావే ణి కాభి: 
తారయేయుః. అనభిసరతాం ద్వాదశపణో దణ్ణః అన్యత్ర ప 

2. పర్వసు నదీపూజాః కారయేత్‌. 

3. మాయాయోగవిదో వేదవిదో వర్షమభిచరేయుః. 

4. వర్షావగ్రహే శచీనాథగబ్గాపర్వతమ హాకచ్చపూజాః కారయేత్‌. 

5. వ్యాధిభయమ్‌ జెపనిషదైః ప్రతీకారైః ప్రతికుర్యుః. బెషధైః 
చికిత్సకాః, శాన్తిప్రాయశ్చిత్తైర్వా సిద్ధతాపసాః, 

6. తేన మరకో వ్యాఖ్యాతః. తీర్జాభిషచనం, మహాకచ్చవర్ధనం, 
గవాం శ్మశానావదోహనం, కబన్గదహనం, దేవరాత్రిం చ కారయేత్‌. 


వ్యా. 1. నీటి ప్రవాహంలో కొట్టుకొని పోతున్నవానిని ఎండు ఆనపకాయ లచేత, 
తోలుతిత్తులచేత, చెట్టు మానులచేత, పేనినత్రాళ్లచేత రక్షించాలి.ఇలాంటి నీళ్లమీద 
తేలే సాధనాలు లేని వాళ్లెతే తప్ప ఉన్నవాళ్లు కొట్టుకొనిపోతున్నవాణ్ణి రక్షించడానికి 
వెళ్లకపోతే పన్నెండు పణాల దండం. 
2. పర్వదినాలలో నదుల పూజలు చేయించాలి. 
3. మాయాయోగం తెలిసినవాళ్లు, అథర్వవేదవేత్తలు జపహోమాదులచేత 
వర్శాన్ని తగ్గించాలి. 


4. అనావృష్టి ఎర్చడి నప్పుడు దేవేంద్రునికి, పర్వతాలకి, సముద్రానికి వ పూజలు 
చేయించాలి. 

5. వ్యాధులవల్ల కలిగిన భయాన్ని బెషధ ప్రకరణంలో చెప్పబోయే 
నివారణోపాయాలచేత నివారించాలి. వైద్యులు బెషధాలచేత, సిద్ధులు తాపసులు 
కూడ శాంతులచేత ప్రాయళశ్చిత్తాలచేత నివారింపచేయాలి. 

6. మహామారి అనే వ్యాధి విషయంలో కూడ పె పై ప్రతిక్రియలు చేయించాలి. 


కణ్ణకశోధనమ్‌- ఉవనివాతవతీకొరః 435 


గంగాదిపవిత్రతీర్ణాలలో స్నానం,సముద్రపూజ, ఆవులను శ్మశానాలలో పాలు పిదకడం, 
బియ్యం పిండితో చేసిన దిష్టిబొమ్మలను కాల్చడం, రాత్రలయందు దేవతాపూజలు 
చేయించాలి. దేవరాత్రిపూజ అనగా ఎదైన ఒక స్థానంలో దేవతను పూజించి రాత్రి 
జాగరణం చేయడం. గ.శా. 

మూ. 1. పశువ్యాధిమరకే స్థాన్యార్థనీరాజనమ్‌, స్వదైవతపూజనం చ 
కారయేత్‌. 

2. దుర్భిక్షే రాజా బీజభక్తోప గ్రహం కృత్వా అనుగ్రహం కుర్యాత్‌. దుర్గ 
సేతుకర్మ వా భక్తానుగ్రహేణ. భక్తసంవిభాగం వా. దేశనిక్షేపం వా. మిత్రాణి 
వా వ్యపాశ్రయేత. కర్భనం వమనం వా కుర్యాత్‌. 

3. నిషన్నసనస్యమన్యవిషయం వా నజనపదో యాయాత్‌. 
సముద్రసరస్తటాకాని వా సంశ్రయేత. ధాన్యమూలఫలావాపాన్‌ సేతుషు 
కుర్వీత. మృగపశుపక్షివ్యాలమత్స్యారమాన్‌ వా. 

4. మూషికభయే మార్గ్జారనకులయోరుత్సర్గః. తేషాం గ్రహణ 
హింసాయాం ద్వాదశపణో దబ్బః. శునామనిగ్రహే చ అన్యత్ర అరణ్యచరేభ్యః. 

వ్యా. 1. పశువులకు వ్యాధులు, అంటు వ్యాధులు వచ్చినప్పుడు వాటి 
నివాసస్థానాలకీ, వాటికి సంబంధించిన ఇతరవస్తువులకు నీరాజనం ఇప్పించాలి. ఆ 
యా పశువుల దేవతలను పూజించాలి. ఏనుగుల స్వదేవత సుబ్రహ్మణ్యస్వామి, 
గుజ్బాలకి అశ్వినీదేవతలు, గోవుకు శివుడు, దున్నపోతులకు గేదెలకు వరుణుడు, 
గాడిదలకు కంచరగాడిదలకు వాయువు; మేకకు అగ్ని (గ.శా.) 

2. దుర్భిక్షసమయంలో రాజు విత్తనాలు, ఆహారం సరఫరా చేయించి 
ప్రజలను ఆదుకోవాలి. అన్నం కూలీగా పెడుతూ దుర్గానికి సంబంధించిన పనులు, 
సేతువులకు సంబంధించిన పనులు చేయించుకొనాలి. లేదా ఆహారం పంచిపెట్టాలి. 
“కొంతకాలం నా ప్రజలను కాపాడుము” అని చెప్పి మరొక దేశంలో ప్రజలను ఉంచాలి. 
లేదా మిత్రులను ఆశ్రయించి ధాన్యాదులు సంపాదించాలి. లేదా కొంతమందిని 
దేశాంతరం పంపివేయాలి. లేదా సుభిక్షంగా ఉన్నచోటికి తరలించాలి. 

3. లేదా ప్రజలందరినీ కూడా తీసికొని సస్యం బాగా పండిన మరొక దేశానికి 
వెళ్లిపోవాలి. సముద్రతీరం, సరస్సులు, చెరువులు ఆశ్రయించాలి (మత్స్యాదులను తిని 


436 కౌటిలియమ్‌ అర్థశాస్రమ్‌ 


జీవించడంకోసం). సేతువుల దగ్గర ధాన్యాలకి, కూరలకీ,మూలాలకీ, ఫలాలకీ బీజాలు 
నాటాలి. లేదా లేళ్లు, పశువులు, పక్షులు, క్రూరమృగాలు, మత్స్యాలు - వీటిని వేటాడి 
చంపాలి. 

4. ఎలుకల బాధ కలిగి నప్పుడు పిల్లుల్ని, ముంగిసలనీ విడిచిపెట్టాలి. 
వాటిని ఎవరైనా పట్టినా హింసించినా పన్నెండు పణాల దండం. అడవి కుక్కలను తప్ప 
ఇతరమైన (పిల్లుల్ని ముంగిసలను చంపే) కుక్కల్ని బంధించకపోతే బంధించనివాళ్లకి 
కూడ పన్నెండు పణాల దండం. 

మూ. 1. స్నుహిక్షీరలిప్తాని ధాన్యాని విసృజేత్‌. ఉపనిషద్యోగయుకాని 
వా.. మూషికకరం వా ప్రయుళ్లత. శాన్తిం వా సిద్ధతాపసాః కుర్యుః. పర్వసు 
చ మూషికపూజాః కారయేత్‌. 

2. తేన శలభపక్షిక్రిమిభయ ప్రతీకారాః వ్యాఖ్యాతాః. 

3. వ్యాలభయే మదనరసయుక్తాని పశుశవాని ప్రన్నజేత్‌. 
మదనకోద్రవపూర్ణాని జ దర్యాణి వా. 

4. లుబ్బకాః శ్వగణినో వా కూటపజ్ఞరావపాతైశ్చరేయుః. ఆవరణినః 
శస్రపాణయో వ్యాలానభిహన్యుః. అనభిసర్హుః ద్వాదశపణో దణ్జః స ఎవ 
లాభో వ్యాలఘాతినః, 

5. పర్వసు చ పర్వతపూజాః కారయేత్‌. తేన మృగపక్షిసం గ్రాహప్రతీకారా 
వ్యాఖ్యాతాః. 

వ్యా. 1. “స్నుహి” అనే మొక్క పాలు పూసిన ధాన్యపు గింజలు అక్క డక్కడ 
చల్లాలి. (అవి తిన్న ఎలుకలు చచ్చిపోతాయి). లేదా ఉపనిషద్యోగంలో చెప్పనున్న 
వస్తువులతో కూడిన ధాన్యపు గింజలు చల్లాలి. లేదా ఎలకలమీద పన్ను విధించాలి. 
అనగా ఒక్కొక్కరు ఇన్ని ఎలుకలు చంపాలి. అని నియమం విధించాలి. సిద్ధులు 
తాపసులు శాంతి చెయ్యాలి. పర్వదినాలలో ఎలుకల పూజ చేయించాలి. 

2. దీనిచేత మిడతలు, పక్షులు, పురుగులు - వీటివల్ల కలిగే భయాన్ని 
వ్యాఖ్యానించినట్లే. : 

3. క్రూరమృగాలనుంచి భయం కలిగి నప్పుడు ఉపనిషద్యోగంలో చెప్పబోయే 
మదనరసంతో కూడిన పశువుల శవాలను (వాటిని తిని క్రూరమృగాలు చావడం కోసం) 


కణ్ణకశోధనమ్‌- ఉవనిపాతవతీకారః 437 


అక్కడక్కడ ఉంచాలి. పశువుల ప్రేగులలో మదనకోద్రవాలు (మదనం అనే విషం 
కలిపిన కొట్టలు) నింపి అక్క డక్కడ ఉంచాలి. 

4. కుక్కల గుంపులతో కూడిన లుబ్దకులు (బోయవాళ్లు) మోసగించే (పైకి 
కనబడని) పంజరాలలోను, గోతులలోను వాటిని పట్టడానికి ప్రయత్నించాలి. కవచాలు 
ధరించిన ఆయుధధారులు వాటిని ఎదిరించి చంపాలి. క్రూరమృగం బారిన పడినవానిని 
రక్షించడానికి వెళ్లనివానికి పన్నెండు పణాల దండం. క్రూరమృగాన్ని చంపినవానికి 
పన్నెండు పణాల పారితోషికం ఇవ్వాలి. 

5. పర్వకాలాలలో పర్వతాలకి పూజలు చేయించాలి. దీనిచేత లేళ్ల గుంపులు, 
పక్షిసముదాయాలు, మొసళ్లు - వీటికి ప్రతిక్రియలు చెప్పినట్లె. 

మూ. 1. సర్పభయె మన్రేః బె షధిభిశ్చ జాబ్గలీవిదశ్చరేయు:. సంభూయ 
వా ఉపసర్పాన్‌ హన్యుః. అథర్వవేదవిదో వా అభిచరేయు:. పర్వసు చ 
నాగపూజాః కారయేత్‌. తేన ఉదకప్రాణ్‌భయప్రతీకారాః వ్యాఖ్యాతాః. 

2. రక్షోభయె రక్షోఘ్నాని అథర్వవిదః మాయాయోగవిదో వా కర్మాణి 
కుర్యుః. పర్వసు చ వితర్దిచ్చత్రోల్లెపికాహస్తపతాకాచ్చాగోపహారైః చైత్యపూజాః 
కారయేత్‌. చరుం వశ్చరామః ఇత్యేవం సర్వభయేషు అహోరాత్రం చరేయుః. 

3. సర్వత్ర చోపహతాన్‌ పితేవానుగృహ్బీయాత్‌. 

4. శ్లో మాయాయోగవిదస్తస్మాద్విషయే సిద్ధతాపసాః, 

వసేయుః పూజితా రాజ్ఞా దైవాపత్రతికారిణః. 
ఇతి కౌటిలీయార్థశాగ్రే కణ్ణకశోధనే చతుర్ధాధికరణే తృతీయో౬ధ్యాయః 
ఉపనిపాతప్రతీకారః ఆదితః అశీతితమః. 

వ్యా. 1. సర్పృభయం కలిగినపుడు విషభయం తొలగించే విధానం తెలిసినవాళ్లు 
మంత్రాలతోను, ఓషధులతోను సర్పబాధానివారణకొరకు ప్రవర్తించాలి. పారు లందరూ 
కలిసి కనబడిన సర్పాలనన్నింటినీ చంపాలి. అధర్వవేదం తెలిసినవాళ్లు వాటికి ప్రతిక్రియ 
చెయ్యాలి. పర్వదినాలలో నాగపూజలు చేయించాలి. దీనిచేత ఉదకంలో ఉండే. 
ప్రాణులవల్ల కలిగే భయాలకి ప్రతిక్రియలు చెప్పినట్లె. 

2. రాక్షసులవల్ల భయం కలిగి నప్పుడు అథర్వవేదవేత్తలు, మాయాయోగాలు 
తెలిసినవాళ్లూ రాక్షసవినాశకాలైన కర్మలు చెయ్యాలి. పర్వదినాలలో చుట్టూ పడి 


438 కౌటిలీయమ్‌ అర్థశౌస్తమ్‌ 


2. రాక్షసులవల్ల భయం కలిగి నప్పుడు అథర్వవేదవేత్తలు, మాయాయోగాలు 
తెలిసినవాళ్లూ రాక్షసవినాశకాలైన కర్మలు చెయ్యాలి. పర్వదినాలలో చుట్టూ పడి 
కట్టించడం, ఛత్రం, ఆహారవస్తువులు, చిన్న జండాలు, మేకబలులు - వీటితో 
చైత్యవృక్తాలకి పూజలు చేయించాలి. అన్ని విధాలైన భయాలలోను “చరుం వళ్ళ 
రామః” (మీకు హవిస్సు ఇస్తున్నాము) అని అంటూ రాత్రింబగళ్లు సంచరించాలి. 
(“చరుం వశ్చరామః” అనేది ఎదైన మంత్రానికి ప్రారంభం అయి ఉంటుంది). 

2. రాజు ఎలాంటి కష్టాలచేత బాధితులైనవాళ్లనైనా తండ్రివలె ఆదుకోవాలి. 

3. “అందువల్ల దైవంవల్ల కలిగే ఆపదలకు ప్రతిక్రియలు చేయకలిగిన, 
మాయాయోగాలు తెలిసిన సిద్ధతాపనులు, రాజునుండి గౌరవం పొందుతూ, రాజ్యంలో 
నివసించాలి”. 


“బాలానందిని ' అనే కౌటిలీయార్థశాస్తాంధ్రవ్యాఖ్యానంలో కంటకశోధనం అనే చతుర్థాధికరణంలో 
ఉపనిపాతప్రతీకారం అనే మూడవ అధ్యాయం, ప్రారంభంనుంచి ఎనభైయవ అధ్యాయం 


సమాప్తం. 
అథ చతుర్గో ౭ధ్యాయః. 


ఎకోనాశితితమో౬ధ్యాయః - గూఢాజీవినాం రక్షా 
(రహస్యంగా లంచాలు మొదలైనవి తీసికొని జీవించేవాళ్లకు ప్రతిక్రియ, 
అలాంటివాళ్లనుండి ప్రజలను రక్షించడం) 


మూ. 1. సమాహర్శప్రణిధె జనపదరక్షణముక్తమ్‌, తస్య కణ్బకశోధనం 
వక్ష్యామః. 

2. సమాహర్తా జనపదే సిద్ధతాపసప్రవ్రజితచక్రచరచారణకుహక 
ప్రచ్భన్దకార్తానికనైమిత్తిక మౌహూర్తికచికిత్సకోన్మత్తమూకబధిరజడాన్థ వైదేహ 
కారుశిల్చి కుశీలవవేశశౌణ్జ్దికాపూపిక పాక్వమాంసికౌదనికవ్యళ్ఞానాన్‌ ప్రణి 
దధ్యాత్‌. తే గ్రామాణామధ్యక్షాణాం చ శౌచాశౌచం విద్యుః. యం చాత్ర గూఢ 
జీవినం శజ్కేత తం సత్రిణా అపసర్పయేత్‌. ధర్మస్థం విశ్వాసోపగతం సత్రీ 


కణ్ణకశోధనమ్‌- గూఢాబీవినాంరక్షా 439 


బ్రూయాత్‌ - అసౌ మె బన్గురభియుక్తః; తస్యాయమనర్థః ప్రతిక్రియతామ్‌. 
ఆయం చార్ధః ప్రతిగృహ్యతామ్‌ ఇతి. స చేత్‌ తథా కుర్యాత్‌ ఉపధాగ్రాహక 
ఇతి ప్రవాస్యేత. 3. తేన ప్రదేష్టారః వ్యాఖ్యాతాః. 

వ్యా. 1. “సమాహర్హృప్రణిధి”లో (సమాహర్హ ప్రచారం అనే ప్రకరణంలో) 
వెనక దేశరక్షణ విషయం చెప్పబడింది. ఇప్పుడు జనపదంలో చేయవలసిన 
కంటకళోధనాన్ని గూర్చి చెప్పబోతున్నాం. 

2. సమాహర్త దేశంలో సిద్ధతాపసులు (తపస్సు చేసుకొనేవాళ్లు), సంన్యాసులు 
చక్రచరులు (దేశసంచారం చేసేవాళ్లు. గ.శా. బళ్లు నడిపేవాళ్లు. కాంగ్లే) పాటలు 
పాడుతూ తిరిగేవాళ్లు,కుహకులు (మాయలు చేసేవాళ్లు), ప్రచ్చందకులు (స్వేచ్చగా 
తిరిగేవాళ్లు), జ్యోతిష్కులు, శకునాలు చెప్పేవాళ్లు, ముహూర్తాలు పెట్టె వాళ్లు, వైద్యులు, 
పిచ్చివాళ్లు, చెవిటివాళ్లు, తెలివితక్కువవాళ్ళు, గ్రుడ్డివాళ్లు, వర్తకులు, చేతిపనులు చేసే 
కారువులు, శిల్పులు, నటనర్తకగాయకాదులు, వేశులు (వ్యభిచారగృహాలు నడిపేవాళ్లు), 
మద్యగృహాలు నడిపేవాళ్లు, తియ్యని పదార్థాలు అమ్మేవాళ్లు, వండిన మాంసం 
అమ్మేవాళ్లు, అన్నం అమ్మేవాళ్లు - ఈ వేషాలలో ఉండే గూఢచారులను దేశంలో 
అక్కడక్కడ ఉంచి పౌరుల నడవడిక, అధికారుల ప్రవర్తన పరీక్షిస్తూ ఉండాలి. వాళ్ల 
మంచితనాన్ని, చెడ్డతనాన్ని పరీక్షించాలి. రహస్యంగా ధనం సంపాదిస్తున్నాడని ఎవనిమీద 
శంక కలుగుతుందో వాని విషయంలో గూఢచారి ద్వారా గూఢచారిచర్య చేయించాలి. 
ఒక సత్తి (గూఢచారి) తనమీద నమ్మకం కుదిరిన న్యాయాధికారివద్దకు వెల్లి - 
“ఫలానావానిమీద అభియోగం వచ్చింది. అతడు నా బంధువు. వానికి అపకారం ఎదీ 
జరగకుండా ప్రతిక్రియ నువ్వు చెయ్యాలి, ఇంత ధనం తీసికో” అని చెప్పాలి. అతడు 
ఆ విధంగా చేస్తే వానిని లంచగొండి అని నిశ్చయించి దేశంనుంచి వెళ్లగొట్టాలి. 3. 
దీనిచేత ప్రదేష్టల (Magistrates) విషయం కూడా చెప్పినట్లె. 

మూ. 1. గ్రామకూటమ్‌ అధ్యక్షం వా సత్రీ బ్రూయాత్‌ - అసౌ జాల్మః 
ప్రభూతద్రవ్యః; తస్యాయమనర్థః. తేన ఏనమ్‌ ఆహారయస్వేతి. స చేత్‌ తథా 
కుర్యాత్‌ ఉత్కోచకః ఇతి ప్రవాస్యేత. 

2. కృతకాభియుక్తో వా కూటసాక్షిణః అభిజ్ఞాతాన్‌ అర్ధవైపుల్యేన 
ఆరభేత. తే చేత్‌ తథా కుర్యుః కూటసాక్షిణ ఇతి ప్రవాస్యేరన్‌. 


440 కౌటీలియమ్‌ అర్థశాన్తమ్‌ 


మన్యేత తం సత్రీ బ్రూయాత్‌ - అముష్య భార్యాం స్నుషాం దుహితరం వా 
కామయే, సా మాం ప్రతి కామయతామ్‌; అయం చార్ధః ప్రతిగృహ్యతామ్‌ 
ఇతి. స చేత్తథా కుర్యాత్‌ సంవననకారక ఇతి ప్రవాస్యేత. 

5. తేన కృత్యాభిచారశీలౌ వ్యాఖ్యాతౌ, 

ర. యం వా రసస్య వక్తారం, క్రేతారం, విక్రేతారం, భైషజ్యాహార 
వ్యవహారిణం వా రసదం మన్యేత తం సతీ బ్రూయాత్‌ - “అసౌ మే శత్రుః, 
తస్యోపఘాతః క్రియతామ్‌; అయం చార్జః ప్రతిగృహ్యతామ్‌ ఇతి. స చేత్తథా 
కుర్యాత్‌ రసద ఇతి ప్రవాస్యేత. తేన మదనయోగవ్యవహారీ వ్యాఖ్యాతః. 

వ్యా. 1. సత్రి గ్రామముఖ్యునివద్దకు గాని, ఎదైన శాఖకు అధ్యక్షుడైనవానివద్దకు 
గాని వెళ్లి - “ఫలానా దుష్టుని దగ్గర చాల ధనం ఉంది. వాడిప్పుడు ఈ కష్టంలో 
ఉన్నాడు.అందుచేత వాని దగ్గరనుంచి ధనం అంతా లాగికో” అని చెప్పాలి. అతడు ఆ 
విధంగా చేస్తే అతడు బలాత్కరించి ధనం లాగేవాడు అని నిశ్చయించి దేశంనుంచి 
బహిష్కరించాలి. 

2. తనమీద ఏ అభియోగమూ రాకపోయినా వచ్చినట్లు చెపుతూ గూఢచారి 
శంకాస్పదులైన అబద్ధం సాక్ష్యం చేప్పేవాళ్లదగ్గరికి వెల్లి “నామీద ఈ అభియోగం 
వచ్చింది. మీరు అత్యధికమైన ధనం తీసికొని సాక్ష్యం చెప్పాలి” అని వాళ్లని ఒప్పించాలి. 
అందుకు వాళ్లు అంగీకరిస్తే వీళ్లు కూటసాక్ష్యం చెప్పేవాళ్లు అని నిశ్చయించి దేశంనుంచి 
వెళ్లగొట్టాలి. 

3. దీనిచేత తమకు అనుకూలంగా కూటసాక్ష్యం చెప్పించేవాళ్ల విషయం 
కూడ చెప్పబడినల్లే. 

4. మంత్రోపాయాలచేత, జెషధప్రయోగాలచేత వశీకరణం చేస్తాడు అని 
అనుమానించినవాని దగ్గరకు వెళ్లి సత్రి - “నాకు ఫలానావాని భార్యను లేదా కోడలిని, 
లేదా కుమార్తెను పొందాలనే కోరిక ఉంది. ఆమెకు కూడా నామీద (ప్రేమ కలిగే టట్లు 
చెయ్యాలి. ఈ ధనం తీసికో” అని చెప్పాలి. అతడు ఆ విధంగా చేస్తే ఇతడు వశీకరణం 
చేసేవాడు అని నిశ్చయించి దేశంనుంచి బహిష్కరించాలి. 

5.దీనిచేత దయ్యాలు ఆవహింపచే సేవాళ్ల విషయం, అభిచారప్రయోగంచేత 
చంపేవాళ్ల విషయం కూడ చెప్పినట్లే. 

6. “ఇతడు రసదుడు, రసాన్ని (విషాన్ని గూర్చి) చెపుతాడు, కొంటాడు, 


కల్ణుకశోధనమ్‌- గూఢాజీవినాంరక్షొ 441 


అమ్ముతాడు, వైద్యం చేస్తూ మందులలోను, ఆహారంలోను విషం కలుపుతాడు ' అని 
అనుమానం ఉన్నవాని దగ్గరికి సత్రి వెల్లి “ఫలానావాడు నా శత్రువు. నువ్వు వానిని 
చంపివేయాలి, అందుకు ప్రతిఫలంగా ఈ ధనం తీసికో” అని చెప్పాలి. అతడు అలా 
చేస్తే ఇతడు “రసదుడు” అని నిర్ణయించి దేశంనుంచి వెడలగొట్టాలి. దీనిచేత 
మదనయోగవ్యవహారి (మత్తుమందులతో వ్యవహరించేవాని) విషయం కూడ 
చెప్పబడినల్లే. 

మూ. 1.యం వా నానాలోహక్షారాణామ్‌ అజ్ఞారభస్రాసందంశముష్షి 
కాధికరణీ బిమృటజ్కమూషాణామ్‌ అభీక్షం క్రేతారం మషీభస్మధూమదిగ్ధ 
హస్తవస్తలిబృం కర్మారోపకరణసంవర్గం కూటరూపకారకం మన్యేత తం సత్రీ 
శిష్యత్వేన నంవ్యవహారేణ చ అనుప్రవిశ్య ప్రజ్ఞాపయేత్‌. ప్రజ్ఞాతః 


కూటరూపకారక ఇతి ప్రవాస్యేత. తేన రాగస్యాపహర్తా కూటసువర్ణవ్యవహారీ 


గ్‌ 
చ వ్యాఖ్యాతః. 
2. శ్లో, ఆరబ్బారస్తు హింసాయా గూఢాజీవాస్తయోదశ, 
వివాస్యా నిష్కయార్థం వా దద్యుర్దోషవిశేషత:. 
ఇతి కౌటిలీయార్ధశాస్త్రే కజ్బకశోధనే చతుర్థాధికరణే చతుర్జోఒధ్యాయః 
గూఢాజీవినాం రక్షా, ఆదితః ఎకాశీతితమః. 
వ్యా. 1. ఎవడైనా అనేకవిధాలైన లోహాలు, క్షారాలు (0169) బొగ్గులు, 
కుంపటి ఊదే తోలుతిత్తి, పట్టకారు, ముష్టిక (పిడికిలి తొడుగు), అధికరణి (సుత్తితో 
లోహాలు కొట్టడానికి ఉపయోగించే ఇనుప దిమ్మ బింబం (ముద్రలు), టంకం, 
మూసలు - వీటిని ఎక్కువగా కొంటూ చేతులూ వస్త్రాలు మసి పట్టిన గుర్తులున్న 
వాడుగా కనబడితే సత్రి వానివద్ద శిష్యుడుగా చేరి, దగ్గర సంబంధం ఏర్పరచుకొని 
రాజుకు తెలపాలి. అతడు దొంగనాణాలు తయారుచేస్తా డనే విషయం తెలిసిన తరవాత 
వానిని దేశంనుంచి బహిష్కరించాలి. దీని చేత సువర్గాదుల రంగు, నాణ్యత తగ్గించేవాని 
విషయం, కూటసువర్ణం (నకిలీ బంగారం) అమ్మేవాని విషయం కూడా చెప్పినట్లే. 
ఈ విధంగా హింసకు, లోకోపద్రవానికి పాల్పడితే - ధర్మస్టుడు, ప్రదేష్ట, 
గామముఖ్యుడు, అధ్యక్షుడు, కూటసాక్తి కూటశ్రావకుడు, సంవననకర్త, కృత్యాశీలుడు, 
అభిచారశీలుడు, రసదుడు, మదనయోగవ్యవహర్త, కూటరూపకర్త, కూటసువర్ణవ్యవ హారి 


442 కౌటిలియమ్‌ అర్ధశాన్తమ్‌ 


అనే పదమూడురకాలైన గూఢాజీవుల్ని దేశంనుంచి బహిష్కరించాలి. లేదా వాళ్ల 
అపరాధం స్వభావాన్ని అనుసరించి జుర్మానాలు చెల్లించి వాళ్లు విడుదల పొందాలి. 


“బాలానందిని” అనే కౌటిలీయార్ధశాస్తాంధ్రవ్యాఖ్యానంలో కంటకశోధనం అనే నాల్గవ 
అధికరణంలో “గూఢాజీవిరక్ష” అనే చతుర్థాధ్యాయం, ప్రారంభంనుంచి ఎనభైఒకటవ అధ్యాయం 


సమాప్తం. 
అధ పజ్రుమో ఒధ్యాయః 


అశీతితమం ప్రకరణమ్‌. సిద్ధవ్యజ్ఞునై ర్మాణవ ప్రకాశనమ్‌ 
(యోగులు తాపసులు మొదలైన పవిత్రపురుషుల వేషాలలో ఉన్న 
గూఢచారుల ద్వారా చోరాదులైన దుష్టులను నిగ్రహించడం) 


మూ. 1. సత్రిప్రయోగాదూర్ధ్వం సిద్దవ్యజ్ఞానాః మాణవాన్‌ మాణవ 
విద్యాభిః ప్రలోభయేయుః:. ప్రస్వాపనాన్తర్థాన ద్వారాపోహమన్రేణ ప్రతిరోధకాన్‌, 
సంవననమన్రేణ పారతల్సికాన్‌. 

2. తేషాం కృతోత్సాహానాం మహాన్తం సంఘమాదాయ రాత్రావన్యం 
గామముద్దిశ్య అన్యం గ్రామం కృతకస్రీపురుషం గత్వా బ్రూయుః - “ఇహైవ 
విద్యాప్రభావో దృశ్యతామ్‌. కృ్ణచ్ల్చః పరగ్రామో గన్తుమ్‌” ఇతి. తతః 
ద్వారాపోహమన్రేణ ద్వారాణఖ్యపోహ్య “ప్రవిశ్యతామ్‌” ఇతి బ్రూయుః. 
అన్తర్థానమన్రైణ జాగ్రతామారక్షిణాం మధ్యేన మాణవానతిక్రామయేయు.ః. 
ప్రస్వాపనమన్రేణ ప్రస్వాపయిత్వా రక్షిణః శయ్యాభిః మాణవైః సంచారయేయుః:. 
సంవననమన్రేణ భార్యావ్యజ్ఞునాః పరేషాం మాణవైః సంమోదయేయు.ః. 

వ్యా. 1. సత్రుల ప్రయోగం తరవాత మంత్రసిద్దుల వేషంలో ఉన్న గూఢచారులు 
చోరాదిదుష్టులను వాళ్లకు ఇష్టమైన క్రుద్రవిద్యలచేత లోభపెట్టాలి. నిద్రను కలిగించే 
మంత్రాలచేత, అంతర్జానమంత్రాలచేత, ద్వారాలు తెరిపించే మంత్రాలచేత దొంగలను, 
వశీకరణమంత్రాలచేత పరభార్యానక్తులను లోభ పెట్టాలి. 

2. ఉత్సాహం పెరిగిన అలాంటి మాణవుల పెద్ద సంఘాన్ని రాత్రి వెంటబెట్టుకొని, 


కణ్ణుకశోధనమ్‌- సిద్ధవ్యజ్ఞునాః 443 


ఒక గ్రామానికి వెడదా మని చెప్పి ముందుగానే సంకేతాలు ఇవ్వబడిన స్త్రీపురుషులు 
గల (అనగా ఈ విధంగా కొంతమందిని తీసికొని వస్తాం, మీరు మేం చెప్పిన విధంగా 
ప్రవర్తించండి అని ముందుగానే ఆ గ్రామంలోని స్త్రీపురుషులకు చెప్పి) మరొక 
గ్రామానికి తీసికొని వెల్లి “మనం ముందు అనుకున్న గ్రామంలో ప్రవేశించడం కష్టం; 
మా విద్యల ప్రభావం ఇక్కడనే చూడండి ' అని చెప్పి ద్వారాలు తెరిచే మంత్రం చదివి 
ద్వారాలు తెరిపించి “లోపలికి ప్రవేశించండి” అని చెప్పాలి. అంతర్జానమంత్రం చదివి 
రక్షకభటులు మెలకువగా ఉండగానే వాళ్ల మధ్యనుంచి మాణవుల్ని ముందుకు 
తీసికొనివెళ్తాలి. నిద్రింపచేసే మంత్రంచేత రక్షకభటులను నిద్రిస్తున్నట్ట్లు చేసి వాళ్ల 
శయనాల మీదుగా మాణవులను నడిపించాలి. వశీకరణమంత్రంచేత పరభార్యల 
వేషాలలో ఉన్న ముందే మాట్లాడి ఉంచిన వనితలను ఆ మాణవులతో కలిసి 
ఆనందించేటట్లు చెయ్యాలి. 

మూ. 1. ఉపలబ్బవిద్యాప్రభావానాం పురశ్చరణాద్యాదిశేయు: 
అభిజ్ఞానార్థమ్‌. 

2. కృతలక్షణ ద్రవ్యేషు వా వేశ్మసు కర్మకారయేయుః. అనుప్రవిష్టాన్వా 
ఏకత్ర గ్రాహయేయు.ః. 

3. కృతలక్షణద్రవ్యక్రయవిక్రయాధానేషు యోగసురామత్తాన్‌ వా 
గ్రాహయేయుః. గృహీతాన్‌ పూర్వాపదానసహాయాననుయు్లత. 

4. పురాణచోరవ్యజ్ఞనా వా చోరాననుప్రవిష్టాః తథైవ కర్మ 
కారయేయుః గ్రాహయేయుశ. 

5. గృహీతాన్‌ సమాహర్తా పౌరజానపదానాం దర్శయేత్‌ - చోరగ్రహణీం 
విద్యామధీతే రాజా; తస్యోపదేశాదిమే చోరా గృహీతాః; భూయశ్చ గ్రహీష్యామి. 
వారయితవ్యో వః స్వజనః పాపాచారః ఇతి. 

వ్యా. 1. తమ విద్యాప్రభావంమీద వాళ్లకు నమ్మకం కుదిరిన తరవాత, వాళ్లని 
గుర్తించడానికి వీలుగా ఉండడానికి, మంత్రపురశ్చరణం మొదలైన విషయాలు వాళ్లకి 
ఉపదేశించాలి. 

2. వస్తువులకు గుర్తులు పెట్టిన ఇళ్లల్లో వాళ్లచేత దొంగతనం చేయించాలి. 
లేదా వాళ్లందరూ ఒక ఇంట్లో ప్రవేశించగానే వాళ్లని పట్టించాలి. 

3. గుర్తులున్న వస్తువులను కొనడం, అమ్మడం, తాకట్టుపెట్టడం - ఈ 


444 కౌటిలీయమ్‌ అర్ధశ్యాస్తమ్‌ 


పనులు జరుగుతున్నప్పుడు మందులచేత సురచేత మత్తులో ఉన్న వాళ్లను పట్టించాలి. 
అలా పట్టుబడ్డవాళ్లని వాళ్లు అంతకు ముందు చేసిన పనులను గూర్చి, వాళ్లకు 
సహాయపడ్డవాళ్లను గూర్చి ప్రశ్నించాలి. 

4. లేదా కొందరు గూఢచారులు పాత దొంగతనంనేరస్తుల వేషాలతో 
దొంగలలో చేరి పైన చెప్పిన విధంగా వాళ్లచేత దొంగతనం చేయించి పట్టించాలి. 

5. అలా పట్టుబడ్డ దొంగలను సమాహర్త పౌరులకు జానపదులకు చూపించి 
- “రాజు దొంగలను పట్టే విద్య నేర్చుకుంటున్నాడు. ఆయన చెప్పడంవల్లనే ఈ 
దొంగలు పట్టుబడ్డారు. ఇంకా పట్టుకుంటాను. మీరు ఇలాంటి పాపకృత్యాలు చేసే 
మీవాళ్లను నివారించండి” అని చెప్పాలి. 

మూ.1. యం చాత్ర ఉపసర్పోపదెశేన శమ్యాప్రతోదాదీనామపహర్తారం 
జానీయాత్‌ తమేషాం ప్రత్యాదిశేత్‌ - “ఏష రాజ్ఞః ప్రభావః” ఇతి. 

2. పురాణచోరగో పాలవ్యాధశ్వగణినశ్చ వనచోరాటవికానను ప్రవిష్టాః 
ప్రభూతకూటహిరణ్యకుప్యభాణ్ణేషు సార్ధవ్రజగ్రామేషు ఏనాన్‌ అభియోజ 
యేయుః. అభియోగే గూఢబలైర్ణాతయేయుః, మదనరసయుక్తిన వా 
పథ్యాదనేన. అనుగృహీతలోప్రభారాన్‌ ఆయతగతపరిశ్రాన్తాన్‌ ప్రస్వపతః 
ప్రహవణేషు యోగసురామతాన్‌ వా గ్రాహయేయు.ః. 

3. శ్లో. పూర్వవచ్చ గృహీతై(నాన్‌ సమాహర్తా ప్రరూపయేత్‌, 

సర్వజ్ఞఖ్యాపనం రాజ్ఞః కారయన్‌ రాష్టవాసిషు. 
ఇతి కౌటిలీయార్థశా(స్తే కణ్బకశోధనే చతుర్భాధికరణే పజ్బమో౭ధ్యాయః సిద్ధవ్యజ్ఞనైః 
మాణవప్రకాశనమ్‌, ఆదితః (త్ర్యశీతితమః. 

వ్యా. 1. కాడిసీల, కొరడా మొదలైన చిన్న చిన్న వస్తువులను అపహరించినవానిని 
గూర్చి గూఢచారుల ద్వారా తెలిసినప్పుడు వానిని పౌరజానపదుల ముందు నిలబెట్టి 
“ఇదే రాజుగారి ప్రభావం” అని వాళ్లకి చెప్పాలి. 

2. ప్రస్తుతం రాజసేవలో ఉన్న పాత దొంగలు, గోపాలకులు, బోయవాళ్లు, 
కుక్కలు పెంచేవాళ్లు, వనంలో దొంగతనాలు చేసేవాళ్లల్లోను, అటవికులలోను కలిసిపోయి 
వాళ్లచేత నకిలీ బంగారం, వన్యవస్తుసంపద అధికంగా ఉన్న వర్తకుల గుంపులను, 
గొల్లపల్లెలను, గ్రామాలను దోచుకొనేటట్లు చెయ్యాలి వాళ్లు దోచుకుంటు న్నసమయంలో 


కణ్లకశోధనమ్‌- శజ్బా రూవకర్మాభిగవాః 445 


రహస్యసేనలచేత వాళ్లని చంపించాలి. లేదా విషరసం కలిపిన మార్గమధ్యలో తినే 
ఆహారంచేత చంపించాలి. బరువైన దోచుకొన్న వస్తువులను మోసుకుంటూ వచ్చి 
దూరప్రయాణంచేత అలసిపోయి నిద్రిస్తున్నప్పుడు, లేదా ఆనందంతో జరుపుకునే 
మద్యపానోత్సవాలలో మందు కలిపిన సుర త్రాగిన మత్తులో ఉన్న ప్పుడు వాళ్లను 
పట్టించాలి. 

3. సమాహర్త వీళ్లందరినీ పట్టించి రాష్టంలో నివిసించేవాళ్ల ముందు “రాజుకు 
తెలియని దంటూ లేదు” అని వెనుక చెప్పినట్లు నిరూపించాలి. 


“బాలానందిని' అనే కౌటిలీయార్థశాస్తాంధ్రవ్యాఖ్యానంలో కంటకశోధనం అనే నాల్గవ 
అధికరణంలో “మంత్రసిద్భల వేషాలలో ఉన్నవాళ్లచేత దుష్టులను పట్టించడం” అనే 
పంచమాధ్యాయం, ప్రారంభంనుంచి ఎనభైరెండవ అధ్యాయం సమాప్తం. 


అథ షవ్చోఒధ్యాయః 


ఎకాశీతితమం ప్రకరణమ్‌ - శజ్ఞారూపకర్మాభిగ్రహః 
(శంకించడంచేత, దొంగిలించిన వస్తువులు దగ్గరుండడంచేత, దొంగతనం చేశాడనే 
సూచనలచేత దొంగలను పట్టడం) 


మూ. 1. సిద్ధప్రయోగాదూర్హ్వం శజ్కారూపకర్మాభిగ్రహః. 

2. క్రీణాదాయకుటుమృమ్‌, అల్పనిర్వేశమ్‌, విపరీతదేశజాతిగోత్రనామ 
కర్మాపదేశమ్‌, ప్రచ్చన్నవృత్తికర్మాణమ్‌, మాంససురాభక్ష్యభోజనగన్గమాల్యవస్త 
విభూషణేషు ప్రసక్షమ్‌, అతివ్యయకర్తారమ్‌, పుంశ్చలీ ద్యూతశౌణ్ణికేషు ప్రసక్తమ్‌, 
అభీక్ష్యప్రవాసినమ్‌, అవిజ్ఞాతస్థానగమనమ్‌, ఏకాన్తారణ్యనిష్కుటవికాలచారి 
ణమ్‌, ప్రచ్చన్నే సామిషే వా దేశే బహుమనగ్రసంనిపాతం, సద్యఃక్షతవ్రణానాం 
గూఢప్రతికారయితారం అన్తర్భహనిత్యమ్‌, అభ్యధిగన్తారమ్‌, కాన్తాపరం, 
పరపరిగ్రహాణాం, పరస్త్రీ ద్రవ్యవేశ్మనామ భీక్ట ప్రష్టారం, కుత్సితకర్మశస్రోపకరణ 
సంసర్గం, విరాత్రే ఛన్నకుడ్యచ్చాయాసంచారిణమ్‌, విరూపద్రవ్యాణామ్‌ 
అదేశకాలవిగ్రేతారం, జాతవైరాశయం, హీనకర్మజాతిం, విగూహ్యమాన 
రూపమ్‌, లిజ్లేన అలిజ్ల్గ్‌నం లిజ్గినం వా భిన్నాచారం పూర్వకృతాపదానం, 


446 కౌటిలీయమ్‌ అర్ధశాస్తమ్‌ 


స్వకర్మభిరపదిష్టం, నాగరికమహామాత్రదర్శనే'గూహమానమ్‌, అపసరన్తమ్‌, 
అనుచ్చ్వాసోపవేశినమ్‌, ఆవిగ్నం, శుష్కభిన్నస్వరముఖవర్ణం, శస్త్రహస్త 
మనుష్యసంపాతత్రాసి నం, హింస్రస్తేననిధినిక్షేపాపహారపర ప్రయోగ 
గూఢాజీవినామ్‌ అన్యతమం శజ్కేత ఇతి శజ్కాభిగ్రహ:. 

వ్యా. 1. మంత్రసిద్ధుల ప్రయోగం తరవాత శంకించడంచేత నిగ్రహం, 
దొంగిలించిన వస్తువులు ఉండడంచేత నిగ్రహించడం, దొంగతనం చేస్తూండగా 
చూడడంచేత నిగ్రహించడమూ చెప్పబడుతున్నాయి. 

2. వారనత్వంగా వచ్చిన ఆదాయమూ, కుటుంబఆదాయువలూ 
తగ్గిపోయినవానినీ, తిండికి బట్టకీ సరిపడని జీతం కలవానినీ, తన దేశ-జాతి-గోత్రాల, 
పేరు, తను చేసే పనీ వీటి విషయంలో అసత్యాలు పలికేవానిని, రహస్యమైన వృత్తి, 
పనులు చేసేవానిని, మాంసం, మద్యం, తినుబండారాలు, భోజనాలు, సుగంధద్రవ్యాలు, 
మాలలు, వస్త్రాలు, అలంకారాలు వీటియందు అత్యాసక్తి కలవానిని, ఎక్కువ ధనం 
ఖర్చు పెడుతున్నవానిని, జారిణీప్రీలతోను, జూదం ఆడేవాళ్లతోను, మద్యపానాసక్తులతోను, 
ఎక్కువగా సంబంధం ఉన్నవానిని,ఎక్కువగా ప్రవాసాలకి వెడుతూండేవానిని, 
ఎక్కుడుంటాడో ఎక్కడికి వెడుతుంటాడో తెలియనివానిని, జనశూన్యప్రదేశాలలోను, 
అరణ్యాలలోను, గృహోద్యానాలలోను సమయం కాని సమయంలో సంచరిస్తూ 
ఉండేవానిని, రహస్యప్రదేశాలలో గాని, సామిషమైన అనగా ఎక్కడ దొంగతనం 
మొదలైనవి చేస్తే ధనాదికం దొరుకుతుందో అలాంటి ధనికగృహాదుల దగ్గరకు 
మాటిమాటికీ వెడుతూ సాటివాళ్లతో మంతనాలు జరిపేవానినీ, కొత్తగా తగిలిన దెబ్బలకీ 
గాయాలకీ రహస్యంగా చికిత్స చేయించుకొనేవానిని, నిత్యమూ ఇంటిలోనే ఉండేవానిని, 
ఇతరులకు హటాత్తుగా ఎదురువెళ్లే వానిని, స్రీలోలునీ, ఇతరుల ఆస్తులను గూర్చి, 
పరుల స్త్రీలను గూర్చి, ద్రవ్యాలను గూర్చి, ఇళ్లను గూర్చీ, పేర్లను గూర్చీ ఎక్కువగా 
చుట్టుప్రక్కవాళ్లను ప్రశ్నించేవానిని, 'నింద్యమైన పనులు చేయడానికి ఉపయోగించే 
ఆయుధాలు సాధనాలు దగ్గర ఉన్నవానిని, అర్ధరాత్రియందు నక్కుతూ నక్కుతూ 
గోడల నీడల వెంట నడిచేవానిని,తన ఆకారాన్ని కప్పుకొనేవానిని అనగా మారువేషాలతో 
తిరిగేవానిని, సన్నాసి కాకపోయినా సన్నాసివేషంలో ఉన్నవానిని, సన్న్యాసి అయి 
ఉండి సన్యాసి ఆచారానికి భిన్నంగా ప్రవర్తించే వానిని, పూర్వం చౌర్యాదులు చేసినవానిని, 
తాను ముందు చేసిన పరభార్యాపహరణం వంటి పనులచేత ప్రసిద్ది చెందినవానిని, 


కణ్ణకళోధనమ్‌- శజ్బా రూవకర్మాభిగ్రహాః 447 


నాగరికుణ్ణి మహామాత్రుణ్ణి చూడగానే దాగికొనేవానిని, అక్కడినుంచి దూరంగా 
వెళ్లిపోయేవానిని, (వాళ్లఎదుట) ఊపరి బిగపట్టి కూర్చుండేవానిని, కంగారు 
పడుతున్నవానిని, ముఖం ఎండిపోయి స్వరం మారిపోయినవానిని, ఆయుధాలు 
చేతిలో ఉన్న మనుష్యుల రాకను చూడగానే భయపడేవానిని - ఘాతకునిగానో 
(murderer) దొంగగానో, నిధినిక్షపాలు అపహరించినవానినిగానో, శత్రువులు పంపగా 
వచ్చినవానినిగానో, గూఢమైన వృత్తి కలవానినిగానో శంకించాలి. ఇది శంకాభిగ్రహానికి 
సంబంధించిన విషయం. 

మూ. 1. రూపాభిగ్రహస్తు - నష్టాపహృతమవిద్యమానం తజ్ఞాతవ్యవ 
హారిషు నివేదయెత్‌. తచ్చేన్నివేదితమాసాద్య ప్రచ్చాదయేయుః సాచివ్యకరదోష 
మాప్పుయుః. అజానన్లోస్య ద్రవ్యస్యాతిసగ్గిణ ముచ్యేరన్‌. న చానివేద్య 
సంస్థాధ్యక్షస్య పురాణభాణ్జ్ఞానామాధానం విక్రయం వా కుర్యుః. 

2. తచ్చేన్నివేదితమాసాద్యేత రూపాభిగృహీతమాగమం పృచ్చేత్‌ - 
“కుతస్తే లబ్బమ్‌ ' ఇతి. స చేత్‌ బ్రూయాత్‌ - “దాయాద్యాదవాప్తమముష్మా 
ల్లబ్దమ్‌, క్రీతమ్‌, కారితమాధిప్రచ్భన్నమ్‌, అయమస్య దేశః కాలశ్చోపసం ప్రాప్తః, 
అయమస్మ్యార్థః, ప్రమాణం, లక్షణం, మూల్యం చ ఇతి తస్యాగమసమాధౌ 
ముచ్యేత. 

3. నాష్టికశ్చేత్‌ తదేవ ప్రతిసన్దధ్యాత్‌, యస్య పూర్వో దీర్హశ్చ పరిభోగః 
శుచిర్వా దేశః తస్య ద్రవ్యమితి విద్యాత్‌. చతుష్పదద్విపదానామపి హి 
రూపలిజ్ఞసామాన్యం భవతి, కిమబ్గ పునః ఎకయోనిద్రవ్యకర్శప్రసూతానాం 
కుప్యాభరణభాణ్ఞానామ్‌ ఇతి. 

వ్యా. 1. రూపాభిగ్రహం ఎట్లనగా - నష్టం అవడంచేత గాని, అపహరించబడి 
గాని కనబడకుండా పోయిన వస్తువును గూర్చి, అలాంటి వస్తువులతో వ్యవహరించేవాళ్లకి 
తెలియపర్చాలి. అలా తెలిపిన వస్తువు తమ దగ్గరకు వచ్చినా కూడ రాలేదని వాళ్లు 
కప్పిపుచ్చిన ట్లయితే దొంగతనానికి సహాయపడ్డ అపరాధం చేసినవా ళ్లవుతారు. అది 
దొంగ వస్తు వని తెలియక తీసికొన్నవాళ్లు దానిని తిరిగి ఇచ్చివేస్తే నిరపరాధులు 
అవుతారు. నంస్థాధ్యక్తునికి (market Superintendent) తెలపకుండా వాళ్లు 
పాతవస్తువులను తాకట్టు పట్టడంగాని, అమ్మడంగాని చేయగూడదు. 


448 కౌటిలీయమ్‌ అర్ధశాన్తమ్‌ 


2. వాళ్లకి తెలియపరచిన ఆ వస్తువు (పోయిన వస్తువు) దొరికినట్టయితే 
సంస్థాధ్యక్షుడు ఆ వస్తువుతో పట్టుబడినవానిని - “ఇది నీ కెక్కడినుంచి వచ్చినది?”అని 
అడగాలి. “నాకు ఆస్తి పంపకంలో లభించింది; ఫలానావాని నుండి లభించింది. నేను 
కొన్నాను, నేను చేయించాను; ఇంత కాలం ఇది తాకట్టులో ఉండడంచేత బైటకు 
రాలేదు. ఇప్పుడు ఇది రావడానికి తగిన ఈ దేశం, ఈ కాలం వచ్చాయి. దీని ఖరీదు 
ఇంత; తూకం ఇంత; ఇది దీని గుర్తు; నేను దీని కిచ్చిన మూల్యం ఇంత” అని అతడు 
చెప్పగా ఆ వస్తువు ఆతని దగ్గర ఉండడం యుక్తమే అని తోచితే వానిని 
విడిచివేయవచ్చును. 

3. నాష్టికుడు (వస్తువు పోయిం దని అభియోగం చేసినవాడు) కూడ అవే 
గుర్తులు చెపితే ఆ ఇద్దరిలో ఆ వస్తువును, ఎవడు చాల కాలం అనుభవించి ఉన్నాడో, 
ఎవని సాక్షి(దేశం) నమ్మదగినవాడో, ఆ ద్రవ్యం ఆతనిది అని నిర్ణయించాలి. 
చతుష్పాజ్జంతువులలోను, మనుష్యులలోను కూడా రూపాలు, గుర్తులు ఒకే విధంగా 
ఉంటాయి, అలాంటప్పుడు ఒకే రకమైన సరుకుతో ఒకే వ్యక్తి తయారుచేసిన 
అరణ్యవస్తువులు, అభరణాదులు ఒకే విధంగా ఉంటా యనగా దీనిలో అసంభావ్యం 
ఎముంది? (అందుచేత ఇద్దరు వ్యక్తులు ఒకే విధమైన గుర్తులు చెప్పడానికి అవకాశం 
లేకపోలేదు అని. అర్థం). 


మూ. 1. స చేద్రూయాత్‌ - యాచితకమ్‌ అవక్రీతమ్‌, ఆపాతికం, 
నిక్షపమ్‌, ఉపనిధిం, వైయాపృత్యభర్మ వా అముష్య ఇతి తస్య అపసారప్రతి 
సంధానేన ముచ్యేత. 

2. నైవమ్‌ ఇత్యపసారో వా బ్రూయాత్‌. రూపాభిగృహీతః పరస్య 
దానకారణమాత్మనః ప్రీతిగ్రహకారణమ్‌ ఉపలిజ్ఞనం వా దాయకదాపకని 
బన్ధకప్రతిగ్రాహకోపదేష్ట్రభిః ఉపశ్రోతృభిర్వా ప్రతిసమానయేత్‌. 

3. ఉజ్ఞిత ప్రనష్టనిష్పతితోపలబ్ధస్య దేశకాలలాభోపలిబ్లనేన శుద్ధిః 
అశుద్ధస్తచ్చ తావచ్చ దణ్ణం దద్యాత్‌. అన్యథా స్తేయదబ్దం భజేత ఇతి 
రూపాభిగ్రహః. 

వ్యా. 1. ఈ వస్తువు ఫలానావారిది, నేను ఎరువు తీసుకొన్నాను, అద్దెకు 
తీసుకున్నాను, తాకట్టు పెట్టబడింది; దాచడానికి ఇవ్వబడింది, నా దగ్గర ఉంచబడింది, 
లేదా క్రయవిక్రయాదివ్యాపారంకోసం ఇవ్వబడింది. అని తన ఆ వస్తువు దగ్గర 


కణ్బకశోధనమ్‌- శజ్బా రూవకర్మాభిగ్రవాః 449 


ఉంచుకొన్నవాడు చెప్పిన ట్లయితే ఆతడు చెప్పిన విధంగా వచ్చినదా కాదా అని 
అపసరుని మాటలను పట్టి పరీక్షించి అది యుక్తమే అని తోచినచో వానిని 
వదిలివేయవచ్చును. (అపసరుడు అనగా పట్టుబడ్డవాని మంచి చెడ్డలను గూర్చి 
చెప్పేవాడు). 

2. అపసరుడు “అతడు చెప్పినది నిజం కాదు అని అన్నట్లయితే, వస్తువుతో 
పట్టుబడ్డవాడు, ఇతరుడు ఆ వస్తువును తనకు ఎందుకు ఇచ్చినాడో తాను ఎందుకు 
తీసుకొన్నాడో తగిన గుర్తులు చెప్పాలి, తాను చెప్పినది సత్యమే నని ఇచ్చినవానిచేత, 
ఇప్పించినవానిచేత, పత్రం వ్రాసినవానిచేత, తీసుకొన్నవానిచేత, వ్రాతగాడు వ్రాయగా 
ఇలా వ్రాయాలి అని చెప్పినవానిచేత, సాక్షులచెత రుజువు చేయించాలి. 

3. మరచి పారవేసికొన్న వస్రాభరణాదికాన్ని, మందలోనుంచి బైటకు పోయిన 
పశువులు మొదలైనవాటిని, పారిపోయిన దాసాదుల్ని అవి ఏ దేశంలో, ఏ కాలంలో 
లభించాయో తగిన గుర్తులు చెప్పి శుద్ది (అభియోగంనుంచి విముక్తి) పొందాలి. 
అశుద్దుడైతే ఆ వస్తువును తిరిగి ఇచ్చివేసి దాని ఖరీదును దండంగా చెల్లించాలి. అట్లు 
కాకపోతే దొంగతనం చేసిన దండాన్ని పొందాలి. ఇది రూపాభిగ్రహం (దొంగసొత్తుతో 
పట్టుబడడం). 

మూ. 1. కర్మాభిగ్రహస్తు - ముషితవెశ్మనః ప్రవేశని ప్ర మణమద్వారేణ, 
ద్వారస్య సంధినా బీజేన వా వేధమ్‌, ఉత్తమాగారస్య జాలవాతాయననీవ్రవెధమ్‌, 
ఆరోహణావతరణే చ కుడ్యస్య వేధమ్‌, ఉపఖననం వా గూఢద్రవ్యనిక్షపగ్రహణో 
పాయమ్‌ ఉపదేశోపలభ్యమ్‌, అభ్యన్తరచ్చ్భేదోత్కరపరిమర్జోపకరణమ్‌ 
అభ్యన్తరకృతం విద్యాత్‌. విపర్యయే బాహ్యకృతమ్‌; ఉభయతః ఉభయకృతమ్‌. 

2. అభ్యన్తరకృతే వా పురుషమాసన్నం వ్యసనినం క్రూరసహాయం 
తస్కరోపకరణసంసర్గం, (స్త్రియం వా దరిద్రకులా మన్యప్రసక్షాం, పరిచారకజనం 
వా తద్విధాచార మతిస్వప్పం నిద్రాక్రాన్తమ్‌, ఆధి క్లాన్లమ్‌, ఆవిగ్నం, శుష్కభిన్న 
స్వరముఖవర్హమ్‌, అనవస్థితమ్‌, అతిప్రలాపినమ్‌, ఉచ్చా రోహణసంరబ్ధగాత్రం, 
విలూననివ్యృుష్టభిన్నపాటితశరీరవస్తం, జాతకిణసంరబ్బహస్తపాదం, 
పాంసుపూర్ణకేశనఖం, విలూనభుగ్నకేశనఖం వా, సమ్యక్‌ స్నాతానులిప్తం, 
తైలప్రమృష్టగాత్రం, సద్యోధాతహస్తపాదం వా పాంసుపిచ్చిలేషు తుల్యపాదపద 


450 కౌటిలీయమ్‌ అర్ధశాన్తమ్‌ 


నిక్షేపం, ప్రవేశనిష్కసనయోర్యా తుల్యమాల్యమద్యగన్దవ స్తచ్చేదవిలేపన స్వేదం 
పరీక్షేత. చోరం పారదారికం వా విద్యాత్‌. 

వ్యా. 1. చేసిన పనిని పట్టి నిర్బంధించడం ఎట్లనగా - (ఇంట్లోనివాళ్లు చేసినది, 
పైవాళ్లు చేసినది, ఇద్దరూ కలిసి చేసినది అని దొంగతనం మూడు విధాలు. ఇంట్లోని 
వాళ్లు (ఆనూ పానూ. తెలిసినవాళ్లు) చేసినదానికి గుర్తులు చెపుతున్నాడు - దొంగతనం 
చేసిన ఇంట్లోనికి ద్వారంనుంచి కాకుండా మరొక విధంగా ప్రవేశించడం (కాంగ్లే), 
వెనుకటి ద్వారం నుంచి ప్రవేశించడం (గ.శా), ద్వారం సంధుల్ని గాని, గడియలు గాని 
పగలు కొట్టడం, మేడమీద జాలీని గాని, కిటికీ గాని, చూరు గాని విరగగొట్టడం 
ఎక్కడానికీ దిగడానికీ గోడకు రంధ్రాలు కొట్టడం, గోడలలోను, భూమిలోను దాచిన 
ధనం అపహరించడంకొరకు, చెపితేనే కాని తెలియని వాటి ప్రక్కల త్రవ్వడం, లోపల 
తవ్వడంవల్ల వచ్చే మట్టి మొదలైనవి, తవ్వడానికి పగలకొట్టడానికి ఉపయోగించే 
సాధనాలు దొరకడం - ఇలాంటి వన్నీ ఉంటే ఇంటి దొంగ దొంగతనం చేసినట్లు 
గ్రహించాలి. దీనికి భిన్నంగా ఉంటే బైట దొంగ దొంగతనం చేసినట్లు, రెండు విధాలైన 
గుర్తులూ కనబడితే ఇద్దరూ చేసి నట్లూ గ్రహించాలి. 

2. ఇంటివాడే దొంగతనం చేసిన ట్లయితే దుర్వ్యసనా లున్నవాడు, క్రూరులతో 
స్నేహం చేసేవాడు, దొంగల సాధనాలు ఉన్నవాడు అయిన దగ్గరపురుషుణ్ణి గాని, 
దారిద్ర్యంతో బాధపడుతూన్న కుటుంబంనుంచి వచ్చిన లేదా ఇతర పురుషాసక్తురాలైన 
దగ్గరిస్తీని గాని పరీక్షించాలి. అలాంటివాళ్లైన పరిచారకులను, ఎక్కువ నిద్రపోతూన్నవానిని, 
నిద్రలేక అలసిపోయినవానిని, దిగులుతో ఉన్నవానిని, ఎండిన స్వరం మారిపోయిన 
ముఖవర్ణం కలవానిని, నిలకడ లేనివానిని, ఎక్కువగా మాటలాడేవానిని, పైకి ఎక్కడంచేత 
ఆయాసపడుతూన్న శరీరం కలవానిని, నలిగిన, రాసికొనిపోయిన, దెబ్బతగిలిన, 
చీరుకొనిపోయిన శరీరమూ వస్త్రాలు కలవానిని, కాయలు కాచిన ఎక్కువగా కదిలిపోతూన్న 
టున్న చేతులు పాదాలు కలవానిని,బూడిదతో నిండిన జుట్టు గోళ్లు కలవానిని, తెగిన 
వంగిన జుట్టూ గోళ్లూ కలవానిని, బాగా స్నానం చేసి సుగంధద్రవ్యాలు. శరీరానికి 
పూసికొన్నవానిని, శరీరానికి తైలం రాసుకొన్నవానిని, అప్పుడే చేతులూ కాళ్లూ 
కడిగికొన్నవానిని, బూడిద కప్పిన నేలమీద తన పాదాలతో సమానమైన అడుగుల 
ఆనవాళ్లు ఉన్న వానిని, ప్రవేశించినచోట బైటకు వెళ్లిన చోట ఒకే విధమైన పుష్పమాలలు, 
మద్యగంధం, వస్రఖండాలు, విలేపనాలు, చెమటా కలవానిని పరీక్షించాలి. అలాంటివాడు 
దొంగ లేదా పరభార్యాసక్తుడు అని గ్రహించాలి. 


కణ్ణకశోధనమ్‌- ఆచుమృతళవరీక్షా 451 


శో. సగోపస్థానికో బాహ్యం ప్రదేష్టా చోరమార్గణమ్‌, 
కుర్యాన్నాగరికశ్చాన్తదుర్గ నిర్దిష్ట హేతుభిః. 
ఇతి కౌటలీయార్థశా(స్తే కజ్బకశోధనే చతుర్జాధికరణే షష్టోఒధ్యాయః 
శజ్కారూపకర్మాభిగ్రహ:, ఆదితస్త్యశీతితమః:. 
వ్యా. ప్రదేష్ట (కంటకశోధనాధికారి) గోపునితోను (ఐదు కుటుంబాలను, పది 
కుటుంబాలను రక్షించే అధికారితోను), స్థానికునితోను (దుర్గాన్ని జనపదంలో నాల్గవ 
భాగాన్ని రక్షించే అధికారితోను) కలిసి, పైన చెప్పిన గుర్తులను పట్టి చోరులను వెదకాలి. 
నాగరికుడు పై గుర్తులను పట్టి దుగ్గంలోపల దొంగలను వెదకి పట్టాలి. 
“బాలానందిని” అను కౌటిలీయార్థశాస్రాంధ్రవ్యాఖ్యానంలో కంటకశోధనం అనే 
చతుర్థాధికరణంలో శంకారూపకర్మాభిగ్రహం అనే ఆరవ అధ్యాయం సమాప్తం, ప్రారంభంనుంచి 
ఎనభైమూడవ అధ్యాయం సమాప్తం. 


అధ షమ్షో౬ధ్యాయః 


ద్యశితితమం ప్రకరణమ్‌ - ఆశుమృతకపరీక్షా 
(అప్పుడే మరణించినవాని పరీక్ష - 1౧ 166910౧ sudden death) 


మూ. 1. తైలాభ్యక్తమాశుమృతకం పరీక్షేత. 

2 నిష్కేర్ణమూత్రపురీషం వాతపూర్ణకోష్టత్వక్కం, శూనపాదపాణిమ్‌, 
ఉన్మీలితాక్షం సవ్యజ్యానకణ్ణం పీడననిరుద్దోచ్చాసహతం విద్యాత్‌. 

3. తమేవ .సంకుతబాహు సక్టిముద్బననహతం విద్యాత్‌. 

4.శూనపాణిపాదోదరమ్‌, అపగతాక్షమ్‌, ఉద్వృత్తనాభిమ్‌ అవరోపితం 
విద్యాత్‌. 

5. నిస్తబ్ధగుదాక్షం, సన్దష్టజిహ్వమ్‌, ఆధ్మాతోదరమ్‌ ఉదకహతం 
విద్యాత్‌. 

6. సంభగ్నస్ఫుటితగాత్రమ్‌ అవక్షిప్తం విద్యాత్‌. 


452 కొటిలీయమ్‌ అర్ధశాస్తమ్‌ 


వ్యా. 1. అపుడే మరణించిన వానిని, వాని శరీరానికి తైలం పూసి పరీక్షించాలి. 

2. మూత్ర పురీషాలు విడిచినవాడు, గాలితో నిండిన పొట్ట, చర్మం కలవాడు, 
పాదాలు చేతులు వాచినవాడు, కళ్లు తేలేసినవాడు, కంఠంమీద గుర్తు లున్నవాడు, 
కంఠం నులిమివేసి చంపబడినట్లుగా గ్రహించాలి. 

3. అవే లక్షణాలు ఉంటూ చేతులూ తొడలూ వంకర తిరిగితే అతడు ఉరి 
పోసికొనడంచేత చంపబడ్డాడని గ్రహించాలి. 

4. చేతులూ పాదాలూ పొట్టా వాచి, కళ్లు లోతుకు పోయి, బొడ్డు పైకి 
వచ్చినవాడు శూలంమీద ఎక్కించి చంపబడ్డా డని తెలుసుకోవాలి. 

5. గుదస్థానం, కళ్లు మూసికొనిపోయి, నాలుక కరచుకొని, పొట్ట ఉబ్బి 
ఉన్నవాడు నీటిలో మునిగి మరణించినా డని గ్రహించాలి. 

6. రక్తంతో తడిసి విరిగి బ్రద్దలైన శరీరం కలవాడు కజ్దిలచేత గాని, 
కొరడాలచేత గాని కొట్టి చంపబడ్డా డని గ్రహించాలి. 

7. విరిగి చిట్లిన శరీరం కలవాడు పైనుంచి క్రిందికి పడద్రోయబడినా డని 
గ్రహించాలి. 

మూ. 1. శ్యావపాణిపాదదన్తనఖం శిథిలమాంసరోమచర్మాణం 
ఫేనోపదిగ్గముఖం విషహతం విద్యాత్‌. 

2. తమేవ సశోణితదంశం సర్పకీటహతం విద్యాత్‌. 

3. విక్షిప్తవస్రగాత్రమ, అతివాన్తవిరిక్తం మదనయోగహతం విద్యాత్‌. 

4. అతోఒన్యతమేన కారణన హతం హత్వా వా దజ్ఞభయాదుద్భన్ధ 
నికృత్తకణ్ణం విద్యాత్‌. 

5. విషహతస్య భోజనశేషం వయోభిః పరీక్షేత. హృదయాదుద్దృత్య 
అగ్నౌ ప్రక్షిప్తం చిటచిటాయదిన్దధనుర్వర్హం విషయుక్తం విద్యాత్‌.దగ్ధస్య 
హృదయమదగ్గం దృష్ట్యా వా. 

6. తస్య పరిచారకజనం వాగ్టణ్ణపారుష్యాతిలబ్ధం మార్గిత దుఃఖోప 
హతమన్యప్రసక్తం వా ప్రీజనం, దాయనివృత్తిప్రీజనాభిమన్తారం వా బన్గుమ్‌, 
తదేవ హతోద్బద్ధప్య పరీక్షేత. 

వ్యా. 1. చేతులు. పాదాలు. దంతాలు. గోళ్లు నీలిరంగుగా ఉండి, మాంసం. 


కణ్బకళోధనమ్‌- ఆచమృతకవరీక్షా 453 


రోమాలు, చర్మ శిథిలంగా ఉండి ముఖం నురుగుచేత పూయబడి ఉన్నట్లయితే 
విషంచేత చంపబడ్డా డని గ్రహించాలి. 

2. అవే లక్షణాలుండి రక్తంతో కూడిన కాటు ఉన్నవానిని సర్పంచేత గాని, 
పురుగుచేత గాని చంపబడినవానినిగా తెలుసుకోవాలి. 

3. వస్ర్తాలు అవయవాలు అటూ ఇటూ పడి ఉండి వాంతులు విరేచనాలు 
ఎక్కువగా వెళ్లినవాడు మత్తు కలిగించే రసాయనం ఇచ్చి చంపబడినా డని గ్రహించాలి. 

4. పైన చెప్పిన కారణాలలో ఎదో ఒక కారణంచేత మరణించా డనీ లేదా 
ఎవరో చంపివేసి దండనభయంవల్ల ఆరితీసి కంఠం చేదించారనీ తెలుసుకోవాలి. 

5. విషంచేత చంపబడినవాడు తినగా మిగిలిన అన్నాన్ని పక్షులకు వేసి 
పరీక్షించాలి. గుండెనుంచి చిన్న ముక్క తీసి నిప్పులో పడవెసిన నప్పుడు అది చిటచిట 
చప్పుడు చేసినా, ఇంద్రధనుస్సు రంగు గలది అయినా అది విషంతో కూడిన దని 
తెలుసుకోవాలి. లేదా శరీరం కాల్చినప్పుడు గుండె కాలకపోతే కూడ విషంవల్ల 
మరణించి నట్లు గ్రహించాలి. 

6. మరణించినవాడు అంతకు ముందు ఏ పరిచారకుల్ని వాక్సారుష్యంచేత, 
దండపారుష్యంచేత పీడించి ఉంటాడో వాళ్లని పరీక్షించాలి. ఎక్కువ దుఖంతో 
పీడింపబడిన లేదా పరపురుషసక్తురాళ్లైన ప్రీలను పరీక్షించాలి. ఇతడు చనిపోతే నాకు 
దాయం (ఆస్తి) వస్తుంది, లేదా నివృత్తి (జీవనాధారం)లభిస్తుంది, లేదా వాని స్త్రీలు 
లభిస్తారు అని ఎదురుచూచే బంధువును పరీక్షించాలి. చంపి తరవాత ఉరిదీసినవాని 
విషయంలో కూడ ఇట్లే పరీక్షించాలి. 

మూ. 1. స్వయముద్బద్ధస్య వా విప్రకారమ్‌ అయుక్తం మార్గెత. 

2. సర్వేషాం హి స్రీదాయాద్యదోషః, కర్మస్సర్థా, ప్రతిపక్షద్వేషః, 
పణ్యసంస్మా, సమవాయో వా వివాదపదానామ్‌ అన్యతమం వా రోషస్థానమ. 
రోషనిమితో ఘాతః. 

3. స్వయ మాదిష్టపురు పైర్వా చోరైరర్ధని మిత్తం సాదృశ్యాదన్యవైరి భిర్వా 
హతస్య ఘాతమాసన్నేభ్యః పరీక్షేత. యేనాహూతః సహస్థితః ప్రస్థితో 
హతభూమిమానీతో వా, త మనుయుజ్ఞీత. యే చాస్య హతభూమావాసన్నచరాః 
తాన్యేైకశః పృచ్చేత్‌ - “కేనాయమిహానీతః, హతో వా; కః సశస్తః సంగూహమానః 


454 కౌటిలీయమ్‌ అర్థశాన్రమ్‌ 


ఉద్విగ్నో వా యుష్మాభిరృష్ట ఇతి, తే యథా బ్రూయుస్తథానుయుజ్ఞీత. 
వ్యా. 1. స్వయంగా ఉరిపోసికొని చనిపోయినవాడు అలా చేయడానికి 
కారణమైన తీవ్రమైన పీడనం ఎమిటో పరీక్షించాలి. 

2. సాధారణంగా అందరికీ కూడా స్రీనిమిత్తమైన దోషమూ, ఆస్తులకు 
సంబంధించిన తగాదాలు, చేసే వృత్తుల విషయంలో పోటీ, శతువుమీద ద్వేషం, లేదా 
పణ్యస్థానాలలో (మార్కెట్లలో కలవడం) (కలిసి వ్యాపారం పెట్టడం) - ఇవి వివాదాలు 
రావడానికి కారణా లవుతుంటాయి. కోపం కలగడానికి హేతువులుగా ఉంటాయి. ఆ 
రోషంవల్ల చంపడం జరుగుతుంది. 

3. స్వయంగా చంపినా, మరొకరిని పురిగొల్సి చంపించినా, దొంగలు 
ధనంకోసం చంపినా, ఇతరుల శత్రువులు పోలికను బట్టి పారబాటున చంపదలచినవానిని 
కాక మరొకనిని చంపినా, ఆ హత్యను గూర్చి దగ్గర ఉఊన్నవారినుండి పరీక్షించాలి. 
చంపబడినవాడు ఎవనిచేత పిలవబడ్డాడు, ఎవనితో కూడా ఉన్నాడు, ఎవనితో కలిసి 
వెళ్లాడు, ఎవనిచేత చంపినస్థానానికి తీసికొని రాబడ్డాడు అనే విషయం ఆ దగ్గరవాళ్లని 
ప్రశ్నించాలి. వానిని చంపిన స్థానంలో ఎవళ్లు ఆ చంపబడినవాని దగ్గర ఉన్నారో వాళ్లని 
ఒక్కొక్కనిని వేరు వేరుగా పిలిచి - “ఇతనిని ఇక్కడికి ఎవడు తీసికొనివచ్చాడు, ఎవడు 
చంపాడు, ఎవడు ఆయుధం చేతిలో పట్టుకొని దాగుతూ దాగుతూ, కంగారుపడుతూ 
మీకు కనబడ్డాడు?” అని అడగాలి. వాళ్లు చెప్పినదాని ప్రకారం సోదా చెయ్యాలి. 


నో. అనాథస్య శరీరస్థముపభోగం పరిచ్చదమ్‌, 

వస్త్రం వేషం విభూషాం వా దృష్టా తద్య్యవహారిణః. 
అనుయుజ్జీత సంయోగం నివాసం వాసకారణమ్‌, 
కర్మ చ వ్యవహారం చ తతో మార్గణమాచరేత్‌. 


వ్యా. 1. నాథుడు లేని మృతశరీరంమీద ఉన్న మాలలు మొదలైన ఉపభోగాన్ని, 
గొడుగు చెప్పులు మొదలైన పరిచ్చదాన్ని, వస్త్రాన్ని వేషాన్ని అలంకారాలను చూచి ఆ 
వస్తువులతో వ్యవహరించేవాళ్లను (అలాంటివస్తువులు అమ్మేవాళ్లను) మరణించినవానితో 
వాళ్ల కున్న సంబంధాన్ని, అతని నివాసాన్ని అక్కడ నివసించడానికి కారణాన్ని, అతడు 
చసేవనిని, ఇచ్చి పుచ్చుకోవడం మొదలైన వ్యవహారాన్నీ గూర్చి ప్రశ్నించాలి. తరవాత 
అన్వేషణం ప్రారంభించాలి. 


కణ్బకళోధనమ్‌- ఆజుమృతకపరీక్షా 455 


శ్గో రజ్జుశస్రవిషైర్వాపి కామక్రోధవశేన యః, 
ఘాతయేత్‌ స్వయమాత్మానం స్రీ వా పాపేన మోహితా. 
రజ్ఞానా రాజమార్డే తాం చణ్లాలేనాపకర్షయేత్‌, 
న శృశానవిధిస్తేషాం న సమృన్థిక్రియాస్తథా. 


వ్యా. ఏ వ్యక్తి (స్రీ గాని పురుషుడు కాని) కామానికీ, క్రోధానికీ వశం అయి 
పోవడంచేత, మహాపాపం ఏదో చేయడంచేత, ఉరిత్రాడు, ఆయుధం, విషం ఉపయోగించి 
ఆత్మహత్య చేసుకుంటాడో (చేసుకుంటుందో) ఆ వ్యక్తిని త్రాడు కట్టి రాజమార్గంమీదుగా 
ఈడ్పించాలి. 

అలాంటివాళ్లకి శ్మశానంలో దహనం చేయకూడదు. బంధువు లెవరూ 
(ప్రేతకార్యాలు చేయకూడదు. 


ఆప్ట 
న్జో. బన్ఫుస్తేషాం తు యః కుర్యాత్‌ పేతకార్యక్రియావిధిమ్‌, 

తద్గతిం స చరేత్పశ్చాత్‌ స్వజనాద్యా ప్రముచ్యతే. 

వ్యా. వాళ్లకి డ్రైతకార్యాలు చేసే బంధువు కూడా అదే గతిని పొందాలి. లేదా 
వానిని ఇతర బంధువులు వెలివెయ్యాలి. 
నో సంవత్సరేణ పతతి పతితేన సమాచరన్‌, 

యాజనాధ్యాపనాద్యౌనాత్‌ తైశ్చాన్యోఒపి సమాచరన్‌. 

ఇతి కొటలీియార్థశాస్త్రే కణ్బకశోధనే చతుర్జాధికరణే సప్తమో౬ధ్యాయః 
ఆశుమృతకపరీక్షా, ఆదితశ్చతురశితితమః. 

వ్యా. వతితునితో యాజనం (యజ్ఞం చేయించడం) అధ్యాపనం, 
వివాహసంబంధం మొదలైన సంబంధాలు పెట్టుకొన్నవాడు, ఒక సంవత్సరంవాటు 
సంబంధం పెట్టుకొన్నవాడు పతితుడౌతాడు. అలాంటివాళ్లతో (పతితునితో సంబంధం 
పెట్టుకొని పతితుడైనవానితో) సంబంధం పెట్టుకొన్నవాడు కూడ పతితు డౌతాడు. 

“బాలానందిని” అనే కౌటిలీయార్థశాస్రాంధ్రవ్యాఖ్యానంలో కంటకశోధనం అనే నాల్గవ 


అధికరణంలో ఆశుమృతకపరీక్ష అనే ఏడవ అధ్యాయం, ప్రారంభంనుంచి ఎనఖైనాల్లవ 
అధ్యాయం సమాప్తం. 


456 కౌటిలీయమ్‌ అర్ధశాస్తమ్‌ 
అధ అష్టమోంధ్యాాయః 


త్రశితితమం ప్రకరణమ్‌ - వాక్యకర్మానుయోగః 
(ప్రశ్నించడంద్యారా, పీడించడంద్వారా పరీక్షించడం - Investigation 


through interrogation and torture) 


మూ. 1. ముషితసంనిధౌ బాహ్యానామాభ్యన్తరాణాం చ సాక్షిణామభి 
శస్తస్య దేశజాతిగోత్రనామకర్మసారసహాయనివాసాననుయుళ్టీత. తాంశ్చాపదేశెః 
ప్రతిసమానయేత్‌. తతః పూర్వస్యాహ్హః ప్రచారం రాత్రౌ నివాసం చ ఆగ్రహణాదితి 
అనుయుజ్లీత; తస్యాపసారప్రతిసంధానే శుద్ధః స్యాత్‌. అన్యథా కర్మప్రాప్తః. 


2. త్రిరాత్రాదూర్ద్యమ్‌ అగ్రాహ్యః శజ్కితకః, పృచ్చాభావాదన్యత్రోపకరణ 
దర్శనాత్‌. 

3. అచోరం చోరఇత్యభివ్యాహరతః చోరసమో దణ్ణః, చోరం 
ప్రచ్చాదయతశ్చ. 

వ్యా. 1. ఎవని సొత్తు హరించబడినదో వాని దగ్గర (ఎదుట) కంటకశోధనాధికారి 
నిందితుని దేశం, జాతి, గోత్రం (కుటుంబం) పేరు, వృత్తి, బలం, సహాయులు, నివాసం 
- ఈ విషయాలను గూర్చి బైటసాక్టులను, ఆంతరసాక్షులనూ ప్రశ్నించాలి. వాళ్లు చెప్పిన 
దేశాదులను ఉపపత్తులచేత (గ.శా.) ఇతరులు చెప్పిన వాటితో (కాంగ్లే) సరి చూచుకోవాలి. 
తరవాత ఆ పట్టుబడినవాడు వెనుకటి రోజున ఎక్కడ తిరిగాడో, పట్టుబడేవరకు రాత్రి 
ఎక్కడ ఉన్నాడో అడిగి తెలుసుకోవాలి. అతడు అపరాధం నుంచి విముక్తు డవడానికి 
తగిన ప్రమాణాలు ఉంటే అతడు శుద్దు డని నిశ్చయించాలి. 

2. అపరాధిగా శంకించబడినవానిని మూడు రోజుల తరవాత నిగ్రహించ 
కూడదు. ఎందువల్ల ననగా ప్రశ్నించడానికి వీలుండదు. అయితే దొంగతనం చేసిన 
సాధనాలు వానిదగ్గర ఉంటే మాత్రం నిగ్రహించవచ్చును. 

3. దొంగ కానివానిని దొంగ ee దొంగ కిచ్చే శిక్ష విధించాలి. దొంగను 
దాచినవానికి కూడ అదే శిక్ష 


కణ్ణకశోధనమ్‌- వొక్వకర్ణానుయోగః 457 


మూ. 1. చోరేణాభిశస్తో వైరద్వేషాభ్యామపదిష్టకః శుద్దః స్యాత్‌. శుద్ధం 
పరివాసయతః పూర్వః సాహసదణ్ణః. 

2. శజ్కానిష్పన్నమ్‌, ఉపకరణమన్రిసహాయరూపవైయాపృత్యకరాన 
నిష్పాదయేత్‌. కర్మణశ్చ ప్రవేశాదానాంశవిభాగైః ప్రతిసమానయేత్‌. 

3. ఏతేషాం కారణానామ్‌ అనభిసంధానే విప్రలపన్నమ్‌ అచోరం 
విద్యాత్‌. దృశ్యతే హ్యచోరో ౬పి చోరమార్లి యదృచ్చయా సన్నిపాతే 
చోరవేషశస్రభాణ్ణ సామాన్యేన గృహ్యమాణః, చోరభాణ్జస్యోపవాసేన వా, యథా 
హి మాబ్జ్దవ్యః కర్మళ్లేశభయాదచోరః “చోరో౭స్మి ఇతి బ్రువాణః. 

4. తస్మాత్‌ సమాప్తకరణం నియమయేత్‌. 

5. మన్లాపరాధం, బాలం, వృద్ధం, వ్యాధితమ్‌, ఉన్మత్తం, క్రుత్సి 
పాసాధ్వక్షాన్నమ్‌, అత్యాశితమ్‌, ఆమకాశితం, దుర్చల౦ వా న కర్మ కారయేత్‌. 

వ్యా. 1. ఒక దొంగచేత దొంగ అని నిందితుడైనవాడు, కేవలం వైరద్వేషాలచేతనే 
అలా నిందించబడుతున్నాడు అని తెలిసిన తరవాత వానిని విడిచివేయాలి. నిరపరాధిని 
నిర్బంధంలో ఉంచిన ప్రదేష్టకు పూర్వసాహసదండం విధించాలి. 

2. శంకించి బంధించి వాని నుంచి ఆతడు ఉపయోగించిన సాధనాలు, వాని 
సలహాదారులు, సహాయకులు, హరించిన ద్రవ్యం, వాని తరపున పని చెసినవాళ్లు 
వీళ్లను గూర్చిన సమాచారం రాబట్టాలి. లోపల ఎవరు ప్రవేశించారు, ఎంత ద్రవ్యం 
హరించారు, ఎంతెంత వాటాలు పంచుకొన్నారు అనే విషయాల్ని సరి పోల్చి చూచుకొని 
దొంగతనాన్ని గూర్చి నిర్ణయించాలి. 

3. ఈ కారణా లన్నీ (చోరత్వాన్ని ధ్రువపరిచే అంశాలన్నీ) సరిగా కుదరకపోతే 
పట్టుబడ్డవాడు అసంబద్ధంగా మాటలాడుతున్నా కూడ అతడు చోరుడు కాడని 
నిర్ణయించాలి. ఎందు చేత ననగా యాదృచ్చికంగా చోరుడు వెళ్లిన దారిలో వెడుతుండే 
చోరుడు కానివానిని కూడ చోరుని వేషం వంటి వేషం, ఆయుధాలు, ద్రవ్యం 
ఉండడంచేత గాని లేదా దొంగిలించబడిన ద్రవ్యం వాని ప్రక్కన ఉండడంచేత గాని 
పట్టుకొనడం కనబడుతుంది కదా? ఉదాహరణకి రాజభటులు పేడిస్తారేమో అనే 
భయంచేత మాండవ్యు డనే మహర్షి తాను దొంగ కాకపోయినా “వేను దొంగను" అని 
షలికినాడు. (అప్పుడు అతనికి చోరులకు విధించే శూలంమీద గ్రుచ్చడం అనే శిక్ష 
విధించి నట్లు మహభారతకథ.] 


458 కౌటిలీయమ్‌ అర్ధశాన్తమ్‌ 


4. అందువల్ల అన్ని విధాల పరీక్షలు పూర్తి అయినవానినే బంధింపచేయ్యాలి. 

5. చాల చిన్న అపరాధం చేసినవానిని, బాలుని, వృద్దుని, రోగగ్రస్తుళ్ణి, 
మద్యపానమత్తుణ్ణి, పిచ్చివానిని, ఆకలిదప్పికలతో, దూరప్రయాణంచేత అలసినవానిని, 
ఎక్కువగా తిని ఉన్నవానిని, తిన్నది జీర్ణంకానివానిని, దుర్చలుణ్ణీ శారీరకదండం ఇచ్చి 
పీడించగూడదు. 

మూ 1 తుల్యశీలపుంశ్చలి ప్రావాదికకథావకాశభోజనదాతృభిరప 
సర్పయేత్‌. ఎవమ్‌ అతిసందధ్యాత్‌. యథా వా నిక్షేపాపహరే వ్యాఖ్యాతమ్‌. 

2. ఆత్తదోషం కర్మ కారయేత్‌, నత్వేవ (స్త్రియం గర్భిణీం సూతికాం 
వా మాసావరప్రజాతామ్‌, స్రియాస్త్వ్వర్ధకర్మ వాక్యానుయోగో వా. 

3. బ్రాహ్మణస్య సత్రిపరిగ్రహః శ్రుతవతస్తపస్వినశ్చ. తస్యాతిక్రమే 
ఉత్తమో దణ్ఞః కర్తుః కారయితుశ్చ కర్మణా వ్యాపాదనేన చ. 

4. వ్యావహారికం కర్మచతుష్కం - షడ్‌ దణ్లాః, సప్త కశాః 
ద్వావుపరినిబన్హా, ఉదకనాలికా చ. 

వ్యా. 1. సమానమైన స్వభావం కలవాళ్లని, జారిణీప్రీలను ప్రావాదికులను 
(మాటలు బాగా మాట్లాడేవాళ్లను) కథలు చె ప్పేవాళ్లను, నివాసం ఇచ్చేవాళ్లను, భోజనం 
పెట్టేవాళ్లను, గూఢ చారులనుగా ప్రయోగించి దొంగలను పట్టాలి. ఈ విధంగా 
దొంగలను మోసగించాలి. లేదా నిక్షేపాపహారంలో చెప్పిన విధానాలు అవలంబించి 
దొంగలను పట్టాలి. 

2. అపరాధిగా నిశ్చయించడానికి వీలున్న దొంగచేత (నిజం రాబట్టడానికి) 
కఠినమైన పనులు చేయించాలి. గర్భిణీస్తీచేత, పురుడు వచ్చి నెలపూర్తి కాని ప్రీచేత 
చేయించకూడదు. స్రీచేత పురుషుడు చేసే పనిలో సగం పని చేయించాలి. లేదా స్రీచేత 
పనిచేయించకుండా కేవలం ప్రశ్నించి నిజం రాబట్టాలి. 

3. విద్యావంతుడైన బ్రాహ్మణుని విషయంలోను తపఃశాలియైన బ్రాహ్మణుని 
విషయంలోను అపరాధం చేశాడా లేదా అని సందేహం వచ్చినప్పుడు కేవలం గూఢచారుల 
ప్రయోగం మాత్రమే చెయ్యాలి. శరీరపీడాదుల (Torre) చేత నిజం రాబట్టడానికి 
ప్రయత్నించకూడదు. ఈ నియమాల్ని అతిక్రమిస్తే అతిక్రమించినవానికి, 
అతిక్రమింపచేసినవానికీ కూడ ఉత్తమసాహస దండం, శరీరపీడాకర మైన కర్మచేత 
ఆతనిని చంపినా ఇదే దండం. 


కణ్తళశోధనమ్‌- వాక్యకర్మానుయోగః 459 


4. మామూలుగా అలవాటులో ఉన్న పీడనవిధానాలు (MethOds of torture) 
నాలు గున్నాయి. కజ్టతో ఆరు దెబ్బలు కొట్టడం, ఎడు కొరడా దెబ్బలు కొట్టడం, రెండు 
చేతులూ వెనకకి కట్టి వాటిని మళ్లీ మెడకి కట్టడం, ముక్కులో గొట్టంతో ఉప్పు కలిపిన 
నీళ్లు పోయడం. 

మూ. 1. పరం పాపకర్మణాం నవవేత్రలతాద్వాదశకమ్‌, ద్వావూరువెష్టా, 
వింశతిర్నక్తమాలలతాః, ద్వాత్రింశత్‌ తలాః, ద్వౌ వృశ్చికబన్లౌ, ఉల్లమ్బనే చ 
ద్వే, సూచీహస్తస్య, యవాగూపీతస్య ఏకపర్వదహనమభబ్గుల్యాః, స్నేహపీతస్య 
ప్రతాపనమేకమహః, శిశిరరాత్రౌ బల్బజాగ్రశయ్యా, చేత్యష్టాదశకం కర్మ, 

2. తస్యోపకరణం ప్రమాణం, ప్రహరణం, ప్రధారణమ్‌, అవధారణం 
చ ఖరపట్టాదాగమయేత్‌. 

3. దివసాన్తరమేకైకం కర్మ కారయేత్‌. 

4. పూర్వకృతాపదానం, ప్రతిజ్ఞాయాపహరన్తమ్‌, ఎకదేశదృష్టద్రవ్యమ్‌, 
కర్మణా రూపేణ వా గృహీతమ్‌, రాజకోశమవస్పృణన్తం, కర్మవధ్యం వా 
రాజవచనాత్‌ సమస్తం వ్యస్తమభ్యస్తం వా కర్మ కారయేత్‌. 

వ్యా. 1. పాపకర్మలు చేసినవాళ్ల కైతే కొత్త పేపబెత్తంతో పన్నెండు దెబ్బలు, 
రెండు త్రాళ్లచేత కాళ్లు బిగించి ఆ కాళ్లతో శిరస్సును కూడా కలిపి బిగించడం అనే రెండు 
రకాల ఊరువేష్టనాలు, నక్తమాల తీగతో ఇరవై దెబ్బలు, ముప్పై రెండు చెంప దెబ్బలు, 
రెండు చేతులు, రెండు పాదాలు కలిపి వెనక్కి విరిచి కట్టడం అనే రెండు వృశ్చికబంధాలు, 
రెండు చేతులు కట్టి మనిషిని పైకి వ్రేల్తాడదీయడం, రెండు పాదాలూ కట్టి పైకి 
ప్రేళాడదీయడం అనే రెండు ఉల్లంబనాలు, చేతి గోళ్ల మొదట్లో సూదితో గుచ్చడం, 
ఎక్కువగా గంజి త్రాగించడం, వేలి ఒక కణుపు కాల్చడం, బాగా చమురు తాగించి నిప్పు 
దగ్గర గాని ఒక రోజు ఎండలో గాని కూర్చోపెట్టడం, శిశిరరాత్రియందు బల్బజం అనే 
గడ్డి కొనలమీద పడుకో పెట్టడం అనేవి పైన చెప్పిన నాలుగు కలపగా, పద్దెనిమిది 
విధాలైన కర్మలు (పీడనవిధానాలు). 

2. ఈ పీడనాలకి ఉపయోగించే త్రాళ్లు మొదలైన సాధనాలను, వాటి 
ప్రమాణాలను (కొలతలను), బెత్తం మొదలైన కొట్టే సాధనాలను, మనిషిని నిలబెట్టే 


460 కౌటిలీయమ్‌ అర్ధశాస్తమ్‌ 


విధానాన్ని, శరీరానికి అనుగుణమైన దండం నిర్ణయించడాన్ని ఖరపట్టం అనే గ్రంథం 
నుంచి గ్రహించాలి. 

3. ఒక్కొక్క కర్మ రోజు విడిచి రోజు చేయించాలి. 

4. పూర్వం చౌర్యం చేసి ఉన్నవానిని, చేశానని అంగీకరించి తరవాత 
చేయలేదని బొంకవానిని (కాంగ్లే), దొంగతనం చేస్తానని చెప్పి చేసేవానిని, కొంత దొంగ 
సొత్తు దగ్గర ఉన్నవానిని, చౌర్యం చేస్తున్నప్పుడు గాని, వస్తువుతో కాని పట్టుబడ్డవానిని, 
రాజకోశాన్ని (రాజు సొమ్మును) కప్పిపుచ్చుతున్న అధికారిని, రాజాజ్ఞ ప్రకారం పీడించి 
చంపదగినవానిని. వీళ్లందరినీ ఒక చోట కలిపి గాని, వేరువేరుగా గాని, మాటిమాటికీ 
కాని పీడించాలి. 

మూ. 1. సర్వాపరాధేషు అపీడనీయో బ్రాహ్మణః. తస్యాభిశస్తాజ్కో 
లలాటే స్యాత్‌ వ్యవహారపతనాయ. స్తేయే శ్వా, మనుష్యవధే కబన్హః, 
గురుతల్పె భగమ్‌, సురాపానే మద్యధ్యజః. 

2. శ్లో బ్రాహ్మణం పాపకర్మాణముద్దుష్యాజ్కకృత వ్రణమ్‌, 

కుర్యాన్నిర్విషయం రాజా వాసయేదాకరేషు వా. 
ఇతి కౌటలీయార్థశాగ్రే కజ్బకశోధనే చతుర్ధాధికరణే అష్టమో౭ధ్యాయః 
వాక్యకర్మానుయోగక, ఆదితః పజగాశీతితమః. 

వ్యా. 1. ఎలాంటి అపరాధం చేసినా బ్రాహ్మణుణ్ణి పైన చెప్పిన విధంగా 
పీడించకూడదు. అపరాధం లేదా పాపం చేసిన బ్రాహ్మణునితో ఇతరు లెవరూ ఎలాంటి 
వ్యవహారమూ పెట్టుకొనకుండా ఉండడంకోసం ఆతని నుదుటిమీద కాల్చిన లోహంతో 
అపరాధసూచకాలైన ముద్రలు వెయ్యాలి. దొంగతనం చేస్తే కుక్కగుర్తు, మనిషిని 
చంపితే మనిషి మొండెం ముద్ర, గురుభార్యాగమనం చేస్తే భగం గుర్తు, సురాపానం 
చేస్తే మద్యగృహంమీద ఉండే జండా గుర్తు వెయ్యాలి. 

2. పాపం చేసిన బ్రాహ్మణునికి ఈ విధంగా ముద్రలు వేసి, ఈ పాపం చేశాడు 
అని చాటించి, రాజు దేశంనుంచి బహిష్కరించాలి. లేదా గనులలో పని చేయించాలి. 

పై పేరా, ఈ శ్లోకం కూడా ప్రక్షిప్తాలై ఉంటాయి. ఆ యా పాపాలకి ఆ గుర్తులు 
వెయ్యాలనెది అన్ని వర్ణాలవాళ్లకి చెప్పబడింది. ఈ ప్రకరణం దొంగలను గూర్చి 
చెప్పబడింది కదా. అందుచేత మనుస్మృత్యాదులనుండి తీసికొని వచ్చి ఎవరో ఇక్కడ 
చేర్చి ఉంటారు అని మేయర్‌ అనే ఆంగ్రపండితుని అభిప్రాయమని కాంగ్లే. 


కణ్ణకశోధనమ్‌- నర్వాధికరణరక్షణమ్‌ 164 


'బాలానందిని' అనే కౌటిలీయార్ధశాస్తాంధ్రవ్యాఖ్యానంలో కంటకశోధనం అనే నాల్గవ 
అధికరణంలో వాక్యకర్మానుయోగం అనే ఎనిమిదవ అధ్యాయం, ప్రారంభంనుంచి ఎనభై నాల్గవ 
అధ్యాయం సమాప్తం. 


అధ నవమో ౬ధ్యాయః 


చతురశీతితమం ప్రకరణమ్‌ - సర్వాధికరణరక్షణమ్‌ 
(వివిధశాఖలకు సంబంధించిన అధికౌరులనుండి ప్రజలను రక్షించడం 
Keeping a watch over officers of all departments) 
మూ. 1. సమాహర్శప్రదేష్టారః పూర్వమ్‌ అధ్యక్షాణామ్‌ అధ్యక్షపురుషా 
లాం చ నియమనం కుర్యుః. 
2. ఖనిసారకర్మాన్తేభ్యః సారం రత్నం వా అపహరతః శుద్ధవధః. 
3. ఫల్గుద్రవ్యకర్మాన్రేభ్యః ఫల్గుద్రవ్యమ్‌ ఉపస్కరం వా పూర్వః 


4. పణ్యభూమిభ్యో వా రాజపణ్యం మాషమూల్యాదూర్హ్వ్యము 
ఆపాదమూల్యాదిత్యపహరతః ద్వాదశపణో దణ్ణః. ఆద్విపాదమూల్యాదితి 
చతుర్వింశతివణ:. ఆ(తిపాదమూల్యాదితి షట్‌తింశత్‌వణ:. 
ఆపణమూల్యాదిత్యష్టచత్వారింశత్పణ:. ఆద్విపణమూల్యాదితి పూర్వః 
సాహసదణ్ణః. ఆచతుష్పణమూల్యాదితి మధ్యమః. ఆ అష్టపణమూల్యాదితి 
మధ్యమః. ఆదశపణమూల్యాదితి వధః. 

వ్యా. 1. సమాహర్తలు (administrators) ప్రదేష్టలు (Magistrates) ముందుగా 
ఆ యా శాఖల అధ్యక్షులను, వాళ్ల క్రింద పని చేసేవాళ్లను అదుపులో ఉంచాలి. 

2. గనులనుంచి, శ్రేష్టమైన వస్తువులను తయారుచేసే కర్మాగారాలనుంచి 
శ్రేష్టమైన వస్తువును గాని,రత్నం గాని అపహరించినవానికి (అధికారికి) శుద్ధమైన 
(శరీరపీడనం లేని) వధ దండం. 

3. చిన్న వస్తువుల కార్యాగారాలనుండి చిన్న వస్తువును గాని, సాధనం గాని 
అవహరించిన వానికి పూర్వసాహసదండం. 


462 కౌటిలియమ్‌ అర్ధశాస్తమ్‌ 


4. రాజుకు సంబంధించిన పణ్యాల(ద్రవ్యాల) ఉత్పత్తి చేసే ప్రదేశాలనుండి 
ఒక మాషం ఖరీదుకంటె పైన పణంలో నాల్గవ వంతు (నాలుగు మాషాలు) వరకు 
ఖరీదు గల వస్తువును అపహరించినవానికి పన్నెండు పణాల దండం. అర్థపణం వరకు 
ఖరీదు గల వస్తువును హరించినవానికి ఇరవైనాలుగు పణాల దండం. ముప్పావుపణం 
వరకు ఖరీదు గల వస్తువును హరించినవానికి ముప్పైఆరు పణాల దండం. పణం 
ఖరీదు గల దానిని హరించినవానికి నలభై పణాల దండం. రెండు పణాలవరకు ఖరీదు 
ఉన్నదానిని హరించినవానికి పూర్వసాహసదండం. నాలుగు పణాల వరకు ఖరీదు 
ఉన్నదానిని హరించినవానికి మధ్యమసాహసదండం. ఎనిమిది పణాలవరకు ఖరీదు 
ఉన్నదానిని హరించినవానికి ఉత్తమసాహసదండం. పది పణాలవరకు ఖరీదు ఉన్నదానిని 
హరించినవానికి దండం వధ. 

మూ. 1. కోష్టపణ్యకుప్యాయుధాగారేభ్యః కుష్యభాణ్లోపస్కరాపహారేషు 
అర్హమూల్యే ప్వేత ఎవ దణ్ఞాః. 

2. కోశభాణ్జూగారాక్షశాలాభ్యః చతుర్భాగమూల్యే ప్వేత ఎవ ద్విగుణాః 
దణ్బ్జాః. 

3. చోరాణామభిప్రధర్షణే చిత్రో ఘాతః. ఇతి రాజపరిగ్రహేషు 
వ్యాఖ్యాతమ్‌. 

వ్యా. 1. కోష్టాగారంనుంచి (గోడౌన్లు) పణ్యాగారాలనుంచి (అమ్మే సరుకు 
నిలవ ఉంచే స్థానం), కుప్యాగారంనుంచి (అడవులనుంచి లభించే సరుకులు నిలవ 
చేసే స్థానం), ఆయుధాగారాలనుంచి కుప్యాన్ని, భాండాన్ని (సరుకును) సాధనాలని 
అపహరించిన రాజపురుషునికి ఆ వస్తుమూల్యం పైన చెప్పిన మూల్యాలలో సగం 
ఉంటే కూడ పైన చెప్పిన దండాలు విధించాలి. అనగా అర్ధమాషమూల్యంనుంచి రెండు 
మాషాల మూల్యం వరకు పన్నెండు పణాల దండం ఇత్యాదివిధంగా దండం విధించాలి. 

2. కోశం (రాజధనాగారం) భాజ్ఞాగారం (వస్తువులు నిలవచేసే స్థానాలు) 
అక్షశాల(బంగారం పనిచేసే స్థానం) వీటినుంచి అపహరించిన వస్తువుల మూల్యం పైన 
చెప్పిన మూల్యాలలో నాల్గవ వంతు ఉన్నా (కాకణీ మొదలు మాషం వరకు మూల్యం 
ఉన్నవాటికి ఇత్యాది రీతులలో) అవే దండాలు రెట్టింపు విధించాలి. 

3. కోష్టాగారాదులు బద్దలుకొట్టి లోనికి ప్రవేశించిన చోరులకు చిత్రవధ 
దండం. ఇంత వరకు చెప్పినవి రాజద్రవ్యాన్ని గూర్చిన దండాలు. 


కణ్ణతళోధనమ్‌- నర్వొాధికరణరక్షణమ్‌ 463 


మూ. 1. బాహ్యేషు తు ప్రచ్చన్నమహని క్షేత్రఖ లవే శ్మాపణభ్యః కుష్య 
భాణ్ణముపస్కరం వా మాషమూల్యాదూర్ద్వ్వమ్‌ ఆ పాదమూల్యాదిత్యపహరతః 
త్రిపణో దణ్ణః. గోమయప్రదేహేన వా ప్రలిప్య అవఘోషణమ్‌. ఆద్విపాద 
మూల్యాదితి షట్పణ:, గో మయభస్మనా వా ప్రలిప్య అవఘోషణమ్‌. ఆత్రిపాద 
మూల్యాదితి నవపణ:, గోమయభస్మనా వా ప్రలిప్య అవఘోషణం శరావ 
మేఖలయా వా. ఆపణమూల్యాదితి ద్వాదశపణః, ముజబ్బనం ప్రవ్రాజనం వా. 
ఆ ద్విపణమూలాదితి చతుర్వింశతిపణః, ముణ్బస్యేష్టకాశకలేన ప్రవ్రాజనం 
వా. ఆచతుష్పణమూల్యాదితి షట్‌త్రింశత్సణః.ఆపజ్పపణమూల్యాదితి అష్ట 
చత్వారింశత్సణః. ఆదశపణమూల్యాదితి పూర్ణః సాహసదల్ణః. ఆవింశతి 
పణమూల్యాదితి ద్విశతః. ఆత్రింశత్సణమూల్యాదితి పజ్బశతః. ఆచత్యారిం 
శత్సణమూల్యాదితి సాహస్రః. ఆపఇగాశత్సణమూల్యాదితి వధః. 

వ్యా. రాజ[ద్రవ్యం కాని (ఇతరుల)ద్రవ్యాలను రాజవురుములు 
అపహరించినప్పుడు దండవిధానం ఎట్లనగా - పగలు పాలాలనుంచి, కల్లాలనుంచి, 
ఇళ్లనుండి, ఆపణాలనుంచి కుప్యాన్ని గాని, ఇతరమైన సరుకును గాని, సాధనసామగ్రిని 
గాని రహస్యంగా మాషం ఖరీదుకు పైన పావుపణం వరకు ఖరీదుగల వస్తువును 
అపహరించిన అధికారికి మూడు పణాల దండం. లేదా ఒంటి నిండా పేడ పూసి వీథుల్లో 
ఊరేగిస్తూ వాని అపరాధాన్ని గూర్చి చాటాలి. అర్థపణం ఖరీదువరకూ ఉంటే ఆరు 
పణాల దండం; లేదా గోమయం బూడిదా కలిపి శరీరం అంతా రాసి చాటాలి. 
ముప్పావుపణం వరకు తొమ్మిది పణాల దండం, లేదా గోమయంలో బూడిద కలిపి 
ఒళ్లంతా పూసి, మట్టిమూకుడు బ్రద్దలు కొట్టి తీసిన దాని గుండ్రని అంచును మెడలో 
వేసి ఊరేగిస్తూ చాటింపు వేయించాలి. పణం వరకు మూల్యం ఉంటే పన్నెండు పణాల 
దండం; లేదా శిరోముండనం చేయించి దేశంనుంచి వెడలగొట్టాలి. రెండుపణాల 
మూల్యంవరకు ఇరవైనాలుగు పణాల దండం: లేదా శిరోముండనం చేయించి, ఇటుక 
బంతులతో కొడుతూ దేశంనుండి బహిష్కరించాలి. నాలుగు పణాల వరకు మూల్యం 
ఉన్నదానిని హరిస్తే ముప్పెళరు పణాల దండం. ఐదు పణాల వరకు మూల్యం ఉంటే 
నలభై ఎనిమిది పణాల దండం. పది పణాల వరకు మూల్యం ఉంటే పూర్వసాహసదండం. 
ఇరవై పణాల వరకు మూల్యం ఉంటే రెండు వందల పణాల దండం. ముప్పైపణాల 


464 కౌటిలీయమ్‌ అర్ధశాస్తమ్‌ 


వరకు మూల్యం ఉంటే ఐదు వందల పణాల దండం. నలభై పణాల వరకు మూల్యం 
ఉంటే వెయ్యి పణాల దండం. యాభై పణాల వరకు మూల్యం ఉంటే మరణదండం. 

మూ. 1. ప్రసహ్య దివా రాత్రౌ వా అన్తర్యామిక మపహరతః 
అర్జమూల్యేప్వేత ఏవ ద్విగుణా దణ్ఞాః. ప్రసహ్య దివా రాత్రౌ వా సశస్తస్య 
అపహరతః చతుర్భాగమూల్యేషు ఏత ఎవ దణ్లాః. 

2. కుటుమ్బికాధ్యక్షముఖ్యస్వామినాం కూటశాసనముద్రాకర్మసు 
పూర్వమధ్యమోత్తమవధా దణ్ఞాః. యథాపరాధం వా. 

3. ధర్మస్టశ్చేత్‌ వివదమానం పురుషం తర్జ్ణయతి, భర్చయతి, 
అపసారయతి, అభిగ్రసతే వా పూర్వమ స్కై సాహసదణ్ణం కుర్యాత్‌ వాక్సారుష్యే 
ద్విగుణమ్‌. 

వ్యా. 1. పగలు గాని రాత్రి గాని ఎవరూ రాకూడని స్థానంలో రక్షించబడుతున్న 
వస్తువును బలాత్కారంగా హరించినవానికి దాని మూల్యం పైన చెప్పిన మూల్యాల 
కంటె సగం ఉన్నా కూడ చెప్పిన దండాలకి రెట్టింపు దండాలు విధించాలి. పగలు గాని, 
రాత్రి గాని ఆ విధమైన వస్తువులను ఆయుధాలు ధరించి వచ్చి, అపహరించినవానికి 
వాటి ఖరీదులు పైన చెప్పినవాటిలో నాల్గవవంతైనా పైన చెప్పిన దండాలు రెట్టింపు 
విధించాలి. 

2. కుటుంబికులకు, అధ్యక్షులకు (సూపరింటెండెంట్సు) ప్రధానాధికారులకు, 
రాజుకు సంబంధించిన కూటశాసనాలు (తప్పుడు కాగితాల), ముద్రలు (సీళ్లు) 
తయారుచేసిన వాళ్లకు వరసగా పూర్వసాహసదండం, మధ్యమసాహస దండం, 
ఉత్తమసాహసదండం, మరణదండం విధించాలి (కాంగ్లే). కూటశాసనాలు (Forged 
documents), కూటముద్రలు తయారుచేసిన కుటుంబికులకు, ఆ యా 
శాఖాాధ్యక్తులకు, గ్రామముఖ్యులకు, సమాహర్తకు ఈ దండాలు విధించాలి అని గ.శా. 
లేదా అపరాధానుసారం దండం విధించాలి. 

3. న్యాయాధికారి న్యాయాలయానికి ఎదైన అభియోగం తీసికొనివచ్చినవానిని, 
లేదా వాదిస్తున్నవానిని వేళ్లు చూపించడం మొదలైనవి చేసి జళిపించినా, మాటలతో 
భయ పెట్టనా. బైటకు గెంటించినా. మాటలాడకుండా చేసినా వానికి పూర్వసాహసదండం 
విధించాలి. వాక్సారుష్యానికి రెట్టింపు దండం. 


కణ్ణకశోధనమ్‌- నర్వాధిళరణరక్షణమ్‌ 465 


మూ. 1. పృచ్చ్యం న పృచ్చతి, పృష్ట్వా వా విసృజతి, శిక్షయతి, 
స్మారయతి, పూర్వం దదాతి వేతి మధ్యమమస్మై సాహసదణ్ణం కుర్యాత్‌, 
దేయం, దేశం న పృచ్చతి, అదేయం దేశం పృచ్చతి, కార్యమదెశేన 
అతివాహయతి, ఛలేన అతిహరతి, కాలహరణేన శ్రానమపవాహయతి, 
మార్గాపన్నం వాక్యముతమయతి, మతిసాహాయ్యం సాక్షిభ్యః దదాతి, 
తారితానుశిష్టం కార్యం పునరపి గృహ్లాతి, ఉత్తమమస్మై సాహసదణ్ణం 
కుర్యాత్‌. పునరపరాధే ద్విగుణమ్‌, స్టానాత్‌ వ్యవరోపణం చ. 

2. లేఖకళ్చేదుక్తం న లిఖతి, అనుక్తం లిఖతి, దురుక్తముపలిఖతి, 
సూక్తముల్లిఖతి, అర్జోత్పత్తిం వా వికల్పయతీతి పూర్వమ స్కై సాహసదణ్ణం 
కుర్యాత్‌ యథాపరాధం వా. 

వ్యా. 1. న్యాయాధికారి ప్రశ్నించవలసినవానిని ప్రశ్చించకపోయినా, ప్రశ్నించతగని 
వానిని ప్రన్నించినా, ప్రశ్నించి అతడు చెప్పినదానిని వెంటనే కాదనినా, ఇలా చెప్పు 
అన్నట్లు నేర్చినా, జ్ఞాపకం చేసినా, చెప్పినదానిలో మిగిలిన భాగాన్ని తాను పూరించి 
చెప్పినా అలాంటి న్యాయాధికారికి పూర్వసాహసదండం విధించాలి. ఇవ్వవలసిన 
(అవసరమైన) దేశాన్ని (ప్రమాణాన్ని = 6166౧069) అడగకపోయినా, అవసరం లేని 
ప్రమాణాన్ని గూర్చి అడిగినా ప్రమాణం (evidence) లేకుండానే కార్యం (పని) 
నడిపించినా, ఎదో వంక పెట్టి చూపిన ప్రమాణాన్ని కొట్టివేసినా, బాగా ఆలస్యం 
చేయడంచేత అలసిపోయిన కార్యార్థిని త్రిప్పి పంపివేసినా, సరియైన దారిలో నడుస్తూన్న 
మాటలను మారుదారి పట్టించినా, సాక్షులకు మతిసాహాయ్యం (ఆలోచనలలో సహాయం, 
చేసినా, పూర్తిచేసి తీర్పు కూడ చెప్పివేసిన వివాదాన్ని మళ్లీ విచారణకు చేపట్టినా, 
అలాంటి న్యాయాధికారికి ఉత్తమసాహసదండం విధించాలి. అలాంటి అపరాధమే 
మళ్లీ చేస్తే రెట్టింపు దండం విధించి ఉద్యోగం నుంచి తీసివెయ్యాలి. 

2. లేఖకుడు (618గ0 చెప్పినట్లు వ్రాయకపోయినా, చెప్పనిది వ్రాసినా, 
అస్పష్టంగా చెప్పినదానిని సరిగా చేసి వ్రాసినా, స్పష్టంగా చెప్పినదానిని అస్పష్టంగా 
వ్రాసినా, మారు అర్థం వచ్చే టట్లు వ్రాసినా వానికి పూర్వసాహసదండం విధించాలి. లేదా 
అపరాధాన్ని పట్టి దండం విధించాలి. 

మూ. 1. ధర్మస్థః ప్రదేష్టా వా హైరణ్యమదణ్బ్యం క్షిపతి, క్షేపద్విగుణ 


466 కొటిలీయమ్‌ అర్హశౌన్రమ్‌ 


మస్మై దణ్ణం కుర్యాత్‌. హీనాతిరిక్తాష్టగుణం వా. శారీరదణ్ణం క్షిపతి. శారీరమేవ 
దణ్ణం భజేత. నిష్ట్రయద్విగుణం వా. యం వా భూతమర్ధం నాశయతి 
అభూతమర్థం కరోతి తదష్టగుణం దణ్ణం దద్యాత్‌. 

2. ధర్మస్థీయే చారకే, బన్ధనాగారే వా శయ్యాసనభోజనోచ్చార 
సంచారరోధబన్గనేషు త్రిగుణోత్తరా దణ్దాః కర్తుః కారయితుశ్చ. 

3. చారకాదభియుక్తం ముజ్బుతో నిషాతయతో వా మధ్యమః 
సాహసదల్ల్ణుః అభియోగదానం చ. బన్గనాగారాత్‌ సర్వస్వం వధశ్ళ్చ. 

4. బన్థనాగారాధ్యక్షస్య సంరుద్ధకమనాఖ్యాయ చారయతః 
చతుర్వింశతిపణో దబ్ణః, కర్మ కారయతః ద్విగుణః. స్థానాన్యత్వం గమయతః 
అన్నపానం వా రున్ధతః షణ్ణవతిర్దణ్ణః. పరిక్లేశయతః, ఉత్కోచయతో వా 
మధ్యమః సాహసదలణ్ణః ఘ్నతః సాహస్రః, 

వ్యా. 1. ధర్మస్టుడు (న్యాయాధికారి) కాని, ప్రదేష్ట (మెజిగ్పైట్‌) గాని వేయకూడని 
జుర్మానా వేసిన ట్లయితే అలా వేసిన అధికారికి రెట్టింపు జుర్మానా వెయ్యాలి. 
వేయవలసిన జుర్మానాకంటె తక్కువ వేస్తే ఇంకా ఎంత విధించవలసి ఉన్నదో దానికి 
ఎనిమిది రెట్లు జుర్మానా ఆ అధికారికి విధించాలి. కొరడాదెబ్బల వంటి శరీరదండం 
ఇవ్వకూడనివానికి ఆ దండం ఇస్తే అలా ఇచ్చిన అధికారికి ఆ శరీరదండం విధించాలి. 
లేదా శరీరదండం అనుభవించడానికి బదులు ఎంత నిష్రయం (Redemption 
amount) వసూలుచేస్తారో దానికి రెట్టింపు ఆ అధికారి చెల్లించాలి. ఒకనికి న్యాయంగా 
రావలసిన సామ్ము రాదని తీర్పు చెప్పినా, రాకూడని సామ్ము వచ్చేటట్లు చేసినా ఆ 
సొమ్ముకు ఎనిమిది రెట్లు (ఆ అధికారి) జుర్మానాగా చెల్లించాలి. 

2. ధర్మన్థుడు విధించిన చారకంలో (నిరర్వంధ౦=106% up) గాని, 
బంధనాగారంలో గాని నిర్బంధించిన పురుషుణ్ణి శయనించకుండా, కూర్చుండకుండా, 
భోజనం చేయకుండా, మలమూత్రవిసర్దన చేయకుండా, కదలకుండా నిరోధించినా, 
బంధించినా, అలా చేసినవానికీ, చేయించినవానికీ ఒక్కొక్కదానికి మూడేసి పణాలు 
పెంచుతూ దండం విధించాలి. అనగా శయనించకుండా చేస్తే మూడు, కూర్చొనకుండా 
చేస్తే ఆరు ఇత్యాదివిధంగా దండం విధించాలి. 

3. (చారకం అనగా న్యాయాధిపతిచేత విధించబడిన నిర్బంధం (1ఓ00%-౪0 
Judicial Custody). బంధనాగారం అనగా ప్రదేష్టచేత విధించబడిన నిర్బంధం (కైదు) 
అని గణపతిశాస్త్రి. అభియుక్తుణ్ణి చారకంనుంచి విడిచివేసినవానికైనా, విడిపించినవానికైనా 


కణకశోధనమ్‌- నర్వాధికరణరక్షణమ్‌ 467 


మధ్యమసాహసదండం. అభియుక్తుడు ఇవ్వవలసిన సొమ్ము కూడా ఈ విడిచినవాడు, 
లేదా విడిపించినవాడు ఇవ్వాలి. బంధనాగారంనుంచి విడిచిపెట్టినా, విడిపించినా 
సర్వస్వం హరించి మరణదండం విధించాలి. 

4. న్యాయాధిపతికి గాని, ప్రదేష్టకు గాని తెలపకుండా కైదీని తిరగడానికి 
అనుమతించిన బంధనాగారాధ్యక్షునికి (Jail $UperIntendent) ఇరవైనాలుగు పణాల 
దండం. వానిచేత పని చేయిస్తే రెట్టింపు దండం. మరొక చోటికి మార్చినా, ఆన్నపానాలు 
ఇవ్వకపోయినా తొంబైఆరు పణాల దండం, వానికి శరీరపీడ కలిగించినా, వానినుంచి 
లంచం తీసుకున్నా మధ్యమసాహసదండం. వానిని చంపితే వెయ్యి పణాలు దండం. 

మూ. 1. పరిగృహీతాం దాసీమ్‌, ఆహితికాం వా సంరుద్ధికామధిచరతః 
పూర్వః సాహసదల్ణః. చోరడామరికభార్యాం మధ్యమః. సంరుద్ధికామ్‌ 
ఆర్యాముత్తమః. సంరుద్దస్య వా తతైవ ఘాతః. తదేవాక్షణ గృహీతాయామార్యా 
యాం విద్యాత. దాస్యాం పూర్వః సాహసదణ్ఞ:. 

2. చారకమ భిత్త్వా నిషాతయతో మధ్యమః. భిత్త్వా వధః. బన్ధనాగారాత్‌ 
సర్వస్వం వధశ్చ. 

3. శ్లో. ఎవమర్ధచరాన్‌ పూర్వం రాజా దబ్భేన శోధయేత్‌, 

శోధయేయుశ్చ శుద్దాస్తే పౌరజానపదాన్‌ దమైః. 


ఇతి కౌటిలీయార్థశా(స్రే కణ్బకళోధనే చతుర్థాధికరణే నవమో౬ధ్యాయః 
సర్వాధికరణరక్షణమ్‌, ఆదితః షడశితితమః. 


వ్యా. 1. జైలులో ఉన్న, వివాహితయైన దాసీతో గాని, తాకట్టు పెట్టిన స్త్రీతో 
గాని వ్యభిచరించిన జైలరుకి పూర్వసాహసదండం. చోరుని భార్యతోను, దొమ్మీ 
చేసినవాని భార్యతోను వ్యభిచరిస్తే మధ్యమసాహసదండం. జైలులో ఉంచిన ఆర్యప్రీతో 
వ్యభిచరిస్తే ఉత్తమసాహసదండం. జైలులో శిక్ష అనుభవిస్తున్నవాడు అలాంటి పని చేస్తే 
అక్కడనే వానిని వధించాలి. నిషిద్ధమైన సమయంలో బంధించబడిన ఆర్యగస్తీ విషయంలో 
వ్యభిచరించినా కూడ వధదండమే అని గ్రహించాలి. దాసి విషయంలో పూర్వ 
సాహసదండం. 

2. చారకాన్ని భేదించకుండా బద్దుణ్ణీ బైటకు పంపినవానికి మధ్యమదండం. 
భేదించిపంపిన వానికి మరణదండం. బంధనాగారంనుండి విడిపించినవానికి 
సర్వస్వహరణము వధ కూడ దండం. 


468 కౌటిలీయమ్‌ అర్థశాస్తమ్‌ 


3. రాజు ఈ విధంగా తన దగ్గర పని చేసే అధికారుల్ని ముందుగా తగిన 
దండంచేత శోధించాలి. (సరిగా ప్రవర్తించేటట్లు) చెయ్యాలి. ఈ విధంగా శుద్ధులైన 
అధికారులు పౌరులను, జానపదులను దండాలు విధించి శోధింపచెయ్యాలి. 


“బాలానందిని” అను కౌటిలీయార్థశాస్తంలో కంటకశోధనం అనే నాల్గవ అధికరణంలో 
సర్వాధికరణరక్షణం అనే నవమాధ్యాయం, ప్రారంభంనుంచి ఎనబైఆరవ అధ్యాయం సమాప్తం. 


అధ దశమో ఒధ్యాయః 


పఇధాశీతితమం ప్రకరణమ్‌. ఎకొజ్లవధనిషప్రు యః 
(ఒక అవయవం ఛేదించినందుకు నిష్రయం, దానికి బదులు జుర్మానా 
చెల్లించడం) 


మూ. 1. తీర్థఘాతగ్రన్థిభేదోర్భ్యకరణానాం ప్రథవేఒవరాధే 
సందంశచ్చేదనం చతుష్పఇగ్దాశత్సణో వా దణ్ణః. ద్వితీయే ఛేదనం పణస్య 
శత్యో వా దజ్బః తృతీయ దక్షిణహస్తవధః చతుఃశతో వా దజ్బః. చతురే 
యథాకామీ వధః. 


2. పజ్బావింశతిపణావరేషు కుక్కుట నకులమార్జారశ్వసూకర స్తేయేషు 
వాంసాయాం వా చతుష్పఇన్టాశత్పణో దణ్ణ్జః, నాసాగ్రచ్చేదనం వా. చణ్జాలారణ్య 
చరాణామర్థదణజ్నూః. 

3. పాశజాలకూటావపాతేషు బద్దానాం మృగపశుపక్షివ్యాలమత్స్యానా 
మాదానే తచ్చ తావచ్చ దణ్ఞః. 

వ్యా. 1. పవిత్రక్షేత్రాలలో దొంగతనం చేసినవానికి, జేబుదొంగకు, ఊర్గ్వకరునికి 
(ఇంటి కప్పుకు రంధ్రం చేసినవాడు - గ.శా. ఏ వస్తువైనా ఎత్తికొనిపోయినవాడు - కాంగ్గ) 
మొదటి అపరాధంలో బొటనవేలు చూపుడు ట్రేలు ఛేదించడం, లేదా యాభైనాలుగు 
పణాల దండం. రెండవ అపరాధానికి పణాన్ని (ఐదు వేళ్లను) ఛేదించడం లేదా నూరు 
పణాలు దండం; మూడవమారు అపరాధానికి కుడిచేయి తెగగొట్టడం లేదా నాలుగు 


కణ్ణకశోధనమ్‌- ఏకొజవధనివ్ర యః 469 


వందల పణాల దండం. నాల్గవమారు అపరాధానికి ఇష్టంవచ్చిన విధంగా వధ అనగా 
చిత్రవధ గాని, మామూలువధ గాని, దండం. 

2. కోళ్లు, ముంగిసలు, పిల్లులు, కుక్కలు, పందులు - వీటిని హరించినవానికి, 
వీటిని హింసించినవానికీ వాటి ఖరీదు ఇరవైయైదు పణాలకు తక్కువ ఉన్నట్లయితే 
యాభైనాలుగు పణాల దండం. లేదా ముక్కు చివరి భాగం ఖండించడం దండం. 
చండాలులకు, అరణ్యంలో సంచరించేవాళ్లకూ సగం (ఇరవైయేడు పణాలు) దండం. 

3. పాశాలచేత (ఉరిత్రాళ్లచేత), వలలచేత కూటావపాతాలచేత (పైకి చెత్తా 
చెదారం కప్పిన గోతులలో పడే టట్లు చేయడంచేత) బంధించబడిన లేళ్లను,పశువులను, 
పక్షులను, ఏనుగులను, చేపలను అపహరిస్తే వాటి మూల్యంతో పాటు దానితో 
సమానమైన ధనం కూడా దండం. 

మూ. 1. మృగద్రవ్యవనాత్‌ మృగద్రవ్యాపహారే శత్యో దల్బః. 
బిమృవిహారమృగపక్షిస్తేయే హింసాయాం వా ద్విగుణో దణ్ణః. 

2. కారుశిల్పికుశీలవతపస్వినాం క్రుద్రకద్రవ్యాపహారే శత్యో దణ్ఞః. 
స్టూలకద్రవ్యాపహారే ద్విశతః. కృషిద్రవ్యాపహారే చ. 

3. దుర్గమకృతప్రవేశస్య ప్రవిశతః, ్రాకారచ్చిద్రాద్వా నిక్షేపం 
గృహీత్వాపసరతః కన్టరావధో ద్విశతో వా దణ్ణః. 

4. చక్రయుకాం నావం క్రుద్రపశుం వాపహరతః ఎకపాదవధః, 
త్రిశతో వా దల్ణః. 

5. కూటకాకణ్యక్షారలాశలాకాహస్తవిషమకారిణః ఎకహస్తవధః, 
చతుఃశతో వా దణ్ణః. 

6. స్తేనపారదారికయోః సాచివ్యకర్మణి (స్రియాః సంగృహీతాయాశ్చ 
కర్ణనాసాచ్చేదనం, పజ్బశతో వా దబ్బః, పుంసో ద్విగుణః. 

7. మహాపశుమేకం దాసం దాసీం వా అపహరతః, (ప్రేతభాణ్బం వా 
విక్రీణానస్య ద్విపాదవధః, షట్ఫతో వా దణ్ఞః. 

వ్యా. 1. లేళ్లను సంరక్షించే వనాలనుంచి లేళ్లను, చందనాదిద్రవ్యా లున్న 
వనాలనుంచి ఆ ద్రవ్యాలను అపహరిస్తే నూరు పణాల దండం. వినోదార్థం పెంచుతున్న 


లేళ్లను, పక్షులను అపహరించినా, హింసించినా రెండు వందల పణాల దండం. 


470 కౌటిలియమ్‌ అర్ధకౌస్రమ్‌ 


2. చేతిపనివాళ్లు, శిల్పులు, కుశీలవులు, తాపసులు - వళ్ల చిన్న చిన్న 
వస్తువులను అపహరిస్తే నూరు పణాల దండం. పెద్ద వస్తువులను అపహరిస్తే రెండు 
వందల పణాల దండం. వ్యవసాయం పనిముట్లను అపహరిస్తే కూడ రెండు వందల 
పణాల దండం. 

3. అనుమతి లేకుండా దుర్గంలో ప్రవేశించినవానికి, దాచడానికి ఇచ్చిన 
నిక్షేపాన్ని తీసికొని ప్రాకారానికి రంధ్రంచేసి పారిపోతున్నవానికీ కంధరావధ (మణవలమీద 
ఉన్న నరాలను ఛేదించడం), లేదా రెండు వందల పణాల దండం. 

4. బండిని, నావను లేదా చిన్న పశువును .హరించినవానికి ఒక పాదం 
తెగగొట్టడం లేదా మూడు వందల పణాలు దండం. 

5. జూదంలో ఉపయోగించడానికి నకిలీ కాకిణీలు, పాచికలు, అరలు, 
శలాకలు తయారుచేసినవానికి, ఆడేటప్పుడు హస్తలాఘవంచేత పందెం తారుమారు 
చేసినవానికి ఒక హస్తం ఛేదించాలి. లేదా నాలుగు వందల పణాలు దండం. 

6. దొంగకి, పరభార్యాగమనం చేసినవానికీ సహాయం చేసిన స్త్రీకి, 
వ్యభిచారంలో పట్టుబడిన స్ర్తీకి చెవులు, ముక్కు ఛేదించడం దండం, లేదా ఐదు 
వందల పణాల దండం. పురుషునికి రెట్టింపు దండం. 

7. ఒక పెద్ద పశువును గాని, దాసుని గాని, దాసీని గాని అపహరించినవానికి, 
శవంమీద కప్పిన వస్తాదులను అమ్మినవానికి ఆరు వందల పణాల దండం. 

మూ. 1. వర్గోత్తమానాం, గురూణాం హస్తపాదలబ్బనే, రాజయానవాహ 
నాద్యారోహణే చ ఎకహస్తపాదవధః సప్తశతో వా దణ్ణః. 

2. శూద్రస్య బ్రాహ్మణవాదినః దేవద్రవ్యమవసస్తృణతః, రాజద్విష్టమా 
దిశతో ద్వినెత్రభేదినశ్చ యోగాజ్ఞనేన అన్థత్వమ్‌ అష్టశతో వా దజ్జః. 

3. చోరం పారదారికం వా మోక్రయతః రాజశాసనమ్‌ ఊనమ్‌ 
అతిరిక్తం వా లిఖతః, కన్యాం దాసీం వా సహిరణ్యమపహరతః, కూటవ్యవహా 
రిణః, విమాంసవిక్రయిణశ్చ వామహస్తద్విపాదవధో నవశతో వా దబ్బః. 
మానుషమాంసవిక్రయే వధః. 

4. దేవపశుప్రతిమామనుష్యక్షే త్రగృహహిరణ్య సు వర్ణరత్సస స్యాప 
హారిణః ఉత్తమో దజ్జః శుద్ధవధో వా. 

వ్యా. 1. పై వర్ణాల వాళ్లని గాని, పెద్దవాళ్లను గాని చేతితో కొట్టినా, కాలితో 


కణ్ణకశోధనమ్‌- ఎకాజ్ఞవధనివ్ర యః 471 


తన్నినా, రాజుకు చెందిన యానం (రథాదికం) వాహనం(అశ్వాదికం,) ఎక్కినా ఒక 
చెయ్యి ఒక పాదం నరికివెయ్యాలి. లేదా ఎడు వందల పణాల దండం. 

2. బ్రాహ్మణుడను అని చెప్పుకొనే శూద్రునికి, దేవతాద్రవ్యం రహస్యంగా 
అపహరించినవానికి, రాజుకు వ్యతిరేకంగా ఆజ్ఞ ఇచ్చినవానికి (కాంగ్లీ, రాజుకు 
రాజ్యానికి ఆపద రానున్న దని చెప్పే జ్యోతిష్కుడు మొదలైనవానికి (గ.శా.); ఇతరుల 
రెండు కళ్లూ పొడిచినవానికి యోగాంజనంచేత (ఒక రకమైన కాటుకచేత) గ్రుడ్డివానినిగా 
చేయడం లేదా ఎనిమిది వందల పణాల దండం. 

3. దొంగను గాని పరభార్యాగామిని గాని విడిపించినవానికి, రాజశాసనాన్ని 
(చెప్పినదానికి) తక్కువగా కాని ఎక్కువగా కాని వ్రాసినవానికి, కన్యను గాని, దాసీని గాని 
ధనసమేతంగా హరించినవానికి, మోసం వ్యాపారం చేసేవానికి, అపరిశుద్ధమైన మాంసం 
అమ్మేవానికి (కాంగ్లే) తినకూడని నక్కమాసం మొదలైన మాంసం అమ్మేవానికి ఎడమ 
చెయ్యి, రెండు పాదాలు తెగగొట్టడం లేదా తొమ్మిదివందల పణాలు దండం. మనిషి 
మాంసం అమ్మినవానికి మరణదండం. 

4. దేవాలయాలకు సంబంధించిన పశువులను, విగ్రహాలను, మనుష్యులను 
పాలాలను, ఇళ్లను, ధనాన్ని, బంగారాన్ని, రత్నాలను, సస్యాన్ని అపహరించినవానికి 
ఉత్తమసాహసదండం లేదా మామూలు (చిత్రవధ కాకుండా) మరణదండం. 
నో, పురుషం చాపరాధం చ కారణం గురులాఘవమ్‌, 

అనుబన్గం తదాత్వం చ దేశకాలే సమీక్ష్య చ. 

ఉత్తమావరమధ్యత్యం ప్రదేష్టా దణ్ణకర్మకి, 

రాజ్ఞశ్చ ప్రకృతీనాం చ కల్పయేదన్తరా స్థితః. 

ఇతి కౌటిలీయార్ధశాస్తే కజ్బకశోధనే చతుర్జాధికరణే దశమో ఒధ్యాయః 
ఎకాబ్లవధనిష్రయః ఆదితః సప్తాశీతితమః. 

వ్యా. 1. ప్రదేష్ట (మేజిగస్టేట్‌) రాజుకీ ప్రజలకీ మధ్య మధ్యస్థభావంతో ఉంటూ, 
అపరాధం చేసిన పురుషుణ్ణి, అపరాధస్వభావాన్ని, కారణాన్ని, దానిలో ఉండే అధికత్వాన్ని 
అల్పత్వాన్ని, (దండించడంవల్ల) తరవాత రాబోయే ఫలితాలను, తాత్కాలికములైన 
ఫలితాలను. దేశాన్నీ, కాలాన్నీ బాగా పరిశీలించి ఉత్తమదండం విధించాలా, మధ్యమ 
దండం విధించాలా, సాధారణమైన దండం విధించాలా అనే విషయం నిర్ణయించాలి. 


472 కౌటిలీయమ్‌ అర్ధశాస్తమ్‌ 


“బాలానందిని ' అను కౌటిలీయార్థశాస్రాంధ్రవ్యాఖ్యానంలో కంటకశోధనం అనే 
చతుర్జాధికరణంలో ఏకాంగవధనిష్క్రయం అనే పదవ అధ్యాయం, ప్రారంభంనుంచి ఎనబైయేడవ 
అధ్యాయం సమాప్తం. 


అథ ఎకొదశో ఒధ్యాయ; 


షడశీతితమం ప్రకరణమ్‌ - శుద్ధః చిత్రశ్చ దణ్బకల్పః 
(పీడించకుండా చంపడం, పీడించి చంపడం) 


మూ. 1. కలహే ఘ్నతః పురుషం చిత్రో ఘాతః, సప్తరాత్రస్యాన్తః 


మృతే శుద్ధవధః. పక్షస్యాన్తరుత్తమః. మాసస్యాన్తః పజ్బాశతః, సముత్లానవ్యయళ్ళ. 

2. శ(స్తుణ ప్రహరత ఉత్తమో దజ్ణః. మదేన హస్తవధః. మోహన 
ద్విశతః. వధే వధః. 

3. ప్రహారేణ గర్భం పాతయత ఉత్తమో దబ్బ:. భైషజ్యేన మధ్యమః. 
పరిక్టేశేన పూర్వః సాహసదణ్ఞః. 

4. ప్రసభం స్రీపురుషఘాతకాభిసారకని గ్రాహకావఘోషకావస్కన్దకోప 
వేధకాన్‌ పథి వేశ్మప్రతిరోధకాన్‌ రాజహస్త్యశ్వరథానాం హింసకాన్‌ స్తేనాన్‌ వా 
శూలమారోహయేయు:. 

వ్యా. 1. కలహంలో ఒక పురుషుణ్హి చంపినవానికి చిత్రవధ దండం. 
కొట్టబడినవాడు ఎడు రోజులలో మరణిస్తే కొట్టిన వానికి శుద్దవధ దండం. పదిహేను 
రోజుల్లో మరణిస్తే ఉత్తమసాహసదండం. నెలలోగా మరణిస్తే ఐదు వందల పణాల 
దండం: వైద్యం ఖర్చులు కూడా ఇవ్వాలి. 

2. ఆయుధంచేత మరొకనిని కొట్టినవానికి ఉత్తమసాహసదండం. మదంచేత 
కొట్టినవానికి చెయ్యి నరికివేయడం దండం. అజ్ఞానంచేత కొట్టినవానికి రెండు వందల 
పణాల దండం. కొట్టబడినవాడు మరణిస్తే కొట్టినవానికి మరణదండం. 

3. దెబ్బకొట్టడం ద్యారా గర్భస్రావం కలిగించినవానికి ఉత్తమసాహసదండం. 
మందు ఇచ్చి గర్భస్రావం చేయించినవానికి మధ్యమసాహసదండం. కష్టమైన పని 
చేయించి గర్భస్రావం కలిగించినవానికి పూర్వసాహసదండం. 


కణ్ణకళోధనమ్‌- జుద్ధబిత్రవధౌ 473 


4. పురుషుణ్ణి గాని స్త్రీని గాని బలాత్కారంగా (బలప్రయోగం చేసి) కొట్టిన వాళ్లని, 
వాళ్లమీదకి బలంతో ఎదిరించడానిక్రై వెళ్లినవాళ్లని, వాళ్లను పట్టుకొన్నవాళ్లని, వాళ్లని 
చంపుతా నని భయ పెట్టినవాళ్లని, ఆక్రమించినవాళ్లని, ఆయుధాదులతో గ్రుచ్చిన వాళ్లని, 
మార్గాలలో దోపిడీ చేసేవాళ్లని, ఇళ్లమీద పడి దోచుకొనేవాళ్లని, రాజుకు సంబంధించిన 
ఏనుగులకు, గుజ్ఞాలకు, రథాలకు హింస కలిగించిన వాళ్లని, వాటిని అపహరించినవాళ్లని, 
శూలంమీద ఎక్కించాలి (కొరత వెయ్యాలి). 

మూ. 1. యశ్చేనాన్‌ దహేదపనయేద్వా స తమేవ దణ్ణం లభేత; 
సాహసముత్తమం వా. 

2. హింస్రస్తేనానాం భక్తవాసోపకరణాగ్నిమన్తదాన వైయాపషృత్యకర్మసు 
ఉత్తమో దల్ణః. పరిభాషణమవిజ్ఞానే హింస్రస్తేనానాం పుత్రదారమసమనన్రం 
విసృజేత్‌; సమగ్రమాదదీత. 

3. రాజ్యకాముకమ్‌, అన్తఃపురప్రధర్షకమ్‌; అటవ్యమిత్రోత్సాహకం, 
దుర్గరాష్టదణ్ణకోపకం వా శిరోహస్తప్రాదీపికం ఘాతయేతీ్‌. 

4. బ్రాహ్మణం తమః ప్రవేశయేత్‌. 

5. మాతృపితృభ్రాత్రాచార్యతపస్విఘాతకం వా త్వక్సిరఃప్రాదీపికం 
ఘాతయేత్‌. తేషామాక్రోశే జిహ్వాచ్చేద:. అజ్ఞాభిరదనే తదజ్గాన్మోచ్య:. 

6. యదృచ్చాఘాతే పుంసః,పశుయూథ స్తేయే చ శుద్ధవధః. దశావరం 
చ యూథం విద్యాత., 

వ్యా. 1. కొరతవేసి చంపబడినవాళ్లకు దహనసంస్కారం చేసినవానికి, వాళ్లను 
శూలంనుంచి క్రిందికి దింపినవాళ్లకీ కూడ ఆ శూలారోపణమే దండం; లేదా 
ఉత్తమసాహసదండం. 

2. పాణఘాతకులకు, దొంగలకు ఎవరైనా అన్నం పెట్టనా, నివాసం ఇచ్చినా, 
సాధనాలు సమకూర్చినా, అగ్ని ఇచ్చినా, ఆలోచనలు చెప్పినా, సేవ చేసినా వాళ్లకు 
ఉత్తమసాహసదండం. తెలియకచేస్తే మందలించి వదిలివేయాలి. హత్యలు దొంగతనాలు 
చేసేవాళ్ల పుత్రులు భార్యలు ఆ పనులతో ఏమీ సంబంధం లేనివాళ్లయితే వాళ్లని 
విడిచిపెట్టాలి (ఎమీ చేయకూడదు). ఆ పనులతో సంబంధం ఉంటే వాళ్లని కూడా 
బంధించి దండించాలి. 


474 కౌటిలీయమ్‌ అర్థశాన్రమ్‌ 


3. రాజ్యం ఆక్రమించాలి అనుకొనేవాణ్ణి, రాజాంతఃపురాన్ని ప్రధర్షించేవానిని 
(బలాత్కారంగా గాని, రహస్యంగా గాని అంతఃపురంలో ప్రవేశించినవానిని) దుర్గంలోను, 
రాష్ట్రంలోను, సైన్యంలోను తిరుగుబాటు కలిగించినవానిని తలమీద, చేతులమీద 
నిప్పు పెట్టి కాలుస్తూ చంపించాలి. 

4. పై అపరాధాలు చేసినవాడు బ్రాహ్మడైతే వానిని తిరిగి పైకిరాని విధంగా 
చీకటి కొట్లో పడవెయ్యాలి. 

5. తల్లిని, తండ్రిని, పుత్రుణ్ణి, సోదరుణ్ణి, గురువును లేదా, తపస్సుచేసికొనేవానిని 
చంపినవానిని చర్మ ఒలిచివేసిన శిరస్సుమీద నిప్పుపెట్టి చంపించాలి. పైవాళ్లలో 
ఎవరినైనా తిట్టినవాని నాలుక ఛేదించాలి. వాళ్ల ఏదైనా ఒక అవయవంమీద గోళ్లు 
మొదలైనవాటీచేత వాతలు పడే టట్లు చేస్తే ఎ అవయవంమీద అలాంటిది కలిగించాడో 
(అలా చేసినవాని) ఆ అవయవాన్ని ఛేదించాలి. 

6. ఒక మనిషిని దైవవశంచేత చంపినా, పశువుల యూథం (మంద) 
అపహరించినా శుద్ధవధ దండం. కనీసం పది పశువు లున్నది “యూథం అని 
తెలుసుకోవాలి. 1 

మూ. 1. ఉదకధారణం సేతుం భిన్షతః తతై వాప్పు నిమజ్ఞనమ్‌. 
అనుదకముత్తమః సాహసదణ్బ:ః. భగ్నోత్సృష్టకం మధ్యమః. 

2. విషదాయకం పురుషం స్త్రియం చ పురుషఘ్నీమ్‌ అపః ప్రవేశయేత్‌ 
అగర్భిణీమ్‌. గర్భిణీం మాసావరప్రజాతామ్‌. 

3. పతిగురుప్రజాఘాతికామ్‌, అగ్నివిషదాం, సంధిచ్చేదికాం వా 
గోభిః పాదయేత్‌. 

4. వివితక్షేత్రఖ లవే శ్నద్రవ్యహస్తివ నాదీపికమగ్నినా దాహయేత్‌. 

5. రాజాక్రోశకమగ్రభేదకయోః అనిష్టప్రవృత్తికస్య బ్రాహ్మణమహాన 
సావలేహినశ్చ జిహ్వాముత్సాటయేత్‌. 

6. ప్రహరణావరణస్తేనమ్‌ అనాయుధీయమ్‌ ఇషుభిర్భాతయేత్‌. 
ఆయుధీయస్యోత్తమః. 

వ్యా. 1. నీళ్లు పైకి వెళ్లిపోకుండా అడ్డంగా ఉన్న సేతువును (ఆనకట్టను) 
బ్రద్దలుకొట్టినవానిని అక్కడనే నీళ్లలో ముంచి వధించాలి. నీళ్లు లేని సేతువును 


కణ్ణకశోధనమ్‌- జుద్దచిత్రవథౌ 475 


ఛేదించినవానికి ఉత్తమసాహసదండం. పూర్వమే భగ్నమై విడిచివేయబడినదానిని 
ఛేదిస్తే మధ్యమసాహసదండం. 

2. విషం పెట్టిన పురుషుణ్ణి, పురుషుణ్ణి చంపిన స్త్రీని, ఆమె గర్భవతి కాకపోతే 
నీళ్లల్లో ముంచి వధించాలి. గర్భిణి అయిన స్ర్తీని, ప్రసవించిన తరవాత కనీసం ఒక నెల 
ఆగి ఆ విధంగా వధించాలి. 

3. భర్తను, పూజ్యులైన తలిదండ్రులు, అత్తమామలు మొదలైనవాళ్లను, 
సంతానాన్ని చంపిన స్త్రీని, ఇళ్లకు నిప్పు అంటించిన స్త్రీని, విషం పెట్టినదానిని, కన్నం 
తవ్వి దొంగతనం చేసిన స్ర్తీని ఎడ్డచేత తొక్కించి చంపించాలి. 

4. పచ్చికబీళ్లకు, పొలాలకు, కళ్లాలకు, ఇళ్లకు, వస్తువులకు, గజవనాలకు 
నిప్పు పెట్టి కాల్చినవానిని అగ్నిలో పడవేసి చంపాలి. 

5. రాజును నిందించేవాడు, రహస్యమైన ఆలోచనలు బైట పెట్టినవాడు,రాజును 
గూర్చి చెడ్డ పుకార్లు సృష్టించినవాడు, బ్రాహ్మణుని వంటింటినుండి ఆహారం అపహరించి 
తిన్నవాడు - వీళ్ల నాలుకలు పెకిలింపచెయ్యాలి. 

6. ఆయుధాలు, కవచాలు దొంగిలించినవానిని, వాడు ఆయుధీయుడు 
(యుద్ధభటుడు) కాకపోతే, బాణాలచేత చంపించాలి. యుద్దభటుడైతే ఉత్తమ సాహస 
దండం విధించాలి. 

మూ. 1. మేఢ్రఫలోపఘాతినః తదేవ ఛేదయేత్‌. 

2. జిహ్వానాసోపఘాతే సందంశవధః. 

3. శో. ఎతే శాగ్రేష్వనుగతాః క్లేశదణ్లాః మహాత్మనామ్‌, 

అక్షివైానాం తు పాపానాం ధర్మః శుద్దవధః స్మృతః. 
ఇతి కౌటిలీయార్థశాగ్రే కజ్బకశోధనే చతుర్ధాధికరణే ఏకాదశోఒధ్యాయ: శుద్ధః 
చిత్రశ్చ దణ్ణకల్పః, ఆదితః అష్టాశీతితమః. 

వ్యా. 1. ఇతరుని మేఢ్రఅండాలకు దెబ్బ కలిగించినవాని మేఢ్రఫలాలు 
తీసివేయించాలి. 

2. ఇతరుల నాలుకకు, ముక్కుకు దెబ్బ తగల్పినవాని జిహ్వానాసికలు 
ఛేదించాలి. 

3. ఈ విధమైన శరీరక్షశం కలిగించే దండాలు మహాత్ముల శాస్త్రగ్రంథాలలో 
చెప్పబడ్డాయి. బాధాకరాలు కాని అపరాధాలకు శుద్ధవధ ధర్మసంమత మైనదిగా 
చెప్పబడినది. 


476 కౌటిలియమ్‌ అర్ధశాన్తమ్‌ 


“బాలానందిని” అను కౌటలీయార్ధశాస్తాంధ్రవ్యాఖ్యానంలో కంటకశోధనం అనే నాల్గవ 
అధికరణంలో శుద్దచిత్రదండకల్పం అనే పదకొండవ అధ్యాయం, ప్రారంభంనుంచి 
ఎనభైఎనిమిదవ అధ్యాయం సమాప్తం. - 


అథ ద్వాదశో౭ ధ్యాయః 


సప్తాశీతిత మం ప్రకరణమ్‌ - కన్యాప్రకర్మ (కన్యామానభంగం) 


మూ. 1. సవర్ణామప్రాప్తఫలాం కన్యాం ప్రకుర్వతో హస్తవధః, చతుఃశతో 
వా దజ్బః. మృతాయాం వధః. 


2. ప్రాప్తఫలాం ప్రకుర్వతః మధ్యమాగ్రప్రదేశనీవధో ద్విశతో వా 
దణ్ణః. పితుశ్చావహినం దద్యాత్‌. 

3. న చ ప్రాకామ్యమకామాయాం లభేత. సకామాయాం 
చతుష్పఇన్టాశత్పణో దజ్జః, స్రియస్వ్వర్ధదణ్ఞ:. 

4. పరశుల్కావరుద్దాయాం హస్తవధః చతుఃశతో వా దణ్ణః, శుల్కదానం 
చః 

5. సప్తార్తవప్రజాతాం వరణాదూర్థ్యమలభమానాం ప్రకృత్య ప్రకామీ 
స్యాత్‌, న చ పితురవహినం దద్యాత్‌. బుతుప్రతిరోధిభిః స్వామ్యాదపక్రామతి. 

వ్యా. 1. రజస్వల కాని ఒకే వర్గానికి చెందిన కన్యను మానభంగం చేసినవానికి 


చేతులు నరికివేయడం గాని, నాలుగు వందల పణాలు గాని దండం. ఆమె మరణిస్తే 
మరణదండం. 

2. రజస్వలను మానభంగం చేస్తే మధ్యవేలు, చూపుడువేలు ఛేదించాలి; 
లేదా రెండు వందలపణాల దండం.తండ్రికి అవహీనం (S్షo= Compensation) 
అడిగినంతా ఇవ్వాలి. 

3 ఆమె ఇచ్చ లేనిదై నపుడు ఆ పురుషునకు పూర్తి సంతృప్తి కలగదు అని 
ఇది కేవలం ఉపదేశం(గ.శా.)- ఆమె ఇష్టపడకపోతే ఆమెను వివాహం చేసుకొనే 
అధికారం ఉండదు (కాంగ్లేే. ఆమె ఇష్టపడితే యాభైనాలుగు, పణాల దండం, స్త్రీకి 
దానిలో'సగం దండం. 


కజ్తకశోధనమ్‌- కన్యాప్రకర్మ 477 


4. మరొక రెవరైన ఆమె నిమిత్తం శుల్కం ఇచ్చి ఉండగా ఆమెను దూషిస్తే 
(మానభంగం చేస్తే) చేతులు తెగగొట్టడం లేదా నాలుగు వందల పణాలు దండం. 
శుల్కం ఇచ్చినవానికి ఆ శుల్కం కూడా ఈ కన్యాదూషకుడు ఇవ్వాలి. 

5. వివాహనిర్ణయం అయిన తరవాత ఎడు ఆర్తవాలవరకు కూడ ఆమె తన 
దగ్గరకు రానప్పుడు ఆ నిర్ణయించుకొన్న వరుడు ఆమెను బలాత్కరించినా ఆమెమీద 
అధికారం కలవా డవుతాడు. తండ్రికి అవహీనం ఇవ్వవలసిన పని లేదు. బుతుకాలాలను 
వ్యర్దం చేయడంచేత తండ్రి ఆమెమీద నున్న స్వామిత్వాన్ని కోల్పోతాడు. 

మూ. 1. త్రివర్షప్రజాతార్తవాయాస్తుల్యో గన్తుమదోషః. తతః పరమ 
తుల్యో ఒప్యన ల జ్సృతాయాః:.పితృద్రవ్యాదానే స్తేయం భజేత. 

2. పరముద్దిశ్య అన్యస్య విన్దతః ద్విశతో దణ్ణః. న చ ప్రాకామ్యమకామా 
యాం లభేత. 

3. కన్యామన్యాం ప్రదర్శ్య అన్యాం ప్రయచ్చత;ః శత్యో దణ్ఞః 
తుల్యాయామ్‌. హీనాయాం ద్విగుణ:. 

4. ప్రకర్మణ్యకుమార్యాశ్చతుష్పఇగ్దాశత్సణో దబ్ణః, శుల్కవ్యయకర్మణీ 
చ ప్రతిదద్యాత్‌. అవస్థాయ తజ్జాతం పశ్చాత్‌ కృత్వా ద్విగుణం దద్యాత్‌. 

5. అన్యశోణితోపధానే ద్విశతో దణః, మిథ్యాభిశంసినశ్చ పుంసః. 
శుల్కవ్యయ కర్మణీ చ జీయేత. న చ ప్రాకామ్యమకామాయాం లభేత. 

వ్యా. 1. మూడు సంవత్సరాల క్రితమే బుతుమతి అయిన స్తీ సమానవర్ణం 
కల పురుషుణ్ణి పొందినా దోషం లేదు. మూడు సంవత్సరాల తరవాత సమానవర్ణం 
కానివానిని పొందినా దోషం లేదు. అలంకారాలు ధరించిన స్రీ (అనగా తండ్రి ధనంతో 
కూడిన స్తీ) మాత్రం అలా చేయకూడదు. తండ్రి ధనాన్ని కూడా తీసికొని వెళ్లిన కన్య 
దొంగకు విధించే దండం పొందుతుంది. 

2. ఒక కన్యను ఒకనికొరకు అడిగి తానే ఆమెను పొందినవానికి రెండు 
వందల పణాల దండం. ఆమెకు ఇష్టం లేకపోతే వానికి ఆమెమీద అధికారం ఉండదు. 

3. ఒక కన్యను ఇస్తా నని చూపించి మరొక కన్యను ఇచ్చేవానికి, ఆమె ఇస్తా 
నన్న కన్యతో సమానురాలైతే, వంద పణాల దండం. ఆమెకంటె హీన(తక్కువది) 
అయితే రెట్టింపు దండం. 

4.కుమారి(అవివాహిత) కాని, అనగా వివాహిత అయి ఉండి భర్శసంయోగం 


478 కౌటిలీయమ్‌ అర్ధశ్యాన్తమ్‌ 


జరగని, స్రీ మరొకనితో సంబంధం ఏర్పరచుకుంటే ఆమెకు యాభైనాలుగు పణాల 
దండం. శుల్కం ఖర్చులూ కూడ మొదటివానికి ఇవ్వాలి. అ విధంగా (శుల్కువ్యయాలు 
ఇస్తానని) అంగీకరించి అలా చేయని స్తీ రెట్టింపు (వివాహమాడినవానికి) చెల్లించాలి. 

5. తాను రజస్వల కాకపోయినా (వస్రాదులయందు) మరొక శోణితాన్ని 
చూపిన స్ర్తీకి రెండు వందల పణాల దండం. ఒక స్రీ (భార్య) కన్యాత్వాన్ని కోల్పోయింది 
(ఇతరునితో సంబంధం పెట్టుకొన్నది) అని అసత్యమైన ఆరోపణ చేసే భర్తకు కూడ అదే 
దండం. వానినుంచి శుల్కం ఖర్చులూ రాబట్టాలి. ఆ స్త్రీకి ఇష్టం లేకపోతే ఆతనికి 
ఆమెమీద అధికారం ఉండదు. 

మూ. 1. స్త్రీ ప్రకృతా సకామా సమానా ద్వాదశపణం దణ్ణం దద్యాత్‌, 
ప్రకర్తీ ద్విగుణమ్‌. అకామాయాః శత్యో దణ్దః. ఆత్మరాగార్థం శుల్కదానం చ. 
స్వయం ప్రకృతా రాజదాస్యం గచ్చేత్‌. 

2. బహిర్లామస్య ప్రకృతాయాం మిథ్యాభిశంసనే చ ద్విగుణో దణ్ణః. 

3. ప్రసహ్య కన్యామపహరతో ద్విశతః, ససువర్గ్ణాముత్తమః, బహూనాం 
కన్యాపహారిణాం పృథక్‌ యథోక్తాః దణ్ఞాః. 

4. గణికాదుహతరం ప్రకుర్వతః చతుష్పళఇ్టూశత్పణో దబ్బః శుల్కం 
మాతుర్భోగః షోడశగుణః. 

5. దానస్య దాస్యా వా దుహితరమ్‌ అదాసీం ప్రకుర్వతః 
చతుర్వింశతిపణో దణ్ఞః, శుల్కాబర్థ్యదానం చ. నిష్క్రయానురూపాం దాసీం 
ప్రకుర్వతః ద్వాదశపణో దళణ్ణుః వస్రాబన్గ్యదానం చ. 

6. సాచివ్యావకాశదానే కర్శసమో దణ్బః. 

వ్యా. 1. ఇష్టపడి, మరొక స్రీచేత, అంగులీక్షేపాదులచేత క్రతయోని అయిన, 
సమానవర్గానికి చెందిన కన్య పన్నెండు పణాల దండం ఇవ్వాలి. ఆమెను క్షతయోని 
చేసిన స్రీ ఇరవైనాలుగు పణాల దండం ఇవ్వాలి. ఇచ్చ లేని కన్యను కేవలం తనకు 
ఆనందంకోసం క్రతయోనినిగా చేసిన స్ర్తీకి నూరు పణాల దండం, ఆమె శుల్కం కూడా 
ఇవ్వాలి. స్వయంగానే క్షతయోనిత్వాన్ని చేసికొన్న స్త్రీ (కన్య) రాజుదగ్గర దాసిగా ఉండాలి. 

2. కన్యకు గ్రామం వెలుపల మానభంగం చేసినా, మానభంగం చేయకపోయినా 
చేసినట్లు అసత్యమైన అభిశంసనం చేసినా రెట్టింపు దండం. 

3. కన్యను బలాత్కారంగా ఎత్తికొనిపోయినవానికి రెండు వందల పణాల 


కణ్బకళోధనమ్‌- కన్వావకర్శ 479 


దండం. ఆభరణాలతో ఉన్న కన్యను బలాత్కారంగా ఎత్తికొనిపోతే ఉత్తమసాహసదండం. 
చాలమంది కలిసి ఒక కన్యను అపహరించిన ట్లయితే వాళ్లందరికీ పైన చెప్పిన 
దండాలు వేరు వేరుగా విధించాలి. 

4. గణిక కుమార్తెను క్రతయోనిని చేసినవానికి యాభైనాలుగు పణాల 
దండం. తల్లికి ఒక పర్యాయానికి ఎంత భోగం ఇవ్వాలో దానికి పదహారు రెట్లు భోగం 
శుల్కంగా ఇవ్వాలి. 

5. తాను దాసి కాని దాసుని కూతురును గాని, దాసి కూతురును గాని 
క్రతయోనిని చేసిన వానికి ఇరవైనాలుగు పణాల దండం; ఆమెకు శుల్కం, ఆభరణాలు 
కూడా ఇవ్వాలి. నిష్క్రయానికి (బాకీ ఉన్న సొమ్ము ఇచ్చి విడుదల పొందడానికి) 
అనురూపంగా ఉన్న దాసీని మానభంగం చేసినవానికి పన్నెండు పణాల దండం, 
వస్త్రాలు, అభరణాలు కూడా ఇవ్వాలి. 

6. కన్యామానభంగానికి సలహాలు ఇచ్చినా, చోటు ఇచ్చినా మానభంగం 
చేసినవానికి ఎంత దండమో అంత దండం విధించాలి. 

మూ. 1. ప్రోషితపతికామపచరన్తీం పతిబన్గుః తత్పురుషో వా 
సంగృహ్హీయాత్‌. సంగృహీతా పతిమాకాజ్‌క్షేత. పతిశ్చేత్‌ క్షమేత విసృజ్యేతో 
భయమ్‌. అక్షమాయాం సియా; కర్ణనాసాచ్చేదనమ్‌; వధం జారశ్చ ప్రాప్నుయాత్‌, 

2. జారం చోర ఇత్యభిహరతః పజ్బుశతో దబ్ణః. హిరణ్యన ముజ్బుతః 
తదష్టగుణః. 

3. కేశాకేశికం సంగ్రహణమ్‌. ఉపలిబ్లనాద్వా శరీరోపభోగానాం, 
తజ్ఞాతేభ్యః ప్రీవచనాద్వా. 

4. పరచక్రాటవీహృతామ్‌, ఓఘప్రవ్యూఢామ్‌ అరణ్యేషు దుర్శిక్షే వా 
త్యక్తాం (ఏతభావోత్సృష్టాం వా పరస్రియం నిస్తారయిత్వా యథాసంభాషితం 
సముపభుజ్జీత. జాతివిశిష్టామ్‌, అకామామ్‌, అపత్యవతీం నిష్క్రయేణ దద్యాత్‌. 

వ్యా. 1. భర్త ప్రవాసం వెల్లినప్పుడు వ్యభిచారం చేస్తూన్న స్త్రీని భర్తబంధువు 
గాని, ఆతని భృత్యుడు గాని అదుపులో ఉంచాలి.ఆ విధంగా వాళ్లచేత అదుపులో 
ఉంచబడినదై భర్త కోసం నిరీక్షించాలి. తిరిగి వచ్చిన భర్త క్షమించినట్లయితే ఆ స్తీనీ, 

జారుణ్ణీ ఇద్దరినీ కూడ విడిచివెయ్యాలి. అతడు క్ర్షమించకపోతే ఆ స్త్రీకి చెవులు ముక్కు 


480 కౌటిలీయమ్‌ అర్ధశాన్తమ్‌ 


ఛేదించాలి. జారునికి మరణదండం విధించాలి. 

2. జారుణ్ణి (జారత్వం కప్పిపుచ్చడానికై) చోరుడని అన్నవానికి ఐదు వందల 
పణాల దండం. ధనం తీసికొని జాఠుబ్ది విడిచిపెట్టినవానికి దానికి (తీసుకొన్నదానికి) 
ఎనిమిది రెట్లు జుర్మానా. 

3. ఇద్దరి జుట్టులూ నలగడాన్ని పట్టి వాళ్ల సంభోగాన్ని నిర్ణయించాలి. 
శరీరంమీద కనబడే భోగచిహ్నాలను పట్టి ఊహించాలి లేదా ఆ విషయాలలో నిపుణులైన 
వాళ్లనుండి (తజ్ఞాత=6౫%06గ) లేదా స్తీ మాటలను పట్టి నిర్ణయించాలి. 

4. శత్రురాజ్యంనుంచి, అడవినుంచి తీసికొని రాబడినది, లేదా ప్రవాహంలో 
కొట్టుకొనివచ్చినది, లేదా దుర్భికసమయంలో అరణ్యాలలో విడవబడినది, మరణించిన 
దని తలచి విడవబడినది అయిన పరస్త్రీని ఆ ఆపదలనుండి రక్షించి, ఆమెతో 
మాటలాడుకొనిన విధంగా అనుభవించవచ్చును. కాని ఆమె తనకంటె ఉత్తమజాతి 
కలదైనా, ఇష్టపడకపోయినా, పిల్లలు కలదైనా నిష్క్రయం(ముదరా) తీసికొని ఆమె 
బంధువులకు తిరిగి ఇచ్చివేయాలి. 

శ.  చోరహస్తాన్నదీవేగాద్దుర్భిక్రాద్దేశవి భ్రమాత్‌, 

నిస్తారయిత్వా కాన్తారాన్నష్టాం త్యక్షాం మృతేతి వా. 

భుజ్జిత ప్రియమన్యేషాం యథాసంభాషితం నరః, 

న తు రాజప్రతాపేన ప్రముక్షాం స్వజనేన వా. 

న చోత్తమాం న చాకామాం పూర్వాపత్యవతీంన చ, 

ఈదృశీం త్వనురూపేణ నిష యేణాపవాహయేత్‌. 
ఇతి కౌటలీయార్థశాస్రే కజ్బకశోధనే చతుర్ధాధికరణే ద్వాదశో౭ధ్యాయః కన్యాప్రకర్మ 

ఆదిత ఏకోననవతితమః. 

వ్యా. దొంగలనుండి, నదీవేగంనుండి, దుర్శిక్షంనుండి, దేశోపద్రవంనుండి, 
అడవినుండి రక్షింపబడిన పరస్త్రీని, తప్పిపోయినదానిని, మరణించిన దని 
విడవబడినదానిని ఆమెతో కుదుర్చుకొన్న అంగీకారం ప్రకారం పురుషుడు అనుభవించ 
వచ్చును. కాని రాజుయొక్క ప్రతాపంచేత రక్షించబడినదానిని, తన బంధుజనంచేత 
రక్షించబడినదానిని (కాంగ్లే), రాజుయొక్క కోవంచేత విడవబడినదానిని 
(బహిష్కరించబడినదానిని), బంధువులచేత బహిష్కరించబడినదానిని (గ.శా.) 


కణ్ణకళోధనమ్‌- అతిచారదబ్ఞః 481 


ఉత్తమవర్ణం గలదానిని, ఇష్టం లేనిదానిని, సంతానం కలదానిని అనుభవించగూడదు. 
అలాంటి స్త్రీని తగిన నిష్కయం తీసుకొని పంపివెయ్యాలి. 
'బాలానందిని' అను కౌటలీయార్థశాస్రాంధ్రవ్యాఖ్యానంలో కంటకశోధనం అనే నాల్గవ 


అధికరణంలో కన్యాప్రకర్మ అనే పన్నెండవ అధ్యాయం, ప్రారంభంనుంచి ఎనభైతొమ్మిదవ 
అధ్యాయం సమాప్తం. 


అథ త్రయోదశో ధాయః 


అష్టాశీతితమం ప్రకరణమ్‌ - అతిచారదబ్ల: 
(చేయకూడనిపనులకు దండం.) 


మూ. 1. బ్రాహ్మణమసపేయమభక్ష్యం వా సంఘాసయతః ఉత్తమో 
దణ్ణః, క్షత్రియం మధ్యమః, వైశ్యం పూర్వః సాహసదణ్ణ:ః, శూద్రం చతుష్పళ్ళూ 
శత్సణో దబ్బః. 

2. స్వయం గ్రసితారః నిర్విషయాః కార్యాః. 

3. పరగృహాభిగమనే దివా పూర్వః సాహసదజ్ఞః, రాత్రౌ మధ్యమః. 
దివా రాత్రౌ వా సశస్తస్య ప్రవిశత ఉత్తమో దజ్జః. 

4. భిక్రుకవైదేహకౌ మత్తోన్మత్తౌ బలాదాపది చాతిసన్నికృష్ణాః ప్రవృత్తప్రవే 
శాశ్చ అదణ్య్యాః, అన్యత్ర ప్రతిషేధాత్‌. 

5. స్వవేశ్మనః విరాత్రాదూర్ధ్వం పరివార్యమారోహతః పూర్వః 
సాహసదణ్ణః. పరవేశ్మనో మధ్యమః. గ్రామారామావటభేదినశ్చ. 

వ్యా. 1. పానం చేయదగనిదానిని బ్రాహ్మణునిచేత తాగించినా, తినదగని 
దానిని తినిపించినా ఉత్తమసాహసదండం. క్షత్రియునిచేత త్రాగించినా, తినిపించినా 
మధ్యమసాహసదండం; వైశ్యునిచేత త్రాగించినా తినిపించినా పూర్వసాహసదండం. 
శూద్రునిచేత త్రాగించినా తినిపించినా యాభైనాలుగు పణాల దండం. 

2. త్రాగకూడనిదానిని తామే త్రాగే వాళ్లను, తినగూడని దానిని తినేవాళ్లను 
దేశం నుంచి బహిష్కరించాలి. 


482 కొటిలీయమ్‌ అర్ధళాస్తమ్‌ 


3. పగలు ఇతరుల ఇంటిలోనికి ప్రవేశించేవానికి పూర్వసాహసదండం. రాత్రి 
ప్రవేశించేవానికి మధ్యమసాహసదండం. పగలైనా రాతైనా ఆయుధంతో ప్రవేశించేవానికి 
ఉత్తమసాహసదండం. 

4. సంన్యాసులు, వర్తకులు, మద్యమదంలో ఉన్నవాళ్లు, ఉన్మత్తులు 
ప్రవేశించినా చాలా దగ్గరగా నివసించే చుట్టుప్రక్కలవాళ్లు ఏదైనా బలాత్కారం జరిగే 
టప్పుడు, ఆపత్సమయంలోను ప్రవేశించినా, మామూలుగా ప్రవేశించడం అలవాటున్న 
బంధువులు మొదలైనవాళ్లు ప్రవేశించినా దండించకూడదు.రావద్దన్నప్పుడు కూడా 
ప్రవేశిస్తే మాత్రం వాళ్లు కూడ దండింపదగినవారే. 

5. జాము రాత్రి దాటిన తరవాత తన ఇంటి ప్రాకారాదులను ఎక్కినవానికి 
పూర్వసాహసదండం. ఇతరగృహషప్రాకారాదులను ఎక్కినవానికి మధ్యమసాహసదండం, 
గ్రామం చుట్టూ ఉన్న కంచెను, ఉద్యానం చుట్టూ ఉన్న కంచెను ఛేదించినవానికి కూడ 
మధ్యమసాహసదండం. 

మూ. 1. గ్రామేష్వన్తః సార్థికాః జ్ఞాతసారా వసేయుః:. ముషితం ప్రవా 
సితం చైషామ్‌ అనిర్గతం రాత్రౌ గ్రామస్వామీ దద్యాత్‌. గ్రామాన్తేషు వా 
ముషితం, ప్రవాసితం, వివితాధ్యక్షో దద్యాత్‌. అవివీతానాం చోరరజ్ఞాకః. తథా 
ప్యసుష్తానాం, సీమావరోధవిచయం దద్యుః. అసీమావరోధే పజ్బుగ్రామీ 
దశగ్రామీ వా. 

2. దుర్చలం వేశ్మ శకటమ్‌ అనుత్తబ్ధమూర్ధస్తమృం, శస్తమ్‌ అనపాశ్ర 
యమ్‌, అప్రతిచ్చన్నం, శ్వభ్రం, కూపం, కూటావపాతం వా కృత్వా హింసాయాం 
దణ్ణపారుష్యం విద్యాత్‌. 

3. వృక్షచ్చేదనే, దమ్యరశ్మిహరణే చతుష్పదానామదాన్తసేవనే వాహనే 
కాష్టలోష్టపాషాణదణ్జ్ణబాణ బాహువిక్షేపణేషు, యానే(న)హస్తినా చ సంఘట్టనే, 
'అపేహి'ఇతి సంక్రోశన్‌ అదణ్శ్య:. 

వ్యా. 1. సార్థికులు (గుంపులుగా తిరిగే వర్తకులు) తమ దగ్గర ఏ విధమైన 
ఖరీదైన సరుకు ఉన్నదో గ్రామాధిపతికి తెలిపి గ్రామంలో నివసించాలి. వాళ్ల వస్తువులలో 
అవహరించబడిన దానిని, మరొకచోటికి తీసికొనివెళ్లబడిన దానిని (గ.శా.) 


కణ్ణకళోధనమ్‌- అతిబారదణ్ణః 483 


చంపబడినదానిని (కాంగ్లీ), అది రాత్రి బైటకు తీసికొనివెళ్లబడకపోతే, గ్రామాధికారి 
వాళ్లకి ఇవ్వాలి. గ్రామాల సరిహద్దులలో అపహరించబడినదానిని, మరొక చోటకు 
తీసికొనిపోయినదానిని వివీతాధ్యక్షుడు ఇవ్వాలి. వివీతం కాని స్థానాలలో అట్లు జరిగితే 
చోరరజ్ఞాకుడు (చోరులను పట్టుకొనడానికి నియుక్తుడైన అధికారి) ఇవ్వాలి. అలా 
చేసినా కూడ రక్షించబడని వస్తువుల విషయంలో, ఇక్కడినుంచి ఇక్కడివరకు అని ఒక 
హద్దు ఏర్పరచి, ఆ ప్రదేశంలో ఆ వస్తువులను గూర్చి (ఇళ్లు సోదాచేసి) వెదకడానికి 
గ్రామస్థులు అవకాశం ఇవ్వాలి. సీమావరోధం లేని పక్షంలో (అలాంటి సరిహద్దు 
ఏర్పాటు లేని పక్షంలో) ఆ విధంగా పోయిన వస్తువులను పంచగ్రామాధికారి కాని, 
దశగ్రామాధికారి గాని ఇవ్వాలి. 

2.బలం లేని ఇల్లు కట్టి, బండికి పైన కట్టవలసిన రాటలు (స్తంభాలు) గట్టిగా 
కట్టక, ఆయుధాలకు తొడుగు (ఆచ్భాదనం) లేక, గోతిని పూడ్చక, (పాడుపడిన) నూతిని 
పూడ్చక, మోసం చేసే గొయ్యి త్రవ్వి (గోతిమీద కనబడకుండా చెత్తా చెదారం కప్పి 
ఉంచి) ఇతరులకు హింస కలిగిస్తే దండపారుష్యానికి విధించే దండం విధించాలి. 

3. చెట్టు నరుకుతున్నప్పుడు, దమ్యమైన (పని నేర్పే) పశువులను (అశ్వాదులను) 
త్రాళ్ళు కట్టి తీసికొని వెడుతున్నప్పుడు, నాలుగు కాళ్ల జంతువులలో దాంతం కాని 
(పూర్తిగా అభ్యాసం ఇవ్వని) జంతువును కట్టిన వాహనంమిద వెళ్లేటప్పుడు, కజ్జిలు, 
మట్టి బెడ్డలు, రాళ్ళు, పొడవైన కజ్జ్దలు( దండాలు) బాణాలు, బాహువులు విసిరే 
టప్పుడు బండి ఎక్కి లేదా ఏనుగును ఎక్కి వెళ్లేటప్పుడు “దూరంగా తప్పుకొండి” అని 
అరుస్తున్నా కూడ ఎవరికైనా వాటివల్ల దెబ్బ తగిలితే అలా తగలడానికి కారణమైనవానిని 
దండించగూడదు. 


మూ. 1. హస్తినా రోషితేన హతో ద్రోణాన్నం, కుమృం, మాల్యానులేప 
నం, దన్తప్రమార్దనం చ పటం దద్యాత్‌. అశ్వమేధావభృథస్నానేన తుల్యో 
హస్తినా వధ ఇతి పాదప్రక్షాలనమ్‌. ఉదాసీనవధే యాతురుత్తమో దబ్బః. 

2. శృజ్గిణా దంష్టిణా వా హింస్యమానమ్‌ అమోక్షయతః స్వామినః 
పూర్వః సాహసదల్ణః. ప్రతిక్రుష్టస్య ద్విగుణః. 

3. శృజ్గీదంష్టిభ్యామన్యోన్యం ఘాతయతః తచ్చ తావచ్చ దజ్ణ్జః. 


484 కౌటిలీయమ్‌ అర్ధశాన్తమ్‌ 


4. దేవపశుమ్‌, బుషభమ్‌, ఉక్షాణం, గోకుమారీం వా వాహయతః 
పజ్వాశతో దణః. ప్రవాసయతః ఉత్తమః. 

5. లోమదోహవాహన ప్రజననోపకారిణాం క్షుద్రపశూనామాదానే తచ్చ 
తావచ్చ దజ్ణః. ప్రవాసనే చ, అన్యత్ర దేవపితృకార్యేభ్యః. 

వ్యా. 1. ఎనుగుకు కోపం కలిగించి దానిచేత చంపబడాలని కోరుకొనేవాడు ఆ 
విధంగా చంపబడితే ఆ ఎనుగుకు ఒక ద్రోణం అన్నం, ఒక మద్యకుంభం, పుష్పమాలలు, 
శరీరానికి పూసే సుగంధద్రవ్యం, దంతాలు తుడవడానికి (రక్తం) ఒక వస్త్రం ఇవ్వాలి 
(ఇచ్చే ఏర్పాటు చెయ్యాలి. ఎనుగుచేత చావడం అనేది అశ్వమేధయాగం పూర్తి అయిన 
తరవాత అవభృథస్నానం చేయడం వంటి పవిత్రమైన పని. అందుచేతనే ఏనుగుకు ఇది 


పాదప్రక్షాలనం అనగా పూజ. ఉదాసీనుణ్ణి (అలాంటి కోరిక లేక మార్గంలో నడిచి 
పోయేవానిని) ఏనుగు చంపుతే మావటివానికి ఉత్తమసహసదండం. 


2. కొమ్ము లున్న ఎద్దు మొదలైనవాటి చేత గాని, కోరలున్న కుక్క మొదలైన 
వాటిచేత గాని హింసించబడుతున్నవానిని విడిపించని వాటి స్వామికి పూర్వసాహసదండం. 
నివారించుము అని అరచినా కూడ విడిపించని స్వామికి రెట్టింపు దండం. 


3. కొమ్ములున్న పశువును, కోర లున్న జంతువును ఒకదానిచేత మరొక 
దానిని చంపించినవానికి అలా చచ్చినవాటి ఖరీదు, ఆ ఖరీదులో సమానమైన ధనం 
దండం. 


4. దేవతలకు సంబంధించిన పశువుచేత, ఎద్దుచేత, దేవతాపశువులకు 
పిల్లలను పుట్టించగలిగిన పురుషపశువు (ఆబోతు మొ.) చేత, దూడలు కనని చిన్న 
ఆవుచేత ఎమైనా మోయించినవానికి ఐదువందల పణాల దండం.చంపినవానికి 
ఉత్తమసాహసదండం. 

5. రోమాలకి, పాలు పిదకడానికి, వాహనంగా ఉపయోగించడానికీ, పిల్లలు 
పుట్టించడానికి ఉపకరించే చిన్న పశువులను అపహరిస్తే వాటి ఖరీదు, దానితో 
సమానమైన ధనమూ దండం. దేవపితృకార్యాలకు తప్ప మరొక కారణంచేత వాటిని 
చంపినా కూడ పైన చెప్పిన దండమే. 


మూ. 1. ఛిన్ననస్యం, భగ్నయుగం, తిర్యక్‌ ప్రతిముఖాగతం చ 
ప్రత్యాసరద్వా చక్రయుక్తం యానపశుమనుష్యసంబాధే వా హింసాయా 


కణ్ణకశోధనమ్‌- అతిచారదబ్ఞః 485 


మ దణఖ్మ్యః. అన్యథా యథోక్తం మానుషప్రాణిహింసాయాం దణ్ణమభ్యావహేత్‌. 
అమానుషప్రాణివధే ప్రాణిదానం చ. 

2. బాలే యాతరి యానస్థః స్వామీ దణ్మ్య:ః. అస్వామిని యానస్థః 
ప్రాప్తవ్యవహారో వా యాతా. బాలాధిష్టితమ్‌, అపురుషం వా యానం రాజా 
హరేత్‌. 

3. కృత్యాభిచారాభ్యాం యత్సరమాపాదయేత్‌, తదాపాదయితవ్యః. 


4. కామం భార్యాయామనిచ్చన్త్యాం కన్యాయాం వా దారార్ధినాం 
భర్తరి భార్యాయాం వా సంవననకరణమ్‌. అన్యథా హింసాయాం మధ్యమః 


సాహసదణ్ణః. 

5. మాతాపిత్రోర్భగినీం, మాతులానీమ్‌, ఆచార్యానీం, స్నుషాం, 
దుహితరం, భగినీం వాతిచరతసస్రిలిబ్లచ్చేదనం వధశ్చ. సకామా తదేవ లభేత. 
దాసపరిచారకాహితకభుకా చ. 


వ్యా. 1. బండికి కట్టిన ఎద్దుల ముక్కు త్రాళ్లు తెగిపోయినా, కాడి విరిగిపోయినా, 
బండి అడ్డంగాను ఎదురుగాను వచ్చినా, వెనుకకు వెళ్లినా, బళ్లు, పశువులు, మనుష్యులు 
వీళ్లతో ఇరుకుగా ఉన్న ప్రదేశంలోనైనా (ఆ బండివల్ల) మనుష్యులకు పశువులకు 
హింస కలిగినా కూడ, బండి త్రోలేవాని? దండింపకూడదు. ఇతరపరిస్థితులలో 
మనుష్యులకు ప్రాణులకు హింస కలిగినప్పుడు చెప్పబడిన దండం విధించాలి. 
మనుష్యుడు కాని మరొక ప్రాణి ఎదైనా మరణిస్తే ఆ ప్రాణిని ఇవ్వాలి. 

2. బండి తోలేవాడు బాలుడైతే బండిలో ఉన్న స్వామిని దండించాలి. స్వామి 
బండిలో లేకపోతే యానంలో ఉన్న ప్రాప్తవ్యవహారుణ్ణి (మైనారిటీ దాటినవానిని) గాని, 
బండి తోలేవానిని గాని శిక్షించాలి. బాలుడు తోలుచున్న, లేదా ఎవరూ లేకుండా 
వెళ్లిపోతూన్న బండిని రాజు తీసికొనాలి. 

3. కృత్యాప్రయోగంచేత (ఎవో కర్మలు చేసి ఒక చెడ్డ శక్తిని పుట్టించి దానిని 
ఎదుటివాని మిద ప్రయోగించడం కృత్యాప్రయోగం) 


, అభిచారక్రియలచేత (చేతబడులచేత) పరులకు ఎ విధమైన అపకారం కలిగిస్తాడో, 
అలాంటి అపకారమే కృత్యాప్రయోగాభిచారాలు చేసినవానికి కలిగించాలి. 


486 కౌటిలీయమ్‌ అర్ధశాన్తమ్‌ 


4. భార్య ఇష్టపడనప్పుడు(భర్తకు అనుకూలంగా ఉండనప్పుడు) భర్త ఆమె 
విషయంలోను, కన్య ఇష్టపడ నప్పుడు ఆమెను వివాహం చేసికొనాలని కోరేవాడు ఆమె 
విషయంలోను, భర్త అనుకూలుడుగా ఉండనప్పుడు భార్య భర్త విషయంలోను, 
సంవననం (వశీకరణమంత్రతంత్రాదిప్రయోగం చేసినా తప్పు లేదు). ఇతరుల విషయంలో 
సంవననాదికంచేత హింస చేస్తే మాత్రం మధ్యమసాహసదండం. 

5. తలిదండ్రుల సోదరిని, మేనమామ భార్యను, గురుభార్యను, కోడలిని, 
కుమార్తెను, లేదా సోదరిని మానభంగం చేసినవానికి మూడు లింగాలు (మేహనాండాలు) 
ఛేదించి మరణదండం విధించాలి. స్రీకూడ ఇష్టపడితే ఆమెకు మూడు లింగాలు 
(స్తనగోప్యస్థానాలు) చేదించి మరణదండం విధించాలి. దాసునిచేత, పరిచారకునిచేత, 
తాకట్టు పెట్టబడిన వానిచేత అనుభవించబడిన స్త్రీకి కూడ అదే దండం. 

మూ. 1. బ్రాహ్మణ్యామగుప్తాయాం క్షత్రియస్య ఉత్తమః. సర్వస్వం 
వైశ్యస్య. శూద్రః కటాగ్నినా దహ్యేత. సర్వత్ర రాజభార్యాగమనే కుమ్బీపాకః. 

2. శ్వపాకీగమనే కృతకబన్గాజ్కః పరవిషయం గచ్చేత్‌; శ్వపాకత్వం 
వా శూద్రః. శ్వపాకస్యార్యాగమనే వధః, స్రియాః కర్ణనాసాచ్చేదనమ్‌. 

3. ప్రవ్రజితాగమనే చతుర్వింశతిపణో దణ్ణః. సకామా తదేవ లభేత. 

4. రూపాజీవాయాః ప్రసహ్యోపభోగే ద్వాదశపణో దల్జుః. 

5. బహూనామేకామధిచరతాం పృథక్‌ చతుర్వింశతిపణో దజ్బః. 

6. స్రియమయోనౌ గచ్చతః పూర్వసాహసదణ:. పురుషమధిమేహతళ్ళ. 

వ్యా.1. అరక్షితురాలైన బ్రాహ్మణస్రీని పొందిన క్షత్రియునికి ఉత్తమసాహస 
దండం; వైశ్యునికి వాని సర్వస్వం హరించడం దండం; శూద్రుణ్జి గడ్డిమంటలో పడవేసి 
కాల్చివేయాలి. ఎవరైనా రాజభార్యాసంగమం చేస్తే కుంభీపాకం (మంగలంలో - 
పెద్దబాణలిలో, పడవేసి వేయించి చంపడం) దండం. 

2. శ్వపాకస్తీని పొందినవానికి నుదుట మనిషిమొండెం గుర్తు వేసీ ఇతరదేశానికి 
పంపివేయాలి. అతడు శూద్రుడైతే శ్వపాకుడైపోతాడు. శ్వపాకుడు ఆర్యస్త్రీని పొందితే 
మరణదండం. స్త్రీకి చెవులు ముక్కు ఛేదించాలి. 

3. ఇల్లు వదలి వెళ్లిపోయిన స్ర్తీని పొందితే ఇరవైనాలుగు పణాల దండం. 
ఆమె ఇష్టపడితే ఆమెకు కూడ అదే దండం. 


కణకశోధనమ్‌- అతిచారదబ్ఞః 487 


4. వేశ్యను బలాత్కరించి సంభోగం చేస్తే పన్నెండు పణాల దండం. 

5. చాలమంది కలిసి ఒక స్త్రీని మానభంగం చేస్తే ఒక్కొక్కనికి ఇరవైనాలుగు 
పణాల చొప్పున దండం. 

6. స్రీతో యోనికంటె భిన్నమైన స్థానంలో కలిసినవానికి పూర్వసాహస 
దండం.పురుషునిమీదికి ఎక్కి చెడ్డగా ప్రవర్తించినవానికి కూడ పూర్వసాహసదండం. 
శ్లో మైథునె ద్వాదశపణః తిర్యగ్యోనిష్వనాత్మనః, 

దైవతప్రతిమానాం చ గమనే ద్విగుణః సృతః. 

వ్యా. 1. ఆవులు, గేదెలు మొదలైన తిర్యగ్గంతువులయందు మైథునం చేసే 
బుద్ధిహీనునకు పన్నెండు పణాల దండం.దేవతావిగ్రహాలతో మైథునం చేసినవానికి 


ఇరవైనాలుగు పణాల దండం. 
శ్లో. అదణ్యదణనే రాజ్ఞో దణ్దప్రింశద్గుణో ఒమృస్‌, 

వరుణాయ ప్రదాతవ్యో బ్రాహ్మణేభ్యస్తతః పరమ్‌. 

వ్యా. శిక్షించతగనివాళ్లను శిక్షించిన రాజు తాను విధించిన దండానికి ముప్పై 
రెట్లు దండం వరుణునికి చెల్లించాలి. దానిని నీళ్లల్లో వెయ్యాలి. తరవాత బ్రాహ్మణులకు 
ఇవ్వాలి. 
శ్లో తేన తత్పూయతే పాపం రాజ్ఞో దణ్ఞాపచారజమ్‌, 

శాస్తా హి వరుణో రాజ్ఞాం మిథ్యావ్యాచరతాం నృషు. 


ఇతి కెటలీయార్థశా(స్తే కజ్బకశోధనే చతుర్జాధికరణే త్రయోదశో ౬ధ్యాయః, 
అతిచారదళ్లు:, ఆదితః నవతితమః ఎతావతా కౌటలీయార్థశాస్తస్య కజ్బకశోధనం 
చతుర్ధమధికరణం సమాప్తమ్‌. 


వ్యా. ఆ విధంగా చేయడంచేత దండాన్ని చెడ్డగా విధించడంవల్ల రాజుకు 
కలిగిన పాపం నశిస్తుంది, మానవుల విషయంలో అధర్మంగా ప్రవర్తించే రాజులకు శిక్ష 
విధించేవాడు వరుణుడు. 


“బాలానందిని” అను కౌటిలియార్థశాస్తాంధ్రవ్యాఖ్యానంలో కంటకశోధనం అనే నాల్గవ 
అధికరణంలో అతిచారదండం అనే పదమూడవ అధ్యాయం ప్రారంభంనుంచి తొంభైయవ 
అధ్యాయం సమాప్తం. కౌటిలీయార్థశాస్తంలో కంటకళోధనం అనే నాల్గవ అధికరణం ఇంతటితో 


సమాప్తం. 


488 కౌటిలీయమ్‌ అర్థశాస్తమ్‌ 


అథ యోగవృత్తమ్‌ - పజ్బమమధికరణమ్‌ 
ప్రథమోంధ్యాయః. 


ఎకోననవతితమం ప్రకరణమ్‌ - దాణ్దకార్మికమ్‌ 
(రహస్యవధచేసేవిధానం Inflection of Secret Punishment). 


మూ.1. దుర్గరాష్టయోః కజణ్బకశో ధనముక్తమ్‌, రాజరాజ్యయోర్యక్ష్యామః. 


2. రాజానమవగృహ్యోపజీవినః శత్రుసాధారణా వా యే ముఖ్యా స్తేషు 
గూఢపురుషప్రణిధిః కృత్యపక్షోపగ్రహో వా సిద్ధిః. యథోక్తం పురస్తాత్‌ ఉపజాపః 
అపసర్పో వా. యథా చ పారగ్రామికే వక్ష్యామః. 

వ్యా.1. దుర్గరాష్టాలలో కంటకశోధనం చెప్పబడింది. ఇప్పుడు రాజ - రాజ్యాలలో 
కంటకశోధనం చెప్పగలము. 

2. రాజును తమ చెప్పుచేతలలో ఉంచుకొన్నవాళ్లు శత్రువులకు కూడ 
సాధారణులైనవాళ్లు అనగా శత్రువులతో కూడ సంబంధాలు పెట్టుకొని రాజునుంచి 
శత్రువునుంచీ కూడ వేతనం గ్రహించే ఉభయవేతనులు అయిన ప్రధాన, అధికారుల 
విషయంలో గూఢచారులద్వారా రహస్యపరీక్ష లేదా కృత్యపక్షాన్ని అనగా ఏవైనా 
ప్రలోభనాలచేత తన వైపుకు త్రిప్పుకొనడానికి శక్యమైన వాళ్లను లొంగదీసుకొనడం సిద్ధి. 
అనగా వాళ్లనుండి ఆపద రాకుండా చూసుకొనే ఉపాయం. పూర్వం చెప్పినట్లు వాళ్లలో 
ఉపజాపం (రహస్యంగా ఒకరిమీద ఒకరికి ద్వేషం కలిగించేటట్లు చేయడం) లేదా 
గూఢచారిప్రయోగం, పారగ్రామికంలో (శత్రునగరాన్ని ఆక్రమించే విధానాన్ని గూర్చిన 
ప్రకరణంలో) ఎట్టు చెప్పనున్నామో అట్లు చేయడం సిద్ధి. 

మూ. 1. రాజ్యోపఘాతినస్తు వల్లభాః సంహతాః వా యే ముఖ్యాః 
ప్రకాశమశక్యాః ప్రతిషేద్ధుం దూష్యాః; తేషు ధర్మరుచిరుపాంశుదణ్ణం. 
ప్రయుళజ్టేత. 

2. దూష్యమహామాత్రభ్రాతరం సత్కృతం సత్తీ ప్రోత్సాహ్య రాజానం 
దర్శయేత్‌. తం రాజా దూష్యద్రవ్యభోగాతిసర్గేణ దూష్యే విక్రమయేత్‌. 
శస్రేణ రసేన వా విక్రాన్తం తత్రైవ ఘాతయేత్‌: భ్రాతృఘాతకో _యమితి. 


యోగవృత్తమ - దాణ్జకార్మికమ్‌ 489 


3. తేన పారశవః పరిచారికాపుత్రశ్చ వ్యాఖ్యాత. 

వ్యా. 1. రాజ్యుద్రోహులైన ఏ ప్రధానాధికారులు ప్రజలకు ఇష్టు లవడంచేత 
గాని, అందరూ కలిసి కట్టుగా ఉండడంచేత గాని ప్రకాశంగా (అనగా అందరికీ వాళ్లకీ 
కూడ తెలిసిన పద్ధతిలో) నివారించడానికి శక్యం కాకుండా ఉంటారో, కాని తప్పక ఎదో 
విధంగా నశింపచేయవలసినవాళ్లుగా ఉంటారో అలాంటివాళ్ల విషయంలో ధర్మంలో 
రుచి (ఆసక్తి) గల రాజు రహస్యదండం ప్రయోగించాలి. 

2. గూఢచారి దూష్యుడైన మహామాత్రుని (పెద్ద అధికారి) సోదరుణ్ణి గౌరవించి, 
ప్రోత్సహించి ఆతనిని రాజు దగ్గరికి తీసికొని వెళ్లి రాజదర్శనం చేయించాలి. రాజు 
ఆతనికి, దూష్యుడైన అధికారి ద్రవ్యాన్ని అనుభవించడానికి అనుమతి ఇచ్చి వాని 
విషయంలో విక్రమింపచెయ్యాలి. (వానిని ఎదిరించే టట్టు చెయ్యాలి). అప్పుడు ఆ 
మహామాత్రుడు రసప్రయోగంచేత గాని ఆయుధంచేత గాని తన ఆస్తిని ఆక్రమించిన 
సోదరుణ్ణి చంపిన ట్లయితే అప్పుడు రాజు వెంటనే “ఇతడు సోదరుణ్ణి చంపాడు” అని 
చెప్పి ఆ నేరానికి మరణదండం విధించి చంపివెయ్యాలి. 

3. దీనిచేత పారశవుడు (అసవర్ణస్తీయందు పుట్టిన పుత్రుడు) పరిచారికా 
పుత్రుడు వ్యాఖ్యానింపబడినల్లే. అనగా మహామాత్రుని పారశవుణ్ణి, పరిచారికాపుత్రుణ్ణి 
తండ్రి ఆస్తిని ఆక్రమించడానికి ప్రోత్సహించి, మహామాత్రుడు వాళ్లని చంపినట్లయితే, 
ఇతడు పుత్రుల్పిచంపాడు అనే నేరంమీద ఆ మహామాత్రుణ్ణి చంపించాలి. 

_ మూ.1. దూష్యం మహామాత్రం వా సత్రిప్రోత్సాహితో భ్రాతా దాయం 
యాచేత. తం దూష్యగృహప్రతిద్వారి రాత్రావుపశయానమ్‌, అన్యత్ర వా 
వసనం తీక్టోః? హత్వా బ్రూయాత్‌ - “హతో యం దాయకాముకః” ఇతి. తతః 
హతపక్షం పరిగృహ్య ఇతరం నిగృహ్హీయాత్‌. 

2. దూష్యసమీపస్టా వా సత్రిణః భ్రాతరం దాయం యాచమానం 
ఘాతేన పరిభర్షయేయుః. తం రాత్రావితి సమానమ్‌. 

3. దూష్యమహామాత్రయోర్యా యః పుత్రః పితుః, పితా వా పుత్రస్య 
దారానధిచరతి భ్రాతా వా భ్రాతుః తయోః కాపటికముఖః కలహః పూర్వేణ 
వ్యాఖ్యాతః. 

4. దూష్యమహామాత్రవుత్రమాత్మసంభావితం వా సత్రీ - 
“రాజపుత్రస్వ్వ్రం శత్రుభయాదిహ న్యస్తో౬సి” ఇత్యుపచరేత్‌. ప్రతిపన్నం రాజా 


490 కౌటిలీయమ్‌ అర్థశాస్తమ్‌ 


రహసి పూజయేత్‌- “ప్రాప్తయౌవరాజ్యకాలం త్వాం మహామాత్రభయా న్నాభిషి 
జామి” ఇతి. తం సత్రీ మహామాత్రవధే నియోజయేత్‌. విక్రాన్తం తత్రైవ 
ఘాతయేత్‌ - “పితృఘాతకో5కయమ్‌ ఇతి. 

వ్యా. 1. గూఢచారిచేత ప్రోత్సహించబడినవాడై దూష్యుడైన మహామాత్రుని 
సోదరుడు ఆతని దగ్గరికి వెల్లి “ఆస్తిలో నా వాటా నా కియ్యి ' అని అడగాలి. అతడు ఆ 
మహామాత్రుని ఇంటి ఎదుట ఇంటి ద్వారం దగ్గర రాత్రి నిద్రిస్తూన్నప్పుడు తీక్షుడు 
వానిని చంపివేసి “దాయం కావాలంటూన్నందుకు వీనిని చంపాను” అని చెప్పాలి. 
అప్పుడు రాజు చంపబడినవాని పక్షం చేరి దూష్యుడైన మహామాత్రుణ్ణి నిగ్రహించాలి. 

2. లేదా దూష్యుడైన మహామాత్రుని దగ్గర (ఆతని మనుష్యుల రూపంలో) 
ఉన్న సత్రులు దాయం అడగడానికి వచ్చిన సోదరుణ్ణి “ఇలా అడిగినందుకు చంపేస్తాం; 
చూచుకో?” అని భయపెట్టాలి. వానిని రాత్రి చంపివేసి “దాయం అడిగినందుకు ఇలా 
చేశాను” అని చెప్పించి దూష్యుడైన మహామాత్రుణ్ణి నిగ్రహించాలి. 

3. దూష్యులైన ఇద్దరు మహామాత్రులలో పుత్రునికి తండ్రి భార్యతోను, 
తండ్రికి పుత్రుని భార్యతోను, సోదరునకు సోదరుని భార్యతోను సంబంధం ఉన్నట్టయితే 
కాపటికుల (గూఢచారుల) ద్వారా వాళ్లకి కలహం కలిగించి పైన చెప్పి నట్లు ఇద్దరినీ 
చంపించాలి. 

4. సత్రి (గూఢచారి) దూష్యమహామాత్రుని ఆత్మసంభావితుడైన (తానేదో 
చాల గొప్పవాడని అనుకొనే) పుత్రునితో- “వాస్తవంలో నువ్వు రాజపుత్రుడవు; శత్రువులవల్ల 
భయంచేత నిన్ను ఇక్కడ ఉంచారు అని చెప్పి నమ్మించాలి. ఆ మాట నమ్మిన ఆతనిని 
రహస్యంగా రాజు గౌరవించాలి- “నీకు యౌవరాజ్యం ఇచ్చే వయస్సు వచ్చినా 
మహామాత్రునికి భయపడి యౌవరాజ్యాభిషిక్తుణ్ణి చేయలేదు” అని చెప్పాలి. సత్రి ఆ 
మహామాత్రుణ్జి చంపడానికి ఆతనిని (ప్రేరేపించాలి. మహామాత్రుణ్ణి అతడు చంపినవెంటనే 
“ఇతడు తండ్రిని చంపాడు” అని చాటించి వానిని అక్కడి కక్కడనే చంపించాలి. 

మూ. 1. భిక్రుకీ వా దూష్యభార్యాం సాంవననికీభిః ఓషధీభిః సంవాస్య 
రసేనాతిసందధ్యాత్‌. ఇత్యాప్యప్రయోగః. 

2. దూష్యమహామాత్రమ్‌ అటవీం పరగ్రామం వా హన్లుం కాన్తారవ్యవ 
హితే వా దేశే రాష్టపాలమన్తపాలం వా స్థాపయితుం, నాగరస్థానం వా కుపిత 
మవగ్రహీతుమ్‌, సార్థాతివాహ్యం ప్రత్యన్తే వా సప్రత్యాదేశమాదాతుం, ఫల్లుబలం 


యోగవృత్తమ్‌ - దాణ్జవొర్మికమ్‌ 491 


తీక్ట యుక్తం (పేషయేత్‌. రాత్రౌ దివా వా యుద్ధే ప్రవృత్తే తీక్షాః ప్రతిరోధకవ్యజ్ఞునా 
వా హన్యుః - అభియోగే హతః ఇతి. 

వ్యా. 1. భిక్షుకి (బౌద్దసంన్యాసిని వేషంలో ఉన్న గూఢచారిణి) నా దగ్గర 
వశీకరణానికి ఉపయోగించే ఓషధులు ఉన్నా యని చెప్పి దూష్యమహామాత్రుని 
భార్యకు నమ్మకం కలిగించి విషప్రయోగం ద్వారా వాళ్లని మోసగించాలి. ఇది 
ఆప్యప్రయోగం - దగ్గర ఉన్న బంధువులు మొదలైనవాళ్లని ప్రయోగించడం. 

2. అడవిలో ఉన్నవాళ్లని చంపడానికి గాని, శత్రునగరంలో ఉన్నవాళ్లని 
చంపడానికి గాని, దారి మధ్య మహారణ్యం ఉన్న దేశంలో రాష్టపాలుణ్లి లేదా 
అంతపాలుణ్ణి (సరిహద్దులు రక్షించేవానిని) స్థాపించడానికి గాని, నగరస్థానంలో 
(నగరాధిపతి అధీనంలో ఉన్న ప్రదేశంలో) తిరుగుబాటును అణచివేయడానికిగాని, 
సరిహద్దులో ఉన్న సప్రత్యాదేయం అయిన అనగా ఆక్రమించినా కూడా శత్రువుచేత 
అనాయాసంగా మళ్లీ ఆక్రమించడానికి వీలైన, సార్ధాతివాహ్యాన్ని (వర్తకసంఘ మార్గాన్ని) 
ఆక్రమించడానికి గాని తీక్షులు (ఘాతకులు) ఉన్న చిన్న సైన్యంతో పంపాలి. రాత్రి కాని 
పగలు గాని యుద్ధం జరిగినప్పుడు దొంగల వేషాలలో ఉన్న తీక్షులు ఆ 
దూష్యమహామాత్రుణ్లి చంపివేసి యుద్ధంలో చనిపోయా డని చెప్పాలి. 

మూ. 1. యాత్రావిహారగతో వా దూష్యమహామాత్రాన దర్శనాయాహ్వ 
యేత్‌. తే గూఢశ(స్తైః తీక్టిః సహ ప్రవిష్టాః మధ్యమకక్ష్యాయామ్‌ ఆత్మవిచయ 
మన్తః ప్రవేశనార్థం దద్యుః.తతో దౌవారికాభిగృహతాః తీక్షాః “దూష్యప్రయుక్తాః 
స్మః ఇతి బ్రూయుః. తే తదభివిఖ్యాప్య దూష్యాన్‌ హన్య్యుః. తీక్టస్థానే చాన్యే 
వధ్యాః. 

2. బహిర్విహారగతో వా దూష్యాన్‌ ఆసన్నావాసాన్‌ పూజయేత్‌. తేషాం 
దేవీవ్యజ్ఞునా వా దుఃస్ర్తీ రాత్రావావాసేషు గృహ్యేతేతి సమానం పూర్వేణ. 

3. దూష్యమహామాత్రం వా “సూదో భక్షకరో వా తే శోభనః' ఇతి 
స్తవేన భక్షభోజ్యం యాచేత, బహిర్వా క్వచిదధ్వగతః పానీయమ్‌. తదుభయం 
రసేన యోజయిత్యా ప్రతిస్వాదనే తావేవ ఉపయోజయేత్‌. తదభివిఖ్యాప్య 
'రసదౌ' ఇతి ఘాతయేత్‌. 

వ్యా. 1. లేదా రాజు విహార యాత్రకు వెళ్ళినప్పుడు దూష్యమహామాత్రులను 


492 కౌటిలీయమ్‌ అర్థశాస్తమ్‌ 


దర్శనం కోసం పిలిపించాలి. వాళ్లు రాజుగారి దర్శనంకోసం వచ్చినప్పుడు వాళ్లతో పాటు 
శస్రాలను రహస్యంగా దాచుకొని ఉన్న, (ముందుగానే రాజుచేత ఆ విధంగా చేయడానికి 
నిర్దేశించబడిన) తీక్షులు కూడా ప్రవేశించి మధ్యమకక్ష్యలో (హాలులో) లోపలికి (రాజు 
ఉన్న కక్ష్యలోనికి) వెళ్లడానికి ముందు తమ అన్వెషణను (ఆయుధాలు మొదలైనవి వలి 
లేవు కదా అనే పరీక్షను ($604/0/ Check) చేయించుకోవాలి. అప్పుడు (వాళ్ల దగ్గర 
రహస్యంగా దాచిన ఆయుధాలు ఉండడంచేత) ద్వారరక్షకులు వాళ్లను పట్టుకొనగా 
“ఈ మహామాత్రులు మమ్మల్ని ప్రయోగించారు, అనగా రాజును చంపడం కోసం 
మమ్మల్ని ఎర్పరచారు” అని చెప్పాలి. ఆ విషయం ప్రకటించి ఆ దౌవారికులు దూష్య 
మహామాత్రులను చంపివేయాలి. తీక్టులకు బదులు మరెవరినైనా చంపాలి. 

2. లేదా - విహారార్థం బైటకు వెల్లిన రాజు దూష్యమహామాత్రులకు కూడ తన 
నివాసం దగ్గరనే నివాసం ఏర్పరచి గౌరవించాలి. రాత్రి దేవి (రాజభార్య) వేషంలో ఉన్న 
ఒక దుష్టస్తీ (కులట) వాళ్ల నివాసాలలో పట్టుబడాలి. తరవాత ఇతడు రాజభార్యాభిలాషి 
అని ప్రకటించి వెంటనే ఆ మహామాత్రుణ్ణి చంపివేయాలి. 

3. లేదా - “మీ వంటవాడు లేదా భక్ష్యాలు తయారుచేసేవాడు భక్ష్యాలు 
చాలా బాగా చేస్తాడు” అని ఆ దూష్యమహామాత్రుణ్ణి ప్రశంసించి ఏవైనా భక్ష్యాలు 
పంపమని అతనిని అడగాలి. లేదా బైట ఎక్కడ నైనా మార్గమధ్యంలో ఉన్నప్పుడు 
పానీయం తెప్పించ మని అడగాలి. ఆ భక్ష్యభోజ్యాలలోను పానీయంలోను కూడ విషం 
కలిపి ముందు మీరు తీసికొని రుచిచూడండి అని అవి తీసికొని వచ్చినవాళ్లు రుచి చూచే 
టట్లు చెయ్యాలి. అప్పుడు “వీళ్లు విషం ఇచ్చారు” అని ప్రకటించి ఆ మహామాత్రుల్ని 
చంపించాలి. 

మూ. 1. అభిచారశీలం వా సిద్ధవ్యజ్ఞనో గోధాకూర్మకర్కటకూటానాం 
లక్షణ్యానామ్‌ అన్యతమప్రాశనేన మనోరథానవాప్ప్యసీతి గ్రాహయేత్‌. ప్రతిపన్నం 
కర్మణి రసేన లోహముసలైర్వా ఘాతయేత్‌ కర్మవ్యాపదా హత ఇతి, 

2. చికిత్సకవ్యజ్ఞునో వా దౌరాత్మికమసాధ్యం వా వ్యాధిం దూష్యస్య 
స్థాపయిత్వా భైషజ్యాహారయోగేషు ర సేనాతిసందధ్యాత్‌. 

3. సూదారాలికవ్యళ్ఞనా వా ప్రణిహితాః దూష్యం రసేన అతి 
సందధ్యుః. ఇత్యుషనిషత్రతి షేధ:. 


యోగవృత్తమ్‌ - దాణ్జకొర్మికమ్‌ 493 


వ్యా. 1. లేదా అభిచారం చేసే అలవా టున్న దూష్యమహామాత్రుని దగ్గరకు, 
మంత్రసిద్ధి ఉన్న సిద్ధుని వేషంలో ఉన్న గూఢచారి చేరి “మంచి లక్షణా లున్న, 
(శ్మశానాగ్నిలో హోమం చేయగా మిగిలిన) ఉడుమును గాని, తాబేలును గాని, 
పీత్రనుగాని, కొమ్ములు విరిగిన ఎద్దును గాని తిన్నట్లయితే నీ కోరిక లన్నీ తీరు 
తాయి" అని చెప్పి ఆ పని చేయడానికి ఒప్పించాలి. అందుకు అంగీకరించిన వానిని 
విషంచేత గాని, ఇనప రోకళ్లచేత గాని (గాయాలు పైకి తెలియకుండా) చంపించి 
కర్మలో పొరబాటు చేయడంచేత మరణించా డని ప్రకటించాలి. 

2. లేదా వైద్యుని వేషంలో ఉన్న గూఢచారి నీవు ఎదో చెడ్డ పని చేయడంచేత 
ఫలానా వ్యాధి వచ్చినది, లేదా చికిత్స చేయడానికి సాధ్యం కాని వ్యాధి వచ్చింది అని 
స్థాపించి మందులోను ఆహారంలోను విషం కలిపి చంపివేయాలి. 

3. వంటవాళ్లుగా గాని, అరాలికులుగా (అన్నం వడ్డించేవాళ్లుగా) గాని చేరిన 
గూఢచారులు దూష్యుళణ్ణి విషంచేత చంపివేయాలి. ఇది రహస్యమార్తాలలో 
దూష్యమహామాత్రులను అణచివేసే విధానం. 

మూ. 1. ఉభయదూష్యప్రతిషేధస్తు - యత్ర దూష్యః ప్రతిషేద్ధవ్యః 
తత్ర దూష్యమేవ ఫల్గుబలతీక్టయుక్తం (ప్రేషయేత్‌ - “గచ్భాముష్మిన్‌ రాష్ట్రే వా 
సైన్యముత్తాపయ హిరణ్యం వా, వల్లభాద్వా హరణ్యమాహారయ, వల్లభకన్యాం 
వా ప్రనహ్యానయ. దుర్గసేతువణిక్పథశూన్యనివేశఖనిద్రవ్యహస్తివన 
కర్మణామన్యతమం వా కారయ, రాష్టపాల్యమన్తపాల్యం వా యశ్చ త్వా ప్రతి 
'షేధయేత్‌, న వా తే సాహాయ్యం దద్యాత్‌ స బన్గవ్యః స్యాత్‌” ఇతి. తథైవ 
ఇతరేషాం (పేషయేత్‌- “అముష్యావినయః ప్రతిషేద్ధవ్యః” ఇతి. తమెతేషు 
కలహస్థానేషు కర్మప్రతిఘాతేషు వా వివదమానం తీక్ష్మాః శస్త్రం పాతయిత్వా 
ప్రచ్చన్నం హన్యుః. తేన దోషేణ ఇతరే నియన్తవ్యాః. 

2. వురాణాం, గ్రామాణాం, కులానాం వా దూష్యాణాం 
సీమాక్షేత్రఖలవేశ్మ్నమర్యాదాను ద్రవ్యోపకరణన స్యవాహనహింసాను 
(శ్రుక్షాకృత్యోత్సవేషు వా సముత్సన్నే కలహే తీక్షిః ఉత్పాదితే వా తీక్ష్యాః శస్త్రం 
పాతయిత్వా బూయుః- “ఎవం క్రియన్సే యేకమునా కలహాయన్తే ఇతి. తేన 
' దోషేణ ఇతరే నియన్తవ్యాః. 


494 కౌటిలీయమ్‌ అర్ధశాన్తమ్‌ 


వ్యా. 1. ఇద్దరు దూష్యుల్ని ఒకే ప్రయత్నంచేత అణచివేసే విధానం ఎట్లనగా- 
ఒక దూష్యుణ్ణి అణిచివేయవలసి ఉన్న దేశానికి తక్కువ సేన, కొంతమంది తీక్షులు 
ఉన్న మరొక దూష్యుణ్ణి ఇలా చెప్పి పంపాలి-“నువ్వు వెళ్లి, ఫలానా దుర్గంలో లేదా 
ఫలానా రాష్టంలో, సైన్యాన్ని సమ కూర్చు; లేదా ధనం వసూలు చెయ్యి. అక్కడ ఉన్న 
వల్లభునినుంచి (అధ్యక్రునినుంచి - గ.శా; ఇష్టుడైనవానినుండి అ కాంగ్లే) ధనం వసూలు 
చెయ్యి. లేదా వాని కుమార్తెను బలాత్కారంగా పట్టుకొని తీసికొని రా. లేదా అక్కడ 
దుర్గం గాని, సేతువు గాని, వర్తకులకు మార్గం గాని, శూన్యప్రదేశంలో గృహావాసాదినిర్మాణం 
కాని, గనులలో పని గాని, గజవనంలో చేయవలసిన కర్మ గాని, చేయించు, లేదా 
రాష్టప్రాలనకర్మగాని, అంతపాలనకర్మ (సరిహద్దుల రక్షణం) గాని చేయించు. ఈ 
పనులు నువ్వు చేస్తున్నప్పుడు నీ కెవరైనా అడ్డు తగిలినా, నీకు సహాయపడకపోయినా 
వానిని బంధించాలి.” అదే విధంగా అక్కడ ఉన్న దూష్యమహామాత్రునికి- “ఫలానావాడు 
మీ ప్రాంతంలో ఏమైనా అవినయం (చేయరాని పని) చేస్తే వానిని నువ్వు అడ్డుకోవాలి” 

అని ఆజ్ఞ పంపాలి. అప్పుడు కలహానికి హేతువులైన పనులు జరుగుతున్నప్పుడు, లేదా 

పనులకు ఆఘాతం కలిగినప్పుడు కలహిస్తున్న దూష్యమహామాత్రుణ్ణి తీక్షులు 
రహస్యంగా శస్తప్రయోగం చేసి చంపివేయాలి. ఈవిధమైన అపరాధం చేసినందుకు 
మిగిలిన వాళ్లని (అక్కడ ఉన్న దూష్యుల్ని) కూడా చంపివేయాలి. 

2. దూష్యాలైన (రాజ్యవిరోధులైన) పట్టణాలలో గాని, గ్రామాలలో గాని, 
కుటుంబాలలో గాని పురాదుల సరిహద్దులు, పాలాలు, కళ్లాలు, ఇళ్లు మొదలైనవాటి 
సరిహద్దులు వీటి విషయంలోను, ద్రవ్యాలు, సాధనాలు(పనిముట్లు మొదలైనవి), 
సస్యాలు, వాహనాలు, వీటికి హింస కలిగినప్పుడు, నాటకాది ప్రదర్శనలలోను, 
వివాహాద్యుత్సవాలలోను కలహాలు కలిగినప్పుడు, లేదా తీక్షుులు కలహాలు 
పుట్టించినప్పుడు ఆ తీక్షులు శస్తప్రయోగం చేసి కొందరిని చంపివేసి (దూష్యుల పక్షాన 
ఉండి చంపివేసి నట్లు అభినయిస్తూ) “ఇతనితో కలహం పెట్టుకొన్నవారిని ఇలాగే 
చేస్తాం” అని ప్రకటించాలి. ఆ విధంగా ఇతరులను చంపించా రనే నేరానికి మిగిలిన 
దూష్యుల్ని రాజు నిగ్రహించాలి. 


మూ. 1. యేషాం వా దూష్యాణాం జాతమూలాః కలహాః తేషాం 
క్షేతఖలవేశ్మాని ఆదీపయిత్వా బన్గుసంబన్థిషు వాహనేషు వా తీక్షాః శస్త్రం 
పాతయిత్వా తథైవ బ్రూయుః- “అమునా ప్రయుక్తాః స్మః” ఇతి. తేన దోషేణ 


యోగవృత్తమ్‌ - దాణ్జకార్మికమ్‌ 495 


ఇతరే నియన్తవ్యాః. 

2. దుర్గరాష్టదూష్యాన్‌ వా సత్రిణః పరస్పరస్యావేశనికాన్‌ కారయేయుః. 
తత్ర రసదాః రసం దద్యుః, తేన దోషేణ ఇతరే నియన్తవ్యాః 

3. భిక్షుకీ వా దూష్యరాష్టముఖ్యం దూష్యరాష్టముఖ్యస్య భార్యా, 
స్నుషా, దుహితా వా కామయత ఇత్యుపజపేత్‌. ప్రతిపన్నస్య ఆభరణమాదాయ 
స్వామినే దర్శయెత్‌- “అసౌ తే ముఖ్యో యౌవనోత్సికో భార్యాం, స్నుషాం, 
దుహితరం వాభిమన్యతే” ఇతి. తయోః కలహో రాత్రౌ -ఇతి సమానమ్‌. 

వ్యా. 1. ఏ దూష్యుల (రాజద్రోహుల) కలహాలకు ఏ పంట భూములు, 
కళ్లాలు, ఇళ్లు మూలకారణంగా ఉంటాయో వాళ్ల ఆ క్షేత్రాదులను అగ్నిచేత దహించి 
లేదా వాళ్ల బంధువులను శస్రాలచేత చంపి తీక్షులు “ఈ పనిచేయడానికి వీళ్లచేత 
'ప్రోత్సహింపబడ్డాము” అని చెప్పాలి. ఆ దోషంచేత ఇతరదూష్యులను నిగ్రహించాలి. 

2. లేదా సత్రులు(గూఢపురుషులు) దుర్గాలలోను రాష్టంలోను ఉన్న 
రాజద్రోహులైన మహామాత్రులను పరస్పరం అతిథులుగా అయే టట్లు ఎర్పాటు 
చేయ్యాలి. విషం ఇచ్చేవాళ్లు అక్కడ అతిథులకు విషం పెట్టాలి. ఆ నేరానికి ఇతరదూష్యుల్ని 
నిగ్రహించాలి. 

3. లేదా భిక్షుకి(సంన్యాసిని) దూష్యుడైన ఒక రాష్టముఖ్యునివద్ద చేరి (మరొక 
దూష్యరాష్టముఖ్యుణ్లి గూర్చి చెపుతూ) “ఫలానా రాష్టముఖ్యుని భార్య లేదా కోడలు, 
లేదా కూతురు నిన్ను కోరుతున్నది' అని రహస్యంగా చెప్పి నమ్మించాలి. అతడు నమ్మి 
అంగీకరించిన తరవాత అతడిచ్చిన (తనను కామించే స్త్రీకి ఇమ్మని ఇచ్చిన) ఆభరణాలు 
ఆ ప్రభువుకు (మొదటి దూష్యరాష్టముఖ్యునికి) చూపించి- “యౌవనంతో గర్వించి 
ఉన్న ఆ రాష్టముఖ్యుడు నీ భార్యను, నీ కోడలిని, నీ కూతురును కోరుచున్నాడు" అని 
చెప్పాలి. వాళ్లకి రాత్రి కలహం ఏర్పడిన తరవాత - మిగిలినది పైన చెప్పినల్లే- తీక్షులు 
ఒకనిని చంపగా అలా చంపించిన నేరానికి రాజు రెండవవానిని చంపించాలి. 


మూ. 1. దూష్యదణ్లోపనతేషు తు యువరాజః సేనాపతిర్వా కించిద 
పకృత్య అపక్రానో విక్రమేత. తతో రాజా దూష్యదణ్లోపనతానేవ ప్రేషయేత్‌ 
ఫల్గుబలతీక్ష్యయుక్తా నితి సమానాః సర్వ ఏవ యోగాః. తేషాం చ పుత్రేషు 
అనుక్షిపత్సు యో నిర్వికారః న పితృదాయం లభేత. ఎవమన్య 


496 కౌటిలీయమ్‌ అర్థశాస్తమ్‌ 


పుత్రపాత్రాననువర్తతే రాజ్యమపాస్తపురుషదోషమితి. 
2. శ్లో స్వపక్షే పరపక్షే వా తూష్టీం దణ్ణం ప్రయోజయేత్‌ 
ఆయత్యాం చ తదాత్వే చ క్షమావానవిశజ్కితః. 


ఇతి కొటలీయార్ధశా(స్తే యోగవృత్తే పజ్బమాధికరణే ప్రథమో౭ధ్యాయః, ఆదిత 
ఏకనవతితమః. 

వ్యా. 1. దూష్యులైన (రాజవిద్రోహులైన) సామంతాదులు తమ సైన్యంతో 
లొంగిపోయినప్పుడు, యువరాజు గాని, సేనాపతి గాని కొంచెం అపకారం చేసి, 
దూరంగా వెళ్లిపోయి (రాజు విషయంలోను లొంగిపోయిన సామంతాదుల విషయంలోను) 
విరోధం వహించి ప్రవర్తించాలి. అప్పుడు రాజు వాని (రాజకుమారుని లేదా సేనాపతిని) 
లొంగదీసికొనవలసినదిగా దూష్యదండోపనతులనే (సైన్యంతో పాటు లొంగిపోయిన 
రాజద్రోహులైన సామంతాదులనే) చిన్న సైన్యంతో, వాళ్లలో కొంతమంది తీక్షులను 
కూడ చేర్చి, పంపాలి. తరవాత పద్ధతు లన్నీ వెనుక చెప్పినట్లే. అనగా తీక్షులు దూష్యుల్ని 
రహస్యంగా చంపివేయాలి. ఆ దోషం మరొకరిమీద మోపి వాళ్లని నిగ్రహించడం 
మొదలైనవి వెనుక చెప్పినట్లే. అలా చంపబడినవాళ్ల పుత్రులలో చావగా మిగిలిన 
వాళ్లలో వికారం లేని వానికి (రాజుకు అనుకూలంగా ఉంటా డనుకొనేవానికి) 
పితృదాయం(తండ్రి ఆస్తి- రాజ్యం) లభించాలి. ఎ రాజు ఈ విధంగా తనకు ఎదురుతిరుగు 
తారనే భయం ఉన్న మహామాత్రాదులను రహస్యోపాయాలతో రూపుమాపుతాడో అతని 
రాజ్యంలో పురుషదోషా లన్నీ (పురుషులవల్ల కలిగే ఆపద లన్నీ నశించి) ఆ రాజ్యం 
పుత్రులకూ పౌత్రులకూ కూడ సంక్రమిస్తుంది. 

2. రాజు తత్కాలమందూ, భవిష్యత్తులోనూ కూడ ఓర్పును ప్రదర్శిస్తూ, ఏ 
మాత్రమూ సందేహించకుండా తన పక్షంవాళ్ల విషయంలోను, పరపక్షంవాళ్ల 
విషయంలోనూ కూడ రహస్యదండం ప్రయోగించాలి. 

“బాలానందిని” అను కౌటిలీయార్థశాస్రాంధ్రవ్యాఖ్యానంలో యోగవృత్తం అనే 

పంచమాధికరణంలో దాండకర్మికం అను ప్రథమాధ్యాయం, ప్రారంభంనుంచి తొంభైఒకటవ 
అధ్యాయం సమాప్తం. 


యోగనృత్తమ్‌ - కోశాఖినంహరణమ్‌ 497 


అధ ద్వితీయో=ధ్యాయః 


నవతితమం ప్రకరణమ్‌ - కోశాభిసంహరణమ్‌ 
(ధనాగారాన్ని నింపుతూ ఉండడం) 


మూ. 1. కోశమకోశ; ప్రత్యుత్సన్నార్థకృతచ్లః సంగృహ్హాయాత్‌. 

2. జనపదం మహాన్తమల్పప్రమాణం వా దేవమాతృకం ప్రభూతధాన్యం 
ధాన్యస్యాంశం తృతీయం చతుర్ణం వా యాచేత; యథాసారమధ్యమవరం వా. 

3. దుర్గ సేతు కర్మవణిక్పథశూన్యనివేశఖ ని ద్రవ్యహస్తివన కర్మోపకారిణం 
ప్రత్యన్తమ్‌, అలృప్రమాణం వాన యాచేత. 

4. ధాన్యపశుహిరణ్యాది నివిశమానాయ దద్యాత్‌. చతుర్ధమంశం 
ధాన్యానాం బీజభక్తశుద్దం చ హిరణ్యేన క్రీణీయాత్‌. 

వ్యా.1. కోశం క్షీణించిన రాజు ఎదురుచూడని ఆర్థికమైన ఇబ్బందులు వచ్చి 
నప్పుడు కోశాన్ని పెంచడానికి ప్రయత్నించాలి. 

2. దేవమాతృకం కాని, అనగా వర్షాలమిదనే ఆధారపడినది కాని, అధికమైన 
పంటలు పండే జనపదంనుంచి, అది పెద్దదైనా చిన్నదైనా, మూడవ భాగం గాని, నాల్గవ 
భాగం గాని ధాన్యం అడిగి తీసికోవాలి. మధ్యరకం జనపదంనుంచి, తక్కువరకమైన 
జనపదంనుంచి దాని శక్తిని అనుసరించి ధాన్యం అడిగి తీసికోవాలి. 

3. దుర్గనిర్మాణంలోను, సేతునిర్మాణంలోను, వర్తకుల మార్గం 
నిర్మించడంలోను, శూన్యప్రదేశాలలోను, మనుష్యావాసనిర్మాణంలోను, గనుల 
పనులలోను, ఇతర ద్రవ్యాలు సమకూర్చే పనిలోను, గజవనసంరక్షణకర్మలోను 
ఉపకరిస్తూన్న సరిహద్దులలోని గ్రామంనుంచి గాని, చిన్నగ్రామంనుంచి గాని ధాన్యాదులు 
అడగకూడదు. 

4. కొత్త జనవాసం నిర్మిస్తూన్నవానికి రాజు ధాన్యం, పశువులు, ధనం 
మొదలైనవి ఇవ్వాలి. అలాంటివాని దగ్గర నుండి విత్తనాలకు, ఆహారానికి కావలసినది 
పోగా మిగిలిన ధాన్యాలలో నాల్గవ వంతు కొని తీసికోవాలి. 

మూ. 1. అరణ్యజాతం శ్రోత్రియస్వం చ పరిహరేత్‌. తదప్యనుగ్రహణే 
క్రీణీయాత్‌. 


498 కౌటిలీయమ్‌ అర్ధశాస్తమ్‌ 


2. తస్యాకరణే సమాహర్శపురుషాః గ్రీష్మే కర్షకాణాముద్వాపం 
కారయేయుః. ప్రమాదావస్కన్నస్యాత్యయం ద్విగుణముదాహరనో బీజకాలే 
బీజలేఖ్యం కుర్యుః. నిష్పన్నే హరితపక్వాదానం వారయేయుః, అన్యత్ర 
శాకకటభబ్లముష్టిభ్యామ్‌ - దేవపితృపూజాదానార్థం గవార్థం వా. భిక్షుకగ్రామభృత 
కారం చ రాశిమూలం పరిహరేయుః. 

3. స్వసస్యాపహారిణః ప్రతిపాతః అష్టగుణః. పరసస్యాపహారిణ: 
పళ్టూశద్గుణ:, సీతాత్యయః స్వవర్గస్య, బాహ్యస్య తు వధః. 

వ్యా. 1. అరణ్యంలో పండిన ధాన్యాలు, వేదాధ్యయనం చేసిన బ్రాహ్మణుని 


ధాన్యం పరిహరించాలి; అవి తీసికొనగూడదు. వాళ్లకు ఏదైనా ప్రయోజనం ఉంటుం 
దంటే ధనం ఇచ్చి కొనాలి. 


2. పైన చెప్పిన విధంగా చేయకపోతే లేదా పైన చెప్పిన ఉపాయాలు 
ఫలించకపోతే సమాహర్త మనుష్యులు (గోపులు, స్థానికులు) గ్రీష్మబుతువులో 
వ్యవసాయదారులకు ఉపకరించడానికి భూమి దున్ని విత్తనాలు చల్లడానికి సిద్ధం 
చెయ్యాలి. విత్తనాలు చల్లే కాలంలో - కర్షకుల అజాగర్తచేత నష్టం కలిగితే రెట్టింపు 
దండం(పెనాల్టీ) విధించబడుతుంది అని ఉదాహరిస్తూ బీజాలకు సంబంధించిన 
కాగితాలు వ్రాయాలి. పంట వచ్చిన తరవాత పచ్చిదిగా ఉన్నదానిని గాని, పండినదానిని 
గాని వాళ్లు (కర్షకులు) తీసికొనకుండా నివారించాలి. దేవపూజకొరకు, పితృకార్యంకొరకు, 
ఆవుకొరకు గుప్పెడు కూరగాయలు, చేతిలో ఇమిడే సస్యమూ తీసికొన్నా అనుమతించాలి. 
ధాన్యరాశి మొదట్లో మిగిలిన పోయిన దానిని భిక్షుకులకొరకు, గ్రామం నౌకర్లకొరకు 
విడిచిపెట్టాలి. 

3. తాను దున్నిన భూమినుంచి నన్యం అవవారించినవానికి, 
అపహరించినదానికి ఎనిమిది రెట్లు దండం. పరులు దున్నిన భూమినుంచి సస్యం 
అవవారించినవానికి యాబైరెట్లు సీతాత్యయం (వ్యవసాయం భూమినుంచి 
హరించినందుకు దండం - పెనాల్టీ); ఇది అలా అపహరించినవాడు అదే వర్గానికి 
(1255) చెందినవాడైతే దండం. బైటనుండి వచ్చి అపహరిస్తే వానికి మరణదండం. 


మూ.1. చతుర్థమంశం ధాన్యానాం షష్టం వన్యానాం తూలలాక్షాక్షౌమ 


యోగవృత్తమ్‌ - కోశాభినంవారణమ్‌ 499 


వల్కకార్పాసరౌమకౌశేయకౌ షధగన్గపుష్పఫ లశాకపణ్యానాం కాష్టవేణుమాంస 
వల్లూరాణాం చ గృహ్గీయుః. దన్హాజినస్యార్థమ్‌, అనిసృష్టం విక్రీణానస్య 
పూర్వః సాహసదల్ణః. ఇతి కర్షకేషు ప్రణయః. 

2. సువర్ణరజతవజ్రమణిముక్తాప్రవాళాశ్వహస్తిపణ్యాః పఇగాశత్కరాః. 
నూత్రవస్రతామ్రువృత్తకంస గన్గభై షజ్యశీధువణ్యాః చత్వారింశత్కరాః. 
ధాన్యరసలోహపణ్యాః శకటవ్యవహారిణశ్చ త్రింశత్కరాః. కాచవ్యవహారిణో 
మహాకారవశ్చ వింశతికరాః. క్షుద్రకారవో బన్టకీపోషకాళ్చ దశకరాః. కాష్టవేణు 
పాషాణ మృద్భాబ్బపక్వాన్నహరితపణ్యాః పజ్బకరాః. కుశీలవా రూపాజీవాళ్ళ 
వేతనార్ధం దద్యుః. హిరణ్యకరం కర్మణ్యానాహారయేయుః. న చైషాం కంచిద 
పరాధం పరిహరేయు;. తే హ్యపరగృహీతమభినీయ విక్రీణీరన్‌ ఇతి వ్యవహారిషు 
ప్రణయః. 

వ్యా. 1. ధాన్యాలలో నాల్గవ భాగం, అరణ్యంలో లభించే వస్తువులు లేదా 
ధాన్యాలలో ఆరవ భాగం తీసికొనాలి. దూది, లక్క, పట్టువస్రం, చెట్ల నారబట్టలు, 
నూలుబట్టలు, ఉన్నిబట్టలు, పట్టుపురుగులనుండి తీసిన పట్టుతో నేసిన బట్టలు, 
ఓషధులు, గంధద్రవ్యాలు, పుష్పాలు, ఫలాలు, కూరలు - ఈ పణ్యాలలోను, కజ్జలు, 
వెదుళ్లు, మాంసం, శుష్కమాంసం- ఈ పణ్యాలలోను ఆరవ వంతు తీసికొనాలి. 
దంతాలలోను, మృగచర్మాలలోను సగం తీసికోవాలి. అనుమతి లేకుండా పై వస్తువులు 
అమ్ముతున్నవానికి పూర్వసాహసదండం. ఇది వ్యవసాయదారులనుండి అడిగి పన్ను 
గ్రహించవలసిన విధానం. 

2. బంగారం, వెండి, వజ్రాలు, మణులు, ముత్యాలు, పగడాలు, గుజ్టాలు, 
ఏనుగులు, అమ్మేవాళ్లు యాభైెయవ వంతు పన్నుగా చెల్లించాలి. నూలు, వస్రాలు, రాగి, 
ఉక్కు, కంచు, సుగంధద్రవ్యాలు, వైద్యానికి ఉపయోగించే బెషధాదులు, మద్యం 
అమ్మేవాళ్లు నలభైయవ వంతు పన్నుగా కట్టాలి. ధాన్యం, రసాలు (నెయ్యి మొ.), 
లోహాలు అమ్మేవాళ్లు బండ్లమీద సామానులు వేసికొని వెళ్లి వర్తకం చేసేవాళ్లు ముప్పైయవ 
వంతు పన్నుగా కట్టాలి. గాజు వర్తకం చేసేవాళ్లు పెద్ద పనివాళ్లు (బంగారం పని, ఓడలు 
నిర్మించడం మొదలైన పనులు చేసేవాళ్లు) ఇరవైయవ వంతు పన్నుగా చెల్లించాలి. చిన్న 
చేతిపనివాళ్లు, కులటలను పోషించేవాళ్లు పదవ వంతు పన్ను చెల్లించాలి. కజ్జ, వెదుళ్లు, 
తాళ్లు, మట్టి పాత్రలు, వండిన ఆహారపదార్థాలు, పచ్చని వస్తువులు(కూరగాయలు) 


500 కౌటిలియమ్‌ అర్థశాన్తమ్‌ 


అమ్మెవాళ్లు ఐదవవంతు పన్నుగా చెల్లించాలి. కుశీలవులు (నటనర్తకాదులు) వేశ్యలు 
తమకు లభించిన వేతనంలో సగం పన్నుగా చెల్లించాలి. కుశీలవులు (నటనర్తకాదులు) 
వేశ్యలు తమకు లభించిన వేతనంలో సగం పన్నుగా చెల్లించాలి. పనిలో నేర్చుగలవాళ్ల 
దగ్గరనుండి పన్ను ధనరూపంలో తీసికోవాలి. వీళ్లు ఏ చిన్న అపరాధం చేసినా 
విడవకూడదు. ఎందువల్ల ననగా విళ్లు ఇతరుల వస్తువులు అని చెప్పి అమ్ముతూంటారు. 
వర్తకులను అడిగి పన్ను తీసుకొనే పద్ధతి ఇది. 

మూ. 1. కుక్కుటసూకరమర్ధం దద్యాత్‌ క్షుద్రపశవః షడ్చాగమ్‌. 
గోమహిషాశ్వతరఖరో ్రాశ్చ దశభాగమ్‌. బన్ధకీపోషకాః రాజ(ప్రేష్యాభిః పరమరూప 
యౌవనాభిః కోశం సంహరేయుః. ఇతి యోనిపోషకేషు ప్రణయః. 

2. సకృదేవ, న ద్విః ప్రయోజ్యః. తస్యాకరణే వా సమాహర్తా 
కార్యమపదిశ్య పౌరజానపదాన్‌ భిక్షేత. యోగపురుషాశ్చాత్ర పూర్వమతిమాత్రం 
దద్యుః. ఎతేన ప్రదేశేన రాజా పౌరజానపదాన్‌ భిక్షేత. కాపటికాశ్చ ఎనానల్పం 
ప్రయచ్చతః కుత్సయేయుః. సారతో వా హిరణ్యమాఢ్యాన్‌ యాచేత. 
యథోపకారం వా స్వవశా వా యదుపహరేయుః, స్థానచ్చత్రవేష్టన విభూషాక్టైషాం 
హిరణ్యన ప్రయచ్చెత్‌. పాషణ్ఞసంఘద్రవ్యమ్‌ అశ్రోత్రియభోగ్యం దేవ ద్రవ్యం 
వా కృత్యకరాః (పేతస్య దగ్గగృహస్య వా హస్తే న్యన్తమిత్యుపహరేయుః:. 

వ్యా. 1. కోళ్లు, పందులు పెంచేవాళ్లు సగం పన్నుగా ఇవ్వాలి. చిన్న పశువులను 
పెంచేవాళ్లు ఆరవ వంతు ఇవ్వాలి. గోవులు, మహిషాలు, కంచరగాడిదలు, గాడిదలు, 
ఒంటెలు పెంచేవాళ్లు పదవ వంతు ఇవ్వాలి. కులటలను పోషించేవాళ్లు మంచి రూపం, 
యౌవనం ఉన్న, రాజపరిచారికలుగా పనిచేసే స్త్రీలతో కోశాన్ని నింపాలి. ఇది ప్రాణులను 
పోషించేవాళ్లని అడిగి పన్ను తీసుకొనే పద్దతి. 

2. ఈ ప్రణయకరం ఒకే మాటు విధించాలి. గాని అనేకపర్యాయాలు 
విధించకూడదు. ఈ విధంగా: పన్నులు విధించినా పనులు జరగకపోతే సమాహర్త 
(administrator) ఫలానా పని చేయవలసి ఉందని చెప్పి పౌరులనూ, జానపదులనూ 
ధనం ఇమ్మని అడగాలి. యోగపురుషులు (ముందుగానే మాటలాడుకొని ఉంచుకొన్న 
గూఢచారులవంటి వాళ్లు) ఆ పని నిమిత్తం “ఇదిగో మేం ఇచ్చే చందా” అని చెప్పి 
ముందుగా పెద్ద మొత్తాలు చందాలుగా' ఇవ్వాలి. “ఇదిగో వీళ్లు ఇంత ఇచ్చారు" అని 


యోగవృత్తమ్‌ - కోళాభినంహరణమ్‌ Bi 


చెప్పి రాజు పౌరులను జానపదులను ధనం ఇమ్మని అడగాలి. కాపటికులు (రాజుచేతనే 
నియుక్తులైన కొందరు కపటవేషధారులు) తక్కువ ధనం ఇచ్చేవాళ్లని “ఇదేమిటి! 
మీవంటి వాళ్లు కూడ ఇంతేనా ఇచ్చేది?” అని నిందించాలి. లేదా రాజు ధనవంతులను 
పిలిపించి వాళ్ల శక్తిని పట్టి ధనం అడగాలి. లేదా వాళ్లకి రాజువల్ల లభించే లాభాన్ని పట్టి 
లేదా వాళ్ల శక్తిని అనుసరించి ఎవరు ఎంత ధనం ఇస్తే అంత ధనం తీసుకోవాలి. రాజు 
ధనం తీసుకొని ధనికులకు ఎదైనా అధికారం, శ్వేతచ్చత్రం, శిరోవేష్టనం, అలంకారాలు 
ఇస్తూ ఉండాలి. కృత్యకరులు (రాజకృత్యాలు చేసే అధికారులు) పాషండసంఘాల 
ద్రవ్యము(కాంగ్లే) పాషండుల ద్రవ్యము సంఘాల ద్రవ్యమూ (గ.శా.) వేదపండితులచేత 
అనుభవించబడని దేవతాద్రవ్యమూ, “ఇది ఎవని చేతిలో న్యాసంగా ఉంచబడినదో 
అతడు మరణించినాడు లేదా అతని గృహం కాలిపోయినది ' అని చెప్పి తీసికొనివచ్చి 
రాజుకు ఇవ్వాలి. 

మూ. 1. దేవతాధ్యక్షః దుర్గరాష్టదేవతానాం యథాస్వమ్‌ ఎకస్థం 
కోశం కుర్యాత్‌. తథైవ చాహరేత్‌. దైవతచైత్యం సిద్ధపుణ్యస్థానభౌమవాదికం 
వా రాత్రౌ ఉత్థాప్య యాత్రాసమాజాభ్యామ్‌ ఆజీవేత్‌. చైత్యోపవనవృ్నక్షేణ వా 
దేవతాభిగమనమ్‌ ఆర్తవపుష్పఫఘలయుక్తేన ఖ్యాపయేత్‌. మనుష్యకరం వా 
వృక్షే రక్షోభయం ప్రరూపయిత్వా సిద్ధవ్యజ్ఞునాః పౌరజానపదానాం హిరణ్యేన 
ప్రతికుర్యుః. సురుజాయుక్తే వా కూపే నాగమనియతశిరస్కం హిరణ్యోపహారేణ 
దర్శయేత్‌, నాగప్రతిమాయామన్తశ్చ్ళన్నాయామ్‌. చైత్యచ్చిద్రె వల్మికచ్చిద్రే వా 
సర్పదర్శనే ఆహారేణ ప్రతిబద్ధసంజ్ఞం కృత్వా శ్రద్దధానానాం దర్శయేత్‌. అశ్రద్ద 
ధానానామ్‌ ఆచమనపప్రోక్షణేషు రసమవపాయ్య దేవతాభిశాపం బ్రూయాత్‌. 
అభిత్యక్తం వా దంశయిత్వా యోగదర్శనప్రతీకారేణ వా కోశాభిసంహరణం 
కుర్యాత్‌. 

2. వైదేహకవ్యళ్హునో వా ప్రభూతపణ్యాన్తేవాసీ వ్యవహరేత. స యదా 
పణ్యమూల్యే నిక్షేపప్రయోగైః ఉపచితః స్యాత్‌ తదైనం రాత్రౌ మోషయేత్‌. 

వ్యా. 1. దేవతాధ్యక్షుడు (Commissioner of Temples) దుర్గంలోను 
రాష్ట్రంలోను ఉన్న దేవతల (దేవాలయాల) ధనాన్ని వేరు వేరుగా ఒకే చోట ఉండేటట్లు 


502 కౌటిలియమ్‌ అర్ధశ్యాస్తమ్‌ 


చెయ్యాలి. అదే విధంగా (ఒకే చోట చేర్చిన రెండు మొత్తాల్ని) రాజుకు సమర్పించాలి. 
రాత్రికి రాత్రి ఏదైనా ఒక దైవతచైత్యం (దేవతాస్థానమైన వేదిక మొదలైనది) గాని, 
ప్రసిద్ధమైన పుణ్యప్రదేశంలో భూమిని బ్రద్దలుకొట్టుకొని వచ్చిన లింగం ఇత్యాది 
వాదాలు (ప్రవాదాలు) గల స్థానం -గాని (భౌమవాదికం) బయలుదేరదీసి (ఇక్కడ 
హటాత్తుగా ఒక దేవతాస్థానమైన వేదిక ఆవిర్భవించింది; ఇక్కడ శివలింగం భూమిని 
బ్రద్దలుకొట్టుకొని వచ్చినది అనే పుకారు పుట్టించి) జాతరలు, జనసమాజాలు ఎర్సరచి 
దానివల్ల వచ్చే ధనంమీద జీవించాలి (ధనం సంపాదించాలి). కాలం కాని కాలంలో 
పుష్పాలు ఫలాలు వచ్చిన చైత్యం దగ్గర ఉన్న ఉద్యానంలోని వృక్షం చూపించి ఆ: 
వృక్షంమీద దేవత నివసిస్తూన్నది అని అందరికీ తెలపాలి. మంత్రసిద్దుల వేషంలో 
ఉన్నవాళ్లు “ఈ చెట్టు మీద రాక్షసు డున్నాడు; రోజు ఒక మనిషిని పన్నుగా (భక్ష్యంగా) 
అడుగుతున్నాడు” అని భయం పుట్టించి పౌరులనుండి జానపదులనుండి ధనం 
తీసుకొని ఆ ఆపదకు ప్రతిక్రియ చెయ్యాలి. ప్రక్క సురంగం ఉన్న నూతిలో రహస్యంగా 
ఒక నాగప్రతిమను ఉంచి రెండు లేదా అధికమైన తలలు గల సర్పాన్ని చూపి అలా 
చూచినందుకు ధనం వసూలు చెయ్యాలి. చైత్యం గోడ రంధ్రంలో గాని, పుట్టలో గాని 
ఆకస్మికంగా సర్పం కనబడిన నప్పుడు దానికి ఎదో మత్తు కలిగించే ఆహారం ఇచ్చి 
కదలకుండా చేసి నమ్మేవాళ్లకు చూపాలి. (తన ప్రభావం అన్నట్లు చెప్పి ధనం 
తీసుకోవాలి). నమ్మనివాళ్లకి ఆచమనంలోను, తలమీద చల్లే నీళ్లలోను విషం కలిపి 
తాగించి “చూచారా, దేవతల శాపంచేత మీకు ఇలా జరిగింది” అని చెప్పాలి; లేదా 
వధించతగినవానిని పాముచేత కరిపించి దేవతాశాపంవల్ల ఇలా జరిగింది అని చెప్పాలి. 
లేదా ఏవైనా ఉత్పాతాలు (ఆపదలు రాబోయే సూచనలు) కనబడి నప్పుడు వాటికి 
ప్రతిక్రియలు చేయించి కోశం నింపాలి. 


2. వర్తకుని వేషంలో ఉన్న గూఢచారి అత్యధికమైన పణ్యవస్తువులతోను, 
చాలామంది కర్మచారులతోను వర్తకం నడిపించాలి. అతడు చాలా పెద్ద వర్తకు డని 
నమ్మి ప్రజలు అతని దగ్గర రాబోయే పణ్యవస్తువుల మూల్యంగా ధనం ఉంచగా ఆతని 
దగ్గర ప్రజల ధనం బాగా చేరినప్పుడు రాత్రి ఆతని ఇంట్లో దొంగతనం చేయించాలి. 
(ప్రజల ధనం అంతా అపహరించాలి). 

మూ.1. ఎతేన రూపదర్శకః సువర్ణకారశ్చ వ్యాఖ్యాతౌ. 

2. వైదేహకవ్యజ్ఞానో వా ప్రఖ్యాతవ్యవహారః ప్రహవణనిమిత్తం 


యోగవృత్తమ్‌ - కోళాభినంవారణమ్‌ 503 


యాచితకమ్‌ అవక్రితకం వా రూప్యసువర్ణభాణ్ణ మనేకం గృహ్లీయాత్‌. సమాజే 
వా సర్వపణ్యసందోహన ప్రభూతం హిరణ్యసువర్ణమృణం గృహ్హీయాత్‌, 
ప్రతిభాణ్ణమూల్యం చ. తదుభయం రాత్రౌ మోషయేత్‌. 

3. సాధ్వవ్యజ్ఞునాభిః స్రీభిః దూష్యానున్మాదయిత్వా, తాసామేవ 
వేశ్మస్వభిగృహ్య సర్వస్వాన్యాహరేయు:. 

4. దూష్యకుల్యానాం వా వివాదే ప్రత్యుత్పన్నే రసదాః ప్రణిహితాః 
రసం దద్యుః. తేన దోషేణ ఇతరే పర్యాదాతవ్యాః. 

వ్యా. 1. దీనిచేత రూపదర్శకుడు (నాణాలు పరీక్షించేవాడు), సువర్లకారుడు 
వ్యాఖ్యానింపబడినారు. అనగా పరీక్షించడంకోసం నాణాలు తన దగ్గర పోగుచేసికొని 
ఉన్న రూపకదర్శకుణ్ణి, ఆభరణాదిరచనకొరకు సువర్ణం తీసికొని ఉన్న సువర్ణకారుణ్ణి 
మోసగించి రాత్రి వాళ్ల ధనం అపహరించాలి. అని అర్థం. 

2. వర్తకుని వేషంలో ఉన్న, మంచి వ్యాపారం ఉన్నవాడుగా ప్రసిద్ధి పొందిన 
గూఢచారి ప్రహవణం (తుష్టిభోజనం feast on festive occasions) కొరకు చాల 
ఎక్కువగా వెండి సామాను, బంగారం సామాను ఎరువు తీసికోవాలి లేదా అద్దెకు 
తీసికోవాలి. లేదా మనుష్యుల సమాజంలో తన దగ్గర పణ్యవస్తువు లన్ని ప్రదర్శించి 
ప్రజలనుంచి బుణంగా ధనమూ, బంగారమూ తీసికోవాలి. తాను వాళ్లకి మరునాడు 
ఇవ్వబోయే వస్తువుల ఖరీదు కూడా తీసికోవాలి. ఆ రెండు రకాలైన ధనమూ కూడ రాత్రి 
అపహరింపచేయాలి. దొంగలు పడి అపహరించి నట్లు నాటకం ఆడి కోశానికి చేర్చాలి. 
అని అర్థం. 

3. ఉత్తమగ్తీల వేషాలలో ఉన్న స్రీలచేత దూష్యులకు (రాజ్యద్రోహులకు) 
అత్యధికమైన అనురాగం కలిగించి, వాళ్లను ఆ స్రీల గృహాలలో పట్టుకొని వాళ్ల సర్వస్వం 
హరించాలి. 

4. రాజద్రోహుల కుటుంబాలకు చెందినవాళ్ల మధ్య ఎదైనా వివాదం ఏర్పడి 
నప్పుడు రహస్యంగా పంపబడిన రసదులు(విషం పెట్టేవాళ్ళు) కొందరికి విషం పెట్టాలి. 
ఆ అపరాధం వీళ్లే చేశా రని ప్రకటించి మిగిలినవాళ్ల సర్వస్వం హరించాలి. 

మూ.1. దూష్యమభిత్యక్తో వా శ్రద్ధేయాపదేశం పణ్యం హిరణ్య నిక్షేప 


504 కౌటిలీయమ్‌ అర్హశాన్రమ్‌ 


మృణప్రయోగం దాయం వా యాచేత. దాసశబ్దైన దూష్యమాలమ్చెత. భార్యా 
మస్య స్నుషాం దుహితరం వా దాసీశబ్దేన భార్యాశబ్దేన వా. తం దూష్యగృహ 
ప్రతిద్వారి రాత్రావుపశయానమన్యత్ర వా వసన్తం తీక్షో హత్వా బ్రూయాత్‌- 
“హతో ౬యమిత్సం కాముకః” ఇతి. తేన దోషేణ ఇతరే పర్యాదాతవ్యాః, 

2. సిద్ధవ్యజ్ఞనో వా దూష్యం జమృకవిద్యాభిః ప్రలోభయిత్యా 
బ్రూయాత్‌- “అక్షయం హిరణ్యం రాజద్వారికం స్రీహృదయమ్‌, అరివ్యాధికరమ్‌ 
ఆయుష్యం పుతీయం వా కర్మ జానామి” ఇతి. ప్రతిపన్నం చైత్యస్థానే రాత్రౌ 
ప్రభూతసురామాంసగన్టమ్‌ ఉపహారం కారయేత్‌, ఎకరూపం చాత్ర హిరణ్యం 
పూర్వనిఖాతమ్‌, డ్రైతాజ్ఞం (ప్రేతశిశుర్వా యత్ర నిహితః స్యాత్‌ తతో హిరణ్య 
మస్య దర్శయేదత్యల్పమితి చ బ్రూయాత్‌- “ప్రభూతహిరణ్య హేతోః పున 
రుపహారః కర్తవ్య ఇతి, స్వయమేవైతేన హిరణ్యన శ్వోభూతే ప్రభూతమ్‌ 
జెపహారికం క్రీణీహి” ఇతి. తేన హిరణ్యేన బెపహారికక్రయే గృహ్యేత. 

వ్యా. 1. లేదా ఒక అభిత్యక్తుడు (వధ్యుడు) తనకు చాలా దగ్గరివాడు అని 
లోకంచేత నమ్మించడానికి తగిన రాజద్రోహి దగ్గరికి వెల్లి పణ్యం కాని, ధననిక్షేపం కాని, 
బుణం కాని, దాయం కాని ఇమ్మని అడగాలి. ఇతడు నా దాసుడు అని (ఆ దూష్యుళ్ణి) 
గాని, ఈమె నా దాసి లేదా భార్య అని ఆ దూష్యుని భార్యను గాని, కోడలిని గాని, 
కూతురును గాని, గూర్చి ప్రచారం చేస్తూండాలి. ఆ రాత్రి ఆ దూష్యుని ఇంటి వాకిటి 
ముందు నిద్రపోతూన్న వధ్యుణ్ణి తీక్షుడు చంపివేసి “ఇలాంటి కోరికలు కోరడంచేత 
ఇతడు చంపబడ్డాడు” అని చెప్పి వెళ్లిపోవాలి. ఆ అపరాధాన్ని పురస్కరించుకొని 
ఇతరుల (దూష్యుల) సర్వస్వం హరించాలి. 

2. లేదా మంత్రసిద్దుని వేషంలో ఉన్న గూఢచారి మాయావిద్యలచేత 
దూష్యుళ్ణి ప్రలోభ పెట్టి-“నాకు అక్షయమైన ధనం సంపాదించే విద్య,రాజుతో సంబంధం 
ఎర్పరచకలిగిన విద్య, స్రీ హృదయాన్ని ఆకర్షించే విద్య, శత్రువులకు వ్యాధులు 
కలిగించే విద్య, ఆయుర్దాయం వృద్దిపాందించే విద్య, పుత్రులు పుట్టె విద్యా తెలు 
సును” అని చెప్పాలి. వానికి నమ్మకం కలిగిన తరవాత రాత్రి చైత్యస్థానం (శ్మశానాదిస్థానం) 
దగ్గరకు తీసికొని వెళ్లి వానిచేత అత్యధికమైన మద్యం, మాంసం, గంధద్రవ్యాలు ఉన్న 


యోగవృత్తమ్‌ - కోకాభినంహరణమ్‌ 505 


బలి ఇప్పించాలి. అక్కడ అంతకు ముందే ఒక నాణెం పాతి ఉంచాలి ఆ ప్రదేశంలో 
తవ్వి ఎదైనా ఒక శవం అవయవాన్నీ, చిన్న పిల్లవాని శవాన్ని పైకి తీసి చూపించి, తరవాత 
ఆ ధనాన్ని (నాణెం) చూపించాలి. “ఇప్పుడు మనకు చాలా అల్పమైన హరణ్యం(ధనం) 
మాత్రమే దొరికింది, చాలా ధనం దొరకాలంటే మళ్లీ ఉపహారం(బలి) ఇవ్వాలి నువ్వే 
స్వయంగా తెల్లవారగానే వెల్లి ఈ హిరణ్యంతో అత్యధికమైన బలి సామగ్రి కొని తీసికొని 
రా అని చెప్పి పంపాలి. ఆ ధనంతో బెపహారికం (బలిద్రవ్యాలు) కొంటూన్నప్పుడు 
రాజపురుషులు వానిని బంధించాలి. 

మూ. 1. మాతృవ్యజ్ఞనయా వా “పుత్రో మే త్వయా హతః ఇతి 
అవరూపితః స్యాత్‌. 

2. సంసిద్దమేవాస్య రాత్రియాగే వనయాగే వనక్రీడాయాం వా 
ప్రవృత్తాయాం తీక్షాః విశస్య అభిత్యక్తమ్‌ అతినయేయుః. 

3. దూష్యస్య వా భృతకవ్యళ్ఞనో వేతనహిరణ్య కూటరూపం ప్రక్షిష్య 
ప్రరూపయెత. 

4. కర్మకారవ్యళ్ఞునోహ గృహే కర్మకుర్వాణః స్తేనకూట రూపకారకోప 
కరణమ్‌ ఉపనిదధ్యాత్‌. చికిత్సకవ్యజ్ఞనో వా గరమగరాపదేశేన. 

వ్యా. 1. ఎవరైనా ఒక స్తీ (గూఢచారిణిగా పనిచేసేది) “ఇతడు నా పుత్రుణ్ణి 
చంపివేసినాడు” అని దూష్యునిమీద నేరం మోపాలి, 


2. దూష్యుడు రాత్రి యాగంలో గాని, వనంలో యాగంలో గాని, వనక్రిడలో 
కాని ఉన్నప్పుడు తీక్షులు అభిత్యక్తుణ్ణి (మరణదండం విధించబడీ ఉన్న మనిషిని) 
చంపివేసి దూష్యుడు రాత్రియాగాదులు జరుపుచున్న చోటికి ఆ శవం చేర్చాలి. 
(దూష్యుడే చంపి నట్లు ఆరోపించి దూష్యుణ్ణి నిగ్రహించాలి). 

3. గూఢచారి దూష్యుని దగ్గర నౌకరుగా చేరి అతడు ఇచ్చిన జీతంలో నకిలి 
నాణెం కలిపి, “నా కిది ఇత డిచ్చాడు ' అని చెప్పాలి. (అందుకు దూష్యుణ్జి శిక్షించాలి... 

4. కర్మకారవేషంలో (పనివాడుగా) గూఢచారి దూష్యుని గృహంలో పనిచేస్తూ, 
దొంగలు ఉపయోగించే సాధనాలు, నకిలీ నాణాలు తయారుచేసే సాధనాలు వాని 
ఇంట్లో చేర్చాలి. లేదా వైద్యుని వేషంలో ప్రవేశించిన గూఢచారి విషం కాదని చెప్పి 


506 కౌటిలియమ్‌ అర్థశాస్తమ్‌ 


(మందు అని చెప్పి) విషం ఆ దూష్యుని ఇంట్లో ఉంచాలి. (ఈ వస్తువులు పట్టుకొని 
రాజభటులు వానిని శిక్షించాలి). 
మూ. 1. ప్రత్యాసన్నోవా దూష్యస్య సత్రీ ప్రణిహితమ్‌ అభి షేకభాణ్బమ్‌ 
అమిత్రశాసనం చ కాపటికముఖేన ఆచక్షీత, కారణంచ బ్రూయాత్‌. 
2. ఎవం దూష్యేషు అధార్మికేషు చ వర్తేత; నేతరేషు, 
3. శ్లో పక్వం పక్యమివారామాత్‌ ఫలం రాజ్యాదవాప్ప్నుయాత్‌, 
ఆత్మచ్చేదభయాదామం వర్దయేత్‌ కోపకారకమ్‌. 


ఇతి కౌెటలీయార్థశా(స్తే యోగవృత్తే పజ్బమాధికరణే ద్వితీయో=ధ్యాయః 
కోశాభిసంహరణమ్‌, ఆదితో ద్వినవతితమః. 


వ్యా. 1. దూష్యుని దగ్గరగా ఉండే (బంధువు గాని మిత్రుడు గాని అయిన) 
సత్రి (గూఢచారి) వాని ఇంట్లో రాజ్యాభిషేకసామగ్రిని, శత్రురాజు లేఖను రహస్యంగా 
ఉంచి కాపటికుల (గూఢచారుల) ద్వారా ఇవి వీని ఇంట్లో ఉన్నాయి. ఇందుకు కారణం 
ఇది- (అనగా రాజును చంపించి శత్రురాజుకు రాజ్యాభిషేకం చేసే ప్రయత్నంలో 
ఉన్నాడు అని చెప్పాలి. ఆవిధంగా ఆ దూష్యుళ్ణి నిగ్రహించాలి. అని అర్థం). 


2. రాజు దూష్యుల (రాజద్రోహుల) విషయంలోను, అధార్మికుల విషయంలోను 
మాత్రమే ఇలాంటి వన్నీ చేయించాలి. ఇతరుల విషయంలో చేయించగూడదు. 

3. తోటలోని పండ్లను, ముగ్గినదానిని ముగ్గినట్లు కోసిన విధంగా, రాజు 
ఫలోన్ముఖంగా (శ్రమకరంగా లేని) ధనం మాత్రమే సేకరించాలి. పచ్చికాయలు కోయ 
కూడదు, దానివల్ల ప్రజలలో కోపం కలుగుతుంది (తిరుగుబాటు వస్తుంది), తనకే 
ముప్పు ఏర్పడుతుంది. 


“బాలానందిని” అను కౌటలీయార్థశాస్తాంధ్రవ్యాఖ్యానంలో యోగవృత్తం అనే 
పంచమాధికరణంలో కోశాభిసంహరణం అనే రెండవ అధ్యాయం, ప్రారంభంనుంచి తొంభైరెండవ 
అధ్యాయం సమాప్తం. 


యోగవృత్తమ్‌ - భృత్యభరణీయమ్‌ 507 


అథ తృతీయో౬ధ్యాయః 
ఎకనవతితమం ప్రకరణమ్‌ - భృత్యభరణీయమ్‌ 
(భృత్యుల జీతాలు Salaries Of the State servants) 


మూ. 1. దుర్గజన పదశక్త్యా భృత్యకర్మ సముదయపాదేన స్థాపయేత్‌ 
కార్యసాధనసహేన వా భృత్యలాభేన, శరీరమవేక్షేత; న ధర్మార్గౌ పీడయేత్‌. 


2.బుత్విగాచార్యమగన్రివురోవిాతసేనావతియువరాజమాతృ్ళ 
రాజమహిష్యో ౬ ష్టచత్వారింశత్సాహగస్రాః. ఎతావతా భరణే నానాస్వాద్యత్వమ్‌ 
అకోపకం చైషాం భవతి, 

3. దౌవారికాన్తర్వంశికప్రశాప్ర్రసమాహర్శసంనిధాతారః చతుర్వింశతి 
సాహస్రాః. ఎతావతా కర్మణ్యా భవన్తి. 

4. కుమారకుమారమాతృనాయకపౌర వ్యావ హారికకా ర్మాన్లికమన్రి 
పరిషద్రాష్టపాలాన్తపాలాశ్చ ద్వాదశసాహస్రాః. స్వామిపరి బన్గసహాయా హ్యేతా 
వతా భవన్తి. 

వ్యా. 1. భృత్యుల జీతాలు దుర్గం శక్తిని, జనపదం శక్తిని పట్ట, సముదయంలో 
(మొత్తం ధనాదాయంలో) నాల్గవవంతు ఉండే టట్ట్లుగాని, భృత్యులు వాళ్ల వాళ్ల 
పనులు చక్కగా నిర్వహించేట్టు చేసే విధంగాగాని నిర్ణయించాలి. శరీరాన్ని అనగా 
ఆయశరీరాన్ని, రాబడిని, పరీక్షించుకోవాలి. ధర్మానికి అర్థానికి పీడ కలగనీయకూడదు. 

2. బుత్విక్కులు, ఆచార్యులు, మంత్రులు, పురోహితులు, సేనాపతి, 
యువరాజు, రాజమాత, రాజమహిషి (పట్టపురాణి) - వీళ్లకి (సంవత్సరానికి) నలబైఎనిమిది 
వేల పణాల భృతి ఇవ్వాలి. 

3. ద్వారపాలకులు, అంతఃపురాధికారి, ప్రశాస్త (Director of labour corps.) 
సమాహర్త (AUMINistrator), సంనిధాత (Director of stores) - వీళ్లకి (సంవత్సరానికి) 
ఇరవైనాలుగువేల పణాలు జీతం. ఈ మాత్రం ఇస్తే వీళ్లు తమ తమ పనులను 
శ్రద్ధాసక్తులతో చేస్తారు. 


4. రాజపుత్రులు, వాళ్ల తల్లులు, నాయకుడు (COommandent), 


508 కౌటిలియమ్‌ అర్ధశొన్రమ్‌ 


పౌరవ్యావహారికుడు (City-judge), కర్మాంతికుడు (Director of Factories), 
మంత్రిపరిషత్సభ్యులు (పన్నెండుగురు అమాత్యులు), రాష్ట్రపాలుడు (PrOViNCial 
officer), అంతపాలుడు (Frontier officer)- విళ్లకు సంవత్సరానికి పన్నెండువేల 
పణాల జీతం. ఈ మాత్రం జీతం ఇస్తే వీళ్లు ప్రభువుయొక్క పరిబంధం (బలాన్ని చేకూర్చే 
పరివారంలో - entourage) సహాయులుగా ఉంటారు. 

మూ. 1. శ్రేణీముఖ్యాః, హస్త్యశ్వరథధముఖ్యాః, ప్రదేష్టారశ్చ అష్టసాహస్రాః. 
స్వవర్గానుకర్షిణో హ్యేతావతా భవన్తి. 

2. పత్తశ్వరథహస్త్యధ్యక్షాః ద్రవ్యహస్తివనపాలాశ్చ చతుస్సాహస్రాః. 

3. రథికానీకస్థ చికిత్సకాశ్వదమకవర్థకాదయో యోనిపోషకాళ్చ 
ద్విసాహస్రాః. 

4. కారాాన్తికనై మిత్తికమౌవూర్తికపొరాణకనరాతమాగరధాః 
పురోహితపురుషాః సర్వాధ్యక్షాశ్చ సాహస్రాః. 

5. శిల్పవన్తః పాదాతాః సంఖ్యాయకలేఖకాదివర్గః పజ్బుశతాః. 

వ్యా. 1. శ్రేణీముఖ్యులు (ఆ యా శిల్పిగణాల ముఖ్యులు, గ.శా. కొందరు 
సైనికుల సముదాయంయొక్క అధిపతులు. కాంగ్లే), గజముఖ్యులు, అశ్వముఖ్యులు, 
రథముఖ్యులు,ప్రదేష్టలు (1401502169) - వీళ్లకు (సంవత్సరానికి) ఎనిమిదివేల పణాల 
జీతం. ఇంతమాత్రం జీతం ఇస్తే వీళ్లు తమ క్రింద నున్నవాళ్లచేత చెప్పిన పనులు 
చేయించుకొన కలిగినవా ళ్లవుతారు. 

2. కాలిబంటుల అధ్యక్షులు (SUperitendents), అశ్వాధ్యక్షులు, గజాధ్యక్షులు, 
ఆ యా ద్రవ్యాలు లభించే వనాలను గజవనాలను పాలించేవాళ్లు-వీళ్లకు సంవత్సరానికి 
నాలుగు వేల పణాలు జీతం. 

3. రథికులు (రథంమీదనుండి యుద్ధంచేసేవారు గ.శా., రథశిక్షకులు 
కాంగ్లే) గజశిక్షకులు, వైద్యులు, అశ్వశిక్షకులు, వడ్రంగులు, కోళ్లు, పందులు మొదలైన 
వాటిని పోషించేవాళ్లు - వీళ్లకు రెండువేల పణాలు జీతం. 


4. కార్తాంతికుడు (సాముద్రికశాస్తనిపుణుడు), నైమిత్తికుడు (శకునాలు 


యోగవృత్తమ్‌ - భృత్వభరణీయమ్‌ 509 


చెప్పేవాడు), మౌహూర్తికుడు (జ్యోతిస్కుడు), పౌరాణికుడు, సూతుడు (సారథి), మాగధుడు 
(స్తుతిపాఠకుడు), పురోహితునితో ఉంటూ పౌరోహిత్యానికి సంబంధించిన పనులలో 
సహాయపడేవాళ్లు, సూనాధ్యక్ష - సూత్రాధ్యక్షాదులైన అందరు అధ్యక్షులు (SUperin- 
tendents) వీళ్లకు (సంవత్సరానికి) వెయ్యి పణాలు జీతం. 

5. కాలిబంటులుగా శిక్షణ పొందినవాళ్లు, గణకులు, లేఖకులు మొదలైనవాళ్ల 
సంఘాలు (సంఘాల సభ్యులు) -వీళ్లకు ఐదు వందల పణాల జీతం. 

మూ. 1 .కుశీలవాస్తు అర్గతృతీయశతాః. ద్విగుణవేతనాశ్సైషాం 
తూర్యకరాః. 

2. కారుశిల్సినో వింశతిశతికాః. 

తః చతుష్పదద్విపదపరిచారకపారికర్మికొపన్థాయిక పాలకవిష్టిబన్టకాః 
షష్టివేతనాః ఆర్యయుక్తారోహకమాణవకశైెలఖనకాః సర్వోపస్థాయినళ్ళ్చ. 

4. ఆచార్యాః విద్యావన్తశ్చ పూజావేతనాని యథార్శం లభేరన్‌. పజ్బు 
శతావరం సహ(స్రపరమ్‌. 

5. దశపణికో యోజనే దూతః మధ్యమః. దశోత్తరే ద్విగుణవేతన 
ఆయోజనశతాదితి. 

6. సమానవిద్యేభ్యః త్రిగుణవెతనో రాజా రాజసూయాదిషు క్రతుషు. 

7. రాజ్ఞః సారథిః సాహస్రః. 

8. కాపటికోదాస్టితగృహపతికవైదేహకతాపస వ్యజ్ఞనాః సాహగస్రాః. 

వ్యా. 1. కుశీలవుల జీతం రెండు వందల యాభై పణాలు, వీళ్లలో తూర్యకరుల 
(వాద్యాలు మోగించేవాళ్ల గ.శా. వాద్యాలు తయారుచేసేవాళ్ల, కాంగ్లే) జీతం రెట్టింపు 
(ఐదు వందల పణాలు) 

2. కారువులకు (పనులు చేసేవాళ్లకు) శిల్పులకు నూటఇరవై పణాల జీతం. 

3. చతరిష్పాజ్జ్ణంతువులయొక్క, మనుష్యులయొక్క పరిచారకులు, 
పారికర్మికుడు (అలంకరించేవాడు), జ పస్థాయికుడు (శరీరపరిచారకుడు), పాలకుడు, 
విష్టి (గ్రామనౌకరు), బంధకులు (కూలివాళ్లు) వీళ్లకు అరవై పణాలు జీతం. (విష్టిబంధ 


510 కౌటిలీయమ్‌ అర్థశాస్తమ్‌ 


కులు అనగా పనిచేసేవాళ్లమీద అజమాయిసీ చేసేవాళ్లు అని కాంగ్లే). ఆర్యుల పర్య 
వేక్షణలో ఉన్న అశ్వాద్యారోహకులు, దోపిడిదొంగలు, కొండలు తవ్వేవాళ్లు, అందరికీ 
పనులు చేసేవాళ్లు-వీళ్లకి కూడ అరవై పణాల వేతనం. 

4. ఆచార్యులకు (ఉపాధ్యాయులకు) విద్యావంతులకు వాళ్ల అర్హతను పట్టి 
ఐదువందలు తగ్గకుండా, వెయ్యి మించకుండా పూజావేతనం (గౌరవవేతనం= [౦0౧౦- 


rarium) ఇవ్వాలి. 


5. మధ్యరకం వేగంలో ప్రయాణం చేసే దూతకు పది యోజనాలవరకు 
యోజనానికి పది పణాల చొప్పున వేతనం. పది యోజనాలు దాటి నూరు యోజనాలవరకు 
యోజనానికి ఇరవై పణాల చొప్పున జీతం. 


6. రాజసూయం మొదలైన క్రతువులలో రాజుకు, అనగా రాజుకు ప్రతినిధిగా 
ఉన్న అధ్వర్యుడు అనే బుత్విక్కుకు, సమానవిద్యావంతులైన ఇతర బుత్విక్కుల 
కంటె మూడు రెట్లు వేతనం (దక్షిణ) ఇవ్వాలి. 

7. రాజు సారథికి వెయ్యి పణాల జీతం. 

8. కాపటికులు (కపటం చేసేవాళ్లు), ఉదాస్థితులు (సంన్యాసాశ్రమంనుంచి 
భ్రష్ణులైన వాళ్లు), గృహస్థులు, వర్తకులు, తాపసులు - ఈ వేషాలలో ఉన్న గూఢచారులకు 
వెయ్యి పణాలజీతం, 

మూ. 1. గ్రామభృతకస త్రితీక్ష రస దభిక్షుక్యః పజ్బశతాః. 

2. చారసంచారిణో ఒద్ధతృతీయ శతా: ప్రయాసవృద్ధవేతనా వా. 

3. శతవర్గసహ(స్రవర్గాణామ్‌ అధ్యక్షాః భక్తవేతనలాభమ్‌, ఆదేశం, 
విక్షేపం చ కుర్యుః. అవిక్షేపో రాజపరిగ్రహదుర్గరాషష్టరక్షావేక్షణేషు చ. నిత్య 
ముఖ్యాః స్యుః అనేకముఖ్యాశ్చ. 

4. కర్మసు మృతానాం పుత్రదారాః భక్తవేతనం లభేరన్‌. బాలవృద్ధవ్యాధి 
త్వాశ్చైషమామను(గ్రాహ్యాః. (పేతవ్యాధితసూతికాకృత్యేషు చైషామర్థమానకర్మ 
కుర్యాత్‌. 


5. అల్చకోశః కుష్యపశుక్షేత్రాణి దద్యాత్‌; అల్పం చ హిరణ్యమ్‌. 


యోగవృత్తమ్‌ - భృత్యభరణీయమ్‌ 511 


శూన్యం వా నివేశయితుమభ్యుత్థితో హిరణ్యమేవ దద్యాత్‌; న గ్రామం గ్రామ 
సజాతవ్యవహారస్థాపనార్థమ్‌. 

వ్యా. 1. గ్రామంచేత పోషింపబడే చాకళ్లు మొదలైనవారికి, సత్రులు 
(రహస్యకార్యకర్తలు) తీక్టులు (ఘాతకులు), రసదులు (విషం ఇచ్చేవాళ్లు), సంన్యాసినులు 
- వీళ్లకు ఐదు వందల పణాల జీతం. 


2. గూఢచారికార్యాలకోసం చరించేవాళ్లకు రెండువందల యాభై పణాల 
జీతం. లేదా వాళ్ల శ్రమను పట్టి వేతనం పెంచాలి. 


3. నూరుగురు సైనికుల గణానికి అధ్యక్షులుగా ఉన్నవాళ్లు, వెయ్యిమంది 
సైనికుల గణానికి అధ్యక్షులుగా ఉన్నవాళ్లు తమ క్రిందనున్న సైనికుల బత్తాలు, 
జీతాలుపెంచుతూ, చేయవలసిన పనులను గూర్చి ఆదేశా లిస్తూ, పని లేనప్పుడు 
పంపివేస్తూ ఉండాలి. రాజుకు సంబంధించిన ఆస్తులను, దుర్గాలను, రాష్టాన్నీ 
రక్షించడంలోను, పర్యవేక్షించడంలోను ఉన్నవాళ్లకు పనినుంచి దూరంగా ఉండడం 
అనేది ఉండదు. అనగా వాళ్లు షష్టిగడియలూ రక్షణకార్యం చేస్తూండాలి అని అర్థం. 
వంద సంఖ్యలోను, వేయి సంఖ్యలోను ఉన్న సైనికుల ముఖ్యులు (ప్రధానులు) 
నిత్యులై (౧9౫౭౧౪౧౮ ఉండాలి; చాలామంది ఉండాలి (కాంగ్లే). ఈ సైనికులు 
ఎల్లప్పుడు తమ పై అధికారుల చెప్పుచేతలలోనే ఉండాలి కాని స్వతంత్రులుగా 
వ్యవహరించకూడదు (గ.శా.) 


4. రాజకార్యంలో (సర్వీసులో ఉండగా) మరణించినవాళ్ల పుత్రులకు భార్యలకు 
రాజు అన్నమూ, జీతమూ ఇవ్వాలి. వాళ్లకి సంబంధించిన బాలులను, వృద్ధులను, 
రోగంతో బాధపడుతున్నవాళ్లను అనుగ్రహించాలి (వాళ్లకి సంరక్షణ ఎర్పరచాలి). వీళ్ల 
కుటుంబాలలో ఎవరైనా మరణించినా, జబ్బుపడినా, ప్రసవించినా అప్పుడు జరిగే 
పనులలో ఆర్థికసహాయం చేసి గౌరవించాలి. 


5. కోశం అల్పంగా ఉన్న రాజు జీతాలు ఇవ్వవలసిన వాళ్లకి కుష్యం, 
పశువులు,పొలాలు ఇవ్వాలి: ధనం అల్పంగా ఇవ్వాలి. శూన్యప్రదేశంలో గ్రామం నెల 
కొల్పడంకొరకు ప్రయత్నించే రాజు అక్కడికి వెల్లి నివసించబోయేవాళ్లకి ధనం మాత్రమే 
ఇవ్వాలి కాని గ్రామం వాళ్లకి ఇచ్చివేయకూడదు. అట్లు చేయడం ఎందు కనగా - 
గ్రామంలో రాబోయే అనేకవిధాలైన వ్యవహారాలను స్థిరీకరించడం కోసల ముందుగౌనే 


512 కౌటిలీయమ్‌ అర్ధశాన్తమ్‌ 


వాళ్లకు గ్రామంమిద పొలాలమీద అధికారం ఇస్తే చాలా కాలంనుంచి వచ్చే నియమాలకు 
భంగం కలిగి వాళ్లు సరిగా పని చేయరు అని భావం. 

మూ. 1. ఏతేన భృతానామభృతానాం చ విద్యాకర్మభ్యాం భక్తవేతన 
విశేషం చ కుర్యాత్‌. షష్టివేతనస్యాఢకం కృత్వా హిరణ్యానురూపం భక్తం 
కుర్యాత్‌. 

2. పత్త్యశ్వరథద్విపాః సూర్యోదయేె బహిః సంధిదివసవర్ణం 
“శిల్పయోగ్యాః కుర్యుః. తేషు రాజా నిత్యయుక్తః స్యాత్‌. అభీక్షం చైషాం 
శిల్పదర్శనం కుర్యాత్‌. కృతనరేన్హాజ్కం శస్రావరణమాయుధాగారం ప్రవెశయేత్‌. 
అశస్తాశ్చరేయు: అన్యత్ర ముద్రానుజ్ఞాతాత్‌. నష్టం వినష్టం వా ద్విగుణం 
దద్యాత్‌. విధ్వస్తగణనాం చ కుర్యాత్‌. 

3. సార్టికానాంశస్రావరణమన్తపాలా గృహ్హాయు:, సముద్రమవచారయే 
యుర్వా. యాత్రామభ్యుత్తితో వా సేనాముద్యోజయేత్‌. తతో వైదేహకవ్యజ్ఞానాః 
సర్వపణ్యాన్యాయుధీయేభ్యః యాత్రాకాలే ద్విగుణప్రత్యాదేయాని దద్యుః. 
ఏవం రాజపణ్యవిక్రయో వేతనప్రత్యాదానం చ భవతి. 

వ్యా. 1. ఈ విధంగా రాజు భృతులకు (PerManent-servants) అభృతులకు 
(తాత్కాలికకర్మకరులకు 0౭564! servants) వాళ్ల విద్యను, కర్మను పట్టి భక్తం (బత్తెం, 
ఆహారం) లోను, వేతనంలోను విశేషం కనబరుస్తూ ఉండాలి. అరవై పణాల వేతనం 
తీసుకొనేవానికి ఒక ఆఢకం బియ్యం - ఈ విధంగా జీతంగా ఇచ్చే ధనానికి అనుగుణంగా 
భక్తం ఇవ్వాలి. 

2. పూర్ణిమ, అమావాస్య మొదలైన సంధిదివసాలలో తప్ప కాలిబంట్లు. 
అశ్వాలు, గజాలు సూర్యోదయసమయంలో నగరానికి వెలుపల శిక్షణాభ్యాసం (Prac- 
tice in their works) చెయ్యాలి. (శిల్పయోగ్యాః=విచిత్రమైన శస్త్రచర్యాశిక్షలు గ.నా.). 
రాజు ఎల్లప్పుడు కాలిబంట్లు మొదలైనవాళ్లచేత కవాదు చేయించడంలో శ్రద్ద చూపాలి. 
వాళ్ల నేర్పు చాల అధికంగా ఉండేటట్లు చెయ్యాలి. ఆయుధాలను, కవచాలను 
రాజముద్ర వేసి ఆయుధాగారంలో చేర్చాలి. రాజముద్ర ద్వారా అనుజ్ఞ పొందిన 
రక్షకభటాదులు తప్ప మిగిలిన పౌరు లందరూ బైట తిరిగే టప్పుడు ఆయుధా లేవీ 


యోగవృత్తమ్‌ - భృత్యభరణీయమ్‌ 513 


తీసికొని వెళ్లకూడదు. ఆయుధకవచాలలో ఎదైనా పాడయినా,పోయినా అందుకు 
కారణమైనవాడు దానికి రెట్టింపు ఇవ్వాలి. పోయిన ఆయుధాదుల లెక్క జాగర్తగా 
ఉంచాలి. 

3. అంతపాలులు(సరిహద్దులు రక్షించేవాళ్లు) సార్థికులవద్ద (గుంపుగా తిరిగే 
విదేశీయవర్తకులవద్ద) ఉన్న ఆయుధాలు కవచాలు స్వాధీనం చేసుకోవాలి. లేదా వాటికి 
సీళ్లు వేసి తీసికొని వెళ్లడానికి అనుమతించాలి. లేదా రాజు యుద్ధయాత్రకు బయలు 
దేరి సేనను లేవదీయాలి. అప్పుడు వర్తకుల వేషంలో ఉన్న గూఢచారులు 
యాత్రాసమయంలో అవసరమయ్యే అన్ని సరుకులూ ఆ సరుకులు కావలసిన 
సైనికులకు “మీరు తరవాత వీటికి రెట్టింపు ఇవ్వాలి” అని చెప్పి ఇవ్వాలి. ఇలా 
చేయడంవల్ల రాజు దగ్గర నిల్వఉన్న పణ్యాలు ఖర్చు అవుతాయి, యోధులకు ఇచ్చిన 
వేతనం కూడా తిరిగివస్తుంది. 

మూ. 1. ఎవమవేక్షితాయవ్యయః కోశదణ్బవ్యసనం నాప్మోతి. ఇతి 
భక్తవేతనవికల్పః. 

2. శ్లో సత్రిణశ్సాయుధీయానాం వైశ్యాః కారుకుశీలవాః, 

దణ్దవృద్దాశ్చ జానియుః శౌచాశౌచమతనితాః. 


ఇతి కౌటిలీయార్ధశాస్తై యోగనృత్తే పబ్బుమాధికరణే తృతీయో౬ధ్యాయః 
భృత్యభరణీయమ్‌, ఆదితస్రినవతితమః:. 


వ్యా. 1. ఈ విధంగా ఆయవ్యయాలను పర్యవేక్షించుకుంటూ ఉండే రాజు 
కోశం విషయంలోను, సైన్యం విషయంలోను ఆపదను పొందడు. ఇది భక్తానికీ 
వేతనానికీ సంబంధించిన విధానం. 

2. సత్రులు, వేశ్యాస్తీలు, కర్మకారులు, కుశీలవులు, సైన్యంలో ఉన్న 
పెద్దవాళ్లు (SEnIOr army officers) సావధానచిత్తులై సైనికుల శౌచాశౌచాలను (రాజభక్తితో 
ఉన్నారా లేదా అనే విషయాన్ని) తెలుసుకొంటూ ఉండాలి. 

“బాలానందిని” అను కౌెటలీయార్థశాస్తాంధ్రవ్యాఖ్యానంలో యోగవృత్తం అనే 


పంచమాధికరణంలో భృత్యభరణీయం అనే మూడవ అధ్యాయం, ప్రారంభంనుండి 
తొంభఖైమూడవ అధ్యాయం సమాప్తం. 


514 కొటిలీయమ్‌ అర్థళాన్తమ్‌ 


అథ చతుర్గోఒ౭ధ్యాయః 


ద్వినవతితమం ప్రకరణమ్‌ - అనుజీవివృత్తమ్‌ 
(రాజాశితుల నడవడిక) 


మూ. 1. లోకయాత్రావిత్‌ రాజానమ్‌ ఆత్మద్రవ్యప్రకృతిసంపన్నం 
ప్రియహితద్వారేణ ఆశ్రయేత. యం వా మన్యేత - యథాహమాశ్రయేప్పుః 
ఎవమసౌ వినయేప్పుః, ఆభిగామికగుణయుక్త ఇతి, ద్రవ్యప్రకృతిహినమ 
ప్యేనమాశ్రయేత న త్వేవానాత్మసంపన్నమ్‌. అనాత్మవాన్‌ హి నీతిశాస్త్రద్వేషాత్‌ 
అనర్థ్యసంయోగాద్వా ప్రాప్యాపి మహదైశ్వర్యం న భవతి. 

2. ఆత్మవతి లబ్బావకాశః శాస్ర్రానుయోగం దద్యాత్‌. అవిసంవాదాద్ధి 
స్థాన స్టైర్యమవాప్మోతి. మతికర్మసు పృష్టః తదాత్వే చ ఆయత్యాం చ 
ధర్మార్ధసంయుక్తం సమర్థం ప్రవీణవదపరిషద్భీరుః కథయేత్‌. ఈప్పితః పణేత 
- “ధర్మార్ధానుయోగమ్‌ అవిశిష్టిషు బలవత్సంయుక్తేషు దణ్ణధారణం 
మత్సంయోగే తదాత్వే చ దణ్ణధారణమితి న కుర్యాః. పక్షం, వృత్తిం, గుహ్యం 
చ మే నోపహన్యాః. సంజ్ఞయా చ త్వాం కామక్రోధదణ్ణనేషు వారయే 
యమ్‌” ఇతి. 

వ్యా. 1. లోకవ్యవహారం తెలిసినవాడు రాజుకు ప్రియుడు, హితుడు అయిన 
వురుషుని ద్వారా ఆత్మనంవన్నుడం (అత్యుత్తవున్వభావం కలవాడు), 
ద్రవ్యప్రకృతిసంపన్నుడు (అనేకవిధాలైన ఉత్తమము లైన భౌతికవిషయాలు ఉన్నవాడు) 
అయిన రాజును ఆశ్రయించాలి లేదా - “మంచి ఆశ్రయం కావాలని నేను ఎలా 
కోరుకుంటున్నానో అదే విధంగా ఇతడు వినయం (టైనింగ్‌) కావాలని కోరుకుంటున్నాడు. 
దగ్గరకు చేరడానికి తగిన సద్గుణాలు ఉన్నవాడోఅని ఎవరిని గూర్చి అనుకుంటాడో 
అలాంటి రాజు ద్రవ్యప్రకృతిహీనుడైనా, ఆతనిని ఆశ్రయించాలి. అంతే కాని ఆత్మసంపద 
లేనివానిని మాత్రం ఆశ్రయించగూడదు, ఎందువల్ల ననగా ఆత్మసంపద లేనివాడు 
గొప్ప ఐశ్వర్యం పొందినా కూడ నీతిశాస్తంమీద ద్వేషంవల్ల గాని, చెడ్డవాళ్లతో సహవాసంవల్ల 
గాని నశిస్తాడు. 


యోగవృత్తమ్‌ - అనుజీవివృత్తమ్‌ 515 


2. ఆత్మసంపద ఉన్న రాజును ఆశ్రయించిన పిమ్మట అవకాశం వచ్చినప్పుడల్లా 
తన కున్న నీతిశాస్త్రపరిచయాన్ని గూర్చి ఆతనికి తెలిసే టట్లు చెయ్యాలి. ఎందువల్ల 
ననగా - తాను చెప్పినది శాస్త్రవిరుద్ధం కాదు అని నిరూపించిన ట్లయితే అధికారంలో 
స్థిరత్వాన్ని పాందకలుగుతాడు. బుద్ధిబలంచేత నిర్ణయించవలసిన కర్మల విషయంలో 
రాజు అడిగి నప్పుడు తాత్కాలికంగాను, భవిష్యత్తులోను కూడా ధర్మార్థాలకు అనుగుణంగా 
ఉండే తగిన సలహా, మంచి నేర్పుకలవాడు వలె, పరిషత్తును చూచి ఏ మాత్రం జంకూ 
గొంకూ లేకుండా, ఇవ్వాలి. ఆ రాజుకు ఇష్టుడైన తరవాత ఆతనితో- “మంచి గుణాలు 
లేని వాళ్లను నువ్వు ధర్మార్థాలను గూర్చి అడగకూడదు. బలవంతులతో సంబంధం 
ఉన్నవాళ్ల విషయంలో దండప్రయోగం చేయకూడదు. నాకు సంబంధించిన వాళ్ల 
విషయంలో వెంటనే(తొందరపడి) దండప్రయోగం చేయకూడదు. నా పక్షానికి 
(నావైపువాళ్లకి) నా వృత్తికి నా రహస్యానికి ఉపఘాతం కలిగించకూడదు. నువ్వు 
కామంచేత, క్రోధంచేత తొందరపడి దండం విధిస్తూన్నప్పుడు నేను నిన్ను సంజ్ఞలచేత 
(కన్ను మీటడం మొ.) నివారిస్తూంటాను”. అని ఒక విధమైన ఒప్పదం కుదుర్చుకోవాలి. 


మూ. ఆయుక్త ప్రదిష్టాయాం భూమౌ అనుజ్ఞాతః ప్రవిశేత్‌. ఉపవిశేచ్చ 
పార్ట్వతః సంనికృష్ణవిప్రకృష్ణః. పరాసనం, విగృహ్య కథనమ్‌, అసభ్యమ్‌, 
అప్రత్యక్షమ్‌ అశ్రద్దేయమ్‌ అనృతం చ వాక్యమ్‌, ఉచ్చైరనర్మణి హాసం, 
వాతష్టవనే చ శబ్దవతీ న కుర్యాత్‌. మిథః కథనమన్యేన, జనావాదే ద్వన్వకథనం, 
రాజ్ఞో వేషమ్‌ ఉద్ధతకుహకానాం చ, రత్నాతిశయ ప్రకాశాభ్యర్థనమ్‌, ఎకాక్ష్యోష్ట 
నిర్భోగమ్‌, భుకుటికర్మ, వాక్యావక్షేపణం చ బ్రువతి. బలవత్సంయుక్తవిరోధం 
స్రీభిః స్రీదర్శిభిః సామన్తదూతైః ద్వేషాపక్షావక్షిప్తానర్థ్యైశ్చ ప్రతిసంసర్గమ్‌, 
ఎకార్థచర్యాం, సంఘాతం చ వర్జయేత్‌. 

వ్యా. అధికారులు ప్రవేశించడానికి తగిన ప్రదేశంలోనికి ముందుగా రాజానుమతి 
పొంది ప్రవేశించాలి. రాజు ప్రక్క దగ్గరగా కాకుండా, దూరంగా కాకుండా మరొక ఆసనం 
మీద (రాజు కూర్చున్నది కాక మరొకటి) కూర్చోవాలి. రాజు చెప్పినదానిని ఖండిస్తూ 
మాట్లాడకూడదు. అసభ్యమైన (అశ్లీలమైన) మాటలు పలకకూడదు. తాను ప్రత్యక్షంగా 
చూడనిదానిని గూర్చి మాట్లాడకూడదు. నమ్మడానికి శక్యం కానిది, అసత్యమూ అయిన 
మాట పలకకూడదు. నవ్వడానికి కారణం ఏదీ లేనప్పుడు బిగ్గరగా నవ్వకూడదు. 


516 కొటిలీయమ్‌ అర్ధళాన్తమ్‌ 


సశబ్దంగా వాయువిసర్జ్దనం, కాండ్రించి ఉమ్మివేయడం చేయకూడదు. పక్కవానితో 
రహస్యంగా మాట్లాడకూడదు.ఏదో విషయాన్ని గూర్చి చర్చిస్తూన్నప్పుడు విరోధకరమైన 
మాట మాట్లాడకూడదు. రాజు వేషంతో సమానమైన వేషం గాని, ఉద్దతవేషం (కొట్టొచ్చినట్లు 
కనబడే వేషం) గాని, మోసగాళ్ల వేషం కాని ధరించకూడదు. ఎదైన రత్నం కాని, 
ప్రత్యేకమైన అనుగ్రహం గాని, అందరి ముందూ రాజును అడగకూడదు. ఒక కన్ను 
కొట్టడం లేదా మూయడం, పెదవి వంకరచేయడం, కనుబొమ్మలు విరవడం, రాజు 
మాటలాడుచున్నప్పుడు మాటకి అడ్డం రావడం చేయకూడదు. బలవంతులతో సంబంధం 
ఉన్నవాళ్లతో విరోధం పెట్టుకొనగూడదు. స్రీలతోను, ప్రీలను ఎక్కువగా చూచేవాళ్లతోను, 
సామంతరాజుల దూతలతోను, శత్రుపక్షానికి చెందినవాళ్లతోను, పదభ్రష్టులుగా 
చేయబడినవాళ్లతోను, అనర్హ్జానికి హేతువైనవాళ్లతోను, సంబంధం పెట్టుకోవడం గాని 
లిసి పనిచేయడం గాని, కలవడం గాని చేయకూడదు. 

: అహీనకాలం రాజార్థం స్వార్థం ప్రియహితైః సహ, 

పరార్థం దేశకాలే చ బ్రూయాద్దర్మార్థసంహితమ్‌. 

వ్యా. రాజుకు ఉపకరించే విషయాన్ని ఆతని ప్రియులు హితులు ఉన్నప్పుడు 
వాళ్లతో కలిసి వెంటనే రాజుకు చెప్పాలి. తనకు సంబంధించిన విషయాన్ని ఇతరులకు 
సంబంధించిన విషయాన్నీ తగిన దేశమూ కాలమూ చూచుకొని, ధర్మార్థాలకు విరుద్ధం 
కాని విధంగా చెప్పాలి. 
నో, పృష్టః ప్రియహితం బ్రూయాన్నబ్రూయాదహితం ప్రియమ్‌, 

అప్రియం వా హితం బూయాచ్చణ్యతో౬నుమతో మిథః. 

వ్వా. రాజు ఏదైన సలహా అడిగి నప్పుడు ఇష్టమూ హితమూ (లాభకరమూ) 
అయిన మాట చెప్పాలి. హితం కాని అ్రయవాక్యరి పలకకూడదు. అతడు వింటాడు 
అనుకొన్నప్పుడు అతని అనుమతి తీసికొని, Te అప్రియమైనా 
హితమైనదానిని చెప్పాలి. 
శో, తూష్ణీం వా ప్రతివాక్యే ప న వర్ణయేత్‌, 

అప్రియా అపి దక్షాః స్యుస్తద్భావాద్యే బహిష్బుతాః. 

అనర్భ్యాశ్చ ప్రియా దృష్టాశ్చిత్తజ్ఞానానువర్తి నః, 

అభిహాసే స్యష్వభిహ సేద్‌ ఘోరహాసాంశ్చ వర్జయేత్‌. 


యోగవృత్తమ్‌ - అనుజీవివృత్తమ్‌ bye 


వ్యా. లేదా (అప్రియమైన) సమాధానం చెప్పవలసినచ్చినప్పుడు ఏమీ 
మాట్లాడకుండా ఉండాలి. ఆతని శత్రువులు మొదలైనవాళ్లను ఆతని ఎదట 
వర్ణించకూడదు. కొంతమంది ఎంత సమర్భులైనా ఆతని భావంనుండి బహిష్కరింపబడిన 
ట్లయితే అప్రియులే అవుతారు. అందుచేత అలాంటివాళ్ల మాట రాజుముందు 
తీసికొనిరాకూడదు. కొంతమంది అనర్ధం కలిగించేవాళ్లే అయినా ఆతని చిత్తాన్ని 
అనుసరించి ప్రవర్తించే నేర్పు గలవా ళ్లవడంచేత ఆతనికి ఇష్టు లవడం చూస్తున్నాం. 
నవ్వడానికి తగిన సందర్భాలు వచ్చినప్పుడు నవ్వాలి; కాని భయంకరంగా-నవ్వకూడదు. 
శ్జో. పరాత్‌ సంక్రామయేద్దోరం న చ ఘోరం స్వయం (పరే)వదేత్‌, 

తితిక్షేతాత్మనశ్చైవ క్ర్షమావాన్‌ పృథివీసమః. 

వ్యా. ఘోరమైన విషయం రాజుకు చెప్పవలసివచ్చినప్పుడు అది పరులచేత 
చెప్పించాలి; తాను చెప్పకూడదు. తనకు ఎదైనా ఘోరవిషయం సంభవించినప్పుడు 
భూమి వలె ఓర్పుతో సహించాలి. (గ.శా.). రాజు పలికే భయంకరమైన మాటలను 
ఇతరులనుండి వెనుకకు త్రిప్పివేయాలి. అనగా వాటిని అంతగా పట్టించుకొనవద్దు అని 
వాళ్లకు నచ్చచెప్పాలి. ఎన్నడూ తాను ఘోరమైన వాక్కు పలకకూడదు. ఎవరైనా తన 
విషయంలో ఘోరవాక్కు ప్రయోగించినా సహించాలి (కాంగ్లే). 
న్గో ఆత్మరక్షా హి సతతం పూర్వం కార్యా విజానతా, 

అగ్నావివ హి సంప్రోక్తా వృత్తీ రాజోపజీవినామ్‌. 

వ్యా. అన్నీ తెలుసుకొని ముందుగా ఆత్మరక్షణ చేసికోవాలి. ఎందుచేత ననగా 
రాజును ఆశ్రయించినవాళ్ల ప్రవృత్తి అగ్నితో చెలగాటం వంటి దని చెప్పబడింది. 
న్లో, ఎకదేశం దహేదగ్నిః శరీరం వా పరం గతః, 

సపుత్రదారం రాజాతు ఘాతయేద్యర్థయేత వా. 

ఇతి కౌటలీయార్థశాగ్తే యోగవృత్తే పజ్బమాధికరణే చతుర్గోఒధ్యాయః 
అనుజీవివృత్తమ్‌, ఆదితశ్చతుర్నవతితమః. 

వ్యా. పరునిమీద పడిన అగ్ని వాని కొంత దేహాన్ని కాల్చవచ్చు లేదా మొత్తం 
దేహాన్ని కాల్చవచ్చు. కాని రాజు తలుచుకుంటే ఒక మనిషిని భార్యాపుత్రాదిసహితంగా 
నశింపచేస్తాడు లేదా అభివృద్ధిలోనికి తీసికొనివస్తాడు. 

“బాలానందిని” అను కౌటలీయార్థశాస్తాంధ్రవ్యాఖ్యానంలో యోగవృత్తం అనే 


పంచమాధికరణంలో అనుజీవివృత్తం అనే నాలవఅధ్యాయం, ప్రారంభంనుంచి ' తాంభైనాల్గవ 
అధ్యాయం సమాప్తం. 


518 కౌటిలీయమ్‌ అర్థకాస్తమ్‌ 


అధ పఇఖుమోంధ్యాయః. 
త్రినవతితమం ప్రకరణమ్‌ - సమయాచారికమ్‌ 
(నియమాల ప్రకారం నడవడం Proper Behaviour for a Courtier) 


మూ.1. నియుక్తః కర్మసు వ్యయవిశుద్దముదయం దర్భయేత్‌, 


2. ఆభ్యన్తరం, బాహ్యం, గుహ్యం, ప్రకాశమ్‌, ఆత్యయికమ్‌, 
ఉపేక్షితవ్యం వా కార్యం “ఇదమేవమ్‌” ఇతి విశేషయేచ్చ. 

3. మృగయాద్యూతమద్యస్రీషు ప్రసక్తం వానువర్తేత ప్రశంసాభిః. 
ఆసన్నశ్చాస్య వ్యసనోపఘాతే ప్రయతేత. పరోపజాపాతిసంధానోపధి భ్యశ్చ 
రక్షేత్‌. 

4. ఇబ్గితాకారౌ చాస్య లక్షయేత్‌. కామద్వేషహర్షదైన్యవ్యవసాయభ 
యద్వన్వవిపర్యాసమిబ్లీతాకారాభ్యాం హి మన్తసంవరణార్థమాచరన్తి ప్రాజ్ఞాః. 

వ్యా. 1. ఆ యా కర్మలయందు నియుక్తుడైన అధికారి ఆధాయంలో 
ఖర్చులుపోగా లాభం చూపించాలి. | 

2. ఎ కార్యం ఆభ్యంతరమో (దుర్గానికి సంబంధించిన దో) ఎది బాహ్యమో 
(జనపదాదులకు సంబంధించినదో), ఎది రహస్యమో ఎది కాదో, ఎది ఆత్యయికమో 
(వెంటనే చూడదగినదో) ఏది కొంతకాలం ఉపేక్షించదగినదో అలాంటికార్యాన్ని గూర్చి 
“ఇది ఇట్లు అని స్పష్టంగా (వ్రాతపూర్వకంగా) విశదీకరించాలి. 

3. వేటయందు, మద్యపానమునందు, స్రీలయందు ఆసక్తుడైన రాజును 
ప్రశంసిస్తూ అనుసరించి ఉండాలి. (అనుకూలంగా మాట్టాడాలి). అతనికి బాగా దగ్గర 
అయినప్పుడు ఈ వ్యసనాలను తొలగించడానికి ప్రయత్నించాలి. శత్రువులు చేసే 
ఉవజావం (భేదం) నుంచి, వంచననుంచి, ఉవరధి (రవాన్యంగా కా క్ట 
రసప్రయోగాదులనుండి) రాజును రక్షిస్తూ ఉండాలి. 

4. రాజుయొక్క ఇంగితాన్ని (మామూలుగా లేని చేష్టలను), ఆకారాన్ని 
(ముఖరాగాదులను) పరీక్షించి తెలుసుకోవాలి. ఎందువల్ల ననగా -బుద్ధిశాలులు 
మనస్సులో ఉన్న ఆలోచనలు కప్పిపుచ్చడం కోసం తమ ఇంగితాకారాలచేత ఇష్టం 


యోగవృత్తమ్‌ - నమయాబారికమ్‌ sig 


అనిష్టం, సంతోషం-దైన్యం, దృఢనిశ్చయం-భయం అనే ద్వంద్వాలలో ఒకదానిని 
మరొక విధంగా ప్రదర్శిస్తూంటారు. 

మూ. 1. దర్శనే ప్రసీదతి. వాక్యం ప్రతిగృహ్హాతి. ఆసనం, దదాతి. 
వివ్త్తో దర్భయతే; శజ్కాస్ట్రానే నాతిశజ్కతే. కథాయాం రమతే. పరజ్ఞాప్యేష్వ పేక్షతే. 
పథ్యముక్తం సహతే. స్మయమానో నియుజ్షే హస్తేన స్పృశతి. శాఘ్యే న 
ఉపహసతి. పరోక్ష గుణం టబ్రవీతి. భక్ష్యేషు స్మరతి. సహవిహారం 
యాతి.వ్యసనె ఒభ్యవపద్యతే. తద్భక్తాన్‌ పూజయతి. గుహ్యమాచష్టే. మానం 
వర్థయతి. అర్థం కరోతి. అనర్థం ప్రతిహన్తి. ఇతి తుష్టజ్ఞానమ్‌. 

2. ఏతదేవ విపరీతమతుష్టస్య. భూయశ్చ వక్ష్యామః- సందర్శనే 
కోపః, వాక్యస్య అశవణప్రతిషేధే, ఆసనచక్షుషోరదానమ్‌, వర్ణస్వరభేదః, 
ఎకాక్షిభ్రుకుట్యోష్టనిర్భోగః, స్వేదశ్చ, శ్వాసస్మితానామస్తానోత్పత్తి:, పరిమన్ర 
అమ్‌, అకస్మాత్‌ వ్రజనమ్‌, వర్ధనమ్‌ అన్యస్య, భూమిగాత్రవిలేఖనమ్‌, అన్య 
స్యోపతోదనమ్‌, విద్యావర్ణదేశకుత్సా, సమనిస్టా, ప్రతిదోషనిన్దా, ప్రతిలోమస్తవః, 
సుకృతానవేక్షణం,దుష్కృతానుకీర్తనమ్‌, పృష్టావధానమ్‌, అతిత్యాగః, మిథ్యాభి 
భాషణమ్‌, రాజదర్శినాం చ తద్వృత్తాన్యత్వమ్‌. 

వ్యా. 1. దర్శనం' అయి నప్పుడు (కనబడి నప్పుడు) సంతోషిస్తాడు. చెప్పిన 
మాట వింటాడు. ఆసనం ఇస్తాడు. రహస్యప్రదేశంలో దర్శనం ఇస్తాడు. శంకించవలసిన 
పరిస్థితులలో కూడ ఎక్కువ శంకించడు. సంభాషణలో ఆసక్తి చూపుతాడు. ఇతరులు 
ఎదైనా నివేదించడానికి వచ్చి నప్పుడు కూడ ఇతడు (ఇష్టుడు) అక్కడనే ఉండడాన్ని 
అంగీకరిస్తాడు (గ.శా.). కాంగ్లే “పరిజ్ఞాప్యేషు” అనే పాఠం గ్రహించి ఆతడు నివేదించే 
విషయాలలో ఆదరం చూపుతాడు అని అర్థం వివరించాడు. ఏదైనా హితం బోధించి 
నప్పుడు సహిస్తాడు (కాదనడు). “ఫలానా పని చెయ్యి” అన్ని నవ్వుతూ ఆజ్ఞాపిస్తాడు. 
హస్తంచేత స్పృశిస్తాడు. శ్రాఘించదగిన విషయంలో పరిహసించడు (కాంగ్లే). “శ్తాఘ్యేన 
అని పదచ్చేదంచేత శ్లాఘించదగిన పని చేసినందుకు వాని ఎదుటనే పరిహాసం చేస్తాడు 
(గ.శా.). పరోక్షంలో గుణాలను మెచ్చుకుంటాడు. భక్ష్యాలలో స్మరిస్తాడు. (ఎదైనా 
భక్షించే టప్పుడు అతడు కూడా ఉంటే బాగుండును అని స్మరించి పిలిపిస్తాడు). కలిసి 
విహారానికి వెడతాడు. కష్టాలు వచ్చినప్పుడు ఆదుకుంటాడు. వానియందు భక్తి 


520 కౌటిలీయమ్‌ అర్థశాస్తమ్‌ 


కలవాళ్లను గౌరవిస్తాడు. రహస్యం చెపుతాడు. గౌరవం పెంచుతాడు.ధనం ఇస్తాడు లేదా 
కావలసిన పని చేస్తాడు. అనర్జాన్ని తొలగిస్తాడు. ఇది రాజు తన విషయంలో 
సుముఖంగా ఉన్నాడు అని గ్రహించడానికి ఉపయోగించే అంశాలు. 

2. మంత్రి మొదలైన సేవకుల విషయంలో సంతుష్టుడు కాని రాజుయొక్క 
ప్రవర్తన పైన చెప్పిన దానికి విపరీతంగా ఉంటుంది. ఇంకా కొన్ని విషయాలు చెప్తాం- 
చూడగానే కోపంగా ఉండడం, మాట వినకపోవడం లేదా మధ్యలో, మాటలాడవద్దని 
నిషేధించడం, ఆసనం ఇవ్వకపోవడం,ఆతని వైపు చూడకపోవడం, ముఖాదుల 
రంగులోను స్వరంలోను మార్పు, ఓర చూపు, కనుబొమ్మల విరుపు, పెదవి విరుపు, 
చెమట, కారణం లేకుండా శ్వాస దీర్భంగా పీల్చడం, చిరునవ్వు నవ్వడం, పక్కవానితో 
ఆలోచన చేయడం, అకస్మాత్తుగా వెళ్లిపోవడం, మరొకనికి అభివృద్ధి కలిగించడం, 
నేలమీద దేహంమీద గోళ్లతో గీస్తూ ఉండడం, మరొకనిని వీనికి విరుద్ధంగా ప్రేరేపించడం, 
వాని విద్యను వర్గాన్ని దేశాన్ని నిందించడం, వానితో సముడైనవానిని నిందించడం, 
ప్రతీదోషాన్ని ఉట్టంకిస్తూ నిందించడం, వీనికి ప్రతికూలుడుగా ఉన్నవానిని మెచ్చుకోవడం, 
ఇతడు చేసిన మంచి పనిని గుర్తించకపోవడం, చెడ్డపనులను ఏకరవు పెట్టడం, అతడు 
తిరిగివెళ్లిపోతూన్నప్పుడు వాని వెనుకవైపు చూడడం, ఎన్ని మాట్లు వచ్చినా ఏదో ఒక వంక 
చెప్పి పంపివేయడం, అసత్యం చెప్పడం (కాంగ్లే) మనస్సులో సరియైన భావం లేకుండా 
మాటలాడడం, ఎక్కువగా రాజును కలిసే వాళ్లల్లో వీని విషయంలో వేరు వేరు విధాలైన 
ప్రవృత్తి ఉండడం (ఇవి రాజు అప్రసన్నుడుగా ఉన్నా డని తెలుసుకొనడానికి గుర్తులు). 

మూ. 1. వృత్తివికారం చావేక్షేతాప్యమానుషాణామ్‌. 


2. అయముచ్చైః సిజ్బతీతి కాత్యాయనః ప్రవవ్రాజ. 
. క్రొఇష్టోఒపసవ్యమ్‌ ఇతి కణిజ్కో భారద్వాజః. 

. తృణమితి దీర్ధశ్చారాయణ:. 

. శీతా శాటీతి ఘోటముఖః. 

. హస్తే ప్రత్యాక్షీదితి కిల్చల్క:. 

. రథాశ్వం ప్రాశంసీదితి పిశునః. 


. ప్రతిరవణే శునః పిశునపుత్రః ఇతి. 


వ్యా. 1. మనుష్యభిన్నము లైన పశుపక్ష్యాదుల ప్రవర్తనలోని వికారాన్ని కూడ 

పరీక్షిస్తూ ఉండాలి. ఇంక మనుష్యుల ప్రవృత్తిలోని వికారం మాట చెప్పాలా అని భావం. 

2. ఇతడు నామీద పడే టట్లు ఎత్తుగా నీళ్లు చల్లుచున్నాడు అని తెలుసుకొని 
కాత్యాయను డనే మంత్రి రాజును విడిచి వెళ్లిపోయాడు. ఆ కథ ఇది -పూర్వం 
పౌండ్రదేశంలో సోమదత్తు డనే రాజు తన కుమారు డేదో అపరాధం చేయగా వానిని 
కారాగారంలో బంధించా లని మంత్రి అయిన కాత్యాయనునితో ఆలోచించాడు. ఈ 
విషయం ఇంగితాకారాలచేత ఆ పుత్రుని పక్షంవాళ్లు తెలుసుకొని వానిని మరొకచోటికి 
తీసికొనిపోయారు. ఈ మంత్రం బైటపెట్టినవాడు మంత్రియే అనే అభిప్రాయంతో 
ఆతనిని వధించవలసిందిగా రాజు సేవకులను ఆజ్ఞాపించాడు. ఆ ఆజ్ఞను గూర్చి 
రహస్యంగా విన్న ఒక నీళ్లు చల్దేవాడు కాత్యాయనుడు వస్తూన్నప్పుడు నీళ్లు పైకి పడే 
టట్లు చల్లడం ప్రారంభించాడు. నామీద నీళ్లు ఎక్కడ పడతాయో అనే భయంచేత 
నిన్నటివరకు నీళ్లు చాల జాగర్తగా చల్లేవాడు, ఈనాడు ఈ విధంగా నామీద పడే టట్లు 
చల్లుతున్నాడు; ఈతని ప్రవర్తనలోని వికారం చూస్తే ఎదో రాజకోపకారణం ఉండి 
ఉంటుంది అని గ్రహించి అతడు రాజును విడిచి వెళ్లిపోయాడు. 

3. క్రొంచపక్షి అపసవ్యంగా వెళ్లడం చూచి భరద్వాజగోత్రుడైన కణింకుడు 
రాజును విడిచి వెళ్ళిపోయాడు. ఆ కథ ఇది - పూర్వం కోసలదేశంలో కణింకు డనే 
అర్థశాగస్రపండితుడు పరంతపు డనే రాజును ఆశ్రయించుకొని ఉండేవాడు. అతడు 
రాజగృహానికి వచ్చినప్పుడల్లా ప్రతిరోజూ క్రౌంచపక్షి ప్రదక్షిణంగా (ఎడమనుంచి 
కుడివైపు) వెళ్ళేది. ఒకనాడు రాజు అంతఃపురంలో ఉండగా కణింకుడు రావడంచేత 
రాజుకు కోపం వచ్చి అతనిని నిందించాడు. ఆ నిందను విన్న క్రాంచపక్షి కణింకునికి 
అపసవ్యంగా వెళ్ళింది. దానిని పట్టి రాజుకు తనమీద కోపం వచ్చిన దని ఊహించుకొని 
కణీంకుడు రాజును విడిచి వెళ్లిపోయాడు. 

4. గడ్డిపరక అని తెలుసుకొని చారాయణగోత్రుడైన దీర్చుడు రాజును విడచి 
వెళ్లిపోయాడు. ఆ కథ ఇది - పూర్వం మగధదేశంలో ఒక బాలుడైన రాజకుమారుడు 
రాజయ్యాడు. ఆతని ఆచార్యుడైన దీర్చుడు ఆతని తండ్రికి చాల ప్రియుడైన పండితుడు. 
ఆతడు వచ్చి నప్పు డల్లా రాజమాత తన భర్తమీద ఉన్న గౌరవంచేత ఆతనికి 
ప్రత్యుత్గానాదుల ద్వారా చాల మర్యాదలు చేస్తూండేది. వయస్సు వచ్చిన తరవాత ఆ 
రాజుకు తన తల్లి ఆ దీర్గునికి ఆ విధంగా ఉపచారం చేయడం నచ్చలేదు. ఒకరోజున- 
“ఈ బ్రాహ్మణునికి ఇంతగా ఎందుకు ఉపచారం చేస్తున్నావు? అని తల్లిని అడిగాడు. 


522 కౌట్‌ిలీయమ్‌ అర్థశొన్రమ్‌ 


“ఇతడు మన ఆచార్యుడు; గొప్ప పండితుడు. నీ తండ్రికి చాల ఇష్టమైనవాడు. 
అందుచేత నువ్వుకూడా ఈయనను గౌరవించాలి. నువ్వు అన్నం వస్త్రం మొదలైనవి 
ఇస్తూ ఈయనను పూజించాలి” అని తల్లి చెప్పింది. ఆ మాటలు విని అతడు వెంటనే 
అన్నంమీద గడ్డి కప్పి దీర్చునికి ఇచ్చాడు, దానితో “ఇతనికి నామీద ఆదరం లేదు” అని 
దీర్చుడు ఆతనిని విడచి వెళ్లిపోయాడు. 

5. ఘోటముఖు డనే ఆచార్యుడు వస్త్రం చల్లగా ఉండడం చూచి రాజును 
విడిచి వెళ్లిపోయాడు. ఆ కథ ఇది- అవంతిదేశంలో ఘోటముఖుడనే పండితుడు 
అంశుమంతు డనే రాజుయొక్క పుత్రునికి నీతివిద్య ఉపదేశిస్తూ అక్కడ నివసించేవాడు. 
ఒకనాడు రాజుకు ఆ ఘోటముఖునిమీద చాల కోపం వచ్చింది. గురుభక్తి గల ఆ 
రాజపుత్రుడు ఎదో విధంగా గురువును రక్షించడం కోసం - స్నానం చేసి రోజూ 
కంఠంమీద వేసికొని వచ్చే వస్త్రాన్ని చల్లగా ఉన్న దని కంఠంమిద ధరించకుండా చేతితో 
పట్టుకొని గురువుదగ్గరకి వచ్చాడు. ఇది ఎదో రాజకోపసూచకం అని గ్రహించి 
ఘోటముఖుడు ఆ నగరం విడిచి వెళ్లిపోయాడు. 

6. ఏనుగ నీళ్లు చల్లిం దని కింజల్కుడు రాజును విడిచిపోయాడు. ఆ కథ 
ఇది- కింజల్కు డనే ఒక ఆచార్యుడు వంగదేశరాజైన శతానందుణ్డీ ఆశ్రయించుకొని 
ఉండేవాడు. అతడు ప్రతిరోజూ రాజప్రాసాదానికి వచ్చి నప్పుడు రాజు ఎక్కే ఏనుగు 
ఆతనిని ఒకవిధంగా పలకరిస్తూండేది. అతడు కూడ దానిని లాలనచేసి లోపలికి 
వెడుతూండేవాడు. ఒక రోజున ఆ గజాన్ని ఎక్కిన రాజు ఆ ఆచార్యునివిషయంలో 
ద్రోహం తలపెట్టాడు. ఆ విషయం తెలుసుకొన్న ఎనుగ తొండం నిండా నీళ్లు నింపుకొని 
ఆ ఆచార్యుణ్జీ తడిపివేసింది. దానిని పట్టి రాజుకు తనమీద ఎదో ఆగ్రహం కలిగిం దని 
గ్రహించి కింజల్కుడు అక్కడినుండి వెళ్లిపోయాడు. 

7. రథానికి కట్టిన గుజ్టాన్ని ప్రశంసించాడు అని పిశునుడు రాజును విడిచి 
వెళ్లిపోయాడు. పిశును డనే ఆచార్యుడు ఉజ్జయినీరాజైన ప్రద్యోతుని పుత్రుడైన 
పాలకునికి నీతివిద్య నేర్చాడు. చదువు పూర్తి అయిపోయిన తరవాత పిశునుని కిచ్చిన 
ధనం అంతా అపహరించా లని రాజు ఆలోచించాడు. ఈ విషయం విన్న రాజపుత్రుడు 
ఆచార్యునికి ద్రోహం కలగకూడ దని నిర్ణయించుకొని మంచి గుజ్జం కట్టిన రథంమీద 
ఆచార్యుడి దగ్గరికి వెల్లి “ఈ గుజ్జం రోజుకు ముప్పై యోజనాలు ప్రయాణం చేయ 
గలదు” అని ప్రశంసించాడు. ఇది తనను వెళ్లిపామ్మని సూచన అని గ్రహించి పిశునుడు 
అక్కడినుండి వెళ్లిపోయాడు. 


యోగవృత్తమ్‌ - నమయాచారికమ్‌ 523 


8. కుక్క తనకు ఎదురుగా తిరిగి మొరగడం విని పిశునపుత్రుడు రాజును 
విడచి వెళ్లిపోయాడు. ఆ కథ ఇది-పిశును డనే ఆచార్యుని పుత్రుడు బాల్యంలోనే 
సకలనీతిశాస్తతత్తాలు తెలిసికొని ఒక రాజు దగ్గర ఉన్నాడు. రాజు కూడ ఇతడు మంచి 
విద్వాంసుడు అని ఆతనికి అనుకూలుడుగానే ఉన్నాడు. ఒకనాడు రాజుకు ఒక 
ఆలోచన వచ్చింది-“'ఇతడు ఇంకా బాలుడు; మంత్రిపదవికి తగినవాడు కాడు. తగిన 
వయస్సు వచ్చేవరకు ఇతనిని బంధించి సంరక్షించాలి. అలా చేయకపోతే మరొక చోటికి 
వెళ్లిపోతాడు.” ఆ ఆలోచన విన్న కుక్క పిశునపుత్రుని ఎదుట మొరగడం ప్రారంభించింది. 
ఇది ఎదో రాజచిత్తవికారాన్ని సూచిస్తూన్నది అని గ్రహించి అతడు వెంటనే అక్కడినుండి 
వెళిపోయాడు. (ఈ కథలు గణపతిశాస్రిగారి వ్యాఖ్యలో ఉన్నాయి). 

మూ.1. అర్ధమానావక్షేపే చ పరిత్యాగః. స్వామిశీలమ్‌, ఆత్మనళ్ళ్చ 
కిల్చిషముపలభ్య వా ప్రతికుర్వీత.మిత్రముపకృష్ణం వాస్య గచ్చేత్‌. 

2. శ్లో తత్రస్లో దోషనిర్భాతం మిత్రైర్శర్తరి చాచరేత్‌, 

తతో భర్తరి జీవేద్వా మృతే వా పునరావ్రజేత్‌. 


ఇతి కౌటలీయార్ధశాప్రే యోగవృత్తే పజ్బుమాధికరణే పజ్బమో౭ ధ్యాయః 
సమయాచారికమ్‌, ఆదితః పజ్బనవతితమః. 


వ్యా. 1. అర్జానికీ, మానానికీ భంగం కలిగినప్పుడు ఆ రాజును విడిచివేయాలి. 
లేదా రాజుయొక్క స్వభావాన్ని తనవల్ల జరిగిన అపరాధాన్ని పర్యాలోచించి,రాజును 
విడవకుండా, తగు విధంగా ప్రతిక్రియ చేసుకోవాలి. లేదా తన ప్రభువుకు సంనిహితుడైన 
ఆతని మిత్రుణ్ణి ఆశ్రయించాలి. ఆతని ద్వారా రాజుకు తనయందు కలిగిన కోపాన్ని 
ఉపశమింపచెయ్యాలి అని అర్థం. 

2. దుర్గంలోనే ఉంటూ మిత్రుల ద్వారా రాజు విషయంలో తన వల్ల జరిగిన 
అపరాధానికి ప్రతిక్రియ చేసుకోవాలి. తరవాత ప్రభువు జీవించి ఉన్నా ఆతని మరణా 
నంతరమైనా తిరిగి స్వస్థానానికి రావాలి. 

“బాలానందిని” అను కౌాటలీయార్థశాస్తాంధ్రవ్యాఖ్యానంలో యోగవృత్తం అనే 

పంచమాధికరణంలో సమయాచారికం అనే పంచమాధ్యాయం, ప్రారంభంనుంచి తొంభైఐదవ 
అధ్యాయం సమాప్తం. 


524 కౌటిలీయమ్‌ అర్థశాస్తమ్‌ 
అథ షవ్టో౭ధ్యాయః: 


చతుర్నవతిపజ్వునవతితమే ప్రకరణే - రాజ్యప్రతిసంధానమెకైశ్వర్యం చ 
(రాజ్యం కొనసాగుట, ఒకే ప్రభుత్వం కొనసాగుట. Continuance of the 


Kingdom, Continuous Sovereignty) 


మూ.1. రాజవ్యసన మేవ మమాత్యః ప్రతికుర్వీత. ప్రాగేవ మరణాబాధ 
భయాత్‌ రాజ్ఞః ప్రియహితోపగ్ర హేణ మాసద్విమాసానన్తరం దర్శనం స్థాపయేత్‌- 
“దేశపీడాపహమ్‌, అమిత్రాపహమ్‌, ఆయుష్యం పుత్రీయం వా కర్మ రాజా 
సాధయతి" ఇత్యపదేశేన రాజవ్యల్ఞానమనురూపవేలాయాం ప్రకృతీనాం 
దర్భయేత్‌; మిత్రామిత్రదూతానాం చ. తైశ్చ యథోచితాం సంభాషామ్‌ 
అమాత్యముఖో గచ్చేత్‌. దౌవారికాన్తర్వంశికముఖశ్చ యథోక్తం రాజప్రణిధి 
మనువర్తయెత్‌. అపకారిషు చ హేడం ప్రసాదం వా ప్రకృతికాన్తం దర్శయేత్‌. 
ప్రసాదమేవ ఉపకారిషు. 


2. ఆప్తపురుషాధిష్టితౌ దుర్గప్రత్యన్తస్థా వౌ కోశదణ్దావే కస్టా కారయేత్‌; 
కుల్యకుమారముఖ్యాంశ్చ అన్యాపదేశేన. 

వ్యా. 1. రాజుకు కొంచెం కాలంలో మరణం రానున్నది అని తోచినప్పుడు 
అమాత్యుడు దానికి తగిన ప్రతిక్రియ (ముందు జాగ్రత్త) ఈ విధంగా చెయ్యాలి. మరణ 
భాధ రాక మునుపే రాజుకు ప్రియులైన వాళ్లనీ, హితులైనవాళ్లనీ కూడగట్టుకొని- “రాజు 
దేశపీడ తొలగించడానికి శత్రువులను నశింపచేయడానికి, ఆయుర్దాయం వృద్ధిపాందడానికి 
లేదా పుత్రులు కలగడానికి కర్మలు చేస్తున్నాడు” అనే మిషచేత మాసానికి లేదా రెండు 
మాసాలకు ఒక సారి రాజుగారి దర్శనం ప్రకృతులకు మిత్రుల దూతలకు, అమిత్రుల 
దూతలకు తగిన సమయంలో, అనగా స్పష్టంగా గుర్తించడానికి శక్యం కాని, వెలుతురు 
తక్కువగా ఉన్న, సమయంలో, రాజు వలె ఉన్న ఒక వ్యక్తిని కూర్చుండబెట్టి (రాజుగారు 
దర్శనం ఇస్తున్నారు అని చెప్పి) దర్శనం చేయించాలి. “ఆ రాజు” వాళ్లతో స్వయంగా 
మాట్లాడకుండా అమాత్యుల ద్వారా తగు విధంగా సంభాషణ చెయ్యాలి. రాజు ప్రతి 


యోగవృత్తమ్‌ - రాజ్ఞావతినంధానమ్‌ 525 


రోజూ చేయవలసిన పనులను ఆ యా దివససమయాలలో ద్వారపాలకుల ద్వారా, 
అంత:పురాధికారుల ద్వారా నిర్వర్తించాలి. ప్రకృతులకు ఇష్టం అయే విధంగా అపకారం 
చేసినవాళ్ల విషయంలో అనాదరం గారి అనుగ్రహం గాని చూపించాలి. ఉపకారం 
చేసినవాళ్ల విషయంలో అనుగ్రహం మాత్రమే ప్రదర్శించాలి. 

2. దుర్గంలోను, సరిహద్దులలోను ఉన్న కోశాన్ని, సైన్యాన్నీ ఆప్తపురుషుల 
పర్యవేక్షణలో ఒక చోటికి చేర్చాలి. అదే విధంగా ఏదో ఒక వంక పెట్టి ఉత్తమవంశంలో 
పుట్టినవాళ్లను రాజకుమారులను, ప్రధానులైన అధికారులను కూడ ఒక-చోటికి చేర్చాలి. 

మూ. 1. యశ్చ ముఖ్యః పక్షవాన్‌ దుర్గాటవీస్టో వా వైగుణ్యం భజేత 
తముపగ్రాహయెత్‌, బహ్వాబాధాం వా యాత్రాం (పేషయేత్‌, మిత్రకులం వా. 

2. యస్మాచ్చ సామన్తాదాబాధం పశ్యేత్‌ తమ్‌ ఉత్సవవివాహహస్తిబన్ద 
నాశ్వపణ్యభూమిప్రదానాపదేశేన అవగ్రాహయేత్‌, స్వమిత్రేణ వా. తతః 
సంధిమదూష్యం కారయేత్‌. 

3. ఆటవికామితైర్వా వైరం గ్రాహయెత్‌. తత్కులినమవరుద్ధం వా 
భూమ్యేకదేశేన ఉపగ్రాహయేత్‌. 

4. కుల్యకుమారోపగ్రహం కృత్వా వా కుమారమభిషిక్తమేవ దర్శయెత్‌. 
దాణ్గకార్మికవద్వా రాజ్యకజ్బకానుద్భృత్య రాజ్యం కారయేత్‌. 

5. యది వా కళ్చిన్ముఖ్యః సామన్హాదీనామన్యతమః కోపం భజేత 
తమ్‌-“ఎహి రాజానం త్వాం కరిష్యామి” ఇత్యావాహయిత్వా ఘాతయేత్‌. 
ఆపత్రతీకారేణ వా సాధయేత్‌. | 

వ్యా. 1. దుర్గంలో గాని (గ.శా.) రాష్ట్రసరిహద్దులలో గాని (కాంగ్లే), అరణ్యంలో 
గాని ఉన్న ఏ ముఖ్యాధికారియైనా పక్షబలం కలవాడై ఉండి ఎమైనా వికారం చూపిన 
ట్లయితే వానితో మంచితనం చేసుకోవాలి. లేదా అనేకమైన సంకటాలు కలగడానికి 
అవకాశా లున్న యాత్రకు (దూరదేశం) పంపాలి. లేదా మిత్రుని దగ్గరికి పంపాలి. 

2. ఎవరైనా సామంతరాజు బాధ కలిగిస్తా డనే శంక కలిగినప్పుడు ఆతనిని 
ఉత్సవం, వివాహం, గజాలను పట్టుకొనడం, గుజ్బాలు కొనే స్థానం, భూమి ఇవ్వడం 
మొదలైన వంకమీద లేదా వాని మిత్రుని ద్వారానే వశం చేసుకోవాలి. తరవాత ఆతనితో 
ఎనాటికీ విచ్చేదం కలిగించడానికి శక్యం కాని సంధి చేసుకోవాలి. 


526 కొటిలీయమ్‌ అర్థశౌస్తమ్‌ 


3. లేదా ఆ సామంతునికి ఆటవికులతో గాని, శత్రువులతో గాని వైరం 
కలిగేటట్లు చెయ్యాలి. లేదా ఆ సామంతుని వంశానికి చెందినవానిని గాని, అవరుద్దుణ్ణి 
(తండ్రితో పడని వాని పుత్రుణ్ణి గాని), రాజ్యంలో కొంత భాగం నీకిస్తాం అని ప్రలోభపెట్టి 
వాని ద్వారా ఆ సామంతరాజును వశం చేసుకోవాలి. 

4. (ఇంతవరకు చెప్పినది రాజు మరణించడానికి పూర్వం చేయవలసిన 
పనులు. రాజు మరణించిన ట్లయితే ఆ వార్త వెంటనే పైకి పొక్కనీయకుండా) - 
రాజవంశీయుల్సి, కుమారుల్ని (ఇతర రాజపుత్రులను) ప్రధానాధికారులను ఒప్పించి 
ఒక రాజకుమారుడికి రాజ్యాభిషేకం చేసివేసి తరవాతనే ఆతనిని ప్రకృతులకు చూపించాలి. 
దాండకార్మికప్రకరణంలో చెప్పిన విధంగా రాజ్యకంటకాలను (రాజ్యంలో బాధలు 
సృష్టించేవాళ్ల నందరినీ) పెకిలించివేసి (రాజపుత్రునిచేత) రాజ్యం చేయించాలి. 

5. సామంతాదులలో ముఖ్యుడైనవాడు ఎవరైనా తిరుగుబాటు చేస్తే - 
“నిన్ను రాజును చేస్తాను; రా” అని పిలిపించి చంపించాలి. లేదా (అతడు అలా పిలిచినా 
రాకపోతే) ఆపత్రతీకార పద్ధతులు (ఆపదలను తొలగించుకొనే పద్ధతులు) ఉపయోగించి 
వానిని అణగద్రొక్కాలి. 

మూ. 1. యువరాజే వా క్రమేణ రాజ్యభారమారోప్య రాజవ్యసనం 
ఖ్యాపయేత్‌. 

2. పరభూమౌ రాజవ్యసనే మిత్రేణ అమిత్రవ్యజ్ఞునేన శత్రోః 
సంధిమవస్థాప్య అపగచ్చేత్‌. సామన్హాదీనామన్యతమం వాస్య దుర్గి స్థాపయిత్వా 
అపగచ్చేత్‌. కుమారమభిషిచ్య వా ప్రతివ్యూహేత. పరేణాభియుక్తో వా యథో 
క్రమాపత్రతీకారం కుర్యాత్‌. 

3. ఎవమేకైశ్వర్యమమాత్యః కారయేదితి కౌటల్యః. 

4. నైవమితి భారద్వాజః. ప్రమియమాణే వా రాజని అమాత్య: 
కుల్యకుమారముఖ్యాన్‌ పరస్పరం ముఖ్యేషు వా విక్రామయేత్‌. విక్రాన్తం 
ప్రకృతికోపేన ఘాతయేత్‌. కుల్యకుమారముఖ్యానుపాంశుదళ్ళేన వా 
సాధయిత్వా స్వయం రాజ్యం గృహ్హీయాత్‌. రాజ్యకారణాద్ధి పితా పుత్రాన్‌ 
పుత్రాశ్చ పతరమభిదృహ్యాన్తి; కిమబ్ల పునరమాత్యప్రకృతిర్హి ఏకప్రగ్రహో 


యోగవృత్తమ్‌ - రాజ్యవ్రతినంధానమ్‌ 527 


రాజ్యస్య. తత్‌ స్వయముత్ధితం నావమన్యేత. స్వయమారూఢా హి స్త్రీ 
త్యజ్యమానా అభిశపతీతి లోకప్రవాదః. 

5. శ్లో. కాలశ్చ సకృదభ్యేతి యం నరం కాలకొజ్‌క్షిణమ్‌, 

దుర్లభః స పునస్తస్య కాలః కర్మచికీర్షతః. 

వ్యా. 1. (రాజు ఉండగానే ఒక కుమారుణ్ణి యువరాజుగా చేసి ఉన్నట్లయితే) 
ఆ యువరాజుకు రాజ్యభారం మెల్ల మెల్లగా అప్పగించి, తరవాత రాజమరణాన్ని గూర్చి 
అందరికీ చెప్పాలి. 

2. శత్రువు భూమిలో (అనగా శత్రురాజ్యంలో యుద్ధంలో) రాజు మరణించిన 
ట్లయితే తన రాజుకు మిత్రుడైన మరొక రాజును శత్రు వని చెప్పి, ఆతనితో, (తన 
రాజును చంపిన) శత్రువునకు సంధిచేయించి తాను వెనుకకు వచ్చివేయాలి. లేదా వాని 
(శత్రువురాజాయొక్క) దుర్గంలో సామంతాదులలో ఒకనిని ఉంచి, తాను బైటకు (తన 
రాజ్యంలోనికి) వచ్చివేయాలి. లేదా రాజకుమారునికి పట్టాభిషేకం చేసి ఆ శత్రువును 
ఎదిరించాలి. శత్రువు తనమీదికి యుద్దానికి వస్తే చెప్పబడిన విధంగా (వెనుక చెప్పబడిన 
విధంగా, ముందు చెప్పబోవు విధంగా) ఆపదలకు ప్రతిక్రియ చేసుకోవాలి. 

3. ఈ విధంగా అమాత్యుడు ఒకే రాజపుత్రుని క్రింద రాజ్యం అంతా ఉండే 
టట్లు చెయ్యాలి అని కౌటల్యుని అభిప్రాయం. 

4. “ఇది యుక్తం కాదు” అని భారద్వాజుడు అంటాడు. రాజు మరణించ 
నున్నప్పుడు అమాత్యుడు రాజవంశానికి చెందినవాళ్లకీ, రాజకుమారులకీ, ముఖ్యులైన 
అధికారులకీ మధ్య కలహం పుట్టించి ఒకరి నొకరు నశింపచేసికొనే టట్టు చెయ్యాలి. 
లేదా ముఖ్యాధికారుల విషయంలో కుల్యకుమారాదులు ఎదురు తిరిగే టట్లు 
చెయ్యాలి. పరాక్రమించినవానిని, ప్రకృతులలో ప్రకోపం కలిగించి చంపివేయాలి. లేదా 
రాజవంకీయులను, రాజకుమారులను, అధికారప్రముఖులను రహస్యోపాయాలచేత 
చంపించి తాను రాజ్యం వశం చేసుకోవాలి. రాజ్యం కోసం తండ్రి పుత్రుల్నీ, పుత్రులు 
తండ్రినీ, చంపిస్తారు కదా? అలాంటప్పుడు రాజ్యాన్ని అంతనీ ఒంటరిగా నడిపించే 
అమాత్యుడనే ప్రకృతి రాజ్యాన్ని అపహరించడంలో తప్పు ఎముంది? అందుచేత 
అమాత్యుడు అప్రయత్నంగా వచ్చిన రాజ్యాన్ని అవమానించకూడదు(కాదనకూడదు). 
స్వయంగా వచ్చి మీద పడిన స్ర్తీని విడిచిపెడితే ఆమె శపిస్తుం దని లోకంలో సామెత 
ఉన్నది. అదే విధంగా లక్ష్మి వస్తూన్నప్పుడు కాదనకూడదు అని భావం. 

5. “కాలంకోసం వేచి ఉన్న మనిషికి ఆ కాలం (అవకాశం) జీవితంలో ఒక 


528 కౌొటిలీయమ్‌ అర్ధశాస్తమ్‌ 


మాటే లభిస్తుంది. ఏదో పని సాధించాలనుకునేవానికి ఆ అవకాశం మరొక మారు 
లభించమంటే లభించదు”. 

మూ. 1. ప్రకృతికోపకమ్‌, అధర్మిష్టమ్‌, అనైకాన్తికం చైతదితి కౌటల్యః. 
రాజపుత్రమాత్మసంపన్నం రాజ్యే స్థాపయేత్‌.సంపన్నాభావే వ్యసనినం కుమారం, 
రాజకన్యాం, గర్భిణీం దేవీం వా పురస్కృత్య మహామాత్రాన్‌ సంనిపాత్య 
బూయాత్‌- “అయం వో నిక్షేపః; పితరమస్య అవేక్షధ్వం, సత్వాభిజనమాత్మనశ్చ. 
ధ్వజమాత్రో యమ్‌, భవన్త ఎవ స్వామినః, కథం వా క్రియతామ్‌” ఇతి. 

2. ఏవం బ్రూవాణం యోగప్పురుషాః బ్రూయుః-“కో=న్యో 
భవత్సురోగాదస్మాద్‌ రాజ్ఞః చాతుర్వర్యమర్హతి పాలయితుమ్‌?” ఇతి. 
తథేత్యమాత్యః కుమారం, రాజకన్యాం, గర్భిణీం దేవీం వాధికుర్వీత; బన్గు 
సంబన్గినాం, మిత్రామిత్రదూతానాం చ దర్శయేత్‌. 

వ్యా. 1. “ఇలా చేయడం ప్రకృతులలో తిరుగుబాటు కలిగిస్తుంది, ఇది అధర్మ 
మైన పని; దీని వల్ల సత్ఫలితం కలుగుతుం దనే నమ్మకం కూడ లేదు" అని కౌటల్యుడు 
అంటున్నాడు. ఆత్మసంపన్నుడైన రాజపుత్రుడు లేకపోతే వ్యసనాసక్తుడైనా ఒక రాజపుత్రుణ్ణి 
గాని, రాజపుత్రికను గాని, గర్భవతియైన రాజభార్యను (పట్టమహిషిని) గాని ఎదుట 
ఉంచి మహామాత్రుల నందిరినీ పిలిపించి- “ఇది మీ నిక్షేపం (రక్షించవలసినదిగా మీకు 
అప్పగించిన వ్యక్తి). మీరు ఇతని తండ్రి ముఖం చూడండి. మీ పరాక్రమాన్ని, కులాన్ని 
కూడ గుర్తు ఉంచుకొనండి. ఇతడు కేవలం ధ్వజం (చిహ్నం) వంటివాడు, మీరే 
ప్రభువులు, ఎమి చేస్తే బాగుంటుందో చెప్పండి” అని చెప్పాలి. 

2. అమాత్యుడు ఇలా చెపుతూన్నప్పుడు వాళ్లల్లో ఉన్న యోగపురుషులు 
(ముందుగానే మాటలాడి ఉంచిన గూఢపురుషులు)- “నువ్వు ముందు ఉండి కార్యా 
లన్నీ నడిపిస్తూన్న ఈ రాజు తప్ప మరెవ్వరు చాతుర్వర్హ్యరూపమైన రాజ్యాన్ని 
పాలించగలరు?' అని అనాలి. సరే అని అమాత్యుడు రాజకుమారుణ్ణి గాని, రాజకుమారిని 
గాని, గర్భవతియైన దేవిని గాని అధికారంలో స్థాపించాలి. బంధువులకు, సంబంధులకు, 
మిత్రుల దూతలకు, అమిత్రుల దూతలకు అధికారంలో స్థాపించబడిన ఆ వ్యక్తిని 
చూపాలి. 


మూ. 1. భక్తవేతనవిశేషమ్‌ అమాత్యానామాయుధీయానాం చ 


యోగవృత్తమ్‌ - రాజ్యవ్రతినంధానమ్‌ 529 


కారయేత్‌. భూయశ్చాయం వృద్ధః కరిష్యతీతి బ్రూయాత్‌. ఏవం దుర్గరాష్ట్ర 
ముఖ్యానాభాషేత; యథార్థం మిత్రామిత్రపక్షమ్‌. వినయకర్మణి చ కుమారస్య 
ప్రయతేత. కన్యాయాం సమానజాతీయాదపత్యముత్సాద్య వాభిషిళ్చోత్‌. 
మాతుళ్చిత్తక్షోభభయాత్‌ కుల్యమ్‌, అల్పసత్త్యం, ఛాత్రం చ లక్షణ్యమ్‌ ఉపని , 
దధ్యాత్‌. బుతౌ చైనాం రక్షేత్‌. న చాత్మార్థం కంచిదుత్కృష్టమ్‌ ఉపభోగం 
కారయేత్‌. రాజార్థం తు యానవాహనాభారణవస్తస్రీవేశ్ళపరి వాపాన్‌ కారయేత్‌. 
వ్యా. 1. అమాత్యులకు, సైనికులకు అన్నమూ, జీతమూ పెంచాలి. ఈ రాజు 
పెద్దవాడైన తరవాత ఇంకా పెంచుతా డని చెప్పాలి. దుర్గంలోని ముఖ్యాధికారులతోను, 
రాష్ట్రంలోని ముఖ్యాధికారులతోను ఈ విధంగానే మాటలాడాలి. మిత్రపక్షంవాళ్లతోను, 
అమిత్రపక్షంవాళ్లతోను కూడ తగు విధంగా మాటలాడి సంబంధాలు నెలకొల్పాలి. 
రాజ్యాభిషిక్తుడైన రాజకుమారునికి ఆ యా శాస్త్రాలలో శిక్షణ ఇవ్వడానికి ప్రయత్నించాలి. 
లేదా కన్యయైన రాజకుమారియందు సమానజాతీయుడైన పురుషుని ద్వారా పుత్రుడు 
కలిగేటట్లు చేసి వానిని రాజ్యాభిషిక్తుణ్ణి చెయ్యాలి. ఆ రాజకుమారుని తల్లియొక్క చిత్తం 
చెడిపోకుండా ఉండడం కోసం మంచికులంలో పుట్టినవాడు, అల్పమైన బలం 
(ధైర్యాదులు) కలవాడు, ఉత్తమలక్షణాలు ఉన్నవాడు అయిన ఛాత్రుణ్ణి (చిన్న 
పిల్లవానిని) ఆమె దగ్గర ఉంచాలి. (అలాంటి బ్రాహ్మణబాలుణ్జి ఆమె దగ్గర ఉంచితే 
అతడు దేవతాపూజాదులు చేయిస్తూ, పురాణాదులు చదివి వినిపిస్తూ ఆమె చిత్తం 
చలించకుండా చేస్తా డని గ.శా.). బుతుకాలాలలో ఈమెను రక్షించాలి (ఆ సమయంలో 
చిత్తం చలించి ఆమె మరొకసంతానం మరొకరి ద్వారా కంటే రాజ్యానికి ముప్పు 
వాటిల్లుతుంది. కాంగ్లే, అమాత్యుడు తనకోసం అని అధికమైన సుఖసాధనా లేనీ 
సమకూర్చుకొనగూడదు. రాజుకోసం అయితే విశేషంగా రథాదియానాలు, వాహనాలు, 
అభరణాలు, వస్త్రాలు, స్రీలు, గృహాలు, పరివాపాలు (శయనాసనాదులు FUMitUre) 
ఎర్పరచాలి. 
శ్గో, యౌవనస్థం తు యాచేత విశ్రమం చిత్తకారణాత్‌, 
పరితొజేదతుష్యన్తం తుష్యన్తం చానుపాలయేత్‌. 


వ్యా. 1. అలా రాజ్యాభిషిక్తుడైనవాడు యౌవనవంతుడైన తరవాత ఆతని 
అభిప్రాయం తెలుసుకోవడంకొరకు “నేనింక విశ్రాంతి తీసుకొంటాను ' అని అడగాలి. 


530 కౌటిలీయమ్‌ అర్థశాన్తమ్‌ 


తన విషయంలో సంతోషం (సదభిప్రాయం) లేనివానిని విడిచి వెళ్లిపోవాలి. సంతోషం 
ఉన్నట్లయితే ఆతనిదగ్గరనే ఉండి సంరక్షించాలి. 
నో, నివేద్య పుత్రరక్షార్థం గూఢసారపరిగ్రహాన్‌, 

అరణ్యం దీర్థసత్రం వా సేవేతారుచ్యతాం గతః. 

వ్యా. రాజకుమారుని ఆదరం కోల్పోయిన అమాత్యుడు ఆ రాజకుమారుణ్ణి 
రక్షించడానికి రహస్యరక్షకభటులను ఎర్పరచి (కాంగ్లే, ఆ రాజకుమారునికి “వీళ్లు 
గూఢచారులు, ఇది సారవంతమైన సైన్యం, ఇది నీ తండ్రితాతలనుండి వస్తూన్న 
మూలధనాదెకం” అని చెప్పి (గ.శా), తపస్సు చేసికొనడానికి అరణ్యానికి వెళ్లిపోవాలి, 
లేదా అతిదీర్ధకాలం కొనసాగే యజ్ఞం తలబెట్టి దాని నిమిత్తం వెళ్లిపోవాలి. 
శ్జో ముబ్యైరవగృహీతం వా రాజానం తత్రియాణశ్రితః, 

ఇతిహాసపురాణాఖ్యాం బోధయేదర్ధశాస్తవిత్‌. 

వ్యా. రాజు ప్రధానాధికారులకు వశుడైపోయినప్పుడు అర్థశాస్త్రవేత్తయైన 
అమాత్యుడు అ రాజుకు ఇష్టులైనవాళ్ల సహాయం కూడా తీసికొని, ఇతిహాసాలచేత 
(చారిత్రకవిషయాలను బోధించడంచేత) పురాణాలచేత సన్మార్గం ఉపదేశించాలి. 
శో సిద్ధవ్యజ్ఞనరూవో వా యోగమాస్తాయ పార్థివమ్‌, 
: ఫి థ 

లభేత లబ్బా దూష్మేషు దాబ్బకార్మికమాచరేత్‌. 

ఇతి కౌటలీయార్థశా(స్తే యోగవృత్తే పజ్బమాధికరణే షష్టో 5ధ్యాయః, 
రాజ్యప్రతిసంధానమ్‌, ఎకైశ్వర్యమ్‌,ఆదితః షణ్బ్ణవతితమః. 
ఎతావతా కాటలీయస్యార్థశాన్తస్య యోగవృత్తం పజ్బమమధికరణం సమాప్తమ్‌. 

వ్యా. లేదా మంత్రసిద్ధుని వేషం ధరించి, రహస్యమైన ప్రక్రియ లేవేవో చేస్తూ 
రాజును వశంచేసుకొని రాజద్రోహులను దాండకార్మికప్రకరణంలో చెప్పిన విధానంచేత 
రూపుమాపాలి. 


“బాలానందిని" అను కౌెటలీయార్థశాస్తాంధ్రవ్యాఖ్యానంలో యోగవృత్తం అనే 
పంచమాధికరణంలో రాజ్యప్రతిసంధానం, ఏకైశ్వర్యం అనే ఆరవ అధ్యాయం, ప్రారంభంనుంచి 
తొంబైఆరవ అధ్యాయం సమాప్తం. దీనితో కెటలీయార్ధశాస్తంలోని యోగవృత్తం అనే ఐదవ 

_ అధికరణం సమాప్తం. 


మణ్జలయోనిః - వ్రకృతినంవదః 531 


అథ మణ్బలయోనిః - షష్టమధికరణమ్‌. 
ప్రథమో౭ధ్యాయః 
షణ్బవతితమం ప్రకరణము ప్రకృతిసంపదః 


మండలయోని (ఆధారభూతమైన రాజమండలం - Circle of kings as the Basis) 


ప్రకృతిసంపదలు (EXCEellences of the Consituent Eiements) 


అవతారిక :- ఇంతవరకు వైనయికాధికరణం మొదలు ఐదు అధికరణాలలో 
తంత్రభాగం చెప్పబడింది. ఇప్పుడు ఆవాపం ప్రారంభించ బడుతున్నది. తన రాష్టంలో 
చేయవలసిన కార్యకలాపానికి తంత్రం అని పేరు. పరరాష్టాల విషయంలో 
అనుసరించవలసిన పద్ధతి ఆవాపం. ఈ అధికరణానికి మండలయోని అని పేరు. 
మండలం అనగా విజిగీషువు (జయించాలనే కోరిక గల రాజు - సాధారణంగా ఎ 
రాజును గూర్చి చర్చ జరుగుతుందో ఆతనిని విజిగీషువు అనడం అలవాటు. ఒక 
రాజును కేంద్రంగా తీసికొని వానిని పట్టి శత్రుమిత్రాదివ్యవస్థ చేయబడుతుంది కదా). 
ఆ మిత్రుడు, మధ్యముడు, ఉదాసీనుడు అని మండలానికి నాలుగు అవయవాలు. 
ఇది రాబోయే అధికరణంలో చెప్పబోయే షాడ్లుణ్యానికి మూలం గాన దీనికి 
“'మండలయోని”' అనగా మండలరూపమైన షాడ్గుణ్యనికి యోని అని పేరు. 


మూ. 1. స్వామ్యుమాత్యజనపదదుర్గకోశదణ్దమిత్రాణి ప్రకృతయః. 

2. తత్ర స్వామిసంపత్‌ - మహాకులీనః, దైవబుద్ధిసత్వ్వసంపన్నః, 
వృద్ధదర్శి, ధార్మికః, సత్యవాక్‌, అవిసంవాదకః, కృతజ్ఞః, స్టూలలక్షః, 
మహోత్సాహః, అదీర్భసూత్రః, శక్యసామన్తః, దృఢబుద్ధిః, అక్షుద్రపరిషత్కః, 
వినయకామః ఇత్యాభిగామికా గుణాః. 

3. శుశూషాశ్రవణ గ్రహణ ధారణ విజ్ఞానోహాపోహతత్వాభినివేశాః 
ప్రజ్ఞాగుణాః. 

4. శౌర్యమమర్షః శీఘ్రతా, దాక్ష్యం చోత్సాహగుణాః. 

వ్యా. 1. స్వామి (అమాత్యాదులైన ఐదు ప్రకృతుల అధిపతి), అమాత్యులు, 
జనపదం (దేశం), దుర్గం, కోశం, సైన్యం, మిత్రులు- ఇవి ప్రకృతులు. 


532 కౌట్‌లీయమ్‌ అర్థశాస్త్రమ్‌ 


2. ఈ ఎడు ప్రకృతులలో స్వామిరూపప్రకృతి కుండవలసిన గుణసంపద 
ఎదనగా -గొప్ప వంశంలో పుట్టినవాడు, దైవసంపద ఉన్నవాడు (తలచిన పనులు 
అనాయాసంగా సాధించకలగడం మొదలైనవాటిని పట్ట వీనికి పూర్వజన్మకృత 
పుణ్యరూపమైన దైవసంపద ఉన్న దని ఊహించాలి). బుద్ధిసంపద ఉన్నవాడు, 
బలసంపన్నుడు, వృద్ధుల (ఆ యా విషయాలలో మంచి జ్ఞానం ఉన్నవాళ్ల) దర్శనం 
చేసేవాడు, ధార్మికుడు, సత్యమే పలికేవాడు, అవిసంవాదకుడు (మాటలలోను 
చేతలలోను భేదం లేనివాడు) కృతజ్ఞడు, ఉదారస్వభావం గలవాడు, గొప్ప ఉత్సాహం 
కలవాడు, దీర్ణాలోచన చేస్తూనే ఉండకుండా శీఘ్రంగా నిర్ణయాలు తీసికొనే వాడు, 
వ. తన క్రింద ఉంచుకొనగలవాడు, దృఢమైన బుద్ధి గలవాడు (స్థిరమైన 
నిశ్చయం కలవాడు), నీచబుద్భులు లేని పరివారం కలవాడు, వినయంగా ఉండాలనే 
కోరిక గలవాడు - స్వామి ఈ విధంగా ఉండాలి. ఇవి ఆభిగామికగుణాలు. అనగా 
అందరూ దగ్గరికి వెళ్లదగిన స్వామి కుండవలసిన గుణాలు (కాంగ్లే).సహజమైన 
గుణాలు అని కూడ చెప్పవచ్చును. 


3. శుశ్రూష (ఇతరులు చెప్పేది వినాలనే కోరిక,) వినడం, చెప్పిన విషయం 
గ్రహించడం, గ్రహించినదానిని జ్ఞాపకం ఉంచుకొనడం, విశేషాలను గ్రహించడం, 
ఊహ (తెలిసిన విషయంలో ఉన్న యుక్తిని గ్రహించడం), అపోహ (దుష్టమైన పక్షాన్ని 
విడిచివేయడం), యథార్థం తెలుసుకోవా లనే పట్టుదల - ఇవి స్వామిలో ఉండవలసిన 
బుద్ధికి సంబంధించిన గుణాలు. 

3. శౌర్యం, పట్టుదల, పనులు చేయడంలో శీఘ్రత్వం, సమర్థత్వం (నేర్చు) 
అనేవి స్వామిలో ఉండవలసిన ఉత్సాహగుణాలు. 

మూ. 1. వాగ్మీ ప్రగల్భః, సృతిమతిబలవాన్‌, ఉదగ్రః, స్వవగ్రహః, 
కృతశిల్పః, అవ్యసనః, దణ్ణనాయీ, ఉపకారాపకారయోః దృష్టప్రతీకారీ, 
ప్రమాన్‌, ఆపత్రకృత్యోః వినియోక్తా , దీర్చదూరదర్శీ, దేశకాలపురుషకార 
కార్య(ప్రధానః, సంధివిక్రమత్యాగసంయమపణపరచ్చి ద్రవిభాగీ, సంవృతః, 
అదీనాభిహాస్యజిహ్మభ్రుకుటీక్షణః, కామక్రోధ లోభస్తమృచాపలోపతాప 
పైశున్యహినః, శక్షః, స్మితోదగ్రాభిభాషీ, వృద్దోపదేశాచారః ఇత్యాత్మసంపత్‌. 

2. అమాత్యసంపదుక్తా పురస్తాత్‌. 


మణ్దిలయోనిః = వ్రళృతినంపదః 533 


వ్యా. 1. మాటలలో నేర్పరి, ప్రగల్భుడు (సభాకంపం లేనివాడు), స్మృతి, మతి 
(రాబోయే దానిని గూర్చిన జ్ఞానం) బలం (దేహేంద్రియాదిబలం) ఉన్నవాడు, 
చెడ్డపనినుంచి అనాయాసంగా వెనుకకు మరల్చడానికి శక్యమైనవాడు, గజారోహణం, 
అశ్వారోహణ౦, ఆయుధప్రయోగం మొదలైన శిల్పాలలో ప్రవీణుడు, దుర్వ్యసనాలు 
లేనివాడు, సైన్యాన్ని నడపగలవాడు, ఉపకారాపకారాలకు శాస్త్రంలో చెప్పిన రీతిలో 
ప్రతిక్రియ చేసేవాడు, సిగ్గుగలవాడు (చెడ్డపనులు చెయడానికి సంకోచించేవాడు), 
ఆపత్సమయాలలోను, సాధారణపరిస్థితులలోను తగు విధంగా ప్రవర్తించేవాడు, చాల 
దీర్ధంగా దూరంగా ఆలోచించగలినవాడు, తగిన దేశంలో, తగిన కాలంలో 
పురుషప్రయత్నంచేత కార్యం సాధించడానికి ప్రాధాన్యం ఇచ్చేవాడు, ఎప్పుడు సంధి 
చేసుకోవాలో - ఎప్పుడు పరాక్రమం చూపాలో, ఎప్పుడు దానం చెయ్యాలో , ఎప్పుడు 
ఏమీ ఇవ్వకుండా ఆపివేయాలో, పణం (అనగా సంధి షరతులను) శత్రువుల 
లోపాలను గుర్తించగలిగినవాడు, బాగా రక్షించబడినవాడు, వెకిలిగా నవ్వనివాడు, 
వంకర చూపులు, కనుబొమ్మల విరుపులు లేనివాడు, దురాశ, క్రోధం, లోభం, 
మొండితనం, చపలత్వం, బాధించే స్వభావం, చాడీలు చెప్పడం లేనివాడు, శక్షుడు 
(ప్రియంగా మాటలాడేవాడు) చిరునవ్వుతో ఉదగగ్రంగా (హుందాతనంతో) 
మాటలాడేవాడు, పెద్దలు చెప్పినట్లుగా నడుచుకొనేవాడు - ఈ విధంగా ఉండడం 
ఆత్మసంపద. 


2. అమాత్యసంపద వెనక చెప్పబడింది. 

మూ. 1. మధ్యే చాన్తే చ స్థానవానాత్మధారణః, పరధారణశ్చాపది, 
స్వారక్షః, స్వాజీవః, శత్రుద్వేషీ, శక్యసామన్తః, పజ్కపాషాణోషరవిషమకజ్బక 
శ్రేణీవ్యాలమృగాటవీహీనః, కాన్నః, సీతాఖనిద్రవ్యహస్తివనవాన్‌, గవ్యః, 
పౌరుషేయః, గుప్తగోచరః, పశుమాన్‌, అదేవమాతృకః, వారిస్థల పథాభ్యాము 
పేతః, సారచిత్రబహుపణ్యః, దణ్ణకరసహః, కర్మశీలకర్షకః, అబాలిశస్వామి, 
అవరవర్ణప్రాయః భక్తశుచిమనుష్య ఇతి జనపదసంపతీ. 

2. దుర్గసంపదుక్తా పురస్తాత్‌: 

3. ధర్మాధిగతః పూర్వం స్వయం వా హేమరూప్యప్రాయః, చిత్రస్తూల 


534 కౌటీలీయమ్‌ అర్ధళాస్తమ్‌ 


రత్నహిరణ్యః దీర్చామప్యాపదమ్‌ అనాయతిం సహేతేతి కోశసంపత్‌. 

వ్యా. 1. మధ్యయందు, సరిహద్దులందు దృఢమైన స్థానాలు (దుర్గాదులు) 
కలది, తన ప్రజలు, బైటనుంచి వచ్చేవాళ్లు నివసించడానికి తగిన విధంగా 
ఆహారపానీయాదులు కలది, ఆపత్సమయంలో మంచి రక్షణ కలది లేదా అనాయాసంగా 
రక్షించడానికి తగినది, సులభమైన జీవనోపాధులు ఉన్నది, శత్రువులను ద్వేషించేది, 
లొంగదీయడానికి తగిన సామంతులు గలది, బురద, రాళ్లు, చవటనేల, ఎగుడుదిగుడు 
భూమి, ముళ్ళు, శ్రేణులు (ఎత్తైన దిబ్బలు) క్రూరమృగవనాలు, లేళ్లు నివసించే వనాలు 
లేనిది, మనోహరంగా ఉండేది, వ్యవసాయభూములు, గనులు, వివిధవస్తువులు 
లభించే వనాలు, గజవనాలు ఉన్నది, గోవులతో నిండినది, లేదా గోవులకు హితమైనది, 
మంచి పురుషు లున్నది, సంరక్షించబడిన బీళ్లు గలది, పశువు లున్నది, దేవమాతృకం 
(వర్షాలమీద ఆధారపడేది) కానిది, జలమార్గాలు, స్థలమార్గాలు ఉన్నది, శ్రేష్టమైన 
వివిధములైన అనేక పణ్యవస్తువులు గలది, దండకరం (దండంగా సన్ను) విధించినా 
భరించగలది, ఎల్లప్పుడు పనులు చేసే అలవాటు గల వ్యవసాయదారులు గలది, 
బుద్ధిమంతులైన స్వాములు (యజమానులు) గలది, క్రింది వర్ణాలవాళ్ళు ఎక్కువగా 
ఉన్నది, రాజభక్తీ, నిజాయతీ ఉన్న మనుష్యులు గలది - ఈ విధంగా జనపదం 
ఉండడం జనపదసంపద. 

2. దుర్గసంపద వెనుక చెప్పబడింది. 


3. తన పూర్వికులచేత గాని, తన చేత గాని ధర్మానుసారం పాందబడినది, 
బంగారము వెండీ అధికంగా ఉన్నది, అనేకవిధాలైన పెద్ద మణులు,నాణాలు ఉన్నది, 
చాల కొలంపాటు ఉండే కరువు మొదలైన ఆపదను, క్రొత్తగా ధనం చేరకపోవడాన్ని 
తట్టుకోగలిగినది - ఈ విధంగా కోశం ఉండడం కోశసంపద. 

మూ. 1. .పితృపైతామహో, నిత్యో, వశ్యః, తుష్టభృతపుత్రదారః, 
ప్రవాసేష్వపి సంపాదితః, సర్వత్ర అప్రతిహత:, దుఃఖసహః, బహుయుద్ధః, 
సర్వయుద్ధప్రహరణవిద్యావిశారదః సహవృద్ధిక్షయకత్వాత్‌ అద్వైధ్యః, క్షత్రప్రాయ 
ఇతి దబ్బసంపత్‌. 

2. పితృపైతామహం, నిత్యం, వశ్యమ్‌, అద్వైధ్యం, మహత్‌, 
లఘుసముత్ధమ్‌ ఇతి మిత్రసంపత్‌. 


మణ్ణ్దలయోనిః - ప్రకృతినంవదః 535 


3. అరాజబీజీ, లుబ్బః, క్షుద్రపరిషత్కః, విరక్తప్రకృతిః, అన్యాయవృత్తిః, 
అయుక్తః, వ్యసనీ, నిరుత్సాహః, దైవప్రమాణః, యత్కిబ్బనకారీ, అగతిః, 
అననుబన్టః, క్రీబః, నిత్యాపకారీ, చేత్యమిత్రసంపత్‌. ఎవంభూతో హి యః 
శత్రుః సుఖః సముచ్చేత్తుం భవతి.. 

వ్యా. 1. తండ్రితాతలనుండి అనుస్యూతంగా వచ్చుచున్నది, నిత్యమైనది, 
లొంగి ఉండేది, సంతోషించే విధంగా రాజుచేత పోషించబడిన పుత్రులు, భార్యలు 
కలది, ప్రవాససమయాలలో కూడ బాగా ఎర్బరచబడిన భోజనవాసాది సౌఖ్యములు 
గలది, ఎక్కడా అడ్డు లేనిది, శ్రమను ఓర్చుకొనగలిగినది, చాలా యుద్దాలలో పాల్గొన్నది, 
సమస్తమైన యుద్ధాలలో ఉపయోగించే ఆయుధాల విద్యలలో ప్రావీణ్యం కలది, 
వృద్ధిలో నైనా క్షయంలోనైనా (సుఖదుఃఖాలలో) పాలు పంచుకొనేదవడంచేత భేదం 
కల్పించడానికి శక్యం కానిది, క్షత్రియులు ఎక్కువగా గలది - సైన్యం ఈ విధంగా ఉంటే 
అది దండసంపద. 


2. తండ్రి తాతలనుండి అనుస్యూతంగా వస్తూన్నది, నిత్యమైనది, వశంలో 
ఉండేది, భేదభావం కల్పించడానికి శక్యం కానిది, గొప్పది, అతిశీఘ్రమైన సముత్భానం 
కలది అనగా అతిశీఘ్రకాలంలో పనిచేయడానికి పూన్కొనేది - ఈ విధంగా ఉన్న మిత్రు 
లుండడం మిత్రసంపద. 

3. రాజబీజం వల్ల పుట్టనివాడు, లుబ్బుడు, నీచమైన పరిషత్తు (పరివారం) 
కలవాడు, ప్రకృతుల (ప్రజల లేదా మంత్రి మొదలైన ప్రకృతుల) (ప్రేమను చూరగొనని 
వాడు, అన్యాయమైన ప్రవృత్తి గలవాడు, యుక్తశీలుడు కాని వాడు, దుర్వసనాలు 
ఉన్నవాడు, ఉత్సాహం లేనివాడు, దైవంమీద ఆధారపడినవాడు, ఎదో విధంగా పనులు 
చేసేవాడు, మరొక గతి లేనివాడు, అనుబంధం (కూడా ఉండవలసిన సహాయకజనం) 
లేనివాడు, ధైర్యం లేనివాడు, నిత్యమూ ఇతరులకు అపకారం చేసేవాడు - ఈ విధమైన 
శత్రు వుండడం అమిత్రసంపద. ఎందువల్ల ననగా ఈ విధమైన శత్రువును అనాయాసంగా 

కిలించివేయవచ్చును. 


పె 
శో అరివర్హాః ప్రకృతయః సప్రైతాః స్వగుణోదయాః, 
ఉకొః ప్రత్యజభూతాస్తాః ప్రకృతా రాజసంపదః. 


536 కొటిలీయమ్‌ అర్థశాస్తమ్‌ 


వ్యా. అమిత్రుడు తప్ప ఈ ఎడు ప్రకృతులు వాటి వాటి మంచి గుణాలచేత 
అభివృద్ధి గలవిగా చెప్పబడినవి. ప్రకృతములైన అనగా తమ తమ విధులను చక్కగా 
నిర్వహించే, ఆ ప్రకృతులు రాజుయొక్క సంపదకు (అభివృద్దికి) అంగాలుగా అవుతాయి. 
రాజుయొక్క అభివృద్దికి కారకములు అవుతాయి. 
శ్లో. సంపాదయత్యసంపన్నాః ప్రకృతీరాత్మవాన్‌ నృపః, 

వివృద్దాశ్చానురక్తాశ్చ ప్రకృతీర్హ న్యనాత్మవాన్‌. 

వ్యా. ఆత్మగుణసంపన్నుడైన రాజు అసంపన్నులైన (కావలసిన సద్గుణా లన్నీ 
లేని) ప్రకృతులను కూడ సంపన్నులనుగా చేయకలుగుతాడు. ఆత్మగుణవిహీనుడైన 
రాజు మంచి గుణాలతో వృద్దిపాందినవాళ్లు, అనురక్తులూ అయిన ప్రకృతులు కూడ 
చెడిపోయే టట్లు చేస్తాడు. 
శో తతః సదుష్టప్రకృతిశ్చాతురన్లో ఒప్యనాత్మవాన్‌, 

హన్యతే వా ప్రకృతిభిర్యాతి వా ద్విషతాం వశమ్‌. 


వ్యా. అందువల్ల ప్రకృతులు దుష్టులై తాను కూడ అనాత్మవంతుడైన రాజు 
చతుః సముద్రాంతభూమండలానికి ప్రభువైనా కూడ ప్రకృతులచేత నశింపచేయబడతాడు 
లేదా శత్రువులకు వశుడైపోతాడు. 
శ్లో. ఆత్మవాంస్త్వల్పదేశోఒపి యుక్తః ప్రకృతిసంపదా, 

నయజ్ఞః పృథివీం కృత్స్నాం జయత్యేవ న హీయతే. 

ఇతి కౌటలీయార్థశాగ్రే మణ్బలయోనౌ షష్టాధికరణే ప్రథమోఒధ్యాయః 
ప్రకృతిసంపద:, ఆదితః సప్తనవతితమః. 

వ్యా. ఆత్మవంతుడై యుండి ప్రకృతిసంపదతో కూడిన, నీతిశాస్రవేత్త యైన 
రాజు చిన్న దేశం మాత్రమే కలవాడైనా కూడ సమస్త భూమిని జయించితీరుతాడు; 
ఎప్పటికీ నశించడు. 


“బాలానందిని” అను కౌటలీయార్థశాస్రాంధ్రవ్యాఖ్యానంలో మండలయోని అనే షష్టాధికరణంలో 
ప్రకృతిసంపదలు అను ప్రథమాధ్యాయం, ప్రారంభంనుంచి తొంబైఎడవ అధ్యాయం సమాప్తం. 


మణ్జలయోనిః - శమవ్యాయామికమ్‌ 537 


అథ ద్వితీయోఒధ్యాయ: 


సప్తనవతితమం ప్రకరణమ్‌ - శమవ్యాయామికమ్‌ 
(శాంతికార్యాచరణం = peace and Tranquility). 


మూ. 1. శమవ్యాయామౌ యోగక్షేమయోర్యోనిః. 

2. కర్మారమ్మాణాం యోగారాధనో వ్యాయామ: కర్మఫలోపభోగానాం 
కేమారాధనః శమః. 

3. శమవ్యాయామయోర్యోనిః షాడ్గుణ్యమ్‌. 

4. క్షయః స్థానం వృద్ధిరిత్యుదయాస్తస్య. 

5. మానుషం నయానయౌ; దైవమయానయో. 


వ్యా. 1. శమవ్యాయామాలు యోగక్షేమాలకు కారణం. 


2. తలబెట్టి ప్రారంభించిన పనుల పరిసమాప్తిని సంపాదించేది వ్యాయామం. 
పూర్తి చేసిన పనులవల్ల కలిగే ఫలాలను ఎ బాధలు లేకుండా అనుభవింపచేసేది శమం. 


3. శమానికీ వ్యాయామానికీ కారణ మైనది షాడ్గుణ్యం. 

4. క్షయం, స్థానం (ఉన్నది ఉన్నట్లు ఉండడం), అభివృద్ధి అనేవి ఆ 
షాడ్గుణ్యం యొక్క ఫలాలు. 

5 మనుష్యుల ప్రయత్నం నయం (నీతియుక్తం), అపనయం (నీతివిరుద్ధం) 
అని రెండు విధాలు. దైవకృతమైన కర్మ అయం (శుభకరము), అనయం (అశుభకరం) 
అని రెండు విధాలు. (ఈ మానుషదైవాలు షాడ్గుణ్యోదయానికి కారణం అని అర్థం). 

మూ. 1. దైవమానుషం హి కర్మ లోకం యాపయతి. అదృష్టకారితం 
దైవమ్‌. తస్మిన్‌ ఇష్టేన ఫలేన యోగః అయః. అనిష్టన అనయః. 

2. దృష్టకారితం మానుషమ్‌. తస్మిన్‌ యోగక్షేమనిప్పత్తిర్భయః, 
విపత్తిరనయః, తచ్చిన్త్యమ్‌. అచిన్త్యం దైవమితి. 


538 కొటిలీయమ్‌ అర్థశాస్తమ్‌ 


3. రాజా ఆత్మద్రవ్యప్రకృతిసంపన్నః నయస్యాధిష్టానం విజిగీషుః. 
తస్య సమన్తతో మణ్ణలీభూతాః భూమ్యనన్తరా అరి ప్రకృతిః. తథైవ భూమ్యేకాన్తరా 
మిత్రప్రకృతిః. 

వ్యా. 1. దైవంవల్ల జరిగే పని, మనుష్యయత్నం వల్ల జరిగే పని ఈ రెండే 
లోకాన్ని నడిపిస్తున్నాయి కదా? మనకు కనబడని దానిచేత (ఏదో ఒక శక్తిచేత, 
ధర్మాధర్మాదుల చేత) చేయించబడినది దైవం. దైవకృతకర్మవల్ల ఇష్టఫలం లభిస్తే అది 
(అయం), అనిష్టఫలం లభిస్తే అది (అనయం). 

2. కనబడేదానిచేత చేయించబడినది “మానుషం”. ఆ మానుషం ద్వారా 
యోగక్షేమాల లాభం “నయం”. ఆపద లభించడం '“అనయం'. మానుషకర్మ ప్రత్యక్షంగా 
కనబడేది అవడంచేత దానిని గూర్చి ముందుగా ఆలోచించవచ్చును. దైవకృతకర్మను 
గూర్చి ఆలోచించడానికి శక్యం కాదు. 

3. ఆత్మసంపద, అమాత్యాదిద్రవ్యప్రకృతిసంపద ఉండి విజిగీషువైన 
(జయించాలనే అభిలాష గల) రాజు నయానికి అధిష్టానం (ఆశ్రయం) అయినవాడు. 
విజిగీషువుకు నాల్గు మూలలా మండలంగా, దేశం ప్రక్కనే (సరిహద్దులలో) మండలంగా 
ఉన్నది “అరిప్రకృతి'. తన దేశంనుంచి ఒక దేశం వ్యవధానంతో (ఒక దేశానికి అవతల) 
ఉన్న మండలం “మిత్రప్రకృతి”. 

మూ. 1. అరిసంపధ్యుక్తః సామన్తః శత్రుః. వ్యసనీ యాతవ్యః. 
అనపాశ్రయో దుర్చలాశ్రయో వా ఉచ్చేదనీయః. విపర్యయే పీడనీయః, 
కర్శనీయో వా. ఇత్యరివిశేషాః. 

2. తస్మాన్మిత్రమ్‌ అరిమిత్రం మిత్రమిత్రం, అరిమిత్రమిత్రం చ 
ఆనన్తర్యేణ భూమీనాం ప్రసజ్యతే పురస్తాత్‌. పశ్చాత్‌ పార్షిగ్రాహః, ఆక్రన్షః, 
పార్టిగ్రాహాసారః, ఆక్రన్లాసార ఇతి. 

3. భూమ్యనన్తరః ప్రకృత్యమిత్రః తుల్యాభిజనః సహజః. విరుద్దో 
విరోధయితా వా కృత్రిమః. 


వ్యా. 1. “అరాజబీజీ” ఇత్యాదివిధమైన వెనుక చెప్పిన అరిసంపద ఉన్న 


మభ్రిలయోనిః - శమవ్యాయామిక క్‌ 539 


సామంతుడు శత్రువు. అతడు దుర్వ్యసనా లున్నవా డైతే లేదా కష్టాలలో ఉన్న ట్లయితే 
వాని మీదకు యుద్దయాత్రకు వెళ్లాలి. అతడు ఆశ్రయం లేనివాడైనా, దుర్చలమైన 
ఆశ్రయం కలవాడైనా వానిని పూర్తిగా రూపుమాపాలి. అలా కాకపోతే (మంచి ఆశయం 
ఉన్నవాడైతే) పీడించాలి, దుర్చలు డయ్యే టట్లు చెయ్యాలి. ఈ విధంగా యాతవ్యుడు, 
ఉచ్చేదనీయుడు, పీడనీయుడు, కర్శనీయుడు అని నాలుగు శత్రుభేదాలు. 


2. శత్రువుకు అవతల ఉన్న రాజు 'మిత్రుడు”. వానికి (మిత్రరాజుకు) అవతల 
ఉన్నవాడు “శత్రుమిత్రుడు”. వానికి అవతల ఉన్నవాడు 'మిత్రమిత్రుడు”. వానికి 
అవతల ఉన్నవాడు “శత్రుమిత్రమిత్రుడు'. ఈ విధంగా విజిగీషువుయొక్క రాజ్యానికి 
(దేశానికి) ఎదుట ఉన్న రాజ్యాల (దేశాల) ఆవంతర్యాన్ని (ఒక దాని ప్రక్క మరొకటి 
ఉండడాన్ని) పట్టి ఇవి (మిత్రత్వాదులు) ఏర్పడతాయి.విజిగీషువునకు వెనుక దేశంలో 
ఉన్న రాజు “పార్షి గ్రాహుడు'(శత్రువు), వాని వెనక ఉన్నవాడు “అ(క్రందుడు ' (మిత్రుడు) 
వాని వెనక ఉన్నవాడు పార్షిగ్రాహాసారుడు' (శత్రుమిత్రుడు). వాని వెనక ఉన్నవాడు 
'ఆక్రందాసారుడు' (మిత్రమిత్రుడు). విజిగీషువును మధ్య ఉన్నట్లు గ్రహించినప్పుడు 
మొత్తం పదిమంది రాజుల మండలం (దశరాజమండలం). మధ్య విజిగీషువు, వాని 
ముందు శత్రువు మొదలైన ఐదుగురు రాజులు, వెనుక పార్షిగ్రాహుడు మొదలైన 
నలుగురు రాజులు, విజిగీషువు తన ముందు ఉన్న శత్రువుతో యుద్ధం చేస్తున్నప్పుడు 
వెనుకనుండి వచ్చి విజిగీషురాజ్యంలో బాధకల్పించేవాడు పార్షిగ్రాహుడు. ఇతడు 
విజిగీషుని శత్రువుకు మిత్రుడు. పార్షిగాహుడు ఆ విధంగా విజిగీషువుకు బాధ 
కల్పించకుండా అడ్డుకొనేవాడు ఆక్రందుడు. అతడు విజిగీషుని శత్రువుకు శత్రువవడం 
చేత మిత్రుడు. విజిగీషువునకు సహాయం చేయకుండా వీనిని అడ్డుకొనేవాడు పార్‌స్టి 
గ్రహాసారుడు. ఇతడు విజిగీషుని శత్రుమిత్రుడు. వానిని అడ్డుకొనేవాడు ఆక్రందాసారుడు. 
ఇతడు విజగీషుని శత్రుమిత్రశత్రువు. 

3. సరిహద్దు దేశంలో ఉన్నవాడు ప్రకృతిచేతనే (స్వభావంచేతనే) అమిత్రుడు. 
తనతో సమానమైన పుట్టుక కలవాడు అనగా ఒకే రాజవంశంలో పుట్టడంచేత రాజ్యంమీద 
అధికారాన్ని సంపాదించడం కోసం ప్రయత్నించేవాడు సహజుడు. (విల్లిద్దరూ కూడ 
సహజశత్రువులు. గ.శా.) తాత్కాలికంగా తనతో విరోధం పెట్టుకొన్నవాడు, మరొకరిని 
విరోధించే టట్లు ప్రేరేపించినవాడు కృత్రిమశత్రువు. 


మూ. 1. భూమ్యేకాన్తరం ప్రకృతిమిత్రం మాతోపితృసంబన్గ్ధం సహజమ్‌, 


540 కౌటిలీయమ్‌ అర్ధశాన్తమ్‌ 


ధనజీవిత హతోః ఆశ్రితం కృత్రిమమితి. 

2. అరివిజిగీష్వోః భూమ్యనన్తరః సంహతాసంహతయోః అనుగ్రహ 
సమర్థః నిగ్రహే చ అసంహతయోః మధ్యమః. 

3. అరివిజిగీషుమధ్యానాం బహిః ప్రకృతిభ్యో బలవత్తరః సంహతా 
సంహతానామ్‌ అరివిజిగీషుమధ్యమానామనుగ్రహే సమర్గో నిగ్రహే చ 
అసంహతానామ్‌ ఉదాసీనః ఇతి ప్రకృతయః. 


4. విజిగీషుర్మిత్రం మిత్రమిత్రం ప్రకృతయస్తిన్రః. తాః పజ్బుభి;ః 
అమాత్యజనపదదుర్గకోశదణ్ల ప్రకృతిభిః ఎకైకశః సంయుక్తాః మణ్జలమష్టా 
దశకం భవతి. అనేన మణ ల పృథక్ష్రం వ్యాఖ్యాతమరి మధ్యమోదాసీనానామ్‌. 


వ్యా. 1. తనరాజ్యం తరవాత ఉన్న రాజ్యానికి అవతల రాజ్యంలో ఉన్నవాడు 
ప్రకృతిమిత్రుడు (స్వాభావికమిత్రుడు). ధనంకోసం కాని, జీవితంకోసం కాని 
ఆశ్రయించినవాడు కృత్రిమమిత్రుడు. 

2. విజిగీషువు రాజ్యానికి, అతని శత్రువుయొక్క రాజ్యానికి సరిహద్దులో 
ఉన్నవాడు, వాళ్లిద్దరూ సంధి చేసికొని కలిసి ఉన్నా కలవకపోయినా వాళ్లని 
అనుగ్రహించడానికి (సహాయం చేయడానికి) సమర్భుడు, వాళ్లు కలవ నప్పుడు ఇద్దర్నీ 
కూడ నిగ్రహించడానికి సమర్జుడు అయిన రాజు మధ్యముడు, (నిజానికి సరిహద్దులో 
ఉన్నవాడవడంచేత) శత్రువే అయినా అతడు అనుసరించిన విధానాన్ని పట్టి అతడు 
మధ్యముడు). 


3. విజిగీషు-శత్రు-మధ్యములకు బైట ఉన్నవాడు, వాళ్ల ప్రకృతులకంటె 
ఎక్కువ బలం ఉన్నవాడు, ఆ అరివిజిగషుమధ్యములు కలిసి ఉన్నా కలిసి లేకపోయినా 
వాళ్లని అనుగ్రహించడానికి సమర్భుడు, వాళ్లు కలిసి లేనప్పుడు వాళ్లని నిగ్రహించడానికి 
సమర్ధుడూ అయిన రాజు “ఉదాసీనుడు”. ఈ విధంగా పన్నెండు విధాలైన రాజప్రకృతులను 
గూర్చి చెప్పబడింది. 


4. విజిగీషువు, మిత్రుడు, మిత్రమిత్రుడు అని విజిగీషువుకు సంబంధించిన 


ప్రకృతులు మూడు. ఆ ముగ్గురిలోనూ ఒక్కొక్కరికి అమాత్యులు, జనపదం, దుగ్గం, 
కోశం, దండం అనే ప్రకృతులు కలిస్తే మూడు ఆర్షు పద్దెనిమిది ఒక మండలంగా 


మజణ్జలయోనిః - శమవ్వాయామికమ్‌ 541 


ఏర్పడుతుంది. అనగా విజిగీషువు వాని ఐదు ప్రకృతులు-మొత్తం ఆరు ప్రకృతులు. 
వాని మిత్రుడు ఆతని పంచప్రకృతులు -మొత్తం ఆరు. మిత్రమిత్రుడు వాని 
పంచప్రకృతులు-మొత్తం ఆరు. ఈ విధంగా విజిగీషు-మిత్ర-మిత్రమిత్రులు మొత్తం 
పద్దెనిమిది కలిసి ఒక మండలం అని అర్థం. ఇదే విధంగా శత్రు-మధ్యమ-ఉదాసీనులు 
వాళ్ల ప్రకృతులూ కలిసి అదొక అష్టాదశకమండలం ఏర్పడుతుంది. 

మూ. 1. ఎవం చతుర్మల్ణ లసంక్షేపః. ద్వాదశ రాజప్రకృతయః, షష్టిః 
ద్రవ్యప్రకృతయః సంక్షేపేణ ద్విసప్తతిః. 

2. తాసాం యథాస్వం సంపదః. 

3. శక్తిః సిద్దిశ్చ. బలం శక్తిః. సుఖం సిద్ధిః. 

4. శక్తిస్రివిధా-జ్ఞానబలం మన్రశక్తిః, కోశదణ్ణబలం ప్రభుశక్తిః, 
విక్రమబలమ్‌ ఉత్సాహశక్తిః. 

5. ఎవం సిద్ధిః త్రివిధైవ-మన్రశక్తిసాధ్యా మన్రసిద్దిః, ప్రభుశక్తిసాధ్యా 
ప్రభుసిద్ధిః, ఉత్సాహశక్తిసాధ్యా ఉత్సాహసిద్ధిరితి. 

6. తాభిః అభ్యుచ్చితో జ్యాయాన్‌ భవతి. అపచితో కీనః. తు ల్యశక్తిః 
సమః. తస్మాత్‌ శక్తిం సిద్ధిం చ ఘటేతాత్మన్యావేశయితుమ్‌. సాధారణో వా 
ద్రవ్యప్రకృతిష్వానన్తర్యేణ శౌచవశేన వా. దూష్యామిత్రాభ్యాం వా అపక్రష్టుం 
యతేత. 

వ్యా. 1. ఈ విధంగా సంక్షిప్తంగా నాలుగు మండలాలు చెప్పబడినవి. పన్నెండు 
రాజరూపులైన ప్రకృతులు, అరవై అమాత్యాది ద్రవ్యప్రకృతులు - ఇవి సంక్షేపంగా 
డెబ్సైరెండు. 

2. ఆ యా ప్రకృతులకు సంబంధించిన సంపదలు వెనుకనే చెప్పబడినవి 

3. శక్తి, సిద్ది చెప్పబడుచున్నవి. “శక్తి అనగా బలం. “సిద్ధి అనగా సుఖం. 

4. శక్తి మూడు విధాలు. జ్ఞానం యొక్క బలం “మంత్రశక్తి , కోశ- సైన్యాల 
బలం “ప్రభుశక్తి. పరాక్రమం చూపడంలో బలం 'ఉత్సాహకశక్తి'. 

5. ఈ విధంగా సిద్ధి కూడ మూడు విధాలు. మంత్రశక్తిచేత సాధించదగిన సిద్ది 


542 కౌటిలీయమ్‌ అర్థశొస్తమ్‌ 


3 


“మంత్రసిద్ధి. ప్రభు శక్తిచేత సాధించదగిన సిద్ది 'ప్రభుసిద్ధి. ఉత్సాహశక్తిచేత సాధించదగిన 
సిద్ధి 'ఉత్సాహసిద్ధి . 

6. ఈ శక్తులచేత వృద్ధి పొందింపబడిన రాజు శ్రేష్టుడు అవుతాడు. అవి 
లోపించిన వాడు హీనుడు అవుతాడు. శక్తులలో హెచ్చుతగ్గులు లేనివాడు సముడు. 
అందువల్ల రాజు తనలో శక్తిని, సిద్ధిని సమకూర్చుకొనుటకు ప్రయత్నం చెయ్యాలి. 
సాధారణుడైతే అనగా తనలో ఎట్టి శక్తిసిద్దులున్నాయో అట్టివే శత్రువులో ఉంటే, 
అమాత్య-జనపద-దుర్గాదిక్రమంలో తన ప్రకృతులలో శక్తిసిద్దలను పెంపొందించడానికి 
ప్రయత్నించాలి. ఈ ప్రకృతులలో ఎవరికి ఎక్కువ శుచిత్వం (మంచితనం, ఉత్తమత్వం, 
విశ్వాసపాత్రత్వం) ఉందో వాళ్లలో శక్తిసిద్ధ్భలను పెంపొందించాలి. లేదా దూష్యుల 
(రాజద్రోహుల) లోను అమిత్రులలోను ఉన్న శక్తిసిద్ధులను తగ్గించడానికి ప్రయత్నించాలి. 

మూ. 1. యది వా పశ్యేత్‌ - “అమిత్రో మే శక్తియుకో వాగ్టణ్ణ పారుష్యార్థ 
దూషణైః ప్రకృతీరుపహనిష్యతి, సిద్దియుక్షో వా మృగయామద్యద్యూత స్రీభిః 
ప్రమాదం గమిష్యతి, స విరక్త్షప్రకృతిః, ఉపక్తీణః, ప్రమతో వా సాధ్యో మే 
భవిష్యతి. విగ్రహాభియుకో వా సర్వసన్లోహేన ఎకస్థః అదుర్గస్థో వా స్థాస్యతి. 
స సంహత సైన్యః మిత్రదుర్గవియుక్తః సాధ్యో మే భవిష్యతి. బలవాన్యా రాజా 
పరతః శత్రుముచ్చేత్తుకామస్తముచ్చి ద్య న మాముచ్చిన్హ్యాత్‌. ఇతి, “బలవతా 
ప్రార్థితస్య మే విపన్నకర్మారమృస్య వా సాహాయ్యం దాస్యతి మధ్యమలిప్పాయాం 
చ ఇతి ఎవమాదిషు కారణేషు అమిత్రస్యాపి శక్తిం సిద్ధిం చేచ్చేత. 

వ్యా. 1. క్రింద చెప్పబోయే పరిస్థితులలో విజగీషువు తన శత్రువునకు కూడ 
శక్తి-సిద్ధులు ఉండాలని కోరుకోవాలి. ఎప్పు డనగా - “ఈ నా శత్రువు శక్తియుక్తుడై 
వాక్సారుష్యంచేత దండపారుష్యంచేత అర్థదూషణాలచేత (అన్యాయంగా ధనం 
లాగికొనడంచేత) ప్రకృతులకు అపకారం చేస్తాడు. లేదా సిద్ధియుక్తుడైతే వేట, జూదం, 
మద్యం, స్రీలు- ఈ వ్యసనాలలో పడిపోతాడు. అప్పుడు వాని విషయంలో ప్రకృతులకు 
వైముఖ్యం ఏర్పడుతుంది. ఈ విధంగా క్షీణదశలో ఉన్న లేదా ఏమరిపాటుతో ఉన్న 
వీనిని అనాయాసంగా జయించవచ్చును' అని అనుకొన్నప్పుడు, లేదా - “నేను వీనితో 
విరోధం పెట్టుకొని ఎదిరించి నప్పుడు ఇతడు సమస్తసైన్యంతో కలిసి ఒక చోట 
ఉంటాడు; దుర్గంలో ఉండడు, అట్టి పరిస్థితిలో ఒక చోట సైన్యం అంతా చేరి ఉండీ 


మణ్ణలయోనిః - శమవ్యాయాముకమ్‌ 545 


మిత్రులకీ, దుర్గానికీ దూరంగా ఉన్న వానిని చేను అనాయాసంగా జయించ 
వచ్చును” అనుకొన్నప్పుడు, లేదా అవతల నున్న ఒక బలవంతుడైన రాజు నా శత్రువును 
నశింపచేసే ఆలోచనలో ఉన్నాడు, అతడు వానిని నశింపచేసి నన్ను కూడా 
నశింపచేయవచ్చును (అందుచేత శత్రువుకు శక్తిసిద్దులు ఉండడమే మంచిది) అని 
అనుకొన్నప్పుడు, లేదా ఎవడైన బలవంతుడైన రాజు నన్ను ఆక్రమించే టప్పుడు నా 
కర్మలు ఆరంభాలు దెబ్బతిని ఉన్న సమయంలో నేను ఎవరినైనా మధ్యముణి 
ఆశ్రయించాలి అనుకొనే టప్పుడు ఇతడు (ఈ శత్రువు) నన్ను ఆదుకొంటాడు అని 
అనుకొన్నప్పుడు- ఈ విధమైన కారణాలు ఉన్నప్పుడు అమిత్రునికి కూడ శక్తి-సిద్ధులు 
ఉండా లని కోరుకోవాలి. 


నో. నేమిమేకాన్తరాన్‌ రాజ్ఞః కృత్వా చానన్తరాన్తరాన్‌, 
నాభిమాత్మానమాయచ్చేత్‌ నేతా ప్రకృతిమణ్ఞలే. 


వ్యా. ద్వాదశరాజమండలానికి నాయకుడైన విజిగీషువు తన దేశానికి ఒక 
దేశం వ్యవధానంలో ఉన్నవాళ్లని చక్రం అంచుగాను, తనదేశానికి సరిహద్దులలో 
ఉన్నవాళ్లని ఆకులు గాను చేసి ప్రకృతిమండలం అనే చక్రానికి తనను నాభిస్థానంలో ఉండే 
టట్లు చేసికోవాలి. 
శ్లో. మధ్యే హ్యుపహితః శత్రుర్నేతుర్మిత్రస్య చోభయోః, 

ఉచ్చేద్యః పీడనీయో వా బలవానపి జాయతే. 


ఇతి కౌటలీయార్థశా(స్తే మణ్ణలయోనౌ షష్పాధికరణో ద్వితీయో౭ ధ్యాయకి, 
శమవ్యాయామికమ్‌, ఆదితః అష్టనవతితమః. ఏతావతా కౌటలీయార్టశాన్తన్య 
మణ్ణలయోనిః షష్టమధికరణం నమాప్తమ్‌. 


వ్యా. నాయకునికీ, వాని మిత్రునికీ - వీరిద్దరికీ మధ్య ఉన్న శత్రువు, ఎంత 
బలవంతు డైనా పూర్తిగా పెకిలించివేయడానికి గాని, పీడించడానికి గాని శక్యమైనవాడుగా 
ఉంటాడు. అలాంటివానిని ఎక్కువగా పీడించవచ్చు, చివరికి పెకిలించివేయవచ్చును 
కూడ అని అర్థం. 
“బాలానందిని” అను కౌటిలీయార్థశాస్రాంధ్రవ్యాఖ్యానంలో మండలయోని అను ఆరవ 


అధికరణంలో శమవ్యాయామికం అను రెండవ అధ్యాయం, ప్రారంభంనుంది తొంభఖైఎనిమిదవ 
అధ్యాయం నమాప్తం. కౌటిలీయార్ధశాన్తంలో మండలయోని అను షష్టాధికరణం నమాప్తం. 


544 కౌటిలీయమ్‌ అర్థశాన్రమ్‌ 


అధ పషాడ్గుణ్యమ్‌ - నప్రమమధికరణమ్‌ 
ప్రథమో౭ధ్యాయః 


అష్టనవతితమ, ఏకోనశతతమప్రకరణే - షాడ్గుణ్యసముద్దేశః 
క్షయస్థానవృద్ధినిశ్చయశ్చ (The 91% Measures of Foreign Policy) 
షాడ్గుణ్యసముద్దేశం (Enumeration of Six Measures of Foreign 
Policy) -క్షయ-స్థాన-వృద్దుల నిశ్చయం (Determination of (Mea- 
sures in) Decline, Stable Condition and Advancement) 


మూ. 1. షాడ్గుణఖ్యస్య ప్రకృతిమణ్బ్ఞలం యోనిః. 

2. సంధివిగ్రహసనయానసంశ్రయద్వైధీభావాః షాడ్గుణ్యమ్‌ 
ఇత్యాచార్యాః. 

3. ద్వైగుణ్యమ్‌ ఇతి వాతవ్యాధిః, సంధివిగ్రహాభ్యాం హి షాడ్గుణ్యం 
సంపద్యతే ఇతి. 

4. షాడ్గుణ్యమేవైతదవస్థాభేదాత్‌ ఇతి కౌటల్యః. 

5. తత్ర పణబన్థః సంధిః, అపకారో విగ్రహః, ఉపేక్షణమాసనమ్‌, 
అభ్యుచ్చయో యానమ్‌, పరార్పణం సంశ్రయః, సంధివిగ్రహోపాదానం 
ద్వైధభావ ఇతి షడ్గుణా:. 

వ్యా. 1. సంధి మొదలైన ఆరు గుణాలకు స్వామ్యాదులైన ఐదు ప్రకృతులు, 
ద్వాదశరాజమండలమూ మూలకారణం. 
2. సంధి, విగ్రహం, ఆసనం, యానం, సంశ్రయం, ద్వైధీభావం ఇవి ఆరూ 

'షాడ్గుణ్యం అని ప్రాచీనాచార్యులు చెప్పినారు. ఇ 

3. సంధి, విగ్రహం అనే రెండు గుణాలే ప్రధానమైనవి; ఎందువల్ల ననగా 
సంధివిగ్రహాలచేత షాడ్గుఖ్యం ఏర్పడుతుంది, అనగా ఆసనం మొదలైన నాలుగు 
సంధివిగ్రహాలచేతనే ఏర్పడతాయి గాన వాటిలోనే అంతర్గతాలు అని వాతవ్యాధి అనే 
ఆచార్యుని అభిప్రాయం. (ఈ వాతవ్యాధి ఉద్ధవుడు కావచ్చును). 


షాడ్లుణ్యమ్‌ - తతృముధ్రేశాదయః 545 


4. అవస్థలలో, (పరిస్థితులలో) భేదం ఉండడంచేత ఆరు గుణాలు వేరు 
వేరు. అందుచేత షాడ్గుణ్యాన్నే అంగీకరించా లని కౌటల్యుని అభిప్రాయం. 

5. వాటిలో - సంధి అనగా ఒప్పందం కుదుర్చుకొనడం. అపకారం చేయడం 
“విగ్రహం. సంధి చేసికొనకుండా, అపకారం చేయకుండా ఉండడం “ఆసనం”. శక్తినీ 
దేశకాలాదులలో అభివృద్ధిని సంపాదించడం 'యానం'. ఈ విధమైన అభివృద్ధి ఉన్నప్పుడే 
శత్రువుమీదికి దండెత్తి వెళ్లడం కుదురుతుంది గాన దీనికి యానం అని పేరు 
పెట్టబడింది. యానం అనగా అర్థం దండెత్తి వెళ్లడం. శత్రువు బలవంతు డైనప్పుడు 
తనను వానికి సమర్పించడం (లొంగిపోవడం) సంశయం. లేదా సహాయం కోరి మరొక 
బలవంతుణ్ణి ఆశ్రయించడం సంశ్రయం. సంధివిగ్రహాలు రెండింటినీ నడిపించడం 
అనగా ఒక శత్రువుతో సంధి చేసికొని రెండవ శత్రువుతో వైరం కొనసాగించడం 
ద్వైధీభావం. ఈ విధంగా గుణాలు ఆరు. 

మూ. 1. పరస్మాద్ధీయమానః సందదీత. అభ్యుచ్చియమానః 
విగృహ్హీయాత్‌. న మాం పరో, నాహం పరముపహన్తుం శక్తః ఇత్యాసీత. గుణా 
తిశయయుక్తో యాయాత్‌. శక్తిహీనః సంశ్రయేత. సహాయసాధ్యే కార్యే 
ద్వైధీభావం గచ్చేత్‌. ఇతి గుణావస్థాపనమ్‌. 

2. తేషాం యస్మిన్‌ వా గుణే స్థితః పశ్యేత్‌ “ఇహస్థః శక్ష్యామి దుర్గ 
సేతుకర్మవణికృథశూన్యనివేశఖనిద్రవ్యహస్తివ న కర్మాణ్యాత్మనః ప్రవర్తయితుం 
పరస్య చైతాన్యుపహన్తుమ్‌” ఇతి తమాతిష్టైత్‌. సా వృద్ధిః. 

వ్యా. 1. పరునికంటె తాను దుర్చలు డైపోతున్నప్పుడు సంధి చేసికొనాలి. 
వానికంటె అభివృద్ధిలో ఉన్నప్పుడు (బలవంతుడైనప్పుడు) వానితో విరోధం కొనసాగించాలి. 
“నన్ను శత్రువు ఏమీ చేయజాలడు; నేను శత్రువును ఏమీ చేయజాలను అని అను 
కొన్నప్పుడు ఏమీ చేయకుండా (సంధివిగ్రహాలు చేయకుండా) ఊరక ఉండాలి. 
శత్రువుకంటె అధికగుణా లున్నప్పుడు వాని మీదికి దండెత్తి వెళ్లాలి. శక్తి లేనివాడు 
బలవంతుబ్లి నీ ఆశ్రయించాలి. సహాయం ఉంటేనే కార్యం సాధించడానికి శక్యం అవుతుంది 
అనే పరిస్థితిలో దై 'ద్వైధీభావం ఆచరించాలి. ఈ విధంగా ఆ యా గుణాలు అనుసరించే 
విధానం చెప్పబడింది. 

2. ఈ గుణాలలో ఏ గుణాన్ని ఆశ్రయిస్తే --ఈ గుణాన్ని అనుసరించడంవల్ల 
నా దుర్గాలకు, సేతువులకు సంబంధించిన పనులను, వర్తకుల మార్గాలను (వ్యాపార 


546 కొటిలీయమ్‌ అర్ధశాస్తమ్‌ 


మార్గాలను) శూన్యప్రదేశాలలో గ్రామాదినిర్మాణాలను, గనులకు, ద్రవ్యవనాలకు, 
గజవనాలకు సంబంధించిన పనులను సాధించడానికి శక్యం అవుతుంది; పరునికి 
సంబంధించిన ఈ పనులు జరగకుండా చేయడానికి వీలవుతుంది” అని అనుకుంటాడో 
ఆ గుణాన్ని అనుసరించాలి. ఇదే “వృద్ధి”. 

మూ. 1. “ఆశుతరా మే వృద్ది, భూయస్తరా వృద్భ్యదయతరా వా 
భవిష్యతి; విపరీతా పరస్య” ఇతి జ్ఞాత్వా పరవృద్ధిముపేక్షేత. తుల్యకాలఫలో 
దయాయాం వృద్దౌ సంధిముపేయాత్‌. 

2. యస్మిన్‌ వా గుణే స్థితః స్వకర్మణాముపఘాతం పశ్యేన్నేతరస్య 
తస్మిన్‌ న తిష్టేత్‌. ఎష క్షయః. ౪ 

3. చిరేణాల్పతరం వృద్ధ్యుదయతరం వా క్షేష్యే, విపరీతం పర ఇతి 
జ్ఞాత్వా క్షయముపేక్షేత. 

4. తుల్యకాలఫలోదయే వా క్షయే సంధిముపేయాత్‌. 

5. యస్మిన్‌ వా గుణే స్థితః స్వకర్మవృద్ధిం క్షయం వా నాభిపశ్యేత్‌ 
ఏతత్‌ స్థానమ్‌. 

6. హస్వతరం వృద్ధ్యుదయతరం వా స్థాస్యామి, విపరీతం పర ఇతి 
జ్ఞాత్వా స్థానము పేక్షేత. 

7. తుల్యకాలఫలోదయే వా స్థానే సంధిముపేయాత్‌ ఇత్యాచార్యాః. 

8. నైతద్విభాషితమ్‌ ఇతి కౌటల్యః. 

వ్యా. 1. “నాకు వృద్ధి శీఘ్రంగా కలగబోతుంది; పరునికి ఆలస్యంగా 
కలగబోతుంది, నాకు వృద్ధి అధికంగా కలగబోతుంది, పరునికి అల్పంగా కలగబోతుంది; 
నాకు వృద్ది తరవాత వృద్ది అవిచ్చిన్నంగా కలగబోతుంది. పరునికి వృద్ది కలిగినా 
అవిచ్చిన్నంగా కలగదు" ఈ విధంగా కనబడినప్పుడు (ఈ విధమైన మూడు 
పరిస్థితులలోను) శత్రువుకు వృద్ధి కలుగుతున్నా ఉపేక్షించవచ్చును. తనకు పరునికీ 
కూడ వృద్ది ఒకే సమయంలో ఒకే విధమైన ఫలం లభించే రీతిలో కలగబోతున్నది అని 
గుర్తించినపుడు సంధి చేసుకోవాలి. 

2. ఎ గుణాన్ని ఆశ్రయించడంవల్ల తన పనులకు విఘాతం కలుగుతుందో, 
పరుని పనులకు విఘాతం కలగదో ఆ గుణాన్ని ఆశ్రయించకూడదు, అలా ఆశ్రయించడం 
క్షయం. (క్రయానికి హేతువు). 


షాడ్గుణ్యమ్‌ - తత్సముద్రేశాదయః 547 


3. “నాకు చాలా కాలం తరవాత, అత్యల్పమైన క్షయం కలుగుతుంది. 
శత్రువుకు అతిశీఘకాలంలోనే అధికమైన క్షయం కలుగుతుంది. నాకు క్షయం కలిగినా 
వెంటనే వృద్ధి కలుగుతుంది, శత్రువుకు క్షయం తరవాత క్షయం అన్న రీతిలో క్షయమె 
కలుగుతూ ఉంటుంది” అని గ్రహించినప్పుడు (తనకు తాత్కాలికంగా కలిగే) క్ష్రయాన్ని 
ఉపేక్షించవచ్చును. 

4. తనకు శత్రువుకు కూడ క్షయం ఒకే సమయంలో కలుగుతుంది అని గాని 
లేదా దానివల్ల కలిగే ఫలం కూడా తుల్యంగానే ఉంటుంది అని కాని తోచినప్పుడు సంధి 
చేసుకోవాలి. 

5. ఏ గుణాన్ని ఆశ్రయించడంచేత తన కర్మలకు వృద్ధి కాని క్షయం కాని 
కలగదో అలాంటి గుణాన్ని ఆశ్రయించి ఉండడం “స్థానం . 

6. “ఈ విధమైన 'స్థానం' నేను అత్యల్పకాలమే చేస్తాను, పరుడు చాలకాలం 
చేస్తాడు. నేను చేసే 'స్థానం' వల్ల వృద్ధి తరవాత వృద్ధి అనే రీతిలో వృద్ధి కలుగుతుంది; 
పరునకు అలా కలగదు” అని తోచినప్పుడు స్థానాన్ని ఉపేక్షించవచ్చును. 

7. స్థానం తనకు పరునికీ ఒకే కాలంలో జరిగినా, లేదా దాని ఫలం సమంగానే 
ఉన్నా సంధి చేసుకోవాలి అని ఆచార్యులు చెప్పి ఉన్నారు. 

8. దీనిని ఎవరూ కాదనరు అని కౌొటల్యుని అభిప్రాయం. 

మూ. 1. యది వా పశ్యేత్‌- “సంధౌ స్థితః మహాఫలైః స్వకర్మభిః 
పరకర్మాణ్యుపహనిమ్యామి, మహాఫలాని వా స్వకర్మాణ్యుపభోక్ష్యే. పరకర్మాణి 
వా, సంధివిశ్వాసేన వా యోగోపనిషత్రణిధిభిః పరకర్మాణ్యుపహనిష్యామి, 
సుఖం వా సానుగ్రహపరిహారసౌకర్యం ఫలలాభభూయపస్వేన స్వకర్మణాం 
పరకర్మయోగావహం జనమాస్రావయిష్యామి, బలినాతిమా(త్రేణ వా సంహిత: 
పరః స్వకర్మోపఘాతం ప్రాప్ప్యతి, యేన వా విగృహీతో మయా సంధత్తే తేన 
అస్య విగ్రహం దీర్భం కరిష్యామి, మయా వా సంహితస్య మద్ద్వేషిణో 
జనపదం పీడయిష్యతి, పరోపహతో వాస్య జనపదో మామాగమిష్యతి; తతః 
కర్మసు వృద్ధిం ప్రాప్ఫ్యామి, విపన్నకర్మారమ్మో వా తాభ్యాం సంహితః కర్మసు 
వృద్దిం ప్రాప్స్యామి, శత్రుప్రతిబద్దం వా శత్రుణా సంధిం కృత్వా మణ్ణలం 
భేత్స్యామి, భిన్నమవాప్ప్యామి; దణ్బానుగ్రహేణ వా శత్రుముపగృహ్యా 


548 కౌటిలీయమ్‌ అర్ధళానస్తమ్‌ 


మణ్జలలిప్పాయాం విద్వేషం గ్రాహయిష్యామి, విద్విష్టం తేనైవ ఘాతయి 
ష్యామి' ఇతి సంధినా వృద్ధిమాతిస్టేత్‌. 

వ్యా. సంధిలో ఉన్నవాడనై (సంధి చేసికొన్నవాడనై) గొప్ప ఫలములు గల 
దుర్గసేతుఖన్యాదులైన నా కర్మలచేత పరుని కర్మలను నశింపచేస్తాను. లేదా 
మహాఫలములు గల నా కర్మలను అనుభవిస్తాను, లేదా సంధి చేసుకుంటే పరుని 
కర్మలను అనుభవించ కలుగుతాను. లేదా నంధిచేత విశ్వానం కలిగించి 
యోగప్రణిధులచేత (గూఢపురుషతీక్షాదుల ప్రయోగం చేత) ఉపనిషత్రణిధులచేత 
(విష-ధూమ-జలదూషణాదులచేత) పరుని కర్మలను నశింపచేస్తాను. లేదా పరుని 
కర్మలు చేస్తూన్నవారికి బీజాదులను ఇవ్వడం మొదలైన అనుగ్రహమూ, పన్ను 
మినహాయింపు మొదలైన సౌకర్యాలూ చూపి, వాళ్లు నా రాజ్యంలో చేసే పనులకు 
ఎక్కువ ఫలం లభిస్తుం దని ఆశ పెట్టి వాళ్ల నందరినీ నా రాజ్యానికి రప్పిస్తాను. లేదా 
బలవంతుడైన మరొక శత్రువుతో ఎక్కువ ధనం మొదలైనవి వానికి ఇవ్వడం ద్వారా 
సంధి చేసుకొన్న నా శత్రువు తన కర్మలలో నష్టపోతాడు. లేదా ఎవనితో విరోధం కలవాడై 
నాతో సంధి చేసికొన్నాడో వానితో వీని కున్న విరోధం పెరిగే టట్లు చేస్తాను. లేదా ఇతడు 
(ఇప్పుడు నాతో సంధి చేసికొన్న శత్రువు) నాతో పూర్వం సంధి చేసికొని ఉన్ననా (మరొక) 
శత్రువుయొక్క జనపదాన్ని పీడిస్తాడు. లేదా పరునిచేత పీడించబడిన వీని జనపదం 
చివరికి నాకు లభిస్తుంది. అప్పుడు నేను కర్మలలో ఇంకా వృద్ది పాందకలుగుతాడు. 
లేదా ప్రారంభించిన పను లన్నీ చెడిపోయి కష్టాలలో ఉన్న శత్రువు నా కర్మల 
విషయంలో అడ్గుతగలడానికి ప్రయత్నించడు.లేదా ఈ శత్రువు ఇతరుని సహాయంతో 
కర్మారంభం చేసిన ట్లయితే వాల్లిద్దరితోను సంధి చేసికొని నా కర్మలలో వృద్ధి 
పాందకలుగుతాను. లేదా వీనితో సంధిచేసికొనివీనితో సంబంధించి ఉన్న రాజమండలాన్ని 
ఛేదిస్తాను, ఆవిధంగా ఛేదించబడినవానిని లొంగదీసుకుంటాను. లేదా సైన్యం ఇవ్వడం 
ద్వారా శత్రువును గ్రహించి (నా వైపు ఉండే టట్లు చేసికొని) అతడు మండలం పాందడం 
కోసం ప్రయత్నిస్తే ఆ మండలానికి వీని విషయంలో ద్వేషం కలిగిస్తాను. లేదా వీనితో 
మరొకడు ద్వేషం ఉన్నవాడైతే వానిచేతనే వీనిని చంపిస్తాను. ఈ విధంగా తలచినట్లయితే 
అనగా ఇలాంటి పరిస్థితులలో ఉన్నట్లయితే, శత్రువుతో సంధి చేసుకొని వృద్దిని 
పొందడానికి ప్రయత్నించాలి. 


మూ. 1. యది వా మన్యేత “"ఆయుధీయషప్రాయః శ్రేణీప్రాయో వా 


550 కౌటిలీయమ్‌ అర్థశాస్తమ్‌ 


స్వకర్మోపఘాతం వా త్రాతుమ్‌' ఇతి బలవన్తమాశ్రితః స్వకర్మానుష్టానేన 
క్షయాత్‌ స్థానం స్టానాద్‌ వృద్ధిం ఆకాజ్‌క్రేత. 

3. యది వా మన్యేత - 'సంధినైకతః స్వకర్మాణి ప్రవర్తయిష్యామి; 
విగ్రహిణైకతః పరకర్మాణ్యుపహనిష్యామి ఇతి” ద్వైధీభావేన వృద్ధిమాతిషషేత్‌. 

వ్యా. 1. లేదా - “నేను యానం చేసి నట్లయితే (యుద్దానికి వెళ్లినట్లయితే) 
శత్రువుయొక్క కర్మలను నశింపచేయవచ్చును, నా కర్మలకు విఘాతం కలగకుండా 
రక్షణానికి తగిన అన్ని ఏర్పాట్లు చేసుకొని ఉన్నాను” అని అనుకొన్నప్పుడు యానం 
ద్వారా వృద్దిని సంపాదించడానికి ప్రయత్నించాలి. 

2. లేదా - “నేను శత్రుకర్మలకు విఘాతం చేయజాలను; నా కర్మలకు 
విఘాతం కలుగుతే రక్షించుకొనే స్థితిలో లేను” అని అనుకొన్నప్పుడు బలవంతుడైన 
మరొక రాజును ఆశ్రయించి తన కర్మలను పూర్తిచేసుకొంటూ క్షయంనుంచి 
(క్రీణస్థితినుంచి) స్థానాన్ని (నిలకడను) సంపాదించి, స్థానం ద్వారా వృద్ది సంపాదించడానికి 
ప్రయత్నించాలి. 

3. లేదా - “ఒక ప్రక్క (ఒక శత్రువుతో) సంధి చేసుకొని నా పనులు పూర్తి 
చేసుకుంటాను. మరొక ప్రక్క (మరొకనితో) వైరం కొనసాగిస్తూ వాని కర్మలకు విఘాతం 
కలిగిస్తాను అని అనుకొన్నట్లయితే ద్వైధీభావంచేత అభివృద్ధి పొందడానికి ప్రయత్నించాలి. 
శో. ఎవం షడ్సిర్లుణై రేతైః స్థితః ప్రకృతిమణ్ణలే, 

పర్వేషేత క్షయాత్‌ స్థానం న్థానాద్వృద్ధిం చ కర్మసు. 


ఇతి కౌటలీయార్థశాగస్రే షాడ్గుణ్యే సప్తమాధికరణే ప్రథమోధ్యాయః 
షాడ్గుణ్యసముద్దేశః క్షయస్థానవృద్ధినిశ్చయశ్చ. ఆదితో నవనవతితమః. 
వ్యా. ప్రకృతిమండలంలో ఉన్న రాజు ఈ విధంగా ఈ ఆరు గుణాలను 
అనుసరిస్తూ క్షీఐదశనుండి స్థానాన్ని (నిలకడను), స్థానంనుండి (స్థానం ద్వారా) తన 
కర్మలలో వృద్ధినీ సంపాదించడానికి ప్రయత్నించాలి. 
“బాలానందిని” అను కౌటలీయార్థశాస్తాంధ్రవ్యాఖ్యానంలో షాడ్గుణ్యం అనే సప్తమాధికరణంలో 
షాడ్గుణ్యసముద్దేశం, క్షయస్టాన వృద్దినిశ్చయం అనే ప్రథమాధ్యాయం, ప్రారంభంనుంచి 
తొంభైతొమ్మిదవ అధ్యాయం సమాప్తం. 


షొడ్డుణ్యమ్‌ - నంశ్రయవృత్తి: 551 
అథ ద్వితీయో౭ధ్యాయః 


శతతమం ప్రకరణమ్‌ - సంశ్రయవృత్తిః 
(బలవంతుణ్ణి ఆశ్రయించే విధానం) 


మూ. 1. సంధివిగ్రహయోః తుల్యాయాం వృద్దౌ సంధిము పేయాత్‌. 
విగ్రహే హి క్షయవ్యయప్రవాసప్రత్యవాయా భవన్తి. 

2. తేన ఆసనయానయోః ఆసనం వ్యాఖ్యాతమ్‌. 

3. ద్వైధీభావసంశ్రయయోః ద్వైధీభావం గచ్చేత్‌. ద్వైధీభూతో హి 
స్వకర్మప్రధానః ఆత్మన ఏవోపకరోతి. సంగ్రితస్తు పరస్యోపకరోతి నాత్మనః. 

4. యద్బలః సామన్తః తద్విశిష్టబలమాశ్రయేత. తద్విశిష్టబలాభావే 
తమేవాశ్రితః కోశదణ్బభూమీనామన్యతమెన అస్యోపకర్తుమదృష్టః ప్రయతేత. 
మహాదోషో హి విశిష్టసమాగమః రాజ్ఞామన్యత్రారివిగృహీతాత్‌. 

5. అశక్యే దణ్లోపనతవత్‌ వర్తేత. 

వ్యా. 1. సంధి చేసుకొన్నా విరోధం కొనసాగించినా తన అభివృద్ధి సమంగానే 
ఉంటుంది అనుకొన్నప్పుడు సంధియే చేసుకోవాలి. విరోధం పెట్టకుంటే క్షయం, 
వ్యయం, స్వస్థానం విడిచి వెళ్లే అవసరం రావడం, ఇతరమైన ఆపదలు కలగడానికి 
అవకాశాలు ఉంటాయి కదా? 

2. దీనిని పట్టి ఆసన-యానాలలో యానంకంటె ఆసనమే మంచి దని 
చెప్పినట్లయినది. 

3. ద్వైధీభావ-సంశ్రయాలలో ద్వైధీభావాన్ని అనుసరించాలి. ద్వైధీభావం 
అనుసరించేవాడు తన కర్మలకే ప్రాధాన్యం ఇవ్వడంచేత తనకే ఉపకారం చేసుకొన్నవా 
డవుతాడు. బలవంతుణ్ణి ఆశ్రయిస్తే వానికే ఉపకారం చేసినవా డవుతాడు, తనకు 
కాదు. 

4. సామంతుడు తన కెంత బలం ఉన్నదో అంతకంటె ఎక్కువ బలం ఉన్న 
మరొక రాజును ఆశ్రయించాలి. అలాంటి రాజు లభించ నప్పుడు తనను బాధిస్తూన్న 
శత్రువునే ఆశ్రయించాలి. వానికి కనబడకుండానే ఉంటూ వానికి ధనం కాని, సైన్యం 


552 కౌటిలీయమ్‌ అర్ధశాస్తమ్‌ 


కాని, భూమి కాని ఇచ్చి ఉపకరించడానికి ప్రయత్నించాలి. రాజు తనకంటె ఎక్కువ బలం 
కలవానిని ప్రత్యక్షంగా కలుస్తే చాలా అపాయాలకి దారి తీస్తుంది. ఆ శత్రువుతో యుద్ధం 
చేస్తున్నప్పుడు మాత్రం కలవడం ఎలాగా తప్పదు. 

5. ఇలా దూరంగా ఉండి ఆశ్రయించడం కుదరకపోతే సైన్యంతో పాటు 
లొంగిపోయినవాడు వలె వాని దగ్గరనే బాగా వంగి ఉండాలి. 

మూ. 1. యదా చాస్య ప్రాణహరం వ్యాధిమ్‌, అన్తఃకోపం, శత్రువృద్ధిం, 
మిత్రవ్యసనమ్‌ ఉపస్థితం వా తన్నిమిత్తామాత్మనశ్చ వృద్ధిం పశ్యేత్‌ తదా 
సంభావ్యవ్యాధిధర్మకార్యాపదేశేన అపయాయాత్‌. స్వవిషయస్థో వా నోపగచ్చేత్‌. 
అసన్నో వాస్య ఛిద్రేషు ప్రహరేత్‌. 

2. బలీయసోర్యా మధ్యగతః త్రాణసమర్థ్ధమాశ్రయేత్‌ యస్య వా 
అనన్తర్థిః స్యాత్‌. ఉభౌ వా కపాలసంగ్రయః తిష్టేత్‌. మూలహరమితరస్య 
ఇతరమ్‌ అపదిశన్‌ భేదముభయోర్వా పరన్సరాపదేశం ప్రయుళ్లత, 
భిన్నయోరుపాంశుదణ్దమ్‌. 

వ్యా. 1. తాను సేవిస్తూన్న బలవంతుడైన రాజుకు ప్రాణాలు హరించే వ్యాధి 
వచ్చిందనిగాని, ప్రజలలో అంతఃకోపం (తిరుగుబాటు) కలగబోతూన్న దని గాని, వాని 
శత్రువులకు వృద్ధి కలగ నున్న దని గాని, వాని మిత్రులకు కష్టాలు వస్తున్నాయని గాని 
కనబడినప్పుడు, అట్టి పరిస్థితులలో తనకు అభివృద్ధి కలుగుతుం దనే నమ్మిక కుదర 
నప్పుడు తనకు వ్యాధి రాబోతున్న దని గాని, లేదా ఎదో ఒక ధర్మకార్యం చేయవలసి 
ఉన్న దని గాని వంక బెట్టి వానిని విడిచి వెళ్లిపోవాలి. తన దేశంలోనే ఉన్నట్లయితే 
అతడు రమ్మని కబురు పంపినా కూడ ఏదో వంక చెప్పి, వానివద్దకు వెళ్లగూడదు. లేదా 
దగ్గరనే ఉండి ఛిద్రాలలో (ఆతనిలో కొన్ని దౌర్చల్యాలు కలిగినప్పుడు) దెబ్బతీయాలి. 

2. ఇద్దరు బలవంతుల మధ్య నున్నవాడు వాళ్లలో ఎవడు తనకు రక్షణ 
ఇవ్వడానికి సమర్గుడో వానిని ఆశ్రయించాలి. ఇద్దరూ సమానబలవంతులే అయినప్పుడు 
తనకు దగ్గర ఉన్నవానిని ఆశ్రయించాలి.లేదా ఇద్దరినీ ఆశ్రయించాలి. అయితే వాళ్లతో 
కపాలసంధి చేసికొని ఉండాలి. “నువ్వు నన్ను రక్షించకపోతే అతడు నన్ను బాధి 
స్తాడు” అని ఒకనికి తెలియకుండా ఒకనికి చెప్పి ఇద్దరిని ఆశ్రయించడం 'కపాలసంధి' 

“ఇతడు నీ మూలధనాన్నే అపహరిస్తున్నాడు” అని ఒకనిని గూర్చి మరొకనితో 


షాడ్డుణ్యమ్‌ - నంశ్రయవృత్తి: 553 


రహస్యంగా చెపుతూ వాళ్లలో ఒకనిమీద రెండవవానికి అవిశ్వాసం కలిగే విధంగా భేదం 
కలిగించాలి. ఈ విధంగా భేదం కల్పించి రహస్యంగా వాళ్లిద్దరినీ నశింపచెయ్యాలి. 

మూ. 1. పార్మ్వస్థా వా బలస్థయోరాసన్నభయాత్‌ ప్రతికుర్వీత. 
దుర్గాపాశ్రయో వా ద్వైధీభూతస్తిస్టేత్‌. సంధివిగ్రహక్రమహేతుభిర్యా చేష్టేత. 
దూష్యామిత్రాట వికానుభయోరుపగృహ్హీయాత్‌. ఎతయోరన్యతరం గచ్చం స్టైరే 
వాన్యతరస్య వ్యసనే ప్రహరేత్‌. ద్వాభ్యాముపహితో వా మణ్బ్ణలాపాశ్రయః 
తిస్టేత. మధ్యమముదాసీనం వా సంశ్రయేత. తేన సహైకముపగృహ్య 
ఇతరముచ్చిన్ట్యాత్‌. ఉభౌ వా. 

2. ద్వాభ్యాముచ్చిన్నో వా మధ్యమోదాసినయోః తత్పక్షీయాణాం వా 
రాజ్ఞాం న్యాయవృత్తిమాశ్రయేత. తుల్యానాం వా యస్య ప్రకృతయః సుఖ్యేయు 
రేనం, యత్రస్థో వా శక్నుయాదాత్మానముద్ధర్తుం, యత్ర పూర్వపురుషోచితా 
గతిః ఆసన్నః సంబన్లో వా మిత్రాణి భూయాంసీతి శక్తిమన్తి వా భవేయుః. 

వ్యా. 1. ఇద్దరు బలవంతుల దగ్గర ఉన్నవాడు వాళ్లల్లో ఎవనినుంచి భయం 
దగ్గరపడుతుందో ఆ భయానికి ముందుగా ప్రతిక్రియ చేసుకోవాలి. లేదా దుర్గాన్ని 
ఆశ్రయించి ద్వైధీభావం (ఒకనితో ప్రచ్చన్నంగా సంధిచేసుకొని మరొకనితో వైరం 
కొనసాగించడం) చెయ్యాలి. లేదా సంధి చేసికొనడానికీ, విగ్రహం నడిపించడానికీ తగిన 
హేతువులను పట్టి అవి కొనసాగించాలి. ఆ ఇద్దరి శత్రువుల దూష్యులను 
(రాజద్రోహులను), అటవీఅధిపతులను చేరదీయాలి. ఆ ఇద్దరు శత్రువులలో ఒకనిమీదికి 
యుద్దానికి వెళ్లి, రెండవవాడు కష్టాలలో ఉన్న సమయం చూచి వానిని దూష్యులచేత 
ఆటవికులచేత నశింపచెయ్యాలి. ఇద్దరు శత్రువులూ పీడించిన ట్లయితే రాజమండలాన్ని 
ఆశ్రయించాలి. లేదా మధ్యముడైన రాజును గాని, ఉదాసీనుడైన రాజును గాని 
ఆశ్రయించాలి. వాని సహాయంతో ఒక శత్రువును దానాదులచేత వశం చేసికొని 
రెండవవానిని నశింపచెయ్యాలి. శక్యమైతే ఇద్దరినీ కూడ నశింపచెయ్యాలి. 

2. ఇబ్బరు శత్రువులచేత పీడింపబడినవాడు మధ్యమ-ఉదాసీన రాజులలో 
గాని, వాళ్ల పక్షానికి చెందిన రాజులలో గాని న్యాయమైన ప్రవృత్తి గల వానిని 
ఆశ్రయించాలి. పైన చెప్పిన వాళ్లందరూ న్యాయ ప్రవృత్తి కలవారే అయిన పక్షంలో ఎవని 
ప్రకృతులు తనకు సుఖం కలిగిస్తారో ఆ రాజును ఆశ్రయించాలి. లేదా ఎ రాజు దగ్గర 


ర్‌ర్‌4ీ కౌటిలీయమ్‌ అర్థశాన్రమ్‌ 


ఉంటే తనను ఉద్ధరించుకొనకలుగుతాడో ఆతనిని ఆశ్రయించాలి. లేదా ఏ రాజుతో తన 
పూర్వికులకు రాకపోకలు ఉండేవో వానిని గాని, ఎవనితో దగ్గర సంబంధం 
(బాంధవ్యాదికం) ఉన్నదో వానిని గాని, ఎవనికి శక్తి మంతులైన చాలమంది మిత్రులున్నారో 
వానిని గాని ఆశ్రయించాలి. 
స్టో ప్రియో యస్య భవేద్యో వా ప్రియో౭స్య కతరస్తయోః, 

ప్రియో యస్య స తం గచ్చేదిత్యాశయగతి:ః పరా. 

ఇతి కౌటలీయార్థశా స్తే షాడ్తుణ్య నప్తమాధికరణే ద్వాతీయో2ఒధ్యాయః 
నంశ్రయవృత్తిః ఆదితః శతతమ. 

వ్యా. తాను ఎవరికి ప్రియుడో (ఇష్టుడో), ఎవడు తనకు ప్రియుడో ఆ ఇద్దరిలో 
ఎవరిని ఆశ్రయించాలి? వీరిద్దరిలో తాను ఎవనికి ఇష్టుడో వానిని ఆశ్రయించాలి. ఇది 
ఉత్తమమైన ఆశ్రయించే విధానం. 

“బాలానందిని” అను కౌటలీయార్థశాస్తాంధ్రవ్యాఖ్యలో షాడ్గుణ్యం అనే సప్తమాధికరణంలో 
సంశ్రయవృత్తి అనే రెండవ అధ్యాయం, ప్రారంభంనుండి నూరవ అధ్యాయం సమాప్తం 


అథ తృతీయో ౬ధ్యాయః 


ఏకోత్తర-ద్వ్యుత్త రశత తమ ప్రకరణే. సమహీనజ్యాయసాం గుణాభినివేశః 
హీనసంధయశ్చ (సమబలం కలవానితోను, తనకంటె దుర్పలుడుగా 

ఉన్నవానితోను, అధికబలవంతునితోను ఆ యా గుణాల ప్రయోగం.) 
(దుర్చలుడు చేసుకొనవలసిన సంధి విధానాలు) 


మూ. 1. విజిగీషుః శక్త్యపేక్షః షాడ్గుణ్యముపయుజ్డీత. సమజ్యా 
యోభ్యాం సంధీయేత. హీనేన విగృహ్లీయాత్‌. విగృహీతో హి జ్యాయసా 
హస్తినా పాదయుద్ధమివాభ్యు పైతి. సమేన చామం పాత్రమ్‌ ఆమేన ఆహతమివ 
ఉభయతః క్షయం కరోతి. కుమేనేవాశ్మా హీనేనైకాన్తసిద్ధిమవా పోతి. 

లై జ్యాయాంశ్చేన్న సంధిమిచ్చేత్స్‌ దణ్ఞోపనతవృతమాబలీయసం వా 
యోగమాతిస్టేత్‌. "0 


పాడ్గుణ్యమ్‌ = నమాదీనాంగుణాభజనివేశః | 5్‌5్‌5 


3. సమళ్చేన్న సంధిమిచ్చేత్‌, యావన్మాత్రమపకుర్యాత్‌ తావన్మాత్ర 
మస్య ప్రత్యపకుర్యాత్‌. తేజో హి సంధానకారణమ్‌,నాతప్తం లోహం లోహేన 
సంధత్తే ఇతి. 

4. హీనశ్చేత్‌ నసర్వత్రానుప్రణతస్తిష్టేత్‌ సంధిముపేయాత్‌. 
ఆరణ్యోలగ్ని రివ హి దుఃఖామర్శజం హి తేజో విక్రమయతి మణలస్య 
చానుగ్రాహ్యో భవతి. 

వ్యా. 1. విజిగీషువు తన కున్న శక్తిని అనుసరించి షాడ్గుణ్యం ప్రయోగించాలి. 
సమబలం కలవానితోను, ఎక్కువ బలం ఉన్నవానితోను సంధిచేసుకోవాలి. తనకంటె 
తక్కువ బలం ఉన్నవానితో విరోధం కొనసాగించాలి. బలవంతునితో విరోధం పెట్టుకొనడం 
పాదచారిగా ఉండి ఎనుగుతో యుద్ధం చేసినట్టు ఉంటుంది. సమునితో విరోధం 
పెట్టుకుంటే కాల్చని మట్టి కుండను అలాంటి మరొక కుండతో డీకొట్టించి నట్లు ఇరు 
పక్షాల వారికీ నాశం కలిగిస్తుంది. హీనునితో విరోధం పెట్టుకొనడం వల్ల రాయిని 
కుండతో డీకొట్టించినప్పుడు వలె తప్పక సిద్ధిని పొందుతాడు. 

2. తనకంటె ఎక్కువ బలం కలవాడు సంధి చేసికొనడానికి అంగీకరించకపోతే 
దండోపనతప్రకరణంలో చెప్పిన విధానం గాని, ఆబలీయసయోగాధికరణంలో చెప్పిన 
విధానం గాని అనుసరించాలి. 

3. సముడు సంధి చేసికొనడానికి ఇష్టపడకపోతే అతడు తనకు ఎంత 
అపకారం చేస్తాడో అంత అపకారమే వానికి చెయ్యాలి. అప్పుడు అతడు సంధికి వస్తాడు 
అని అర్థం. ఎందువల్లననగా- సంధి ఏర్పడడానికి కారణం తేజస్సే- లోహాన్ని బాగా 
కాలిస్తేనే కాని మరొక లోహం ముక్కతో అతుకుకొనదు కదా? 

4. హీనుడు అన్ని విషయాలలోను వంగి ఉన్నట్లయితే వానితో గూడ సంధి 
చేసుకొనాలి. ఆ విధంగా వానితో సంధిచేసికొనకపోతే దుఃఖంవల్ల కోపం వల్లా కలిగిన 
తేజస్సు దావాగ్ని వలె ఏనాటి కైనా అతడుపరాక్రమించే టట్లు చేస్తుంది. లేదా అతడు 
రాజమండలానికి అనుగ్రహపాత్రు డౌతాడు. అనగా ఇంత అణగిఉన్నా కూడ ఇతనిని 
ఆ రాజు పీడిస్తున్నాడు; అందుచేత ఇతనికి సహాయం చెయ్యాలి అనే భావం 
రాజమండలంలో కలగవచ్చు. 

మూ. 1. సంహితశ్చేత్‌ - “పరప్రకృతయో లుబ్ధక్షీణాపచరి తాః ప్రత్యాదాన 


556 కౌటిలీయమ్‌ అర్థశాస్తమ్‌ 


భయాద్వా నోపగచ్చన్తి” ఇతి పశ్యేత్‌ హనో౭పి విగృహ్గీయాత్‌. 

2. విగృహీతశ్చేత్‌ - “పరప్రకృతయో లుబ్జక్షీణాపచరి తాః విగ్రహోద్విగ్నా 
వామాం నోపగచ్చన్తి ఇతి పశ్యేత్‌; జ్యాయానపి సన్గీయేత; విగ్రహోద్వేగం వా 
శమయేత్‌. “వ్యసనయౌగపద్యే- గురువ్యసనో౭స్మి లఘువ్యసనః పరః 
సుఖేన ప్రతికృత్య వ్యసనమాత్మనః అభియుజ్య్వ్యూత్‌' ఇతి పశ్యేత్‌. జ్యాయాన 
పి సంధీయేత. 

3. సంధివిగహయోశ్సేత్‌ పరకర్శనమాత్మోపచయం ప్రా నాభిపశ్యేత్‌ 
జ్యాయానప్యాసీత. 

వ్యా. 1. సంధి చేసికొన్న హీనుడైన విజిగీషువు కూడ- “శత్రువుయొక్క 
ప్రకృతులు లుబ్బులై క్షీణస్థితిలో ఉండి తిరుగుబాటుచేయడానికి సిద్ధంగా ఉండడంచేత 
గాని, నాదగ్గరికి వస్తే మళ్లీ తమ రాజు తీసికొని వెళ్లిపోతాడు అనే భయంచేత గాని, నా 
దగ్గరకి రావడంలేదు” అని చూచిన ట్లయితే అట్టి పరిస్థితులలో బలవంతునితో కూడ 
విరోధం పెట్టుకోవచ్చును. 

2. విగ్రహం అవలంబించి ఉన్న బలవంతుడైన విజిగీషువు కూడ- 
“శతువుయొక్క ప్రకృతులు లుబ్యలై క్షీణదశలో ఉండి తిరుగుబాటు చేసేవారుగా 
ఉండడంచేత గాని, విగ్రహంచేత విసుగు చెంది ఉండడంచేత గాని నన్ను చేరడంలేదు" 
"అని చూచినప్పుడు (భావించినప్పుడు) (దుర్చలునితో కూడ) సంధి చేసుకోవాలి; లేదా 
విగ్రహంవల్ల కలిగిన ఉద్వేగాన్ని (భయాన్ని) తగ్గించాలి. అదే విధంగా “ మా ఇద్దరికీ 
వ్యసనం ఒకే కాలంలో వచ్చినది. అయితే వా వ్యసనం అధికంగా ఉంది;పరుని వ్యసనం 
స్వల్పంగా ఉంది. అందుచేత పరుడు తన వ్యసనానికి అనాయాసంగా ప్రతిక్రియ 
చేసుకొని నామీదికి రావచ్చును” అని అనుకొన్నప్పుడు కూడ, బలవంతుడైన విజిగీషువు 
కూడ దుర్చలునితో సంధి చేసుకోవాలి. 

3. సంధి చేసుకున్నా, విగ్రహం అవలంబించినా పరునికి దుర్చలత్వం గాని 
తనకు అభివృద్ధి గాని వచ్చే టట్లు లేదు అని చూచి నప్పుడు బలవంతుడైన విజిగీషువు 
కూడ సంధివిగ్రహాలు మాని ఆసనం అవలంబించాలి. 
మూ. 1. పరవ్యసనమప్రతికార్యం చేత్‌ పశ్యేత్‌ హీనో2 ప్యభియాయాత్‌. 
2. అప్రతికార్యాసన్నవ్యసనో వా జ్యాయానపి సంశ్రయేత. 


Pp 
2 
గ 


షాడ్గుణ్యమ్‌ - నమాణనాంగుణాభజనివేశు 557 


3. సంధినా ఎకతః విగ్రహేణ ఎకతశ్చేత్‌ కార్యసిద్ధిం పశ్యేత్‌ జ్యాయా 
నపి ద్వైధీభూతస్తిస్టేదితి. 

4. ఎవం సమస్య షాడ్గుణ్యోపయోగః. 

వ్యా. 1. పరుడు ప్రతిక్రియ చేయడానికి శక్యం కాని కష్టాలలో ఉన్నాడు అని 
చూచి నప్పుడు హీనుడు కూడ యుద్దానికి వెళ్లాలి. 

2. తనకు ప్రతిక్రియ చేయడానికి శక్యం కాని గొప్ప ఆపద దగ్గరలోనే 
రానున్నది అని చూచి నప్పుడు బలవంతుడు కూడ ఆశ్రయించాలి. 

3. ఒక ప్రక్క సంధి చేసికొని, మరొక ప్రక్క విగ్రహం నెరపడంచేత తనకు 
కార్యసిద్ధి కలుగుతుంది అని అనుకొన్నప్పుడు బలవంతుడు కూడ ద్వైధీభావం 
అవలంబించాలి. 

4. సముడు (బలశాలి లేదా దుర్చలుడు కానివాడు) కూడ షాడ్గుణ్యాన్ని ఈ 
విధంగానే ఉపయోగించాలి. 

మూ. 1. తత్ర తు ప్రతివిశేషః- 

2. శ్లో ప్రవృత్తచక్రేణాక్రాన్లో రాజ్ఞా బలవతా౬బలః, 

సంధినోపనమేత్తూర్ణం కోశదణ్తాత్మభూమిభి:. 

వ్యా. 1. వాటిలో కూడ కొన్ని విశేషాలు ఎట్లనగా- బలవంతుడైన రాజు 
సైన్యముతో వచ్చి ఆక్రమించినపుడు దుర్చలుడైన రాజు వెంటనే ఆతనికి కోశమూ, 
న్యమూ, భూమీ ఇచ్చి, తనను కూడ సమర్పించి సంధి చేసికొని లొంగిఉండాలి. 
| స్వయం సంఖ్యాతదజ్లేన దబ్దస్య విభవేన వా, 

ఉపస్థాతవ్యమిత్యేష సన్ఫిరాత్మామిషో మతః. 


పై 
ళ్‌ 
వ్యా. ఆ రాజు ఎంత సైన్యం కావా లని అడుగుతాడో అంత సైన్యం గాని, తన 
శక్తిని పట్టి ఇవ్వగలిగిన సైన్యం గాని ఇచ్చి వానిని సేవించాలి. దీనికి “ఆత్మామిషసంధి' 
"(తననే ఆహారంగా ఇచ్చిన సంధి) అని పేరు. 
శో సనాపతికుమారాభ్యాముపస్థాతవ్యమిత్య యమ్‌, 
పురుషాన్తరసంధిః స్యాన్నాత్మనేత్యాత్మరక్షణః. 


వ్యా. “సేనాపతి, రాజకుమారుడు తగిన పరివారంతో వచ్చి మాకు సేవలు 


558 కౌటిలీయమ్‌ అర్థశాన్తమ్‌ 


అందిస్తూ ఉండాలి” అని బలవంతుడు చేసిన షరతుకు అంగీకరించి చేసుకొన్న సంధి 
“పురుషాంతరసంధి”. దీని ప్రకారం లొంగిపోయిన రాజు స్వయంగా వెళ్లవలసిన పని 
లేదు గాన ఇది “ఆత్మరక్షణసంధి అనగా తనను రక్షించుకొన్న సంధి. 
శ్లో ఎకేనాన్యత్ర యాతవ్యం స్వయం దశ్ణేన వేత్యయమ్‌, 
అదృష్టపురుషః సంధిర్దణ్ణముఖ్యాత్మరక్షక:. 
వ్యా. 1. శత్రువు పనులను సాధించడానికి తా నొక్కడే గాని, సైన్యం కాని వెళ్ళాలి 
అని చేసుకొన్న సంధి “అదృష్టపురుషసంధి $ శత్రువుకు తాను కనబడ నవసరం లేని 
సంధి. ఈ సంధివల్ల సేనాధిపతికి, తనకూ కూడ రక్షణం ఉంటుంది. 
శ్లో ముఖ్యస్రీబన్సనం కుర్యాత్‌ పూర్వయోః పశ్చిమే త్వరిమ్‌, 
సాధయేద్‌ గూఢమిత్యేతే దణ్ణోపనతసంధయః. 


వ్యా. మొదటి రెండు సంధులలో (పురుషాంతర - అదృష్టపురుషసంధులలో) 
ప్రధానులైన వ్యక్తులతో స్రీసంబంధం, అనగా వివాహసంబంధం, ఏర్పరచుకోవాలి. 
చివరిదైన అదృష్టపురుషసంధి చేసుకొన్నప్పుడు రహస్యంగా శత్రువును రూపుమాపాలి. 
ఈ మూడు సంధులు “దండోపనతసంధులు' (సైన్యం ఇచ్చి లొంగి ఉండే సంధులు) 
అని చెప్పబడుచున్నవి. 


శ్లో. కోశదానేన శేషాణాం ప్రకృతీనాం విమోక్షణమ్‌, 

పరిక్రయో భవేత్సంధిః స ఏవ చ యథాసుఖమ్‌. 

స్కన్గోపనేయో బహుధా జ్లేయః సంధిరుపగ్రహః, 

నిరుద్గో దేశకాలాభ్యామత్యయః స్యాదుపగ్రహః. 

వ్యా. యుద్దంలో మరణించగా మిగిలిన ప్రకృతులను విడిపించుకొనడం 
కొరకు శత్రువుకు ధనం ఇచ్చి చేసుకొన్న సంధి “పరిక్రయసంధి”. ఆ ధనాన్ని సులభమైన 
చాలా వాయిదాలలో చెల్లించే టట్లు చేసుకొన్న సంధి “ఉపగ్రహసంధి”. ఫలానా 
దేశంలో ఫలానా కాలంలో ధనం చెల్లిస్తాను అని చేసుకొన్న ఉపగ్రహసంధియే 
“అత్యయసంధి” 
శ్థో విషహ్యదానాదాయత్యాం క్షమః స్రీబన్థనాదపి, 

సువర్ణసంధిర్విశ్యాసాదేకీభావగతో భవేత్‌. 


షాడ్గుఖ్యమ - నమాదీనాంగుణాభజనివేళః 559 


వ్యా. ఇవ్వకలిగినంత ధనాన్ని మాత్రమే ఇవ్వడంవల్ల, స్రీవివాహసంబంధంవల్ల 
ఈ సంధి భవిష్యత్తులో లాభం చేకూరుస్తుంది, అందుచేత ఇది “సువర్ణసంధి”. ఈ 
సంధివల్ల ఐకమత్యం ఏర్పడి పరస్పరవిశ్వాసం కూడ పెరుగుతుంది. 
శో, విపరీతః కపాల; స్యాదత్యాదానాభిభాషితః, 

పూర్వయోః ప్రణయేత్‌ కుష్యం గస్త్యశ్వం వా గరాన్వితమ్‌. 


వ్యా. దీనికి విపరీతమైన సంధి, అనగా అత్యధికమైన ధనం ఒకే పర్యాయం 
వెంటనే ఇవ్వాలి అని చెప్పి చేసుకొన్న సంధి కపాలసంధి. దీనిలో చాలా ధనం ఇవ్వవలసి 
ఉండడం వల్ల ఈ పేరు పెట్టబడింది. (కపాలసంధి అనగా కుండ బ్రద్దలు కొట్టి నట్లు 
కఠినంగా ప్రవర్తిస్తూ చేసుకొన్న సంధి అని అర్థం). పైన చెప్పిన నాలుగు కోశోపనత 
సంధులలోని మొదటి రెండు సంధులలో (పరిక్రయ - ఉపగ్రహసంధులలో) 
ఓడిపోయినవాడు విషంతో కూడిన అరణ్యలభ్యవస్తువులను, గజాశ్వాలను శత్రువుకు 
ఇవ్వాలి. 
నో, తృతీయే ప్రణయేదర్ధం కథయన్‌ కర్మణాం క్షయమ్‌, 

తి స్టేచ్చతుర్ధ ఇత్యేతే కోశోపనతసంధయ:. 

వ్యా. మూడవదైన సువర్ణసంధిలో చెప్పిన ప్రకారం ధనం ఇచ్చివేయాలి. 
నాల్గవదైన కపాలసంధిలో “నా తలబెట్టిన పను లన్నీ చెడిపోయాయి. ఇంత ఎక్కువ 
ధనం ఇవ్వజాలను అని అంటూ కాలక్షేపం చెయ్యాలి. ఈ నాల్సింటికి 
“కోశోపనతసంధులు” 'అని పేరు. 
శో. భూమ్యేకదేశత్వాగేన దేశప్రకృతిరక్షణమ్‌, 

అదిష్టసంధిస్తత్రేష్టో గూఢస్తేనోపఘాతినః. 

వ్యా. తన రాజ్యంలోని కొంత భాగాన్ని ఇచ్చివేసి మిగిలిన దేశాన్ని, ప్రకృతులనూ 
రక్షించడం కోసం చేసికొన్న సంధి ఆదిష్టసంధి. ఇలా ఇచ్చివేసిన భూభాగంలో గూఢచారులు 
దొంగలు మొదలైనవాళ్ల ద్వారా బాధలు కలిగించి తిరిగి తన రాజ్యంలో కలుపుకొన గల 
సామర్థ్యం ఉన్నవాడు ఈ సంధి చేసుకోవాలి. 


శ్లో భూమీనామాత్తసారాణాం మూలవర్ణం ప్రణామనమ్‌, 
ఉచ్చిన్నసంధిస్తతైష పరవ్యసనకొజ్‌క్షిణః. 


560 కౌటిలీయమ్‌ అర్ధశాన్తమ్‌ 


వ్యా. దుర్గం, రాజధాని మొదలైన ప్రధానభూములు తప్ప మిగిలిన 
భూములలోని సారం అంతా తీసివేసికొని వాటిని ఇచ్చి చేసుకొన్న సంధి “ఉచ్చిన్నసంధి" 
అచిరకాలంలో శత్రువుకు వ్యసనం రానున్నది అనే నమ్మకం కలవాడు ఈ సంధి 
చేసుకోవాలి. 
నో ఫలదానేన భూమీనాం మోక్షణం స్యాదవక్రయః, 

ఫలాతిభుక్తో భూమిభ్యః సంధిః స పరదూషణ:. 

వ్యా. భూమినుంచి లభించే ఫలాన్ని ఇచ్చివేసి ఆ భూములను విడిపించుకొనడం 
“అవక్రయసంధి”. భూములనుంచి ఎంత ఫలం లభిస్తుందో దానికంటె అధికంగా 
వసూలు చేసి చేసుకొన్న సంధి “పరదూషణసంధి”. 
శో. కుర్వాదవేక్షణం పూర్వ పశ్చిమౌ త్వ్యాబలీయసమ్‌, 

ఆదాయ ఫలమిత్యేతే దేశోపనతసంధయ.ః. 


వ్యా. పైన చెప్పిన మొదటి రెండు సంధులలో (ఆదిష్ట ఆ ఉచ్చిన్న సంధులలో) 
శత్రువు ఎప్పుడు ఆపదలలో చిక్కుకుంటాడా అని చూస్తూ నిరీక్షించాలి. చివరి 
అవక్రయ-ఫలాతిభుక్తసంధులలో ఆబలీయసాధికరణంలో చెప్ప నున్న పద్దతులు 
అవలంబించి భూమినుండి వచ్చే వలం తానే అనుభవించాలి. ఇవి 
“దేశోపనతసంధులు”. 
నో. స్వకార్యాణాం వశేనైతే దేశే కాలే చ భాషితాః, 

ఆబలీయసికాః కార్యాస్తివిధా హీనసంధయ.ః. 

ఇతి కౌటలీయార్థశా(ప్రే షాడ్గుభ్యే సప్తమాధికరణే తృతీయో౭ధ్యాయః 
సమహీనజ్యాయసాం గుణాభినివేశో హీనసంధయః, ఆదిత ఏకశతతమః. 


వ్యా. ఈ హీనసంధులు దుర్చలులచేత తమ కార్యాలను, దేశాన్ని,కాలాన్నీ 
అనుసరించి ఆచరించతగినవిగా చెప్పబడినవి. 
“బాలానందిని” అను కౌటలీయార్థశాస్తాంధ్రవ్యాఖ్యానమునందు షాడ్గుణ్యం అనే 


సప్తమాధికరణమునందు సమహీనబలవంతుల గుణాభినివేశము, హీనసంధులు అను మూడవ 
అధ్యాయం, ప్రారంభంనుండి నూటఒకటవ అధ్యాయం సమాప్తం. 


షాడ్గుణ్యుమ్‌ = విగృహ్యోననాది 561 
అథ చతుర్గో ఒధ్యాయః 


తిశతతమం ప్రకరణమ్‌ - విగృహ్యాసనమ్‌, చతుఃశతతమం ప్రకరణమ్‌- 
సంధాయాసనమ్‌ - పజ్బుశతతమం ప్రకరణమ్‌ - విగృహ్యయానమ్‌ - 
షట్‌శతతమం ప్రకరణము - సంధాయయానమ్‌ - సప్తశతతమం ప్రకరణమ్‌ 
- సంభూయ ప్రయాణమ్‌. (విగ్రహం అవలంబించి కూర్చొనడం; సంధి 
చేసుకొని కూర్పొనడం; విగ్రహం అవలంబించి దండెత్తడం, సంధి 
చేసికొన్నతరవాత దండెత్తడం, మరికొందరు రాజులతో కలిసి దండెత్తడం). 


మూ. 1. సంధివిగ్రహయోరాసనం యానం చ వ్యాఖ్యాతమ్‌. స్థానమ్‌, 
ఆసనమ్‌, ఉపేక్షణం చేత్యాసనపర్యాయాః. 

2. విశేషస్తు గుణైకదేశే స్థానమ్‌. స్వవృద్ధిప్రాప్య్యర్థమాసనమ్‌. ఉపాయా 
నామప్రయోగ ఉపేక్షణమితి. 

3. సంధానకామయోరరివిజిగీష్వోః ఉపహన్తుమశక్తయోః విగృహ్యా 
సనం సంధాయ వా. 

వ్యా. 1. సంధి-విగ్రహాలలో ఆసనము, యానము ఇప్పుడు చెప్పబడుచున్నవి. 
“స్థానం, ఆసనం, ఉపేక్షణం అనేవి పర్యాయపదాలు. 

2. వీటిలోని స్వల్ప భేదం ఏమనగా - కొంచెం లాభం కలుగుతుం దనే 
అభిప్రాయంతో శాంతంగా ఉండిపోవడం 'స్థానం'. తనకు అభివృద్ధి కలగడంకోసం 
శాంతంగా ఉండిపోవడం “ఆసనం”. ఎ ఉపాయాలూ ప్రయోగించకుండా శాంతంగా 
ఉండి పోవడం “ఉపేక్షణం'. 

3. విజిగీషువు, శత్రువు, ఒకరి నొకరు ఎమీ చేయజాల నప్పుడు, సంధి 
చేసుకోవా లని కోరిక ఉన్నవా రైతే వాళ్లు విగ్రహం చేస్తూ కాని, సంధి చేసికొని గాని 
ఆసనం చెయ్యాలి. 

మూ. 1. యదా వా పశ్యేత్‌ - “స్వదశ్ణర్మిత్రాటవీదణ్ణెర్వా సమం 
జ్యాయాంసం వా కర్మయితు ముత్సహే” ఇతి, తదా కృతబాహ్యాభ్యన్తరకృత్యః 


562 కౌటిలీయమ్‌ అర్థశాస్తన్‌ 


విగృహ్య ఆసీత. 

2.యదా వా పశ్యేత్‌ -"ఉత్సాహయుక్తాః మే ప్రకృతయః సంహతాః 
వివృద్ధాః స్వకర్మాణ్యవ్యాహతాశ్చరిష్యన్తి పరస్య వా కర్మాణ్యుపహనిష్యన్తి” 
ఇతి తదా విగృహ్యాసీత. 

3. యదా వా పశ్యేత్‌ “పరస్యాపచరితాః క్షిణాః లుబ్బాః,స్వచక్ర స్తేనాటవీ 
వ్యథితా వా ప్రకృతయః స్వయముపజాపేన వా మామేష్యన్తీతి, సంపన్నా మే 
వార్తా విపన్నా పరస్య, తస్య ప్రకృతయో దుర్భిక్షోపహతాః మామే ష్య్యన్తి; 
విపన్నా మే వార్తా, సంపన్నా పరస్య, తం మే ప్రకృతయో న గమిష్యున్తి, 
విగృహ్య చాస్య ధాన్యపశుహిరణ్యాన్యాహరిష్యామి; స్వపణ్యోపఘాతీతి వా 
పరపణ్యాని నివర్తయిష్యామి, పరవణిక్‌పథాద్వా సారవన్తి మామేష్యన్తి, విగృహీతే 
నేతరం, దూష్యామిత్రాటవీనిగ్రహం వా విగృహీతో న కరిష్యతి, తైరేవ వా 
విగ్రహం ప్రాప్యతి, మిత్రం మే మిత్రభావి అభిప్రయాతః బహ్వల్పకాలం 
తనుక్షయవ్యయమర్థం ప్రాప్స్యతి, గుణవతీ మాదేయాం వా భూమిం 
సర్వసందోహేన వా మామనాదృత్య ప్రయాతుకామః కథం న యాయాత్‌” 
ఇతి పరవృద్ధిప్రతిఘాతార్థం ప్రతాపార్థం చ విగృహ్యాసీత. 

వ్యా. 1. నా సైన్యాలతోగాని, మిత్రసైన్యాల సహాయంతో గాని, ఆటవికసైన్య 
సహాయంతో గాని, నాతో నముణ్జీ, నాకంటె బలవంతుణ్ణీ కూడ కృశింపచేయగలను అని 
భావించి నప్పుడు స్వదేశానికి ఇతరుల దేశాలకి సంబంధించిన పను లన్నీ పూర్తి చేసి 
(సమ-జ్యాయాంసులతో) విగ్రహించి ఆసనం చెయ్యాలి. 

2. నా ప్రకృతులు మంచి ఉత్సాహంతో ఉన్నారు. కలిసి కట్టుగా ఉన్నారు. 
అభివృద్ధిలో ఉన్నారు. ఎలాంటి అడ్డంకులూ లేకుండా తమ కార్యాలు చేయగలరు, 


లేదా పరుల కర్మలను నశింపచేయగలరు అని అనుకొన్నప్పుడు కూడ శత్రువుతో 
విరోధం పెట్టుకొని ఆసనం చెయ్యాలి. 


3. పరుని ప్రకృతులు తమ రాజుచేత అవమానించబడి, క్షీణులె ధనాశతో 


నీ టా 


ఉన్నారు. లేదా తమ చక్రంచేత (సైన్యంచేత), దొంగలచేత,ఆటవికులచేత పీడింపబడి 


షాడ్తుణ్యుమ్‌ - విగృవ్వాననాది 563 


ఉన్నారు. వాళ్లు స్వయంగానే గాని, లేదా ఉపజాపంచేత (రహస్యంగా రెచ్చగొట్టడంచేత) 
గాని నావైపు వచ్చేస్తారు అనిగాని, నా వార్త (కృషివాణిజ్యాదికం) సంపన్నంగా ఉంది; 
పరుని వార్త ఆపదలలో ఉన్నది, అందుచేత శత్రువుయొక్క ప్రకృతులు దుర్భిక్షాదిపీడితులై 
నావైపు వస్తారు అని గాని, నా వార్త విపన్నమైన (చెడ్డ పరిస్థితులలో) ఉన్నది, శత్రువు 
వార్త సంపన్నమై ఉన్నది; అయినా కూడ నా ప్రకృతులు శత్రువు వైపు వెళ్లరు., వాని 
ధాన్యం, ధనం, పశువులు బలాత్కారంగా తీసుకొనివస్తాను అని గాని, నా పణ్యాలకు 
(నా దేశంలో పుట్టించిన వస్తువులకు) నష్టం కలిగిస్తున్నాయి, అందుచేత పరుల 
పణ్యాలను తిరిగి పంపివేస్తాను అని గాని, వానితో విరోధం పెట్టుకొన్నట్లయితే వాని 
(శత్రువుయొక్క) వాణిజ్యమార్గంనుండి శ్రేష్టమైన సరుకు లన్నీ నా రాజ్యంలోనికి 
వస్తాయి, వాని రాజ్యంలోనికి వెళ్లవు అని గాని, వానితో విగ్రహం పెట్టుకుంటే 
దూష్యులను, అమిత్రులను, ఆటవికులను అతడు నిగ్రహించజాలడు లేదా వాళ్లతో 
విరోధం పొందుతాడు అని గాని, నాకు మంచి మిత్రుడు కానున్న నా మిత్రునిమీదికి 
ఈ శత్రువు దండెత్తి వెళ్లి చాల తక్కువ కాలంలో, తక్కువ నష్టంతో, తక్కువ వ్యయంతో 
అధికమైన లాభాన్ని పొందుతాడు అని కాని, ఇతడు నన్ను లెక్కచేయక సకల సైన్యబలంతో 
మంచి గుణాలు గల భూమిని ఆక్రమించుకొనడానికై వెళ్లనున్నాడు, వీనిని అలా 
వెళ్లనీయకూడదు అని గాని అనుకొన్నప్పుడు శత్రువుకు వృద్ధి కలగకుండా చేయడానికీ, 
తన ప్రతాపం చూపడానికీ వానితో విరోధించి ఆసనం చెయ్యాలి. 


మూ. 1. తతో హి ప్రత్యావృత్తో గ్రసతే ఇత్యాచార్యాః. 

2. నేతి కౌటల్యః. కర్భనమాత్రమస్య కుర్యాదవ్యసనినః. పరవృద్ధ్యా 
తు వృద్ధః సముచ్చేదనమ్‌. 

3. ఎవం పరస్య యాతవ్యో౭ స్కై సాహాయ్య మవినష్టః ప్రయచ్చేత్‌. 
తస్మాత్‌ సర్వసన్లోహప్రకృతం విగృహ్యాసీత. 

4. విగృహ్యాసనప్రాతిలోమ్యే సన్ధాయాసీత. 

5. విగృహ్యాసనహేతుభిరభ్యుచ్చితః సర్వసన్టోహవర్జం విగృహ్య 
యాయాత్‌. 


వ్యా. 1. మరొకనిమీదికి దండెత్తి వెడుతున్నవానికి అవరోధం కలిగించి వానితో 


564 కొటిలీయమ్‌ అర్థశాస్త్రమ్‌ 


విగ్రహం పెట్టుకుంటే అతడు వెనుకకు తిరిగి వినినే మింగేస్తాడు. అందుచేత వానితో 
విగ్రహం నెరపగూడదు అని ప్రాచీనాచార్యుల మతం. 

2. అది యుక్తం కాదు; అతడు తిరిగి వచ్చినా కూడ వ్యసనంలో (కష్టాలలో) 
లేని ఈ విజిగీషువుకు కర్భనం మాత్రమే (కొంచెం దౌర్బల్యం) చేయకలుగుతాడు గాని 
పూర్తిగా పెకిలించవేయజాలడు. వానిని అడ్డుకొనని పక్షంలో మరొక శత్రువును జయించి 
తద్ద్వారా వృద్ధి పొందిన శత్రువు ఈ విజిగీషువును పూర్తిగా పెకిలించివేస్తాడు అని 
కౌటల్యుని అభిప్రాయం. 

3. మరొకని మీదికి దండెత్తి వెడుతున్నవానితో విగృహ్యాసనం అవలంబించిన 
విజగీషువుకు నశించని అతడు (ఎవనిమీదికి ఆ శత్రువు సర్వబలంతో దండెత్తి వెడతాడో 
అతడు) సాహాయ్యం చేస్తాడు. అందుచేత సమస్తబలంతో మరొకనిపైకి దండెత్తి వెళ్లే 
వానితో విగ్రహం వహించి ఆసనం చెయ్యాలి. 

4. విగ్రహం చేస్తూ ఆసనాన్ని అవలంబించడానికి తగిన పైన చెప్పిన హేతువు 
లకు విరుద్ధమైన పరిస్థితులలో సంధి చేసికొని ఆసనం చెయ్యాలి. 

5. విగృహ్యాసనానికి తగిన హేతువులచేత బలం పుంజుకొన్న విజిగీషువు 
విరోధం అవలంబించి శత్రువుమీదికి దండెత్తి వెళ్లాలి. కాని సమస్త సైన్యాన్నీ యుద్ధసంనద్ధం 
చేసిన శత్రువుమీదికి మాత్రం వెళ్లకూడదు. 


మూ. 1. యదా వా పశ్యేత్‌- “వ్యసనీ పరః, ప్రకృతివ్యసనం వాస్య 
శేషప్రకృతిభిః అప్రతికార్యమ్‌, స్వచక్రపీడితా విరక్తా వాస్య ప్రకృతయః 
కర్శితాః నిరుత్సాహాః పరస్పరాద్‌ భిన్నాః శక్యా లోభయితుమ్‌, అగ్స్యు దకవ్యాధి 
మరకదుర్శిక్షని మిత్తమక్షీణయు గ్యపురుషనిచయరక్షావి ధానః పరః” ఇతి తదా 
యాయాత్‌. 

2. యదా వా పశ్యేత్‌- “మిత్రమాక్రన్షశ్చ మే శూరవృద్దానురక్త ప్రకృతి 
ర్విపరీతప్రకృతిః పరః పార్షిగ్రహాసారశ్చ, శక్ష్యామి మిత్రేణ ఆసారమాక్రన్దేన 
పార్టిగ్రాహం వా విగృహ్య యాతుమ్‌ ఇతి తదా విగృహ్య యాయాత్‌. 


వ్యా. 1. “శత్రువు కష్టాలలో ఉన్నాడు. లేదా ఇతని కొందరు ప్రకృతులకు 
కలిగిన వ్యసనాన్ని మిగిలిన ప్రకృతులు తొలగించజాలరు. లేదా వీని ప్రకృతులు 


షాడ్లుణ్యను - వగృవ్య్వోననాది 565 


స్వసైన్యంచేతనే పీడించబడినవారై విరక్తులుగా ఉన్నారు; దుర్చలులై పోయి 
ఉత్సాహవిహీనులై ఉన్నారు. ఒకరితో ఒకరికి భేదభావంతో ఉన్న వీళ్లని లోభపెట్టడం 
చాలా సులభం. లేదా వీని భారవాహకపశువులు, మనుష్యులు, భాండాగారాలు, కోట 
మొదలైన రక్షాసంవిధానమూ అగ్నిచేత వరదలచేత, వ్యాధులచేత, అంటురోగాలచేత, 
దుర్భిక్షం చేత క్రీణించిపోయాయి” అని చూచినప్పుడు వానితో విగ్రహం సాగించి దండెత్తి 
వెళ్లాలి. 

2. ఎధుట ఉన్న నా మిత్రునియొక్క, ఆక్రందునియొక్క (వెనుక నున్న 
మిత్రునియొక్క) ప్రకృతులు శూరులై అభివృద్ధితో, రాజు మీద అనురాగవంతులై 
ఉన్నారు. శత్రువు పార్షిగాహుడు (నా వెనుక ఉన్న శత్రువు), ఆసారుడు (నా వెనకు ఉన్న 
శత్రువు యొక్క మిత్రుడు) -వీళ్ల ప్రకృతులు శౌర్యం లేనివారై, అభివృద్ధి లేక తమ రాజు 
విషయంలో విరక్తులై ఉన్నారు; అందుచేత నా మిత్రుణ్ణి ఆసారునితోను, ఆరక్రందుణ్ణి 
పార్టిగ్రాహునితోను యుద్దానికి పురిగొల్సి నేను శత్రువుమీదికి దండెత్తి వెళ్లకలుగు 
తాను ” అని అనుకొన్నప్పుడు విగ్రహం అవలంబించి యుద్దానికి వెళ్లాలి. 


మూ. 1. యదా వా ఫలమేకహార్యమల్పకాలం పశ్యేత్‌ తదా 
పారిగ్రాహాసారాభ్యాం విగృహ్య యాయాత్‌. 

2. విపర్యయే సంధాయ యాయాత్‌. 

3. యది వా పశ్యేత్‌- “న శక్యమేకేన యాతుమ్‌; అవశ్యం చ 
యాతవ్యమ్‌” ఇతి తదా సమహీనజ్యాయోభిః సామవాయికైః సంభూయ 
యాయాత్‌. ఎకత్ర నిర్ది ష్టేనాంశేన అనేకత్ర అనిర్దిష్టేనాంశేన. తేషామసమవాయే 
దణ్ణమన్యతమస్మిన్‌ నివిష్టాంశేన యాచేత. సంభూయాభిగమనేన వా నిర్విశ్యేత. 
ధ్రువే లాభే నిర్దిష్టేన అంశేన అధ్రువే లాభాంశేన. 

4. శ్లో అంశో దణ్బసమః పూర్వః ప్రయాససమ ఉత్తమః, 

విలోపో వా యథాలాభం ప్రక్షేపసమ ఏవ వా. 
ఇతి కౌటలీయారశా స్రే షాడ్డుణ్యే నవ్తమాధికరణో చతుర్ణో౭ ధ్యాయః విగృహ్యాసనం, 


నంధాయాననం, విగృహ్యాయానం, నంధాయయానం, నంభూయవయాణము, 
ఆదితో ద్దిశతతమః. 


566 కౌటిలీయమ్‌ అర్థశాన్తమ్‌ 


వ్యా. 1. స్వల్పకాలంలో, ఫలం అంతా తనకే లభిస్తుంది అని అనుకొ న్నప్పుడు 
పార్షిగ్రాహునితోను, ఆసారునితోను కూడ విగ్రహం పెట్టుకొని శత్రువుమీదికి యుద్దానికి 
వెళ్లాలి. 

2. పరిస్థి ఇందుకు విరుద్దంగా ఉంటే, అనగా చాలా కాలానికి గాని ఫలం 
లభించదు. అది కూడ తన కొక్కనికే లభించదు అనుకొన్నప్పుడు, వాళ్లతో 
(పార్షిగ్రాహాసారులతో) సంధి చేసికొని శత్రువుమీదికి యుద్దానికి వెళ్లాలి. 


3. “నేను ఒక్కడనే యుద్దానికి వెళ్లజాలను;కాని తప్పకుండా యుద్ధయాత్ర 
చేయవలసిన ఉన్నది” అని అనుకొన్నప్పుడు తనతో సముడైన రాజుతోను,తక్కువ 
వానితోను బలవంతు డైనవానితోను ఒక సంఘంగా ఏర్పడి వాళ్లతో కలిసి యుద్ధయాత్రక్రు 
వెళ్లాలి. ఒక దేశంమీదికి యుద్దానికి వెడితే “జయించిన దానిలో ఇంత భాగం 
ఇస్తాను” అని నిర్దేశించాలి. అనేకదేశాలమీదికి యుద్దానికి వెడితే “ఇంత వాటా” అని 
నిర్ధారణ చేయకూడదు. ఆ రాజులు (తనతో) కలవకపోతే “యుద్ధానంతరం నీకు ఇంత 
వాటా ఇస్తాను; నాకు ఇంత సైన్యం ఎరువు ఇయ్యి” అని వాళ్లలో ఒకనిని అడగాలి. లేదా 
“నువ్వు నా కిప్పుడు సహాయం చేస్తే నేను నీకు అవసరం వచ్చినప్పుడు నీతో కలిసి 
యుద్ధయాత్రకు వస్తాను” అని చెప్పి ఆ రాజుల సహాయం తీసుకోవాలి. ఈ యుద్ధంవల్ల 
ఇంత లాభం తప్పక లభిస్తుంది అనుకొన్నప్పుడు “నీకు ఇంత వాటా ఇస్తాను అని 
చెప్పి, లాభం నిశ్చితం కానప్పుడు “నీకు కొంత వాటా ఇస్తాను అని చెప్పి ఒప్పందం 
చేసుకోవాలి. 

4. సంభూయయానంలో (కొందరు రాజులు కలిసి ఒకనిమీదికి యుద్దానికి 
వెళ్లినప్పుడు) ఆ రాజులు ఎంతెంత సైన్యం పంపారో దానిని పట్టి లాభం పంచుకొనడం 
అనేది మొదటి పక్షం. ఎవళ్లు ఎంత శ్రమపడ్డారో ఆ శ్రమను పట్టి పంచుకొనడం 
ఉత్తమపక్షం. లేదా ఎవరు ఎంత దోచుకుంటే అది వాళ్ల వాటాగా తీసికోవాలి. లేదా ఆ 
యుద్ధం కోసం ఎవరు ఎంత ధనం ఖర్చుపెట్టారో దానిని పట్టి వాటాలు వేసుకోవాలి. 


“బాలానందిని” అను కౌటలీయార్థశాస్తాంధ్రవ్యాఖ్యానంలో షాడ్గుణ్యం అనే సప్తమాధికరణంలో 
'విగృహ్యాసనం', 'సంధాయాసనంి, “విగృహ్యయానం', 'సంధాయయానం, 
'సంభూయప్రయాణం' అను విషయాలకు సంబంధించిన నాల్లవ అధ్యాయం, ప్రారంభంనుంచి 
నూటరెండవ అధ్యాయం సమాప్తం. 


షాడ్గుణ్యమ్‌ - యాతవ్వాభా[గ్రవాచిన్హాది 567 
అధ పఇజ్రుమో డధ్యాయః 


అష్టశతతమం ప్రకరణమ్‌ - యాతవ్యామిత్రయోరభిగ్రహచినా. 
నవశతతమం ప్రకరణమ్‌ - క్షయలోభవిరాగహేతవః ప్రకృతీనామ్‌. 


దశశతతమం ప్రకరణమ్‌ - సామవాయికవిపరిమర్శః 
(యాతవ్యుళణ్ణి (దుర్చలుడైన దగ్గర శత్రువును) లొంగదీసుకొనడానికి సంబంధించిన 
ఆలోచన. ప్రకృతులు క్లీణించడానికి, దురాశ కలవా రవడానికి, రాజు విషయంలో 
వైముఖ్యం చెందడానికీ కారణాలు, ఒక సంఘం (Confederation) గా ఎర్పడిన 
రాజులను గూర్చిన విమర్శ). 


మూ. 1. తుల్యసామన్తవ్యసనే యాతవ్యమమిత్రం వేత్యమిత్రమభీయా 
యాత్‌, తత్సిడ్దా యాతవ్యమ్‌. అమిత్రసిద్దా హి యాతవ్యః సాహాయ్యం 
దద్యాన్నామిత్రో యాతవ్యసిద్దా. 

2. గురువ్యసనం యాతవ్యం, లఘువ్యసనమమిత్రం వేతి 
గురువ్యసనం సౌకర్యతో యాయాదిత్యాచార్యాః. నేతి కౌటల్యః, లఘువ్యసనమ 
మిత్రం యాయాత్‌.లఫ్వపి హి వ్యసనమభియుక్తస్య కృ్ణచ్ణం భవతి.సత్యం 
గుర్వపి గురుతరం భవతి. అనభియుక్తస్తు అఘువ్యసనః సుఖేన వ్యసనం 
ప్రతికృత్యామిత్రో యాతవ్యమభిసరేత్‌. పార్ష్‌ణిం గృహ్హీయాత్‌. 

వ్యా. 1. వెనుక చెప్పిన అరిసంపద కలిగి ఉండి కష్టాలలో ఉన్నవాడు 
'యాతవ్యుడు' (దండెత్తి వెళ్లవలసినవాడు). నిత్యం అపకారం చేస్తూండే సామంతుడు 
“అమిత్రుడు” అని 'యాతవ్య), “అమిత్రుల' భేదం. యాతవ్యుడు అమిత్రుడు అయిన 
ఇద్దరు సామంతులు సమానమైన వ్యసనంలోనే ఉన్నప్పుడు ఎవనిమీదికి దండెత్తి వెళ్లా 
లనగా - అమిత్రునిమీదికే వెళ్లాలి. వానిని లొంగతీసుకొన్న తరవాత యాతవ్యునిమీదికి 
వెళ్లాలి. ఎందువల్ల ననగా - అమితత్రుణ్ణి వశం చేసుకొనడంలో యాతవ్యుడు సహాయం 
చేస్తాడు కాని యాతవ్యుణ్ణి లొంగదీసికొనడానికి అమిత్రుడు సహాయం చేయడు. 

2. యాతవ్యుడు అధికమైన కష్టాలలోను, అమిత్రుడు అల్పమైన కష్టాలలోను 


568 కౌటిలీయమ్‌ అర్థశాన్రమ్‌ 


ఉన్నప్పుడు సులభంగా జయించా లంటే అధికవ్యసనాలలో ఉన్నవానిమీదికే వెళ్లాలి 
అని ఆచార్యుల మతం. అది యుక్తం కా దని కొటల్యుడు అంటాడు. లఘువ్యసనుడైన 
అమిత్రునిమీదికే వెళ్లాలి. అతనిని ముట్టడించగానే వాని వ్యసనం (అంతకుముందు) 
లఘువైనా కూడ పెద్దది అవుతుంది. యాతవ్యుని గురువైన వ్యసనం వానిని ముట్టడిస్తే 
గురుతరం (ఇంకా అధికం) అవుతుంది అనే మాట నిజమే అయినా (ముందుగా 
యాతవ్యునిమీదికి వెళ్లగూడదు). ఎందుచేత ననగా లఘువ్యసనంలో ఉన్న అమిత్రుడు 
ఏదో ఉపాయంచేత అనాయాసంగా ఆ వ్యసనానికి ప్రతిక్రియ చేసుకొని యాతవ్యునికి 
సహాయం చేయవచ్చును, లేదా (విజగీషువు యొక్క) వెనుకనుండి ఆక్రమించుకొనవచ్చు. 
(అందుచేత లఘువ్యసనంలో ఉన్నవాడైనా అమిత్రునిమీదకే ముందుగా వెళ్లా లని 
కౌటల్యుని అభిప్రాయం). 


మూ. 1యాతవ్యయౌగపద్యే గురువ్యసనం న్యాయవృత్తికం, లఘు 
వ్యసనమన్యాయవృత్తిం విరక్ష ప్రకృతిం వేతి విరక్తప్రకృతిం యాయాత్‌. గురు 
వ్యసనం న్యాయవృత్తిమభియుక్తం ప్రకృతయో ఒనుగృహ్హన్తి. లఘువ్యసనమ 
న్యాయవృత్తిము పేక్షన్తే. విరక్తా బలవన్తమప్యుచ్చిన్లన్తి. తస్మాత్‌ విరక్షప్రకృతిమేవ 
యాయాత్‌. 

2. క్షీణలుబ్ధప్రకృతిమపచరిత ప్రకృతిం వేతి - క్షీణలుబ్బప్రకృతిం 
యాయాత్‌. క్షీఐలుబ్బా హి ప్రకృతయః సుఖేనోపజాపం పీడాం వోపగచ్చన్తి, 
నాపచరితాః ప్రధానావగ్రహసాధ్యా ఇత్యాచార్యాః.నేతి కౌటల్యః. క్షీణలుబ్బాహి 
ప్రకృతయో భర్తరి స్నీగ్గా భర్శహితే తిష్టన్తి, ఉపజాపం వా విసంవాదయన్సి, 
అనురాగే సార్వగుణ్యమితి. తస్మాదపచరితప్రకృతిమేవ యాయాత్‌. 

వ్యా. 1. చాలామంది యాతవ్యులు ఉన్నప్పుడు ఎక్కువ కష్టాలలో ఉన్న 
న్యాయప్రవృత్తి గల యాతవ్యునిమీదికి దండెత్తి వెళ్లాలా, తక్కువ కష్టాలలో ఉన్న 
అన్యాయప్రవృత్తి గల యాతవ్యుని మీదికి వెళ్లాలా, విరక్తులైన ప్రకృతులు గల 
యాతవ్యునిమీదకు వెళ్లాలా అనే ప్రశ్న ఉదయించినప్పుడు విరక్తప్రకృతి (ప్రకృతుల 
మంచితనాన్ని కోల్పోయినవాని) మీదకే వెళ్లాలి. గురువ్యసనవంతుడైన న్యాయ ప్రవృత్తి 
కలవాడు అభియుక్తు డైనప్పుడు (శత్రువుచేత పీడింపబడినప్పుడు) ఆతనిని ప్రకృతులు 


షాడ్లుణ్యమ్‌ - యాతవ్యాభాగ్రహచిన్రాది 569 


అనుగ్రహిస్తారు, (సహాయపడతారు). లఘువ్యసనుడైన అన్యాయవృత్తియెనవానిని 
ప్రకృతులు ఉపేక్షిస్తారు.వాని విషయంలో పట్టించుకొనరు. విరక్తులైన ప్రకృతులు 
బలవంతుణ్ణీ కూడా నశింపచేస్తారు. అందువల్ల విరక్షప్రకృతిమీదికే యుద్దానికి వెళ్లాలి. 


2. కీణులు, లుబ్బులు అయిన ప్రకృతులు కలవానిమీదికి ముందు యుద్దానికి 
వెళ్లాలా ప్రకృతులకు అపకారం చేసి వాళ్ల కోపానికి గురి అయినవానిమీదికి వెళ్లాలా 
అన్నప్పుడు క్షీణలుబ్ధప్రకృతిమీదికే యుద్దానికి వెళ్ళాలి. ఎందువల్ల ననగా క్షీణులు 
లుబ్బులు అయిన ప్రకృతులను అనాయాసంగా ఉపజాపం చేయడానికీ (రహస్యంగా 
రెచ్చగొట్టడానికీ) పీడించడానికి శక్యం అవుతారు. అపచరితుల ఉపజాపం, పీడ 
చెయ్యా లంటే ప్రధానవ్యక్తులను వశంచేసికొనడం ద్వారా మాత్రమే సాధ్యం అవుతుంది. 
అని ఆచార్యుల అభిప్రాయం. అది యుక్తం కాదు; ఎందువల్ల ననగా క్షీణులు, 
లుబ్బ్భులూ అయిన ప్రకృతులు ప్రభువు విషయంలో భక్తితో ఉంటారు. ప్రభువు హితం 
ఆచరిస్తారు. ప్రభువు విషయంలో అనురాగంతో ఉంటే అన్ని సత్ఫలితాలు పొందవచ్చును 
అనే అభిప్రాయంతో వాళ్లలో అసంతృప్తిని కలిగించా లనే ప్రయత్నాన్ని (ఉపజాపం) 
విఫలం చేస్తారు. అందువల్ల అపచరి తప్రకృతిమీదికే యుద్దానికి వెళ్లాలి అని కౌటిల్యుని 
అభిప్రాయం. 


మూ. బలవన్తమన్యాయవృత్తిం దుర్చలం వా న్యాయవృత్తిమితి 
బలవన్తమన్యాయవృత్తిం యాయాత్‌. బలవన్తమన్యాయవృత్తిమ్‌ అభియుక్తం 
ప్రకృతయః నానుగృహ్హన్తి, నిష్పాతయన్ని అమిత్రం వాస్య భజన్తే. దుర్చలం 
తు న్యాయవృత్తిమభియుక్తం ప్రకృతయః పరిగృహ్హన్తి; అనునిష్పతన్తి వా. 


వ్యా. అన్యాయంగా ప్రవర్తించే బలవంతుడైన శత్రువుమీదికి ముందు యుద్దానికి 
వెళ్లాలా లేక న్యాయ ప్రవృత్తి గల దుర్చలుని మీదికి వెళ్లాలా అన్నప్పుడు అన్యాయవృత్తి 
యైన బలవంతునిమీదికే వెళ్లాలి. ఎందువల్ల ననగా అన్యాయవృత్తి యైన బలవంతుడు 
ముట్టడించబడినపుడు వానికి ప్రకృతులు సహాయం చేయరు. దుర్గాదులనుండి వానిని 
పైకి గెంటివేస్తార్లు లేదా వాని శత్రువును ఆశ్రయిస్తారు. న్యాయవృత్తి గల దుర్చలుడు 
అభియుక్తు డైనప్పుడు ప్రకృతులు ఆదుకొంటారు. అతనితో పాటు తాము కూడ బైటకు 
వచ్చేస్తారు. 


570 


చి 


కౌటిలీయమ్‌ అర్థశాన్తమ్‌ 


అవక్షేపేణ హి సతామసతాం ప్రగ్రహేణ చ, 
అభూతానాం చ హింసానామధర్యాణాం ప్రవర్తనైః, 
ఉచితానాం చరిత్రాణాం ధర్మివానాం నివర్తనై:, 
అధర్మస్య ప్రసజ్లేన ఢర్మస్యావగ్రహేణ చ, 
అకార్యాణాం చ కరణైః కొర్యాణాం చ ప్రణాశనైః, 
అప్రదానైశ్చ దేయానామదేయానాం చ సాధనైః, 
అదణ్దనైశ్చ దణ్యానాం దణ్యానాం చణ్బదణ్బనైః, 
అగ్రాహ్యాణాముపగ్రా హై ర్రాహ్వాణాం చానభిగ్రహైః, 
అనర్భ్యానాం చ కరణైరర్భ్యానాం చ విఘాతనైః, 
అరక్షణైశ్చ చోరేభ్యః స్వయం చ పరిమోషణై:, 
వాతైః పురుషకారాణాం కర్మణాం గుణదూషణై:, 
ఉపఘాతైః ప్రధానానాం మాన్యానాం చౌవమాననైః, 
విరోధనైశ్చ వృద్ధానాం వైషమ్యేణానృతేన చ, 
కృతస్యాప్రతికారేణ స్థితస్యాకరణేన చ, 

రాజ్ఞః ప్రమాదాలస్యాభ్యాం యోగక్షేమవధేన చ, 
ప్రకృతీనాం క్షయో లోభో వైరాగ్యం చోపజాయతే. 
క్షీణాః ప్రకృతయో లోభం లుబ్బా యాన్తి విరాగతామ, 
ఎరక్తా యాన్త్యమిత్రం వా భర్తారం ఘ్నన్తి వా స్వయమ్‌. 


వ్యా. ప్రకృతులు - క్షీణులు, లుబ్బలూ, విరక్తులూ అవడానికి కారణాలు 


చెపుతున్నాడు - రాజు - మంచివాళ్లని దూరంగా ఉంచడంచేత, చెడ్డవాళ్లని దగ్గరికి 
చేరదీయడం చేత, అనుచితాలైన, ధర్మవిరుద్దాలైన హింసలను ప్రవర్తింపచేయడంచేత, 
ఉచితములైన, ధర్మసంమతములైన చరిత్రలను (నడవడికలను) తొలగించడంచేత, 
అధర్మానికి చేయూత ఇవ్వడం చేత, ధర్మాన్ని ఎండగట్టడంచేత, చేయకూడని పనులు 
చేయడంచేత, చేయవలసిన పనులకు విఘాతం కలిగించడంచేత, భృత్యాదులకు 
ఇవ్వవలసిన ధనాదులు ఇవ్వకపోవడంచేత, ప్రజలు ఇవ్వవలసిన పని లేని ధనాదులను 
బలాత్కారంగా వాళ్లనుంచి రాబట్టడంచేత, దండింపదగనివాళ్లని దండించడంచేత, 


షాడ్లుణ్యమ్‌ - యాతవ్వ్యాభాగ్రవాచిన్తాద 571 


దండించదగిన వాళ్లని తీవ్రంగా దండించడంచేత, నిర్బంధించదగనివాళ్లని 
నిర్బంధించడంచేత, నిర్బంధించ దగినవాళ్లని నిర్బంధించకపోవడంచేత, లాభకరములు 
కాని సంధ్యాదులు చేయడంచేత, లాభకరమైనవి చేయకపోవడంచేత, దొంగలనుండి 
రక్షించకపోవడం చేత, తానే ప్రజల సామ్ములు అపహరించడంచేత, పురుషప్రయత్నాలకి 
విఘాతం కలిగించడంచేత, బాగా చేసిన పనుల గుణాలను దూషించడంచేత, ప్రధానులైన 
అధికారులు వాళ్ల పనులు సరిగా నిర్వహించకుండా అడ్డుతగలడంచేత, గౌరవించదగిన 
వాళ్లని అవమానించడంచేత, పెద్దవాళ్లతో విరోధం కల్పించుకొనడం చేత, కొందరి 
విషయంలో పక్షపాతబుద్ది చూపుతూ అందరినీ సమంగా చూడకపోవడం చేత, అసత్యం 
పలకడంచేత, ఇతరులు చేసిన ఉపకారానికి ప్రత్యుపకారం చేయకపోవడంచేత, 
చేబట్టిన పని పూర్తి చేయకపోవడం చేత, పారీబాట్లు చేస్తూండడంచేత, సోమరితనం 
చేత, యోగక్షేమాలకు విఘాతం కలిగించడంచేత ప్రకృతులలో క్షయం, లోభం రాజు 
విషయంలో వైరాగ్యమూ కలుగుతాయి. క్షీణించిన ప్రకృతులలో ధనాశ పెరుగుతుంది. 
అలా ధనాశ పెరగడంతో వాళ్లు రాజు విషయంలో వైరాగ్యం చెందుతారు. ఇలా 
వైరాగ్యం చెందినవాళ్లు శత్రుపక్షానికైనా వెళ్లిపోతారు లేదా తామే రాజును చంపివేస్తారు. 


మూ. 1. తస్మాత్‌ ప్రకృతీనాం క్షయ లోభవిరాగకారణాని నోత్సాదయేత్‌. 
ఉత్పన్నాని వా సద్యః ప్రతికుర్వీత. 

2. క్షీణాః,.లుబ్బాః, విరక్తా వా ప్రకృతయ ఇతి - క్షీణాః పీడనోచ్చేదన 
భయాత్‌ సద్యః సంధిం యుద్ధం నిష్పతనం వా రోచయన్తే. లుబ్బాః లోభేనా 
సంతుష్టాః పరోపజాపం లిప్పన్తే. విరక్తాః పరాభియోగమ భ్యుత్తిష్టన్తే. 

3. తాసాం హిరణ్యధాన్యక్షయః సర్వోపఘాతీ కృచ్చప్రతీకారళ్ళ. 
యోగ్యపురుషక్షయో హిరణ్యధాన్యసాధ్యః. 

4. లోభ ఐకదేశికో ముఖ్యాయత్తః పరార్థేషు శక్యః ప్రతిహన్తుమాదా 
తుం వా. 

5. విరాగః ప్రధానావగ్రహసాధ్యః. నిష్ప్రధానా హి ప్రకృతయః భోగ్యా 
భవన్తి అనుపజాప్యాశ్చ అన్యేషామ్‌. అనాపత్సహాస్తు ప్రకృతిముఖ్యప్రగ్రహైస్తు 
బహుధా భిన్నా గుప్తా భవన్యాపత్సహాయాళ్చ. 


572 కౌటిలీయమ్‌ అర్థశొస్తమ్‌ 


వ్యా. 1. అందువల్ల ప్రకృతులలో క్షయము, లోభము, వైరాగ్యమూ కలిగే 
కారణాలను పుట్టనివ్వకూడదు. అలాంటి కారణా లేవైనా పుట్టినా వెంటనే వాటికి 
ప్రతిక్రియ చెయ్యాలి. 

2. క్షీణులు, లుబ్బులు, విరక్తులు అయిన ప్రకృతులలో క్రీణులు శత్రువువల్ల 
పీడ కలుగుతుంది. తమను శత్రువు పూర్తిగా నశింపచేయవచ్చును అనే భయంచేత 
శత్రువు తమ రాజుమీదికి దండెత్తి రాగానే వెంటనే సంధిచేసుకోవాలని గాని, యుద్ధం 
చెయ్యాలని గాని, దుర్గనుంచి బైటకు వెళ్లిపోవాలని గాని అనుకుంటారు. లుబ్బులైన 
ప్రకృతులు లోభం కలవాళ్లవడంచేత ఎల్లప్పుడు (తమ రాజు విషయంలో) అసంతుష్టులు 
గానే ఉంటూ శత్రువు చేసే ఉపజాపానికి (అంతః క్రోధం కలిగించడానికి) లొంగిపోతారు. 
విరక్తులైన ప్రకృతులు శత్రువు వచ్చి ముట్టడించి నప్పుడు ఆ శత్రువుతో పాటు తాము 
కూడౌ తమ రాజుకు ఎదురుతిరుగుతారు. 

3. ప్రకృతుల ధనధాన్యాలు నశిస్తే దానివల్ల అందరికీ (రాజ్యానికంతకీ) 
ముప్పు వాటిల్లుతుంది; దానికి ప్రతిక్రియ చేయడం కష్టం అవుతుంది. అశ్వవృషభాది 
పశువులకు పురుషులకు వినాశం కలిగినా ఆ లోపాన్ని ధనధాన్యాలచేత పూడ్చుకొనవచ్చు. 

4. లోభం ప్రధానాధికారులు మొదలైన కొందరు ప్రకృతులలో మాత్రమే 
ఉన్నప్పుడు ఆ లోభం శత్రువు ధనం విషయంలో ప్రసరించే టట్లు చేయవచ్చును; లేదా 
ఇతరోపాయాలచేత దానిని తొలగించవచ్చును. 

5. ప్రధానపురుషులను (నాయకులను) వశంలోఉంచుకొంటే ప్రకృతుల 
విరాగాన్ని తొలగించవచ్చును. ఎందువల్ల ననగా నాయకులు లేని ప్రకృతులచేత 
పనులు బాగా చేయించుకొనవచ్చును; వాళ్లు శత్రువులు చేసే ఉపజాపాలకి కూడా 
లొంగరు. అయితే అలాంటి (నాయకులు లేని) ప్రకృతులు ఏవైనా ఆపదలు కలిగితే 
మాత్రం తట్టుకొనజాలరు. ప్రకృతిముఖ్యుల (నాయకుల) చెప్పుచేతలలో ఉన్న ప్రకృతులు 
మాత్రం అనేకసంఘాలుగా విడదీయబడినవారై రక్షింపబడతారు; ఆపదలలో 
సహాయపడతారు(ఆపదలు వస్తే తట్టుకుంటారు). 

మూ. 1. సామవాయికానామపి సంధివిగ్రహకారణాన్యవేక్ష్య శక్తిశౌచ 
యుక్తేన సంభూయ యాయాత్‌. శక్తిమాన్‌ హి పార్‌ష్టిగ్రహణే యాత్రాసాహాయ్య 
దానే వా శక్తః శుచిః సిద్ధా చాసిద్భా చ యథాస్థితకారీతి. 

2. తేషాం జ్యాయసైకేన ద్వాభ్యాం సమాభ్యాం వా సంభూయ 


షాడ్లుణ్యమ్‌ - యాతవ్వాఖాగ్రవాచిన్తాది 573 


యాతవ్యమితి ద్వాభ్యాం సమాభ్యాం శ్రేయః. జ్యాయసా హ్యవగృహీతశ్చరతి. 
సమాభ్యామతిసంధానాధిక్యే వా తౌ హి సుఖౌ భేదయితుమ్‌, దుష్టశ్చెకో 
ద్వాభ్యాం నియన్తుం భేదోపగ్రహం చోపగన్తుమితి. 

3. సమేనైకేన ద్వాభ్యాం హీనాభ్యాం వేతి - ద్వాభ్యాం హీనాభ్యాం 
శ్రేయః. తౌ హి ద్వికార్యసాధకౌ వశ్యౌ చ భవతః. 

వ్యా. 1. విజిగీషువుతో కలిసి యుద్దాదులు చేసే ఇతర రాజులు 
'సామవాయికులు”. ఆ సామవాయికులలో కూడ సంధికి విగ్రహానికి తగిన కారణాలను 
జాగర్తగా పరీక్షించి శక్తి, శౌచము(నిజాయితీ) ఉన్నవానితో కలిసి శత్రువుపైకి దండెత్తి 
వెళ్ళాలి. ఎందువల్ల ననగా శక్తిమంతుడైన సామవాయికుడు శత్రువుయొక్క వెనుక 
భాగాన్ని గ్రహించడంలోను అనగా శత్రువు ముందుకు వచ్చి యుద్ధం చేస్తూండగా 
వెనుకనుంచి వెల్లి వాని రాజ్యాన్ని ఆక్రమించడానికీ, (విజిగీషువు యుద్ధం చేస్తూన్నప్పుడు 
వాని వెనుకనుంచి వచ్చి ఎవరూ వాని రాజ్యం ఆక్రమించకుండా చూడడానికీ, గ.శా.) 
యుద్ధయాత్రలో సాహాయ్యం ఇవ్వడానికీ సమర్శుడై ఉంటాడు. శుచియైన 
సామవాయికుడు జయం లభించినా లభించకపోయినా ఉన్నది ఉన్నట్లుగా ఉండే 
టట్లు చూస్తాడు. 

2. సామవాయికులలో బలవంతుడైన రాజుతో కలిసి వెళ్లాలా సములైన 
ఇద్దరు రాజులతో కలిసి యుద్దానికి వెళ్లాలా అన్నప్పుడు సములైన ఇద్దరితో కలిసి 
వెళ్లడమే మంచిది. ఎందువల్ల ననగా- తనకంటె బలవంతుడైన రాజుతో కలిసి వెడితే 
వానికి వంగి ప్రవర్తించాలి. ఇద్దరు సములతో కలిసి వెల్లినప్పుడు తానే వాళ్లమీద 
అధికారం చలాయించి ఆధిక్యం సంపాదించవచ్చు. వాళ్లవల్ల ఎమైనా అపకారం 
కలుగుతుంది అని శంక కలిగి నప్పుడు వాల్లిద్దరి మధ్యా భేదభావం పుట్టించవచ్చు. 
వాళ్లల్లో ఒకడు దుష్టు డైతే తాను, రెండవ వాడూ కలిసి వానిని నిగ్రహించవచ్చు, లేదా 
భేదోపాయంచేత వానిని అణచివేయవచ్చు. 

3. తనతో సముడైన ఒకనితో కలిసి యుద్దానికి వెళ్లాలా ఇద్దరు హీనులతో 
కలిసి వెళ్లాలా అన్నప్పుడు ఇద్దరు హీనులతో (తనకంటె తక్కువబలం ఉన్నవాళ్లతో) 
కలిసి వెళ్లడం మంచిది. ఎందువల్ల ననగా వాళ్లు రెండు పనులు (వెనుక ముందూ రక్షణ 
కల్పించడం అనే రెండు పనులు) చేస్తారు, తనకు వశులై ఉంటారు. 

మూ. 1. కార్యసిద్భె తు- 


574 కౌటిలీయమ్‌ అర్థశాన్రమ్‌ 


శ్లో కృతార్ణాజ్ఞ్యాయసో గూఢః సాపదేశమపస్రవేత్‌ 

అశుచేః శుచివృత్తాత్తు ప్రతీక్షేతావిసర్జనాత్‌. 

వ్యా. కార్యం సిద్ధించిన తరవాత- “తలబెట్టిన పని. పూర్తి చేసిన అధిక 
బలవంతుడైన సామవాయికుడు అశుచి (నిజాయితీలేనివాడు) అయితే ఎదో వంకపెట్టి 


రహస్యంగా వానినుంచి దూరంగా వెళ్లిపోవాలి. అతడు శుచియే అయితే అతడు 
వెళ్లమనే వరకు నిరీక్షించాలి. 


శ్లో, సత్రాదపసరేద్యత్తః కలత్రమపనీయ వా, 


శ 


సమాదపి హి లబ్లార్గాత్‌ విశ్వస్తస్య భయం భవేత్‌. 

వ్యా. లేదా సత్రంనుంచి (దుర్గం మొదలైన సంకట ప్రదేశంగ.శా. అపాయకరమైన 
ప్రదేశం-కాంగ్లే) ప్రయత్నపూర్వకంగా తన స్రీజనాదులను (జాగర్తగా రక్షించదగిన వాళ్ల 
నందరినీ-గ.శా.) తొలగించి దూరంగా వెళ్లిపోవాలి. కార్యం సాధించిన (అశుచియైన) 
సమునివల్ల కూడ, వానిని ఎక్కువగా విశ్వసిస్తే భయం కలగవచ్చు. 
శ్లో జ్యాయస్త్యే చాపి లబ్బార్థః సమో విపరికల్పతే, 

అభ్యుచ్చితశ్చావిశ్వాస్యో వృద్ధిశ్చిత్త వికారిణీ. 

వ్యా. సముడు కూడ కార్యం సాధించిన పిమ్మట బలవంతుడై విపరీతంగా 
ప్రవర్తించవచ్చు. అభివృద్ధి పొందినవానిని విశ్వసించకూడదు. ఎందువల్ల ననగా అభివృద్ధి 
చిత్తంలో' వికారం పుట్టిస్తుంది. 
శ్లో విశిష్టాదల్పమప్యంశం లబ్బా తుష్టముఖో వ్రజేత్‌, 

అనంశో వా తతో౭స్యాజ్కే ప్రహృత్య ద్విగుణం హరేత్‌. 

వ్యా. తనకంటె ఎక్కువ బలం గల సామవాయికుడు యుద్ధంలో జయం 
లభించిన తరవాత చాలా అల్పమైన భాగం ఇచ్చినా, అసలు ఎమి ఇవ్వకపోయినా కూడ 
సంతోషిస్తూన్నట్లు ముఖం చూపుతూ వెళ్లిపోవాలి. సమయం దారికి నప్పుడు వానిమీద 
దెబ్బతీసి రెట్టింపు భాగం తీసుకోవాలి. 
శ్లో కృతార్థస్తు స్వయం నేతా విసృజేత్‌ సామవాయికాన్‌, 

అపి జీయేత న జయేన్మణ్ణలేష్టస్తథాభవేత్‌. 


షాడ్గుణ్యమ్‌ - నంహితప్రాయాణీకొాదయః 575 


ఇతి కౌటలీయార్థశా(సప్రే షాడ్గుణ్యే సప్తమాధికరణే పజ్బమో౭ ధ్యాయః, 
యాతవ్యామిత్రయోరభిగ్రహచిన్లా, క్షయలోభవిరాగహేతవః. ప్రకృతీనాం 
చ సామవాయికవిపరిమర్శః, ఆదితస్రిశతతమ:. 


వ్యా. స్వయంగా యుద్ధంలో నేతృత్వం వహించిన విజిగీషువు జయం 
లభించిన తరవాత సామవాయికుల నందరినీ సగౌరవంగా పంపాలి. వాటాలలో తానే 
తక్కువ వాటా తీసికోవాలి కాని ఇతరులకు తక్కువ వాటాలు ఇవ్వకూడదు. ఇలా 
ప్రవర్తించడంవల్ల రాజమండలానికి ప్రీతిపాత్రు డౌతాడు. 


“బాలానందిని” అను కౌటలీయార్థశాస్తాంధ్రవ్యాఖ్యానంలో షాడ్గుణ్యం అనే సప్తమాధికరణంలో 
యాతవ్యామిత్రుల అభిగ్రహాన్ని గూర్చిన ఆలోచన, ప్రకృతుల క్షయ-లోభ-విరాగాలకు 
హేతువులు, సామవాయిక విపరిమర్శం అనే ఐదవ అధ్యాయం ప్రారంభంనుండి నూటమూడవ 
అధ్యాయం సమాప్తం. 


అథ షవ్చోఒధ్యాయ; 


ఎకొదశశతతమం ప్రకరణం - సంహిత ప్రాయణికమ్‌ 
ద్వాదశశతతమం౦ ప్రకరణం - పరిపణితాపరిపణితాపసృతాః సంధయః 


(సంధిచేసికొన్న ఇద్దరు విజిగీషువులు యాతవ్యునిమీదికి వేరు దిక్కులనుండి 
యుద్దానికి వెళ్లడం, పరిపణీత - అపరిపణిత - అపసృతసంధులు) 


మూ. 1. విజిగీషుర్ణితీయాం ప్రకృతిమేవమతిసందధ్యాత్‌. సామన్తం 
సంహితప్రయాణే యోజయేత్‌- “త్వమితో యాహి; అహమితో యాస్యామి, 
సమానో లాభః' ఇతి. 

2. లాభసామ్యే సంధిః. వైషమ్యే విక్రమః. 

3. సంధిః పరిపణితశ్చ అపరిపణితళ్ళ. 

4. త్వమేతం దేశం యాహి అహమిమం దేశం యాస్యామీతి 
పరిపణితదేశః. 


576 కౌటిలీయమ్‌ అర్థశాన్తమ్‌ 


5. త్వమేతావన్తం కాలం చేష్టస్వ, అహమేతావన్తం కాలం చేష్టిష్యే 
ఇతి పరిపణితకాలః. 


6. త్వమేతావత్‌ కార్యం సాధయ, అహమేతావత్‌ కార్యం సాధయి 
ష్యామీతి పరిపణితార్థః. 

వ్యా. 1. విజిగీషువు రాజమండలంలోని రెండవ ప్రకృతియైన రాజును ఈ 
విధంగా వంచించాలి. అతడు సామంతునితో (దగ్గర ఉన్న రాజుతో) ముందుగా సంధి 
చేసికొని “నువ్వు ఈ ప్రక్కనుంచి యుద్దానికి వెళ్లు; నేను ఈ ప్రక్కనుంచి యుద్దానికి 
వెడతాను. లాభం సమంగా పంచుకుందాం ' అని చెప్పి యుద్ధయాత్రకు పంపాలి. 

2. లాభం సమంగా ఉంటే సంధి, లాభంలో వైషమ్యం ఉంటే పరాక్రమం 
చూపాలి. 

3. పరిపణితసంధి, అపరిపణితసంధి అని సంధి రెండు విధాలు. 

4.“నువ్వు ఈ దేశానికి వెళ్లు; నేను ఈ దేశానికి వెడతాను” అని దేశాన్ని గూర్చి 
మాట్లాడుకొన్న సంధి పరిపణితదేశసంధి. 

5. “నువ్వు ఇంత కాలం చెయ్యి, నేను ఇంత కాలం చేస్తాను” అని కాలాన్ని 
గూర్చి మాట్లాడుకొని చేసికొన్న సంధి పరిపణితకాలసంధి. 

6. “నువ్వు ఇంత పని చెయ్యాలి, నేను ఇంత చేస్తాను” అని పనిని గూర్చి 
నిర్ణయించుకొన్న సంధి పరిపణితార్థసంధి. 

మూ. 1. యది వా మన్యేత- “శెలవననదీదుగ్గమటవివ్యవహితం 
భిన్నధాన్యపురుషవీవధాసారమ్‌, అయవసేన్గనోదకమ్‌, అవిజ్ఞాతం ప్రకృష్ణమన్య 
భావదేశీయం వా సైన్యవ్యాయామానామలబ్ధభౌమం వా దేశం పరో యాస్యతి, 
విపరీతమహమ్‌” ఇతి ఎతస్మిన్‌ విశేషే పరిపణితదేశం సంధిముపేయాత్‌. 


2. యది వా మన్యేత “ప్రవర్గోష్టశీతమ్‌, అతివ్యాధిప్రాయమ్‌, 
ఉపక్షీణాహారోపభోగం, సైన్యవ్యాయామానాం చ జెపరోధికం, కార్యసాధనా 
నామ్‌ ఊనమ్‌, అతిరిక్తం వా కాలం పరః చేష్టిష్యతే, విపరీతమహమ్‌” ఇత్యేత 
స్మిన్‌ విశేషే పరిపణితకాలం సంధిముపేయాత్‌. 


పొడ్డుణ్యమ్‌ - నంహితవ్రాయాణీకొాదయః 577 


3. యది వా మన్యేత - “ప్రత్యాదేయం ప్రకృతికోపకం దీర్హకాలం, 
మహాక్షయవ్యయమ్‌, అనర్థానుబన్టకమ్‌, అకల్యమ్‌, అధర్మం మధ్యమోదాసీన 
విరుద్ధం మిత్రోపఘాతకం వా కార్యం పరః సాధయిష్యతి, విపరీతమ 
హమ్‌” ఇతి, ఏతస్మిన్‌ విశేషే పరిపణితార్థం సంధిముపేయాత్‌. 

4. ఎవం దేశకాలయోః కాలకార్యయోః, దేశకార్యయోః 
దేశకాలకార్యాణాం చావస్థాపనాత్‌ సప్తవిధః పరిపణితః. 


వ్యా. 1. “శత్రువు వెళ్లవలసిన దేశం పర్వతదుర్గాలతోను, వనదుర్గాలతోను, 
నదీదుర్గాలతోను, వ్యవహితమైనది (మధ్య మధ్య పర్వతాదు లున్నది. మధ్య పెద్ద 
అడవులు కూడా ఉన్నాయి. ఆహారధాన్యాల, మనుష్యుల రాకపోకలకు సైన్యసంచారానికి 
అనువుగా ఉండదు. పశుగ్రాసం, కట్టెలు, ఉదకం లభించవు. అది పూర్వం పరిచితం 
కానిది. చాల దూరమైనది. అక్కడివాళ్లు ద్వేషభావంతో ఉంటారు. సైన్యవ్యాయామానికి 
(సేన యుద్ధం చేయడానికి) తగిన ప్రదేశం అక్కడ ఉండదు. నేను వెళ్లవలసిన దేశం 
ఇందుకు విరుద్ధంగా, పైన చెప్పిన అసౌకర్యా లేవీ లేకుండా ఉంది” అని అనుకొన్నప్పుడు, 
ఇలాంటి పరిస్థితులలో శత్రువుతో పరిపణితసంధి కుదుర్చుకోవాలి.ఆ సంధి కుదుర్చుకొని 
అలాంటి దేశం మీదుగా యాతవ్యుని మీదికి అతడు యుద్దానికి వెళ్లేటట్లు తాను 
అందుకు విపరీతమైన దేశంమీదుగా వెళ్లే టట్లు చూచుకోవాలి. అని అర్థం, 


2.“శత్రువు పని చేసే కాలంలో అధికమైన వర్షాలు గాని, వేడి గాని, చలి గాని 
ఉంటుంది. వ్యాధులు ప్రబలుతాయి. ఆహారానికి ఇతర ఆవశ్యకవస్తువులకీ కొరత 
ఉంటుంది. సైన్యవ్యవహారానికి అవరోధాలు ఎక్కువగా ఉంటాయి. చాల తక్కువ 
కాలం లేదా చాలా దీర్భకాలం అవడంచేత కార్యసాధనానికి అనువుగా ఉండదు. నేను 
పని చేసే కాలం ఇందుకు విరుద్ధంగా ఉంటుంది” అని అనుకొన్నప్పుడు, ఇలాంటి 
పరిస్థితులలో శత్రువుతో పరిపణితకాలసంధి కుదుర్చుకోవాలి. 


3. “శత్రువు సాధించే కార్యాన్ని (కార్యఫలాన్ని) అనాయాసంగా తిరిగి 
రాబట్టుకొనవచ్చున్లు. ఆతడు చేబట్టిన కార్యంవల్ల ప్రకృతులలో కోపం (తిరుగుబాటు) 
కలుగుతుంది. సాధించడానికి చాల కాలం పడుతుంది. చాలా నష్టం కలుగుతుంది. 
ఖర్చు అధికం అవుతుంది. ఆ కార్యాన్ని కొన్ని అనర్థాలు వెన్నంటి వస్తాయి. అది అంతగా 
యుక్తమైనది కాదు; ధర్మసంమతం కాదు. మధ్యమునికి ఉదాసీనునికి విరుద్ధంగా 


578 కౌటిలీయమ్‌ అర్థశాస్తమ్‌ 


ఉంటుంది. మిత్రులకు వినాశం కలిగిస్తుంది. నేను చేయవలసిన కార్యం ఇందుకు 
విరుద్ధంగా ఉంటుంది” అని అనుకొన్నప్పుడు, అలాంటి పరిస్థితిలో శత్రువుతో 
పరిపణితార్థసంధి ఏర్పరచుకోవాలి. 


4. ఈ విధంగా దేశకాలాలను, కార్యకాలాలను, దేశకార్యాలను, 
దేశకాలకార్యాలను ముందుగా నిర్ణయించుకొని చేసికొన్న పరిపణితసంధి (మొదటి 
చెప్పిన దేశపరిపణితసంధి, కాలపరిపణితసంధి, కార్యపరిపణితసంధి అనే మూడు 
సంధులతో సహా) ఏడు విధాలు. 

మూ. 1. తస్మిన్‌ ప్రాగేవారభ్య ప్రతిష్టాప్య చ స్వకర్మాణి పరకర్మసు 
విక్రమేత. 

2. వ్యననత్వరావమానాలన్యయుక్తము, అజ్ఞం వా శత్రుమ్‌ 
అతిసంధాతుకామః దేశకాలకార్యాణామనవస్థాపనాత్‌ “సంహితౌ స్వః” ఇతి 
సంధివిశ్వాసేన పరచ్చిద్రమాసాద్య ప్రహరేదిత్యపరిపణిత:. 

వ్యా. 1. ఈ ఎడు విధాలైన పరిపణితసంధిలో తన కర్మ లన్నీ ముందుగానే 
ప్రారంభించి, పూర్తిచేసికొని, శత్రువు కర్మల విషయంలో పరాక్రమించాలి. 


2. శత్రువు కష్టాలలో ఉన్నా తొందరలో ఉన్నా అవమానితుడై ఉన్నా, 
సోమరిగా ఉన్నా, తెలివితక్కువవాడైనా వానిని మోసగించ దలచిన విజిగీషువు దేశ- 
కాల-కార్యాలను నిర్ణయించుకొనకుండా “మనమిద్దరం కలిసి ఉన్నాం” అని సంధి 
చేసికొని, తద్ద్వారా విశ్వాసం కలిగించి వాని ఛిద్రాలలో (దుర్చలమైన పరిస్థితులు 
ఎర్పడినప్పుడు) దెబ్బకొట్టాలి. ఇది అపరిపణితసంధి. 


మూ. 1. తకైతత్‌ భవతి- 


త 


సామన్తేనైవ సామన్తం విద్వానాయోజ్య విగ్రహే, 

తతోఒన్యస్య హరేద్భూమిం ఛిత్త్వా పక్షం సమన్తతః. 

2. సన్ఫేః అకృతచికీర్నా కృతశ్లేషణం, కృతవిదూషణమ్‌, అవశీర్ణ క్రియా 
చ విక్రమస్య ప్రకాశయుద్ధం, కూటయుద్ధం, తూష్టింయుద్ధమ్‌, ఇతి సంధి 
విక్రమౌ. 


3. అపూర్వన్య సంధేః సానుబన్సైః సామాదిభిః పర్యేషణం, 


షాడ్లుణ్యమ్‌ - నంహీతప్రాయాణికొదయః 579 


సమహీనజ్యాయసాం చ యధథాబలమవస్థాపనమ్‌ అకృతచి కీరా 


4. కృతన్య (వియపహాతాబ్యాముభఖయుత:ః వరిపాలనం 
యథాసంభాషితస్య చ నిబన్టనస్యానువర్తనం రక్షణం చ “కథం పరస్మాన్న 
భిద్యేత'” ఇతి కృతశ్లేషణమ్‌. 

5. పరస్య అపసంధేయతాం దూష్యాతిసంధానేన స్థాపయిత్వా 
వ్యతిక్రమః కృతవిదూషణమ్‌. 

6. భృత్యేన మిత్రేణ వా దోషాపసృతేన ప్రతిసంధానమవశీర్ణ(క్రియా. 


వ్యా. 1. ఈ విధమైన సంధులను కుదుర్చుకొన్న తరవాత ఈ విధంగా 
చేయవలసి ఉంటుంది- “తెలివైన విజగీషువు తనకు దగ్గరగా ఉన్న ఒక సామంతునికీ 
మరొక సామంతునికీ విరోధం కల్పించి, తరవాత మరొక సామంతుని పక్షాన్ని పూర్తిగా 
నశింపజేసి వాని భూమిని ఆక్రమించాలి” 


2. అకృతచికీర్ష కృతశ్లేషణం, కృతవిదూషణం, అవశీర్ణక్రియ అని సంధికి 
సంబంధించినవి నాలుగు అంశాలు. ప్రకాశయుద్ధం, కూటయుద్ధం, తూష్టీంయుద్ధం 
అనేవి విక్రమానికి సంబంధించిన మూడు అంశాలు.ఇవి సంధివిక్రమాలు. 


3. సామదానాదులచేత వాటివల్ల కలిగే ఫలితాలచేత క్రొత్తగా ఏర్పరచుకొన్న 
సంధిని పరీక్షించడం, సములు, హీనులు, బలవంతులు అయిన రాజులను వారి వారి 
బలాన్ని అనుసరించి,తన బలాన్ని కూడ దృష్టిలో పెట్టుకొని, వారి వారికి తగిన స్థానాలలో 
ఉంచడం - ఇది “అకృతచికీర్ష'. 


4. రెండు పక్షాలవాళ్లూ కూడ పరస్పరము ప్రియములూ, హితములూ 
అయిన పనులుచేస్తూ, చేసుకొన్న సంధిని పాటించడం, మాటలాడుకొన్న విధంగా అన్ని 
జరిపించడం, ఎ శత్రువులవల్లా సంధికి విఘాతం కలగకుండా రక్షించుకొనడం - ఇది 
“కృతశ్లేషణం”. 

5. దూష్యుల (రాజద్రోహుల) ద్వారా శత్రువును మోసగించి ఆ శత్రువుతో 
సంధిని విఘటితం చెయ్యాలి అని స్థాపించి సంధిని విఘటితం చేయడం 
“కృతవిదూషణం”. 


580 కౌటిలీయమ్‌ అర్థళాన్తమ్‌ 


6. ఎదో ఒక దోషంచేత తననుండి విడిపోయిన భృత్యునితో గాని, మిత్రునితో 
గాని తిరిగి కలవడం “అవశీర్దక్రియ .. 

మూ. 1. తస్యాం గతాగతః చతుర్విధః- కారణాధ్గతాగతః, విపరీత, 
కారణాద్గతో ఒకారణాదాగతః, విపరీతళ్చేతి. 


2. స్వామినో దోషేణ గతో గుణేనాగతః, పరస్య గుణేన గతో దోషేణ 
ఆగత ఇతి కారణాద్గతాగతః సంధేయః. 


3. స్వదో షేణ గతాగతో గుణముభయోః పరిత్యజ్య అకారణాదతాగతః 
చలబుద్దిరసంధేయ:. 


4. స్వామినో దోషేణ గతః పరస్మాత్‌ స్వదోషేణాగత ఇతి కారణాత్‌ 
గతః అకారణాదాగతః తర్కయితవ్యః- “పరప్రయుక్తః స్వేన వా దోషేణ 
అపకర్తుకామ: పరస్యోచ్చేత్తారమమిత్రం మే మత్వా ప్రతిఘాతభయాదాగతకః, 
పరం వా మాముచ్చేత్తుకామం పరిత్యజ్య ఆనృశంస్యాదాగతః” ఇతి జ్ఞాత్వా 
కల్యాణబుద్దిం పూజయేత్‌, అన్యధథాబుద్ధిమపకృష్ణం వాసయేత్‌. 

5. స్వదోషణ గతః పరదోషేణాగతః ఇత్యకారణాద్గతః కారణాదాగతః 
తర్కయితవ్యః- “ఛిద్రం మే పూరయిష్యతి, ఉచితో౭స్య వాసః, పరత్రాస్య 
జనో న రమతే, మితైర్మే సంహితః, శత్రుభిర్విగృహాతః. లుబ్బక్రూరాదావిగ్నః 
శత్రుసంహితాద్వా పరస్మాత్‌ ఇతి జ్ఞాత్వా యథాబుద్ధ్యవస్థాపయితవ్యః. 

వ్యా. 1. అవశీర్ణక్రియలో- (1) ఎదో ఒక కారణం ఉండి వెళ్లిపోయినవాడు ఎదో 
ఒక కారణం ఉండి తిరిగి వచ్చినవాడు (2) దానికి విపరీతుడు, అనగా కారణం ఏమీ 
లేకుండానే వెళ్లిపోయినవాడు కారణం లేకుండానే తిరిగి వచ్చినవాడు, (3) కారణం 
ఉండి వెల్లిపోయినవాడు కారణం ఎదీ లేకుండా తిరిగి వచ్చినవాడు (4) దానికి 


విపరీతుడు, అనగా కారణం ఏదీ లేకుండా వెళ్లిపోయినవాడు కారణం ఉండి తిరిగి 
వచ్చినవాడు అని గతాగతుడు నాలుగు విధాలు. 


2. స్వామియొక్క దోషంచేత వెళ్లిపోయాడు స్వామి గుణంచేత తిరిగి వచ్చాడు, 
అదే విధంగా శత్రువుయొక్క గుణం అనే కారణంచేత (అటు) వెళ్లిపోయాడు వాని 


పొడ్గుణ్యమ్‌ - నంహితప్రాయాణికొదయః 581 


దోషంచేత తిరిగివచ్చాడు గాన “కారణాద్గతాగతునితో” సంధి చేసుకోవచ్చును. 


3. తన దోషంచేతనే స్వామిని విడిచి వెళ్లి శత్రువును ఆశ్రయించి, మళ్లీ అదే 
విధంగా శత్రుదోషంచేత కాక స్వదోషంచేతనే తిరిగి వచ్చిన గతాగతుడు స్వామిగుణం 
కాని శత్రువు గుణాన్ని గాని చూడక అకారణంగానే గతాగతాలు (వెళ్లడం రావడం) 
చేయడంచేత అతడు చపలబుద్ది.వానితో సంధి చేసుకొనగూడదు. 


4. స్వామియొక్క దోషంచేత శత్రువు దగ్గరికివెళ్లి ఆ శత్రువునుండి తన దోషం 
చేత తిరిగి స్వామి దగ్గరికి వచ్చినవాడు కారణంవల్ల వెళ్లి కారణం లేకుండా తిరిగి 
రావడం చేత వానిని గూర్చి- ఇతడు “శత్రువు ప్రేరేపింపగా నాకు అపకారం చేయడానికి 
వచ్చాడా, లేక నావల్ల తనకు పూర్వం జరిగిన అపకారానికి ప్రతీకారం చెయ్యాలి అనే 
దుష్టబుద్ధితో వచ్చాడా, లేక నా శత్రువు తన శత్రువుల దగ్గరినుండి వచ్చిన వాళ్ల నందరినీ 
నశింపచేస్తూండడంవల్ల తనను కూడా నశింపచేస్తా డనే భయంచేత నా దగ్గరికి తిరిగి 
వచ్చాడా లేక శత్రువు నన్ను నశింపచేయా లని అనుకుంటూ ఉండడం చూచి నామీద 
ఉన్న అభిమానంచేత ఆ శత్రువును విడిచి వచ్చాడా" అని బాగా తర్కించుకోవాలి. 
అసలు విషయం గ్రహించి అతడు మంచి బుద్దితో వచ్చినవాడైతే అతనిని సత్కరించి 
దగ్గర ఉంచుకోవాలి. అలా కాని పక్షంలో దూరంగా ఉంచాలి. ” 


5. (స్వామిదోషంచేత కాక) తన దోషం చేతనే వెల్లి శత్రువు దోషంచేత తిరిగి 
వచ్చినవాడు, కారణం లేకుడా వెళ్లి కారణం ఉండి తిరిగి వచ్చినవా డవడంచేత వానిని 
గూర్చి- “ఇతడు నాలో ఉన్న లోపాన్ని పూరిస్తాడా? లేక ఇతడు ఇక్కడ ఉండడమే 
మంచిదా? లేక ఇతని కుటుంబానికి సంబంధించినవాళ్లు మరొకచోట (శత్రురాజ్యంలో) 
ఉండడానికి ఇష్టపడడంలేదా? లేక ఇతడు నా మిత్రులతో కలిసి ఉన్నాడా (సంధి 
చేసికొని ఉన్నాడా) లేక నా శత్రువులతో వైరం పెట్టుకొన్నాడా? లేక లుబ్బుడు క్రూరుడూ 
అయిన నా శత్రువుకు భయపడుతున్నాడా? లేదా శత్రువుతో సంధిచేసికొన్న మరొకనికి 
భయపడుతున్నాడా” అని వితర్కం చెయ్యాలి. విషయం తెలుసుకొని బుద్దిని పట్టి 
దగ్గరగానో దూరంగానో ఉంచాలి. 

మూ. 1. కృతప్రణాశః, శక్తిహానిః, విద్యాపణ్యత్వమ్‌, ఆశానిర్వేదః, 
దేశలౌల్యమ్‌, అవిశ్వాసః. బలవద్విగ్రహో వా పరిత్యాగస్థానమిత్యాచార్యాః. 
భయమ్‌, అవృత్తిః, అమర్ష ఇతి కౌటల్యః. 


582 కౌటిలియమ్‌ అర్హశాస్తమ్‌ 


2. ఇహాపకారీ త్యాజ్యః. పరాపకారీ సంధేయః. ఉభయాపకారీ 
తర్కయితవ్యః ఇతి సమానమ్‌. 


3. అసంధేయేన త్వవశ్యం సంధాతవ్యే యతః ప్రభావః తతః 
ప్రతివిదధ్యాత్‌. 


వ్యా. 1. చేసిన పనిని (ఉపకారాన్ని నశింపచేయడం (మరచిపోవడం), శక్తి 
తగ్గిపోవడం, విద్యను ఒక పణ్యంగా (అమ్మగా కొనుక్కొనే వస్తువునుగా) పరిగణించడం, 
ఆశ కలిగించి దానిని వ్యర్థం చేయడం ఇతరదేశాలలో పర్యటించడంలో చాపల్యం, 
విశ్వాసం లేకపోవడం, బలవంతునితో విరోధం- స్వామిలో ఉన్న ఈ దోషాలు ఆతనిని 
విడచి మరొకని దగ్గరికి వెలళ్లిపోవడానికి హేతువులు అని ఆచార్యుల అభిప్రాయం. 
భయము, వృత్తి లభించకపోవడం, కోపమూ- ఈ మూడు కారణా లని కౌటల్యుని 
అభి|పాయం. 


2. ఇక్కడ (తనకు) అపకారం చేసి వెళ్లిపోయి (పరునికి అపకారం చేయకుండా 
తిరిగి వచ్చినవానితో) సంధి చేసుకొనగూడదు. పరునికి అపకారం చేసి తిరిగి వచ్చిన 
వానితో సంధి చేసుకొనవచ్చును. ఇద్దరికీ అపకారం చేసిన వానిని గూర్చి వెనుక చెప్పిన 
విధంగా తర్కించి నిర్ణయం చెయ్యాలి. 


3. సంధి చేసుకొనదగని వానితో సంధిచేసికొనవలసి వచ్చినప్పుడు పరునికి 
ఏ విషయంలో ప్రభావం (అధికబలం) ఉందో ఆ విషయంలో ప్రతిక్రియ చెయ్యాలి. 
అనగా అతని బలానికి కారణం ఏదో దాని విషయంలో జాగ్రత్తగా ఉండాలి. 


శ్లో. సోపకారం వ్యవహితం గుప్తమాయుఃక్షయాదితి, 
వాసయేదరిపక్షీయమవశీర్ణక్రి యావిధా. 


వ్యా. అవశీర్ణక్రియావిధిలో (దోషంచేత వెల్లిపోయినవానితో తిరిగి సంధి 
చేసుకొనే విధానంలో) వెల్లి తిరిగివచ్చిన శత్రుపక్షానికి చెందినవాడు ఉపకారం 
చేసినట్లయితే వానిని స్వామితో (తనతో) సాక్షాత్సంబంధం లేకుండా, ఆతడు జీవించి 


ఉన్నంత కాలమూ కూడాౌ ఆతని మీద ఒక కన్ను వేసి ఉంచి తన రాజ్యంలో నివసింప 
చెయ్యాలి. 


షాడ్డుణ్యమ్‌ - సంహితవాయాణికొదయః 583 


శ్లో విక్ర్రామయెదృర్తరి వా సిద్ధం వా దణ్జచారిణమ్‌, 
కుర్యాదమిత్రాటవిషు ప్రత్యన్తే వాన్యతః క్షిపేత్‌. 


వ్యా. లేదా ఆతనిని తన ప్రభువుతో (ఏ శత్రురాజును విడిచి ఆతడు వచ్చినాడో 
ఆతనితో) యుద్దానికి పంపాలి. లేదా అతడు మంచివా డని నిర్ణయించి నప్పుడు 
సైన్యంలో చేర్చుకోవాలి. లేదా శత్రువుయొక్క అడవులకు పంపాలి. లేదా రాజ్యం 


చూ 


బి 


రిహద్దులకు పంపించాలి. 


en 


చ 


పణ్యం కుర్యాదసిద్ధం వా సిద్ధం వా తేన సంవృతమ్‌, 
తస్యైవ దోషేణాదూష్య పరసంధేయకారణాత్‌. 
వ్యా. లేదా అసిద్భుణ్ణి అనగా విశ్వసించతగినవాడుగా కనబడనివానిని, ఒక 
పణ్యంగా, అమ్మ దగిన వస్తువునుగా, చేసి శత్రువుకు అమ్మివేయాలి. లేదా ఆ అసిద్దుని 
మరుగున ఒక సిద్దుణ్ణి కూడ ఆ అసిద్భుని దోషంచేత వీనిని కూడ దూషించి, అనగా 
ఇతడు వానికి సహకారం చేస్తూన్నాడు అని చెప్పి, పణ్యంగా ఇప్వాలి. ఇలా చేయడంవల్ల 
శత్రువుతో సంధి కుదుర్చుకొనడం సాధ్యం అయితే ఇట్లు చెయ్యాలి. 
శ్లో అథవా శమయేదేనమాయత్యర్థముపాంశునా, 

ఆయత్యాం చ వధడ్రేప్పుం దృష్ట్వా హన్యాద్గతాగతమ్‌. 

వ్యా. లేదా ఆ అసిద్దుబ్లి, భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని, రహస్యవిధానంచేత 
చంపించాలి. ఏ గతాగతుడైనా భవిష్యత్తులో తనను (విజిగీషువును) చంపాలనే 
ఉద్దేశ్యంతో ఉన్నట్టయితే వానిని చంపివేయాలి. 
శో అరితోడభ్యాగతో దోషః శత్రుసంవాసకారితః, 

సర్పసంవాసధర్మిత్వాన్నిత్యోద్వేగేన దూషితః. 

వ్యా. శత్రువుదగ్గరినుండి వచ్చినవాడు శత్రువుతో కలిసి ఉన్నవా డవడంచేత 
ఎనాటికైనా దోషం ఉన్నవాడే, అలాంటి వానితో కలిసి ఉండడం సర్పంతో కలిసి 


ఉండడం వంటిది, అందువల్ల నిత్యమూ భయం కలిగించే వా డవడంచేత అతడు 
దూషితుడే (చెడ్డవాడే). 


584 కౌటిలీయమ్‌ అర్థశాన్రవ్‌ 


న్లో. జాయతే ప్లక్షబీజాశా(శః)కపోతాదివ (త ఇవ) శాల్మలేః, 
ఉద్వేగజననో నిత్యం పశ్చాదపి భయావహ=ః. 


వ్యా. ఫ్లక్షవృక్షంయొక్క బీజాలను తినే పావురం శాల్మలీవృక్షానికి 
(బూరుగుచెట్టుకు) వలె ఎల్లప్పుడు భయం కలిగిస్తూ ఉంటాడు. కాలాంతరంలో 
ఎనాటికైనా అపాయం కలిగిస్తాడు. ప్లక్షవృక్షం పళ్లు తిన్న పావురం శాల్మలివృక్షంమీద 
నివసించినప్పుడు దాని రెట్టల ద్వారా ప్లక్షబీజాలు ఆ చెట్టు మొదట్లో పడి, పెద్ద చెట్టుగా 
పెరిగి అ బూరుగుచెట్టుకు విఘాతం కలిగిస్తాయి అని భావం అయి ఉంటుంది. 
నో, ప్రకొశయుద్ధం నిర్దిష్ట దేశే కాలే చ విక్రమః, 

విఖీషణమవస్కన్లః ప్రమాదవ్యసనార్ధనమ్‌. 

ఎకత్ర త్యాగఘాతౌ చ కూటయుద్ధస్య మాతృకా, 

యోగగూఢోపజాపార్థం తూష్టీంయుద్ధస్య లక్షణమ్‌. 


ఇతి కౌటలీయార్థశా(స్తే షాడ్గుణ్యే సప్తమాధికరణే షష్టోాఒధ్యాయ,:, 
సంహితప్రయాణికం పరిపణితాపరిపణితాపసృతాశ్చ సంధయః, 
ఆదితశ్చతుశ్చతతమ:. 


వ్యా. ఈ ప్రదేశంలో, ఈ కాలంలో యుద్ధం చేద్దాం అని నిర్ణయించుకొని 
యుద్ధంచేయడం ప్రకాశయుద్ధం. భయపెట్టడం, హటాత్తుగా ఆక్రమణం చేయడం, 
ఎమరిపాటుతో ఉన్నప్పుడు, కష్టాలలో ఉన్నప్పుడు పీడించడం, ఒక చోట యుద్ధం 
ప్రారంభించి అక్కడ మానివేసి మరొక ప్రక్కనుండి యుద్ధం చేయడం ఇవి కూటయుద్దానికి 
(కపటయుద్దానికి) లక్షణాలు. రహస్యంగా గోడలు పడగొట్టడం, శిలలు పడవేయడం 
మొదలైన యోగాలచేత (కూటోపాయాలచేత), గూఢచారుల ద్వారా అంతఃప్రకోపం 
కలిగించడంచేత, శత్రుద్రోహరూప మైన ప్రయోజనాన్ని సాధించడం తూష్టం యుద్దానికి 
(Silent-war. Coldwar) లక్షణం. 

“బాలానందిని” అను అర్థశాస్ర్రాంధ్రవ్యాఖ్యానంలో షాడ్గుణ్యం అనే ఎడవ అధికరణంలో 
సంహితప్రయాణికం, పరిపణితాపరిపణితాపసృతసంధులు అను ఆరవ అధ్యాయం, 
ప్రారంభంనుంచి నూటనాల్గ్లవ అధ్యాయం సమాప్తం. 


వొడ్డుణామ్‌ - దైైధీభావికనంధివిక్రమాః 585 
అథ సప్రమో౭ధ్యాయః 


త్రయోదశోత్తరశతతమం ప్రకరణమ్‌. ద్వైధీభావికాః సంధివిక్రమాః 
(ద్వైధీభావంతో సంబంధించిన సంధివిగ్రహాలు) 


మూ. విజగీషుర్వితీయాం ప్రకృతిమేవముపగృహ్హీయాత్‌. సామన్తం 
సామన్తేన సంభూయ యాయాత్‌. యది వా మన్యేత- “పార్‌స్టెం మే న 
గ్రహీష్యతి, పార్మిగ్రాహం వారయిష్యతి, యాతవ్యం నాభినరిష్యతి, 
బలవద్వైగుణ్యం మే భవిష్యతి, వీవధాసారే మే ప్రవర్తయిష్యతి, పరస్య 
వారయిష్యతి, బహ్వాబాధే మే పథి కబ్బకాన్‌ మర్దయిష్యతి, దుర్గాటవ్యపసరేషు 
దళ్లేన చరిష్యతి, యాతవ్యమవిషహ్యే దోషే సంధౌ వా స్థాపయిష్యతి, 
లబ్ధలాభాంశో వా శత్రూ నన్యాన్‌ మే విశ్వాసయిష్యతి. ఇతి. 


వ్యా. 1. విజిగీషువు రాజమండలంలోని రెండవవానిని ఈ విధంగా దగ్గరికి 
తీసుకోవాలి; అనగా వానితో మైత్రి చేసుకోవాలి. “ఇతడు నా వెనుకనుంచి వచ్చి 
ఆక్రమణం చెయ్యడు; ఆ విధంగా మరొక రాజెవరైనా వచ్చి ఆక్రమిస్తే అతనిని 
అడ్డుకుంటాడు. యాతవ్యుని (నేను ఎవనిమీదికి యుద్దానికి వెళ్లవలసి ఉన్నదో వాని) 
పక్షానికి చేరడు. వీనితో స్నేహం చేసుకోవడంవల్ల నా బలం రెట్టింపు అవుతుంది. ఇతడు 
నా వీవధాసారములను కొనసాగేటట్లు చేస్తాడు. (ధాన్యాదులు రాజ్యంలోనికి ప్రవేశించడం 
“వీవధం”, మిత్రుల సైన్యం రావడం 'ఆసారం'.) పరుని వీవధాసారాలు అడ్డుకుంటాడు. 
చాల చిక్కులు ఉన్న నా మార్గంలో ఉన్న కంటకాలను (అడ్డుతగిలే వాటినన్నింటినీ) 
అణగద్రొక్కుతాడు, దుర్గాలలోను అడవులలోను, సైన్యం వెళ్లవలసిన మార్గాలలోను 
తన సైన్యంతో సంచరిస్తూ నాకు ఉపకరిస్తాడు. యాతవ్యుణ్ణి సహింపశక్యం కాని 
దోషంలో కాని, సంధిలో కాని నిలబెడతాడు, అనగా వానికి తట్టుకొనడానికి శక్యం కాని 
కష్టం కలిగిస్తాడు, లేదా సంధికి వచ్చే టట్లు చేస్తాడు అని అర్థం. లాభంలో ఒక భాగం 
తీసికొని నా ఇతరశత్రువులకు కూడ ఇతనితో చేరితే మీకు కూడ లాభం కలుగుతుంది 
అని చెప్పి విశ్వాసం కలిగిస్తాడు” అని అనుకొన్నప్పుడు ద్వితీయప్రకృతితో కలిసి ఆ 
సామంతునితో కలిసి మరొక సామంతునిమీదికి యుద్దానికి వెళ్లాలి. 


586 కౌటిలీయమ్‌ అర్థశాన్తమ్‌ 


2, ద్వైదీ బూతో వా కోశేన దణ్ణం, దణ్నన కోశం 
సామన్తానామన్యతమాల్లిప్పేత. 


3. తేషాం జ్యాయసో౭ఒధికేనాంశేన సమాత్‌ సమేన, హీనాత్‌ హీనేన 
ఇతి సమసంధిః.విపర్యయే విషమసంధిః. తయోర్విశేషలాభాదతిసంధిః. 

4. వ్యసనినమ్‌, అపాయస్థానే సక్తమ్‌, అనర్థినం వా జ్యాయాంసం 
హీనః బలసమేన లాభేన పణేత. పణితస్తస్యాపకారసమర్గో విక్రమేత అన్యథా 
సందధ్యాత్‌. 


2. ద్వితీయ ప్రకృతితో కలిస్తే లాభిస్తుందనే నమ్మకం లేనప్పుడు ద్వైధీభావం 
అవలంబించి సామంతరాజులలో ఒకనికి కోశం ఇచ్చి దండాన్ని (సైన్యాన్ని), సైన్యాన్ని 
ఇచ్చి కోశాన్నీ, (తన దగ్గర ఎది తక్కువ ఉంటే అది) సంపాదించడానికి ప్రయత్నించాలి. 

3. ఆ సామంతులలో బలవంతునికి అధికమైన భాగం, సమునికి సమమైన 
భాగం,తక్కువవానికి తక్కువ భాగం, (సైన్యకోశాలలో) ఇచ్చి చేసికొన్న సంధి “సమసంధి'. 
ఇందుకు విపరీతమైతే అది 'విషమసంధి'. ఈ రెండువిధాలైన సంధులద్వారా అధికమైన 
లాభం పొందకలిగి నట్టయితే అది 'అతిసంధి' అనగా అధికలాభకర మైన సంధి. 

7. దుర్చలడైన రాజు తనకంటె అధికబలవంతుడైన రాజు దుర్వ్యసనాలు 
కలవాడైనా, ఆపాయాలలో చిక్కుకొన్నా, కష్టాలలోఉన్నా తన సైన్యంతో సమానమైన 
లాభంతో, అనగా తాను ఎంత సైన్యం వానికి ఇస్తాడో దానికి సరిపోయినంత లాభం 
లభించే టట్లు మాటలాడుకోవాలి. అలా నిర్ణయించుకొని వానికి అపకారం చేసే 
సామర్థ్యం తన కున్నది అనుకొన్నప్పుడు వాని విషయంలో పరాక్రమం చూపాలి. అది 
శక్యం కాకపోతే సంధి చేసుకోవాలి. (ఇది హీనుడు బలవంతునితో చేసికొనే విషమసంధి). 

మూ. 1. ఎవమ్భూతో హీనశక్తిప్రతాపపూరణార్థం సంభావ్యార్థాభిసారీ 
మూలపార్‌స్టై త్రాణార్థం వా జ్యాయాంసం హీనో బలసమాత్‌ విశిష్టేన లాభేన 
పఖేత; పణితః కల్యాణబుద్ధిమ్‌ అనుగృహ్హీయాత్‌, అన్యథా య్‌ 

2. జాతవ్యసన ప్రకృతిరన్ధమ్‌ ఉపస్థితానర్థం వా జ్యాయాంసం 
హీనః దుర్గమిత్రప్రతిస్తబ్లో వా హస్వమధ్వానం యాతుకామః శత్రుయుద్ధమేకాన్త 
సిద్ధిం లాభమాదాతుకామో బలసమానేన పణేన పణేత. పణితస్తస్య 
అపకారసమర్థః విక్రమేత. అన్యథా సందధ్యాత్‌. 


షాడ్డుణ్యమ్‌ - ద్వైధీభావికనంధివిక్రమాః 587 


వ్యా.1. హీనుడు బలవంతునితో విషమసంధి ఎట్లు చేసికోవాలో చెపుతున్నాడు- 
వ్యసనాదులలో చిక్కుకొన్న హీనుడు తగ్గిపోయిన తన శక్తిని ప్రతాపాన్నీ నింపుకొనడం 
కోసం కాని, తప్పక లభిస్తుంది అనుకొన్న ఒకప్రయోజనం కోసం ప్రయత్నిస్తూన్నప్పుడు 
తన మూలబలాన్నీ, తన వెనుక భాగాన్నీ రక్షించుకొనడం కొరకు గాని తాను ఇచ్చిన 
సైన్యంకంటె అధికమైన లాభం ఇస్తా నని ఒప్పందం చేసుకోవాలి. అలా ఒప్పందం 
చేసుకొన్న తరవాత అతడు (బలవంతుడు) సద్బుద్ధి కలవా డైతే అతనితో అనుకూలంగా 
ప్రవర్తించాలి. అలా కాకపోతే పరాక్రమం చూపాలి. 


2. దుర్గంలో ఉండడంచేత మిత్రుల అండ ఉండడంచేత గట్టిగా ఉన్న 
హీనుడు శత్రువుమీదికి అల్పమైన దూరం వెళ్లదలచుకొన్నప్పుడు లేదా యుద్ధం 
చేయకుండా తప్పకుండ లాభం లభిస్తుంది అనుకొన్నప్పుడు, బలవంతునితో, అతడు 
వ్యసనాలలో చిక్కుకొన్నప్పుడుగాని, వాని ప్రకృతులలో ఏవో ఛిద్రాలు (దౌర్చల్యాలు) 
ఉన్నప్పుడు గాని, వానికి ఏవో అనర్థాలు రానున్నాయి అని అనుకొన్నప్పుడు గాని తాను 
ఇచ్చే సైన్యంకంటె తక్కువ లాభం ఇస్తా నని పణం (ఒప్పందం) చేసుకోవాలి. ఇలా 
ఒప్పందం చేసుకొన్న తరవాత వానికి అపకారం చేయగల సామర్థ్యం తన కున్న దని 
అనుకుంటే వానిమీద పరాక్రమం చూపాలి. అలా కాకపోతే వానితో సంధి చేసుకోవాలి. 


మూ. 1. అరగ్థవ్యసనో వా జ్యాయాన దురారబ్ధకర్మాణం భూయః 
క్షయవ్యయాభ్యాం యోక్తుకామః దూష్యదజణ్ణం ప్రవానయితుకామః 
దూష్యదణ్గమావాహయితుకామో వా పీడనీయముచ్చేదనీయం వా హీనేన 
వ్యథయితుకామః సంధిప్రధానో వా కల్యాణబుద్ధిః హీనం లాభం ప్రతిగృహ్టీ 
యాత్‌. కల్యాణబుద్ధినా సంభూయ అర్థం లిప్పేత అన్యథా విక్రమేత. 

2. ఎవం సమః సమమతిసందధ్యాత్‌. అనుగృహ్హీయాద్వా. 

3. పరానీకస్య ప్రత్యనీకం మిత్రాటవీనాం వా శత్రోర్విభూమినాం 
దేశికం మూలపార్ష్‌ణిత్రాణార్థం వా సమః సమబలేన లాభేన పభేత. పణితః 
కల్యాణబుద్ధిమ్‌ అనుగృహ్హీయాత్‌. అన్యథా విక్రమేత. 

వ్యా. 1. బలవంతు డైన రాజు తాను ఏవిధమైన రంధ్రాలు (దౌర్చల్యాలు) 
వ్యసనాలూ లేని వాడే అయినా పనులు అపమార్గంలో ప్రారంభించిన శత్రువుకు ఇంకా 


588 కౌటిలీయమ్‌ అర్ధకాన్తమ్‌ 


క్షయవ్యయాలు కలగచేయడంకొరకు గాని, తనకు అవిధేయులుగా ఉన్న సైనికుల్ని 
పంపివేయడం కొరకు గాని, శత్రువుకు అవిధేయులుగా ఉన్న సైనికుల్ని తన వైపు 
తీసికొనిరావడానికి, హీనుడైన ఆ శత్రువు ద్వారా, పీడింపదగినవాడు లేదా పూర్తిగా 
పెకలించదగినవాడు అయిన మరొక శత్రువును బాధించడంకొరకు గాని, లేదా ఈ 
కారణా లేవీ లేకపోయినా సద్బుద్ధికలవా డవడంచేత సంధికి ప్రాధాన్యం ఇచ్చేవాడవడంచేత 
గాని, హీనుడైన శత్రువు ఇచ్చే హీనలాభానికి కూడా అంగీకరించాలి. అతడు మంచి బుద్ది 
కలవాడైతే అతనితో కలిసి తన పనులు సాధించుకొనడంకోసం ప్రయత్నించాలి. అలా 
కాకపోతే పరాక్రమం చూపాలి. 

2. సముడు సముడైన శత్రువుతో కూడ (అతడు కల్యాణబుద్ధి కాకపోవడం 
అవడం అనే దానిని పట్టి) వానిమీద విక్రమించడమో, అనుగ్రహించడమో చెయ్యాలి. 

3. సముడైన రాజు తన శత్రురాజును గాని శత్రువుయొక్క మిత్రుణ్ణి గాని 
ఆటవికులను గాని ఎదిరించదగినవాడు, లేదా శత్రువుయొక్క విభూములలో (పర్వతాలు 
గుహలు మొదలైన వాటిలో) మార్గదర్శకుడుగా ఉండగలిగినవాడు అయిన సమునితో 
సైన్యానికి సమానమైన లాభానికి ఒప్పందం చేసుకోవాలి. అతడు తన మూలబలాన్ని, 
వెనుక భాగాన్ని రక్షిస్తాడు అనుకొన్నప్పుడు కూడ ఈ సంధి చేసుకోవాలి. ఇలా ఒప్పందం 
చేసుకొన్న తరవాత అతడు కల్యాణబుద్ధి అయితే అనుగ్రహించాలి; అలా కాకపోతే 
విక్రమించాలి. 

మూ. 1. జాతవ్యసన ప్రకృతిరగమ్‌ అనేకవిరుద్ధమ్‌, అన్యతో లభమానో 
వా సమః సమబలాద్ధనేన లాభేన పణేత. పణితస్తస్యాపకారసమర్ధ్థః విక్రమేత, 
అన్యథా సందధ్యాత్‌. 

2. జాతవ్యసనప్రకృతిరగ్ధమభిహన్తుకామః స్వారబ్ధమ్‌ ఎకాన్తసిద్ధిం 
వా అస్య కర్మోపహన్తుకామః, మూలే యాత్రాయాం వా ప్రహర్తుకామః, 
యాతవ్యాద్‌ భూయో లభమానో వా జ్యాయాంసం హీనం సమం వా భూయో 
యాచేత. భూయో వా యాచితః స్వబలరక్షార్థం దుర్ధర్నమ్‌ అన్యదుర్గమ్‌, 
ఆసారమ్‌ అటవీం వా పరదళ్జేన మర్దితుకామః ప్రకృష్ణే౭ధ్వని కాలే వా 
వరదం క్షయవ్యయాభ్యాం యోక్తుకామః పరదళ్ణేన వా వివృద్ధః తమేవోచ్చేత్తు 
కామః పరదణ్గమాదాతుకామో వా భూయో దద్యాత్‌. 


షాడ్డుణుమ్‌ - ద్వైధీ భావితసంధివిక్రమాః 589 


వ్యా. 1. సముడైన రాజు వ్యసనాలలో చిక్కుకొన్నవాడు, ప్రకృతులలోరంధ్రాలు 
ఉన్నవాడు, చాలమంది విరోధులు కలవాడు అయిన సమునితో సైన్యంకంటె తక్కువైన 
లాభానికి కూడ పణం చేసుకోవాలి. తనకు మరొకరినుండి లాభం కలుగుతుంది 
అనుకొన్నప్పుడు కూడ సమునితో తక్కువ లాభానికి కూడ పణం చేసుకోవాలి. ఆ 
విధంగా పణం చేసుకొన్నవాడు వానికి అపకారం చేయడానికి సమర్భుడైతే విక్రమించాలి. 
అలా కాకపోతే సంధి చేసుకోవాలి. 

2. తాను ఇట్టి స్థితిలో (వ్యసనాదులలో చిక్కుకొని) ఉన్న సముడు తన 
కార్యాలు సాధించుకొనడానికి సామంతునికి సహాయం అవసరం అవుతుంది అని కాని 
సేనను సమకూర్చుకోవాలని కాని అనుకున్నప్పుడు సమునితో సైన్యంకంటె మించిన 
లాభానికి పణం చేసుకోవాలి. ఆ విధంగా పణం చేసుకొన్నవాడు ఆ సముడు 
కల్యాణబుద్ది అయితే అతనితో మంచిగా ఉండాలి, అలా కాకపోతే పరాక్రమించాలి. 

3. వ్యసనాలలో చిక్కుకొన్నవాడు, రంధ్రాలు ఎర్పడిన ప్రకృతులు కలవాడు 
అయిన వానిని నశింపచేయా లనుకొన్నప్పుడు గాని, అతడు చక్కగా ప్రారంభించిన, 
తప్పక సత్ఫలితాన్ని ఇచ్చే కార్యాన్ని చెడగొట్టదలచి నప్పుడు గాని అతడు యుద్ధయాత్రకి 
బయలు దేరి నప్పుడు (వెనుకనుంచి) మూలంలో దెబ్బదీయాలని అనుకొన్నప్పుడు, 
యాతవ్యునినుంచి (ఎవనిమీదికి యుద్దానికి వెళ్లదలచినాడో వానినుంచి) అధికంగా 
లాభం కలుగుతుంది అనుకొన్నప్పుడు ఒక రాజు, అవతలి రాజు తనకంటె బలవంతుడైనా, 
హీనుడైనా, సముడైనా వానిని అధికంగా ఇమ్మని అడగాలి. ఇలా అధికంగా ఇమ్మని 
అడగబడిన రాజు కూడ తన బలాన్ని (సైన్యాన్ని) రక్షించుకొనడం కోసం గాని, ఎదిరింప 
శక్యం కాని శత్రుదుర్గాన్నీ, మిత్రసైన్యాన్నీ, అటవీవాసులను ఇతరుని సైన్యంచేత 
మర్జించడంకోసం గాని, దూరమైన మార్గంలో లేదా కాలంలో శత్రుసైన్యానికి 
క్షయవ్యయాలు కలగజేయడంకోసం గాని, శత్రు సైన్యం తీసికొని దాని ద్యారా తన బలం 
పెంచుకొని ఆ శత్రువునే నశింపచేయడంకోసం గాని, శత్రు సైన్యాన్ని గ్రహించడంకోసం 
గాని అధికంగా ఇవ్వాలి. 

మూ. 1. జ్యాయాన్‌ వా హీనం యాతవ్యాపదేశేన హస్తే కర్తుకామః, 
పరముచ్చిద్య వా ర త్యాగం వా కృత్వా ప్రత్యాదాతుకామః 
బలసమాత్‌ విశిష్టేన లాభేన పణేత, పణితస్తస్యాపకారసమర్థః విక్రమేత; 
అన్యథా సందధ్యాత్‌, యాతవ్యసంహితో వా తిష్టేత్‌; దూష్యామిత్రాటవీదణం 

వాస్మై దద్యాత్‌. 


590 కౌటిలీయమ్‌ అర్థశాస్తమ్‌ 


2. జాతవ్యసనప్రకృతిరన్లో వా జ్యాయాన్‌ హీనం బలసమేన లాభేన 
పణేత. పణితస్తస్యాపకారసమర్థః విక్రమేత, అన్యథా సందధ్యాత్‌. 

3. ఎవమూతం వా హీనం జ్యాయాన్‌ బలసమాద్ధీనేన లాఖేన 
పణేత. పణితస్తస్యాపకారసమర్థో విక్రమేత; అన్యథా సందధ్యాత్‌. 

వ్యా. 1. బలవంతుడైన రాజు, యాతవ్యుడు అనే మిషచేత అనగా మరొక రాజు 
మీదికి యుద్దానికి వెళ్లా లనే వంకచేత, హీనుణ్ణి తన వశంలో ఉంచుకొన వలె నని 
అనుకొన్నప్పుడు, శత్రువును నశింపచేసి హీనుణ్జి కూడ నశింపచేయా లనుకొన్నప్పుడు, 
ముందు కొంత ధనం ఇచ్చి తిరిగి తీసికొనవలె నని అనుకొన్నప్పుడు, వానితో (హీనునితో) 
సైన్యం కంటె ఎక్కువైన లాభంచేత (లాభం ఇస్తా నని) పణం చేసుకోవాలి. అలా పణం 
చేసుకొన్న తరువాత వానికి అపకారం చేయడానికి సమర్గుడైతే విక్రమించాలి; కాని 
పక్షంలో సంధి చేసికోవాలి. లేదా యాతవ్యునితో అనగా ఆ హీనుని యాతవ్యునితో కలిసి 
సంధి చేసికోవాలి. లేదా వానికి దూష్యులైన (స్వామిభక్తులు కాని) సైనికులను గాని, 
శత్రు సైనికులను గాని, ఆటవికసైన్యాన్ని కాని ఇవ్వాలి. 

2. వ్యసనాలలో చిక్కుకొని ఉన్నవాడు లేదా ప్రకృతులలో రంధ్రాలు 
(దౌర్భల్యం) ఏర్పడినవాడు అయిన బలవంతుడు హీనునికి, సైన్యంతో సమానమైన 
లాభం ఇచ్చి పణం చేసుకోవాలి. అలా పణం చేసికొన్న తరవాత వానికి అపకారం 
చేయడానికి సామర్థ్యం ఉంటే పరాక్రమించాలి; అలా కాకపోతే సంధి చేసుకోవాలి. 

3. బలవంతుడు వ్యసనాదులలో చిక్కుకొని ఉన్న హీనునికి సైన్యంకంటె 
తక్కువ లాభం ఇవ్వడానికి పణం చేసుకోవాలి. పణం చేసుకొన్న తరవాత వానికి 
అపకారం చేయగల సామర్థ్యం ఉంటే పరాక్రమించాలి. అలా కాని పక్షంలో సంధి 
చేసుకోవాలి. 


శ్లో అతో బుద్ధ్భ్వేత పణితః పణమానశ్చ కారణమ్‌, 
తతో వితర్కోభయతో యతః శ్రేయస్తతో వ్రజేత్‌. 
ఇతి కౌటలీయార్ధళాస్రే షాడ్డుణ్యే నప్తమాధికరణే నప్తమో౭ధ్యాయః ద్రైంధీభావికాః 
సంధివిక్రమాకి ఆదితః వబ్బళతతమః 
వ్యా, అందువల్ల పణితుడు (ఎవనితో పణం చేయబడుతుందో అతడు), 
పణం చేనుకొన్నవాడూ అలా పణం చేయడానికి కారణం ఏమో బాగా గుర్తించాలి. 


షాడ్లుణ్యమ్‌ - యాతవ్యవృత్తి: 591 


తరవాత రెండు వైపులా , అనగా సంధి మంచిదా విగ్రహం మంచిదా అని, వితర్కించి 
ఏది అవలంబిస్తే శ్రేయస్కరమో అది అవలంబించాలి. 


“బాలానందిని” అను కౌటలీయార్థశాస్రాంధ్రవ్యాఖ్యానంలో, షాడ్గుణ్యం అనే సప్తమాధికరణంలో 
ద్వైధీభావికసంధివిక్రమములు అను సప్తమాధ్యాయం, ప్రారంభంనుంచి నూట ఐదవ అధ్యాయం 


సమాప్తం. 
అథ అష్టమోధ్యాయః 


చతుర్దశోత్తరశతతమం ప్రకరణం - యాతవ్యవృత్తి: 
పజ్బుదశోత్తరశతతమం ప్రకరణమ్‌ - అనుగ్రాహ్యమిత్రవిశేషాశ్చ 
(యాతవ్యుని ప్రవృత్తి. అనుగ్రహింపదగిన విళిష్టమిత్రులు) 


మూ. 1. యాతవ్యోఒభియాస్యమానః సంధికారణమాదాతుకామో 
విహన్తుకామో వా సామవాయికానామన్యతమం లాభద్వైగుణ్యేన పభేత. 
ప్రపణితా క్షయవ్యయప్రవానప్రత్యవాయపరోపకారశరీరాబాధాంశ్చాన్య 
వర్ణయేత్‌. ప్రతిపన్నమర్థేన యోజయేత్‌. వైరం వా పరైర్రాహయిత్యా 
విసంవాదయేత్‌. 

2. దురారబ్ధకర్మాణం భూయః క్షయవ్యయాభ్యాం యోక్తుకామః 
స్వారబ్ధాయాం వా యాత్రాయాం సిద్ధిం విఘాతయితుకామో మూలే 
యాత్రాయాం వా ప్రతికర్తుకామో యాతవ్యసంహితః పునర్యాచితుకామః 
ప్రత్యుత్సన్నార్థకృచ్ల్భః తస్మిన్‌ అవిశ్వస్తో వా తదాత్వే లాభమల్పమిచ్చేత్‌, 
ఆయత్యాం ప్రభూతమ్‌. 

వ్యా. 1. కొందరు రాజులు కలిసి తనమీదికి యుద్దానికి వస్తారనుకొన్నప్పుడు 
ఆ యాతవ్యుడు వాళ్లు సరస్పరం చేసికొన్న సంధికి గల కారణాలను తొలగించడం 
కొరకు లేదా ఆ సంధినే విఘటింపచేయడంకొరకు, ఆ సామవాయికులలో (తనపై 
యుద్దానికి రావడానికి కలిసిన రాజులలో) ఒకనితో “నీకు రెట్టింపు లాభం ఇస్తాను” అని 
చెప్పి పణం ఏర్పరచుకోవాలి. ఈ విధంగా పణం చేసుకొనేవాడు యుద్దం జరిగితే ఎంత 


592 కౌటిలీయమ్‌ అర్థళాన్తమ్‌ 


క్షయం, వ్యయం, దూరంగా వెళ్లవలసి ఉండడం, నష్టం, శత్రువుకు ఉపకారం, తన 
శరీరానికి బాధ కలుగుతాయో ఆతనికి స్పష్టీకరించి చెప్పాలి. అందుకు అతడు 
అంగీకరించినప్పుడు అతనికి ధనం ఇవ్వాలి. లేదా సామవాయికులలోని ఇతర 
రాజులతో వానికి వైరం కలిగించి వాళ్లతో కలవకుండా చెయ్యాలి. 

2. సామవాయికులలోని ఒక రాజు యాతవ్యునితో ఎట్లు పణం చేసుకోవాలో 
చెపుతున్నాడు- తన కర్మలను అపమార్గంలో ప్రారంభించిన యాతవ్యునికి ఇంకా 
అధికంగా క్షయవ్యయాలు కలిగించా లని అనుకొన్నప్పుడు, అతడు తన యాత్రను 
చక్కగానే ప్రారంభిస్తే దానికి సిద్ధి కలగకుండా చెయ్యాలని అనుకొన్నప్పుడు ఆ 
యాత్రకు గాని, మూలబలానికిగాని విఘాతం కలిగించాలి అనుకొన్నప్పుడు ముందు 
కొంత ధనం తీసికొని తరవాత మరి కొంత ధనం తీసికోవాలని అనుకొన్నప్పుడు, తాను 
ఆర్థికంగా కష్టాలలో ఉన్నప్పుడు, ఆ యాతవ్యుని మీద పూర్తి విశ్వాసం లేనప్పుడు, 
సామవాయికులలోని ఒక రాజు యాతవ్యునితో కలిసి ఆ సమయంలో అల్పలాభాన్ని 
పొంది, భవిష్యత్తులో అధికలాభం పొందాలి. 

మూ. 1. మిత్రోపకారమ్‌, అమిత్రోపఘాతమ్‌, అర్భానుబన్థమ్‌ 
అవేక్షమాణః పూర్వోపకారకం కారయితుకామః, భూయః తదాత్వే మహాన్తం 
లాభముత్సృజ్య ఆయత్యామల్చమిచ్చేత్‌. 

2. దూష్యామిత్రాభ్యాం మూలహరేణ వా జ్యాయసా విగృహీతం 
త్రాతుకామః తథావిధముపకారం కారయితుకామః సంబనాపేక్షీ వా తదాత్వే 
చ ఆయత్యాం చ లాభం న ప్రతిగృహ్గీయాత్‌. 

వ్యా. 1. భవిష్యత్తులో అల్పలాభం పొందడంకోసం చేసే పణనాన్ని (ఒప్పందాన్ని) 
వివరిస్తున్నాడు - మిత్రునికి ఉపకారం జరుగుతుంది., అమిత్రునికి అపకారం 
జరుగుతుంది, దీని వెంట కొన్ని సత్ఫలితాలు కలుగుతాయి అని అనుకొన్నవాడు, లేదా 
తనకు పూర్వం ఉపకారం చేసినవానిచేత ఇంకా ఎక్కువ ఉపకారం చేయించుకోవాలని 
అనుకుంటున్నవాడు, లేదా వానితో ఏదో విధంగా సంబంధం పెట్టుకోవాలి అనుకొనేవాడు 
తాత్కాలికంగా లభించే పెద్ద లాభాన్ని కూడా విడిచి, భవిష్యత్తులో లభించే అల్పలాభానికి 
అంగీకరించాలి. . 

2. దూష్యులతోను (రాజద్రోహులైన ముఖ్యాధికారులు మొదలైన వాళ్లతోను), 


షాడ్లుణ్యుమ్‌ - యాతవ్యవృత్తిః 593 


శత్రువుతోను, యుద్ధం చేస్తున్నవానిని లేదా సమూలంగా నశింపచేయడానికి ఉద్యుక్తుడైన 
బలవంతునితో యుద్ధం చేస్తున్నవానిని రక్షించకోరేవాడు, లేదా ఆతనితో సంబంధం 
పెట్టుకొని అలాంటి ఉపకారం (తనకు అవసర మైనప్పుడు) చేయించుకొనదలచినవాడు, 
ఆ సమయంలోను భవిష్యత్తులోనూ కూడ లాభం తీసికొనగూడదు. 

మూ. 1. కృతసంధిరతిక్రమితుకామః, పరస్య ప్రకృతికర్శనం 
మిత్రామిత్రసంధివిశ్లేషణం వా కర్తుకామః, పరాభియోగాత్‌ శజ్కమానః, 
లాభమప్రాప్తమధికం వా యాచేత. తమితరస్తదాత్వే చ ఆయత్యాం చ 
క్రమమవెక్షేత. తేన పూర్వే వ్యాఖ్యాతాః. 

2. అరివిజిగీష్వోస్తు స్వం స్వం మిత్రమవగృహ్హతోః శక్యకల్యభవ్యా 
రమ్మిస్థిరకర్మానురక్త ప్రకృతిభ్యో విశేషః. శక్యారమ్మి విషహ్యం కర్మారభేత. 
భవ్యారమ్మీ కల్యాణోదయమ్‌. స్థిరకర్మా నాసమాప్య కర్మోపరమతే. అనురక్త 
ప్రకృతిః సుసహాయత్వాత్‌ అల్పేనాప్యనుగ్రహేణ కార్యం సాధయతి. త ఏతే 
కృతార్థాః సుఖేన ప్రభూతం చోపకుర్వన్తి అతః ప్రతిలోమేనానుగ్రాహ్యాః. 

వ్యా. 1. చేసుకొన్న సంధిని అతిక్రమించదలచుకొన్నవాడు లేదా శత్రువు 
యొక్క ప్రకృతులను కృశింపచేయ దలచినవాడు, లేదా తన మిత్రులకు శత్రువులకు 
మధ్య జరిగిన సంధిని విఘటితం చేయ దలచినవాడు లేదా పరుడు తనను ఆక్రమిస్తా 
డనే ఆశంక ఉన్నవాడు అంత వరకు పరునినుండి రాని లాభాన్ని కొంత వచ్చి 
ఉన్నట్టయితే అంతకంటె అధికమైన లాభాన్ని ఇవ్వమని అడగాలి. అలా అడగబడినవాడు 
అడిగినది ఇచ్చివేయడం వల్ల వెంటనే తనకు ప్రయోజనం ఉంటుందా, భవిష్యత్తులో 
ప్రయోజనం ఉంటుందా అని పరీక్షించుకొని ఇవ్వాలి (లేదా ఇవ్వాలా ఇవ్వనవసరంలేదా 
అని ఆలోచించుకోవాలి). ఇలా పరిశీలించుకోవడం అనేది వెనుక చెప్పిన మూడు 
పక్షాలలోను కూడ వర్తిస్తుంది. అనగా “దురారబ్ధకర్మాణమ్‌” “మిత్రోపకారమ్‌ , 
“దూష్యామిత్రాభ్యామ్‌” ఇత్యాది వాక్యాలలో చెప్పిన లాభాల విషయంలో కూడ 
వర్తిస్తుంది. 

2. అయితే శత్రువు, విజిగీషువు తమ తమ మిత్రుల్ని అనుగ్రహించడంలో 
(సహాయం చేయడంలో) వాళ్లు (మిత్రులు) శక్యారంభి- కల్యారమ్భి-భవ్యారమ్మి- 
స్థిరకర్మ-అనురక్తప్రకృతులు అవడాన్ని పట్టి విశేషం ఉంటుంది. అనగా అలాంటివాళ్లకే 


594 కౌటిలీయమ్‌ అర్థశాస్తవ్స్‌ 


సహాయం చెయ్యాలి అని అర్థం. శక్యారంభి తాను ఎ పని చేయగలడో ఆ పనినే 
చేబడతాడు. కల్యారంభి దోషాలు లేని పని చేబడతాడు. భవ్యారంభి భవిష్యత్తులో 
సత్ఫలితాన్ని ఇచ్చే పని చేపడతాడు. స్థిరకర్మ చేపట్టిన పని పూర్తి చేయకుండా వదలడు. 
అనురక్తప్రకృతి (ప్రకృతుల అనురాగం చూరగొన్నవాడు) మంచి (ప్రకృతి) సహాయం 
ఉన్నవా డవడంచేత ఎ మాత్రం చిన్న అనుగ్రహం చేసినా కార్యం సాధిస్తాడు. పనిని 
సాధించ గలిగిన వీళ్లందరూ సుఖంగాను, అధికంగాను ఉపకరిస్తారు. మిత్రులు 
ఇందుకు విరుద్ధంగా ఉంటే వాళ్లకి సహాయం చేయకూడదు. 


మూ. 1. తయోరేకపురుషానుగహే యో మిత్రం మిత్రతరం 
వానుగృహ్హాతి సోఒతినంధత్తే. మిత్రాదాత్మవృద్దిం హి ప్రాప్నోతి. 
క్షయవ్యయప్రవాసపరోపకారాన్‌ ఇతరః. కృతార్థశ్చ శత్రుర్వైగుణ్యమేతి. 

2. మధ్యమం త్వనుగృహ్హతోః: యః మధ్యమం మిత్రం మిత్రతరం 
వానుగృహ్హాతి నః అతినంధత్తే. మిత్రాదాత్మవృద్దిం హి టప్రాప్పోతి. 
క్షయవ్యయప్రవాసపరోపకారానితరః. మధ్యమశ్చేదనుగృహీతో నివుణః 
స్యాదమిత్రో ఒతిసంధత్తే. కృతప్రయాసం హి మధ్యమామిత్ర మపసృతమేకార్థోప 
గతం ప్రాప్నోతి. 

3. తేనోదాసీనానుగ్రహో వ్యాఖ్యాతః. 

వ్యా. 1. ఇద్దరు రాజులు (అరివిజిగీషువులు) ఒక వ్యక్తికి (రాజుకు) సహాయం 
చేయడం జరిగినప్పుడు ఏ రాజు మిత్రునికి గాని, ఎక్కువ మైత్రి ఉన్నవానికి గాని 
సహాయం చేస్తాడో అతడు ఎక్కువ లాభం పొందుతాడు. అనగా సహాయం పొందినవాడు 
సహాయంచేసినవాళ్లలో ఎవరికి మిత్రుడో లేదా మిత్రతరుడో ఆతనికి ఎక్కువ లాభం 
లభిస్తుంది. మిత్రునివల్ల తనకు అభివృద్ధి కలుగుతుంది కదా? సహాయం చేసిన రెండవ 
వానికి (సహాయం పొందినవాడు మిత్రుడు మిత్రతరుడు గాని కానప్పుడు) లభించే 
దల్లా క్షయం, వ్యయం, ప్రవాసం, శత్రువుకు ఉపకారం చేయడం అనేవి మాత్రమే. 
శత్రువు తన పని పూర్తి అయిన తరవాత చెడ్డగానే ప్రవర్తిస్తాడు. 

2. అరివిజిగీషువులు ఇద్దరూ ఒక మధ్యమునికి సహాయం చేసి నప్పుడు 
వారిలో ఎవడు మిత్రుడుగాని. మిత్రతరుడు గాని అయిన మధ్యమునికి సహాయం 


షాడ్గుణ్యమ్‌ - యాతవ్యవృత్తి: 595 


చేస్తాడో అతడు బాగా లాభం పొందుతాడు. (ఎవడైనా) మిత్రునివల్ల ఆత్మవృద్ధిని 
పొందుతాడు కదా? రెండవవానికి లభించే దల్గా క్షయం, వ్యయం, ప్రవాసం, శత్రూపకారం 
మాత్రమే. సహాయం పొందిన మధ్యముడు విగుణు డైతే (కృతఘ్నుడై శత్రుత్వం 
వహిస్తే) శత్రువుకు ఎక్కు లాభం కలుగుతుంది. ఎందువల్ల ననగా శ్రమపడిన 
(సహాయం పొందిన) మధ్యముడు సహాయం చేసినవానిని విడిచివేసి శత్రువుతో చేరి 
తనకు సహాయం చేసిన వానితో వైరం పెట్టుకుంటాడు. 

3. దీనిని పట్టి ఉదాసీనానుగ్రహం విషయం కూడా గ్రహించాలి. 


మూ. 1. మధ్యమోదాసీనయోః బలాంశదానే యః శూరం కృతాస్త్రం 
దుఃఖసహమ్‌ 'అనురక్తం వా దణ్ణం దదాతి సోఒతిసంధీయతే. విపరీత: 
అతిసంధత్తే. 

2. యత్ర తు దణ్ణః ప్రహితః తం వా చార్థమ్‌ అన్యాంశ్చ సాధయతి 
తత్ర మౌలభృతశ్రేణీ మిత్రాటవీబలానామ్‌ అన్యతమమ్‌ ఉపలబ్ధిదేశకాలం 
దణ్ణం దద్యాత్‌. అమిత్రాటవీబలం వా వ్యవహితదేశకాలమ్‌. 

3.యం తు మన్యేత- “కృతార్థో మే దణ్ణం గృహ్గీయాత్‌, అమిత్రాటవ్య 
భూమ్యనృతుషు వా వాసయేత్‌, అఫలం వా కుర్యాత్‌” ఇతి దణ్ణవ్యాసజ్ఞాపదేశేన 
నైనమనుగృహ్హాయాత్‌. ఏవమవశ్యం త్వనుగ్రహీతవ్యే తత్కాలసమమస్మై 
దణ్ణం దద్యాత్‌. ఆసమాషేశ్చైనం వాసయేత్‌ యోధయేచ్చ. బలవ్యసనేభ్యశ్చ 
రక్షేత్‌. కృతార్థాచ్చ సాపదేశమవస్రావయేత్‌. దూష్యామిత్రాటవీదణ్ణం వాస్య 

దద్యాత్‌. యాతవ్యేన వా సంధాయైనమతిసందధ్యాత్‌. 

వ్యా. 1. మధ్యమోదాసీనులకు కొంత సైన్యం ఇచ్చి నహాయం 
చేయవలసివచ్చినప్పుడు ఆస్రప్రయోగంలో మంచి నైపుణ్యం ఉన్న, కష్టాలను సహించ 
గలిగిన, రాజభక్తి ఉన్న సైన్యాన్ని ఇచ్చినవాడు మోసపోతాడు, ఇందుకు భిన్నమైన 
సైన్యం ఇచ్చినవాడు లాభం పొందుతాడు. 

2. పంపబడిన సైన్యం ఏ పని మీద పంపబడిందో ఆ పనిని ఇతర 
ప్రయోజనాలనూ కూడ సాధిస్తుంది అనుకొన్నప్పుడు, దేశాన్ని కాలాన్ని పరిశీలించి, 
మౌలబలం; (తరతరాలుగా వస్తూన్న సైన్యం), జీతానికి పని చేసే సైన్యం, శ్రేబీబలం 


596 కొటిలీయమ్‌ అర్ధశాస్త్రమ్‌ 


శత్రుబలం, అటవీబలం- వీటిలో ఏదైన ఒక బలాన్ని ఇవ్వాలి. దేశంచేత కాలంచేత చాల 
దూరం ఉన్నప్పుడు అమిత్రబలాన్ని, ఆటవీబలాన్ని (మధ్యమునికి, ఉదాసీనునికి) 
ఇవ్వాలి. 

3. “ఇతడు తన పని అయిపోయిన తరవాత కూడ నా సైన్యాన్ని తన వద్దనే 
ఉంచివేసికొంటాడు, లేదా దానిని శత్రురాజ్యంలోను అడవులలోను, అయుక్తమైన 
స్థానాలలోను, తగని బుతువులలో నివసింపచేస్తాడు, లేదా ఏ పనీ చేయజాలని 
"దానినిగా చేసి వేస్తాడు అని అనుకొన్నప్పుడు “నా సైన్యం మరొక పనిలో లగ్నమై 
ఉంది అని వంక బెట్టి వానికి (మధ్యమునకు గాని, ఉదాసీనునికి గాని) తన సైన్యం 
ఇవ్వకూడదు, తప్పని నరిగా సైన్యసహాయం చేసి అనుగ్రహించవలసి ఉన్నప్పుడు 
వానికి ఆ సమయానికి సరిపోయి నంత సైన్యం మాత్రమే ఇవ్వాలి. పని పూర్తి 
అయేవరకు ఆ సైన్యం అక్కడనే ఉంటే టట్లు, యుద్ధం చేసే టట్లు, ఏ విధమైన 
ఆపదలకు లోను కాకుండా ఉండే టట్టు చూడాలి. వాని పది అయిపోయిన తరవాత 
ఎదో వంక పెట్టి తన సైన్యం తన దగ్గరికి తెప్పించుకోవాలి. లేదా వానికి దూష్యదండాన్ని 
(స్వామిభక్తి లేని సైన్యాన్ని) గాని, అటవీ సైన్యాన్ని గాని ఇవ్వాలి. లేదా యాతవ్యునితో 
(ఎవనిమీదికి అతడు యుద్దానికి వెళ్లాలో వానితో) సంధి చేసికొని వీనిని (మధ్యముణ్ణి 
లేదా ఉదాసీనుణ్ణి) మోసగించాలి. 


శ. సమేహి లాభే సంధిః స్యాద్విషమే విక్రమో మతః, 
సమహీనవిశిష్టానామిత్యుక్తాః సంధివిక్రమాః. 
ఇతి కౌటలీయార్థశాస్తే షాడ్గుణ్యే నప్తమాధికరణే అష్టమో౭ధ్యాయః, యాతవ్యవృత్తిః 
అనుగ్రావ్యూుమిత్రవిశేషాః ఆదితః వట్‌ళతతమః. 
వ్యా. సములకి సములకీ మధ్య హీనులకి హీనులకీ మధ్య బలవంతులకీ 
బలవంతులకీ మధ్య లాభం సమంగా ఉంటే సంధి చేసుకోవాలి. లాభంలో హెచ్చుతగ్గు 
లుంటే యుద్ధం చెయ్యాలి. 


“బాలానందిని” అను కొటలీయార్థశాస్తాంధ్రవ్యాఖ్యానంలో షాడ్తుణ్యం అనే నవమాధికరణంలో 
యాతవ్యవృత్తి, అనుగ్రావ్యామిత్రవిశేషాలు అనే ఎనిమిదవ అధ్యాయం, ప్రారంభంనుంచి 
నూటఆరవ ఆధ్యాయం నమావ్తం. 


షాడ్గుణ్యమ్‌ - మిత్రాధినంధయః: 597 
అథ నవమో ౬ధాంయః 


షోడశశతతమం౦ ప్రకరణమ్‌ - మిత్రహిరణ్యభూమికర్మసంధయః 
తత్ర మిత్రసంధిః, హిరణ్యసంధిశ్చ (మిత్రసంధి, హిరణ్యసంధి, భూమిసంధి, 
కర్మసంధి వాటిలో మిత్రసంధి -హిరణ్యసంధులు) 


మూ. 1. సంహితప్రయాణే మిత్రహిరణ్య భూమిలాభానాముత్తరోత్తరో 
లాభః శ్రేయాన్‌. మిత్రహిరణ్యే హి భూమి లాభాద్భవతః, మిత్రం హిరణ్యలాభాత్‌. 
యో వా లాభః సిద్ధః శేషయోరన్యతరం సాధయతి. 


2. “త్వం చాహం చ మిత్రం లభావహే” ఇత్యేవమాదిః సమసంధిః. 
“త్వం మిత్రమ్‌” ఇత్యేవమాదిర్విషమసంధిః. తయోర్విశేషలాభాదతిసంధి:. 

3. సమసంధౌ తు యః సంపన్నం మిత్రం మిత్రకృ్ణ్ణై వా మిత్రమ్‌ 
అవాప్నోతి సో౭తినన్గత్తే. ఆపద్ది సౌహృద స్టైర్యముత్పాదయతి. 


వ్యా. 1. ఒక రాజుతో సంధి చేసికొని ఆతనితో కలిసి మరొకనిపై దండెత్తి, 
వెల్లినప్పుడు మిత్రలాభ-ధనలాభ-భూమిలాభాలలో ముందు దానికంటె తరవాతి 
లాభం శ్రేయస్కరం. భూమి లభిస్తే మిత్రులు ధనం వాటంతట అవే లభిస్తాయి. ధనం 
లభిస్తే మిత్రుడు లభిస్తాడు. లేదా సిద్ధించిన ఎ లాభం మిగిలిన రెండు లాభాలను 
సాధిస్తుందో అది శ్రేయస్కరం. 

2. “ఈ యుద్ధంలో జయిస్తే నీకు నాకూ కూడ మిత్రుడు లభిస్తాడు, లేదా 
ధనం లభిస్తుంది లేదా భూమి లభిస్తుంది. అని చేసుకొన్న సంధి సమసంధి. “నీకు 
మిత్రుడు లభిస్తాడు, నాకు ధనం లభిస్తుంది”, లేదా “నీకు ధనం నాకు భూమి" 
ఇత్యాదివిధంగా చేసుకొన్న సంధి విషమసంధి. ఈ సమసంధి-విషమసంధులలో 
లాభం అధికంగా దేనిలో ఉంటుందో అది 'అతిసంధి. 

3. సమసంధిలో ఎవడు సంపన్నుడైన (చెప్పబోవు మిత్రగుణాలు అన్నీ ఉన్న) 
మిత్రుణ్ణి పాందుతాడో, మిత్రసంపద ఉన్నవాని ఆపత్సమయంలో మంచి మిత్రుణ్ణి 


598 కౌటిలీయమ్‌ అర్థశాన్రమ్‌ 


పొందుతాడో, అతడు అతిసంధి చేసికొన్నవా డవుతాడు. ఆపద స్నేహానికి స్థైర్యం 
కలిగిస్తుంది కదా? 


మూ. 1. మిత్రకృ్ణ్చే=పి నిత్యమవశ్యమ్‌ అనిత్యం వశ్యం వేతి- 
నిత్యమవశ్యం శ్రేయః, తద్ధ్యనుపకుర్వదపి నాపకరోతి ఇత్యాచార్యాః. 

2. నేతి కౌటల్యః. వశ్యమనిత్యం శ్రేయః; యావదుపకరోతి తావ 
న్మిత్రం భవతి. ఉపకారలక్షణం మిత్రమితి. 


3. వశ్యయోరపి మహాభోగమ్‌ అల్పభోగం వా నిత్యమితి- 
మహాభోగమనిత్యం శ్రేయః; మహాభోగమనిత్యమ్‌ అల్పకాలేన మహదుప 
కుర్వత్‌ మహాన్తి వ్యయస్థానాని ప్రతికరోతి ఇత్యాచార్యాః. 

4. నేతి కౌటల్యః. నిత్యమల్పభోగం శ్రేయః, మహాభోగమనిత్యమ్‌ 
ఉపకారభయాదపక్రామతి, ఉపకృత్య వా ప్రత్యాదాతుమీహతే. నిత్యమ్‌ 
అల్పభోగం సాతత్యాదల్పముపకుర్వత్‌ మహతా కాలేన మహదుపకరోతి. 


వ్యా. 1 మిత్రసంపద ఉన్నవానికి ఆపద కలిగి నప్పుడు కూడ వశ్యుడు కాని 
(అధీనంలో ఉండని) నిత్యమిత్రుడు ఉండడం మంచిదా లేక వశ్యుడైన అనిత్యమిత్రుడు 
ఉండడం మంచిదా అన్నప్పుడు - వశ్యుడు కాని నిత్యమిత్రుడు ఉండడమే మంచిది; 
అతడు ఉపకారం చేయకపోయినా అపకారం చేయడు అని ఆచార్యుల మతం. 


2. అది కాదు అంటాడు కౌటిల్యుడు. వశ్యు డైన అనిత్యమిత్రుడే శ్రేయ 
స్కరుడు. ఎంతవరకు ఉపకారం చేస్తాడో అంత కాలమే మిత్రుడుగా ఉంటాడు. 
ఉపకారం చేయడమే మిత్రుని లక్షణం కదా అని కౌటిల్యుని అభిప్రాయం. 


3. వశ్యులైన మిత్రులలో కూడ ఎక్కువ ఉపకారం చేసే అనిత్యమిత్రుడు 
మంచివాడా అల్పసహాయం చేసే నిత్యమిత్రుడు మంచివాడా అన్నప్పుడు - ఎక్కువ 
ఉపకారం చేసే అనిత్యమిత్రుడే మంచివాడు, ఎందువల్ల ననగా - అధికోపకారకారియైన 
మిత్రుడు అల్పకాలంలోనే గొప్ప ఉపకారం చేసి చాలా పెద్ద ఖర్చులు అయే 
పరిస్థితులలో తగిన ప్రతిక్రియ చేస్తాడు అని పూర్వాచార్యుల అభిప్రాయం. 

4. అదికాదు అంటాడు కౌటిల్యుడు. తక్కువ ఉపకారం చేసినా నిత్యమిత్రు 


షొడ్డుణ్యమ్‌ - మిత్రాధిసంధయః 599 


డుండడం మంచిది. ఎక్కువ ఉపకారం చేసిన అనిత్యమిత్రుడు ఇంకా వీనికి ఉపకారం 
చేస్తూనే ఉండాలి అనే భయంచేత దూరం అయిపోతాడు, లేదా తాను చేసిన 
ఉపకారానికి తగినంత ప్రత్యుపకారం పొందడానికి ప్రయత్నిస్తాడు. తక్కువ ఉపకారమే 
చేస్తూన్నా నిత్యమిత్రుడు నిరంతరమూ కొంచెం కొంచెం ఉపకారం చేస్తూండగా చాలా 
కాలం గడచినకొలదీ అతడు చేసిన ఉపకారం చాల అధికమే అవుతుంది అని ఆయన 
అభిప్రాయం. 

మూ. 1. గురుసముత్చం మహన్మిత్రం లఘుసముత్ఞమ్‌ అల్పం వేతి 
- గురుసముత్సం మహన్మిత్రం ప్రతాపకరం భవతి; యదా చోత్తిష్టతే తదా 
కార్యం సాధయతి ఇత్యాచార్యాః. 

2. నేతి కౌటల్యః - లఘుసముత్లం శ్రేయః, లఘుసముత్ణమల్పం 
మిత్రం కార్యకాలం నాతిపాతయతి, దౌర్బల్యాచ్చ యథేష్టభోగ్యం భవతి, 
నేతరత్‌ ప్రకృష్ణభౌమమ్‌. 

3. విక్షిప్తపైన్యమవశ్య సైన్యం వేతి- విక్షిప్తం సైన్యం శక్యం ప్రతి 
సంహర్తుం, వశ్యత్వాత్‌ ఇత్యాచార్యాః. 

4. నేతి కౌటల్యః. అవశ్యసైన్యం శ్రేయః. అవశ్యం హి శక్యం 
సామాదిభిర్వశ్యం కర్తుమ్‌, నేతరత్‌ కార్యవ్యాసక్తం ప్రతిసంహర్తుమ్‌. 


వ్యా. 1. గురుసముత్తుడైన అనగా- దూరంలో ఉండడం మొదలైన కారణాలచేత 
ఎక్కువ ప్రయత్నం చేసి సన్నద్ధం చేయదగిన సైన్యం గల, బలవంతుడైన మిత్రునివల్ల 
ఎక్కువ ప్రయోజనం ఉంటుందా లేక లఘుసముత్తుడైన, అనగా- తేలికగా సన్నద్ధం 
చేయడానికి వీలైన సైన్యం గల అల్పమిత్రుడు ఉండడం మంచిదా అన్నప్పుడు 
“గురుసముత్తు డైన బలవంతుడైన మిత్రుడు ప్రతాపం వృద్ది పొందిస్తాడు, సైన్యం 
సన్నద్ధం చేశాడా, కార్యం సాధించితీరుతాడు ' అని ప్రాచీనాచార్యులు అభిప్రాయపడ్డారు. 

2. అది సరికాదు అంటాడు కౌటిల్యుడు .'లఘుసముత్తుడైన అల్పమిత్రుడు 
అవసరం వచ్చినప్పుడు సమయాన్ని దాటనీయడు; దుర్చలుడవడంచేత అతనిని ఇష్టం 
వచ్చి నట్లు వాడుకొనవచ్చును. దూరదేశంలో ఉన్న రెండవవాడు, అనగా గురుసముళ్ళుడైన 
మహామిత్రుడు, దూరదేశంలో ఉండడంవల్ల ఆ విధంగా ఉపకరించడు” అని ఈయన 
అభిప్రాయం. 


600 కౌటిలీయమ్‌ అర్థళాన్తమ్‌ 


3. కార్యాంతరంలో లగ్నమైన సైన్యం గల మిత్రుడు ఉండడం మంచిదా లేక 
సేన తన వశంలో లేని మిత్రుడు ఉండడం మంచిదా అన్నప్పుడు- కార్యాంతరంలో 
లగ్నమై ఉన్నా అది వశంలో ఉండడంచేత దానిని శీఘ్రంగా ఒక చోటికి చేర్చవచ్చు, 
(అందుచేత విక్షిప్త సైన్యుడైన మిత్రుడు ఉండడమే మంచిది) అని ఆచార్యుల అభిప్రాయం. 

4. అది యుక్తం కాదు; వశ్యం కాని సైన్యం గల మిత్రు డుండడమే మంచిది. 
సైన్యం (తాత్కాలికంగా) వశంలో లేకపోయినా దానిని సామాద్యుపాయాలచేత వశం 
చేసికొనవచ్చు; ఇతరకార్యాలలో లగ్న మైన సైన్యాన్ని ఒక చోటికి చేర్చడం కష్టం అని 
కౌటిల్యుని అభిప్రాయం. 

మూ. 1. పురుషభోగం హిరణ్యభోగం వా మిత్రమితి- పురుషభోగం 
మిత్రం శ్రేయః. పురుషభోగం మిత్రం ప్రతాపకరం భవతి. యదా చోత్తిష్టతే 
తదా కార్యం సాధయతి ఇత్యాచార్యాః. 

2. నేతి కౌటల్యః. హిరణ్యభోగం మిత్రం శ్రేయః; నిత్యో హిరణ్యేన 
యోగః, కదాచిత్‌ దణ్లేన; దణ్గశ్చ హిరణ్యేన అన్యే చ కామాః ప్రాప్యన్తే ఇతి. 

3. హిరణ్యభోగం భూమిభోగం వా మిత్రమితి- హిరణ్యభోగం 
గతిమత్తాత్‌ సర్వవ్యయప్రతీకారకరమ్‌ ఇత్యాచార్యాః. 

4. నేతి కౌటల్యః. “మిత్రహిరణ్యే హి భూమిలాభాద్భవతః” ఇత్యుక్తం 
పురస్తాత్‌. తస్మాద్‌ భూమిభోగం మిత్రం శ్రేయ ఇతి. 

వ్యా. 1. పురుషభోగుడైన, అనగా సైనికులను పంపడం ద్వారా ఉపకరించు, 
మిత్రుడు ఉండడం మంచిదా హిరణ్యభోగుడైన (ధనం ఇవ్వడం ద్వారా ఉపకరించు) 
మిత్రుడు ఉండడం మంచిదా. అన్నప్పుడు- పురుషభోగమిత్రుడే శ్రేయస్కరుడు. 
పురుషభోగమిత్రు డుండడంవల్ల ప్రతాపం వృద్ధి చెందుతుంది. ఎప్పుడైనా తాను 
(విజిగీషువు) యుద్ధయాత్రకు బయలుదేరి నప్పుడు పురుషభోగమిత్రుడు కార్యం 
సాధిస్తాడు అని ఆచార్యు లన్నారు. 

2. “అది యుక్తం కాదు. హిరణ్యభోగమిత్రుడే శ్రేయస్కరుడు. హిరణ్యం 
(ధనం) అనేది ఎల్లప్పుడూ తన కూడా ఉంటుంది. దండం(సైన్యం) ఎప్పుడో అవసరం 
వచ్చి నప్పుడు మాత్రమే తన దగ్గరికి వస్తుంది. హిరణ్యం ఉంటే దండమూ, ఇతర 


షాడ్గుణ్యమ్‌ - మిత్రాధినంధయః 601 


కామాలూ కూడ సిద్ధిస్తాయి" అని కౌటిల్యు డంటాడు. 


3. హిరణ్యభోగమిత్రు డుండడం మంచిదా భూమిభోగు డుండడం మంచిదా 
అన్నప్పుడు- హిరణ్యభోగు డుండడమే మంచిది. ధనం అనేది గమనం కలది అవడంచేత 
అనగా ఎక్కడికి కావలసి వస్తే అక్కడికి తీసుకొని వెళ్లడానికి వీలైనది అవడంచేత, 
సమస్తవ్యయాలకీ ప్రతిక్రియ చేస్తుంది, అనగా ఎప్పుడు ఏ ఖర్చు వచ్చినా ఉపకరిస్తుంది. 
అందుచేత హిరణ్యభోగమిత్రు డుండడమే మంచి దని ఆచార్యు లన్నారు. 

4. “అది కాదు. “భూమి లభిస్తే దానివల్ల మిత్రలాభం ధనలాభం కూడా 
కలుగుతాయి. అని వెనుక చెప్పబడింది కదా? అందువల్ల భూమిభోగమిత్రుడు, 
(భూమిని ఇచ్చే మిత్రుడు) ఉండడమే మంచిది” అని కౌటల్యుని అభిప్రాయం. 


మూ. 1. తుల్యే పురుషభోగే విక్రమః, క్లేశసహత్వమ్‌, అనురాగః, 
సర్వబలలాభో వా మిత్రకులాద్విశేషః. 

2. తుల్యే హిరణ్యభోగే ప్రార్థితార్థతా, ప్రాభూత్యమ్‌, అల్బప్రయాసతా, 
సాతత్యం చ విశేషః. 

వ్యా. 1. పురుషభోగమిత్రులు చాలమంది ఉన్నప్పుడు, పరాక్రమం, లేదా: 
శ్లేశాన్ని సహించకలిగి ఉండడం, లేదా అనురాగం, లేదా అన్ని విధాలైన సైన్యాన్ని 


సమకూర్చడం అనేది ఉండడం ఇతర పురుషభోగమిత్రులకంటె విశేషం. అనగా కేవల 
పురుషభోగమిత్రునికంటె ఈ గుణాలు ఉన్నవాడు విశిష్టుడు అని అర్థం. 

2. చాలమంది హిరణ్యభోగమిత్రు లున్నప్పుడు, వారిలో ప్రార్థించిన 
ప్రయోజనాన్ని సమకూర్చడం, ధనసమృద్ధి కలిగి ఉండడం,తక్కువ ప్రయాసతో కార్యాల్ని 
సాధించడం, అవిచ్చిన్నంగా మైత్రిని కొనసాగించడం అనేవి విశేషాలు. 
హిరణ్యభోగమిత్రునిలో ఇలాంటి గుణాలు కూడా ఉండడం ఒక వైశిష్ట్యం అని అర్థం. 


మూ. తత్రైతద్‌ భవతి- 


3వ 


నిత్యం వశ్యం లఘూత్తానం పితృపైతామహం మహత్‌, 
అద్వైధ్యం చేతి సంపన్నం మిత్రం షడ్గుణముచ్యతే. 


వ్యా. మిత్రుని విషయంలో ఈ మాట చెప్పవలసి ఉంది- నిత్యుడు, వశ్యుడు, 


602 కౌటిలీయమ్‌ అర్ధశాస్తమ్‌ 


లఘూత్తానుడు,పితృ పైతామహుడు, గొప్పవాడు, అద్వైధ్యుడు అని ఆరు గుణాలున్న 
మిత్రునికి 'సంపన్నమిత్రుడు' అని పేరు. 


నో. బుతే యదర్ధప్రణయాత్‌ రక్ష్యతే యచ్చ రక్షతి, 
పూర్వోపచితసంబన్గం తన్మిత్రం నిత్యముచ్యతే. 


వ్యా. ఏ మిత్రుడు ఏ ప్రయోజనాపేక్షా లేకుండా రక్షించబడతాడో, ఎ మిత్రుడు 
రక్షిస్తాడో, చాల కాలంనుంచీ వృద్ధిపొందిన సంబంధం గల అట్టి మిత్రుడు నిత్యమిత్రుడు' 
శో సర్వచిత్రమహాభోగం త్రివిధం వశ్యముచ్యతే, 

ఏకతో భోగ్యుభయత: సర్వతోభోగి చాపరమ్‌. 


వ్యా. “సర్వభోగమిత్రుడు' అనగా దండ-కోశ-భూములను ఇచ్చి ఉపకరించే 
మిత్రుడు. 'మహాభోగుడు” అనగా దండకోశా లిచ్చి అత్యధికంగా ఉపకరించేవాడు. 
'చిత్రభోగుడు' అనగా రత్నాలు, శ్రేష్టవస్తువులు, సాధారణవస్తువులు,కుప్యం మొదలైన 
అనేక విధాలైన వస్తువులు ఇచ్చేవాడు అని వశ్యమిత్రుడు మూడు విధాలు. అల్లే 
“ఏకతోభోగి అనగా ఒక ప్రక్క నున్న శత్రువునుండి ప్రతిక్రియ చేసి సహాయం 
చేసేవాడు, 'ఉభయతోభోగి' అనగా రెండు ప్రక్కలనుండీ వచ్చే శత్రువులనుండి రక్షణ 
ఇచ్చేవాడు, 'సర్వతోభోగి' అనగా అన్నివిధాల ఆపదలనుండి, శత్రువులనుండి రక్షణ 
ఇచ్చేవాడు అని కూడ వశ్యమిత్రులలో మూడు భేదాలు. మొదటి మూడు విధాలైన 
వశ్యమిత్రులు ధనాదుల ద్వారా ఉపకరించేవారు. చివరి మూడు విధాలైన వశ్యమిత్రులు 
అపాయాలనుండి రక్షణ కల్పించేవారు. 


నో అదాతృ వా దాత్రపి వా జీవత్యరిషు హింసయా, 
నిత్యం మిత్రమవశ్యం తద్‌ దుర్తాటవ్యపసారి చ. 


వ్యా. నిత్యమిత్రుడు వశ్యుడుగా ఉండడు; వశ్యమిత్రుడు నిత్యుడుగా 
ఉండడు. వాళ్లలో మొదటివానిని గూర్చి చెపుతున్నాడు- ఏ మిత్రుడు తననుండి 
(విజిగీషువునుండి) సహాయం తీసుకొన్నా తనకు సహాయం చేసినా తన శత్రువుల 
విషయంలో మాత్రం హింసాప్రవృత్తిని వహించి జీవిస్తాడో, అవసరం అయినప్పుడు 
దుర్గంలోనికి గాని, అడవులలోనికి గాని వెళ్లిపోతూ ఉంటాడో అతడు నిత్యుడైన 
అవశ్యమిత్రుడు, అనగా వశ్యుడు కాని నిత్యమిత్రుడు. 


షాడ్లుణ్యమ్‌ - మిత్రాధినంధయః 603 


శ్లో. అన్యతో విగృహీతం యల్లఘువ్యసనమేవ వా, 
సంధత్తే చోపకారాయ తన్మిత్రం వశ్యమధ్రువమ్‌. 


వ్యా. ఎ మిత్రుడు మరొకనితో విరోధం పెట్టుకొని ఉంటాడో, ఎవని వ్యసనాలు 
అత్యల్పంగా ఉంటాయో, ఏదో ఒక ఉపకారం కోరి తనతో (విజిగీషువుతో) సంధి 
చేసికొంటాడో అతడు వశ్యుడైన అనిత్యమిత్రుడు. 
శ్లో _ ఎకొార్థానర్ధసంబన్సముపకార్యవికారి చ, 

మిత్రభావి భవత్యేతన్మిత్రమద్వైధ్యమాపది. 

వ్యా. పైన చెప్పిన ఆరు మిత్రగుణాలలో లఘూత్ధానత్వ-పితృ పైతామహత్వ- 
మహత్ష్యము లనేవి స్పష్టార్ధా లవడంచేత వాటిని వివరించకుండ ఈ శ్లోకంలో 
అద్వైధ్యమిత్రుని గూర్చి చెపుతున్నాడు. అతిశీఘ్రంగా సైన్యాన్ని సన్నద్ధం చేసుకొని 
సమయానికి రాగలిగిన మిత్రుడు లఘూత్సానమిత్రుడు, తండ్రితాతలనాటినుండి 
కొనసాగుతున్న మైత్రి కలవాడు పితృపైతామహమిత్రుడు. మంచి శౌర్యధైర్యాదులున్న 
సైన్యం కల మిత్రుడు 'మహామిత్రుడు- అని వాటి అర్ధం. ' ఎ మిత్రుడు సుఖదుఃఖాలలో 
సమానమైన సంబంధం కలవాడై ఉంటాడో, ఉపకారం చేస్తాడో, ఎన్నడూ వికారం 
చెందడో, ఆపత్సమయాలలో కూడ భేదం పొందడో అతడు అద్వైధ్యమిత్రుడు. సర్వదా 
మైత్రిని కొనసాగించడంచేత అతడు “మిత్రభావి అని కూడ చెప్పబడతాడు. 


నో మిత్రభావాద్‌ ధ్రువం మిత్రం శత్రుసాధారణాచ్చలమ్‌, 
న కస్య చిదుదాసీనం ద్వయోరుభయభావి తత్‌. 
వ్యా. తన ఒక్కనితో (విజిగీషువుతో) మాత్రమే మైత్రి కొనసాగించువాడు 


“ధువమిత్రుడు”.తనకు శత్రువుకూ కూడ ఎ ఉపకారమూ చేయనివాడు 
“ఉదాసీనమిత్రుడు”. ఇద్దరికీ ఉపకారం చేసేవాడు “ఉభయభావిమిత్రుడు . 


శ్లో  విజిగీషోరమిత్రం యన్న్మిత్రమన్రర్థితాం గతమ్‌, 
ఉపకొరే౭నివిష్టం వా శక్తం వానుపకారి తత్‌. 


వ్యా. సరిహద్దులలోని రాజు అవడంచేత నిజానికి విజిగీషువునకు శత్రువైన 
రాజు ఇద్దరు బలవంతుల మధ్య అడ్డుగా నిలచి ఉండడంచేత విజిగీషువునకు 


604 కౌటిలీయమ్‌ అర్థళాస్తమ్‌ 


మిత్రుడౌతాడు. అయితే ఆతడు ఉపకారం చేయవలసిన బాధ్యత లేకపోవడంచేతగాని, 
ఉపకారం చేసే సామర్థ్యం లేకపోవడంచేత గాని విజిగీషువునకు ఉపకారం ఏమీ 
చేయడు. అతడు “అనుపకారిమిత్రుడు”. 


శ్లో, ప్రియం పరస్య వా రక్ష్యం పూజ్యసంబన్టమేవ వా, 
అనుగృహ్ల్హాతి యన్మిత్రం శత్రుసాధారణం హి తత్‌, 


వ్యా. శత్రువుకు ప్రియుడైనా, వానిచేత రక్షింపదగినవాడైనా, ఆతనితో 
పూజించతగిన సంబంధం కలవాడైనా ఏ మిత్రుడు(రాజు) విజిగీషువును అనుగ్రహిస్తాడో 
(ఉపకారం చేస్తాడో) అతడు “శత్రుసాధారణమిత్రుడు ”. 


న్దో, ప్రకృష్ణభౌమం సంతుష్టం బలవచ్చాలసం చ యత్‌, 
ఉదాసీనం భవత్వేతద్‌ వ్యసనాదవమానితమ్‌. 


వ్యా. విశాలమైన భూమి కలవాడు (కాంగ్లే) చాల దూరంలో ఉన్నవాడు 
(గ.శా.) ఉన్న దానితో సంతృప్తి చెందినవాడు, బలం కలవాడు, సోమరి, 
వ్యసనంచేత(కష్టాలచేత, కాంగ్లే. దుర్య్యసనాలచేత, గ.శా.) అవమానించబడినవాడు 
“ఉదాసీనమిత్రుడు”. 
శ్లో అరేర్నేతుశ్చ యద్వృద్ధిం దౌర్బల్యాదనువర్తతే, 

ఉభయస్యాప్యవిద్విష్టం విద్యాదుభయభావి తత్‌. 

వ్యా. ఎ మిత్రుడు దుర్చలు డవడంచేత విజిగీషువుయొక్క, శత్రువుయొక్క 
కూడ అభివృద్ధిని అభినందిస్తాడో (ఇద్దరినీ కూడ ఆశ్రయించి ఉంటాడో), ఇద్దరికీ కూడ 
ద్వేషపాత్రుడు కాడో అతడు “ఉభయభావిమిత్రుడు” అని గ్రహించవలెను, 
నో, కారణాకారణధ్యస్తం కారణాకారణాగతమ్‌, 

యో మిత్రం సమపేక్షేత స మృత్యుముపగూహతి. 

వ్యా. ఎ మిత్రుడు ఏదో చిన్న కారణంచేత గాని ఏ కారణమూ లేకుండగనే కాని 


దూరం అయిపోతాడో, లేదా ఎదో కారణం ఉండి గాని లేకుండా గాని తిరిగి వస్తాడో 
అలాంటివానిని మిత్రుణ్జిగా స్వీకరించినవాడు మృత్యువును కౌగలించుకొన్నట్లే. 


షాడ్గుణ్యమ్‌ - మిత్రాధినంధయః 605 


మూ. 1. క్షిప్రమల్చో లాభః చిరాదితి వా- క్షిప్రమల్ఫో లాభః కార్యదెశ 
కాలసంవాదకః శ్రేయాన్‌ ఇత్యాచార్యాః. 


2. నేతి కౌటల్యః. చిరాదవినిపాతీ బీజసధర్మా మహాన్‌ లాభః 
శ్రేయాన్‌; విపర్యయే పూర్వః. 


వ్యా. అతిశీఘకాలంలో లభించే స్వల్పమైన లాభం మంచిదా లేక చాలకాలం 
తరవాత లభించే గొప్ప లాభం మంచిదా అన్నప్పుడు- ఈ దేశంలో ఇంత కాలానికి ఇంత 
కార్యం సిద్ధిస్తుంది అని ముందుగానే ఊహించుకొనడానికి వీలైన పక్షంలో శీఘ్రంగా 
లభించే అల్పలాభమే మంచిదని ఆచార్యు లన్నారు. 


2. “అది కాదు- ఒక బీజం చాలకాలానికి వృక్షం అయి ఫలాలు ఇచ్చి నట్లు 
ఏ విఘాతాలూ లేకుండా చాల కాలం తరవాతనైనా లభించే పెద్ద లాభం మంచిది. 
ఇందుకు విరుద్ధంగా ఉంటుంది, అనగా విఘ్నాలు కలుగుతాయి, అనుకొన్నప్పుడు 
మాత్రం ఆచార్యుల మతమే యుక్తం' అని కౌటల్యుని అభిప్రాయం. 


న ఎవం దృష్టా ధ్రువే లాభే లాభాంశే చ గుణోదయమ్‌, 
స్వార్థసిద్ధిపరో యాయాత్‌ సంహితః సామవాయికై:. 


ఇతి కౌటలీయార్హశాగస్తే షాడ్గుణ్యే నవ్రమాధికరణే నవమో౭ధ్యాయ:ః 
మిత్రహిరణ్యభూమికర్మనంధౌ మత్రసంధికి హొరణ్యసంధికి ఆదితః సప్తశతతమ.ః. 


వ్యా. ఈ విధంగా మిత్రలాభ-హిరణ్యలాభాలు కలుగుతాయి లేదా ఆ 
లాభాలలో కొంత అంశం తప్పక లభిస్తుంది అనుకొన్నప్పుడు, ఆ లాభాలలోని లేదా 
లాభాంశాలలోని గుణాలను జాగర్తగా చూచుకొని, ప్రధానంగా స్వార్థాన్ని 
సాధించుకొనడంలో దృష్టి ఉంచుకొని సామవాయికులతో సంధులు చేసికొని 
యుద్ధయాత్రకు వెళ్లాలి. 

“బాలానందిని” అను కౌటలీయార్థశాస్తాంధ్రవ్యాఖ్యానంలో షాడ్డుణ్యం అనే నవ్తమాధికరణంలో 
మెత్రహిరణ్యభూమికర్మసంధులలో మిత్రనంధి, హపీరణ్యనంధి అను నవమాధ్యాయం, 
(పారంభంనుండి నూటఆరవ అధ్యాయం, నమాప్తం. 


606 కౌటిలీయమ్‌ అర్థశాన్తమ్‌ 
అథ దశమో౭ఒధ్యాయ; 


షోడశశతతమం ప్రకరణమ్‌ - మిత్రహారణ్యభూమికర్మసంధయః. తత్ర 
భూమిసంధి; 


మూ. 1. “త్వం చాహం చ భూమిం లభావహే” ఇతి భూమిసంధిః. 

2. తయోర్యః ప్రత్యుపస్థితార్థః సంపన్నాం భూమిమవాప్మోతి 
సో౭తిసంధత్తే, 

3. తుల్యే సంపన్నలాభే యో బలవన్తమ్‌ ఆక్రమ్య భూమిమ్‌ 
అవాష్నోతి సః అతిసంధత్తే. భూమిలాభం, శత్రుకర్శనం, ప్రతాపం చ హి 
ప్రాప్నోతి. దుర్చలాత్‌ భూమిలాభే సత్యం సౌకర్యం భవతి; దుర్బల ఏవ చ 
భూమిలాభః, తత్సామన్తశ్చ మిత్రమమిత్రభావం గచ్చతి. 

4. తుల్యే బలీయస్వే యః స్థిరం శత్రుముత్పాట్య భూమిమవాప్తోతి 
సోఒతిసంధత్తే.దుర్గావాప్తిర్హి స్వభూమిరక్షమమిత్రాటవీప్రతిషేధం చ కరోతి. 

వ్యా. 1. “నువ్వూ నేనూ కూడ భూమిని పొందుదాం (పంచుకుందాం)” అని 
చేసుకొన్న సంధి భూమిసంధి. 

2. అలా సంధి చేసుకొన్నవాళ్లల్లో మంచి ప్రయోజనాలు (సేతునిర్మాణాదులు) 
అతిసమీపంలో ఉండి మంచి భూమిని పొందగలిగినవాడు ఎక్కువలాభం పొందిన 
వాడవుతాడు. 

3. సంపన్నమైన (ఉత్తమమైన) భూమి ఇద్దరికీ సమంగా లభించి నప్పుడు 
బలవంతుణ్జి ఆక్రమించి ఎవడు సంపన్నమైన భూమిని పొంది ఉంటాడో అతడు 
అధికలాభం పొందినవా డవుతాడు. ఎందువల్ల ననగా అతడు భూమిని పొందాడు; 
బలవంతుడైన శత్రువును దుర్చలుజణ్జిగా చేశాడు; ప్రతాపం కూడా విస్తరింపచేశాడు. 
దుర్చలునినుండి భూమిని సంపాదించడంలో సౌకర్యం ఉన్న దనే మాట నిజమే 
అయినా ఆ లభించిన భూలాభం కూడా దుర్చలమైనదే; శత్రువుకు అవతలి సరిహద్దులలో 


షాడ్డుణ్యమ్‌ = మిత్రౌధినంధయః 607 


ఉండడంచేత తనకు సహజమిత్రు డైన ఆ దుర్చలుని శత్రువు (ఇప్పుడు తన 
సరిహద్దుకు రావడంచేత) తనకు శత్రు వైపోతాడు. 

4. జయించబడిన శత్రువు అధికబలవంతుడై ఉండడం తుల్యమే అయినా 
స్థిరుడైన (దుర్గాదు లుండడంచేత గట్టిగా నిలతొక్కుకొని ఉన్న) శత్రువును పెకిలించివేసి 
భూమిని పొందినవాడు అధికలాభం పొందినవా డవుతాడు. ఎందువల్ల ననగా దుర్గాన్ని 
పొందడంవల్ల తన భూమిని రక్షించుకొనకలుగుతాడు; అమిత్రులను, ఆటవికులను 
అడ్గుకొనకలుగుతాడు. 


మూ. 1. చలామిత్రాత్‌ భూమిలాభే శక్యసామన్తతో విశేషః. దుర్చల 
సామన్లా హి క్షిప్రాప్యాయనయోగక్షేమా భవన్తి. విపరీతా బలవత్సామన్లా 
కోశదణ్ఞావచ్చేదనీ చ భూమిర్భవతి. 

2. సంపన్నా నిత్యామిత్రా మన్దగుణా వా భూమిః అనిత్యామిత్రేతి - 
సంపన్నానిత్యామిత్రా శ్రేయసీ భూమిః. సంపన్నా హి కోశదణ్జా సంపాదయతి. 
తౌ చ అమిత్రప్రతిఘాతకౌ ఇత్యాచార్యాః. 

3. నేతి కౌటల్యః- నిత్యామిత్రాలాభే భూయాన్‌ శత్రులాభో భవతి. 
నిత్యశ్చ శత్రుః ఉపకృతే చాపకృతే చ శత్రురేవ భవతి. అనిత్యస్తు శత్రుః 
ఉపకారాత్‌ అనపకారాద్యా శామ్యతి. యస్యా హి భూమేః బహుదుర్గాః 
చోరగణైః మ్లేచ్భాటవిభిర్వా నిత్యావిరహితాః ప్రత్యన్హాః సా నిత్యామిత్రా; 
విపర్యయే త్వనిత్యామిత్రేతి. 

వ్యా. 1. చలామిత్రునినుండి, అనగా దుర్గాదులు లేని అస్థిరుడైన అమిత్రుని 
నుండి, ఇద్దరికి సమంగానే భూమి లభించి నప్పుడు, సామంతుడు లొంగేవాడై 
దుర్చలుడుగా ఉండడం విశేషం. అనగా ఇద్దరూ భూమిని సమంగానే చలామిత్రునినుండి 
గ్రహించినా ఎవని భూమి సరిహద్దులలో ఉండే సామంతుడు దుర్చలుడో అతనికి 
బలవంతుడైన సామంతుడు గలవానికంటె వైశిష్ట్యం ఉంటుంది. దుర్చలుడైన సామంతుడు 
గల భూమిలో శీఘ్రంగా యోగక్షేమాలను పరిపూర్ణంగా సంపాదించవచ్చును (పొందని 
దానిని పొందడం యోగం; సంపాదించిన దానిని రక్షించుకొనడం క్షేమం). అందుకు 
విపరీతంగా బలవంతుడైన సామంతు డున్న భూమివల్ల కోశానికీ, దండానికీ నష్టం 
వాటిల్లుతుంది. 


608 కౌటిలీయము అర్థశాన్తమ 


2. నిత్యులైన శత్రువులున్న సంపన్నమైన భూమి మంచిదా, అనిత్యులైన 
అమిత్రులు గల, అల్పగుణా లున్న భూమి మంచిదా అన్నప్పుడు - “నిత్యామిత్రులున్న 
సంపన్నమైన భూమియే మంచిది; భూమి సంపన్న మైనప్పుడు కోశదండాలను 
సంపాదించవచ్చు, ఆ కోశదండాలు అమిత్రులను నశింపచేయడానికి ఉపకరిస్తాయి” 
అని ఆచార్యు లన్నారు. 


3. అది యుక్తం కాదంటాడు కౌటల్యుడు. నిత్యామిత్రులున్న భూమి లభిస్తే 
శత్రువుకే అధికమైన లాభం కలుగుతుంది లేదా చాలమంది శత్రువులు ఎర్పడతారు. 
నిత్యుడైన శత్రువు-వానికి ఉపకారం చేసినా అపకారం చేసినా కూడ శత్రువు గానే 
ఉంటాడు. అనిత్యశత్రు వైతే ఉపకారం చేయడంవల్ల గాని, అపకారం చేయకపోవడం 
వల్ల గాని శాంతిస్తాడు. ఏ భూమి సరిహద్దులలో చాలా దుర్గాలు ఉంటాయో, ఏ 
భూమిలో దొంగలు, మ్రైచ్చులు, ఆటవికులు ఎల్లప్పుడూ నివసిస్తారో ఆ భూమి 
“నిత్యామిత్రభూమి”, ఇందుకు విపరీతమైనది “అనిత్యామిత్రభూమి”. 


మూ. 1. అల్పా ప్రత్యాసన్నా మహతీ వ్యవహితా వా భూమిరితి- 
అల్పా ప్రత్యాసన్నా శ్రేయసీ. సుఖా హి ప్రాప్తం, పాలయితుమ్‌, అభిసారయితుం 
చ భవతి. విపరీతా వ్యవహితా. 


2. వ్యవహితావ్యవహితయోరపి దణ్ణధారణా ఆత్మధారణా వా భూమి 
రితి- ఆత్మధారణా శ్రేయసీ, సాహి స్వసముత్హాభ్యాం కోశదణ్ఞూాభ్యాం ధార్యతే. 
విపరీతా దణ్ణధారణా దణ్గస్థానమితి. 


వ్యా. 1. దగ్గరగా ఉన్న అల్పమైన భూమి మంచిదా దూరంగా ఉన్న అధికమైన 
భూమి మంచిదా అన్నప్పుడు- దగ్గరగా ఉండే అల్పభూమియే మంచిది, అక్కడికి 
వెళ్లడానికి, దానిని రక్షించడానికి, అవసరం వస్తే అక్కడినుండి జనుల్ని తొలగించడానికీ 
కష్టం ఉండదు, దూరమైన భూమి అయితే ఇందుకు విరుద్ధంగా ఉంటుంది. 


2. వ్యవహితావ్యవహితభూములలో కూడ సైన్యం తీసికొనివెళ్లి 
పరిపాలించదగినది మంచిదా, ఆత్మధారణ అయిన, అనగా ఆ భూమినుంచే తీసిన 
ధనదండాదులచేత పాలించదగినది మంచిదా అన్నప్పుడు- ఆత్మధారణయైన భూమియే 
మంచిది; ఎందువల్ల ననగా ఆ భూమినుండే సంపాదించిన కోశంచేత దండంచేత అది 


షాడ్డుణ్యమ్‌ - మిత్రాధినంధయః 609 


నిలబెట్టబడుతుంది. దండధారణయైన భూమి ఇందుకు విపరీత మైనది; అది సైన్యాన్ని 
నిలపడానికి మాత్రమే (సైన్యస్థావరంగా మాత్రమే) ఉపయోగిస్తుంది. 

మూ. 1. బాలిశాత్‌ ప్రాజ్ఞాద్వా భూమి లాభ ఇతి. బాలిశాద్‌ భూమి లాభః 
శ్రేయాన్‌. సుప్రాప్యానుపాల్యా హి భవతి అప్రత్యాదేయా చ. విపరీతా ప్రాజ్ఞాత్‌ 
అనురకా ఇతి. 

2. పడనీయోచ్చేదనీయయోః ఉచ్చేదనీయాద్‌ భూమి లాభః శ్రేయాన్‌. 
ఉచ్చేదనియో హ్యానపాశ్రయః, దుర్చలాపాశయో వా అభియుక్తః 
కోశదణ్ణావాదాయ అపసర్తుకామః ప్రకృతిభిః త్యజ్యతే. న పీడనీయో 
దుర్గమిత్రప్రతిస్తబ్ద ఇతి. 

3. దుర్గప్రతిస్తబ్ధయోరపి స్థలనదీదుర్గీయాభ్యాం స్థలదుర్గీయాద్‌ 
భూమిలాభః శ్రేయాన్‌. స్థలీయం హి సురోధావమర్జావస్కన్షమ్‌ అనిఃస్రావితశత్రు 
చ. నదీదుర్గం తు ద్విగుణక్షేశకరముదకం చ పాతవ్యం వృత్తికరం చామిత్రస్య. 

వ్యా. మూర్చుడైన రాజునుంచి భూమి తీసికొనడం మంచిదా బుద్దిమంతుని 
వద్దనుంచి తీసికొనడం మంచిదా అన్నప్పుడు మూర్చునినుంచి తీసికొనడమే మంచిది. 
ఎందువల్ల ననగా దానిని అనాయాసంగా చేరవచ్చు, సుఖంగా పాలించవచ్చు; దానిని 


తిరిగి ఇవ్వవలసిన పని ఉండదు, ప్రాజ్ఞానినుండి తీసికొన్న భూమి ఇందుకు విపరీతంగా 
ఉంటుంది; ఎందువల్ల ననగా అక్కడి ప్రజలు ఆ రాజు మీద అనురాగంతో ఉంటారు. 


2. పీడించదగిన శత్రువునుండి భూమిలాభం మంచిదా పూర్తిగా పెకిలించి 
వేయవలసిన (ఉచ్చేద్యుడైన) శత్రువునుండి భూమిలాభం మంచిదా అన్నప్పుడు 
ఉచ్చేదనీయునినుండి భూమిలాభమే మంచిది. దుర్గమిత్రాద్యాశ్రయం లేని లేదా 
దుర్చలమైన ఆశ్రయం గల ఉచ్చేదనియుడు ఎదిరింపబడినప్పుడు కోశాన్నీ దండాన్ని 
తీసికొని పారిపోవడానికి ప్రయత్నిస్తాడు, అప్పుడు వానిని ప్రకృతులు విడిచివేస్తారు, 
పీడనీయుడు ఆ విథంగా ఉండక దుర్గంచేత్కమిత్రుల చేత రక్షించబడతాడు. 

3. దుర్గంలో సురక్షితులుగా ఉన్నవాళ్లలో కూడ స్థలదుర్గంలో ఉన్నవానినుంచి 
భూమిలాభం మంచిదా నదీదుర్గంలో ఉన్నవానినుంచి మంచిదా అన్నప్పుడు స్థలదుర్గంలో 
ఉన్నవానినుండి భూమిలాభం శ్రేయస్కరం. ఎందువల్ల ననగా- స్థలదుర్గాన్ని 


610 కౌటిలీయమ్‌ అర్ధకాస్తమ్‌ 


అనాయాసంగా ముట్టడించవచ్చు, మర్దించవచ్చు, ఆక్రమించవచ్చు, శత్రువు కూడ 
దాని నుండి తప్పించుకొని పారిపోజాలడు, నదీదుర్గమైతే (విజిగీషువుకు) రెట్టింపు 
క్చేశాన్ని కలిగిన్తుంది. నదిలోని నీరు త్రాగడానికి యోగ్యమై శత్రువుకు 
ధనధాన్యాదిసంపదలను పెంచడం ద్వారా వృత్తిని కల్పిస్తుంది. అందువల్ల శత్రువు 
బలవంతుడై ఉంటాడు అని. భావం. 


మూ. 1. నదీపర్వతదుర్గీయాభ్యాం నదీదుర్గీయాద్‌ భూమిలాభః 
శ్రేయాన్‌. నదీదుర్గం హి హస్తిస్తమృసంక్రమసేతుబన్గనౌభిః సాధ్యమ్‌, అనిత్య 
గామ్బీర్యమ్‌, అవస్రావ్యుదకం చ; పార్వతం తు స్వారక్షం, దురుపరోధి, 
కృద్భారోహణమ్‌. భగ్నే చైకస్మిన్‌ న సర్వవధః, శిలావృక్షప్రమోక్షశ్చ మహాప 
కారిణామ్‌. 


2. నిమ్నస్థలయోధిభ్యః నిమ్నయోధిభ్యః భూలాభః శ్రేయాన్‌; నిమ్న 
యోధినో హ్యుపరుద్ధదేశకాలాః; స్థలయోధినస్తు సర్వదేశకాలయోధినః. 


3. ఖనకాకాశయోధిభ్యః ఖనకేభ్యః భూమిలాభః శ్రేయాన్‌. ఖనకా 
హి ఖాతేన శస్రేణ చోభయథా యుధ్యన్తే, శగ్రేఖైవాకాశయోధినః. 


వ్యా. 1. నదీదుర్గ-పర్వతదుర్గాలలో ఉన్నవాళ్లనుంచి భూమిని పొందవలసి 
నప్పుడు నదీదుర్గంలో ఉన్నవానినుంచి భూమి లాభమే మంచిది. నదీదుర్గాన్ని ఎనుగుల 
సహాయంచేత, స్తంభాలమీద నిర్మించిన వంతెనలు, ఆనకట్టలు, నావలు-వీటి సహాయం 
చేతా వశం చేసుకోవచ్చును. నది లోతు ఎల్లప్పుడూ ఒకే విధంగా ఉండదు. నీళ్లు క్రిందికి 
ప్రవహించిపోతూ ఉంటాయి, పార్వతదుర్గమైతే శిలాబంధాదులచేత బాగా రక్షింపబడి 
ఉంటుంది. దానిని ముట్టడించడం కష్టం. పైకి ఎక్కడం కష్టం. ఒక భాగానికి నష్టం 
కలిగించినా అందరినీ చంపడం శక్యం కాదు. ఎక్కువ అపకారం చేసేవాళ్లమీదికి 
పర్వతదుర్గంలో ఉన్నవాళ్లు రాళ్లూ, చెట్లూ విసురుతారు కూడ. |. 

2. నిమ్నయోధులు (నావలమిద ఎక్కి నీళ్లలోనుంచి యుద్ధం చేసేవాళ్లు), 
స్థలయోధులు (చదునైన నేలమీద యుద్ధం చేసేవాళ్లు)- వీళ్లలో నిమ్నయోధులనుండి 
భూమిలాభం శ్రేయస్కరం. ఎందువల్ల ననగా- నిమయోధులు కొన్ని ప్రదేశాలలోను 
కొన్ని కాలాలలోను మాత్రమే యుద్ధం చేయగలరు. స్థలయోధులైతే అన్ని ప్రదేశాలలోను, 
అన్ని కాలాలలోనూ కూడ యుద్దం చేయగలరు. 


షాడ్గుణ్యమ్‌ - మిత్రాధనంధయః 611 


3. ఖనకయోధులు (భూమిలో సురంగాలు తవ్వుకొని వాటిలో ఉండి 
యుద్ధం చేసే వాళ్లు) ఆకాశయోధులు (బైట యుద్ధం చేసేవాళ్లు)- వీళ్లలో ఖనకులనుంచి 
భూమిలాభం శ్రేయస్కరం. ఎందువల్ల ననగా ఖనకులకు యుద్ధం చేయడానికి 
గోతులు, శస్రాలు-రెండు కావాలి. ఆకాశయోధులైతే శస్త్ర లుంటే చాలు, యుద్ధం 
చేస్తారు. 
శ్లో ఎవంవిధేభ్యః పృథివీం లభమానో౭ర్థశాస్త్రవిత్‌, 

సంహితేభ్యః పరేభ్యశ్చ విశేషమధిగచ్చృతి. 

ఇతి కొటలీయార్టళా స్తే షాడ్డుణ్యో నవ్రమాధికరణ దళమో౭ధ్యాయకి, 
మిత్రహిరణ్యభూమికర్మసంధౌ భూమిన్‌ంధిః, ఆదితో౭ష్టశతతమ.ః. 

వ్యా. రాజనీతిశాస్తంలో నైపుణ్యం గల రాజు పైన చెప్పిన వేరు వేరు విధాలు 
గల రాజులనుండి భూమిని సంపాదిస్తూ సంధి చేసుకొన్న రాజులకంటె, శత్రువులకంటె 
కూడ వైశిష్ట్యం పాందుతాడు. 


“బాలానందిని” అను కౌట లీయార్టశాస్తాంద్రవ్యాఖ్యానంలో షాడ్గుఖ్యం అనే నప్రమాధికరణంలో 
మిత్ర పారణ్యభూమికర్మనంధులలో భూమినంధి అను దళమాధ్యాయం, ప్రారంభంనుంచి నూట 
ఎనిమిదవ అధ్యాయం సమాస్తం. 


అథ ఎకాదశో ఒధ్యాయః 


షోడశశతతమం ప్రకరణమ్‌ - మిత్రహిరణ్యభూమికర్మసంధయః 
తత్ర అనవసితసంధిః 


మూ. 1. “త్వం చాహం చ శూన్యం నివేశయావహే” ఇత్యనవసిత 
సంధిః. 
2. తయోర్యః ప్రత్యుపస్టితార్థః యథోక్తగుణాం భూమిం నివేశయతి 
సో౭తిసంధత్తే. 
3. తత్రాపి స్థలమ్‌ బెదకం వేతి- మహతః స్థలాదల్పమౌదకం 
శ్రేయః, సాతత్యాదవస్థితత్వాచ్చ ఫలానామ్‌, 


612 కౌటిలీయమ్‌ అర్ధశాన్తమ్‌ 


4. స్థలయోరపి ప్రభూతపూర్వాపరసస్యమ్‌, అల్సవర్షపాకమ్‌, 
అసక్తారమృం శ్రేయః. బెదకయోరపి ధాన్యవాపమ్‌ అధాన్యవాపాచ్చేయః, 
తయోరల్పబహుత్వే ధాన్యకాన్తాదల్పాన్మహదధాన్యకాన్తం శ్రేయః. 
మహత్యవకాశే హి స్థాల్యాశ్చ అనూప్యాశ్చ జెషధయః భవన్తి. దుర్గాదీని చ 
కర్మాణ్‌ ప్రాభూత్యేన (క్రియనె. కృత్రిమా హి భూమిగుణాః:. 

వ్యా. 1. “నువ్వూ నేనూ కలిసి జనశూన్యంగా ఉన్న భూమిమీద 
గ్రామజనపదాదులు నెలకొల్పుదాం అని చేసుకొన్న సంధి అనవసితసంధి. 

2. అలా సంధి చేసికొన్నవాళ్లలో ఎవడు అవసరం వచ్చినప్పుడు (కాంగ్లే) 
దగ్గరనే అన్ని సామగ్రులు ఉన్నవాడై (గ.శా.) వెనుక జనపదనివేశంలో చెప్పిన గుణా 
లన్నీ ఉన్న భూమిమీద జనపదాదులను నెలకొల్పుతాడో అతడు అధికలాభవంతుడు. 

3. జనపదనివేశానికి ఉపయోగించే భూమిలో కూడ మెట్టభూమి 
(వర్షాధారభూమి) మంచిదా జెదకమైన (సమృద్దిగా ఉదకం ఉన్న) భూమి మంచిదా 
అన్నప్పుడు విశాలమైన స్థలంకంటె అల్పప్రమాణం గల జెదకమే మంచిది. ఎందువల్ల 
ననగా- బెదకభూమిలో పంటలు నిరంతరాయంగా, నిశ్చితంగా ఉంటాయి. 

4. మెట్టభూములలో కూడ తొలి పంట మలి పంట (శరద్‌ గ్రీష్మాలలో) 
సమృద్ధంగా ఉండేది, వర్షం తక్కువ ఉన్నా ఫలించేది, కృష్యాదులకు రాళ్లు, ఎగుడు 
దిగుళ్లు వంటి అడ్డు లేవీ లేనిది అయిన స్థలం మంచిది. 

5. జౌదకభూములలో కూడ ధాన్యం పండనిదానికంటె ధాన్యం పండేది 
మంచిది. ఈ భూములలోనే అధికమైన భూమి మంచిదా అల్పమైన భూమి మంచిదా 
అన్నప్పుడు ధాన్యం పండించడానికి వీలైన అల్పభూమికంటె, ధాన్యం పండించడానికి 
ఎక్కువగా వీలులేని అధికప్రమాణమైన భూమియే మంచిది. ఎందువల్ల ననగా భూమి 
విశాలంగా ఉంటే మెట్టలమీద పెరిగే చెట్లు, మొక్కలు, నీళ్లల్లో పెరిగేఏ కూడ 
ఉంటాయి. అలాంటి విశాలప్రదేశంలో దుర్గాదినిర్మాణం కూడ అత్యధికం చేయవచ్చు. 
మానవుని ప్రయత్నాన్ని పట్టి కదా భూమి గుణవంతం అవుతుంది? 

మూ. 1. ఖనిధాన్యభోగయోః ఖనిభోగః కోశకరః. ధాన్యభోగః కోశ 
కోష్టాగారకరః. ధాన్యమూలా హి దుర్గాదీనాం కర్మణామారమాః, మహావిషయ 
విక్రయో వా ఖనిభోగః శ్రేయాన్‌. 


పాడ్డుఖ్యమ్‌ - మిత్రాధిసంధయః 613 


2. “ద్రవ్యహస్తివనభోగయోః ద్రవ్యవనభోగః సర్వకర్మణాం యోనిః 
ప్రభూతనిధానక్షమశ్ళ. విపరీతో హస్తివనభోగః' ఇత్యాచార్యాః, 


3. నేతి కౌటల్యః. శక్యం ద్రవ్యవనమనేకమనేకస్యాం భూమౌ 
వాపయితుం, న హస్తివనమ్‌: హస్తిప్రధానో హి పరానీకవధః ఇతి. 

వ్యా. 1. ఖనిభోగధాన్యభోగాలలో, అనగా- గనులవల్తా, ధాన్యంవల్తా కలిగే 
లాభాలలో, ఖనిభోగంవల్ల కోశం మాత్రమే వృద్ది పొందుతుంది. ధాన్యంవల్ల కోశమూ, 
కోష్టాగారమూ (గోడౌన్‌) కూడ వృద్ది చెందుతాయి. దుర్గాదికర్మలను చేపట్టా లంటే 
ధాన్యమే మూలం (ప్రధానకారణం) కదా? అయితే ఖనిజాలు ఎక్కువ ఉండి అవి 
ఎక్కువగా అమ్ముడు పోతూన్నప్పుడు ఖనిభోగమే మంచిది. 


2. “దవ్యవన (ఆ యా వస్తువులు లభించే వనాలు) హస్తివన (ఏనుగులు 
లభించే వనాలు) భోగాలలో ద్రవ్యవనభోగమే మంచిది. అది సమస్తకర్మలకు మూల 
కారణం. అత్యధికంగా నిధులను ఎర్పరచుకొనవచ్చును. హస్తివనభోగం ఇందుకు 
విపరీతం” అని పూర్వాచార్యు లన్నారు. 

3. ఇది యుక్తం కాదంటాడు కౌటల్యుడు- అనేకభూములలో అనేకవిధాలైన 
ద్రవ్యవనాలను పెంచవచ్చును. హస్తివనాన్ని అలా పెంచడం కుదరదు. శత్రు సైన్యాన్ని 
సంహరించాలంటే ఏనుగులు చాల అవసర మైనవి కదా? 

మూ. 1. వారిస్థలపథభోగయోః అనిత్యో వారిపథభోగః , నిత్యః 
స్థలపథభోగః ఇతి. 

2. భిన్నమనుష్యా శ్రేణీమనుష్యా వా భూమిరితి-భిన్నమనుష్యా 
శ్రేయసీ. భిన్నమనుష్యా భోగ్యా భవతి, అనుపజాప్యా చాన్యేషామ్‌, అనాపత్సహా 
తు. విపరీతా శ్రేణీమనుష్యా, కోపే మహాదోషా. 

3. తస్యాం చాతుర్వర్థ్యాభినివేశే సర్వభోగస హత్వాదవరవర్ద్ణప్రాయా 
శ్రేయసీ. బాహుల్యాత్‌ ధ్రువత్వాచ్చ కృష్యాః కర్షణవతీ. కృష్యాశ్చాన్యేషాం 
చారమ్బాణాం ప్రయోజకత్వాత్‌ గోరక్షకవతీ. పణ్యనిచయర్జానుగ్రహాత్‌ 
ఆఢ్యవణిగ్వతీ. 


614 కౌటిలీయమ్‌ అర్ధశాస్తమ్‌ 


వ్యా. 1. జలమార్గభోగ- స్థలమార్గభోగాలలో జల మార్గభోగం అనిత్యం (ఎల్లప్పుడు 
ఉండేది కాదు). స్థలమార్గభోగం నిత్యం. 


2. భిన్నమనుష్య అయిన (ఒకరితో ఒకరు కలవని మనుష్యు లున్న) భూమి 
మంచిదా, శ్రేణీమనుష్యులు (కొన్ని గణాలు గుంపులు) గా కలిసి ఉండే మనుష్యులు 
ఉన్న భూమి మంచిదా అన్నప్పుడు- భిన్నమనుష్యఖభూమియే మంచిది. 
భిన్నమనుష్యభూమిని శ్రమపడకుండా పాలిస్తూ అనుభవించవచ్చు. దానిలో శత్రువులు 
కలతలు సృష్టించజాలరు. కాని అలాంటి భూమి ఆపదలు ఎవైనా వస్తే తట్టుకొనజాలదు. 
శ్రేణీమనుష్యభూమి ఇందుకు విపరీతం, కోపం (తిరుగుబాటు) వస్తే మహాదోషహేతువు, 
ఆ తిరుగుబాటును అణచడం కష్టం అని అర్థం. 

3. ఆ భూమిలో నాలుగు వర్ణాలవాళ్లనీ నివేశింపచేసినప్పుడు ఎక్కువగా 
క్రింది వర్ణాలవాళ్లు ఉన్న భూమి మంచిది; అలాంటి ప్రదేశంలో అన్ని విధాలైన భోగాలు 
సమకూర్చుకొనవచ్చును. కర్షకులు అధికసంఖ్యలో ఉంటే కృషి (వ్యవసాయం) నిశ్చితంగా 
అధికంగా జరుగుతుంది. పశుపాలకు లుంటే వ్యవసాయం ఇతరమైన పనులూ కూడ 
నిరాఘాటంగా జరుగుతాయి. ధనికులైన వర్తకులు అధికంగా ఉంటే పణ్యవస్తువులు 


అధికంగా లభిస్తాయి; కావలసిన వాళ్లకి బుణాలు దొరుకుతాయి. 

మూ. 1. భూమిగుణానామపాగ్రయః శ్రేయాన్‌. 

2. దుర్గాపాశ్రయా పురుషాపాశ్రయా వా భూమిరితి - పురుషాపాశ్రయా 
శ్రేయసీ. పురుషవద్ధి రాజ్యమ్‌. అపురుషా గౌః వస్థ్యవ కిం దుహీత? 

3. మహాక్షయవ్యయనివేశాం తు భూమిమవాప్పుకామః పూర్వమేవ 
క్రేతారం పణేత. దుర్చలమ్‌ అరాజబీజినం, నిరుత్సాహమ్‌, అన్యాయవృత్తిం, 
వ్యసనినం, దైవప్రమాణం, యత్కించనకారిణం వా. 

4. మహాక్షయవ్యయనివేశాయాం హి భూమౌ దుర్చలో, రాజబీజీ, 
నివిష్టః సగన్ఫాభిః ప్రకృతిభిః సహ క్షయవ్యయే నావసీదతి. 

5. బలవాన్‌ అరాజబీజీ క్షయవ్యయభయాత్‌ అసగన్ఫాభిః ప్రకృతిభిః 
త్యజ్యతే. 


వ్యా. 1. భూమికి ఉన్న సద్గుణాలలో ఆశ్రయంగా ఉండడం అనేది గొప్ప 
గుణం. 


షాడ్తుణ్యమ్‌ - మిత్రాధినంధయః 615 


2. దుర్గాపాశ్రయభూమి (దుర్గం ద్వారా ఆశ్రయం ఇచ్చే భూమి) మంచిదా 
పురుషాపాశ్రయ మైనది మంచిదా అన్నప్పుడు- పురుషాపాశ్రయ (పురుషుల ద్వారా 
ఆశ్రయం, రక్షణ ఇచ్చేది) మంచిది. పురుషు లుంటేనే కదా రాజ్యం అవుతుంది? 
పురుషులు లేని భూమి గొడ్డుదైన ఆవు వలె, పిదికితే ఎమి ఇస్తుంది? 

3. నివేశింపచేయడంలో (గ్రామాదులను నెలకొల్పడంలో) ఎక్కువ నష్టంతోను 
వ్యయంతోను కూడిన భూమిని పొంద దలచినవాడు, ముందుగానే-దుర్చలుడు లేదా 
రాజవంశానికి చెందనివాడు, ఉత్సాహరహితుడు, తనదంటూ ఒక పక్షం లేనివాడు లేదా 
అన్యాయంగా ప్రవర్తించేవాడు లేదా దుర్వ్యసనా లున్నవాడు, లేదా దైవంమీదనే 
ఆధారపడినవాడు, లేదా తోచి నట్లు చేసేవాడు అయిన క్రేతతో (కొనేవానితో) బేరం చేసి 
ఉంచుకోవాలి. 

4. రాజబీజానికి వుట్టినవాడే అయినా దుర్చలుడు నివేశానికి 
పెద్దక్షయవ్యయాలతో కూడిన భూమిలో ఆ క్షయవ్యయాలచేత తనతో సమానులైన 
ప్రకృతులతో కూడ నశిస్తాడు. 

5. రాజవంశానికి చెందని బలవంతుణ్ణి ప్రకృతులు క్షయవ్యయాలకి భయపడి 
విడిచిపెట్టివేస్తారు. 

మూ. 1. నిరుత్సాహస్తు దజ్బవానపి దణ్బస్యాప్రణేతా సదణణః క్షయవ్య 
యేనావభజ్యతే. 

2. కోశవానప్యపక్షః క్ష్రయవ్యయానుగ్రహహినత్వాన్న కుతశ్చిత్‌ ప్రాప్నోతి. 

3. అన్యాయవృత్తిః నివిష్టమపి ఉత్గాపయేత్‌; స కథమనిష్టం 
నివేశయేత్‌? 

4. తేన వ్యసనీ వ్యాఖ్యాతః. 

5. దైవప్రమాణః మానుషహీనః నిరారమృః విపన్నకర్మారమ్ఫో వా 
అవసీదతి. 

6. యత్కించనకారీ న కిజ్చిాదాసాదయతి. న చైషాం పాపష్థతమో 


భవతి. 
7.“యత్కిజ్చీదారభమాణో హి విజిగీషోః కదాచిచ్చిద్రమాసాదయేత్‌' 


ఇత్యాచార్యాః. 


616 కౌటిలీయమ్‌ అర్థళాన్తమ్‌ 


వ్యా. 1. దండం (సైన్యం) ఉన్నవాడైనా ఉత్సాహరహితుడు దండాన్ని సరియైన 
పద్ధతిలో వినియోగించకపోవడంవల్ల క్షయవ్యయాలచేత ఆ దండంతో సహో 
విఫలప్రయత్ను డౌతాడు. 

2. పక్షం (మిత్రులు) లేనివాడు కోశం ఉన్నా కూడ క్షయవ్యయాలు కలిగి 
నప్పుడు వాటిని సరితీసికొనే శక్తి లేకపోవడంచేత ఎ విధంగానూ కూడ ఎవరినుండీ కూడ 
కార్యసిద్ధి పొందజాలడు. 

3. అన్యాయంగా ప్రవర్తించేవాడు అంతకు పూర్వమే నివిష్టమైన (నెలకొల్పబడిన) 
గ్రామనగరాదికాన్ని కూడ లేవగొట్టెస్తాడు. అలాంటివాడు నివిష్టం కానిదానిని ఎలా 
నివేశింప చేయగలడు? 

4. వినిచేత వ్యసనవంతుడు కూడ వ్యాఖ్యానింపబడి నట్లే. అనగా 
వ్యసనవంతుడు కూడ అన్యాయవృత్తి వంటి వాడే. 

5. దైవంమీదనే ఆధారపడినవాడు మనుష్యులు లేక, ఎ పనీ చేయక, లేదా 
ప్రారంభించిన పను లన్నీ చెడిపోయి నశిస్తాడు. 

6. అనాలోచితంగా ఇష్టం వచ్చి నట్లు ఏదో ఒక పని చేసేవాడు ఏమీ 
సాధించజాలడు. ఇతడు వీళ్లందరిలోకీ ఎక్కువ పాపిష్ణుడు. ఎందుకూ పనికిరానివాడు. 

7. “యత్కించనకారి ఒకప్పుడు విజిగీషువులో ఉన్న ఛిద్రాన్ని (లోపాన్ని) 
గుర్తించి బైటపెట్టె అవకాశం కూడ ఉంది” అని ఆచార్యు లన్నారు. 

మూ. 1. “యథా ఛిద్రం తథా వినాశమప్యాసాదయేత్‌” ఇతి కౌటల్యః. 

2. తేషామలాభే యథా పార్షిగ్రాహోపకగ్రహే వక్ష్యామస్తథా 
భూమిమవస్థాపయేత్‌. ఇత్యభిహితసంధిః. 

3. గుణవతీమాదేయాం వా భూమిం బలవతా క్రయేణ యాచితః 
సంధిమవస్మ్థాప్య దద్యాత్‌. ఇత్యనిభృతసంధి:. 

4. సమేన వా యాచితః కారణమవేక్ష్య దద్యాత్‌- “ప్రత్యాదేయా మే 
భూమిః వశ్యా వా, అనయా ప్రతిబద్ధః పరో మే వశ్యో భవిష్యతి, 
భూమివిక్రయాద్వా మిత్రహిరణ్యలాభః కార్యసామర్థ్యకరః మే భవిష్యతి" 
ఇతి. 

5. తేన హీనః క్రేతా వ్యాఖ్యాతః. 


షాడ్గుణ్యమ్‌ - మత్రాధనంధయః 617 


వ్యా. 1. విజిగీషువుయొక్క ఛిద్రాన్ని కనిపెట్టి నట్లు అతడు తానే 
నశించిపోవచ్చును కూడ అని అంటాడు కౌటల్యుడు. 

2. పైన చెప్పిన దుర్చలాదు లెవరూ దొరకనప్పుడు పార్‌ష్ణిగ్రాహోపగ్రహంలో 
చెప్ప నున్న విధంగా భూమిని నివేశింపచెయ్యాలి. ఇది అభిహితసంధి-అనగా గట్టిగా 
ఏర్పరచుకొన్న సంధి. 

3. బలవంతుడైన రాజు మంచి గుణా లున్న, తిరిగి తీసికొనడానికి వీలైన 
ఎదైన ఒక భూమి తన కమ్మమని కోరినప్పుడు “అవసరం వచ్చినప్పుడు నాకు సహాయం 
చెయ్యాలి” అని అతనితో సంధి చేసుకొని ఇవ్వాలి. ఇది అనిభృతసంధి అనగా 
రహస్యంగా కాని సంధి. (దుర్చలుని విషయంలో ప్రబలుడు సంధిని అతిక్రమించే 
అవకాశం ఎక్కువ ఉండడంచేత ఇది అవిశ్వస్తసంధి అని గ.శా.). 

4. సమబలుడైన రాజు ఇలాంటి భూమిని తనకు అమ్మవలసిందిగా కోరినప్పుడు 
“ఈ భూమిని కావలసి నప్పుడు నేను వెనుకకు తీసికొనవచ్చును; లేదా నా అధీనంలో 
ఉంటుంది; లేదా దీనితో కట్టబడి శత్రువు నా చెప్పుచేతలలో ఉంటాడు; లేదా ఈ 
భూమిని అమ్మగా కలిగిన మిత్రలాభం, ధనలాభం కూడ నా పనులను నిర్వహించే 
సామర్థ్యాన్ని పెంచేదిగా ఉంటుంది” అని కారణాలు జాగర్తగా పరిశీలించుకొని వానికి 
ఇవ్వాలి. 

5. దీనిని పట్టి తనకంటె తక్కువవాడు కొనడానికి వచ్చినప్పుడు ఎలా 
ప్రవర్తించాలో ఊహించుకొనాలి. 
శో, ఎవం మిత్రం హిరణ్యం చ సజనామజనాం చ గామ్‌, 


లభమానోఒతిసంధత్తే శాస్రవిత్‌ సామవాయికాన్‌. 


ఇతి కౌటిలీయార్థశాగ్రే షాడ్డుణ్యో నప్తమాధికరణే ఎకాదళో౭ ధ్యాయః 
మి(త్రహిరణ్యభూమికర్మనంధౌ అనవనితనంధిః, ఆదితః నవశతతమః. 


వ్యా. ఈ విధంగా నిత్యత్వ వశ్యత్వాదిగుణాలున్న మిత్రుణ్ణీ, ధనమునూ, 

జనులున్న భూమినీ, జనులు లేని భూమినీ పొంద గలిగిన అర్థశాస్రవేత్త సామవాయికులైన 
ఇతర రాజులకంటె ఆధిక్యంతో ఉంటాడు. 

“బాలానందిని” అను కౌటలీయార్థశాస్త్రాంధ్రవ్యాఖ్యానంలో షాడ్గుణ్యం అనే సప్తమాధికరణంలో, 


మిత్రహిరణ్యభూమిసంధులలో అనవసితసంధి అనే పదకొండవ అధ్యాయం, ప్రారంభంనుంచి 
నూటతొమ్మిదవ అధ్యాయం సమాప్తం. 


618 కౌటిలీయమ్‌ అర్ధశాన్రమ్‌ 
అథ ద్యాదశోధ్యాయః 


షోడశశతతమం ప్రకరణమ్‌ - మిత్రహిరణ్యభూమికర్మసంధిః, తత్ర 
కర్మసంధిః 


మూ. 1. “త్వం చాహం చ దుర్గం కారయావహే” ఇతి కర్మసంధిః. 

2. తయోర్యో దైవకృతమ్‌, వ అల్పవ్యయారమృం దుర్గం 
కారయతి సో౭తిసంధత్తే. 

3. తత్రాపి స్థలనదీపర్వతదుర్గాణాముత్తరోత్తరం శ్రేయః. 

4. సేతుబనయోరప్యాహార్యోదకాత్‌ సహోదకః శ్రేయాన్‌. సహాదకయో 
రపి ప్రభూతవాపస్థానః శ్రేయాన్‌. 


5. ద్రవ్యవనయోరపి యో మహత్‌ సారవద్దవ్యాటవీకం విషయాన్నే 
నదీమాతృకం ద్రవ్యవనం ఛేదయతి సోఒతిసంధత్తే. నదీమాతృకం హి 
స్వాజీవమ్‌ అపాశయళశ్చాపది భవతి. 

వ్యా. 1. “నువ్వూ నేనూ కూడ దుర్గనిర్మాణం చేయిద్దాం” అని చేసుకొన్న సంధి 
కర్మసంధి. 

2. అలా సంధి చేసుకొన్నవాళ్లలో ఎవడు -దైవంచేత నిర్మించబడినది అనగా 
సహజంగా పర్వతాదులు ఉన్నదీ, శత్రువులచేత ఎదిరింప శక్యం కానిది, అల్పమైన 
వ్యయంతో నిర్మించడానికి శక్యమూ అయిన దుర్గాన్ని నిర్మిస్తాడో అతడు అధికలాభం 
పాందినవా డవుతాడు. 

3. ఆ దుర్గాలలో కూడ - స్థలదుర్గ-నదీదుర్గ-పర్వతదుర్గాలలో ఉత్తరోత్తరం 
(వెనుకటి దానికంటె తరవాతిది) మంచిది. 

4. ఆహార్యోదకసేతుబంధం (వర్షకాలంలో ప్రయత్నపూర్వకంగా నీరు 
నిలవచేయవలసిన సేతుబంధం), సహోదకసేతుబంధం (సహజంగా ఉన్న నీరు 
నిలవచేసే సేతుబంధం)- వీటిలో సహోదకం మంచిది. రెండు సహోదకసేతుబంధాలలో 
కూడ పంట పండించ దగిన విశాలభూభాగం (ఆయకట్టు) ఉన్నది శ్రేష్ట మైనది. 

5. రెడు ద్రవ్యవనాలలో- ఎవడు శ్రేష్టమైన ద్రవ్యాలున్న అడవి కలది, తన 


షాడ్డుణ్యమ్‌ - మిత్రాధినంధయః: 619 


దేశం సరిహద్దులలో నదీమాతృకమూ (నదీజలసహాయంచేత పంటలు పండేది) 
అయిన ద్రవ్యవనాన్ని తన ఉపయోగంకోసం ఛేదింపచేస్తాడో అతడు అధికలాభం 
పొందినవా డవుతాడు. ఎందువల్ల ననగా నదీమాతృకం మీద ఆధారపడి సుఖంగా 
జీవించవచ్చును. ఆపత్కాలంలో దానిని ఆశయంగా కూడ చేసికొనవచ్చు. 

మూ. 1. హస్తివనయోరపి యో బహుశూరమృగం దుర్చలప్రతివేశమ్‌, 
అనన్హావక్షశివిషయాన్సే హస్తివనం బధ్నాతి సోఒతిసంధత్తే. 

2. తత్రాపి “బహుకుణాల్పశూరయోః అల్పశూరం గ్రేయః. శూరేషు 
హి యుద్ధమ్‌. అల్పాః శూరాః బహూన్‌ అశూరాన్‌ భళ్ఞున్తి. తే భగ్నాః స్వసైన్యా 
వఘాతినో భవన్తి” ఇత్యాచార్యాః. 

3. నేతి కౌటల్యః. కుణ్యా బహవః శ్రేయాంసః. స్కన్థవినియోగాదనేకం 
కర్మ కుర్వాణాః స్వేషామపాశ్రయా యుద్ధే; పరేషాం దుర్ధర్నా విభీషణాశ్చ. 
బహుషు హి కుభ్జషు వినయకర్మణా శక్యం శౌర్యమాధాతుమ్‌, న త్వేవాల్చేషు 
శూరేషు బహుత్వమితి. 

4. ఖన్యోరపి యః ప్రభూతసారామ్‌ అదుర్గమార్గామ్‌, అల్పవ్యయా 
రమ్ఫాం ఖనిం ఖానయతి సోఒతిసంధత్తే. 

వ్యా. 1. రెండు హస్తివనాలలో, ఎవడు శౌర్యం గల అధికసంఖ్యాకమైన 
ఏనుగులు గలదీ, ఇరుగుపారుగున దుర్చలులు ఉన్నదీ, శత్రువుకు అత్యధికమైన 
క్లేశం కలిగించేదీ అయిన హస్తివనాన్ని తన దేశపు సరిహద్దులో నెలకొల్చుతాడో అతడు 
అధికలాభం పాందినవా డవుతాడు. 

2. అందులో కూడ- “మందగొడిగా ఉండే చాలా ఎనుగులు ఉన్నదీ, శౌర్యం 
గల అల్పసంఖ్యాక మైన ఎనుగులు గలదీ అయిన హస్తివనాలలో అల్పశూరమైనది 
మంచిది. యుద్ధం-శౌర్యం గల ఏనుగుల మీదనే ఆధారపడి ఉంటుంది కదా? శౌర్యం 
గల అల్పసంఖ్యాకాలైన ఏనుగులు శౌర్యం లేని అధికసంఖ్యాకా లైన ఏనుగులను 
ఓడిస్తాయి. అలా ఓడించబడిన ఏనుగులు తమ సైన్యాన్నే తొక్కి నశింపచేస్తాయి" అని 
పూర్వాచార్యు లన్నారు. 

3. అది యుక్తం కాదు అంటాడు కౌటల్యుడు. మందగొడిగా ఉన్నా చాలా 
ఏనుగులు ఉండడం మంచిది. వాటిని సైన్యంలో వినియోగించుకుంటే ఎన్నో విధాలైన 
పనులు చేస్తూ యుద్ధంలో తమవాళ్లకి ఆశ్రయంగా (సంరక్షణ ఇచ్చేవిగా) ఉంటాయి. 


620 కొటిలీయమ్‌ అర్ధళాస్తమ్‌ 


శత్రువులకు ఎదిరింప శక్యం కానివిగాా భయంకరమైనవిగా ఉంటాయి. మందగొడిగా 
ఉన్న అధికసంఖ్యాలైన ఎనుగులకు కూడా వినయకర్మ (టైనింగ్‌) చేత శౌర్యం కలిగే 
టట్లు చేయవచ్చు. అయితే అల్పసంఖ్యలో ఉన్న శౌర్యం గల ఏనుగుల సంఖ్యను 
'పంచజాలం కదా? 

4. గనులలో కూడ అత్యధికమైన సారం గలదీ, వెళ్లడానికి కష్టం కాని మార్గం 
గలదీ, తక్కువ వ్యయంతో పని చేయడానికి వీలున్నదీ అయిన గనిని తవ్వించేవాడు 
అధికలాభం పాందుతాడు. 

మూ. 1. తత్రాపి మహాసారమ్‌ అల్బమ్‌, అల్పసారం వా ప్రభూతమ్‌ 
ఇతి- “మహాసారమల్సం శ్రేయః. వజ్రమణిముక్తాప్రవాల హేమరూప్యధాతుర్హి 
ప్రభూతమల్బసారమ్‌ అత్యర్థేణ గ్రసతే” ఇత్యాచార్యాః. 

2. నేతి కౌటల్యః. చిరాదల్పో మహాసారస్య క్రేతా విద్యతే. ప్రభూతః 
సాతత్యా దల్పసారస్య. 

3. ఎతేన వణికృథో వ్యాఖ్యాతః. 

4. తత్రాపి “వారిస్టలపథయోః వారిపథః శ్రేయాన్‌. అల్పవ్యయ 
వ్యాయామ: ప్రభూతపణ్యోదయశ్చ” ఇత్యాచార్యాః. 

5. నేతి కౌటల్యః; సంరుద్ధగతిరసార్వకాలికః ప్రకృష్టభయయోనిః 
నిప్రతికారశ్చ వారిపథః. విపరీతః స్థలపథః. 

వ్యా. 1. ఆ గనులలో కూడ గొప్ప సారం గల చిన్న గని మంచిదా, అల్చసారం 
గల పెద్ద గని మంచిదా అన్నప్పుడు- “చిన్నదైనా మహాసారమైన గని మంచిది. వజ్రాలు, 
మణులు, ముత్యాలు, పగడాలు, బంగారం, వెండి మొదలైన ధాతువు లున్న గని 
అల్పసార మైన పెద్ద గనిని, మూల్యాధిక్యంచేత మింగివేస్తుంది కదా?” అని ప్రాచీనాచార్యు 
లన్నారు. 

2. “అది యుక్తం కాదు; చాలా ఖరీదైన వస్తువును కొనే వాళ్లు చాలా తక్కువగా 
ఉంటారు. అలాంటివాళ్లు ఎనాడో కాని దొరకరు, అల్పసారం నిరంతరంగా లభిస్తుంది. 
గాన కొనే వాళ్లు చాలమంది ఉంటారు” అంటాడు కౌటల్యుడు. 

3. దీనిచేత వర్తకపు మార్గం కూడ వాఖ్యానించబడింది. అనగా గనులలోని 
వస్తువుల క్రయవిక్రయాలకోసం వర్తకపు మార్గాలను కూడ తదనుగుణంగా ఏర్పరచాలి. 


పాడ్డుణ్యమ్‌ - మిత్రాధినంధయః 621 


4. అందులో కూడ “జలమార్గ-స్థలమార్గాలలో జలమార్గమే మంచిది. దీనికి 
ఖర్చు, శ్రమ కూడ తక్కువగా ఉంటాయి; పణ్యాలు అత్యధికంగా సరఫరా చేయ 
వచ్చు” అని !ప్రాచినాచార్యు లన్నారు. 

5. “అది యుక్తం కాదు. జలమార్గానికి చాలా అడ్డంకులు ఉంటాయి. అన్ని 
కాలాలలోను ఇది ఉపయోగించదు.ఇది అనేకవిధాలైన భయాలకి కారణం. వీటికి 
సరియైన ప్రతిక్రియలు కూడ ఉండవు. స్థలమార్గం దీనికి విపరీతమైనది” అని 
కౌటల్యుడు అంటాడు. 

మూ. 1. వారిపథే తు కూలసంయానపథయోః కూలపథః పణ్యపట్టణ 
బాహుల్యాత్‌ శ్రేయాన్‌, నదీపథో వా సాతత్యాత్‌ విషహ్యాబాధత్వాచ్చ. 

2. స్థలపథే పి హైమవతః దక్షిణాపథాత్‌ శ్రేయాన్‌; హస్త్యశ్వగన్థదన్తా 
జినరూప్యసువర్ణపణ్యాః సారవత్తరాః ఇత్యాచార్యాః. 

3. నేతి కౌటల్యః. కమ్బలాజినాశ్వవణ్యవర్థాః శజ్ఞవడ్ర 
మణిముక్తాసువర్ణపణ్యాశ్చ ప్రభూతతరా దక్షిణాపథే. 

4. దక్షిణాపథేఒపి బహుఖనిః సారపణ్యః ప్రసిద్ధగతిః అల్పవ్యాయామో 
వా వణికృథః శ్రేయాన్‌. ప్రభూతవిషయో వా ఫల్గుపణ్యః. 

5. తేన పూర్వః పశ్చిమశ్చ వణిక్పథో వ్యాఖ్యాతః. 

వ్యా. 1. జలమార్గంలో కూడ కూలపథ (తీరాన్ని అనుసరించి వెళ్లే మార్గం) - 
సంయానపథాల (సముద్రమధ్యమార్గం)లో పణ్యాలు (అమ్మే వస్తువులు) పట్టణాలు 
(ఓడలరేవులు) అధికంగా తగులుతూండడంచేత కూలపథమే మంచిది. లేదా 
నదీమార్గమైనా మంచిదే. ఎందువల్ల ననగా దానిని నిరంతరం ఉపయోగించవచ్చును. 
ఆ మార్గంలో ఉండే ఆబాధలు (కష్టాలు) సహించడానికి శక్యమైనవిగా ఉంటాయి. 

2. స్థలపథంలో కూడ- “దక్షిణదేశంలోని మార్గంకంటె ఉత్తరదేశంలోని 
మార్గం మంచిది. ఎందువల్ల ననగా ఈ ప్రాంతంలో చాల సారం గల ఏనుగులు, 
గుజ్టాలు, సుగంధద్రవ్యాలు, దంతాలు, చర్మలు, వెండి, బంగారమూ అనే పణ్యాల 
వర్తకం జరుగుతుంది”. అని పూర్వాచార్యు లన్నారు. 

3. అది సరి కాదంటాడు కౌటల్యుడు, ఎందువల్ల ననగా దక్షిణదేశంలో 
కంబళ్లు, చర్మలు, గుజ్ఞాలు అనే పణ్యాలు మినహాయించి శంఖాలు, వజ్రాలు, 
మణులు, ముత్యాలు, బంగారం అనే పణ్యాలు అధికంగా ఉంటాయి. 


622 కౌటిలీయమ్‌ అర్థళాన్తమ్‌ 


4. దక్షిణాపథంలో (దక్షిణదేశంలో) కూడ" అనేకమైన గనులు, శ్రేష్టమైన 
పణ్యవస్తువులూ ఉన్న రాకపోకలలో అపాయాలు లేని, అల్పమైన పరిశ్రమ గల 
వణికృథం (వర్తకమార్గం) మంచిది లేదా అంతగా సారం లేని పణ్యాలు కలదైనా 
కొనేవాళ్లు అధికసంఖ్యలో ఉండే మార్గం మంచిది. 

5. తూర్పుదేశాలలోని మార్గాల విషయంలోను, పశ్చిమదేశాల మార్గాలలోను 
లాభాలాభాలను ఈ విధంగానే చూచుకోవాలి. 

మూ. 1. తత్రాపి చక్రపాదపథయోః చక్రపథః విపులారమృత్వాత్‌ 
శ్రేయాన్‌. దేశకాలసంభావనో వా ఖరోష్టపథః. 

2. ఆభ్యామంసపథో వ్యాఖ్యాతః. 

3. శ్లో. పరకర్మోదయో నేతుః క్షయో వృద్ధిర్విపర్యయే, 

బై తుల్యే కర్మపథే స్థానం జ్ఞేయం స్వం విజిగీషుణా. 

వ్యా. 1. వణికృథంలో కూడ చక్రపథ(బండ్లదారి) పాదపథా (కాలిదారి)లలో 
విపులారంభం (ఎక్కువప్రమాణంలో సరుకు తీసికొని వెళ్లే వీలుండడం) చేత చక్రపథం 
మంచిది. వెళ్లవలసిన దేశం దూరంగా ఉండడం, కాలం-వీటిని పట్టి గాడిదల దారి, 
ఒంటెల దారి కూడ మంచిదే. 

2. ఈ ఖరపథ-ఉష్టపథౌలచేత అంసపథం (మనుష్యులు సామాను 
బుజాలమీద పెట్టుకొని లేదా కావళ్లలో వేసికొని తీసికొని వెళ్లే మార్గం) వ్యాఖ్యానించబడింది. 
అనగా దేశకాలానుసారం అంసపథం కూడా ఎర్పరచుకొనవలె నని అర్థం. 

3. శత్రువుయొక్క కర్మలలో అభివృద్ధి ఉన్నట్లయితే అది నాయకుని 
(విజిగీషువుయొక్క) నాశనమే. అందుకు విపరీతం అయితే అనగా పరుని కర్మలు 
అభివృద్ధిలో లేకపోతే అది తన (విజిగీషువుయొక్క) వృద్ధి. శత్రువుయొక్క కర్మమార్గమూ, 
తన కర్మమార్గమూ తుల్యంగా ఉంటే అది తనకు స్థిరత్వమే అని విజిగీషువు 
తెలుసుకోవాలి. 
నో, అల్బాగమాతివ్యయతా క్షయో వృద్ధిర్విపర్యయే, 

సమాయవ్యయతా స్థానం కర్మసు జ్ఞేయమాత్మనః. 

వ్యా. పనులు చేపట్టినప్పుడు రాబడి తక్కువగా ఉండి ఖర్చు ఎక్కువగా 
ఉన్నట్టయితే అది క్షయం. అందుకు విపరీతంగా రాబడి ఎక్కువై వ్యయం తక్కువగా 


షాడ్గుణ్యమ్‌ - పార్‌ష్టిగ్రాహాచిన్తా 523 


ఉంటే అది వృద్ది. ఆయవ్యయాలు రెండూ సమంగా ఉండడం తనకు స్థానం అనగా 
నిలకడగా ఉండడం అని తెలుసుకోవాలి. 


శ్లో. తస్మాదల్పవ్యయారమృం దుర్గాదిషు మహోదయము, 
కర్మ లబ్ధ్వా విశిష్టః స్యాదిత్యుకాః కర్మసంధయః. 
ఇతి కౌొటలీయార్ధశాస్తే షాడ్గుణ్యే నప్తమాధికరణే ద్వాదళో౭ధ్యాయః 
మిత్రహిరణ్యభూమికర్మనంధౌ కర్మసంధిఇ ఆదితో దళశతతమః. 
వ్యా. అందువల్ల విజిగీషువు దుర్గసేత్వాదుల నిర్మాణంలో అల్బమైన వ్యయంతో 
కూడిన ప్రారంభం గల, గొప్ప సత్ఫలితం గల కర్మను పొంది (చేబట్టి) ఇతరరాజుల కంటె 
వైశిష్ట్యాన్ని సంపాదించాలి. ఈ విధంగా కర్మసంధులు చెప్పబడ్డాయి. 


“బాలానందిని” అను కౌటలీయార్థశాస్తాంధ్రవ్యాఖ్యానంలో షాడ్గుణ్యం అనే నవ్హ్తమాధికరణంలో, 
మిత్రహిరణ్యభూమికర్మనంధులలో కర్మనంధి అను వన్సైండవ అధ్యాయం, ప్రారంభంనుంచి 
నూటవదవ అధ్యాయం నమాప్రం. 


అథ త్రయోదశో ౭ధ్యాయః. 


సప్తదశశతతమం ప్రకరణమ్‌ - పార్‌ష్టిగ్రాహచిన్హా 


మూ. 1. సంహత్యారివిజిగీష్వోః అమిత్రయోః పరాభియోగినోః పార్‌ష్ణిం 
గృహ్హతోః యః శక్తిసంపన్నస్య పార్‌ష్టెం గృహ్టాతి సోఒతిసంధత్తే. శక్తిసంపన్నోహి 
అమిత్రముచ్చిద్య పార్‌స్టైగ్రాహముచ్చిన్హ్యాత్‌; న హీనశక్తిః అలబ్ధ్బలాభః ఇతి. 

2. శక్తిసామ్యే యో విపులారమృస్య పార్‌ష్టెం గృహ్జాతి సోఒతిసంధత్తే. 
విపులారమ్మో హ్యమిత్రముచ్చిద్య పార్‌ష్టిగ్రాహముచ్చిన్వ్యాత్‌ నాల్పారమృః 
సక్తచ(రక్ర ఇతి. 

3. ఆరమృసామ్యే యః సర్వసందోహేన ప్రయాతస్య పార్‌ష్టిం 
గృహ్లాతి సోఒతిసంధత్తే. శూన్యమూలో హ్యస్య సుకరో భవతి, నైకదేశబల 
ప్రయాతః కృత పార్‌ష్టిప్రతివిధాన ఇతి. 


624 'కౌటిలీయమ్‌ అర్థశాస్తమ్‌ 


వ్యా. 1. (ఒక రాజు ఒక శత్రువుపై యుద్దానికి వెళ్లినప్పుడు వెనుకనుండి వచ్చి 
వాని రాజ్యం ఆక్రమించే మరొక శత్రువు పార్‌ష్టిగ్రాహుడు). తమ (ఇద్దరు పార్‌ష్టిగ్రాహుల) 
శత్రువులైన: ఒక శత్రువు విజిగీషువు వాళ్ల శత్రువులమీదికి దాడి చేయడానికి వెల్లినప్పుడు, 
కలిసి వాళ్ల వెనుక భాగాన్ని ఆక్రమించే ఇద్దరు పార్‌ష్ణిగ్రాహులలో ఎవడు శక్తిసంపన్ను 
డైనవాని పృష్టభాగాన్ని ఆక్రమిస్తాడో అతడు అధికలాభం పొందుతాడు. ఎందువల్ల 
ననగా శక్తిసంపన్నుడు తన శత్రువును నశింపచేసిన తరవాత తిరిగి వచ్చి పార్‌స్టైగ్రాహుణ్జి 
నశింపచేయవచ్చును. ఎ లాభమూ పొందజాలని హీనశక్తి మంతుడు అట్లు చేయజాలడు. 

2. ఇద్దరి శక్తీ సమంగానే ఉన్నప్పుడు ఎవడు విపులారంభుని (సైన్యం, 
ఆహారం మొదలైనవి అన్నీ సమకూర్చుకొని యుద్దానికి వెళ్లేవాని) వెనుకభాగాన్ని 
ఆక్రమిస్తాడో అతడు అధికలాభం పొందుతాడు. ఎందువల్ల ననగా విపులారంభుడు 
శత్రువును నిర్మూలించి తరవాత పార్‌స్టైగ్రాహుణ్జి ఉన్మూలించవచ్చును. సక్తచక్రుడైన 
(మరో పనిలో లగ్నమైన ఉన్న సైన్యం గల) హీనశక్తిమంతుడు అలా చేయజాలడు. 

3. ఇద్దరూ ఒకే విధమైన ఏర్పాట్లు చేసుకొని యుద్దానికి వెళ్లి నప్పుడు ఏ 
పార్‌ష్టిగ్రాహకుడు మొత్తం సైన్యాదు లన్నింటినీ తీసికొని వెల్లినవాని వెనుక భాగాన్ని 
ఆక్రమిస్తాడో అతడు అధికలాభం పొందుతాడు. ఎందువల్ల ననగా మూలస్థానం 
శూన్యంగా ఉన్న అనగా, మూలస్థానంలో సరియైన రక్షణం ఏర్పరచుకొనకుండా 
యుద్దానికి వెల్లినవానిని వెనుకనుండి అనాయాసంగా పీడించవచ్చును గాని వెనక తగిన 
రక్షణలు కల్పించి కొంత సైన్యంతో యుద్ధయాత్రకు వెళ్లినవానిని వెనుకనుండి పీడించడం 
కష్టం. 

మూ. 1. బలోపాదానసామ్యే యశ్చలామిత్రం ప్రయాతస్య పార్‌ష్టిం 
గృహ్హాతి సోఒతిసంధత్తే. చలామిత్రం ప్రయాతో హి సుఖేనావాప్తసిద్దిః 
పార్‌ష్టిగ్రాహముచ్చిన్న్యాత్‌, న స్థితామిత్రం ప్రయాతః. అసౌ హి దుర్గప్రతిహతః 
పార్‌ష్టిగ్రాహే చ ప్రతినివృత్తః స్థితేన అమిత్రేణ అవగృహ్యతే, 

2. తేన పూర్వే వ్యాఖ్యాతాః. 

వ్యా. 1. సైన్యాన్ని తీసికొనివెళ్లడం సమంగానే ఉన్నప్పుడు, అనగా ఇద్దరూ 
సైన్యాన్ని సమంగానే తీసికొని వెల్లినప్పుడు, ఏ పార్‌ష్టిగ్రాహుడు చలామిత్రుని మీదికి 
(కోటలో లేని శత్రువుమీదికి) యుద్దానికి వెళ్లినవాని వెనుకభాగాన్ని ఆక్రమిస్తాడో అతడు 
అధికలాభం పొందుతాడు. ఎందువల్ల ననగా చలామిత్రునిమీదికి యుద్దానికి వెల్లినవాడు 


పాడ్గుణ్యమ్‌ - పార్‌ష్లిగ్రాహచిన్రా 625 


అనాయాసంగా కార్యసిద్ధి పాంది పార్‌వ్షిగాహుణి ఉన్మూలించవచ్చును. (అలా అతడు 
తిరిగి వచ్చే లోగా వానిని వెనుకనుండి ఆక్రమించాలి అని భావం). అయితే స్థితామిత్రుని 
మీదికి (కోటలో ఉన్న శత్రువుమీదికి)ి యుద్దానికి వెళ్లినవాడు అలా చేయజాలడు. 
ఎందువల్ల ననగా ఇతడు దుర్గంచేత ఎదురుదెబ్బ తిని, పార్‌ష్టిగ్రాహుని మీదికి తిరిగి 
వచ్చినప్పుడు స్థితామిత్రుడు ఆతనిని నిగ్రహిస్తాడు. 

2. దీనిచేత వెనుక చెప్పబడిన హీనశక్తిపార్‌ష్టిగ్రాహి, అల్పారంభపార్‌ష్టెగ్రాహి, 
ఏకదేశబలప్రయాతపార్‌ష్టైగ్రాహి కూడ వ్యాఖ్యానింపబడినల్లె. అనగా వాళ్ల పార్‌స్టైగ్రహణం 
కూడ అనవసరం అని అర్థం. (పై రెండు పేరాల అర్థం అస్పష్టంగా ఉంది). 

మూ. 1. శత్రుసామ్యే యః ధార్మికాభియోగినః పార్‌ష్టిం గృహ్ణాతి 
సోఒతిసంధత్తే. ధార్మికాభియోగీ హి స్వేషాం చ ద్వేష్యో భవతి, అధార్మికాభి 
యోగీ సంపియః. 

2. తేన మూలహరతాదాత్వికకదర్యాభియోగినాం పార్‌ష్టిగ్రహణం 
వ్యాఖ్యాతమ్‌. 

3. మిత్రాభియోగినోః పార్‌ష్ట్రిగ్రహణే త ఎవ హేతవః. 

4. మిత్రమమిత్రం చాభియుళ్టానయోః యః మిత్రాభియోగినః 
పార్‌ష్టిం గృహాతి, సోఒతిసంధత్తే, మిత్రాభియోగీ హి సుఖేనావాప్తసిద్ధిః 
పార్‌ష్టిగ్రాహముచ్చిన్ద్యాత్‌. సుకరో హి మి(త్రేణ సంధిః నామిత్రేణేతి. 

వ్యా. 1. ఇద్దరూ సమంగానే శత్రువు లైనప్పుడు ఎవడు ధార్మికుడైన శత్రువు 
మీదికి యుద్దానికి వెళ్లినవానిని వెనుకనుండి పీడిస్తాడో అతడు అధికలాభం పొందుతాడు. 
ఎందువల్ల ననగా ధార్మికుని మీదికి యుద్దానికి వెళ్లినవానిని తనవాళ్లు కూడా ద్వేషిస్తారు. 
అధార్మికునిమీదికి యుద్దానికి వెళ్లినవాడు తనవాళ్లకు ప్రియుడౌతాడు. 

2. ఈ చెప్పినదానిచేత మూలహరుని మీదికి (తాతతండడ్రులనుంచి వచ్చిన 
ధనం దుర్వ్య్యయం చేసేవాని మీదికి), తాదాత్వికుని మీదికి (కేవలం వర్తమానం మీద 
మాత్రమే టబ్రతిక్సేవాని మీదికి) లోభిమీదికీ యుద్దానికి వెల్లినవాని వెనుకనుండి 
ఆక్రమించడం కూడ వివరించబడినట్లే, అనగా ఈ మూడు విధాల రాజులు తమ 
జనులకు ద్వేషపాత్రు లవడంచేత అలాంటి రాజులమీదికి యుద్దానికి వెళ్లవాని 
పార్‌ష్టిగ్రహణం మంచిది కాదు అని అర్థం. 


626 కౌటిలీయమ్‌ అర్థశాస్తమ్‌ 


3. మిత్రులమీదికి వెళ్లేవానిని వెనుకనుండి ఆక్రమించడానికి కూడ పైన 
చెప్పినవే హేతువులు. 

4. ఒకడు మిత్రుణ్హి మరొకడు అమిత్రుణ్ణీ యుద్ధంలో ఎదిరించే టప్పుడు 
ఎవడు మిత్రాభియోగిని వెనుకనుండి ఆక్రమిస్తాడో ఆ పార్‌ష్టిగ్రాహుడు ఎక్కువ లాభం 
పొందుతాడు. ఎందువల్ల ననగా మిత్రుని పైకి యుద్దానికి వెళ్లినవాడు అనాయాసంగా 
కార్యసిద్ధి పాంది పార్‌ష్టిగ్రాహుణ్ణి నిర్మూలించవచ్చును. మిత్రునితో సంధి చేసుకొనడం 
సులభం కొని అమిత్రునితో సంధిచేసుకొనడం అంత సులభం కాదు కదా? 

మూ. 1. మిత్రమ్‌ అమిత్రమ్‌ చ ఉద్ధరతోః యః అమిత్రోద్దారిణః 
పార్‌స్టెం గృహాతి సోఒతిసంధత్తే. వృద్ధమిత్రో హ్యమిత్రోద్దారీ పార్‌ష్టిగ్రాహ 
ముచ్చిన్ట్యాత్‌, నేతరః స్వపక్షోపఘాతీ. 

2. తయోరలబ్బలాభాపగమనే యస్య అమిత్రః మహతో లాభాత్‌ 
వియుక్తః క్షయవ్యయాధికో వా స పార్‌ష్టైగ్రాహో ఒతి సంధత్తే, లబ్బలాభాపగమనే 
యస్యామిత్రో లాభేన శక్త్యా హీనః స పార్‌ష్టిగ్రాహో ఒతిసంధత్తే. యస్య వా 
యాతవ్యః శత్రోర్విగ్రహాపహారసమర్థః స్యాత్‌. 

3. పార్‌ష్టిగ్రాహయోరపి యః శక్యారమృబలోపాదానాదధికః స్థితశత్రుః 
పార్య్వస్థాయీ వా సో౭ఒతిసంధత్తే. పార్వస్థాయా హి యాతవ్యాభిసారో మూల 
బాధకశ్చ భవతి. మూలబాధక ఎవ పశ్చాత్‌ స్థాయీ. 

వ్యా. 1. ఒక రాజు తన మిత్రుణ్ణి నిర్మూలిస్తున్నప్పుడు మరొకడు శత్రువును 
నిర్మూలిస్తున్నప్పుడు వాళ్లిద్దరిలో శత్రువును నిర్మూలించేవాని వెనుకనుండి ఆక్రమణం 
చేసేవాడు అధికలాభం పొందుతాడు. ఎందువల్ల ననగా అమిత్రోద్దారి మిత్రులు 
పెరగడంచేత పార్‌ష్టిగ్రాహుణ్బి ఉన్మూలించవచ్చును. అంతే కాని తన పక్షాన్నే 
నశింపచేసుకొంటూన్న మిత్రోద్దారకుడు (మిత్రుణ్ణి ఉన్మూలించేవాడు) అలా చేయజాలడు. 

2. మిత్రామిత్రవినాశకులు ఏ లాభమూ లేకుండా తిరిగి వచ్చినప్పుడు ఎ 
పార్‌ష్టిగ్రాహుని అమిత్రుడు అత్యధికమైన లాభాన్ని కోల్పోయాడో, అధికంగా 
క్షయవ్యయాలకు లోనైనాడో, ఆ పార్‌ష్టిగ్రాహుడు ఎక్కువలాభం పొందినవా డవుతాడు. 
ఎ పార్‌ష్టిగ్రాహుని. అమిత్రుడు తనకు దొరికిన లాభం పోయి లాభమూ శక్తీ కూడ 
లేకుండా ఉంటాడో ఆ పార్‌ష్టైగ్రాహుడు అధికలాభం పొందుతాడు. ఏ పార్‌ష్టిగ్రాహకుని 


వొడ్డుణ్యమ్‌ - వార్‌ష్టిగ్రాహచిన్తా 627 
యాతవ్యుడు (శత్రువు) శత్రువునకు (విజగీషువునకు) విరోధం ద్వారా అపకారం 
చేయడానికి సమర్భ్ధుడో ఆ పార్‌ష్టైగ్రాహుడు కూడ అధికలాభం పొందుతాడు. 

3. ఇతరగుణా లన్నీ సమంగా ఉన్న ఇద్దరుపార్‌ష్టిగ్రాహులలో ఎవడు వెంటనే 
పనిలో దుమకడానికి సమర్థమైన సైన్యం ఉండడంచేత అధికుడో, లేదా స్థితశత్రువో 
(కోటలో భద్రంగా ఉన్న శత్రువో), లేదా యాతవ్యుని ప్రక్కనే ఉంటాడో ఆ పార్‌స్టైగ్రాహండు 
అధికలాభం పొందుతాడు. పార్వస్థాయి (ప్రక్కనే ఉన్న పార్‌స్టైగ్రాహుడు) యాతవ్యునికి 
సహాయం చేయకలుగుతాడు. శత్రువుయొక్క మూలబలాన్ని కూడా బాధించ 
కలుగుతాడు. వెనక ఉన్నవాడు మూలబలాన్ని మాత్రమే బాధించకలుగుతాడు. 
శో, పార్‌ష్టిగ్రాహాస్రయో జ్లేయాః శత్రోశ్చేష్ణానిరోధకాః, 

సామన్లాః పృష్టతో వర్గప్రతివేశౌ చ పార్వయోః. 

అరేర్నేతుశ్చ మధ్యస్టో దుర్చలో ఎన్రర్థిరుచ్యతే, 

ప్రతిఘాతో బలవతో దుర్గాటవ్యపసారవాన్‌., 

వ్యా. సరిహద్దులలో ఉన్నవాళ్లు, వెనక ఉన్నవాళ్లు, రెండు ప్రక్కల ఉన్నవాళ్లు 
అని మూడు విధాలైన పార్‌ష్టిగ్రాహులుంటారు. వాళ్లు శత్రువుయొక్క పనులకు అడ్డు 
తగులుతూ ఉంటారు. 

శత్రువుకు నాయకునికి (విజగీషువుకు) మధ్యలో ఉన్న దుర్చలుడైన రాజుకు 
అంతర్థి అని పేరు. అతనికి పారిపోవడానికి దుర్గం, అడవి ఉన్నట్టయితే అతడు 
బలవంతునకు అడ్డు తగులుతూ ఉంటాడు. 

మూ. మధ్యమం త్వరివిజిగీష్వోర్లిప్పమానయోః మధ్యమస్య పార్‌స్టెం 
గృహ్హతోః లబ్బలాభాపగమనే యో మధ్యమం మిత్రాత్‌ వియోజయతి, 
అమిత్రం చ మిత్రమాప్పోతి సోఒతిసంధత్తే. సంధేయళ్చ శత్రుః ఉపకుర్వాణ:; 
న మిత్రం మిత్రభావాదుత్రాన్తమ్‌. 

2. తేనోదాసీనలిప్పా వ్యాఖ్యాతా. 

3. “పార్‌ష్టిగ్రహణాభియానయోస్తు మన్రయుద్దాదభ్యుచ్చయః. 
వ్యాయామయుద్ధే హి క్షయవ్యయాభ్యాముభయోరవృద్ధిః. జిత్వాపి హి 
క్రీణదబ్బకోశః పరాజితో భవతి” ఇత్యాచార్యాః. 

4. నేతి కౌటల్యః. సుమహతాపి క్షయవ్యయేన శత్రువినాశః 
అభ్యుపగన్తవ్యః. 


628 కౌటిలీయమ్‌ అర్థళాస్తమ్‌ 


వ్యా. 1. అరి, విజిగీషువూ కూడ మధ్యముణ్లి పొందాలని (వశం చేసుకోవాలని) 
అనుకుంటూండగా ఆ మధ్యముడు మరొక శత్రువుతో యుద్దానికి వెళ్లగా ఈ అరివిజిగీషువు 
లిద్దరూ వాని పార్‌ష్టిగ్రహణం చేస్తారు. మధ్యముడు లాభం పొంది వెనుకకు 
మరలిపోయినప్పుడు పార్‌ష్టిగ్రహణం చేసిన ఇద్దరిలో ఎవడు మధ్యముణ్ణి మిత్రునినుండి 
(పార్‌ష్టిగ్రహణం చేసిన అరి-విజిగీషువులలో ఒకడు మధ్యముని మిత్రుడు, మరొకడు 
శత్రువు) దూరం చేస్తాడో, అమిత్రుణ్ణి మిత్రుణ్ణిగా పాందుతాడో (చేసికొంటాడో) అతడు 
అధికలాభం పొందుతాడు. ఎందువల్ల ననగా శత్రువైనా, అతడు ఉపకారం చేస్తే 
ఆతనితో సంధి చేసికొనవచ్చు. మిత్రత్వాన్ని విడచి శత్రువు వలె ప్రవర్తించిన మిత్రునితో 
సంధి చేసికొనడం కుదరదు. 

దీని భావం ఇది- ఒక మధ్యముణ్జి వశంచేసుకోవా లని విజిగీషువు, వాని 
శత్రువూ కూడ ఆలోచిస్తున్నారు. వీళ్లలో ఒకడు మధ్యమునికి మిత్రుడు; ఒకడు శత్రువు. 
ఇలా ఉండగా మధ్యముడు మరొక మూడవ రాజుతో యుద్దానికి వెల్లి నప్పుడు 
విజిగీషువు, అరీ కూడ వాని పార్‌ష్టిగ్రహణం చేశారు. మధ్యముడు తన పని పూర్తి 
చేసికొని తిరిగి వచ్చాడు. అప్పుడు పార్‌ష్టిగ్రహణం చేసిన ఇద్దరిలో మధ్యమునితో 
పూర్వంనుండీ శత్రుత్వం ఉన్నవాడు ఆ మధ్యమునితో సంధి చేసికొని మిత్రు డవడం 
మంచిది. శత్రుత్వం ఉన్నా కూడ ఏదైన ఉపకారం చేస్తే మిత్రుడు కావచ్చు. కాని 
మిత్రుడ నని చెప్పుకొంటూ పార్‌ష్టిగ్రహణం చేసినవానిని మధ్యముడు నమ్మడు గాన 
వానితో మైత్రి చెడిపోయినట్లే. 

2. మధ్యమలిప్ప విషయంలో చెప్పినది ఉదాసీనలిప్ప (ఉదాసీనుణ్ణి స్వాధీనం 
చేసుకోవాలనే కోరిక) విషయంలో కూడ వర్తిస్తుంది. 

3. “పార్‌ష్టిగ్రహణం చేసినా, యుద్ధయాత్ర చేసినా కూడ ముందు మంత్ర 
యుద్ధం (రాజకీయవిషయ చర్చలద్వారా Deplomaticfight) చేయడం అధికఫలప్రదం. 
ఎందువల్ల ననగా వ్యాయామయుద్ధంలో (సైన్యంతో చేసే యుద్ధంలో) క్షయవ్యయాలు 
కలగడంవల్ల రెండు పక్షాలవారికీ కూడ నష్టం కలుగుతుంది. జయం లభించినా కూడ 
దండ-కోశాలు రెండూ క్షీణించిన రాజు ఓడిపోయినట్సే” అని ప్రాచీనాచార్యు లన్నారు. 

4. అది యుక్తం కాదు, క్షయవ్యయాలు ఎంత అధికంగా జరిగినా కూడ ఏదో 
విధంగా శత్రువినాశం చేయడం అవసరం అని కౌెటల్యు డంటాడు. 

మూ.1. తుల్యే క్షయవ్యయే యః పురస్తాద్‌ దూష్యబలం ఘాతయిత్వా 
నిఃశజ్కః పశ్చాద్‌ వశ్యబలేన యుధ్యేత, సో౭ఒతిసంధత్తే. 


షాడ్లుణ్యమ్‌ - పార్‌ష్టీగ్రాహచిన్రా 629 


2. ద్వయోరపి పురస్తాద్దూష్యబలప్రతిఘాతినోః యః బహులతరం 
శక్తిమత్తరమత్యన్నదూష్యం ఘాతయేత్‌ సో౭ఒతిసంధత్తే. 

3. తేనామిత్రాటవీబలఘాతో వ్యాఖ్యాతః. 

వ్యా. 1. క్షయవ్యయాలు ఇద్దరు రాజులకీ సమంగానే ఉన్నప్పుడు ఎవడు 
ముందుగా దూష్యబలాన్ని (రాజభక్తి లేని సైన్యాన్ని) ముందుగా చంపించి తరవాత ఏ 
బాధా లేకుండా వశ్యబలంతో (తన చెప్పుచేతలలో ఉన్న సైన్యంతో) యుద్ధం చేస్తాడో 
అతడు అధికలాభం పొందుతాడు. 

2. ఇద్దరూ కూడ ముందుగా దూష్యబలాన్ని నశింపచేసినప్పుడు వాళ్లిద్దరిలో 
ఎవడు చాలా బలం గలది, అత్యంతము దూష్యము అయిన సైన్యాన్ని అధికంగా 
నశింపచేస్తాడో అతడు అధికలాభం పొందినవా డవుతాడు. 

3. దీనిచేత అమిత్రబల-అటవీ సైన్యాల విషయం కూడ వివరించినద్లే; అనగా 
ముందుగా శత్రువు దగ్గరనుండి తీసికొన్న సైన్యాన్నీ ఆటవికసైన్యాన్నీ యుద్ధంలోనికి 
దింపి వాళ్లు నశించిన తరవాత రాజభక్తులుగా ఉండే సైనికులను ప్రయోగించాలి అని 
అర్థం. 
శ్లో పార్‌ప్టిగ్రాహోఒభియోక్తా వా యాతవ్యో వా యదా భవేత్‌, 

విజిగీషుస్తదా తత్ర నైత్రమేతత్‌ సమాచరేత్‌. 


వ్యా. విజిగీషువు పార్‌ష్టైగ్రాహుడుగా గాని, అభియోక్తగా (దాడి చేసేవాడుగా) 
గాని, యాతవ్యడుగా (ఇతరులు తనమీదికి యుద్దానికి వచ్చేవాడుగా) గాని అయినప్పుడు 
ఈ క్రింద చెప్పబోయే విధంగా నైత్రం (నాయకత్వం) వహించాలి. 
నో, పార్‌ష్టిగ్రాహో భవేన్నేతా శత్రోర్మిత్రాభియోగినః, 

విగ్రాహ్య పూర్వమాక్రన్ధం పార్‌ష్టిగ్రాహాభిసారిణా. 


వ్యా. నాయకుడు (అనగా పార్‌ష్టిగ్రాహుడుగా అయిన విజిగీషువు) ఎవరైన 
శత్రువు తన మిత్రుని మీదికి దండెత్తి వచ్చినప్పుడు , ముందుగా ఆక్రందునికి (శత్రువు 
వెనుక ఉన్న మిత్రునికి) పార్‌స్టైగ్రాహాసారునితో (అనగా పార్‌ష్టిగ్రాహుడుగా అయిన తన 
మిత్రునితో) విరోధం కల్పించి తాను తన మిత్రునిమీదికి దండెత్తివచ్చిన శత్రువుకు 
పార్‌ష్టిగ్రాహుడు కావాలి. 


630 కొటిలీయమ్‌ అర్థళౌస్తమ్‌ 


ఆక్రనేనాభియుజ్ఞానః పార్‌ష్టిగ్రాహం నివారయేత్‌, 
తథాక్రన్హాభిసారేణ పార్‌ష్టిగ్రాహాభిసారిణమ్‌. 
వ్యా. తాను దండెత్తి శత్రువుమీదికి వెళ్లుచున్న విజిగీషువు తన పార్‌స్టెగ్రాహుణ్జి 
ఆక్రందుడు (తన వెనుక ఉన్న మిత్రుడు) అడ్డుకొనే టట్లు చేసుకోవాలి. అట్లే 
పార్‌ష్టిగ్రాహాభిసారుణ్ణి (పార్‌ష్టిగ్రాహుని మిత్రుణ్ణి), ఆక్రందాభిసారుడు (తన వెనుక ఉన్న 
మిత్రుని మిత్రుడు) అడ్డుకొనే టట్లు ఎర్పాటు చేసుకోవాలి. ఇది వెనుకభాగంలో 
చేసుకొవలసిన రక్షణ విధానం. 
శో, అరిమిత్రేణ మిత్రం చ పురస్తాదవఘట్టయేత్‌, 

మిత్రమిత్రమరేశ్చాపి మిత్రమిత్రేణ వారయేత్‌. 

వ్యా. అట్టే ముందుభాగంలో తన మిత్రుడు శత్రువుయొక్క మిత్రుణ్ణి ఎదుర్కొనే 
టట్టు చెయ్యాలి. అల్లే శత్రువుయొక్క మిత్రుని మిత్రుణ్ణి తన మిత్రుని మిత్రుడు 
అడ్డుకొనే టట్టు చెయ్యాలి. ఇది ముందు భాగంలో ఏర్పరచుకొనవలసిన రక్షణ. 
శో, మిత్రేణ గ్రాహయేత్‌ పార్‌స్టిమభియుకో2౭భియోగినః, 

మిత్రమిత్రేణ చాక్రనం పార్‌ష్టిగ్రాహాన్నివారయేత్‌. 

వ్యా. తాను అభియుక్తు డైనప్పుడు (తనను శత్రువు ఆక్రమించడానికి 
వచ్చినప్పుడు) అభియోగిని (దండెత్తివచ్చినవానిని) తన మిత్రునిచేత పట్టించాలి. 
ఆక్రందుణ్ణి (అభియోగి వెనుక ఉన్నవాని మిత్రుణ్ణి) అతడు శత్రువుయొక్క పార్‌స్టైగ్రాహుబ్జి 
బాధించకుండా ఉంటే టట్లు, తన మిత్రుని మిత్రునిచేత అనగా పార్‌ష్టిగ్రాహాసారునిచేత, 
అడ్డగింపచెయ్యాలి. 
శ్లో ఎవం మణ్జలమాత్నార్థం విజిగీషుర్నివేశయేత్‌, 

పృష్టతశ్చ పురస్తాచ్చ మిత్రప్రకృతిసంపదా. 

వ్యా. విజిగీషువు ఈ విధంగా మిత్రసంపదతోను ప్రకృతిసంపదతోను కూడిన 
మండలాన్ని తన ప్రయోజనం సాధించుకొనడంకొరకు తన వెనుక ముందూ కూడ 
ఉండే టట్టు ఏర్పరచుకోవాలి. 
శ.  కృత్నేచమణ్ణలే నిత్యం దూతాన్‌ గూఢాంశ్చ వాసయేక్‌, 
మిత్రభూతః సపత్నానాం హత్యా హత చ సంవృతః. 


పొడ్డుణ్యమ్‌ - హీనళక్తీ వూరణమ్‌ 631 


వ్యా. విజిగీషువు సమస్తమండలంలోను కూడ రహస్యంగా పని చేసే దూతలను 
ఏర్పరచుకోవాలి. శత్రువులకు పైకి మిత్రుడు వలె కనబడుతూ, అవకాశం వచ్చినప్పు 
డల్లా వాళ్లని హింసిస్తూ పైకి మాత్రం ఏమీ కనబడకుండా ఉండాలి. 
న్లో, అసంవృతస్య కార్యాణి ప్రాప్తాన్యపి విశేషతః, 

నిఃసంశయం విపద్యన్తే భిన్నప్లవ ఇవోదధా. 

ఇతి కౌటలీయార్టళాస్తే షాడ్గుణ్యే నవ్తమాధికరణే త్రయోదళో౭ ధ్యాయః 
పార్‌ష్టిగ్రాహచిన్రా, ఆదితః ఎకాదళోత్తరశతతమః. 

వ్యా. తాను చేయదలచిన లేదా చేసిన ప్రతి కార్యమూ బట్టబయలు చేసుకొనే 
రాజు ఎంత విశిష్టములైన కార్యాలు సాధించినా అవన్నీ బీటలు తీసిన ఓడ సముద్రంలో 
మునిగి పోయి నట్టు, చెడిపోతాయి; ఏ మాత్రం సంశయం లేదు. 


“బాలానందిని” అను కౌటలీయార్థశాస్రాంధ్రవ్యాఖ్యానంలో, షాడ్గుణ్యం అనే నవ్రమాధికరణంలో 
పార్‌ష్టిగాహచింత అన్ను పదమూడవ అధ్యాయం, ప్రారంభంనుంచి నూటవదకొండవ అధ్యాయం 
నమాప్తం. 


అథ చతుర్దశో ఒధ్యాయ:ః 


అష్టాదశశతతమం ప్రకరణమ్‌ - హీనశక్తి పూరణమ్‌ 
(తగ్గిన శక్తిని మళ్లీ నింపుకోవడం) 


మూ. 1. సామవాయికైరేవమభియుక్తో విజిగీషుః య స్తేషాం ప్రధానః 
తం బ్రూయాత్‌- “త్వయా మే సంధిః ఇదం హిరణ్యమ్‌, ఇదం చ మిత్రమ్‌. 
ద్విగుణా తే వృద్ధిః. నార్హస్యాత్మక్షయేణ మిత్రముఖానమిత్రాన్‌ వర్థయితుమ్‌, 
ఏతే హి వృద్ధాస్వామేవ పరిభవిష్యన్తి . 


2. భేదం వా బూయాత్‌- “అనపకారో యథాహమేతైః సంభూయాభి 
యుక్తః తథా త్వామప్యేతే సంహితబలాః స్వస్థాః వ్యసనే వాభియోక్ష్యన్తే. 
బలం హి చిత్తం వికరోతి. తదేషాం విఘాతయ” ఇతి. 

వ్యా. 1. ఒక శత్రువు దండెత్తి వచ్చినట్లే సామవాయికులు (కలిసిన కొందరు 


632 కౌటిలీయమ్‌ అర్థళాస్తవ్స్‌ 


శత్రువులు) తనమీదికి దండెత్తి వచ్చినప్పుడు విజిగీషువు వాళ్లలో ప్రధానుడైన రాజుతో 
ఇలా చెప్పాలి- “నువ్యూ నేనూ సంధి చేసుకుందాం. ఇదిగో ఈ ధనం ఇస్తాను. ఇదిగో 
వీళ్లందరూ, నేనూ కూడ నీ మిత్రులం అవుతాం. ఈ విధంగా ధనలాభ- -మిత్రలాభాల 
వల్ల నీకు రెట్టింపు అభివృద్ధి కలుగుతుంది. నీకు క్షయం కలిగేటటు ల్ల (నష్టం వచ్చే టట్లు) 
చేసికొని పైకి మిత్రుల మని చెప్పుకొనే ఈ అమిత్రులకు అభివృద్ధి కలిగించడం మంచిది 
కాదు. వీళ్లందరూ అభివృద్ధిలోనికి వచ్చిన తరవాత నిన్నే తిరస్కరిస్తారు”. 

2. లేదా భేదం కలిగించే మాటలు చెప్పాలి- “వీళ్లందరూ కలిసి, ఏ 
అపకారమూ చేయని నా మీదికి యుద్దానికి వచ్చినట్లే ఈ యుద్ధం పూర్తి చేసికొని, 
స్వస్థులై, సైన్యాలు కూడగట్టుకొని నీమీదికి కూడ యుద్దానికి వస్తారు. లేదా నీకు ఏదైనా 
ఆపద కలిగినప్పుడు దండెత్తి వచ్చి పీడిస్తారు. ఎందువల్ల ననగా బలం పెరగడంతో 
చిత్తం వికారం చెందుతుంది. అందుచేత వీళ్ల ఈ బలం తగ్గిపోయే టట్లు చెయ్యి. 

మూ. 1. భిన్నేషు ప్రధానముపగృహ్య హీనేషు విక్రమయేత్‌. 
హీనాననుగ్రాహ్య వా ప్రధానే. యథా వా శ్రేయోఒభిమన్యేత తథా. వైరం వా 
పరైః గ్రాహయిత్యా విసంవాదయేత్‌. 

2. ఫలభూయ స్వేన వా ప్రధానముపజాప్య సంధిం కారయేత్‌. అథ 
ఉభయవేతనాః ఫలభూయస్త్వ్వం దర్శయన్తః సామవాయికాన్‌ “అతిసంహితాః 
స్థ ఇత్యుద్దూషయేయు:. దుష్టేషు సంధిం దూషయేత్‌. అథ ఉభయవేతనాః 
భూయః భేదమేషాం కుర్యుః-“ఏవం తద్‌ యదస్మాభిర్దర్శితమ్‌” ఇతి. 
భిన్నేష్య్వన్యతమోపగ్రహేణ వా చేశే ష్టేత. 

వ్యా. 1. పైన చెప్పిన విధంగా వాళ్లలో భేదభావం కలిగించగా వాళ్లు 
విడిపోయినప్పుడు వాళ్లల్లో  ప్రధానుణ్ణి స్వీకరించి (వాని పక్షం చేరి) హీనుల విషయంలో 
పరాక్రమించాలి. లేదా హీనుల నందరినీ అనుగ్రహింపచేసికొని (తన వైపు త్రిప్పుకొని) 
ప్రధానునిమీద తిరగబడాలి. ఎలా చేసే స్తే శ్రేయస్కరంగా ఉంటుం దని తోస్తుందో అలా 
చెయ్యాలి. లేదా ఆ శత్రువులలో పరస్పరం వైరం పుట్టించి ఒకరితో ఒకరికి పడకుండా 
ఉంటేటట్టు చెయ్యాలి... 

2. లేదా ప్రధానునికి పతన కం! ఇస్తా నని ఆతనిని ఇతరుల 
నుండి వేరుచేసి అతని ద్వారా ఇతరులతో సంధి చేసుకోవాలి. సంధి చేసుకొన్న తరవాత 
ఉభయవేతనులు (విజగీషువు పక్షానికి చెందినవారై ఉండి శత్రువుల పక్షంలో కూడ 


పాడ్డుణ్యమ్‌ - హీనశక్తి వూరణమ్‌ 633 


ఉన్నట్లు అభినయిస్తూ రెండు పక్షాలనుండీ ధనం తీసుకొనే వాళ్లు) “అతనికి 
అత్యధికమైన ఫలం లభించింది; మీరు మోసగింపబడ్డారు” అని సామవాయికులకు 
చెప్పి వాళ్లను దూషింపచెయ్యాలి. (సంధిని విఘటించే టట్లు చెయ్యాలి). వాళ్లు 
మనస్సులను ఆ విధంగా చెడగొట్టిన తరవాత సామవాయికులలోని కొందరు దుష్టులైనారు 
అనే వంకమీద విజిగీషువు తాను ప్రధానుని ద్వారా చేసుకొన్న సంధి విఘటితం 
చెయ్యాలి. తరవాత ఉభయవేతనులు- “చూచారా! మేం ముందుగానే చెప్పి ఉన్నాం 
' అని అంటూ మళ్లీ సామవాయికులలో భేదం కల్పించాలి. ఈ విధంగా వాళ్లు భిన్ను 
లైనప్పుడు వాళ్లలో కొందరి పక్షాన జేరి పని చెయ్యాలి; అనగా ఇతరులను 
లొంగదీసుకోవాలి. 

మూ. 1. ప్రధానాభావే సామవాయికానాముత్సాహయి తారం, స్థిరకర్మా 
ణమ్‌, అనురక్తప్రకృతిం లోభాద్‌ భయాద్వా సంఘాతముపగతం, విజిగీషోర్భీతం 
రాజ్యప్రతిసంబన్గం మిత్రం, చలామిత్రం వా పూర్వానుత్తరాభావే సాధయేత్‌. 

2. ఉత్సాహయితారమాత్మనిసర్గేణ, స్థిరకర్మాణం సాన్వప్రణిపాతేన, 
అనురక్తప్రకృతిం కన్యాదానయాపనాభ్యాం, లుబ్బమంశద్వైగుణ్యేన, భీతమేభ్యః 
కోశదణ్ఞానుగ్రహేణ, స్వతోభీతం విశ్వాస్య ప్రతిభూప్రధానేన, రాజ్యప్రతి 
సమృన్థమ్‌ ఎకీభావోపగమనేన, మిత్రముభయతః ప్రియహితాభ్యాముపకార 
త్యాగేన వా చలామిత్రమవధృతమనపకారోపకారాభ్యామ్‌. 

వ్యా. 1. ఆ సామవాయికులలో ప్రధాను డనేవాడు లేకపోతే వాళ్లలో 
ప్రోత్సహించేవానిని, స్థిరకర్మను (చివరిదాకా ప్రయత్నం విడవనివానిని), అనురాగంతో 
కూడిన ప్రకృతులు కలవానిని, లోభంచేత ఈ సమవాయంలో చేరినవానిని, భయంవల్ల 
సమవాయంలో చేరినవానిని, విజిగీషువుకు భయపడినవానిని, రాజ్యం సరిహద్దులలో 
ఉన్నవానిని, మిత్రుణ్ణి, లేదా చలామిత్రుణ్ణి-వీళ్లలో ఉత్తరుడు లేకపోతే పూర్వుణ్ణి వశం 
చేసుకోవాలి. అనగా ఉత్సాహయిత, స్థిరకర్మ అనేవాళ్లలో స్థిరకర్మ లేకపోతే 
ఉత్సాహయితను, అనురక్తప్రకృతి లేకపోతే స్థిరకర్మను ఈ విధంగా వశం చేసుకోవాలి. 

2. ఉత్సాహయితను ఆత్మనిసర్గంచేత (నన్ను నీ ఇష్టం వచ్చినట్లు 
ఉపయోగించుకో అని చెప్పడంచేత), స్థిరకర్మను మంచి మాటలు చెప్పి వంగి 
ఉండడంచేత, అనురక్తప్రకృతిని కన్యలను ఇచ్చిపుచ్చుకోవడాలచేత, లుబ్బుణ్ణి రెట్టింపు 
వాటా ఇస్తా నని చెప్పడంచేత, సామవాయికులకు భయపడి వాళ్లలో చేరినవానిని కోశ 


634 కౌటిలీయమ్‌ అర్ధశాన్తమ్‌ 


దండాలు ఇవ్వడంచేత, తనకు భయపడినవానిని నమ్మదగిన జామీను ఇవ్వడంచేత, 
రాజ్యం ప్రక్కన ఉన్నవానిని వానితో కలిసిపోతా నని చెప్పడం చేత, మిత్రుణ్జీ మన ఇద్దరి 
ప్రియహితాలు ఒకరివాటితో మరొకరివి ముడివడి ఉన్నాయి అని చెప్పడంచేత, లేదా 
ఉపకారత్యాగంచేత (వానినుండి రావలసిన ధనాదికం తీసికొనకుండా ఉండడంచేత), 
చలామిత్రుణ్ణి (కోటలేని అమిత్రుణ్ది) నీకు నేను గాని నాకు నువ్వు గాని ఉపకారాపకారాలు 
చేసుకోవడం ఉండగూడదు అని గట్టిగా చెప్పడంచేత వశం చేసుకోవాలి. 

మూ. 1.యో వా యథా౬యోగం భజేత తం తథా సాధయేత్‌. సామ 
దానభేద దజ్లైర్వా, యథాపత్సు వ్యాఖ్యాస్యామః. 

2. వ్యసనోపఘాతత్వరితో వా కోశదణ్ఞాభ్యాం దేశే కాలే కార్యే వా 
అవధృతం సంధిముపేయాత్‌. కృతసంధిః హీనమాత్మానం ప్రతికుర్వీత, 

3. పక్షే హీనః బన్ఫుమిత్రపక్షం కుర్వీత; దుర్గమవిషహ్యం వా. 
దుర్గమిత్రప్రతిస్తబ్దో హి స్వేషాం పరేషాం చ పూజ్యో భవతి. 

4. మన్రశక్తిహనః ప్రాజ్ఞిపురుషోపచయం విద్యావృద్ధసంయోగం వా 
కుర్వీత. తథా హి సద్యః శ్రేయః ప్రాప్నోతి. 

5. ప్రభావహినః ప్రకృతియోగక్షేమసిద్భౌ యతేత. జనపదః సర్వకర్మణాం 
యోనిః. తతః ప్రభావః. 

6. తస్య స్థానమాత్మనశ్చ ఆపది దుగ్గమ్‌. 

7. సేతుబన్టః సస్యానాం యోనిః. నిత్యానుషక్తో హి వర్షగుణలాభః 
సేతువాపేషు. 

వ్యా. 1. ఏ సామవాయికుడు ఏ ఉపాయం అవలంబించడంచేత మిగిలిన 
సమవాయులనుండి విడిపోతాడో ఆ ఉపాయం ప్రయోగించి వానిని వశం చేసుకోవాలి. 
అభియాస్యత్కర్మాధికరణంలో ఆపత్రకరణంలో వివరించనున్న విధంగా సామ దాన- 
భేద-దండోపాయాలచేత నైనా వశం చేసుకోవాలి. 

2. వచ్చిపడిన ఆపదలకు ప్రతిక్రియ చేసుకోవా లనే తొందర ఉంటే ఫలానా 
దేశంలో ఫలానా కాలంలో కార్యం నిమిత్తం కోశదండాలు ఇస్తాను అని సామవాయికులతో 
సంధి చేసుకోవాలి. ఈ విధంగా సంధి చేసుకోవడం చేత హీనుడైన తనకు (తనకు 
కలిగిన హీనత్వానికి) ప్రతిక్రియ చేసుకోవాలి. 


పాడ్డుణ్యమ్‌ - హీనశక్తీ వూరణమ్‌ 635 


3. పక్షంలో హీనుడైనవాడు (సహాయం చేసేవాళ్లు ఎవరూ లేనివాడు) 
బంధుపక్షాన్ని మిత్రపక్షాన్ని ఆకట్టుకోవాలి. లేదా ఎదిరింప శక్యం కాని దుర్గం 
నిర్మించుకోవాలి. ఎందువల్ల ననగా దుర్గంచేత మిత్రులచేత ప్రతిస్తబ్బుడు (కాపు 
ఇవ్వబడినవాడు 56000166) తనవాళ్లచేత ఇతరుల (శత్రువుల) చేతా కూడ 
పూజించబడతాడు. 

4. మంత్రశక్తి (ఆలోచనాశక్తి) కొరవడినవాడు బుద్ధిమంతులైన పురుషులను 
తగు స్థానాలలో నియమించాలి; విద్యచేత వృద్ధులైనవాళ్ల సహవాసం చెయ్యాలి. ఆ 
విధంగా చేస్తే వెంటనే శ్రేయస్సు లభిస్తుంది. 

5. ప్రభావం తగ్గినవాడు ప్రకృత్రులకు యోగక్షేమాలు సమకూర్చడానికి 
ప్రయత్నించాలి. దుర్గనిర్మాణాదిసమస్తకర్మలకీ మూలకారణం దేశం. కర్మలవల్ల ప్రభావం 
పెరుగుతుంది. 

6. ప్రభావానికి స్థానం దుర్గం. ఆపత్సమయాలలో తనకు స్థానం కూడ 
దుర్గమే. 

7. సేతుబంధం (ఆనకట్ట కట్టించడం) సస్యాలకు మూలకారణం. సేతువుల 
సహాయంతో జరిగే బీజావాపాలకు వర్షంవల్ల ఎ లాభం కలుగుతోందో ఆ లాభం 
నిత్యమూ అవిచ్చిన్నంగా లభిస్తుంది కదా? 

మూ. 1. వణికృథః పరాతిసంధానస్య యోనిః. వణికృథేన హి 
దణ్గగూఢపురుషాతినయనం శస్త్రావరణయానవాహనక్రయ శ్చ క్రియతే.ప్రవేశో 
నిరయనం చ. 

2. ఖనిః సంగ్రామోపకరణానాం యోనిః. 

3. ద్రవ్యవనం దుర్గకర్మణాం యానరథయోళ్ళ. 

4. హస్తివనం హస్తినామ్‌. 

5. గజాశ్వఖరోష్షాణాంచ వ్రజ: 

6. తేషామలాభే బన్గుమిత్రకులేభ్యః సమార్జనమ్‌. 

7. ఉత్సాహహీనః శ్రేణీప్రవీరపురుషాణాం చోరగణాటవికమ్లేచ్చ 
జాతీనాం పరాపకారిణాం గూఢపురుషాణాం చ యథాలాభముపచయం 
కుర్వీత. 


636 కౌటిలియమ్‌ అర్థళాన్తమ్‌ 


8. పరమిశ్రః ప్రతీకారమ్‌ ఆబలీయసం వా పరేషు ప్రయుజ్లీత, 

వ్యా. 1. వణికృథం (వర్తకం మార్గం) శత్రువులను వంచించడానికి ప్రధానోపాయం. 
ఎందువల్ల ననగా వణికృథం ద్వారా సైనికుల్ని సత్రి-తీక్లాదులైన గూఢపురుషుల్ని 
శత్రురాజ్యంలోనికి పంపడం, ఆయుధాలు, కవచాలు, బళ్లు, వాహనాలు(అశ్వాదులు) 
వీటి కొనుగోలు జరుగుతాయి. దీని ద్వారా రాకపోకలు జరుగుతూంటాయి. 

2. గని యుద్దసాధనాలకు మూలకారణం. 

3. ద్రవ్యవనం (అనేక విధాలైన మంచికజ్టిలు మొదలైన వస్తువులు లభించే 
వనం) దుర్గాలకి సంబంధించిన కర్మలక్కుబండ్లకు, రథాలకు మూలకారణం. 

4. హస్తివనం ఏనుగులు లభించడానికి మూలకారణం. 

5. వ్రజం (గోష్టం) ఏనుగులకు, గుజ్ఞాలకు, గాడిదలకు, జంటెలకు 
మూలస్థానం. 

6. పైన చెప్పిన గనులు మొదలైనవి లభించకపోతే బంధువుల ఇండ్లనుండి, 
మిత్రుల ఇండ్లనుండీ సంపాదించుకోవాలి. 

7. ఉత్సాహశక్తి కొరవడినవాడు గశ్రేణులలోని (కొన్ని సంఘాలకు సంబంధించిన) 
పురుషులను, శూరులను, చోరగణాలను, ఆటవికులను, మ్లేచ్చజాతులకు చెందినవాళ్లను, 
శత్రువుకు అపకారం చేయగలిగిన గూఢపురుషులను- ఎవరు దొరికితే వాళ్లను, దగ్గరకు 
చేర్చుకొని వృద్ధి పాందించాలి. 

8. సంధి చేసికొని శత్రువుతో కలిసినవాడు శత్రువుల విషయంలో తగు 
ప్రతిక్రియను, లేదా ఆబలీయసాధికరణంలో చెప్పబోవు ప్రతిక్రియను చేసుకోవాలి. 
శ్లో, ఎవం పక్షేణ మన్రేణ ద్రవ్యేణ చ బలేన చ, 

సంపన్నః ప్రతినిర్గచ్చేత్‌ పరావగ్రహమాత్మనః. 


ఇతి కౌటలీయార్టశా.స్తే షాడ్తుణ్యే నప్తమాధికరణే చత్తురళోఒధ్యాయః 
హీనశ్తక్తివూరణమ్‌, ఆదితో ద్వాదళళతః. 
వ్యా. ఈ విధంగా విజిగీషువు పక్షంచేత, మంత్రంచేత, ద్రవ్యంచేత, బలంచేత 
తనలో ఉన్న లోటును పూరించుకొని శత్రువులవల్ల తనకు కలిగిన పరాజయంనుంచి 
బైటపడాలి. 


“బాలానందిని” అను కౌటలీయార్థశాస్తాంద్రవ్యాఖ్యానంలో, షాడ్తుణఖ్యం అనే నప్తమాధికరణంలో 
హీనళ్తక్తివూరణం అనే చతుర్రశాధ్యాయం, ప్రారంభంనుంది నూటవన్సైెండవ అధ్యాయం నమావ్తం. 


పొడ్డుణ్యమ్‌ - బలవతా విగ్రహః 637 
అథ పఇజ్వుదశో౭ధ్యాయః 


ఎకోనవింశతిశతతమం ప్రకరణమ్‌ - బలవతా విగృహ్య ఉపరోధ హేతవః 
వింశతిశతతమం ప్రకరణమ్‌ - దణ్గోపనతవృత్తమ్‌ 


మూ. 1. దుర్చలో రాజా బలవతాభియుక్తః తద్విశిష్టబలమాశ్రయేత; 
యమితరో మన్రశక్యా నాతిసందధ్యాత్‌. 


2. తుల్యబలమన్రశక్తీనామ్‌ ఆయత్తసంపదః వృద్దసంయోగాద్వా 


3. విశిష్టబలాభావే సమబలైః తుల్యబలసంమఘైర్వా బలవతః 
సంభూయ తిష్టేత్‌, యాన్న మన్ర ప్రభావ శక్తిభ్యామతిసందధ్యాత్‌. 
4. తుల్యమన్రప్రభావశక్తీనాం విపులారమృతో విశేషః. 


వ్యా. 1. బలవంతునిచేత అభియుక్తుడై (యుద్దానికి ఎదిరింపబడిన) దుర్చలుడైన 
రాజు ఆ బలవంతునికంటె అధికబలం గలిగినవాడు, ఎవనివైతే అభియోక్త మంత్రశక్తిచేత 
మోసగించడో అట్టివాడు అయిన మరొక రాజును ఆశ్రయించాలి. 

2. సమానమైన బలమూ, మంత్రశక్తీ కలవారు చాలమంది ఉన్నప్పుడు ఎవని 
దగ్గర మంచి అమాత్యాదిసంపద ఉంటుందో, ఎవనికి పెద్దలతో సాంగత్యం ఉంటుందో 
అలాంటివాడు విశేషం కలవాడు. అందుచేత అలాంటి విశేషం ఉన్న రాజును 
ఆశ్రయించాలి అని అర్థం, 

3. అభియోక్తకంటె విశిష్టమైన బలం లేని పక్షంలో- ఏ రాజులు ఎ 
సంఘరాజ్యాలు బలవంతుడైన ఆ అభియోక్తతో సమానబలులో, ఎవరిని ఆతడు 
మంత్రప్రభావశక్తులచేత మోసగించడో లేదా మించజొలడో వాళ్లతో కలిసి ఉండాలి. 

4. వాళ్లు మంత్రశక్తి-ప్రభు శక్తులు సమంగానే ఉన్నవాక్షైతే ఎవరు విపులారంభం 
గలవారో (విస్తృతమైన కార్యనిర్వహణ ప్రయత్నం గలవారో) వాళ్లకు ఆ విపులారంభ 
ప్రయత్నత్వంవల్ల విశేషం; అనగా అలాంటి వాళ్లతో కలిసి ఉండాలి. క 


మూ.1. సమబలాభావే హీనబలైః శుచిభిః, ఉత్సాహిభిః ప్రత్యనీకభూతైః 


638 కౌటిలీయమ్‌ అర్థశాన్తమ్‌ 


బలవతః సంభూయ తిష్టోత్‌. యాన్న మన్త్ర ప్రభావోత్సాహశక్తిభిః అతిసం దధ్యాత్‌. 
తుల్యోత్సాహశక్తీనాం స్వయుద్ధభూమిలాభాద్విశేషః. తుల్యభూమీనాం 
స్వయుద్ధకాలలాభాద్విశేషః. తుల్యదేశకాలానాం యుగ్యశస్రావరణతో విశేషః. 

2. తుల్యదుర్గాణాం నిచయాపసారతో విశేషః. నిచయాపసారసంపన్నం 
హి మనుష్యదుర్గమిచ్చేదితి కౌటల్యః. 


వ్యా. 1. సమబలం కలవాళ్లు లేకపోతే, ఎవరి నైతే బలవంతుడైన అభియోక్త 
మంత్రప్రభావోత్సాహశక్తులచేత మించజాలడో అట్టి, నిజాయతీ ఉన్నవాళ్ళు, 
ఉత్సాహవంతులు, ఆతనికి శత్రువులు అయిన (ఆతనికంటె) దుర్చలులైనవాళ్లతో 
కలిసి ఉండాలి. తుల్యమైన ఉత్సాహశక్తికలవాళ్లలో తనకు ఎవని ద్వారా యుద్ధం 
చేయడానికి అనువైన భూమి లభిస్తుందో దానిని పట్టి విశేషం. అనగా అతడు విశేషించి 
ఉపకారకారి అవుతాడు. అందరూ తుల్యమైన యుద్ధభూమి కలవారైతే ఎవనివల్ల 
తనకు యుధ్ధం చేయడానికి తగిన కాలం లభిస్తుందో వానియందు అది 
(స్వయుద్దకాల లాభం) విశేషం. అందరూ తుల్యమైన దేశకాలాలు కలవా రైనప్పుడు 
బండ్లులాగే పశువులు, ఆయుధాలు,. కవచాలు ఉండడంవల్ల విశేషం. 

2. సహాయు లెవరూ లేకపోతే - శత్రువు ఎంత అధికసైన్యం ఉన్నవాడైనా ఏ 
దుర్గంలోనికి ఆహారమూ, పశువుల ఆహారమూ, కట్టెలు, ఉదకమూ వీటి ప్రవేశాన్ని 
అడ్డుకొనజాలడో, తనకు క్షయవ్యయాలుకలగవో అలాంటి దుర్గం ఆశ్రయించాలి. 

3. ఆశ్రయించడానికి తగిన (రెండు మూడు) దుర్గాలు సమానంగా ఉన్నప్పుడు 
స దుర్గంలో సరుకులు నిలవ చేసుకోవడానికి ఎక్కువ అవకాశం ఉంటుందో, 
దేనినుంచి బైటకి వెళ్లే మార్గాలు ఉంటాయో అది విశిష్టమైనది. అందువల్ల 
నిచయావసారములున్న మనుష్యదుర్గాన్ని (మనుష్యనివానయోగ్యదుర్తాన్ని) 
ఆశ్రయించడంకోసం ప్రయత్నించాలి అని కౌటిల్యుడు అంటాడు. 


మూ. 1. తదేభిః కారణైరాశ్రయేత- పార్‌ష్టిగ్రాహమాసారం మధ్యమ 
ముదాసీనం వా ప్రతిపాదయిష్యామి. సామన్హాటవికతత్కులీనావరుద్దానామ్‌ 
అన్యతమేన అస్య రాజ్యం హరిష్యామి, ఘాతయిష్యామి వా. కృత్య 
పక్షోపగ్రహేణ వా అన్య దుర్గే రాష్టే స్కన్గావారే వా కోపం సముత్భాపయిష్యామి. 
శస్తాగ్నిరసప్రణిధానైః జెపనిషదికై ర్వా యథేష్ట మాసన్నం హనిష్యామి. 


షాడ్గుణ్యమ్‌ - బలవతౌ విగ్రవాః 639 


స్వయమధిష్టితేన వా యోగప్రణిధానేన క్షయవ్యయమేనమ్‌ ఉపనేష్యామి. 
క్షయవ్యయ'ప్రవాసోపతప్తే వాస్య మిత్రవర్గే సైన్యే వా క్రమేణోపజాపం 
ప్రాప్సామి. వీవధాసారప్రసారవధేన వాస్య స్కన్గావారావగ్రహం కరిష్యామి. 
దణ్లోపనయేన వాస్య రగనముత్తాప్య సర్వనన్లోహన ప్రహరిష్యామి. 
ప్రతిహతోత్సాహేన వా యథేష్టం సన్టిమవాష్స్యామి. మయి ప్రతిబన్ధస్య వా 
సర్వతః కోపాః నముత్తాస్యన్ని. నిరాసారం వాన్యమూలం మిత్రాట 
వీదణ్ఞైరుద్దాతయిష్యామి. మహతో వా దేశస్య యోగక్షేమమిహన్థ 
పాలయిష్యామి. స్వవిక్షిప్తం మిత్రవిక్షిప్తం వా మే సైన్యమ్‌ ఇహస్థస్య ఎకస్థస్య 
అవిషహ్యం భవిష్యతి. నిమ్నఖాతరాత్రియుద్ధవిశారదం వా మే సైన్యం 
పథ్యాబాధముక్తమ్‌ ఆసన్నే కర్మణి కరిష్యతి. విరుద్ధదేశకాలమిహాగతో వా 
స్వయమేవ క్షయవ్యయాభ్యాం న భవిష్యతి. మహాక్షయవ్యయాభిగమ్యో 
ఇయం దేశః దుర్గాటవ్యపసారబాహుల్యాత్‌, పరేషాం వ్యాధిప్రాయః 
సైన్యవ్యాయామానాం అలబ్ధభౌమశ్చ తమాపద్గతః ప్రవేక్ష్యతి. ప్రవిష్టోవా న 
నిర్ణమిష్యతి ఇతి. 


భి 
° 


వ్యా. 1. క్రింద చెప్పబోయే ఈ కారణాలను బట్టి దుర్గాన్ని ఆశ్రయించాలి- “ఈ 
దుర్గాన్ని ఆశ్రయించి నేను పార్‌ష్టిగ్రాహుణ్ణి గాని, మిత్రబలం గాని, మధ్యము గాని, 
ఉదాసీనుణ్ణి గాని నా వైపు త్రిప్పుకొంటాను; లేదా సామంతుడు (శత్రువు,సరిహద్దులోని 
రాజు), ఆటవికుల రాజు, ఆ శత్రువు కులానికి (వంశానికి చెందినవాడు), వాని 
ఆగ్రహానికి గురి అయిన రాజకుమారుడు-వీరిలో ఎవడైనా ఇతని రాజ్యాన్ని హరించేటట్లు, 
నశింపచేసే టట్లు చేస్తాను; లేదా వాని కృత్యపక్షాన్ని (వాని రాజ్యంలో కలతలు 
సృష్టించడంకోసం సిద్ధంగా ఉన్న రాజద్రోహుల్ని) చేరదీసి వాళ్ల ద్వారా వాని దుర్గంలో 
గాని, రాష్ట్రంలో గాని, సేనానివేశంలో గాని కోపం (తిరుగుబాటు) కలిగిస్తాను; ఆ శత్రువు 
దగ్గరికి వచ్చినవ్చుడు వానిని శస్రాలచేత గాని, విషవయోగంచేత గాని, 
ఇతరరహస్యమార్గాలచేత గాని నా ఇష్టం వచ్చి నట్లు చంపివేస్తాను; లేదా నేనే స్వయంగా 
చేసిన రహస్యప్రయోగాలచేత వానికి కయ-వ్యయాలు కలిగే టట్లు చేస్తాను. లేదా 
క్షయ-వ్యయాలచేత, ప్రవాసంచేత (దూరదేశంలో ఉండడంచేత) విసిగి ఉన్న వీని 


640 కౌటిలీయమ్‌ అర్థళాన్తమ్‌ 


మిత్రవర్గంలో గాని, సైన్యంలోగాని మెల్లమెల్లగా ఉపజాపం (ఎదురుతిరిగే టట్లు 
కలతలు సృష్టించడం) చేయడానికి అవకాశం పొందకలుగుతాను; లేదా వీని వీవధాన్ని 
(ఆహారాదులు రావడాన్ని), ఆసారాన్నీ (నిల్వలను కాంగ్లే. మిత్ర సైన్యం గ.శా.) ప్రసారాన్ని 
(గుజ్జ్ఞాలు మొదలైనవాటి ఆహారాన్ని) అడ్డుకొనడంచేత వీని సైన్యావాసాన్ని పీడిస్తాను; 
లేదా ముందుగా వాని సైన్యంలోనికి రహస్యంగా నా సైన్యం కొంత పంపి, దాని ద్వారా 
రంధ్రం (దుర్చలమైన ప్రదేశం Weak point) ఏర్పరచి, తరవాత మొత్తం సైన్యంతో 
ప్రవేశించి వానిని, సైన్యాన్నీ నశింపచేస్తాను; లేదా వాని ఉత్సాహం అంతా నశించిన 
తరవాత నా ఇష్టంవచ్చిన షరతులు పెట్టి సంధి చేసుకొంటాను; ఇతడు నాతో విరోధం 
కొనసాగిస్తూన్న సమయంలో వాని నలు వైపులా కోపాలు (తిరుగుబాట్లు) కలుగుతాయి; 
లేదా వాని మూలస్థానం ఆసారం (మిత్రసైన్యం గ.శా. నిలవలు కాంగ్లే) లేకుండా 
ఉన్నప్పుడు వానిని నా మిత్రసైన్యాలచేత గాని, ఆటవికసైన్యాలచేత గాని నశింపచేస్తాను, 
ఇక్కడ (ఈ కోటలో) ఉండి విశాలమైన నా దేశంయొక్క యోగక్షేమాలను పాలిస్తాను; 
లేదా నా పనిమీద గాని, మిత్రుల పనిమీద గాని ఇటూ అటూ వెళ్లి చెదిరి ఉన్న నా 
సైన్యాన్ని ఇక్కడ ఒక చోటకి చేరిస్తే దానిని ఎవ్వరూ ఎదిరించజాలరు; లేదా నిమ్నయుద్ధం 
(నీటిలో ఉండి యుద్ధం) చేయడంలోను, ఖాతయుద్ధం (సారంగాలలో ఉండి యుద్ధం) 
చేయడంలోను, రాత్రియుద్ధంలోను నేర్చుగల నా సైన్యం మార్గంలో యుద్ధం కొరకై 
ప్రయాణం చేయవలసిన శ్రమలేనిదై సమీపంలోనే తాను చేయవలసిన పని చేయగలదు; 
లేదా విరుద్ధమైన దేశకాలాలలో ఇక్కడికి వచ్చిన నా శత్రువు క్షయవ్యయాలచేత 
తనంతట తానే నశిస్తాడు; లేదా ఈ దేశంలో దుర్గాలు, అడవులు, తప్పుకొని పారిపోయే 
మార్గాలు ఉండడంచేత ఇక్కడికి రావాలంటే చాలా క్షయవ్యయాలు కలుగుతాయి; 
లేదా ఈ ప్రదేశం ఇతర ప్రాంతాలనుండి వచ్చేవాళ్లకి అధికంగా వ్యాధులను కలిగిస్తుంది, 
అందుచేత దీనిలోనికి ప్రవేశించాడా ఆపదలలో చిక్కుకొంటాడు; ప్రవేశించినా క్షేమంగా 
తిరిగివెళ్లడు . ఈ పదహారు కారణాలలో ఏ ఒక్కకారణం ఉన్నా దుర్గాన్ని ఆశ్రయించాలి 
అని అర్థం. 
మూ. 1. కారణాభావే బలసముదృయే వా పరస్య దుర్గమున్ముచ్య 
అపగచ్చేత్‌. అగ్నిపతబ్గవదమిత్రే వా పవక అన్యతరసిద్దిర్హి త్యక్తాత్మనః 
భవతీత్యాచార్యాః. 
_ 2. నేతి కౌటిల్యః. సంధేయతామాత్మనః పరస్య చోపలభ్య సందధీత. 
విపర్యయే విక్రమేణ సిద్ధిమ్‌ అపసారం వా లిప్పేత. 


షాడ్లుణ్యమ్‌ - బలవతౌ ఎఐగ్రవాః 641 


3. సంధేయస్య వా దూతం ప్రేషయేత్‌. తేన వా పేషితమ్‌ అర్థ 
మానాభ్యాం సత్కృత్య బ్రూయాత్‌ - “ఇదం రాజ్ఞః పణ్యా గారమ్‌. ఇదం దేవి 
కుమారాణామ్‌. దేవీకుమారవచనాద్‌ ఇదం రాజ్యమహం చ త్వదర్ప ణః 
"- ఇతి 

వ్యా. 1. పైన చెప్పిన పదహారు కారణాలలో ఎ కారణమూ లేకపోయినా, 
శత్రుసైన్యం ప్రబలంగా ఉన్నా దుర్గం విడిచి వెళ్లిపోవాలి. లేదా అగ్నిలో మిడత పడి 
నట్లు శత్రుసైన్యం మధ్య దుమికి యథాశక్తిగా యుద్ధం చెయ్యాలి. ఈ విధంగా 
జీవితాన్ని లెక్కచేయక యుద్ధరంగంలో దిగినవానికి జయమో పరాజయమో కలుగుతుంచి 
అని ఆచార్యు లన్నారు. 

2. అది యుక్తం కాదంటాడు కౌటిల్యుడు. తాను శత్రువూ సంధేయులుగా 
(సంధి చేసికొనడానికి తగిన స్థితిలో) ఉన్నారా లేదా అనే విషయం చూచుకొని సంధి 
చేసికోవాలి. సంధేయత్వం లేని పక్షంలో పరాక్రమం చూపి కార్యసిద్ధి సాధించాలి; లేదా 
దూరంగా వెళ్లిపోవాలి. 

3. ఇప్పుడు దండోపనతవృత్తం (దండంచేత శత్రువుకు లొంగిపోయినవాడు 
చేయవలసిన సంధివిధానం) చెపుతున్నాడు - లేదా సంధేయుని దగ్గరికి దూతను 
పంపాలి. లేదా అతడు పంపిన దూతను ధనమానాలచేత సత్కరించి - “ఇది మీ 
రాజుగారికి సమర్పించదగిన వివిధవస్తువులు ఉంచిన గృహం. ఇది మా దేవి, మా 
కుమారులు చెప్పిన ప్రకారం మీ రాజుగారి దేవీ కుమారులకు ఇవ్వవలసిన పణ్యాల 
అగారం. ఈ రాజ్యమూ నేనూ కూడా మీకు (మీ రాజుకు) అర్పించబడే వాళ్ళమే” అని 
చెప్పాలి. 

మూ. లబ్బసంశ్రయ: సమయాచారికవద్‌ భర్తరి వర్తేత. దుర్గాదీని చ 
కర్మాణి అఆవాహవివాహపుత్రాభి షేకాశ్వవణ్యహనస్తిగ్రహణనత్రయాత్రా 
విహారగమనాని చ అనుజ్ఞాతః కుర్వీత. దుష్టపారజానపదో వా న్యాయవృత్తి 
రన్యాం భూమిం యాచేత. దూష్యవదుపాంశుదళ్భన వా ప్రతికుర్వీత. ఉచితాం 
వా మిత్రాద్భూమిం దీయమానాం న ప్రతిగృహ్హాయాత్‌. మన్రిపురోహిత సేనాపతి 
యువరాజానామ్‌ అన్యతమమ్‌ అదృశ్యమానే భర్తరి పశ్యేత్‌. యథాశక్తి 
చోపకుర్యాత్‌. దైవతస్వస్తివాచనేషు తత్పరా ఆశిషో వాచయేత్‌. సర్వత్రాత్మనిసర్గం 
గుణం బ్రూయాత్‌. 


642 కౌటిలీయమ్‌ అర్థశాన్తమ్‌ 


వ్యా. ఈ విధంగా బలవంతునికి ఆత్మనమర్పణం చేసి ఆతనిని 
ఆశ్రయించినవాడు ఆ ప్రభువు విషయంలో సేవకధర్మానికి సంబంధించిన ఆచరణం 
అనుష్టించాలి. దుర్గనిర్మాణం మొదలైన పనులు ఆవాహ్యం (కన్యను స్వీకరించడం) 
వివాహం,) పుత్రునికి అభిషేకంచేయడం, అశ్వాలను అమ్మడం-కొనడం, ఏనుగులను 
పట్టుకొనడం, యాగాలు, యుద్ధయాత్ర, విహారయాత్ర మొదలైన వన్నీ అతని 
అనుజ్ఞపొందిన తరవాతనే చెయ్యాలి. న్యాయప్రవృత్తి గల రాజు తన రాజ్యంలోని 
పౌరులు జానపదులు చెడ్డవారుగా ఉంటే బలవంతుడైన ఆ రాజుదగ్గరికి వెల్లి తనకు 
మరొక రాజ్యం ఇమ్మని కోరాలి. లేదా ఆ విధంగా యాచించకుండా తన రాజ్యంలోని 
దుష్టులను దూష్యులను (రాజద్రోహులను) వలె రహస్యదండనంచేత నశింపచేసి 
ప్రతిక్రియ చేసుకోవాలి. తగిన భూమియే (దుష్టపౌరజానపదులు లేనిదే) అయినా తన 
మిత్రునినుండి లాగికొని ఆ బలవంతుడు తన కిచ్చి నట్టయితే దానిని తీసికొనగూడదు. 
ప్రభువు దర్శనం కానప్పుడు అతని మంత్రి-పురోహిత-సేనాపతి-యువరాజులలో ఒకరిని 
ఎవరినైనా చూడాలి (ఎవరినైనా కలుస్తూ ఉండాలి). యథాశక్తిగా (వాళ్లతో మంచితనం 
చేసుకొనడంకొరకు) వాళ్లకు ఉపకారం చేన్తూండాలి. దేవతారాధనలలోను, 
స్వస్తివాచనాలలోను ఆ ప్రభువుకు మంచి కలగాలని ఆశీస్సులను చెప్పిస్తూండాలి. అన్ని 
పరిస్థితులలోను, తాను ఆతనికి లొంగిపోయి ఉండడాన్ని ఒక గుణంగానే చెపుతూ 
ఉండాలి (కాంగ్లే). అందరితోను తాను రాజుకు లొంగిపోయి నట్లు చెప్పుతూ ఆతని 
గుణాలు ప్రశంసిస్తూండాలి (గ.శా.) 
శో. సంయుక్తబలవత్సేవీ విరుద్ధః శజ్కితాదిభిః, 
వర్తేత దణ్లోపనతో భర్తర్యేవమవస్థితః. 
ఇతి కౌటలీయార్ధశాస్తే షాడ్డుణ్యే నవ్తమాధికరణే వజ్బదళో౭ ధ్యాయః బలవతా 

ఎవిగృహ్యోవరోధ హేతవః, దణ్ణోవనతవృత్తమ, ఆదిత(స్తయోదళతమః:. 

వ్యా, ఈ విధంగా దండోపనతుడు (దండంచేత లొంగదీసికొనబడిన రాజు) 
ప్రభువుకు సంబంధించి మంత్రులు మొదలైన బలవంతులను సేవిస్తూ, ప్రభువుకు 
శంకితులు మొదలైనవాళ్లతో (అనగా ఆతనికి ప్రతికూలంగా ఉన్నవాళ్లతో) విరుద్ధుడుగా 
(ఏ సంబంధమూ పెట్టుకొననివాడుగా), ఉంటూ ప్రభువు విషయంలో ఈ విధంగా 
(పైన చెప్పిన విధంగా) మసలుకోవాలి. 


షాడ్డుజ్యమ్‌ - దజ్ఞోపనాయివృత్తామ్‌ 643 


“బాలానందిని” అను కాటలీయార్థశాస్రాంధ్రవ్యాఖ్యానంలో షాడ్గుణఖ్యం అనే సప్తమాధికరణంలో 
బలవంతునితో విరోధం పెట్టుకొని ఎదురుతిరగడానికి హేతువులు, దండోపనతవృత్తమూ అను 
పదిహేనవ అధ్యాయం, ప్రారంభంనుంచి నూటపదమూడవ అధ్యాయం సమాప్తం. 


అథ షోడశో ఒధ్యాయ: 


ఎకవింశతితమం ప్రకరణమ్‌ - దణ్లోపనాయివృత్తమ్‌ 
(బలంచేత శత్రువులను వశం చేసుకొనేవాని ప్రవృత్తి). 


మూ. 1. అనుజ్ఞాతసంధిపణోద్వెగకరం బలవాన్‌ విజిగీషమాణః, 
యతః స్వభూమిః స్వర్తువృత్తిశ్చ స్వ సైన్యానామ్‌ అదుర్గాపసారః శత్రుపార్‌ష్టెః 
అనాసారశ్చ తతో యాయాత్‌. విపర్యయే కృతప్రతీకారో యాయాత్‌. 

2. సామదానాభ్యాం దుర్చల౮నుపనమయేత; భేదదణ్ఞాభ్యాం 
బలవతః. 

3. నియోగవికల్పసముచ్చయైశ్చ ఉపాయానామ్‌ అనన్తరైకాన్తరాః 
ప్రకృతీ: సాధయేత్‌. 

4.గ్రామారణ్యోపజీవి వ్రజవణికృథానుపాలనమ్‌ ఉజ్బితాపసృత 
కారిణాం చార్చణమితి సాన్వమాచరేత్‌. భూమిద్రవ్యకన్యాదానమ భయస్య 
చేతి దానమాచరేత్‌. 

5. సామన్తాటవికతత్కులీనావ రుద్దానామన్యతమోపగ్ర హేణ కోశదణణ 
భూమిదాయయాచనమితి భేదమాచరేత్‌. ప్రకాశరూటతూష్టీం యుద్ధదుగ్గ 
లమోపాయై: అమిత్రప్రగ్రహణమితి దణ్జమాచరేత్‌. 

వ్యా. 1. ముందుగా చేసికొనబడిన సంధికి సంబంధించిన పణాన్ని (షరతులను) 
పాటించని రాజును జయించదలచిన బలవంతుడు ఏ వైపున తన భూమి లేదా 
అనుకూలమైన భూమి ఉంటుందో, తన సైన్యాలకు అనుకూలమైన కాలము, 
ఆహారాది సౌకర్యమూ ఉంటుందో, శత్రువునకు ఆశ్రయించదగిన దుర్గం గాని, 
వెనుకనుండి రక్షణ గాని, మిత్రసాహాయ్యం గాని ఉండవో ఆ మార్గాన దండెత్తి వెళ్లాలి. 


644 కౌటిలీయమ్‌ అర్థళాస్తమ్‌ 


పరిస్థితులు ఇందుకు విపరీతంగా ఉంటే ముందుగానే వాటికి తగిన ప్రతిక్రియ 
చేసుకొని వెళ్లాలి. 

2. దుర్చలులను సామదానాలచేత, బలవంతులను భేదదండాలచేత 
లొంగదీసుకోవాలి. 

3. నియోగంచేత (వీని విషయంలో ఈ ఉపాయమే అవలంబించాలి అనే 
రీతిలోను) వికల్పంచేత (వీని విషయంలో ఈ ఉపాయం గాని ఆ ఉపాయం గాని 
ఉపయోగించవచ్చును అనే రీతిలోను) సముచ్చయంచేత (వీని విషయంలో ఈ 
ఉపాయమూ ఆ ఉపాయమూ కూడ ఉపయోగిస్తాయి అనే రీతిలోను) ఆయా 
మనుష్యులను పట్టి వేరు వేరు ఉపాయాలు (సామాదులు) ప్రయోగిస్తూ తన 
సరిహద్దులోను, సరిహద్దులోని రాజ్యానికి అవతలా ఉన్న ప్రకృతులను వశం చేసుకోవాలి. 

3. గ్రామాలను అరణ్యాలను ఆధారంగా చేసికొని జీవించేవాళ్లకు, పశుస్థానా 
లకు, వాణీజ్యమార్గాలకు రక్షణ కల్పించడం, విడవబడినవాళ్లను, విడిచి వెళ్లిపోయిన 
వాళ్లను, అపకారం చేసినవాళ్లను పట్టి ఇవ్వడం - ఈ రీతిలో (దుర్చలుల విషయంలో) 
సామోపాయప్రయోగం చెయ్యాలి. భూమి, ద్రవ్యం, కన్యలు, అభయం వీటిని ఇవ్వడం 
అనే దానోపాయప్రయోగం చెయ్యాలి. 

4. యాతవ్యుని సామంతులు, ఆటవికులు, రాజ్యన్ని కోరే వాని వంశానికి 
చెందినవాళ్లు, నిగ్రహించబడిన వాని పుత్రాదులు - వీళ్లలో ఎవరినైనా వశం చేసికొని వాళ్ల 
పక్షాన కోశ-సైన్య-భూములు - రాజ్యంలో దాయం(వాటా) అడగడం అనే రీతిలో 
భేదోపాయం అవలంబించాలి. ప్రకాశయుద్ధం(బాహాటంగా చేసే యుద్ధం), కూటయుద్ధం 
(మోసంతో యుద్ధం చేయడం), తూష్టిం యుద్ధం (పైకి కనబడకుండా చేసే యుద్దం), 
దుర్గాన్ని వశం చేసుకొనే ఉపాయాలు - వీటి ద్వారా శత్రువును వశంచేసుకోవడం అనే 
దండోపాయాన్ని ప్రయోగించాలి. 

మూ. 1. ఎవముత్సాహవతో దణ్లోపకారిణ: స్థాపయేత్‌; స్వప్రభావతః 
కోశోపకారిణ:, ప్రజ్ఞావతో భూమ్యుపకారిణ:. 

2. తేషాం పణ్యపత్తనగ్రామఖనిసంజాతేన రత్నసారఫల్లుకుప్యేన 
ద్రవ్యహస్తివనవ్రజసముల్డేన యానవాహనేన వా యద్‌ బహుశ ఉపకరోతి 
తత్‌ చిత్రభోగం, యద్‌ దళ్లేన కోశేన వా మహదుపకరోతి తనవి 
యద్‌ దణ్బకోశభూమీరుపకరోతి తత్‌ సర్వభోగమ్‌. 


పొడ్డుణ్యమ్‌ - దణ్ణోపనొయివృత్తామ్‌ 645 


3. యదమిత్రమేకతః ప్రతికరోతి తదేకతోభోగి; యదమిత్రమ్‌ ఆసారం 
చాపాకరోతి తదుభయతోభోగి, యదమిత్రాసారప్రతివేశాటవికాన్‌ సర్వతః 
ప్రతికరోతి తత్‌ సర్వతోభోగి. 

వ్యా. 1. ఈ విధంగా (వశం చేసుకొన్నవారిలో) ఉత్సాహవంతులను సైన్యానికి 
ఉపకరించేవాళ్లనుగా స్థాపించాలి. సహజంగా ప్రభావం కలవాళ్లని కోశానికి 
ఉపకరించేవాళ్లనుగా స్థాపించాలి. ప్రజ్ఞావంతులను భూలాభానికి ఉపకరించేవాళ్లనుగా 
నియమించాలి. 

2. వాళ్లలో ఎ మిత్రుడు పణ్యాలచేత, పట్టణాలలోను గ్రామాలలోను, 
గనులలోను పుట్టినవాటిచేత, రత్నాలచేత, శ్రేష్టమైన వస్తువులచేత, తక్కువరకం 
వస్తువులచేత, కుష్యంచేత, ద్రవ్యవనాలనుండి హస్తివనాలనుండి, వ్రజాలనుండి లభ్యమైన 
శకటాదియానాలచేత వాహనాలచేత అనేకవిధాల ఉపకరిస్తాడో ఆ మిత్రుడు 
చిత్రభోగమిత్రుడు. దండ-కోశాలద్వారా ఉపకరించేవాడు మహాభోగమిత్రుడు. దండ- 
కోశ-భూములచేత ఉపకరించేవాడు సర్వభోగమిత్రుడు. 

3. ఏ మిత్రుడు ఒక వైపున శత్రువునకు మాత్రమే ప్రతిక్రియ చేస్తాడో అతడు 
ఏకతోభోగిమిత్రుడు. ఏ మిత్రుడు శత్రువును వాని ఆసారుణ్జి (మిత్రుణ్ణి) కూడ 
అడ్డుకుంటాడో అతడు ఉభయతోభోగి. ఏ మిత్రుడు అమిత్రుణ్ణి, వాని మిత్రుణ్జి, 
ఇరుగు పొరుగు వాళ్లని, ఆటవికులనూ కూడ అన్ని వైపులా అడ్డుకుంటాడో అతడు 
సర్వతోభోగి. 


మూ. 1. పార్‌ష్టిగ్రాహశ్చాటవఏకః శత్రుముఖ్యః శత్రుర్వా భూమిదాన 
సాధ్యః కశ్చిదాసాద్యేత నిర్గుణయా భూమ్యా ఏనముపగ్రాహయేత్‌; అప్రతి 
సంబద్ధయా దుర్గస్థమ్‌, నిరుపజీవ్యయా ఆటవికమ్‌; ప్రత్యాదేయయా తత్కు 
లీనమ్‌, శత్రోరుపచ్చిన్నయా శత్రోరుపరుద్ధమ్‌; నిత్యామిత్రయా శ్రేణీబలమ్‌, 
బలవత్సామన్తయా సంహితబలమ్‌, ఉభాభ్యాం యుద్ధే ప్రతిలోమమ్‌; 
అలబ్ధవ్యాయామయా ఉత్సాహినమ్‌; శూన్యయా అరిపక్షీయమ్‌; కర్మితయా 
అపవాహితమ్‌; మహాక్షయవ్యయనివేశయా గత ప్రత్యాగతమ్‌; అనుపాశ్రయయా 
ప్రత్యపసృతమ్‌, పరేణానధివాస్యయా స్వయమేవ భర్తారముపగ్రాహయేత్‌. 


646 కౌటిలీయమ్‌ అర్థశాస్త్రవ్‌ 


వ్యా. పార్‌ష్టిగ్రాహుడు గాని, ఆటవికుడు గాని, శత్రువుకు సంబంధించినవారిలో 
ముఖ్యుడైన అమాత్యుడు వంటివాడు గాని, శత్రువే గాని ఎవడైనా భూమిని ఇవ్వడంచేత 
అనుకూలుడౌతాడు అన్నట్లు కనబడే వానికి మంచి గుణాలు లేని భూమి ఇచ్చి తనకు 
అనుకూలుణ్లిగా చేసుకోవాలి. దుర్గంలో ఉన్నవానికి దుర్గానికి దూరంగా ఉన్న భూమి 
ఇవ్వాలి. ఆటవికునికి జీవనాధారంగా ఉపయోగించని భూమిని శత్రుకుటుంబానికి 
చెందినవానికి తిరిగి తీసుకుంటా నని చెప్పిన భూమిని, శత్రువుచేత నిరుద్భలైన వాని 
పుత్రాదులకు శత్రువునుండి లాగికొన్న భూమిని, శ్రేణీబలానికి (నాయకుడు ఉండని 
జనసముదాయాత్మకమైన ఒక విధమైన సైన్యానికి) ఎల్లప్పుడు చోరాద్యమిత్రులున్న 
భూమిని, సంహితబలానికి (నాయకుడున్న జనసంఘరూపమైన సైన్యవిశేషానికి) 
ప్రబలుడైన సామంతరాజు (సరిహద్దులోని రాజు) ఉన్నభూమిని, యుద్ధంలో ప్రతికూలంగా 
ప్రవర్తిస్తూ కపటయుద్ధం చేసేవానికి నిత్యామిత్రభూమిని, బలవత్సామంతభూమిని, 
ఉత్సాహవంతునికి సైన్యవ్యాయామానికి వీలుకాని భూమిని, శత్రుపక్షానికి చెందినవానికి 
ఏమీ పండని శూన్యభూమిని, అపవాహితునికి (యుద్దపీడితునికి లేదా సంధి చేసుకొని 
పాటించనివానికి) పరచక్ర ఆటవికాద్యుపద్రవా లున్న భూమిని, విడిచి వెళ్లి తిరిగి 
వచ్చినవానికి గ్రామాదినిర్మాణం చేయడానికి ఎక్కువ క్షయవ్యయాలు కలిగే భూమిని, 
ప్రత్యపసృతునికి (శత్రుభయంచేత స్వదేశం విడిచినవానికి) దుర్గం లేని భూమిని, ఒక 
భూస్వామికి అతడు తప్ప మరెవరూ నివసింప శక్యం కాని భూమిని, ఇచ్చి అనుకూలుణ్ణిగా 
చేసుకోవాలి. 


మూ. 1. తేషాం మహోపకారం నిర్వికారం చానువర్తయేత్‌. 
ప్రతిలోమముపాంశునా సాధయేత్‌. ఉపకారిణముపకారశక్త్యా తోషయేత్‌. 
ప్రయాసతశ్చ అర్థమానౌ కుర్యాత్‌. వ్యసనేషు చానుగ్రహమ్‌. స్వయమాగతానాం 
యథేష్టదర్శనం ప్రతి విధానం చ కుర్యాత్‌. పరిభవోపఘాతకుత్సాతివాదాం్చైెషు 
న ప్రయుజ్జీత. దత్వా చాభయం పితేవానుగృహ్టీయాత్‌. యశ్చాస్యాపకుర్యాత్త 
ద్దోషమ్‌ అభివిఖ్యాప్య ప్రకాశమేనం ఘాతయేత్‌. పరోద్వేగకారణాద్వా 
దాణ్బకార్మికవత్‌ చేష్టిత. న చ హతస్య భూమిద్రవ్యపుత్రదారానభిమన్యేత. 
కుల్యానప్యస్య శే స్వషు బాకు. స్థాపయేత్‌. కర్మణి మృతస్య పుత్రం రాజ్యే 
స్థాపయేత్‌. 


షొడ్డుణ్యమ - దణ్జోవనాయివృత్తామ్‌ 647 


వ్యా. ఆ దండోపనతులలో గొప్ప ఉపకారం చేసినవానిని, ఏ మాత్రము 
వికారం (చెడ్డ మార్పు) చెందనివానిని అతడు ఆ విధంగానే ఉండే టట్లు చేసుకోవాలి. 
ప్రతికూలంగా ఉన్నవానిని రరహూస్యోపాయాలచేత చంపివేయాలి. ఉపకారం చేసినవానిని 
అతడు చేసిన ఉపకారానికి అనుగుణంగా సంతోషపెట్టాలి. వాళ్లు చేసిన ప్రయాసను 
పట్టి వాళ్లకు ధనం, సంమానం చేస్తూండాలి. కష్టాలలో ఉన్నప్పుడు వాళ్లను ఆదుకోవాలి. 
తనను చూడడానికి వాళ్లివరైనా స్వయంగా వచ్చినప్పుడు వాళ్ల కోరిక ప్రకారం దర్శనం 
ఇవ్వాలి. అయితే వాళ్లవల్ల తన కేమీ అపాయం కలగకుండా ఉండడానికి సంరక్షణం 
చేసుకోవాలి. వాళ్లలో ఎవరి విషయంలోను అనాదరం, దెప్పిపాడవడం, నిందా, 
దూషించడం చేయకూడదు. అభయం ఇచ్చిన తరవాత తండ్రి వలె రక్షించాలి. 
అపకారం చేసిన దండోపనతుణ్ణి, వాడు చేసిన తప్పు చాటించి బహిరంగంగా చంపించాలి. 
బహిరంగంగా చంపిస్తే ఇతరులకు ఉద్వేగం (భయాదికం) కలుగుతుంది అనే శంక 
ఉంటే దాండకార్మికప్రకరణంలో చెప్పిన విధంగా రహస్యంగా చంపించాలి. అలా 
చంపబడినవాని భూమిని, ద్రవ్యాన్ని పుత్రులను, భార్యలను తన స్వాధీనం 
చేసుకొనగూడదు. వాని కులానికి చెందిన పుత్రాదులను కూడ వాళ్లకు తగిన స్థానాలలో 
ఉంచాలి. యుద్ధంలో మరణించినవాని పుత్రుణ్జీ వాని రాజ్యంలో స్థాపించాలి. 


మూ. 1. ఏమవస్య దణ్లోపనతాః పుత్రపొత్రాననువర్తన్తే. 

2. యస్తు ఉపనతాన్‌ హత్వా బద్ద్వా వా భూమిద్రవ్యపుత్రదారా 
నభిమన్యేత తస్యోద్విగ్నం మణ్జలమ్‌ అభావాయ ఉత్తిష్టతే. యే చాస్యామాత్యాః 
స్వభూమిషు ఆయత్తాః తే చాస్య ఉద్విగ్నాః మజ్బలమాశ్రయన్తే. స్వయం వా 
రాజ్యం ప్రాణాన్‌ వా అస్యాభిమన్యనె. 

వ్యా. 1. ఈ విధంగా ప్రవర్తించి నట్లయితే దండోపనతులు ఆతని పుత్రపాత్రుల 
విషయంలో కూడ అనుకూలంగా ప్రవర్తిస్తారు. 


2. ఎవడైతే తన వశంలో ఉన్న రాజులను చంపి గాని బంధించి గాని వాళ్ల 
భూమిద్రవ్యపుత్రభార్యాదులను వశం చేసుకుంటాడో వానిమీద మండలం కోపించి 
వానిని లేకుండా చేయడానికి ప్రయత్నిస్తుంది. తమ తమ ప్రదేశాలలో పనులు చేస్తూన్న 
వీని అమాత్యులు కూడ వీనిపై కోపించి మండలాన్ని ఆశ్రయిస్తారు. లేదా వాళ్లే 
స్వయంగా వీని రాజ్యాన్ని లాగికొంటారు, ప్రాణాలు తీస్తారు. 


648 కౌటిలీయమ్‌ అర్థశాన్రమ్‌ 


శ్లో. స్వభూమిషు చ రాజానస్తస్మాత్‌ సామ్నానుపాలితాః, 
భవన్త్యనుగుణా రాజ్ఞః పుత్రపొత్రానువర్తినః. 
ఇత్‌ కౌటలీయార్టశార్తే షాడ్గుణ్యే నవ్హమాధికరణే షోడళోఎధ్యాయః, దణ్లోవనాయి 
వృత్తము, ఆదితః చతుర్రళశతతమః. 
వ్యా. అందుచేత తమ తమ రాజ్యాలలో ఉన్న రాజులు (విజిగీషువుచేత) 


సామోసాయంచేత లాలింపబడినవారై రాజుకు అనుకూలులుగా ఉంటారు. 
పుత్రపౌత్రాదుల విషయంలో కూడ అనుకూలంగా ఉంటారు. 


“బాలానందిని” అను కౌటలీయార్థశాస్తాం ధ్రవ్యాఖ్యానంలో షాడ్డుణ్యం అనే నప్తమాధికరణంలో 
దండోవనాయివృత్తం అనే వదవోరవ అధ్యాయం, ప్రారంభంనుంచి నూటవద్దాల్లవ అధ్యాయం 
సమాప్తం. 


అథ సప్రదశోధ్యాయః 
ద్వావింశతిశతతమం ప్రకరణమ్‌ - సంధికర్మ. త్రయోవింశతిశతతమం 
ప్రకరణమ్‌ - సమాధిమోక్షః 


మూ. 1. శమః, సంధిః, సమాధిః ఇత్యేకో ఒర్థః, రాజ్ఞాం విశ్వాసోపగమః 
శమః సంధీః, సమాధిరితి. 


2. “సత్యం శపథో వా చలః సంధిః; ప్రతిభూః ప్రతిగ్రహో వా స్థావ 
రః ఇత్యాచార్యాః. 

3. నేతి కొటల్యః. సత్యం శపథో వా పరత్రేహ చ స్థావరః సంధిః. 
ఇహార్థ ఎవ ప్రతిభూః ప్రతిగ్రహో వా బలాపేక్షః. 

వ్యా. 1. “శమంి, “సంధి”, సమాధి” అనే పదాల అర్థం ఒకటే. “శమం” అన్నా 
“సంధి” అన్నా, “సమాధి” అన్నా అర్థం రాజులు పరస్పరం విశ్వాసం పొందడమే. 

2. సత్యము (అనగా ఈ విషయంలో ఏ మాత్రమూ మార్పు ఉండదు అని 
చెప్పడం) లేదా శపథం (తండ్రి మొదలైన వాళ్లమీద ఒట్టు వేసి చెప్పడం) ఇవి చలసంధి. 
స్థిరం కాని సంధి. ప్రతిభువు (జామీను గాని) ప్రతిగ్రహం (పుత్రాదులను కుదువబెట్టడం) 


షాడ్డుణ్యమ్‌ - నంధికర్మ 649 


గాని స్థావరమైన సంధి అని పూర్వాచార్యు లన్నారు. 

3. “అది యుక్తం కాదు-సత్యమైనా శపథమైనా పరలోకంలోను, 
ఇహలోకంలోను కూడ స్థిరమైన సంధి. ప్రతిభువు ప్రతిగ్రహం కూడా కేవలం ఇహలోకానికి 
మాత్రమే సంబంధించినది. బలంమీద ఆధారపడినది కూడ అని అంటాడు కౌటల్యుడు. 
అనగా సత్యశపథాలు ఇహలోకంలో మనిషిని బంధించి ఉంచుతాయి. వాటికి భంగం 
కలుగుతే పరలోకంలో పాపఫలం అనుభవించవలసి ఉంటుంది. ప్రతిభూప్రతిగ్రహాలు 
జామీను ఉన్నవాని బలంమీద ప్రతిగ్రహంగా ఉన్నవాని ప్రమపాత్రత్వాదుల మీద 
ఆధారపడి ఉంటాయి. వాటికి భంగం కలిగినా పరలోకభయం ఎదీ లేదు. అందుచేత 
సత్య-శపథాలే స్థావరసంధులు అని కౌటిల్యుని అభిప్రాయం. 

మూ. “సంహితాః స్మ” ఇతి సత్యసన్నాః పూర్వే రాజానః సత్యేన 
సందధిరే. 

2. తస్యాతిక్రమే శపథేన అగ్న్యుదకసీతాప్రాకారలోష్టహస్తి 
స్కన్గాశ్వపృష్ట రథోపస్థ శగస్రరత్నబీజగన్గరస సువర్ణహిరణ్యాన్యాలేభిరే - 
హన్యురేతాని త్యజేయుశ్వైనం యః శపథమతిక్రామేదితి. 

3. శపథాతిక్రమే మహతాం తపస్వినాం ముఖ్యానాం వా ప్రాతిభావ్య 
బన్ధ్థః ప్రతిభూ:ః. తస్మిన్‌ యః పరావగ్రహసమర్జాన్‌ ప్రతిభువః గృహ్లాతి 
సోఒతిసంధత్తే; విపరీతో ఒతిసంధీయతే. 

4. బన్ఫముఖప్రగ్రహః ప్రతిగ్రహః. తస్మిన్‌ యో దూష్యామాత్యం, 
దూష్యాపత్యం వా దదాతి సో ఒతిసన్దత్తే. విపరీతః అతిసంధీయతే. ప్రతి 
గ్రహణవిశ్వస్తస్య హి పరః ఛిద్రేషు నిరపేక్షః ప్రహరతి. 

వ్యా. 1. సత్యసంధులైన ప్రాచీనరాజులు “మనం కలిశాం. అని పలికి 
సత్యంచేతనే సంధి చేసికొనేవారు. 

2. దానిని అతిక్రమించే విషయంలో అనగా దీనిని అతిక్రమించము అని 
దృఢంగా చెప్పడానికి అగ్ని ఉదకం, నాగలిచాలు, ప్రాకారంమిద ఉన్న మట్టిబెడ్డ, 
ఎనుగుమూపురం, గుజ్జంవీపు, రథమధ్యభాగం, ఆయుధాలు, రత్నం, విత్తనాలు, 
సుగంధద్రవ్యాలు, రనసద్రవ్యాలు, బంగారం, ధనం న్పృశించేవారు. శపథం 
అతిక్రముంచినవానిని ఇవి (అగ్భ్యాదులు) నశింపచేస్తాయి, వానికి లభించకుండా 


650 కౌటిలీయమ్‌ అర్థశాస్తమ్‌ 


పోతాయి అనే విశ్వాసంతో అలా చేసేవారు. 

3. శపథాన్ని అతిక్రమించే పక్షంలో (అతిక్రమించకుండా) గొప్ప తపఃశాలులను 
గాని, గ్రామముఖ్యాదులను గాని, జామీనుగా నియమించడానికి 'ప్రతిభూ' (Surity) 
అని పేరు. అందులో - అన్న మాట తప్పిన ఇతరులను నిగ్రహించగలిగిన వాళ్లను 
ప్రతిభూలనుగా తీసికొన్నవాడు లాభం పొందుతాడు. అలా నిగ్రహించజాలనివాళ్లని 
ప్రతిభూలనుగా గ్రహించినవాడు మోసపోతాడు. 

4. “నేను మాట తప్పితే నువ్వు వీళ్లను ఎమైనా చేసుకోవచ్చు” అని చెప్పి 
బంధువులను గాని, ముఖ్యులైన అమాత్యాదిజనులను గాని సంధి చేసుకొన్నవాని 
అధీనంలో ఉంచడం ప్రతిగ్రహం (11051289). అందులో దూష్యుడైన (రాజద్రోహియైన) 
అమాత్యుళ్లి గాని, దూష్యుడైన పుత్రాదికుణ్ణిగాని ప్రతిగ్రహంగా ఉంచినవాడు ఎక్కువ 
లాభం పొందుతాడు. అందుకు విపరీతంగా చేసినవాడు అనగా స్నేహపాత్రులైన 
వాళ్లను ప్రతిగ్రహం పెట్టినవాడు మోసపోతాడు. ఎందువల్ల ననగా ఎదుటివాడు వాని 
ప్రతిగ్రహం మన చేతిలో ఉంది కదా అని విశ్వాసంతో ఉన్నప్పుడు రెండవవాడు ఆ 
ప్రతిగ్రహాన్ని చంపివేసినా నష్టం లేదు అనే అభిప్రాయం కలవా డవడంచేత ఛిద్రాలలో 
(అవకాశం వచ్చినప్పుడు) వానిమీద దెబ్బతీస్తాడు. 


మూ. 1. అనత్యసమాధౌ తు- కన్యాపుత్రదానే దదత్‌ తు 
కన్యామతిసంధత్తే. కన్యా హ్యదాయాదా పరేషామేవ అర్భాయాక్షేశ్యా చ. 
విపరీతః పుత్రః. 

2. పుత్రయోరపి జాత్యం ప్రాజ్ఞం శూరం కృతాస్తమేకపుత్రం వా 
దదాతి సోఒతిసంధీయతే. విపరీతో ఒతిననత్తే. జాత్యాదజాత్యో హి 
లుప్తదాయాదసన్తానత్వాదాధాతుం శ్రేయాన్‌. ప్రాజ్ఞాద ప్రాజ్ఞో మ న్రశక్తిలోపాత్‌. 
శూరాదశూరః ఉత్సాహశక్తిలో పాత్‌. కృతా స్రాదకృతాస్తః ప్రహర్తవ్యసంపల్లోపాత్‌. 
ఏకపుత్రాదనేకపుత్రః నిరపేక్షత్వాత్‌. 

వ్యా. 1. సంతానాన్ని ప్రతిగ్రహంగా ఇవ్వవలసి వచ్చినప్పుడు కన్యాపుత్రులలో 
కన్యను ఇచ్చేవాడు అధికలాభం పొందుతాడు. ఎందువల్ల ననగా కన్యకు దాయభాగం 


ఉండదు. ఎప్పటికైనా ఆమె పరులకే ఉపయోగిస్తుంది. ఆమెను (వాళ్లు) బాధపెట్టడానికి 
అవకాశం లేదు. పుత్రుడు ఇందుకు విపరీతుడు. సో 


షాడ్డుణ్థామ్‌ - నంధికర్మ 651 


2. ఇద్దరు పుత్రులలో కూడ ఉత్తమజాతికి చెందినవాడు, ప్రాజ్ఞుడు, శూరుడు, 
అస్తవిద్య నేర్చినవాడు, ఎకైకపుత్రుడు అయినవానిని ఇచ్చినవాడు మోసగించబడతాడు. 
అందుకు విపరీతంగా పుత్రుణ్ణి ఇచ్చినవాడు లాభం పాందినవా డవుతాడు. జాత్యుణ్ణి 
కాకుండా అజాత్యుణ్లీ ఇవ్వడం మంచిది. ఎందువల్ల ననగా అజాత్యుని సంతానానికి 
దాయాధికారం ఉండదు. బుద్దిమంతుణ్ణి ఇవ్వడం కంటె తెలివి తక్కువ వానిని 
ఇవ్వడం మంచిది. ఎందువల్లననగా వానికి ఆలోచనాశక్తి ఉండదు. శూరుణ్ణి ఇవ్వడంకంటె 
ఉత్సాహశక్తి లేని అశూరుణ్ణి ఇవ్వడం మంచిది. అస్తవిద్య నేర్చినవానికంటె నేర్వని 
వానిని ఇవ్వడం మంచిది; ఎందువల్ల ననగా వానికి ఎదుటివాని మీద దెబ్బతీసే శక్తి 
ఉండదు. ఏకైకపుత్రుడైనవానిని ఇవ్వడం కంటె చాలమంది పుత్రులలో ఒకనిని 
ఇవ్వడం మంచిది; ఎందువల్ల ననగా తండ్రి పూర్తిగా వానిమీదనే ఆధారపడి ఉండడు. 

మూ. 1. జాత్యప్రాజ్ఞయోః జాత్యమ్‌ అప్రాజ్ఞమ్‌ ఐశ్వర్య ప్రకృతిరనువర్తతే. 
ప్రాజ్ఞమజాత్యం మనస్రాధికారః. మన్రాధికారేఒపి వృద్ధ్దసంయోగాజ్ఞాత్యకః 
ప్రాజ్ఞమ్‌ అతిసంధత్తే. 

2. ప్రాజ్ఞశూరయోః ప్రాజ్ఞమ్‌ అశూరం మతికర్మణాం యోగో ౬నువర్తతే. 
శూరమ ప్రాజ్ఞం విక్రమాధికారః. విక్రమాధికారే ఒపి హస్తినమివ లుబ్బకః ప్రాజ్ఞః 
శూరమతిస గ్థత్తే. 

3. శూరకృతాస్తయోః శూరమకృతాగస్రం విక్రమవ్యవసాయః అనువర్తతే. 
కృతాస్తమశూరం లక్షలమాధికారః. లక్షలమ్యాధికారేపి స్టైర్యప్రతిప 
త్యసంమోషైః శూరః కృతాస్తమతిసన్ధత్తే. 

వ్యా. 1. జాత్యుడైన అప్రాజ్ఞుడు, ప్రాజ్ఞుడైన అజాత్యుడు - ఇలాంటి పుత్రులలో 
అప్రాజ్ఞుడైన జాత్యునికి రాజ్యం పొందే అధికారం ఉంటుంది; అజాత్యుడైన ప్రాజ్ఞూనికి 
మంచి ఆలోచన చేసే అధికారం ఉంటుంది. అయితే జాత్యుడు వృద్ధులతో సాంగత్యం 
చేస్తే మంత్రాధికారంవిషయంలో కూడ ప్రాజ్జుణ్జి మించి ఉంటాడు. ప్రాజ్ఞుడైన అజాత్యునికి 
ఎమి చేసినా జాత్యత్వం లభించదు అని భావం. 

2. శూరుడు కాని ప్రాజ్ఞుడు, ప్రాజ్ఞుడు కాని శూరుడు-ఇలాంటి ఇద్దరు 
పుత్రులలో శూరుడు కాని ప్రాజ్ఞుడికి బుద్ధిబలంతో చేయవలసిన పనులమీద అధికారం 
ఉంటుంది. ప్రాజ్ఞుడు కాని శూరునికి పరాక్రమం చూపే అధికారం ఉంటుంది. అయితే 


652 కౌటిలీయమ్‌ అర్ధశాస్తమ్‌ 


-విక్రమాధికారం విషయంలో కూడ, తెలివైన వేటగాడు ఏనుగును మించి నట్లు 
ప్రాజ్ఞుడు శూరుణ్లీ మించగలడు. 

3. కృతాస్తుడు కాని శూరుడు, శూరుడు కాని కృతాస్తుడు - ఇలాంటి 
పుత్రులలో కృతాస్తుడు కాని శూరునికి పరాక్రమం చూపడంలో వ్యవసాయం (ప్రయత్నం) 
ఉంటుంది. శూరుడు కాని కృతాస్తునికి లక్ష్యాన్ని సూటిగా కొట్టే అధికారం ఉంటుంది. 
అయితే స్థిరత్వమూ, కష్టసమయంలో వెంటనే ప్రతిక్రియ చేయడమూ, పారబాటు 
పడకపోవడమూ అనే గుణాలు ఉంటే శూరుడు కృతాస్తుణ్డీ కూడా మించి ఉంటాడు. 

మూ. 1. బహ్వేకపుత్రయోః బహుపుత్రః ఏకం దత్వా శేషవృత్తిస్తబ్ధః 
సన్గిమతిక్రామతి, నేతరః. 

2. పుత్రసర్వస్వదానే సంధిశ్చేత్‌ పుత్రఫలకో విశేషః. సమఫలయోః 
శక్తప్రజననతో విశేషః. శక్షప్రజననయోరపి ఉపస్థితప్రజననతో విశేషః. 

3. శక్తిమత్యేకపుత్రే తు లుప్తపుత్రోత్పత్తిరాత్మానమాదధ్యాత్‌; న 
చైకపుత్రమితి. 

వ్యా. 1. చాలమంది పుత్రులు కలవాడు, ఒకే పుత్రుడు కలవాడు -వీరిలో 
చాలమంది పుత్రు లున్నవాడు ఒక పుత్రుణ్ణి ఇచ్చి ఇంకా మిగిలిన పుత్రులు ఉండడంచేత 
దృప్తుడై సంధిని అతిక్రమించవచ్చును. ఇతరుడు (ఎకపుత్రుడు) అలా చేయజాలడు. 

2. పుత్రు డనే సర్వస్వాన్నీ ఇచ్చి సంధి చేసుకొనవలసి ఉన్నప్పుడు ఆ పుత్రునికి 
పుత్రు డనే ఫలం ఉంటే అదొక విశేషం. ఇద్దరు పుత్రులు సమానమైన పుత్రఫలం కలవా 
రైనప్పుడు సంతానం కలిగించ కలిగి ఉండడం విశేషం. అనగా సంతానం 
కలిగించగలవానిని ఇవ్వకుండా ఆ సామర్థ్యం లేని పుత్రుణ్ణి ఇవ్వాలి అని అర్థం. ఇద్దరు 


పుత్రులూ సంతానం పుట్టించడానికి సమర్ధులైన పక్షంలో అచిరకాలంలో సంతానం 
కలగడం విశేషం. 


3. ఒకే పుత్రు డుండి అతడు పుత్రోత్సాదనశక్తి కలవాడైతే, పుత్రోత్సాదనశక్తి 
ఉడిగిపోయిన తానే ఆధి (తాకట్టు)గా వెళ్లాలి కాని ఏకపుత్రుణ్ణి పంపగూడదు. 


మూ. 1. అభ్యుచ్చీయమానః సమాధిమోక్షం కారయేత్‌. 
2. కుమారాసన్నాః సత్రిణః కారుశిల్చివ్యజ్ఞానాః కర్మాణి కుర్వాణాః 


సురబ్లయా రాత్రౌ ఉపఖానయిత్వా కుమారమపహరేయుః. నటనర్తకగాయన 
వాదకవాగ్లీవకుశీలవప్లవకసౌభికా వా పూర్వప్రణీహితాః పరముపతిష్ణరన్‌. తే 
కుమారం పరమృరయా ఉపతిష్టైరన్‌. తేషామనియతకాలప్రవేశస్టాననిర్గమనాని 
స్థాపయేత్‌. తతస్తద్వ్యజ్ఞనో వా రాత్రౌ ప్రతిష్టిత. 


వ్యా. 1. రాజు బలం పుంజుకొన్న తరవాత ప్రతిగ్రహంగా ఉంచబడినవానిని 
విడిపించుకోవాలి. 

2. రాజకుమారు డున్న ప్రదేశానికి దగ్గర పనులు చేస్తూన్న, కారు-శిల్పుల 
వేషాలలో ఉన్న సత్రులు (గూఢచారులు) రాత్రి సురంగం త్రవ్వి దాని ద్వారా 
రాజకుమారుణ్డీ అపహరించాలి. లేదా ముందుగానే గూఢచారులుగా పంపబడిన నట- 
నర్తక-గాయన-వాదక-వాగ్టీవన-కుశీలవ-ప్లవక (ఖడ్గాగ్రంమీద నృత్యం చేసేవాడు) 
సౌభికులు (ఆకాశంమీద ఎగిరేవాడు) శత్రువు దగ్గరికి వెళ్లాలి. వాళ్లు మెల్ల మెల్లగా 
రాజకుమారుని దగ్గరికి వెళ్లాలి. రాజకుమారుడు శత్రురాజు ఆజ్ఞచేత ఆ నటనర్తకాదులు 
నిశ్చితమైన కాలం అంటూ ఎదీ లేకుండా ప్రవేశించడానికి, ఉండడానికి, బైటకు 
వెళ్లడానికి ఏర్పాటు చెయ్యాలి. తరవాత ఏదో ఒక రాత్రి ఆ నటాదుల వేషం వేసుకొని 
బైటకు రావాలి. 


మూ. 1. తేన రూపాజీవాభార్యావ్యజ్ఞునాశ్చ వ్యాఖ్యాతాః. 
2. తేషాం వా తూర్యభాణ్గ ఫేలాం గృహీత్వా నిర్గచ్చేత్‌. 
3. సూదారాలికస్నాపకసంవాహకాస్తరకకల్పకప్రసాధకోదకపరిచార 
కైర్వా ద్రవ్యవ స్రభాణ్ఞ ఫేలాశయనాసనసంభోగ్రెర్నిర్హియేత. 
4. పరిచారకచ్చద్మనా వా కించిదరూపవేలాయామాదాయ నిర్గచ్చేత్‌. 
సురజాముఖేన వా నిశోపహారేణ, తోయాశయే వా వారుణం యోగమాతి స్టైత్‌. 


గ 

5. వైదేహకవ్యజ్ఞానా వా పక్వాన్నఫ లవ్యవ హారేణ ఆరక్షిషు 
రసమవచ్తారయేయు:. 

వ్యా. 1. నటాదివేషంలో పారిపోవాలి అని చెప్పి నట్లే వేశ్యాస్తీ, భార్య (ఆక్కడ 
ఉన్న నటాదులలో ఒకని భార్య) ఇత్యాదివేషాలలో పారిపోవచ్చును అని కూడ చెప్పిన 
ట్లయింది. 


654 కొటిలీయమ్‌ అర్థశాన్తమ్‌ 


2. లేదా నటాదుల వాద్యాలు పెట్టిన పెట్టెను, ఇతరమైన సామానులు ఉంచే 
పెట్టెను మోసుకొంటూ బైటకు వచ్చేయాలి. 

3. లేదా వంటవాళ్లు, ఆరాలికులు (వడ్డన మొదలైనవి చేసేవాళ్లు లేదా 
భక్ష్యాలు తయారు చేసేవాళ్లు), స్నానం చేయించేవాళ్లు, ఒళ్లు పట్టేవాళ్లు, పక్కలు 
వేసేవాళ్లు, మంగళ్లు, అలంకరించేవాళ్లు. నీళ్లు అందించేవాళ్లు ఉపయోగించిన ద్రవ్యాలు, 
వస్రాలు, సరుకులు ఉంచిన సెట్టెలతోను, శయనాసనాలతోను ఆ రాజకుమారుణ్జి 
కూడ బైటకు తీసికొనిపోవాలి. 

4. లేదా పరిచారకు డనే వంక పెట్టుకొని పరిచారకుడు తీసికొని వెళ్లే వస్తువు 
ఏదైనా తీసికొని మనిషిని గుర్తుపట్టడానికి శక్యం కాని సమయంలో (రాజకుమారుడు) 
బైటకు వెళ్లిపోవాలి. లేదా రాత్రి ఇవ్వవలసిన బలులు చేతిలో ధరించి సురంగం ద్వారా 


రా 


బైటకు వెల్తిపోవాలి. లేదా ఎదైనా జలాశయంలో (నదిలో లేదా చెరువులో) వారుణయోగం 


a 


అవలంబించాలి. ఒక చోట మునిగి చాల దూరం నీటిలోనే ఈదుకుంటూ వెల్లి అక్కడ 
తేలాలి. 


5. లేదా వర్తకుల వేషంలో ఉన్న గూఢచారులు పక్వాన్నంలోను పండ్లలోను 
విషం కలిపి వాటిని రక్షకభటులచేత తినిపించాలి. వాళ్లు మూర్భ పోయినప్పుడు 
రాజకుమారుడు పారివోవాలి అని అర్థం. 

మూ. 1. దైవతోపహార శ్రాద్ధప్రహవణనిమిత్తమ్‌ ఆరక్షిషు మదనయోగ 
యుక్తమన్నపానరసం వా ప్రయుజ్యాపగచ్చేత్‌ ఆరక్షకప్రోత్సాహనేన వా. 

2. నాగరకకుశీలవచికిత్సకాపూపికవ్యజ్ఞనా వా రాత్రౌ సమృద్ధగృహాణ్యా 
దీపయేయుః ఆరక్షిణాం వా. వైదేహకవ్యణ్ఞనా వా పణ్యసంస్థామాదీపయేయు:. 

_ 3. అన్యద్వా శరీరం నిక్షిప్య స్వగృహమాదీపయేదనుపాతభయాక్‌. 
తతః సంధిచ్చేదఖాతసురజ్లాభిరపగచ్చేత్‌. 

4. కాచకుమృభాణ్దభారవ్యళ్ఞునో వా రాత్రౌ ప్రతిష్టేత. ముణ్బజటిలానాం 
ప్రవాసనాన్యనుప్రవిష్టః వా రాత్రౌ తద్యూజ్ఞనః ప్రతిష్టిత. విరూపవ్యాధి 
కరణారణ్యచరఛద్మనా మన్యతమేన వౌ (పేతవ్యళ్ఞునో వా seg 
పేతం వా స్రీవేషేణానుగచ్చేత్‌. 

వ్యా. 1. దేవతలకు నైవేద్యం పెట్టినది, లేదా శ్రాద్ధంలో ఉపయోగించినది లేదా 


షాడ్లుణ్యమ్‌ - నంధికర్మ 655 


విందు భోజనాలలో ఉపయోగించేది అయిన అన్నంలోను, పానీయంలోను 
మాదకద్రవ్యాలు కలిపి రక్షకభటులకు ఇచ్చి వాళ్లు మత్తులో ఉన్నప్పుడు పారిపోవాలి. 
లేదా మీకు చాలా ధనం ఇస్తాను అని ఆరక్షకులను లోభపెట్టి పారిపోవాలి. 

2. లేదా రాత్రి సంచరించడానికి అనుజ్ఞ ఉన్న నాగరకుడు, కుశీలవులు, 
వైద్యుడు, పిండివంటలు తయారు చేసేవాడు మొదలైనవాళ్ల వేషాలతో వెళ్లి రాత్రి 
ధనవంతుల గృహాలకు గాని, ఆరక్షకుల ఇండ్లకు గాని నిప్పు అంటించాలి. లేదా 
వర్తకుల వేషంలో ఉన్న గూఢచారులు ఆపణశాలకు (దుకాణాలు ఉన్న పెద్ద శాలకు) 
నిప్పు అంటించాలి. 

3. రాజకుమారుడు తను నివసిరచే ఇంట్లో ఒక శవం ఉంచి ఆ ఇంటికి 
నిప్పుపెట్టాలి. అలా చేయడంవల్ల అతడే మరణించా డనుకొని ఎవరూ రాజకుమారుని 
వెనుక వెదకుతూ రారు. తరవాత గోడకు కన్నం చేసి కాని, తవ్విన మార్గంగుండా గాని 
సురంగం గుండాగాని బైటకు వెల్లిపోవాలి. 

4. లేదా కుండలకావడి మోసేవాని వేషంలో (కాంగ్లే), లేదా కాచభారుడు 
(గడ్డి, కజ్దిలు మొదలైనవి మోసేవాడు) కుమృభారుడు (నీళ్లకుండ మోసేవాడు) 
భాణ్గభారుడు (గుజ్ఞాలు మొదలైనవాటి సామాను మోసేవాడు) (గ.శా) వీళ్ల వేషాలలో 
రాత్రి బయలుదేరాలి. లేదా విజిగీషువు పంపిన బోడిగుండ్లవాళ్లు, జటాధారులు 
నివసించే ప్రదేశాలలో ప్రవేశించి ఆ వేషం వేసుకొని రాత్రి బయలుదేరి వెళ్లిపోవాలి. లేదా 
విరూపం దాల్చడం, జబ్బుతో బాధపడుతున్నట్లు కనబడడం, అరణ్యాలలో సంచరించేవాని 
వేషం-వీటిలో ఏదో ఒక ఉపాయంచేత పారిపోవాలి.లేదా మరణించినట్లు అభినయిస్తూ 
గూఢచారులు తనను మోసికొనిపోయేటట్లు చేసుకోవాలి. లేదా స్రీవేషం వేసుకొని ఒక 
శవం వెంట వెళ్లాలి. 


మూ. 1. వనచరవ్యజ్ఞ నాశ్చైనమన్యతో యాన్తమన్యతో ౬_పదిశేయుః, 
తతో౬న్యతో గచ్ళేత్‌. చక్రచరాణాం వా శకటవాటైరపగచ్చేత్‌. 

2. ఆసన్నే చానుపాతే సత్రం వా గృహ్హీయాత్‌. తతో ఒన్యతో ౬పగచ్చేత్‌. 

3. గృహీతో వా సామాదిభిరనుపాతమ్‌ అతిసన్టధ్యాత్‌. రసవిద్ధేన వా 
పథ్యదనేన. 

4. వారుణయోగాగ్నిదాహేషు వా శరీరమన్యదాధాయ శత్రుమభియు 
జ్లీత పుత్రో మే త్వయా హత ఇతి. 


656 కౌటిలీయమ్‌ అర్థళాస్తమ్‌ 


వ్యా. 1. వనచరుల వేషాలలో ఉన్న గూఢచారులు, రాజపుత్రుడు ఎటువైపు 
వెళ్లాడు అని అతని వెన్నంటి వస్తూన్న రాజభటులు అడిగినప్పుడు, అతడు ఒక 
దిక్కువైపు వెడితే మరొకవైపు వెళ్లి నట్లు చెప్పాలి. అప్పుడు ఆ రాజకుమారుడు వాళ్ళు 
చెప్పిన దిక్కున కాక మరొక దిక్కున వెళ్లాలి. లేదా బండ్లమీద ప్రయాణం చేసేవాళ్ల బండ్ల 
గుంపులో దాగి వెళ్లాలి. 

2. అనుపాతం (తరుముకొనివచ్చే రాజభటుల గుంపు) తనకు చాల దగ్గరికి 
వచ్చి నట్లయితే వనాన్ని ఆశ్రయించి దాగికొనాలి. అలా దాగికొనే ప్రదేశం లేని పక్షంలో 
మార్గానికి రెండు వైపులా ధనం గాని, విషం కలిపిన భక్ష్యాల సముదాయంకాని చల్లి 
తాను మరొకమార్గాన పారిపోవాలి. 

3. పట్టుబడిన ట్లయితే సామాదులచేత ఆ అనుపాతాన్ని మోసగించాలి. లేదా 
విషం కలిపిన ఆహారం మార్గంలో వాళ్లకు ఇచ్చి మోసగించాలి. 

4. లేదా విజిగీషువు వారుణయోగం, అగ్నిదాహం జరిగి నప్పుడు అక్కడ 
మరొక శరీరం ఉంచి నువ్వు నా పుత్రుణ్ణి చంపివేశావు అని శత్రువుమీద దోషారోపణం 
చెయ్యాలి. 


శ్లో. ఉపాత్తచృన్నశస్తో వా రాత్రౌ విక్రమ్య రక్షిషు, 
శీఘ్రపాతైరపసరేద్దూఢ ప్రణిహితైః సహ. 


ఇతి కౌటలీయార్ధశాస్తే షాడ్డుణ్యే నవ్తమాధికరణే సవ్తదళో౭ ధ్యాయః నంధికర్మ, 
నంధిమోక్షః ఆదితః వబ్బాదళశతతమ: 


వ్యా. లేదా రహస్యంగా ఆయుధం ధరించి, రాత్రియందు రక్షకభటుల 
విషయంలో పరాక్రమించి, పైన చెప్పిన గూఢచారులతో కూడ శీఘ్రంగా నడిచే 
అశ్వాదులచేత పారిపోవాలి. 


“బాలానందిని” అను కౌటలీయార్థశాస్తాంధ్రవ్యాఖ్యలో షాడ్గుణ్యుం అనే నప్తమాధికరణంలో 
నంధికర్మ, నంధిమోక్షం అనే వది హేడవ అధ్యాయం, ప్రారంభం నుంచి నూటవదిహేనవ 
అధ్యాయం సమాప్తం. 


షాడ్గుణ్యమ్‌ - మధ్యమచరితమ్‌ 657 


అథ అమ్రాదశో౭ధ్యాయ: 


చతుర్వింశతితమం ప్రకరణమ్‌ - మధ్యమచరితమ్‌ 
(మధ్యముని విషయంలో ప్రవర్తన) 
పజావింశతితమం ప్రకరణమ్‌ - ఉదాసినచరితమ్‌ 
(ఉదాసీనుని విషయంలో ప్రవర్తన) 
షడ్వింశతితమం ప్రకరణమ్‌ - మణలచరితమ్‌ 
(మండలం విషయంలో ప్రవర్తన) 


మూ. 1. మధ్యమస్యాత్మా తృతీయా పజ్బుమీ చ ప్రకృతీ ప్రకృతయః. 
ద్వితీయా చ, చతుర్ధీ, షష్టీ చ వికృతయః. తచ్చేదుభయం మధ్యమో౬ను 
గృహ్హీయాత్‌ విజిగీషుర్మధ్యమానులోమః స్యాత్‌. న చేదనుగృహ్గాయాత్‌ 
ప్రకృత్యనులోమః స్యాత్‌. 

2. మధ్యమళ్చేత్‌ విజిగీషోర్మిత్రం మిత్రభావి లిప్పేత, మిత్రస్య 
ఆత్మనశ్చ మిత్రాణ్యుత్తాప్య మధ్యమాచ్చ మిత్రాణి భేదయిత్వా మిత్రం 
త్రాయేత. మణ్బ్ణలం వా ప్రోత్సాహయేత్‌ - అతివృద్దో౬యం మధ్యమః 
సర్వేషాం నో వినాశాయ అభ్యుట్టితః, సంభూయాస్య యాత్రాం విహనా 
మేతి. తచ్చేన్మజ్బలమనుగృహ్హాయాత్‌ మధ్యమావగ్రబాణ ఆత్మాన 
ముపబృంహయేత్‌. న చే దనుగృహ్హాయాత్‌, కోశదణ్ఞాభ్యాం మిత్రమనుగృహ్య 
యే మధ్యమద్వేషిణో రాజానః పరస్ప్సరానుగృహీతా వా బహవస్తిషియుః, 
ఎకసిద్దా వా బహవః సిధ్యేయుః, పరస్పరాద్వా శజ్కితాః నోత్తిష్టేరన్‌, తేషాం 
ప్రధానమేకమ్‌, ఆసన్నం వా సామదానాభ్యాం లభేత. ద్విగుణో ద్వితీయం 
త్రిగుణ సృృతీయమ్‌. ఏవమభ్యుచ్చితో మధ్యమమవగృహియాత్‌. 

వ్యా. 1. రాజమండలంలోని మధ్యమునికి తాను, అనగా విజిగీషువు. 
తృతీయ ప్రకృతి, అనగా మిత్రుడు, పంచమప్రకృతి అనగా మిత్రమిత్రుడు ప్రకృతులు, 
అనగా మిత్రులు. ద్వితీయ - చతుర్ధ - షష్టప్రకృతులు. అనగా అరి. అరిమిత్రుడు. అరి 


658 కౌటిలీయమ్‌ అర్ధశాస్తమ్‌ 


మిత్రమిత్రుడు వికృతులు (విరుద్దంగా ప్రవర్తించే వాళ్లు). మధ్యముడు పైన చెప్పిన 
ప్రకృతి - వికృతులను ఇద్దరినీ అనుగ్రహించిన ట్లయితే (రెండు విధాల రాజుల 
విషయంలో హితప్రవృత్తి కలవాడైతే) విజిగీషువు ఆ మధ్యమునికి అనుకూలుడుగా 
ఉండాలి. అట్లు అనుగ్రహించకపోయిన ట్లయితే ప్రకృతికి (తన మిత్రునకు, 
మిత్రమిత్రునకు) అనుకూలుడుగా ఉండాలి. 

2. మధ్యముడు విజిగీషువుయొక్క 'మిత్రభావి' మిత్రుణ్జి ఆక్రమించదలచి 
నప్పుడు విజిగీషువు మిత్రుని మిత్రులను తన మిత్రులను లేవదీసి మధ్యమునికీ, వాని 
మిత్రులకూ మధ్య భేదం కలిగించి తన మిత్రుణ్ణి రక్షించాలి. లేదా - ఈ మధ్యముడు 
చాలా బలవంతు డైపోయాడు; మన అందర్నీ నశింపచేయడానికి పూనుకొన్నాడు; 
మనం అందరం కలిసి వీని యుద్దయాత్రకు అడ్డుతగులుదాం” అని చెప్పి రాజమండలాన్ని | 
ప్రోత్సహింపచేయాలి. మండలం అందుకు అంగీకరిస్తే మధ్యముణ్ణి కృశింపచేసి 
(దుర్చలునిగా చేసి) తనను అధికబలవంతుణ్ణిగా చేసుకోవాలి. రాజమండలం అందుకు 
అంగీకరించకపోతే మిత్రునికి కోశదండాలు ఇవ్వడం ద్వారా సహాయం చేసి మధ్యముణ్జి 
ద్వేషించే ఏ చాలమంది రాజులు పరస్పరం సహాయం చేసుకొంటూ ఉంటారో, లేదా 
మధ్యమద్వేసులైన ఏ చాలమంది రాజులలో ఒకనిని తన వైపు తిప్పుకుంటే మిగిలిన 
వాళ్లందరూ అనుకూలులు అవుతారో, మధ్యమద్వేషులైన ఏ రాజులు ఒకరిని ఒకరు 
శంకించుకొంటూ యుద్దానికి కలిసి రారో, వాళ్లల్లో ప్రధానుడైన ఒక రాజును గాని, తనకు 
సమీపంలో ఉన్న రాజును గాని సామదానాలచేత వశం చేసుకోవాలి. ఆ విధంగా ఆ 
రాజు కలవడంచేత రెట్టింపు కలవాడై రెండవరాజునుకూడా అనుకూలుణ్ఞిగా చేసుకోవాలి. 
ఆ విధంగా మూడు రెట్లబలం పుంజుకొని మూడవరాజును అనుకూలుణ్ణిగా చేసుకోవాలి. 
ఈ విధంగా బలం పెంచుకొని మధ్యముణ్ణి దుర్చలునిగా చెయ్యాలి. 


మూ. 1. దేశకాలాతిపత్తౌ వా సన్గాయ మధ్యమేన మిత్రస్య సాచివ్యం 
కుర్యాత్‌. దూష్యేషు వా కర్మసంధిమ్‌. 

2. కర్శనీయం వాస్య మిత్రం మధ్యమో లిప్సేత ప్రతిస్తమృయేదేనమ్‌- 
“అహం త్వా త్రాయేయ” ఇత్యాకర్శనాత్‌. కర్శితమేనం త్రాయేత. 

3. ఉచ్చేదనీయం వాస్య మిత్రం మధ్యమో లిప్పేత. కర్మితమేతం 
త్రాయేత మధ్యమవృద్దిభయాతీ. 


షాడ్లుణ్యమ్‌ - మధ్యమ చరితమ్‌ 659 


4. ఉచ్చిన్నం వా భూమ్యనుగ్రహణ హస్తే కుర్యాదన్యత్రాపసార 
భయాత్‌. 

ద్‌ కర్శనియోచ్చెదనీయయోళశ్చేన్మిత్రాణి మధ్యమస్య సాచివ్యకరాణి 
స్యుః పురుషాన్తరేణ సంధీయేత. విజిగీషోర్వా తయోర్మిత్రాణి అవగ్రహసమర్హాని 
సుక సన్ధిము పేయాత్‌. 

6. అమిత్రం వాస్య మధ్యమో లిస్సేత సంధిముపేయాత్‌. ఎవం 
స్వార్థశ్చ కృతో భవతి మధ్యమస్య ప్రియం చ. 

వ్యా. 1. దేశకాలాలు దాటిపోయి మండలాన్ని ప్రోత్సహించడం కుదరని 
పక్షంలో మధ్యమునితో సంధి చేసుకొని మిత్రునికి సహాయం చెయ్యాలి. లేదా 
మధ్యముని రాజ్యంలో ఉన్న దూష్యులతో (రాజవిరోధులైన అమాత్యాదులతో, కర్మసంధి 
(నేను మీ రాజును ఎదిరించి యుద్ధం చేస్తూంటాను, మీరు రాజ్యంలో అంతఃప్రకోపం 
కలిగించండి అనే సంధి) చేసుకోవాలి. 

2. మధ్యముడు వీని (విజిగీషువుయొక్క) కృశింపచేయ దగిన మిత్రుణణి 
(సరిహద్దు రాజ్యానికి అవతలి రాజ్యంలో ఉండడంచేత మిత్రుడే అయినా తనకు 
అనుకూలంగా ఉండనివానిని) ఆక్రమించ దలచినప్పుడు, ఆతని కోశదండాదులు 
కృశింపచేయబడేటంతవరకూ “నేను నిన్ను రక్షిస్తాను” అని అంటూ (సహాయం 
చేస్తూన్నట్లు కనబడుతూ) నిలబెట్టాలి. అతడు పూర్తిగా కర్శితుడైన తరవాత వానికి 
సహాయం చెయ్యాలి. 

శ విని (విజిగీషువుయొక్క) నిర్మూలించదగిన మిత్రుణ్ణి మధ్యముడు 
ఆక్రమించ దలచి నప్పుడు ఆతడు పూర్తిగా కర్భితుడు అయేవరకు ఉపేక్షించి 
కర్శితుడైన తరవాత వానిని రక్షించాలి. అలా రక్షించకపోతే మధ్యమునికి బలం పెరిగి 
పోయే భయం ఉంటుంది. 


4. అతడు నిర్మూలించబడితే అతనికి భూమి ఇచ్చి తన వశంలో ఉంచుకోవాలి. 
అలా చేయకపోతే అతడు మరొకని దగ్గరికి వెళ్లిపోవచ్చును. 

5. కర్శనీయుడు ఉచ్చేదనీయుడు అయినవాళ్ల మిత్రులే (రహస్యంగా) 
మధ్యమునికి సహాయం చేస్తూన్న పక్షంలో పురుషాంతరంచేత సంధి (మధ్యమునితో) 


660 కౌటిలియమ్‌ అర్ధశాస్తమ్‌ 


చేసుకోవాలి. (సేనాపతిని గాని కుమారుణ్ణి గాని అప్పగించి చేసుకొన్న సంధి 
పురుషాంతరసంధి. కర్శనీయోచ్చేదనీయుల కుమారుణ్ణి లేదా సేనాపతిని మధ్యమునికి 
అప్పగించి సంధి చేసుకోవాలి అని అర్థం). ఆ ఇద్దరి (కర్శనియోచ్చేదనీయుల) 
మిత్రులు విజిగీషువును కృశింపచేయడానికి సమర్దులైతే అప్పడు విజిగీషువు 
మధ్యమునితో సంధి చేసుకోవాలి. 

6. ఎని (విజిగీషువు యొక్క) అమిత్రుణ్ల్ణి మధ్యముడు ఆక్రమించదలచి 
నట్లయితే అప్పుడు విజిగీషువు మధ్యమునితో సంధి చేసుకోవాలి. ఇలా చేయడంవల్ల 
తన ప్రయోజనమూ నెరవేరుతుంది, మధ్యమునికి ఇష్టమైన పని చేసిన ట్లవుతుంది. 


మూ. 1. మధ్యమశ్చేత్‌ స్వమిత్రం మిత్రభావి లిప్పేత పురుషానరేణ 

wis సాపేక్షం వా “నార్హసి మిత్రముచ్చెత్తుమ్‌ 'ఇతి వారయేత్‌. 
ఉపేక్షేత వా-మణల మస్య కుపష్యతు స్వపక్షవధాదితి. 

2. అమిత్రమాత్మనో వా మధ్యమో లిప్పేత rs 
అదృశ్యమానః అనుగృహ్హీయాత్‌. 

3. ఉదాసీనం వా మధ్యమో లిప్పేత “ఉదాసీనాద్‌ భిద్యతామ్‌ "ఇ 
మధ్యమోదాసీనయోః యః మణఖ్ఞలస్య అభిడ్రేతః తమాశ్రయేత. 

వ్యా. 1. మధ్యముడు తన “మిత్రభావి” మిత్రుభ్ణే ఆక్రమించదలస్తూ 
న్నప్పుడు విజిగీషువు ఆ మధ్యమునికీ ఆతని మిత్రునికీ మధ్య పురుషాంతరసంధి 
చేయించాలి. ఆ మధ్యముడు తన విషయంలో గౌరవభావం ఉన్నవాడైతే విజిగీషువు 
“మిత్రుణ్ణి నువ్వు ఈ విధంగా నిర్మూలించకూడదు అని చెప్పి నివారించాలి. లేదా తన 


పక్షానికి చెందినవానిని చంపడంవల్ల మండలమే వీని విషయంలో కోపిస్తుందిలే అనే 
భావంతో ఎమీ చేయకుండా ఊరుకోవాలి. 

2. మధ్యముడు తన (విజిగీషువుయొక్క) అమిత్రుణ్ఞీ ఆగక్రమించా 
లనుకొంటూన్నప్పుడు విజిగీషువు పైకి కనబడకుండా ఆ మటన్‌ కోశదండాలచేత 
సహాయం చెయ్యాలి. 

3౩ మధ్యముడు ఉదాసీనుణ్ణి ఆక్రమించా లని అనుకొన్నప్పుడు - “వీల్లిద్దరి 
మధ్యా భేదం ఉంటేనే మంచిది” అనుకొన్న విజిగీషువు మధ్యమోదాసీనులలో ఎవడు 
మండలానికి ఇష్టుడో వానిని ఆశ్రయించి వానికి సహాయం చెయ్యాలి. 


షాడ్డుణ్తుమ్‌ - మధ్యమచరితమ్‌ 661 


మూ మధ్యమచరితేన ఉదాసీనచరితం వ్యాఖ్యాతమ్‌. ఉదాసీన 
శ్చేన్మధ్యమం లి పత యతః శత్రు మతిసందధ్యాత్‌, మిత్రస్యోపకారం కుర్యాత్‌. 
మధ్యమముదాసనం వా దజ్లోపకారిణం లభేత తతః పరిణమేత. 

2. ఎవముపగృహ్యాత్మానమ్‌ అరిప్రకృతిం కర్భయేత్‌, మిత్రప్రకృతిం 
చోపగృహ్ణాయాత్‌. 

3. సత్యప్యమిత్రభావే తస్యానాత్మవాన్‌ నిత్యాపకారీ శత్రుః శత్రుసహితః 
పార్‌ష్టిగ్రాహో వా వ్యసనీ యాతవ్యో వ్యసనే వా నేతురభియోక్తేత్యరిభావినః. 

వ్యా. 1. మధ్యముని విషయంలో అనుసరించిన విధానంచేత ఉదాసీనుని 
విషయంలో అనుసరించిన విధానం కూడ విశదీకరించినట్లే. ఆ యా సమయాలలో 
మధ్యమునితో ఎలా ప్రవర్తించాలో అలాంటి సమయాలలో ఉదాసీనునితో కూడ అదే 
విధంగా ప్రవర్తించాలి అని అర్థం. ఉదాసీనుడు మధ్యముణ్లి ఆక్రమించా లని 
అభిలషించిన ట్లయితే విజిగీషువు ఎ పద్దతి అవలంబిస్తే తన శత్రువుకు అపకారం 
జరుగుతుందో, మిత్రునికి ఉపకారం జరుగుతుందో ఆ పద్దతి అవలంబించాలి. 
మధ్యమోదాసీనులలో ఎవడు తనకు సైన్యం ఇచ్చి ఉపకారం చేస్తాడో వాని పక్షాన 
చేరాలి. 

2. ఈ విధంగా తాను బలవంతుడై శత్రువును కృశింపచెయ్యాలి. మిత్రునికి 
సహాయం చెయ్యాలి. 

3. ('అరి' అని చెప్పబడే సరిహద్దులలో ఉండే సామంతులలో అరిభావి, 
మిత్రభావి, భృత్యభావి అని మూడు రకాలవాళ్లు ఉంటారు. వాళ్లలో ఎనిమిది విధాలైన 
అరిభావిసామంతులను గూర్చి చెపుతున్నాడు) - సరిహద్దులో ఉండడంచేత అలా 
ఉన్నవాళ్లందరూ విజిగీషువుకు శత్రులుగా ఉండడం సమానమే అయినా వాళ్లలో- 
అనాత్మవంతుడు (ఇంద్రియాలు తన వశంలో లేనివాడు), నిత్యమూ అపకారం 
చేసేవాడు, శత్రువు (అకారణంగా ద్వేషించేవాడు), శత్రువుతో కలిసినవాడు, 
పార్‌ష్టిగ్రాహుడు, వ్యసనాలలో ఉన్నవాడు, యాతవ్యుడు, నేత (విజిగీషువు) కష్టాలలో 
ఉన్నప్పుడు వాని పై"దండెత్తి వచ్చేవాడు అని “అరిభావులు' ఎనిమిది రకాలు. 

మూ. 1. ఎకార్జాభిప్రయాతః పృథగర్థాభిప్రయాతః, సంభూయ 
యాత్రికః సంహితప్రయాణికః, స్వార్థాభిప్రయాతః, సాముత్తాయికః, కోశ 


662 కౌటిలీయమ్‌ అర్ధశాస్తమ్‌ 


దణ్జయోరన్యతరస్య క్రేతా, విక్రేతా, ద్వైధీభావిక ఇతి మిత్రభావినః. 

2. సామన్తో బలవతః ప్రతిఘాతః అన్తర్థిః ప్రతివేశో వా బలవతః 
పార్‌ష్టిగ్రాహో వా స్వయముపనతః ప్రతాపోపనతో వా దణ్లోపనత ఇతి 
భృత్యభావినః సామనాః. 

3. తైర్ప్చూమ్యేకాన్తరాః వ్యాఖ్యాతాః. 

వా విజిగీషువు ఎ ప్రయోజనం ఉద్దేశించి వెడుతున్నాడో ఆ ప్రయోజనాన్నే 
సాధించడానికి (మరొక ప్రక్కనుంచి) వెళ్లేవాడు, వేరైన ప్రయోజనాన్ని ఉద్దేశించి 
వెళ్లేవాడు (విజిగీషువు భూమికోసం వెడితే తాను ధనంకోసం వెళ్లేవాడు), విజిగీషువుతో 
కలిసి వెళ్లేవాడు, సంధి చేసికొని వెళ్లేవాడు, తన (విజిగీషువుయొక్క) ప్రయోజనం 
సాధించడంకోసం వెళ్లేవాడు,సాముత్థాయికుడు (కలిసి శూన్యనివేశనాదికర్మలు చేసేవాడు), 
కోశదండాలలో ఒకదానిని కొని మరొకదానిని అమ్మేవాడు, ద్వైధీభావానికి 
ఉపయోగించేవాడు అని మిత్రభావిసామంతుడు ఎనిమిది విధాలు. 

2. బలవంతుణ్లి అడ్డుకొనేవాడు, అంతర్థి(శత్రువుకూ నాయకునికి మధ్యనున్న 
వాడు), సరిహద్దులో ఉన్నవాడు, బలవంతుని పార్‌ష్టిగ్రాహుడు, స్వయంగా వచ్చి 
ఆశ్రయించిన లేదా ప్రతాపానికి భయపడి వచ్చి ఆశ్రయించిన దండోపనతుడు (సైన్యం 
మూలాన లొంగినవాడు) అని భృత్యభావిసామంతులు ఆరు విధాలు. 

3. విటిచేత ఒక రాజ్యం అవతల ఊన్న వాళ్లను కూడ వివరించి నట్లే. అనగా 
భూమేేకాంతరు లవడంచేత మిత్రులైనవాళ్లలో గూడ అరిభావిత్వ-మిత్రభావిత్వ- ' 
భృత్యభావిత్వా లుంటాయి అని భావం. 
శ్లో తేషాం శత్రువిరోధే యన్మిత్రమేకార్థతాం వ్రజేత్‌, 

శక్త్యా తదనుగృహ్ణాయాద్‌ విషహేత యయా పరమ్‌. 

వ్యా. ఆ భూమ్యేకాంతరులలో ఏ మిత్రుడు ఎవరైన శత్రువుతో తనకు 
(విజిగీషువుకు) విరోధం ఏర్పడినప్పుడు ఏకార్భడుగా ప్రవర్తిస్తాడో అనగా తనతో కలిసి 
ఆ శత్రువును ఎదిరిస్తాడో, వానికి, ఎంత శక్తి ఉంటే శత్రువు ధాటికి తట్టుకోగలుగుతాడో 
అంత శక్తి కల్పించాలి. 
శో, ప్రనాధ్య శత్రుం యన్న్మిత్రం వృద్ధం గచ్చేదవశ్యతామ్‌, 

సామనైైకాన్తరాభ్యాం తత్‌ ప్రకృతిభ్యాం విరోధయేత్‌. 


పొడ్గుణ్యమ్‌ - మధ్వమచరితమ్‌ 5663 


వ్యా. ఏ మిత్రుడు శత్రువును జయించి, అభివృద్ది పొాందడంచేత తన అదుపులో 
ఉండడో వానికి సామంతైకాంతరులైన ప్రకృతులతో (అరిప్రకృతి - మిత్రప్రకృతులతో) 
విరోధం కల్పించాలి. 
శ్లో తత్కులీనావరుద్దాభ్యాం భూమిం వా తస్య హారయేత్‌, 

యథా వానుగ్రహాపేక్షం వశ్యం తిషెక్‌ తథా చరేత్‌. 

వ్యా. లేదా వాని భూమిని తత్కులీనునిచేత (రాజ్యకాంక్షియైన అతని 
వంశానికి చెందినవానిచేత), లేదా అవరుద్దునిచేత (వాని కోపానికి గురియై నిర్బంధంలో 
ఉన్న పుత్రునిచేత) ఆక్రమింపచెయ్యాలి. లేదా అతడు సర్వదా తన అనుగ్రహం 
కోరుతూ ఎలా వశుడై ఉంటాడో అలా చెయ్యాలి. 


న్జో, నోపకుర్యాదమిత్రం వా గచ్చేద్యదతికర్శితమ్‌, 

తదహీనమవృద్ధం చ స్థాపయేన్మిత్రమర్ధవత్‌. 

వ్యా. స్వప్రయోజనాన్ని సాధించుకొనడంలో నేర్పుగల విజిగీషువు ఏ మిత్రుడు 
చాల కృశించిపోయి తనకు ఉపకారం చేయజాలకుండా ఉన్నాడో, లేదా తన శత్రువు 
పక్షానికి వెళ్లేట ట్లున్నాడో అలాంటి మిత్రుడు ఎక్కువ హీనుడుగా గాని, బాగా సమృద్ది 
పొందినవాడుగా గాని ఉండకుండే టట్టు చెయ్యాలి. 
నో. అర్ధయుక్త్యా చలం మిత్రం సంధిం యదుపగచ్చతి, 

తస్యాపగమనే హేతుం విహన్వాన్న చలేద్యథా. 

వ్యా. ఎ చలమిత్రుడు (స్టిరత్వం లేని మిత్రుడు) ఏదో ప్రయోజనాన్ని 
అపేక్షించి సంధి చేసుకుంటాడో, అతడు చలించకుండా ఉండడంకొరకు, అతడు 
తనను విడిచి వెళ్ళిపోవడానికి తగిన కారణా లేవీ లేకుండా తొలగించాలి. 


నో. అరిసాధారణం యద్వా తిష్బత్‌ తదరితః శఠమ్‌, 

భేదయేద్‌ భిన్నముచ్చిన్వాత్తత:ః శత్రుమనన్తరమ్‌. 

వ్వా. ఎ మిత్రుడు తనతోను తన శత్రువుతోనూ కూడ సమంగానే మైత్రి 
చూపుతాడో అలాంటి శఠుడైన మిత్రునికి శత్రువుకీ మధ్య భేదం కల్పించి (వాళ్లని 


విడదీసి) ఆ విధంగా విడదీయబడిన మిక్రుణ్ణి నిర్మూలించి తరవాత శత్రువును 
నిర్మూలించాలి. 


664 కౌటిలీయమ్‌ అర్ధశాస్తమ్‌ 


333 


ఉదాసీనం చ యత్తిస్టేత్‌ సామనైైస్తద్విరోధయేత్‌, 
తతో విగ్రహసంతప్తముపకారం నివేశయేత్‌. 
వ్యా. ఎ మిత్రుడు తన విషయంలోను తన శత్రువు విషయంలోనూ కూడ 


ఉదాసీనుడుగా ఉంటాడో అలాంటి మిత్రునికి సామంతులతో విరోధం కల్పించి తన 
ఉపకారం కోరేవాణ్ణిగా చెయ్యాలి. 


స్టో అమిత్రం విజిగీషుం చ యత్‌ సంచరతి దుర్పలమ్‌, 

తద్‌ బలేనానుగృహ్లీయాద్‌ యథా స్యాన్న పరామ్ముఖమ్‌. 

వ్యా. దుర్చలుడైన ఎ మిత్రుడు అమిత్రుణ్ణీ, విజిగీషువును (తనను) కూడ 
స్వలాభాపేక్షతో ఆశ్రయిస్తాడో అలాంటి మిత్రుడు తన విషయంలో వైముఖ్యం 
చెందకుండా వానికి సైన్యం ఇచ్చి అనుగ్రహించాలి. 
గో అపనియ తతో౬న్యసాాం భూమౌ వాసం నివెశయెత్‌, 

నివేశ్య పూర్వం తత్రాన్యం దణ్ణానుగ్రహహేతునా. 

వ్యా. లేదా అలాంటి మిత్రుని భూమిలో ముందుగానే సైన్యం ఇవ్వడం అనే 
అనుగ్రహాన్ని కారణంగా చూపి మరొకనిని నిలిపి, ఆ మిత్రుణ్ణి ఆతని భూమినుండి 


తొలగించి మరొక భూమిలో (శత్రుసాహాయ్యం కోరవలసిన అవసరం ఉండని భూమిలో) 
నిలపాలి. 


ద్‌ 


నో, అపకుర్యాత్సమర్థం వా నోపకుర్యాద్యదాపది, 
ఉచ్చిన్వాదేవ తన్మిత్రం విశ్వస్యాజ్కృముపస్థితమ్‌. 
వ్యా. ఎ మిత్రుడు అపకారం చేస్తాడో, లేదా సామర్థ్యం ఉండి కూడ 


ఆపత్సమయాలలో ఉపకారం చెయ్యడో ఆ మిత్రుడు నమ్మి దగ్గరకు వచ్చి నప్పుడు 
వానిని ఎ మాత్రము సందేహించకుండా నిర్మూలించాలి. 


3, 


మిత్రవ్యసన తో వారిరుత్తిషిత్‌ యో౬నవగ్రహః, 
మిశ్రేజైవ భవేత్‌ సాధ్యశ్ళాదితవ్యసనేన సః. 


వ్యా. తన (విజిగీషువుయొక్క) మిత్రుడు కష్టాలలో ఉండడంచేత ఏ అడ్డూ 


షాడ్గుణ్యమ్‌ - మధ్యమచరి తమ్‌ 665 


లేక శత్రువు అభివృద్ధి చెందుతున్నప్పుడు ఆ శత్రువును, తన మిత్రుని కష్టాలు 
తొలగించి, వాని ద్వారానే సాధించాలి. 


శ్గో. అమిత్రవ్యసనాన్మిత్రముత్సితం యద్విరజ్యతి, 


అరివ్యసనసిద్ద్యా తచ్చత్రుణైవ ప్రసిధ్యతి. 

వ్యా. శత్రువు కష్టాలలో ఉండడంచేత అభివృద్ధిపాందిన తన విషయంలో 
విరక్తుడుగా ఉన్న మిత్రుణ్ణి, శత్రువుకు వచ్చిన కష్టాలు తొలగించి ఆ శత్రువు ద్వారానే, 
లొంగదీసుకోవాలి. 


శ్థో వృద్ధిం క్రయం చ స్థానం చ కర్శనోచ్చేదనం తథా, 
సర్వోపాయాన్‌ సమాదధ్యాదేతాన్‌ యశ్చార్థశాస్త విత్‌. 
వౌ అర్థశాస్త్రం బాగా తెలిసిన విజిగీషువు వృద్దిని, క్షయాన్ని, స్థానాన్ని, 
కృశింప చేయడాన్ని, నిర్మూలించడాన్ని, సామాదిసర్వోపాయాలను ఆ యా పరిస్థితులకు 
అనుగుణంగా ప్రయోగించాలి. 
న ఎవమన్యోన్యసంచారం షాడ్లుణ్యం యో౭నుపశ్యతి, 
స బుద్ధినిగలైరృద్దెరిష్టం క్రీడతి పార్టివైః. 
ఇతి కొాటలీయార్ధశాస్తే షాడ్గుణ్యే సప్తమాధికరణే అష్టాదశో ధ్యాయః 


మధ్యమచరితముదాసీనచరితం మణ్ణలచరితమ్‌, ఆదితః షోడశశతతమః. ఏతావతా 
కౌటలీయార్థశాస్తస్య షాడ్గుణ్యం సస్తమమధికరణం సమాస్తమ్‌. 


వ్యా. ఈ విధంగా ఒక దానితో ఒకటి ముడివడి ఉన్న షాడ్గుణాన్ని ఎ విజిగీషువు 
బాగా పరిశీలించి ప్రయోగిస్తాడో అతడు బుద్ది అనే గొలుసులతో కట్టబడిన రాజులతో 
ఇష్టం వచ్చినట్లు ఆడుకుంటాడు. 
“బాలానందిని” అనే కౌటలీయార్ధశాస్తాంధ్రవ్యాఖ్యానంలో షాడ్గుణఖ్యం అనే సప్తమాధికరణంలో 
మధ్యమచరితం, ఉదాసీనచరితం, మండలచరితం అనే వద్దెనిమిదవ అధ్యాయం, 
ప్రారంభంనుండి నూటవదవోరవ అధ్యాయం నమాస్తం. 


ఇంతటితో కౌటలీయార్టశాస్తంలోని షాడ్గుణ్యం అనే ఎడవ అధికరణం సమాప్తం. 


666 కౌటిలీయమ్‌ అర్ధళాన్తమ్‌ 


అథ ప్యసనాధికొరికమ్‌ - అష్టమమధికరణమ్‌ 
ప్రథమో౭ధ్యాయః 
సప్తదశశతతమం ప్రకరణమ్‌ - ప్రకృతివ్యసనవర్గః 


(వ్యసనాధికారికం = ఆపదలను గూర్చినది. ప్రకృతివ్యసనవర్గం = ప్రకృతులకు 
కలిగే ఆపదల సముదాయం) 


మూ. 1. వ్యసనయౌగపద్యే సౌకర్యతో యాతవ్యం రక్షితవ్యం వేతి 
వ్యసనచిన్లా, 


2. ధైవం మానుషం వా ప్రకృతివ్యసనమ్‌ అనయాపనయాభ్యాం 
సంభవతి. 


3. గుణప్రాతిలోమ్యమ భావః ప్రదోషః ప్రసబ్గః, పీడా వా వ్యసనమ్‌. 
వ్యస్యత్యేనం శ్రేయస ఇతి వ్యసనమ్‌. 


4. స్వామ్యమాత్యజనపదదుర్గకోశదణ్ణమిత్రవ్యసనానాం పూర్వం 
పూర్వం గరీయ ఇత్యాచార్యాః. 


వ్యా. 1. శత్రువు వ్యసనంలో ఉన్నప్పుడు, తనకు ఎ వ్యసనమూ లేనప్పుడు 
శత్రువుమిదికి యుద్దానికి వెళ్లాలని చెప్పబడింది. అయితే - ఇద్దరికీ వ్యసనం వచ్చి 
నప్పుడు యుద్దానికి వెళ్లడంలో సౌకర్యం ఉన్నదా లేక రక్షించుకొనడంలో సౌకర్యం 
ఉన్నదా అనే ప్రశ్న కలుగుతుంది. అందుచేత వ్యసనాలను గూర్చిన విచారణ 
చేయబడుచున్నది. 


2. ధైవకృతమైనా, మనుష్యకృతమైనా ప్రకృతివ్యసనం (స్వామ్యాదులకు కలిగే 
వ్యసనం) అనయ-అపనయాల మూలాన కలుగుతుంది. అనయం అనగా అశుభమైన 
దైవం. అపనయం అనగా సంధ్యాదిగుణాలను సరిగా ప్రయోగించకపోవడం. 


3. ఆ యా ప్రకృతులకు ఉండవలసిన గుణాలకు విరుద్ధమైన గుణాలు 
ఉండడం, అభావం (దుర్గాదిప్రకృతులు కొన్ని లేకపోవడం). అత్యధికమైన దోషం, 


న్యననొధికొరికమ్‌ - ప్రకృతివ్యసనమ్‌ 667 


ద్యూతాదులందు అత్యాసక్తి, లేదా దేశాదులకు పీడ్ర-ఇవి వ్యసనం. వీనిని శ్రేయస్సునుంచి 
దూరం చేస్తుంది కాబట్టి దీనికి వ్యసనం అని పేరు. 

4. స్వామి, అమాత్యుడు, జనపదం, దుర్గం, కోశం, దండం, మిత్రుడు -విళ్లకి 
కలిగిన వ్యసనాలలో తరవాతిదానికన్న ముందుముందుది గొప్పది అని పూర్వాచార్యులు 
చెప్పి ఉన్నారు. అనగా స్వామివ్యసన-అమాత్యవ్యసనాలలో అమాత్యవ్యసనంకంటె 
స్వామివ్యసనం గొప్పది. అమాత్యవ్యసన-జనపదవ్యసనాలలో జనపదవ్యసనంకంటె 
అమాత్యవ్యసనం గొప్పది ఇత్యాదిరీతిలో ఉత్తరోత్తరంకంటె పూర్వపూర్వవ్యసనం గొప్పది 
అని అర్థం. 

మూ. 1. నేతి భారద్వాజః, స్యామ్యమాత్యవ్యసనయోః అమాత్య 
వ్యసనం గరీయః ఇతి. మన్రో మన్రఫలావాస్తిః, కర్మానుష్టానమ్‌, ఆయవ్యయ 
కర్మ దణ్ణప్రణయనమ్‌, అమిత్రాటవిప్రతిషేధు, రాజ్యరక్షణం, వ్యసన ప్రతీకారః, 
కుమారరక్షణమ్‌, అభి షేకళ్చ కుమారాణామాయత్తమమాత్యేషు. తేషామభావే 
తదభావః. భిన్నపక్షస్యేవ రాజ్ఞశ్చేష్టానాశః, వ్యసనేషు చాసన్నాః పరోపజాపాః, 
వైగుణ్యే చ ప్రాణబాధః ప్రాణాన్తికచరత్వాద్రాజ్ఞః ఇతి. 


2. నేతి కౌటల్యః - మన్లిపురోహితాదిభృత్యవర్గమ్‌, అధ్యక్షప్రచారం, 
పురుషద్రవ్యప్రకృతివ్యసన ప్రతీకారమ్‌, ఎధనం చ రాజైవ కరోతి. వ్యసనిషు 
వామాత్యేషు అన్యానవ్యసనినః కరోతి. పూజ్యపూజనే దూష్యావగ్రహే చ 
నిత్యయుక్తః తిష్టతి. స్వామీ చ సంపన్నః స్వసంపద్భిః ప్రకృతీః సంపాదయతి. 
స్వయం యచ్బీలస్తచ్చీలాః ప్రకృతయో భవన్తి. ఉత్తానే ప్రమాది చ 
తదాయత్తత్వాత్‌. తత్కూటస్టానీయో హి స్వామీతి. 

వ్యా. 1. అది కాదు అంటాడు భరద్వాజుడు. ఎందువల్ల ననగా స్వామివ్యసన- 
అమాత్యవ్యననాలలో అమాత్యవ్యననమే గొప్పది. మంత్రము (ఆలోచన), 
మంత్రఫలప్రాప్తి, ఆ యా కర్మలను చెయ్యడం, ఆయవ్యయాలను చూచుకోవడం, 
దండాన్ని (సైన్యాన్ని) సమకూర్చడం, అమిత్రులను ఆటవికులను అడ్డగించడం, 
రాజ్యాన్ని రక్షించడం. వ్యసనాలకి ప్రతిక్రియ చేయడం, రాజకుమారులను రక్షించడం, 


668 కౌటిలీయమ్‌ అర్ధశాన్తమ్‌ 


వాళ్లకి రాజ్యాభిషేకం చేయడం ఇవన్నీ అమాత్యులమీదనే అధారపడి ఉంటాయి. 
అమాత్యులు లేకపోతే ఇవేమీ జరగవు. రెక్కలు నరికిన పక్షి వలె రాజు, అమాత్యుడు 
లేకపోతే కదలజాలడు (ఏ పనీ చేయలేడు). వ్యసనాలలో శత్రువులనుండి రహస్యంగా 
జరిగే ఉపజాపాలు (ప్రజలను దుష్టులను రెచ్చగొట్టడాలు) దగ్గరనే ఉంటాయి. 
అమాత్యులలో ఎమైనా చెడ్డ గుణాలు ఉన్నాయా రాజు ప్రాణాలకే ముప్పు. ఎందువల్ల 
ననగా అమాత్యుడు రాజు ప్రాణాలకి దగ్గరగా తిరుగుతూంటాడు. 


2. అది యుక్తం కాదంటాడు కౌటల్యుడు. మంత్రిపురోహితాదిభృత్యసము 
దాయాన్ని, సువర్ణాధ్యక్షుడు మొదలైన అన్ని విధాలైన అధ్యక్షుల నియమనాన్నీ లేదా 
కార్యకలాపాలను, మంత్రులు మొదలైన పురుషప్రకృతులయొక్క జనపదదుర్గకోశాది 
ద్రవ్యప్రకృతులయొక్క వ్యసనాలకి ప్రతిక్రియను రాజ్యాభివృద్దిని కూడ రాజే చేస్తాడు. 
అమాత్యులకు వ్యసనం కలిగినప్పుడు వ్యసనం లేని మరికొందరిని అమాత్యులనుగా 
నిధయుమిస్తాడు. వూజించదగిన వారిని వూజించడంలోను, దూష్యులను 
(సంఘవ్యతిరేకశక్తులను) నిగ్రహించడంలోను జాగరూకుడై ఉంటాడు.తన కుండవలసిన 
గుణసంపద లన్నీ ఉన్న స్వామి తన ప్రకృతులను కూడ సర్వగుణసంపన్నులను 
చేస్తాడు. స్వామి ఎలాంటి స్వభావం కలవాడై ఉంటాడో ప్రకృతులు కూడ ఆ విధమైన 
స్వభావంతోనే ఉంటారు. అభివృద్ది విషయంలో నైనా, ప్రమాదంలో నైనా (పారబాటు 
చేయడంలోనైనా) ప్రకృతు లందరూ స్వామిమీదనే ఆధారపడి ఉంటారు కదా? స్వామి 
ప్రకృతులకు మూలప్రకృతివంటివాడు కదా? 


మూ. 1. అమాత్యజనపదవ్యసనయోః జనపదవ్యసనం గరీయః 
ఇతి విశాలాక్షః. కోశః, దణ్ణః, కుష్యమ్‌, విష్టిః, వాహనమ్‌, నిచయాశ్చ జనపదా 
దుత్తిష్టన్తై; తేషామభావో జనపదాభావే స్వామ్యమాత్యయోశ్చానన్తర ఇతి. 

2. నేతి కౌటిల్యః. అమాత్యమూలాః:' సర్వారమ్బాః జనపదస్య 
కర్మసిద్ధయః స్వతః పరతశ్చ యోగసాధనం వ్యసనప్రతీకారః శూన్య నివే 
శోపచయౌ, దణ్ణకరాను గ్రహళశ్చేతి. 

3. జనపదదుర్గవ్యసనయోః దుర్గవ్యసనమితి పారాశరాః. దుర్గే హీ 
కోశదణ్డోత్పత్తిః ఆపది స్థానం చ జనపదస్య. శక్తిమత్తరాశ్చ పౌరాః జానపదేభ్యః 


వ్యసనాధికొరికమ్‌ - వ్రకృతివ్యననమ్‌ 669 


నిత్యాశ్చాపది సహాయా రాజ్ఞః. జానపదాస్త్వమిత్రసాధారణా ఇతి. 


4. నేతి కౌటల్యః. జనపదమూలా దుర్గకోశదణ్ణు సేతువార్తారమ్మాః 
శౌర్యం, స్టైర్యం, దాక్ష్యం, బాహుల్యం చ జానపదేషు. పర్వతాన్నర్వ్వీపాశ్చ దుర్గా 
నాధ్యుష్యన్తే జనపదాభావాత్‌. కర్షకప్రాయే తు దుర్గవ్యసనమ్‌, ఆయుధీయ 
ప్రాయే తు జనపదే జనపదవ్యసనమితి. 


వ్యా. 1. అమాత్యవ్యసన - జనపదవ్యసనాలలో జనపదవ్యసనం గొప్ప దని 
విశాలాక్రుడు అన్నాడు. ఎందువల్ల ననగా కోశము, సైన్యము,కుప్యము (వస్రాస్తరణాదికం) 
విష్టి, (కర్మకరవర్గం) వాహనం (గజాశ్వాదులు), నిచయాలు (ధాన్యస్నేహది 
సముదాయాలు) ఇవన్నీ జనపదం నుంచే లభిస్తాయి. జనపదం లేకపోతే ఇవేమీ 
ఉండవు. జనపదం అనేది లేకపోతే వెంటనే స్వామి, అమాత్యుడు కూడ లేకుండా 
పోతారు. 


2. “అది కాదు; జనపదంలో జరగవలసిన అన్ని పనులు, ఆ యా కర్మల 
సిద్దులు, స్వజనంనుంచి, శత్రుజనంనుంచి యోగక్షేమాల సాధనం, వ్యసనాలకు 
ప్రతిక్రియ చేయడం, శూన్యస్థానాలలో గామాదులను నెలకొల్పడం, వాటిని వృద్ది 
పొందించడం, ఉత్తమసాహసాదిదండాలను విధించడంలోను పన్నులు వసూలు 
చేయడంలోను లాభాలు ఆర్జించడం, ఇవన్ని అమాత్యునిమీదనే ఆధారపడి ఉం 
టాయి” అని కౌటల్యు డంటాడు. 


3; జనపదవ్యసన-దుర్గవ్యసనాలలో దుర్గవ్యసనం గొప్పది అని పారాశరులు 
(పరాశరుని మతం అనుసరించేవారు) అన్నారు. దుర్గం ఉంటేనే కోశం, దండం 
(సైన్యం) ఇవి ఉత్పన్న మౌతాయి. ఆపత్సమయంలో దుర్గం జనపదానికి స్థానం కూడా 
కల్పిస్తుంది. పౌరులు జానపదులకంటేె ఎక్కువ శక్తికలవారు. ఆపత్సమయంలో వాళ్లు 
తప్పక సహాయం చేస్తారు. జానపదులైతే శత్రువులకు కూడా సాధారణులే, అనగా కొన్ని 
పరిస్థితులలో శత్రువువైపుకు కూడా వెళ్లిపోతారు అని పారాశరుల అభిప్రాయం. 


4. “అది యుక్తం కాదు. దుర్గం, కోశం, దండం, సేతువులు, వార్త అనగా 
కృషివాణిజ్యపశుపాలనాదికము, జనపదంమీదనే ఆధారపడి ఉంటాయి. జానపదుల లో 
శౌర్యమూ, స్థిరత్వమూ, మంచితనమూ సంఖ్యాధిక్యము కూడా ఉంటాయి. జనపదం 


670 కౌటొిలీయమ్‌ అర్ధశాస్తమ్‌ 


(జనుల నివాసానికి అనుగుణమైన స్థానం) కాకపోవడంచేతనే ఎవరూ కూడ 
పర్వతరూపాలు, అంతర్ద్వీపరూపాలు (చుట్టూ నీళ్లు ఉన్న చిన్న ద్వీపాల రూపంలో 
ఉన్నవి) అయిన దుర్గాలలో నివసించరు. అయితే జనపదంలో కర్షకులు అధికసంఖ్యలో 
ఉంటే దుర్గానికి వ్యసనం కలుగుతుంది. ఆయుధాలతో జీవించెవాళ్లు అధికంగా ఉంటే 
జనపదానికి వ్యసనం కలుగుతుంది. 


మూ. 1. దుర్గకోశవ్యసనయోః కోశవ్యసనమితి పిశునః. కోశమూలో 
హ్‌ దుర్గసంస్కారః దుర్గరక్షణం జనపదమిత్రామిత్రనిగ్రహో, దేశాన్తరితానా 
ముత్సాహనం దణ్జబలవ్యవహారళ్చ్ళ. దుర్గః కోశాదుపజాప్యః పరేషామ్‌, 
కోశమాదాయ చ వ్యసనే శక్యమపయాతుం న దుర్గమ్‌ ఇతి. 


2. నేతి కౌటల్యః. దుర్గార్పణః కోళో, దణ, తుష్టింయుద్ధమ్‌, 
స్వపక్షని గ్రహః, దణ్ణబలవ్యవహారః, ఆసార ప్రతి గ్రహః, పరచక్రాటవీ ప్రతిషేధశ్చ. 
దుర్గాభావే చ కోశః పరేషామ్‌. దృశ్యతే హి దుర్గవతామనుచ్చిత్తిరితి. 


వ్యా. 1. దుర్గవ్యసన-కోశవ్యసనాలలో కోశవ్యసనం గొప్పది అని పిశునుడు 
అన్నాడు. (పిశునుడు అనగా నారదుడు. గ.శా.) దుర్గాన్ని సంస్కరించడం (మరమ్మత్తులు 
చేయడం) దుర్గాన్ని రక్షించడం, జనపదాన్ని అ మిత్రుల్ని పశంలో ఉంచుకొనడం, 
దూరదేశాలలో ఉన్నవాళ్లను ప్రోత్సహించడం, దండబలవ్యవహారం, (సైన్యబలవ్యవహారం) 
ఇవన్నీ కోశం మీదనే ఆధారపడి ఉంటాయి కదా? కోశం సహాయంతోనే శత్రువులు 
దుర్గంలో ఉపజాపం కలిగిస్తారు. (ధనం ఇచ్చి దుర్గంలో ఉన్న అధికారులు, ప్రజలు 
మొదలైనవాళ్లు రాజుకు ఎదురుతిరిగే టట్లు చేస్తారు). ఎదైనా వ్యసనం కలిగి నప్పుడు 
కోశం తీసికొని పారిపోవచ్చు; దుర్గాన్ని ఆ విధంగా తీసికొని వెళ్లడం కుదరదు. 


2. అది యుక్తం కాదు అని అంటాడు కొటల్యుడు. కోశం, దండం, తూష్టీం 
యుద్ధం (0016042౧, తన పక్షాన్ని అదుపులో ఉంచుకొనడం, సైన్యబలవ్యవహారం, 
మిత్రసైన్యాన్ని స్వీకరించడం, శత్రు సైన్యాన్ని, ఆటవికసైన్యాన్నీ అడ్డుకోవడం ' ఇవన్నీ 
దుర్గంమీదనే ఆధారపడి ఉంటాయి. దుర్గం లేకపోతే కోశాన్ని పరులు అపహరించివేస్తారు. 
దుర్గం కలవాళ్లు పరాజయం పొందకపోవడం చూడబడుతున్నది గదా? 


వ్యననాధికొరికమ్‌ - ప్రకృతివ్వననమ్‌ 571 


మూ. 1. కోశదణ్దవ్యసనయోః దణ్బవ్యసనమ్‌ ఇతి కౌణపదన్తః. 
దణ్ణమూలో హి మి త్రామిత్రని గ్రహః, పరదణ్లోత్భాహనం, స్వదణ్ఞ ప్రతి గ్రహశ్చ. 
దణ్ఞాభావే చ ధ్రువః కోశవినాశః. కోశాభావే చ శక్యః కుప్యన భూమ్యా పర 
భూమిస్వయంగ్రహాణ వా డణ్ణః పిణ్ణ్లయితుమ్‌, దణ్ణవతా చ కోశః. స్వామిన 
శ్చాస న్నవృత్తిత్వాదమాత్యస ధర్మా దల్ల్ణ ఇతి. 


2. నేతి కౌటల్యః - కోశమూలో హి దణ్ణః. కోశాభావే దణ్ణః పరం 
గచ్చతి, స్వామినం వా హన్తి. సర్వాభియోగకరశ్చ కోశో ధర్మకామహేతుః. 
దేశకాలకార్యవశేన తు కోశదణ్బయోరన్యతరః ప్రమాణీభవతి. లబ్బపాలనో హి 
దబ్బ్ణః కోశస్య. కోశః కోశస్య దణ్బస్య చ భవతి. సర్వద్రవ్యప్రయోజకత్వాత్‌ 
కోశవ్యసనం గరీయ ఇతి. 


వ్యా. 1. కోశవ్యసన-దండవ్యసనాలలో దండవ్యసనం గొప్పది అని కౌణపదంతుని 
అభిప్రాయం. (కౌణపదంతు డనగా భీష్ముడు. గ.శా.) మిత్రులను అమిత్రులను 
అదుపులో ఉంచడం, శత్రుసైన్యాన్ని ప్రోత్సహించడం, తన సైన్యాన్ని (శత్రుసైన్యంతో 
యుద్ధం చేసే విధంగా) స్వీకరించడం అనేవి దండంమీదనే ఆధారపడి ఉంటాయి. 
దండం లేకపోతే కోశం నశించడం నిశ్చితం. కోశం లేకపోయినా కుష్యం గాని, భూమి 
గాని, ఇచ్చి, శత్రుభూమిని స్వయంగా ఆక్రమించి దండాన్ని ప్రోగుచేసుకోవడానికి 
అవకాశం ఉంటుంది. దండం ఉన్నవానిచేత కోశం ప్రోగుచేసుకొనడానికి శక్యం 
అవుతుంది. కోశం ఎల్లప్పుడు స్వామి దగ్గరనే ఉంటుంది గాన అమాత్యుని వంటిది. 


2. అది కాదు అంటాడు కౌటల్యుడు. దండానికి మూలం కోశమే. కోశం 
లేకపోతే దండం శత్రువు వైపుకు వెళ్లిపోతుంది, లేదా స్వామినే చంపివేస్తుంది. కోశం 
సమస్తకార్యాలు సఫలం అయే టట్లు చేస్తుంది. అది ధర్మకామాలకు హేతువు కూడ. 
అయితే దేశాన్ని పట్టి, కాలాన్ని పట్టి, కార్యాన్ని పట్టి ఒకప్పుడు కోశం ఉపకరిస్తుంది. 
ఒకప్పుడు దండం ఉపకరిస్తుంది. దండం లభించిన కోశాన్ని రక్షిస్తుంది కదా? కోశమైతే 
కోశాన్నీ దండాన్నీ కూడ రక్షస్తుంది. కోశం సమస్తద్రవ్యప్రకృతులయందు కార్యకారి 
(కార్యాన్ని సాధించేది) గాన కోశవ్యసనం దండవ్యసనంకంటె గొప్పది. 


672 కౌటిలీయమ్‌ అర్థశాన్తమ్‌ 


సూ. 1. దణ్ణమిత్రవ్యసనయోః మిత్రవ్యసనమితి వాతవ్యాధిః. 
మిత్రమ్‌ అభృతం వ్యవహితం చ కర్మ కరోతి; పార్‌ష్టిగ్రాహమ్‌, ఆసారమ్‌, 
అమిత్రమ్‌ ఆటవికం చ ప్రతీకరోతి; కోశదజణ్దభూమిశ్చ ఉపకరోతి 
వ్యసనావస్థాయోగమితి. 


2. నేతి కౌటిల్యః. దణ్ణవతో మిత్రం మిత్రభావే తిష్టతి, అమిత్రో వా 
మి త్రభావే. దణ్ణమి త్రయోస్తు సాధారణే కార్యే సారతః స్వయుద్ధదేశకాలలాభా 
ద్విశేషః. శీఘాభియానే తు అమిత్రాటవికాభ్యన్తరకోపే చ న మిత్రం విద్యతే. 
వ్యసనయౌగపద్యే పరవృద్దౌ చ మిత్రమర్ధయుక్తా తిస్టతి. 


3. ప్రకృతివ్యసనసంప్రధారణముక్తమితి. 


వ్యా. 1. దండవ్యసన-మిత్రవ్యసనాలలో మిత్రవ్యసనం గొప్పది అని వాతవ్యాధి 
(ఉద్ధవుడు. గ.శా) అభిప్రాయం. మిత్రుడు వేతనం ఎమి తీసికొనకుండా దూరంలోనే 
ఉండి పని చేస్తాడు. పార్‌ష్టిగ్రాహుణ్ణి, ఆసారుణ్ణి (పార్‌స్టిగ్రాపంని మిత్రుణ్ణి), శత్రువును, 
ఆటవికులను అడ్డుకుంటాడు. వ్యసనావస్థలో ఉన్నప్పుడు కోశ-దండ-భూము లిచ్చి 
ఉపకరిస్తాడు. 


2. అది యుక్తం కాదు అంటాడు కౌటిల్యుడు. సైన్యం ఉన్న వాని 
విషయంలోనే మిత్రుడు మిత్రత్వంతో ఉంటాడు; శత్రువు కూడా మిత్రత్వంతో ఉంటాడు. 
దండమూ మిత్రుడూ కూడ కార్యం సాధిస్తా రనేది సాధారణమే (సమానమే) అయినా 
తమకు అనుగుణమైన యుద్ధభూమి, కాలమూ లభించడం అనే సారం(బలం) వల్ల, 
వాటికి విశేషం ఉంటుంది. అనగా స్వయుద్ధదేశకాలలాభంవల్ల వైశిష్ట్యం ఉంటుంది 
అని భావం. అయితే శత్రువుమీదకు వెంటనే దాడిచేయవలసినప్పుడు, అమిత్రుల 
కోపం (తిరుగుబాటు), ఆటవికుల కోపం, ప్రజలలో కోపం వచ్చి నప్పుడు అక్కడ మిత్రు 
డుండడు. శత్రువుకు విజిగీషువుకు ఒకే సమయంలో వ్యసనం వచ్చినా, శత్రువు 
అభివృద్ధిలో ఉన్నా మిత్రుడు తన లాభాన్ని గూర్చిన ఆలోచనలో ఉంటాడు. 


3. ఈ విధంగా ప్రకృతుల వ్యసనాల. విషయంలో పరన్పరము 
గౌరవలాఘవనిర్జారణ చేయబడింది. 


వ్యననాధికొరికమ్‌ - వ్రళృతివ్వననమ్‌ 673 


శో, ప్రకృత్యవయవానాం తు వ్యసనస్య విశేషతః, 
బహుభావోజనురాగో వా సారో వా కర్మసాధకః. 


వ్యా. కలిగిన వ్యసనంయొక్క స్వభావాన్ని పట్టి ప్రకృత్యవయవాలు, భిన్న భిన్న 
ప్రకృతులు, అధికసంఖ్యలో ఉండడం, అనురాగం, శక్తీ ఇవి కార్యాన్ని సాధిస్తాయి. 
కలిగిన ఆపదను ప్రకృతుల అధికసంఖ్యాదులచేత, అనురాగంచేత, సారంచేత 
అధిగమించడం శక్యం అవుతుందా కాదా అనే విషయం వచ్చిన ఆపదయొక్క విశేషాన్ని 
పట్టి ఉంటుంది అని భావం. 


శో. ద్వయోస్తు వ్యసనే తుల్యే విశేషో గుణతః క్ష్రయాత్‌, 
శేషప్రకృతిసాద్గుణ్యం యది స్యాన్నావిధేయకమ్‌. 
వ్యా. రెండు ప్రకృతుల వ్యసనం సమంగా ఉన్నప్పుడు, అనగా రెండు 
ప్రకృతులు వ్యసనం పొందినప్పుడు, మిగిలిన ప్రకృతులలో ఉండవలసిన మంచి 
గుణాలు తొలగిపోకపోతే (ఉన్నట్టయితే) ఆ రెండు ప్రకృతులలో ఎ ప్రకృతిలోని 
గుణాలు క్షీణించాయో దాని వ్యసనంలో విశేషం ఉన్న దని గ్రహించాలి. 


శ్లో శేషప్రకృతినాశస్తు యతైకవ్యసనాదృవెత్‌, 

వ్యసనం తధ్గరీయః స్యాత్‌ ప్రధానస్యేతరస్య చ. 
ఇతి కౌెటలీయార్ధశాస్తే వ్యసనాధికారికే అష్టమాధికరణే ప్రథమోఒ౬ధ్యాయః, ఆదితః 

సప్తదశశతతమ.ః. 

వ్యా. ఒక ప్రకృతికి -అది ప్రధానప్రకృతి అయినా అప్రధాన ప్రకృతి అయినా- 
కలిగిన వ్యసనంవల్ల మిగిలిన ప్రకృతులకు కూడ వినాశం కలిగిన ట్లయితే, ఆ వ్యసనం 
చాల పెద్దది. 

యు 
“బాలానందిని” అను కౌటలీయార్ధశాస్తాంధ్రవ్యాఖ్యానంలో వ్యసనాధికారికం అనే ఎనిమిదవ 


అధికరణంలో ప్రకృతివ్యసనవర్గం అనే మొదటి అధ్యాయం, ప్రారంభంనుంచి నూటపది హేడవ 
అధ్యాయం సమాప్తం. 


674 కౌటిలీయమ్‌ అర్థశాన్రమ్‌ 


అథ దితీయో౭ధ్యాయః 


అష్టావింశతిశతతమం ప్రకరణమ్‌ - రాజరాజ్యయోర్య్యసనచిన్హా 
(నూటఇరవైఎనిమిదవ ప్రకరణం - రాజ-రాజ్యవ్యసనాలను గూర్చిన విచారం.) 
మూ. 1. రాజా రాజ్యమితి ప్రకృతిసంక్షేపః. 

2. రాజ్ఞః అభ్యన్తరః బాహో వా కోప ఇతి. అహిభయాదాభ్యన్తరః 
కోపో బాహ్యకోపాత్‌ పాపీయాన్‌. అన్తరమాత్యకోపశ్చ అన్తఃకోపాత్‌. తస్మాత్‌ 
కోశదళుశక్తిమాత్మసంస్థం కుర్వీత. 

3. ద్వైరాజ్యవైరాజ్యయోః - ద్వైరాజ్యమ న్యోన్యపక్షద్వేషానురాగాభ్యాం 
పరస్పరసంఘర్షేణ వా వినశ్యతి. వైరాజ్యం తు ప్రకృతిచిత్తగ్రహణాపేక్షి 
యథాస్థితమన్యైర్భుజ్యత ఇత్యాచార్యాః. 

4. నేతి కౌటల్యః. పితాపుత్రయోః (భబ్రాత్రోర్వా ద్వైరాజ్యం 
తుల్యయోగక్షేమమ్‌. అమాత్యావగ్రహం వర్తయేతేతి. వైరాజ్యే తు జీవతః 
పరస్యాచ్చిద్య “నవైతన్మమ' ఇతి మన్యమానః కర్మయత్యపవాహయతి, పణ్యం 
వా కరోతి,విరక్తం వా పరిత్యజ్య అపగచ్చతీతి. 

వ్యా. 1. రాజు, ఆతని పరిపాలనము - ఇవే వివిధప్రకృతుల సంక్షిప్తస్వరూపం 
(sum-total). 

2. రాజుకు అభ్యంతరకోపం (రాజ్యంలో వచ్చిన తిరుగుబాటు) లేదొ 
బాహ్యకోపం (శత్రువులనుండి వచ్చిన తిరుగుబాటు) ఈ రెండే ప్రధానమైన వ్యసనాలు 
ఆభ్యంతరకోపం దగ్గరనే ఉన్న పాముపగ వంటిది. అందుచేత ఇది బాహ్యకోపం కంటె 
చాల చెడ్డది. అంతఃకోపంకంటె కూడ అంతరమాత్యకోపం (దగ్గరనే ఉండే అమాత్యుల 
కోపం) చెడ్డది. అందువల్ల రాజు కోశశక్తిని, దండశక్తిని తనవద్దనే ఉంచుకోవాలి. 


3. ద్వైరాజ్యం అనగా ఒక రాజ్యానికి ఇద్దరు రాజులు ఉండడం. వైరాజ్యం 
అనగా రాజు (న్యాయసంమతుడైన రాజు) లేకపోవడం. ఇద్దరు రాజుల పక్షాలకు 
చెందినవారిలో పరస్పరం ద్వేషం, ఒక పక్షం విషయంలోనే అనురాగం ఉండడంవల్తా, 
లేదా పరస్పరవిరోధం వల్లా ద్వైరాజ్యం నశిస్తుంది. వైరాజ్యం అయితే ప్రజల మనస్సు 


వ్యసనాధికొరికమ - రాజురొజ్యర్యసనమ్‌ 675 


ఎలా ఉందో తెలుసుకోవా లనే కోరికతో ఉంటుంది. అందుచేత దానిని ప్రజలు 
ఉన్నదానిని ఉన్నట్లుగా అనుభవిస్తారు అని ఆచార్యు లన్నారు. 


4. “అది యుక్తం కాదు. తండ్రి-కుమారులు గాని, ఇద్దరు సోదరులు గాని 
పాలించే ద్వైరాజ్యాన్ని కూడా యోగక్షేమాలను సమంగా చూచుకొంటూ, అమాత్యులను 
అదుపులో ఉంచి నడిపించవచ్చును. కాని వైరాజ్యంలో ఒక రాజు, అసలు రాజు జీవించి 
ఉండగానే వాని దగ్గరనుండి లాగికొని రాజ్యం చేస్తూన్న న్యాయసంమతుడు కాని రాజు 
“ఎమైనా ఇది నా రాజ్యం కాదు కదా” అనే అభిప్రాయంతో రాజ్యాన్ని కృశింపచేస్తాడు, 
మరొకచోటికి తొలగిస్తాడు, అమ్ముకుంటాడు. తన విషయంలో ప్రజలకు అనురాగం 
లేకపోతే విడిచి వెళ్లిపోతాడు” అని కౌటల్యుని అభిప్రాయం. 


మూ. 1. అన్గః చలితశాస్తో వా రాబేతి - అశాస్రచక్షురన్లః యత్కిఇబ్బున 
కారీ దృఢాభినివేశీ పరప్రణేయో వా రాజ్యమన్యాయేనోపహన్తి. చలితశాస్త్రస్తు 
యత్ర శాస్తాచ్చలితమతిర్భవతి శక్యానునేయో భవతీత్యాచార్యాః. 

2. నేతి కౌటల్యః. అన్లో రాజా శక్యతే సహాయసంపదా యత్ర తత్ర 
వా పర్యవస్థాపయితుమితి. చరితశాస్తస్తు శాస్త్రాదన్యథాభినివిష్టబుద్ధిః 
అన్యాయేన రాజ్యమాత్మానం చోపహన్తీతి. 


వ్యా. 1. అంధుడైన, అనగా శాస్త్రం అనే నేత్రం లేకపోవడంచేత గ్రుడ్డివాడైన 
రాజు, ఉండడం మంచిదా, చలితశాస్తుడు (శాస్తం చదువుకొని ఉండి కూడ ఆ 
శాగస్త్రీయమార్గంనుంచి చలించినవాడు) ఉండడం మంచిదా అన్నప్పుడు “శాస్రచక్షుస్సు 
లేని అంధుడు ఇష్టం వచ్చినట్లు ఎదో ఒకటి చేస్తూ మొండి పట్టుదల కలవాడై, 
ఇతరులచేత నడపదగినవాడై అన్యాయంచేత రాజ్యాన్ని నశింపచేస్తాడు. చలితశాగస్తు 
డైతే ఏ విషయాన్ని గూర్చిన ఆలోచనలో శాస్త్రాన్ని ఉల్లంఘిస్తాడో ఆ విషయంలో 
నచ్చచెప్పడానికి వీలుగా ఉంటాడు ' అని పూర్వాచార్యులు అన్నారు. 

2. ఇది యుక్తం కాదని కౌటిల్యు డంటాడు - ఎందువల్ల ననగా అంధుడైన 
రాజును అమాత్యాదులలో ఉన్న ప్రాజ్ఞత్వాదిగుణసంపదచేత ఎ మార్గంలో నడిపించా 
లంటే ఆ మార్గంలోనే నడపవచ్చును: నిలపవచ్చును, కాని శాస్త్రానికి విరుద్దంగా మొండి 
పట్టుదలతో కూడిన బుద్ది గల చలితశాస్తు డైతే అన్యాయంచేత రాజ్యాన్ని తననూ కూడ 
నశింపచేస్తాడు. 


676 కౌటిలీయమ్‌ అర్థశౌస్తమ్‌ 


మూ. 1. వ్యాధితో నవో వా రాజేతి - వ్యాధితో రాజా రాజ్యోపఘాతమ్‌ 
అమాత్యమూలం, ప్రాణాబాధం వా రాజ్యమూలమవాప్మోతి; నవస్తు రాజా 
స్వధర్మానుగ్రహపరిహారమానకర్మభిః ప్రకృతిరజ్ఞనోపకారైః చరతి ఇత్యాచార్యాః, 

2. నేతి కౌటిల్యః. వ్యాధితో రాజా యథాప్రవృత్తం రాజప్రణిధిమను 
వర్తయతి. నవస్తు రాజా “బలావర్ణితం మమేదం రాజ్యమ్‌” ఇతి యథేష్టమనవ 
గ్రహః చరతి. సాముత్థాయికైరవగృహతో వా రాజ్యోపఘాతం మర్షయతి. 
ప్రకృతిష్వరూడః సుఖం సముచ్చేత్తుం భవతి. వ్యాధితే విశేషః పాపరోగీ 
అపాపరోగీ చ. 


వ్యా. 1. వ్యాధితో బాధపడుతూన్న రాజు ఉండడం మంచిదా, నవుడైన (క్రొత్తగా 
రాజ్యా భిషిక్తుడైన) రాజు ఉండడం మంచిదా అన్నప్పుడు - “వ్యాధితుడైన రాజు భయం 
లేకుండా ప్రవర్తించే అమాత్యులవల్ల రాజ్యవినాశాన్ని, లేదా రాజ్యం మూలాన (రాజ్యంలోని 
ప్రకృతుల మూలాన) ప్రాణనాశనం కాని పొందుతాడు. నవుడైన రాజైతే ప్రకృతులకు 
సంతోషం కలిగించే తన ధర్మాన్ని ఆచరించడం,తన కోశం పెంచుకోవడం, పన్నుల 
పరిహారం ఇవ్వడం, దానం, గౌరవించడం, ఇతరకర్మలు-వీటిచేత ప్రవర్తిస్తాడు” అని 
ఆచార్య్యు లన్నారు. 

2. అది కాదంటాడు కౌటిల్యుడు. వ్యాధితుడైన రాజు మొదటినుండీ 
అమలులో ఉన్న రాజవ్యవహారాన్ని నడిపిస్తాడు. క్రొత్తరాజైతే “ఇది నేను నా బలం చేత 
సంపాదించుకొన్న రాజ్యం అని అనుకుంటూ అడ్డు లేకుండా ఇష్టం వచ్చి నట్లు 
ప్రవర్తిస్తాడు. లేదా సామవాయికులచేత (గ.శా.) ఎదురు తిరిగిన తనవాళ్లచేత (కాంగ్లే) 
నిగ్రహింపబడి రాజ్యానికి జరిగిన నష్టాన్ని సహిస్తాడు. (ప్రతిక్రియ చేయజాలడు). 
ప్రకృతులలో బాగా నిలదొక్కుకొనకపోవుటచేత అనాయాసంగా నిర్మూలించడానికి 
శక్యమైనవా డవుతాడు. అయితే- పాపరోగాలు (కుష్టాదిరోగాలు) ఉన్నవాడా, అపాపరోగాలు 
(సాధారణములైన రోగాలు) ఉన్నవాడా అనే విశేషం మాత్రం చూచుకోవాలి. 


మూ. 1. నవేఇప్యభిజాతః అనభిజాత ఇతి. దుర్చలోదఒభిజాతః 
బలవాననభిజాతో రాజేతి- దుర్చలస్యాభిజాతస్య ఉపజాపం దౌర్బల్యాపేక్షాః 
ప్రకృతయః కృచ్చేణోపగచ్చన్లి, బలవతశ్చానభిజాతస్య బలాపేక్షాః సుఖేన 
ఇత్యాచార్యాః. 


వ్యననాధికారికమ్‌ - రాజరాజ్యుర్యననమ్‌ 677 


2. నేతి కౌటల్యః. దుర్చలమభిజాతం ప్రకృతయః స్వయముపనమన్తి, 
జాత్యమైశ్వర్యప్రకృతిరనువర్తతే ఇతి. బలవతశ్చానభిజాతస్య ఉపజాపం 
విసంవాదయన్తి. అనురాగే సార్వగుణ్యమ్‌ ఇతి. 


వ్యా. 1. క్రొత్త రాజులో కూడ ఉత్తమవంశియుడై ఉండడం, అనభిజాతుడై 
(రాజవంశానికి చెందనివాడై) ఉండడం అనేది విశేషం. దుర్చలుడైన అభిజాతుడు 
రాజుగా ఉండడం మంచిదా బలవంతుడైన అనభిజాతుడు ఉండడం మంచిదా 
అన్నప్పుడు - దుర్చలుడైన అభిజాతుడు ప్రకృతులలో ఉపజాపం (పరస్సరభేదం 
సృష్టించడం) చేయడానికి ప్రయత్నించినప్పుడు ఆతని దౌర్బల్యం తెలిసిన ప్రకృతులు 
అతికష్టంగా లొంగుతారు. అనభిజాతు డైనా బలవంతుడు చేసే ఉపజాపానికి అతని 
బలం గుర్తించిన ప్రకృతులు సులభంగా లొంగుతారు అని ఆచార్యు లన్నారు. 


2. అది కాదంటాడు కొటల్యుడు. దుర్చలుడైన అభిజాతునికి ప్రజలు 
స్వయంగానే అనుకూలు లౌతారు. ఎందువల్ల ననగా ఐశ్వర్యార్హత్వం, ఉత్తమజాతికి 
చెందినవానిని స్వయంగానే అనుసరిస్తుంది అని వాళ్ల నమ్మకం. బలవంతుడైన 
అనభిజాతుడు చేసే ఉపజాపాన్ని వాళ్లు వమ్ము చేస్తారు. అనురాగం ఉంటే అన్ని 
గుణాలూ కనబడతాయి. అందువల్ల ప్రకృతులు అభిజాతునియందు అనురాగం 
కలవారవడంచేత ఆతనిలో అన్ని గుణాలూ ఉన్నట్లు భావిస్తారు అని అర్థం. 


మూ. 1. ప్రయాసవధాత్‌ సస్యవధః ముష్టివధాత్సాపీయాన్‌. 
2. నిరాజీవత్వాద్‌ వృష్టిరతివృష్టిత ఇతి. 
3. శ్లో ద్వయోర్హ్యయోర్యసనయోః ప్రకృతీనాం బలాబలమ్‌, 
పారమృర్యక్రమేణోక్తం యానే స్థానే చ కారణమ్‌. 
ఇతి కౌటలియార్థశా(స్తే వ్యసనాధికారికే ౬ఒష్టమాధికరణే ద్వితీయో ౬ధ్యాయః 
రాజరాజ్యయోర్వ్యసనచిన్హా, ఆదితో _ష్టాదశశత తమః. 


వ్యా. 1. తయారైన సస్యాన్ని (పంటను) నశింపచేయడం ముష్టివధ (విత్తనాలు 
చల్లకపోవడం) కంటె చాలా చెడ్డది. ఫలం లభించకపోవడం రెండింటిలోనూ సమానమే 
అయినా సస్యవధ చేయడంచేత అంతవరకూ. సస్యాన్ని పెంచడానికి చేసిన ప్రయాస 
అంతా భగ్నం చేయబడిపోతుంది. 


678 కొటిలీయమ్‌ అర్థశాస్తమ్‌ 


2. అసలే వర్షాలు లేకపోవడం అతివృష్టికంటె చోల చెడ్డది. ఎందువల్ల ననగా 
అవృష్టివల్ల జీవనాధారమే లేకుండా పోతుంది కదా? 

3. ప్రకృతులలో కలిగే రెండు వ్యసనాలలో ఎది బలవత్తరం ఏది కాదు అనే 
విషయం శాస్తసంప్రదాయాన్ని అనుసరించి చెప్పబడింది. ఇది యుద్దయాత్ర చేయడానికీ, 
చేయకుండా ఆగడానికీ కారణం. అనగా వ్యసనాల బలాబలాలను పట్టి యానస్థానాలు 
నిర్ణయించుకోవాలి అని భావం. 


“బాలానందిని” అను కౌటలీయార్థశాస్తాంధ్రవ్యాఖ్యానంలో వ్యసనాధికారికం అనే 


అష్టమాధికరణంలో రాజ-రాజ్యాల వ్యసనాలను గూర్చిన విమర్శ అనే రెండవ 
అధ్యాయం, ప్రారంభంనుండి నూటపద్దినిమిదవ అధ్యాయం సమాప్తం. 


అథ తృతీయో౭ధ్యాయః 
ఎకోనత్రింశచ్చతతమం ప్రకరణమ్‌ - పురుషవ్యసనవర్గః 


మూ. 1. అవిద్యావినయః పురుషవ్యసనహేతుః. అవినీతో హి వ్యసన 
దోషాన్న పశ్యతి. 

2. తానుపదేక్ష్యామః- కోపజః త్రివర్గః, కామజః చతుర్వర్గః. 

3. తయోః కోపో గరీయాన్‌. సర్వత్ర హి కోపశ్చరతి. ప్రాయశశ్చ 
కోపవశా రాజానః ప్రకృతికోపైః హతాః శూయన్తే. కామవశాః క్రయవ్యయ 
నిమిత్తమ్‌ అరివ్యాధిభిః ఇతి. 

వ్యా. 1. ఆన్వీక్షికి మొదలైన విద్యలలో వినయం (టైనింగ్‌) పొందకపోవడమే 
పురుషవ్యసనాలకి (దుర్వ్యసనాలకి) హేతువు. వినీతుడు కానివాడు (విద్యను 
అభ్యసించనివాడు) వ్యసనాలవల్ల కలిగే దోషాలను అర్థం చేసుకొనజాలడు. 

2. ఆ వ్యసనాలను గూర్చి చెపుతాం, కోపం (క్రోధం) వల్ల కలిగేవి మూడు 
వ్యసనాలు; కామంవల్ల కలిగేవి నాలుగు, (వాక్సారుష్యం, అర్థదూషణం, దండపారుష్యం 
- ఇవి కోపజత్రివర్గం. వేట, జూదం, స్రీలు, పానం - ఇవి కామంవల్ల కలిగే'చతుర్వర్గం). 

3. వాటిలో క్రోధం చాల చెడ్డది. ఎందువల్ల ననగా అన్ని విషయాలలోను 
క్రోధం రావడానికి అవకాశం ఉంది. సాధారణంగా క్రోధానికి వశులైపోయి రాజులు 


వ్యననాధికొరికమ్‌ - వురుషవ్వననమ్‌ 679 


ప్రకృతుల కోపాలచేత (తిరుగుబాట్లచేత) చంపబడినట్టుగా వింటున్నాం. కామవశులైన 
రాజులు క్షయ-వ్యయాలకు లోనై శత్రువులచేత వ్యాధులచేత చంపబడ్డారు. 

మూ. 1. నేతి భారద్వాజః. సత్పురుషాచారః కోపః. వైరయాతనమ్‌, 
అవజ్ఞావధః, భీతమనుష్యతా చ. నిత్యశ్చ కోపసంబన్థః పాపప్రతిషేధార్థః. 
కామః సిద్ధిలాభః, సాన్వం, త్యాగశీలతా,సంప్రియభావశ్చ. నిత్యశ్చ కామేన 
సంబన్దః కృతకర్మణ: ఫలోపభోగార్థః ఇతి. 

2. నేతి కౌటల్యః. ద్వేష్యతా, శత్రువేదనం, దుఃఖాసంగశ్చ కోపః. 
పరిభవో, ద్రవ్యనాశః, వాటచ్చరద్యూతకారలుబ్బకగాయన వాదక్రైశ్చానర్‌ థ్యైః 
సంయోగః కామః. 

చ్యా. 1. కోపకామాలు వ్యసనాలు (వ్యసనకారణాలు) కావంటాడు భారద్వాజుడు. 
ఎందువల్ల ననగా - కోపం అనేది సత్పురుషుల ఆచారం (ధర్మం).కోపం ఉండడంవల్ల 
వైరానికి ప్రతిక్రియ చేయడం, అవమానాన్ని నివారించుకొనడం, మనుష్యులకు భయం 
కలిగించడం అనేవి ఉంటాయి. పాపాత్ములను నిగ్రహించడానికి కోపాన్ని అవలంబించడం 
నిత్యమైనది (తప్పనిసరి అయినది). కార్యసిద్ధిలాభమే కామం. అనగా కామం ఉంటేనే 
కార్యసిద్ధి కలుగుతుంది. కామం ఉండడంవల్ల మనిషికి మృదువుగా మాటలాడడం, 
త్యాగశీలం,అందరికీ ఇష్టుడుగా ఉండడం అనేవి కలుగుతాయి. చేసిన పనియొక్క 
ఫలాన్ని అనుభవించడానికి కామం తప్పనిసరిగా ఉండవలసిందే. 

2. అది యుక్తం కాదంటాడు కౌటిల్యుడు. ఇతరుల ద్వేషానికి పాత్రు డవడం, 
శత్రువుల్ని చేసుకోవడం, దుఃఖంతో సంబంధం -ఇవే క్రోధం అంటే. అనగా క్రోధంవల్ల 
ఇవన్నీ కలుగుతాయి అని అర్థం. అవమానం, ధననాశం, అనర్థకరులైన దొంగలతోను, 
జూదరులతోను, వేటగాళ్లతోను, గాయకులతోను, వాద్యాలు మోగించేవాళ్లతోను 
సంబంధమే కామం. కామంవల్ల ఇవన్నీ కలుగుతాయి అని అర్ధం. 

మూ. తయోః పరిభవాత్‌ ద్వేష్యతా గరీయసీ.పరిభూతః స్వైః పరైళ్చ 
అవగృహ్యతే, ద్వేష్యః సముచ్చిద్యతే. ద్రవ్యనాశాత్‌ శత్రువేదనం గరీయః; 
ద్రవ్యనాశః కోశాబాధకః, శత్రువేదనం ప్రాణాబాధకమితి. అనర్థ్యసంయోగాత్‌ 
దుఃఖసంయోగో గరీయాన్‌; అనర్థసంయోగో ముహూర్తప్రతీకారః , దీర్జక్షేశకరో 
దుఃఖానామాసబ్గ ఇతి. తస్మాత్‌ కోపో గరీయాన్‌, 


680 కౌట్‌లీయమ్‌ అర్ధశాన్తమ్‌ 


వ్యా. కోపం వల్ల ద్వేష్యత శత్రువేదనం దుఃఖాసంగం అనే త్రికర్కకామంవల్ల 
పరాభవం ద్రవ్యనాశం అనర్భ్యులతో సంయోగం అనే త్రికం కలుగుతా యని 
చెప్పబడింది. వాటిలో కామజత్రికంకంటె కోపజత్రివర్గం గొప్పది అని చెపుతున్నాడు - ఆ 
రెండు త్రికాలలో అవమానం కంటె ద్వేష్యత్వం గొప్పది. అవమానించబడినవాడు తన 
వాళ్లచేత పరులచేత కూడ విధేయుడుగా చేయబడతాడు. ద్వేష్యుడైతే, పూర్తిగా 
నిర్మూలించబడతాడు. ద్రవ్యనాశంకంటె శత్రువేదనం గొప్పది. ద్రవ్యనాశం కోశంమీద 
దెబ్బతీస్తుంది; శత్రువేదనం ప్రాణాలు తీస్తుంది. అనర్భ్యలతో సంయోగంకంటె 
దుఃఖసంయోగం గొప్పది. అనర్థ్యసంయోగానికి స్వల్పకాలంలో ప్రతిక్రియ చేసుకోవచ్చు. 
దుఃఖాలతో సంబంధం దీర్ధమైన క్లేశాన్ని కలిగిస్తుంది. అందువల్ల కామంకంటె కోపం 
గొప్పది. 

మూ. 1. వాక్సారుష్యమ్‌,అర్థదూషణమ్‌, దణ్బపారుష్యమితి. వాక్సారు 
ష్యార్ణదూషణయోః వాక్సారుష్యం గరీయః ఇతి విశాలాక్షః. పరుషముకో హి 
తేజస్వీ తేజసా ప్రత్యారోహతి. దురుక్తశల్యం హృది నిఖాతం తేజఃసందీపనమ్‌ 
ఇగన్టియోపతాపి చ ఇతి. 

2. నేతి కొాటల్యః. అర్ధపూజా వాక్ళల్య మపహన్తి, వృత్తివిలోపస్తు అర్థ 
దూషణమ్‌. అదానమ్‌, ఆదానం, వినాశః పరిత్యాగో వా అర్ధ స్యత్యర్థదూషణమ్‌. 

వ్యా. 1. వాక్పారుష్యం, అర్థదూషణం, దండపారుష్యం (ఇవి కోపజత్రివర్గం). 
వాక్సారుష్య-అర్థదూషణాలలో వాక్సారుష్యం చెడ్డది అని విశాలాక్షు డన్నాడు. తనను 
గూర్చి పరుషవాక్యాలు పలకగానే తేజఃశాలి అయినవాడు తేజస్సుచేత ఆ మాటలు 
పలికినవానిని ఆక్రమిస్తాడు. హృదయంలో నాటబడిన దురుక్తి అనే శల్యం తేజస్సును 
రగుల్కొలుపుతుంది. ఇంద్రియాలకు తాపం కలిగిస్తుంది. 

2. అది యుక్తం కాదని కౌటిల్యు డంటాడు. ధనం ఇచ్చి గౌరవం చేస్తే వాక్కు 
అనే శల్యాన్ని తొలగిస్తుంది. జీవనాధారాన్ని లోపింపచేయడం అర్థదూషణం. ఇవ్వవలసినది 
ఇవ్వకపోవడం, తనది కానిదానిని తీసుకోవడం, వినాశం (దేశాన్ని పీడించడం), 
పరిత్యాగం (రక్షించ దగిన అర్థాన్ని రక్షించకుండా వదలివేయడం) = ఈ నాలుగూ 
అర్థదూషణంలోని భేదాలు. 


మూ. 1. అర్థదూషణదబ్ణపారుష్యయోః అర్థదూషణం గరీయః ఇతి 


వ్యననాధికారికమ్‌ - వురుషవ్యననమ్‌ 681 


సారాశరాః. అర్థమూలోౌ ధర్మకామౌ. అర్హ ప్రతిబన్ధశ్చ లోకో వర్తతే. తస్యోపఘాతో 
గరీయాన్‌ ఇతి. 

2, నేతి కౌటిల్యః. సుమహతాప్యర్థిన న కశ్చన శరీరవినాశమిచ్చేత్‌. 
దణ్ణపారుష్యాచ్చ తమేవ దోషమన్యేభ్యః ప్రాప్నోతి. ఇతి కోపజస్రివర్గః. 

వ్యా. 1. అర్ధదూషణ దం డపారుష్యాలలో అర్థదూషణం చెడ్డది అని పారాశరుల 
అభిప్రాయం. దర్శ్మకామాలకి మూలం అర్థం. ఈ లోకవ్యవహారం అర్థంమీదనే ఆధారపడి 
నడుస్తూన్నది. అందువల్ల ఆ అర్థానికి విఘాతం కలిగించడం చాల చెడ్డది. 

౨. అది కాదంటాడు కౌటిల్యుడు. ఎంత అధికమైన అర్థం ఇచ్చినా ఎవడూ 
కూడ తన శరీరవినాశాన్ని కోరుకొనడు. దండపారుష్యంవల్ల, ఆవిధమైన దండపారుష్యాన్ని 
ప్రయోగించిన ఇతరులనుండి ఆ దోషాన్నే, అనగా శరీరత్యాగాన్నే పొందుతాడు. ఇది 
కోపజత్రివర్గం. 

మూ. 1. కామజస్తు-మృగయా, ద్యూతం, స్రియః,పానమితి చతుర్వర్గః. 
తస్య మృగయాద్యూతయోః మృగయా గరీయసీ ఇతి పిశునః. స్తేనామిత్రవ్యాల 
దావప్రస్థలనభయదిజ్మోహాః, కుత్సిపాసే చ ప్రాణాబాధస్తస్యామ్‌. ద్యూతే తు 
జితమేవాక్షవిదుషా యథా జయత్సేనదుర్యోధనాభ్యామ్‌ ఇతి. 

2. నేతి కౌటల్యః. తయోరప్యన్యతరపరాజయో౭స్తితి నలయుధిష్టి 
రాభ్యాం వ్యాఖ్యాతమ్‌. తదేవ విజితద్రవ్యమామిషం, వైరబన్గశ్చ,సతో ఒర్థస్య 
విపత్తిః;, అసతశ్చార్దనమ్‌, అప్రతిభుక్తనాశః, మూత్రపురీ షధారణబుభుక్షాదిభిశ్చ 
వ్యాధిలాభ ఇతి ద్యూతదోషః. మృగయాయాం తు వ్యాయామః, 
శ్రేష్మపిత్తమేదః స్వేదనాశః, చలే సిరీ చకాయే లక్ష్రపరిచయః, కోపభయస్టానేషు 
చ మృగాణాం చిత్తజ్ఞానమ అనిత్యయానం చేతి. 

వ్యా. వేట, జూదం, స్రీలు, మద్యపానం ఇవి కామంవల్ల పుట్టిన నాలుగు 
వ్యసనాల వర్గం. వేట, జూదం- ఈ రెండింటిలో వేట చెడ్డది అని పిశునుడు (నారదుడు). 
వేటలో దొంగలు,శత్రువులు, క్రూరమృగాలు, దావాగ్నీ, తొట్రుపాటు, భయం, దిజ్మోహం 
(దిక్కులు తెలియకపోవడం), ఆకలి-దప్పులు అనే ప్రాణాపాయం (ప్రాణాపాయ 
కారణాలు) ఉంటుంది. జూదంలో అయితే పాచికలలో నేర్పు కలవాడు జయత్సేన- 
దుర్యోధనుల వలె తప్పక జయం పొందుతాడు. (జయత్సేనుడు నలుని సోదరుడై 


682 కౌటిలీయమ్‌ అర్ధళాస్తమ్‌ 


ఉంటాడు. కాని మహాభారతం ప్రకారం నలుణ్ణి ఓడించినవాని పేరు పుష్కరుడు). 

2. అది యుక్తం కాదంటాడు కౌటిల్యుడు. జూదం ఆడే ఇద్దరిలో ఒకరు 
ఓడిపోతారు అనే విషయం నలయుధిష్టిరులచేత స్పష్టం అవుతున్నది. జయించబడిన 
ఆ ద్రవ్యమే అమిషంగా (రెండు జంతువులు పోట్లాడుకొనే మాంసం ముద్ద ఆమిషం) 
అయి దాని మూలాన వైరబంధం,న్యాయార్జితమైన ధనం నశించడం, అన్యాయంగా 
ధనం ఆర్జించడం, ఆర్జించినదానిని అనుభవించకుండానే మళ్లీ ద్యూతంలో ఒడ్డడంచేత 
అది నశించడం, గంటలకొలది కదలకుండా మూత్రపురీషాలు బంధించుకొని కూర్చొనుట, 
ఆకలి మొదలైనవాటిచేత వ్యాధులు కలగడం ఇవన్నీ ద్యూతదోషాలు. అయితే వేటలో 
శరీరానికి వ్యాయామం, శ్లేష్మం పిత్తం కొవ్వు చెమట ఇవి నశించడం, చలమూ స్థిరమూ 
అయిన శరీరంమీద బాణాలు ప్రయోగించగలిగిన గురి కుదరడం, కోపం వచ్చినప్పుడు 
భయం కలిగినప్పుడూ మృగాలు ఎలా ప్రవర్తిస్తాయో అని వాటి చిత్తంయొక్క జ్ఞానం 
అనే లాభాలు ఉంటాయి. మరొక విషయం ఎ మనగా వేటకు తగిన కాలాలలోనే 
వెడతారు కాని వర్షకాలాదులలో వెళ్లరు. (జూదం అన్ని కాలాలలోను రాత్రింబవళ్లు 
ఆడవచ్చును). 

మూ. 1. ద్యూతప్రీవ్యసనయోః కైతవవ్యసనమ్‌ ఇతి కౌణపదన్తః. 
సాతత్యేన హి నిశి ప్రదీపే మాతరి చ మృతాయాం దీవ్యత్యేవ కితవః. కృచ్లే 
చ ప్రతిపృష్టః కుష్యతి. స్రీవ్యసనే తు స్నాన ప్రతికర్మభోజనభూమిషు భవ త్యేవ 
ధర్మార్థపరిప్రశ్నః. శక్యా చ స్తీ రాజహితే నియోక్తుమ్‌. ఉపాంశుదళ్ణెన 
వ్యాధినా వా వ్యావర్తయితుమ్‌ అవస్రావయితుం వా ఇతి. 

2. నేతి కౌటల్యః. సప్రత్యాదేయం ద్యూతమ్‌. నిష్పత్యాదేయం 
స్రీవ్యసనమ్‌. అదర్శనం, కార్యనిర్వేదః, కాలాతిపాతనాదనర్థః ధర్మలోపళ్ళ్చ, 
తన్తదౌర్చల్యమ్‌, పాపానుబన్గోతి. 

వ్యా. 1. ద్యూత-స్రీవ్యసనాలలో ద్యూతవ్యసనం చెడ్డది అని కౌణపదంతుడు 
(భీష్ముడు) అన్నాడు. జూడగాడు రాత్రికూడ దీపం పెట్టుకొని, తల్లి చచ్చిపోయినా కూడ 
ఇంటికి వెళ్లక నిరంతరమూ అలా జూదం ఆడుతూనే ఉంటాడు. ఎదైనా కష్టసమయంలో 
ఎమైనా అడుగుతే చిజ్ఞుమంటాడు. స్రీవ్యసనంలో అయితే ఆ వ్యసనం ఉన్నవానిని 
స్నానభూమిలోను, అలంకరించుకొనే ప్రదేశంలోను, భోజనం చేసే ప్రదేశాలలోను 


వ్యననాధికారికమ్‌ - వురుషవ్యననమ్‌ 683 


ధర్మార్ధాలను గూర్చిన చర్చలోనికి దింపవచ్చును. ఆ స్త్రీని రాజుకు హితకరమైన 
(శత్రువధాదిరూపమైన) పనిలో వినియోగించవచ్చును. రహన్యదండనంచేత 
నశింపచేయడానికి గాని, రసాదు లిచ్చి వ్యాధి కలిగించి దూరంగా పంపివేయడానికి 
గాని, శక్యం అవుతుంది. 

2. అది యుక్తం కాదు అంటాడు కౌటల్యుడు. ద్యూతంనుంచి మనిషిని 
మరలించవచ్చును కాని స్రీవ్యసనంనుంచి మరల్బ్పడం కష్టం. స్రీవ్యసనం ఉన్న రాజు 
అమాత్యాదులకు దర్శనం ఇవ్వకపోవడం, ఎ పనీ చేయడానికి(వానిలో) నిరుత్సాహం, 
సరియైన కాలాన్ని దాటబెట్టడంవల్ల అనర్థం, ధర్మానికి లోపం, రాజ్యవ్యవహారాలను 
చూచుకోవడంలో దుర్చలత్వం, స్రీవ్యసనానికి తోడు పానవ్యసనంకూడా కలవడం ఈ 
అనర్జాలన్నీ ఏర్పడతాయి. 

మూ. 1. ప్రీపానవ్యసనయోః స్రీవ్యసనమ్‌ ఇతి వాతవ్యాధిః. ప్రీషు హి 
బాలిశ్యవ్‌ం అనేకవిధం నిశాన్తప్రణిధౌ వ్యాఖ్యాతవు. పానే తు 
శబ్బాదీనామిన్టియార్థానా ముపభోగః, ప్రీతిదానమ్‌, పరిజనపూజనమ్‌, కర్మశ్రమ 
వధశ్చ ఇతి. 

2. నేతి కౌటల్యః. స్రీవ్యసనే భవతి అపత్యోత్పత్తిః, ఆత్మరక్షణం 
చాన్తర్జారేషు, విపర్యయో వా బాహ్యేషు; అగమ్యేషు సర్వోచ్చిత్తిః. తదుభయం 
పానవ్యసనే. పానసంపత్‌-ప్రజ్ఞానాశః, అనున్మత్తస్య ఉన్మత్తత్వమ్‌, అడ్రుతస్య 
(ప్రేతత్వమ్‌, కౌపీనదర్శనమ్‌, శ్రుత ప్రజ్ఞాప్రాణవిత్తమిత్రహానిః, సద్భిః వియోగః, 
అనర్థ్యసంయోగః, తన్రీగీతనైపుణ్యేషు చార్ధఘ్నేషు ప్రసబ్గః ఇతి. 

వ్యా. 1. స్రీవ్యసనపానవ్యసనాలలో స్రీవ్యసనం చెడ్డ దని ఉద్ధవుడు అన్నాడు. 
స్త్రీలలో అనేకవిధ మైన మూర్టత్వం ఉంటుం దని వెనుక నిశాంతప్రణిధిలో 
వివరించబడింది. పానంలో అయితే శబ్దాదులైన ఇంద్రియవిషయాల భోగం, ప్రీతిదానం 
(పేమపూర్వకంగా కానుకలు ఇవ్వడం), పరిజనుల పూజనం, పనులు చేసీచేసి 
ఉండడంవల్ల కలిగిన శ్రమ తొలగిపోవడం అనే లాభా లున్నాయి. 

2. అది యుక్తం కాదంటాడు కౌటల్యుడు. భార్యల విషయంలో స్రీవ్యసనం 
ఉన్నట్టయితే సంతానోత్పత్తి, తనకు రక్షణం అనే లాభాలు ఉంటాయి. బాహ్యలైన 
గణికాదులయందు వ్యసనం ఉంటే ఇందుకు విపరీతమైన ఫలం లభిస్తుంది. అగమ్యలైన 
ప్రీల విషయంలో లంపటత్వం ఉంటే సర్వనాశం కలుగుతుంది. పానవ్యసనంలో ఈ 


684 కౌటిలీయమ్‌ అర్ధశాన్రమ్‌ 


రెండు దోషాలు కూడ ఉంటాయి. పానవ్యసనంవల్ల కలిగే సంపద (అత్యుత్తమఫలం)ఇది 
- బుద్ధి లోపిస్తుంది. ఉన్మత్తుడు కానివాడు ఉన్మత్తుడొతాడు. జీవించి ఉండగానే శవం 
వలె పడి ఉంటాడు. గుహ్యప్రదేశాన్ని ప్రదర్శించడం జరుగుతుంది. శాస్త్రజ్ఞానం, 
బుద్ధిబలం, ధనం,మిత్రులు - వీటికి హాని కలుగుతుంది. సత్పురుషులతో సంబంధం 
ఉండదు. అనర్థహేతువులైనవాళ్లతో సంబంధం ఎర్చడుతుంది. పనులకు విఘ్నాలు 
కలిగించే వీణాదితంత్రీనైపుణ్యం, సంగీతనైపుణ్యం సంపాదించా లని అత్యాసక్తి 
కలుగుతుంది. 

మూ. 1. ద్యూతమద్యయోః ద్యూత ఎకేషామ్‌. పణనిమిత్తో జయః 
పరాజయో వా ప్రాణిషు నిశ్చేతనేషు వా పక్షద్వైధేన ప్రకృతికోపం కరోతి; 
విశేషతశ్చ సంఘానాం సంఘధర్మిణాం చ రాజకులానాం ద్యూతనిమిత్తో 
భేదః, తన్నిమిత్తో వినాశ ఇతి. అసత్రతిగ్రహః పాపిష్టతమో వ్యసనానాం 
తన్రదౌర్బల్యాదితి. 

2. శో అసతాం ప్రగ్రహః కామః కోపశ్చావగ్రహః సతామ్‌, 

వ్యసనం దోషబాహుల్యాదత్యన్తముభయం౦ మతమ్‌. 


3. శ్లో. తస్మాత్‌ కోపం చ కామం చ వ్యసనారమృమాత్మవాన్‌, 
పరిత్యజేన్మూలహరం వృద్ధసేవి జితేన్ధియః. 


ఇతి కౌటలీయార్థశా(ప్రే వ్యసనాధికారికే ఒష్టమాధికరణే తృతీయో ౭ ధ్యాయః 
పురుషవ్యసనవర్గః; ఆదిత ఎకోన వింశతిశతతమః. 


వ్యా. 1. ద్యూతవ్యసన-మద్యవ్యసనాలలో ద్యూతం చెడ్డ దని కొందరి 
అభిప్రాయం. ప్రాణిద్యూతంలోను అప్రాణిద్యూతంలోను మనుష్యులు రెండు పక్షాలుగా 
ఏర్పడి పందెం ఒడ్డినప్పుడు ఒక పక్షానికి జయం మరొక పక్షానికి పరాజయం 
కలగడంతో ప్రకృతులలో కోపం కలుగుతుంది. ప్రధానంగా సంఘరాజ్యాలలోను, 
సంఘరాజ్యాల వంటి రాజవంశీయుల రాజ్యాలలోను ద్యూతం నిమిత్తంగా చేసుకొని 
భేదభావాలు ఏర్పడి ఆ రాజ్యాల వినాశానికి దారితీస్తుంది. ఈ ద్యూతంలో చెడ్డవాళ్లతో 
సంబంధం ఏర్పడుతుంది. అందువల్ల రాజ్యపరిపాలనావ్యవహారం దుర్చలం 
అయిపోతుంది. ఈ కారణాలచేత ద్యూతవ్యసనం వ్యసనా లన్నింటిలోకి పాపిష్ట మైనది. 


వ్యసనాధికారికమ్‌ - పీడనవర్గః 685 


2. కామం చెడ్డవారితో స్నేహానికి కారణం. కోపం సత్పురుషులను పీడించడానికి 
హేతువు. ఈ విధంగా అనేకమైన దోషా లుండడంవల్ల, ఈ రెండు కూడ చాల చెడ్డ 
వ్యసనాలుగా చెప్పబడ్డాయి. 

3. అందువల్ల ఆత్మవంతుడైన (బుద్దిమంతుడైన) రాజు ఇంద్రియాలను 
జయించి పెద్దల సాంగత్యం చేస్తూ దుఃఖజనకమైనది, మూలానికి నాశం కలిగించేదీ 
అయిన కోపాన్ని, కామాన్నీ విడిచిపెట్టాలి. 

“బాలానందిని” అను కౌటలీయార్థశాస్త్రాంధవ్యాఖ్యానంలో వ్యననాధికారికమైన 
అష్టమాధికరణంలో వురుషవ్యననవర్గం అనే తృతీయాధ్యాయం, ప్రారంభంనుంది 
నూటవందామ్మిదవ అధ్యాయం సమావ్తం. 


అథ చతుర్జోఒధ్యాయః 
త్రింశచృతతమం ప్రకరణమ్‌ - పీడనవర్గః (బాధల సముదాయం) 
ఏకత్రింశచృ్చతతమం ప్రకరణమ్‌ - స్తమృవర్గః (విఘాతాల సముదాయం) 
ద్వాత్రింశచ్చతతమం ప్రకరణమ్‌ - కోశసంగవర్గః 
(కోశానికి నష్టంకలిగించేవాటి సముదాయం) 


మూ. 1. దైవపీడనమగ్నిరుదకం వ్యాధిః దుర్భిక్షం మరక ఇతి. 

2. అగ్స్ఫ్యుదకయోః అగ్నిపిడనమ్‌ అఫప్రతికార్యం సర్వదాహి చ, 
శక్యోపగమనం తార్యాబాధముదకపీడనమిత్యాచార్యాః. 

3. నేతి కౌటల్యః. అగ్నిః గ్రామమ్‌ అర్ధగ్రామం వా దహతి. ఉదకవేగస్తు 
గ్రామశతప్రవాహితి. 

4. వ్యాధిదుర్భిక్షయోః వ్యాధిః (పేతవ్యాధితోపసృష్టపరిచారక 
వ్యాయామోపరోధేన కర్మాణ్యుపహన్తి. దుర్భిక్షం పునః అకర్మోపఘాతి. హిరణ్య 
కరపశుదాయి చేత్యాచార్యాః. 

5. నేతి కౌటల్యః. ఏకదేశపీడనో వ్యాధిః, శక్యప్రతీకారశ్చ. 
సర్వదేశపీడనం దుర్భిక్షం (ప్రాణినామజీవనాయేతి.తేన మరకో వ్యాఖ్యాతః. 


686 కౌటిలీయమ్‌ అర్ధశాస్తమ్‌ 


వ్యా. 1. అగ్ని, ఉదకం, వ్యాధి, దుర్భిక్షం, అంటు రోగాలు- ఇవి దైవం వల్ల 


2. అగ్నివల్ల కలిగే పీడ, ఉదకంవల్ల కలిగే పీడ -వీటిలో అగ్నిపీడనానికి 
ప్రతిక్రియ చేయడం శక్యం కాదు; మొత్తం అంతనీ దహింపచేస్తుంది. ఉదకంవల్ల కలిగే 
పీడను తప్పించుకొనవచ్చు, కలిగిన బాధను దాటవచ్చును అని ఆచార్యు లన్నారు. 

3. “అది యుక్తం కాదు. అగ్ని గ్రామాన్ని కాల్చవచ్చు,సగం గ్రామాన్ని 
కాల్చవచ్చు, ఉదకవేగ మైతే వందలకొలది గ్రామాలు కొట్టుకొనిపోయే టట్లు చేస్తుంది” 
' అని కౌటల్యు డంటాడు. 

4. “వ్యాధి దుర్భిక్షాలలో వ్యాధి మరణించినవాళ్లు, వ్యాధిగ్రస్తులు, 
వ్యాధిగ్రస్తులకు పరిచర్య చేసే వాళ్లు వీళ్లకు చేయవలసిన పను లన్నింటికీ విఘాతం 
కలిగిస్తుంది. దుర్భిక్షం (కరువు) అయితే కర్మలకు విఘ్నం కలిగించదు, (ధాన్యరూపమైన 
పన్ను లేకపోయినా) ధన -పశురూపంలో పన్ను ఇస్తుంది” అని ఆచార్యు లన్నారు. 

5. అది కాదంటాడు కౌటల్యుడు - వ్యాధి (రాజ్యంలో) ఒక భాగాన్ని మాత్రమే 
పీడిస్తుంది. దానికి ప్రతిక్రియ కూడ చేసికొనవచ్చును. దుర్భిక్ష మైతే సమస్తదేశాన్నీ 
పీడిస్తుంది. ప్రాణు లన్నింటినీ చంపేస్తుంది- దీనిని పట్టి అంటువ్యాధిని గూర్చి కూడ 
చెప్పినట్లే. 

మూ. 1. క్రుద్రకముఖ్యక్షయయోః క్షు ద్రకక్షయః కర్మణామయోగక్షేమం 
కరోతి.ముఖ్యక్షయః కర్మానుష్ణానోపరోధధర్మా ఇత్యాచార్యాః. 

2. నేతి కౌటల్యః. శక్యః క్షుద్రకక్షయః ప్రతిసంధాతుమ్‌ బాహుల్యాత్‌ 
క్షుద్రకాణాం; న ముఖ్యక్షయః. సహ(సేషుహి భవత్యేకో న వా సత్వ ప్రజ్ఞాధిక్యాత్‌, 
ఆశ్రయత్వాత్‌ క్షుద్రకాణామితి. 

3. స్వపరచక్రయోః స్వచక్రమతిమాత్రాభ్యాం దణ్ణకరాభ్యాం పీడయతి 
అశక్యం చ వారయితుమ్‌. పరచక్రం తు శక్యం ప్రతియోద్భుమ్‌, అపసారేణ 
సంధినా వా మోక్షయితుమ్‌ ఇత్యాచార్యాః. 

4. నేతి కౌటల్యః. స్వచక్రపీడనం ప్రకృతిపురుషముఖ్యోపగ్రహవిఘాతా 
భ్యాం శక్యతే వారయితుమ్‌; ఎకదేశం వా పీడయతి. సర్వదేశపీడనం తు 
పరచక్రం, విలోపఘాతదాహధ్వంసనాపవాహనైః పీడయతిీతి. 


వ్యననాధికొరికమ్‌ - పీడనవర్లః 687 


వ్యా. 1. క్షుద్రకుల (కర్మకరాదులైన సామాన్యజనుల) క్షయం ముఖ్యులైన 
పురుషుల క్షయం-ఈ రెండింటిలో క్షుద్రకక్షయం చెడ్డది; ఎందువల్ల ననగా వాళ్ల 
క్షయంవల్ల కొత్త కర్మలు చేబట్టడం, చేబట్టిన వాటిని సంరక్షించుకోవడం జరగదు, 
ముఖ్యుల క్షయం కలుగుతే పనులు కొనసాగించడంలో అడ్డు తగలవచ్చును అని 
ఆచార్యుల మతం. 

2. అది కాదంటాడు కాటల్యుడు. క్షుద్రకులు అధికసంఖ్యలో లభిస్తారు గాన 
క్షుద్రకక్తయానికి ప్రతిక్రియ చేసుకొనవచ్చును. వెయ్యిమందిలో కూడ ఒక ముఖ్యుడు 
ఉంటాడా ఉండడా అనేది సందేహాస్పదమే. ఎందువల్ల ననగా ముఖ్యునిలో అధికమైన 
ఉత్సాహం, బుద్దీ ఉంటాయి. అందుచేత అతడు క్షుద్రకులకు ఆశ్రయంగా ఉంటాడు. 

3. ఇంతవరకు దైవకృతపీడలను గూర్చి చెప్పి ఇప్పుడు మనుష్యకృతపీడనాన్ని 
గూర్చి విచారిస్తున్నాడు-స్వచక్రపరచక్రాలలో (స్వసైన్య-శత్రుసైన్యాలలో) స్వచక్రం 
దండనమూ పన్నులూ అత్యధికంగా వేయడం ద్వారా పీడిస్తుంది. దాన్ని నివారించడం 
కూడ శక్యం కాదు, పరచక్రాన్నైతే ఎదిరించి యుద్దం చేయడంచేత, దూరంగా 
పారిపోవడంచేత సంధి చేసుకొనడంచేత విడిపించుకొనవచ్చును అని ఆచార్యు లన్నారు. 

4. “అది యుక్తం కాదు; స్వచక్రపీడనం ప్రకృతిపురుషులలో ముఖ్యులైన 
వాళ్లను (నాయకులను) అనుకూలంగా చేసుకోవడంచేత, లేదా వాళ్లను నశింపచేయడం 
చేతా అణచివేయడానికి శక్యం అవుతుంది. అంతే కాక స్వచక్రం దేశంలో కొంత భాగాన్నే 
పీడిస్తుంది. పరచక్రమైతే లూటీలు, చంపడాలు, కాల్చడం, నశింపచేయడం, మనుష్యుల్ని 
కట్టి తీసికొనిపోవడం ఇలాంటివాటిచేత సమస్తదేశాన్నీ పీడిస్తుంది. 

మూ. 1. ప్రకృతిరాజవివాదయోః ప్రకృతివివాదః ప్రకృతీనాం భేదకః 
పరాభియోగానావహతి,రాజవివాదస్తు ప్రకృతీనాం ద్విగుణభక్తవేతనపరి హారకరో 
భవతీత్యాచార్యాః. 

2. నేతి కౌటల్యః. శక్యః ప్రకృతివివాదః ప్రకృతిముఖ్యోపగ్రహేణ 
కలహస్థానాపనయనేన వా వారయితుమ్‌. వివదమానాస్తు ప్రకృతయః 
పరస్పరసంఘర్షేణోపకుర్వన్లి. రాజవివాదస్తు పీడనోచ్చేదనాయ ప్రకృతీనాం 
ద్విగుణవ్యాయామసాధ్య ఇతి. 

వ్యా. 1. ప్రకృతివివాద- రాజవివాదాలలో (ప్రజలలో కలహాలు, రాజకుటుంబం 


688 కౌటిలీయమ్‌ అర్థశాస్తవ్‌ 


లో కలహాలు) ప్రకృతివివాదం ప్రకృతులను విడగొట్టివేస్తుంది. శత్రువులనుండి 
ఆక్రమణలను పురిగొల్పుతుంది. రాజవివాద మైతే ప్రకృతులకు రెట్టింపు ఆహారం, 
వేతనం, పన్నులు మొదలైనవాటిలో మినహాయింపులు కలిగిస్తుంది అని ఆచార్యులన్నారు. 

2. అది కాదంటాడు కౌటల్యుడు. ప్రకృతులలోని నాయకులను వశం 
చేనుకోవడం౦చేత, కలహాకారణాలను తొలగించడంచేత దకృతివివాదాన్ని 
నివారింపచేయవచ్చు. కలహిస్తూన్న ప్రకృతు లైతే పరస్పరవైరంచేత రాజుకే ఉపకరిస్తారు. 
రాజవివాదమైతే ప్రకృతులను పీ ఉంచడానికి, నిర్మూలించడానికీ దారితీస్తుంది; దానిని 
నివారించాలంటే రెట్టింపు ప్రయత్నం చెయ్యాలి. 


మూ. 1. దేశరాజదిహారయోః దేశవిహార(స్రైకాల్యేన కర్మఫలోపఘాతం 
కరోతి; రాజవిహారస్తు కారుశిల్సికుశీలవవాగ్టీవనరూ పాజీవావైదేహకోపకారం 
కరోతి ఇత్యాచార్యాః. 


2. నేతి కౌటల్యః. దేశవిహారః కర్మశమవధార్థమల్పం భక్షయతి. 
భక్షయిత్వా చ భూయః కర్మసు యోగం యచ్చతి. రాజవిహారస్తు స్వయం 
వల్లభైశ్ళ స్వయంగ్రాహప్రణయ పణ్యాగారకార్యోపగ్రహైః పీడయతీతి. 


వ్యా. 1. దేశవిహార - రాజవిహారాలలో (దేశంలోని ప్రజలు సుఖాలను 
అనుభవించడంలో ఆసక్తులై ఉండడం, రాజు సుఖానుభవాసక్తుడై ఉండడం) దేశ 
విహారం భూతభవిష్యద్వర్తమానాలలో కర్మలకు వాటివల్ల రావలసిన ఫలాలకి విఘాతం 
కలిగిస్తుంది. రాజవిహారమైతే చేతి పనివాళ్లు, శిల్పులు, కుశీలవులు, వాగ్దీవనులు, 
వేశ్యలు, వర్తకులు-వీళ్లకు ఉపకరిస్తుంది అని ఆచార్యు లన్నారు. 

2. అది కాదంటాడు కౌటల్యుడు -దేశవిహారం పనులు చేసి చేసి ఉండడంవల్ల 
కలిగిన శ్రమను తొలగించడానికి కొంచెం మాత్రమే (కొంచెం కాలధనాదికం మాత్రమే) 
భక్షిస్తుంది. భక్షించిన తరవాత మళ్లీ వాళ్లందరూ తమ తమ పనులలో లగ్ను లయేటట్లు 
చేస్తుంది. రాజవిహారమైతే స్వయంగా రాజు, వాని వల్లభులు (ఇష్టులైన బంధు 
మిత్రాదులు)ఇష్టం వచ్చిన వన్నీ తీసుకొనడంచేత, ఇమ్మని నిర్బంధించి తీసికొనడంచేత 
కానుకలుగా ఆ యా వస్తువులు తీసికొనడంచేత పణ్యాగారాలలో జరిగే పనులమీద 
లంచాలు తీసుకొనడంచేత దేశాన్ని పీడిస్తారు. 


వు 


వ్యననాధికొరికమ్‌ - పీడనవర్థః 689 


మూ. 1. సుభగాకుమారయోః కుమారః స్వయం వల్లభైశ్చ్ళ స్వయం 
గ్రాహప్రణయపణ్యాగారకార్యోపగ్రహైః పీడయతి. సుభగా విలాసోపభోగేన 
ఇత్యాబార్యాః. 

2. నేతి కౌటల్యః. శక్యః కుమారో మన్రిపురోహితాభ్యాం వారయితుమ్‌, 
న తు సుభగా బాలిశ్యాదనర్థ్యజనసంయోగాచ్చేతి. 

వ్యా. సుభగావిహార-కుమారవిహారాలలో (రాజుయొక్క ప్రియురాలి విహారం 
కుమారుని విహారం) రాజకుమారుడు ఆతని దగ్గరివాళ్లు కూడ వాళ్లకి కావలసిన వన్నీ 
స్వయంగానే తీసుకొనడంచేత, కానుకలు తీసికొనడంచేత, పణ్యాగారాలలో జరిగే 
.వనులనుంచి లంచాలు తీసుకొనడంచేత దేశాన్ని పీడిస్తారు. సుభగ కేవలం 
గంధమాల్యాదివిలాసవస్తువులను మాత్రమే తీసుకుంటుంది. అని ఆచార్యు లన్నారు. 

2. అది కాదంటాడు కౌటల్యుడు. మంత్రి-పురోహితులు రాజకుమారుణ్ణి ఆ 
విధంగా ప్రవర్తించకుండా నివారించవచ్చును. కాని సుభగను ఎవరూ వారించజాలరు. 
ఎందువల్ల ననగా ఆమె మూర్చురాలై ఉంటుంది. ఆమెకు అనర్థకరులైన జనులతో 
సంబంధం ఉంటుంది. 

మూ. 1. శ్రేణీముఖ్యయోః శ్రేణీబాహుల్యాదనవగ్రహాస్తేయసాహ 
సాభ్యాం పీడయతి, ముఖ్యః కార్యానుగ్రహవిఘాతాభ్యామ్‌ ఇత్యాచార్యాః. 

2. నేతి కౌటల్యః. సువ్యావర్యా శ్రేణీ సమానశీలవ్యసనత్వాత్‌, శ్రేణీ 
ముక్ష్యైకదేశోపగ్రహేణ వా. స్తమృయుక్తో ముఖ్య: పరప్రాణద్రవ్యోపఘాతాభ్యాం 
పీడయతీతి. 

వ్యా. 1. శ్రేణీ అనగా ఆయుధజీవుల సంఘం లేదా కర్షకాదుల సంఘం 
(గ.శా.) యుద్దం చేసేవాళ్ల సంఘం (కాంగ్షే). ముఖ్యు డనగా ఆ సంఘనాయకుడు 
(కాంగ్లీ) ప్రధానాధికారి (గ.శా). శ్రేణి, ముఖ్యుడు కలిగించే పీడలో అల్బత్వాధిక్యాలు 
చెపుతున్నాడు- శ్రేణిలో చాలమంది ఉండడంచేత దానికి ఎ అడ్డూ లేక దొంగతనం, 
సాహసకృత్యాలు చ్లేసి పీడిస్తుంది. ముఖ్యుడు ఎదైన కార్యాన్ని చేయడానికి అనుమతి 
ఇవ్వడంచేత, ఇవ్వకపోవడంచేత పీడిస్తాడు. ఎ శాఖలో నైనా ప్రధానాధికారి లంచం ఇస్తే 
పనికి అనుమతి ఇచ్చి లంచం ఇవ్వకపోతే అనుమతి నిరాకరించి బాధిస్తాడు (గ.శా.). 
అందుచేత శ్రేభివల్ల కలిగే పీడ గొప్పది అని ఆచార్యు లన్నారు. 


690 కౌటిలీయమ్‌ అర్ధశాస్తమ్‌ 


2. అది కాదంటాడు కౌటిల్యుడు. సమానమైన స్వభావమూ, వ్యసనమూ కల 
దవడం చేత ఒక శ్రేణిని మరొక శ్రేణీ అనాయాసంగా నివారించకలుగుతుంది. లేదా 
ఆ శ్రేణి నాయకుణ్ణి గాని, ఆ శ్రేణిలోని కొంతమందిని గాని వశం చేసుకుంటే శ్రేణిని 
పీడించడం నుంచి నివారించవచ్చు. ముఖ్యుడైతే దృప్తుడై ఇతరుల ప్రాణాలకు, 
ద్రవ్యానికి ఉపఘాతం కలిగించి పీడిస్తాడు. 

మూ. 1. సన్నిధాతృసమాహర్రోః సంనిధాతా కృతవిదూషణాత్య 
యాభ్యాం పీడయతి. సమాహర్తా కరణాధిష్టితః ప్రదిష్టఫలోపభోగీ భవతి 
ఇత్యాచార్యాః. 2. నేతి కౌటిల్యః. సంనిధాతా కృతావస్థమనై్యైః కోశప్రవేశ్యం 
ప్రతిగృహ్ణాతి. సమాహర్తా తు పూర్వ మర్ధమాత్మనః కృత్వా పశ్నా(ద్రాజార్థం 
కరోతి, ప్రణాశయతి వా, పరస్వాదానే చ స్వప్రత్యయశ్చరతీతి. 

'వ్యా. 1. సంనిధాత (Director of stores) సమాహర్త (AUMINIstrator) వీళ్లలో 
సంనిధాత చేసిన పనిలో తప్పులు పట్టి అత్యయం (పెనాల్టీ) వేస్తూ బాధిస్తాడు. 
సమాహర్త కరణాల, లెక్కలు వేసే అధికారుల, పర్యవేక్షణలో ఉండడంచేత తనకు 
ఎంత ఫలం (జీతం మొదలైనది) లభిస్తుందో దానిని మాత్రమే అనుభవిస్తాడు అని 
ఆచార్యుల అభిప్రాయం. 

2. అట్లు కాదంటాడు కౌటిల్యుడు - సంనిధాత ఇంత ఇవ్వాలి అని ఇతరుల 
చేత (పరీక్షకులచేత) నిర్ణయించబడిన, కోశంలో ప్రవేశపెట్టదగిన దానిని మాత్రమే 
తీసుకుంటాడు. సమాహర్త అయితే ముందుగా తనకు రావలసిన మామూలు (లంచం) 
తీసుకొని తరవాత రాజుకు రావలసిన ధనం వసూలు చేస్తాడు లేదా దానిని నశింపచేస్తాడు. 
ఇతరుల ధనం తీసుకొనడంలో తనదే అంతిమాధికారం అన్నట్లు ప్రవర్తిస్తాడు. 

మూ. 1. అన్తపాల వైదేహకయోః అన్తపాలః చోరప్రసబ్ల స దేయాత్యాదానా 
భ్యాం వణికృథం పీడయతి. వైదేహకాస్తు పణ్యప్రతిప ణ్యానుగ్రహైః లా 
ఇత్యాచార్యాః. 

2. నేతి కౌటిల్యః. అన్తపాలః పణ్యసంపాతానుగ్రహేణ వర్తయతి. 
వైదేహకాస్తు సంభూయ పణ్యానాముత్కర్హాపకర్షం కుర్వాణాః పణే పణ శతం, 
కుమ్మే కుమృశతమిత్యాజీవన్తి. 


వ్యా. 1. అంతపాల - వైదేహకులలో (సరిహద్దులు రక్షించేవాడు - వర్తకుడు) 


వ్యసనాధికారికమ్‌ - పీడనవర్గః 691 


అంతపాలుడు దొంగల సంబంధంచేత (దొంగలను ప్రోత్సహించడంచేత) ఇవ్వవలసిన 
సుంకం ఎక్కువగా వసూలుచేయడంచేత వర్తకమార్గానికి బాధ కలిగిస్తాడు. వైదేహకు 
లైతే పణ్యాలను, ప్రతిపణ్యాలను (ఒక పణ్యానికి బదులు మరొక పణ్యం) ఇవ్వడం 
ద్వారా వర్తకమార్గాలను అభివృద్ది పొందిస్తారు అని ఆచార్యు లన్నారు. 

2. అది కాదంటాడు కౌటిల్యుడు. అంతపాలుడు పణ్యాలను అత్యధికంగా 
చేరవేయడం ద్వారా వణికృథాలను బాగా ఉండే టట్లు ప్రవర్తింపచేస్తాడు. వర్తకులైతే 
కలిసి (ఒకరితో ఒకరు కూడబలుకుకొని) పణ్యాలను హెచ్చిస్తూ తగ్గిస్తూ ఒక పణానికి 
నూరు పణాలు, ఒక కుంభానికి (పణ్యా లుంచిన పాత్ర) నూరు కుంభాలు లెక్కన 
సంపాదించి జీవిస్తారు. 


. మూ. 1. అభిజాతోపరుద్దా భూమిః పశువ్రజోపరుద్దా వేతి. అభిజాతో 
పరుద్దా భూమిః మహాఫలాప్యాయుధీయోపకారిణీ న క్షమా మోక్షయితుం 
వ్యసనాబాధభయాత్‌. పశువ్రజోపరుద్దా తు కృషియోగ్యా క్షమా మోక్షయితుం; 
వివీతం హి క్షేత్రేణ బాధ్యతే ఇత్యాచార్యాః. 

2. నేతి కౌటల్యః. అభిజాతోపరుద్దా భూమిః అత్యన్తమహోపకారాపి 
క్షమా మోక్షయితుం వ్యసనాబాధభయాత్‌. వశువ్రజోపరుద్దా తు కోశవాహనోప 
కారిణీ న క్షమా మోక్షయితుమ్‌, అన్యత్ర సస్యవాపోపరోధాత్‌ ఇతి. 


వ్యా. 1. ఉత్తమవంశానికి చెందిన వానిచేత ఆక్రమించబడిన భూమిని 
విడిపించాలా లేక పశుసముదాయంచేత ఆక్రమించబడినదానిని విడిపించాలా అన్నప్పడు 
అభిజాతోపరుద్ధమైన భూమినే, అది గొప్ప ఫలం ఇచ్చేదైనా (మంచి పంట పండేదైనా) 
యోధులకు ఉపకరించేది అవడంచేత దానిని విడిపించగూడదు. ఎందువల్ల ననగా 
ఎదైనా వ్యసనం (శత్రుభయాదికం) వచ్చి నప్పుడు సైనికులను తొలగించిన ఆ 
ప్రదేశంలో రక్షణ లేకుండా పోతుంది. కృషికి యోగ్యమైన పశువ్రజోపరుద్ధభూమి 
అయితే విడిపించడానికి తగినదే. ఎందువల్ల ననగా వివీతం (పశువుల మేతకు విదిలిన 
బీడు) పంటలు పండే క్షేత్రంచేత బాధించబడుతుంది. (అనగా ఆ భూమిలో పంటలు 
బాగా పండుతా యనే నమ్మకం ఉన్నప్పుడు దానిని బీడుగా వదలకూడదు అని భావం) 
అని ఆచార్యులన్నారు. 


692 కౌటిలీయమ్‌ అర్థశౌన్రమ్‌ 


2. అది కాదంటాడు కౌటల్యుడు. అభిజాతోపరుద్ధమైన భూమి అత్యంత 
మహోపకారం ఇచ్చే దైనా, దానిని ఆక్రమించుకొని ఉన్న అభిజాతుని ద్వారా రాజ్యానికే 
ముప్పు వస్తుం దనే భయంవల్ల, విడిపించదగినదే. పశువ్రజోపరుద్ధ మైన భూమి 
అయితే కోశానికి వాహనాలకీ ఉపయోగించే దవడంచేత విడిపించదగినది కాదు. 
అయితే చుట్టుప్రక్కల నున్న సస్యాలకి బాధ కలుగుతుంది అన్నప్పుడు మాత్రం 
విడిపించాలి. 

మూ. 1. ప్రతిరోధకాటవికయోః ప్రతిరోధకాః రాత్రిసత్రచరాః శరీరాక్ర 
మిణో నిత్యాః శతసహగస్రాపహారిణః, ప్రధానకోపకాశ్చ. వ్యవహితాః ప్రత్యన్లారణ్య 
చరాశ్చ ఆటవికాః ప్రకాశాః దృశ్యాః చరన్తి ఏకదేశఘాతకాశ్చ ఇత్యాచార్యాః. 

2. నేతి కౌటల్యః. ప్రతిరోధకాః ప్రమత్తస్య అపహరన్తి, అల్పాః 
కుణ్బాః సుఖా జ్ఞాతుం గ్రహీతుం చ. స్వదేశస్థాః ప్రభూతాః విక్రాన్తాశ్చాటవికాః. 
ప్రకాశయోధినః, అపహర్తారః హన్తారశ్చ దేశానాం రాజసధర్మాణ ఇతి. 

వ్యా. 1. ప్రతిరోధక (మార్గాలలోని దోపిడీ దొంగలు) - ఆటవికులలో 
ప్రతిరోధకులు రాత్రులందు మాత్రమే సంచరిస్తారు. బాటసారుల శరీరాలను ఆక్రమిస్తారు 
(శరీరాలకు గాయాలు కలిగిస్తారు); నిత్యులు (ఎల్లప్పుడు ఉండేవారు); నూర్లకొలది 
వేలకొలది ధనం అపహరిస్తారు. ప్రధానులను (మహాధనికులైన రాష్టముఖ్యులను) 
హింసిస్తారు. ఆటవికులైతే రాజ్యాల సరిహద్దులలో తిరుగుతూ దూరంగా ఉంటారు, 
బాహాటంగా అందరికీ కనబడే టట్లు సంచరిస్తారు. కొంతమందిని మాత్రమే హింసిస్తారు. 
అందుచేత వీళ్లే నయం అని ఆచార్యులన్నారు. 

అది కాదంటాడు కౌటల్యుడు. ప్రతిరోధకులు ఎమరుపాటుతో ఉన్నవాని 
ధనం అపహరిస్తారు; తక్కువమంది ఉంటారు. అందుచేతనే వాళ్లకు బలం తక్కువ 
ఉంటుంది. వాళ్లని గుర్తించడం పట్టడం కూడ సులభం. ఆటవికులు తమ దేశంలోనే 
ఉంటారు. పరాక్రమించగలరు. బాహాటంగా యుద్ధం చేస్తారు. అపహరిస్తారు. దేశాలను 
నశింపచేస్తారు. ఈ విధంగా వాళ్లు రాజుతో సమానమైన శక్తి గలవారు. 

మూ. 1. మృగహస్తివనయోః మృగాః ప్రభూతాః ప్రభూతమాంసచర్మోప 
కారిణః మన్హగ్రాసావక్షేశినః సునియమ్యాశ్చ. విపరీతా హస్తినో మాలా 
దుష్టాశ్చ దేశవినాశాయేతి. 


వ్యననాధికొరికమ్‌ - పీడనవర్లః 693 


2; స్వపరస్థానీయోపకారయోః స్వస్థానీయోపకారో ధాన్యపశు 
హిరణ్యకుప్యోపకారో, జానపదానామాపద్యాత్మధారణః. విపరీతః పరస్టానీ 
యోపకారః. ఇతి పీడనాని. 

వ్యా. 1. మృగవనహస్తివనాలలో - మృగాలు (లేళ్లు) అధికసంఖ్యలో ఉంటాయి, 
అధికమైన మాంసంచేత, చర్మలచేత ఉపయోగిస్తాయి. వోటికి అహారం విషయంలో 
కూడ అల్పమైన శ్రమను కలిగిస్తాయి. ఏనుగులు ఇందుకు విపరీతమైనవి. 
పట్టుకొన్న ఎనుగులు దుష్టమైన వైతే దేశాన్ని నశింపచేస్తాయి. 

2. తన స్థానీయానికి (ఎనిమిదివందల గ్రామాలకు ప్రధానస్థానం) చేసిన 
ఉపకారంలోను, శత్రుస్థానీయానికి చేసిన ఉపకారంలోను - స్వస్థానీయోపకారం, 
అనగా ధాన్యం, పశువులు, ధనం, కుపష్యం - వీటి రూపంలో ఉన్న ఉపకారం, 
ఆపత్సమయాలలో జానపదు లందరికీ సమంగా ఉపకరిస్తుంది. పరస్థానీయోపకారం 
ఇందుకు విపరీతం. ఈ విధంగా పీడనాలను గూర్చి వివరించబడినది. 

మూ. 1. ఆభ్యన్తరో ముఖ్యస్తమ్ఫో బాహ్యో మిత్రాటవీస్తమృ:ః ఇతిస్త 
మృవర్గః. 

2. తాభ్యాం పీడనైర్యథోక్తెశ్చ పీడితః సక్తో ముఖ్యేషు పరిహారోపహతః 
ప్రకీర్ణః మిథ్యాసంహృతః సామన్హాటవీహృతః ఇతి కోశసంగాః. 

3. శ్లో. పీడనానామనుత్పత్తావుత్సన్నానాం చ వారణే, 

యతేత దేశవృద్ధ్యర్థం నాశే చ స్తమృసంగయోః. 
ఇతి కౌటలీయార్థశా(స్రే వ్యసనాధికారికే ఒష్టమాధికరణే చతుర్ణో ఒధ్యాయః, 
పీడనవర్గః, స్తమృవర్గః, కోశసంగవర్గః, ఆదితః వింశతిశతతమః. 

వ్యా. 1. రాష్టంలోని ముఖ్యులు కల్పించే స్తంభం (రాజప్రయోజనాలకు 
విఘాతం) అభ్యంతరస్తంభం, మిత్రులు ఆటవికులు కల్పించే స్తంభం బాహ్యస్తంభం, 
ఇది స్తంభవర్గం. 2 

2. (కోశసంగం అనగా కోశంలో చేరవలసిన ధనం చేరకపోవడం). వాటిచేత 
(ఆభ్యంతరబాహ్యస్తంభాలచేత),. పైన చెప్పిన ఫీడనాలచేత (కోశం) పీడించబడడం 
వసూలు చేయబడి కూడ ప్రధానాధికారుల వద్దనే ఉండిపోవడం, రాజశాసనానుసారం 
పరిహారం ఇవ్వడంచేత తగ్గిపోవడం, చాలా చోట్ల విక్షిప్తం అయిపోవడం, న్యాయంగా 


694 కొటిలీయమ్‌ అర్థశాస్త్ర మ్‌ 


వసూలు చేయవలసినదానికంటె తక్కువగానో ఎక్కువగానో వసూలు చేయడం, 
ఇరుగు పారుగు రాజులు, ఆటవికులు హరించడం ఇవన్నీ కోశసంగాలు. 

3. రాజు పైన చెప్పిన పీడనా లేవీ కలగకుండాను, కలిగిన పీడనాలను 
నివారించడానికీ, స్తంభసంగాలు నశించడానికీ, దేశాభివృద్ధికొరకు ప్రయత్నించాలి. 


“బాలానందిని” అను కౌటలీయార్థశాస్రాంధ్రవ్యాఖ్యానంలో వ్యసనాధికారికం అనే 
అష్టమాధికరణంలో, పీడకవర్గం, స్తంభవర్గం, కోశసంగవర్గం అను అష్టమాధ్యాయం, 
ప్రారంభంనుంచి నూట ఇరవైయవ అధ్యాయం సమాప్తం. 


అథ పజ్బమో౭ధ్యాయః 
త్రయస్రింశచ్చతతమం ప్రకరణమ్‌ - బలవ్యసనవర్గః 
చతుర్వింశచృతతమం ప్రకరణమ్‌ - మిత్రవ్యసనవర్గః 


మూ. 1. బలవ్యసనాని-అమానితం విమానితమ్‌, అభృతం, వ్యాధితం, 
నవాగతం, దూరాయాతం, పరిశ్రాన్తం, పరిక్షీణం, ప్రతిహతం, హతాగ్రవేగమ్‌, 
అనృతు ప్రాప్తమ్‌, అభూమి(ప్రాప్తమ్‌, ఆశానిర్వేది, పరిసృప్తం, కలత్రగర్హి, అన్తః 
శల్యం, కుపితమూలం, భిన్నగర్భమ్‌, అపసృతమ్‌, అతిక్షిప్తమ్‌, ఉఊపనివిష్టమ్‌, 
సమాప్తమ్‌, ఉపరుద్ధమ్‌, పరిక్షిప్తం, ఛిన్నధాన్యపురుషవీవధం, స్వవిక్షిప్తం, 
మిత్రవిక్షిప్తం, దూష్యయుక్తం, దుష్టపార్‌ష్టిగ్రాహం, శూన్యమూలమ్‌, 
అస్వామిసంహతం, భిన్నకూటమ్‌, అన్థమితి. 


2. తేషామమానిత - విమానితయోః అమానితం కక గతానం 
యుద్ధ్యేత, న మానిత మన్తఃకోపమ్‌. . 
3. అభృతవ్యాధితయోః అభృతం తదాత్వకృతవేతనం యుధ్యేత న 
వ్యాధిత మకర్మణ్యమ్‌. 


4. నవాగత-దూరాగతయోః నవాగతమ్‌ అన్యతః ఉపలబ్ధ్బదేశమ్‌ 
గుం కరత న 'దూరాగతమ్‌ ఆభుతగికవరిక్లిశమ్‌ః 


వ్యననాధికారికమ్‌ - బలమిత్రవ్యననమ్‌ 695 


వ్యా. 1. సైన్యవ్యసనాలు - అమానితత్వం మొదలైన ముప్పైనాలుగు 
సైన్యవ్యసనాలు. వీటి అర్థాలు రాబోయే వాక్యాలలో స్పష్టం అవుతాయి. 

2. వీటిలో అమానితం (గౌరవింపబడనిది) - విమానితం (అవమానింపబడినది) 
వీటిలో అమానితమైన సైన్యం ధనదానసత్కారాలు చేసిన ట్లయితే యుద్ధం చేస్తుంది. 
విమానిత సైన్యం మాత్రం మనస్సులో కోపం ఉండడంచేత సరిగా యుద్ధం చేయదు. 

3. అభృతం (సరిగా జీతం ఇవ్వనిది) వ్యాధితం (జబ్బుపడినది) - వీటిలో 
అభృత సైన్యానికి తాత్కాలికంగా వేతనం ఇస్తే యుద్ధం చేస్తుంది. వ్యాధితసైన్యం ఏ పనీ 
చేసే సామర్థ్యం లేకపోవడంచేత యుద్ధం చేయదు. 

4. నవాగతం (క్రొత్తగా వచ్చినది) దూరాగతం (దూరప్రయాణం చేసి వచ్చినది): 
వీటిలో నవాగత సైన్యం దేశాన్ని గూర్చి ఇతరులవల్ల తెలుసుకొని, పాతవాళ్లతో కలిసి 
యుద్ధం చేస్తుంది. దీర్భ్ణప్రయాణంచేత చాల శ్రమపడి యున్న దూరాగతసైన్యం 
యుద్ధం సరిగా చేయజాలదు. 

మూ. 1. పరిశ్రాన్తపరిక్షీణయోః పరిశ్రాన్తం స్నానభోజనస్వప్పలబ్ధవిశ్రమం 
యుధ్యేత; న పరిక్షీణమన్యత్రాహవే క్షీణయుగ్యపురుషమ్‌. 

2. ప్రతిహత-హతాగ్రవేగయోః ప్రతిహతమగ్రపాతభగ్నం ప్రవిరపురుష 
సంహతం యుధ్యేత, న హతా(గవేగమగ్రపాతహతప్రవీరమ్‌. 

3. అనృత్వభూమి ప్రాప్తయోః అనృతు ప్రాప్తమ్‌ యథర్తు యోగ్యయుగ్య 
శస్రావరణం యుధ్యేత. న అభూమిప్రాప్తమ్‌ అవరుద్ధప్రసారవ్యాయామమ్‌. 

4. ఆశానిర్వేదిపరిసృప్తయోః ఆశానిర్వేది లబ్బాభిప్రాయం యుధ్యేత, 
న పరిసృప్తమ్‌ అపసృతముఖ్యమ్‌. 

5. కలత్రగర్భ్యన్తఃశల్యయోః కలత్రగర్హి ఉన్ముచ్య కలత్రం యుధ్యేత, 
నాన్తఃశల్యమన్తరమిత్రమ్‌. 

వ్యా. 1. పరిశ్రాంతం (అలసి పోయినది), పరిక్షీణం (దుర్చలంగా అయినది) - 
ఈ రెండు విధాల సైన్యాలలో పరిశ్రాంత సైన్యం స్నానం, భోజనం, నిద్ర-వీటిచేత 
విశ్రాంతి తీసికొని యుద్ధం చేయవచ్చు. మరొక యుద్ధంలో ప్రధానపురుషులందరూ 
నశించిన పరిక్షీణసైన్యం మాత్రం యుద్ధం చేయజాలదు. 


696 కౌటిలీయమ్‌ అర్థశాస్తమ్‌ 


2. ప్రతిహతం (ప్రారంభంలోనే ఎదురు దెబ్బతిన్నది), హతాగ్రవేగం (భగ్నమైన 
ప్రాథమిక యుద్దొత్సాహం గలది) ఈ రెండింటిలో ప్రారంభంలోనే ఎదురు దెబ్బ తిన్న 
ప్రతిహత సైన్యం ప్రవీరులైన పురుషులతో కలిసినదై యుద్ధం చేయవచ్చును. మొట్ట 
మొదటి అడుగులోనే ప్రవీరపురుషు లందరూ మరణించిన హతాగ్రవేగసైన్యం యుద్ధం 
చేయజాలదు. 

3. అనృతుప్రాప్తం (అనుకూలం కాని బుతువులో యుద్దానికి వెళ్లినది), 
అభూమి ప్రాస్తం (అనుకూలం కాని భూమికి చేరినది) - ఈ రెండింటిలో అనృతు ప్రాస్తసైన్యం 
ఆ బుతువుకు (కాలానికి) తగిన వాహనాలు, ఆయుధాలు, కవచాలు సంపాదించి 
యుద్ధం చేయవచ్చును. కదలడానికి కూడ తగిన చోటు లేక వ్యాయామం చేసే 
(యుద్ధం చేసే) స్థలం లేని అభూమి ప్రాప్త సైన్యం యుద్ధం చేయజాలదు. 

4. ఆశానిర్వేది (ఆశ భగ్నం అవడంచేత నిర్వేదం, దుఃఖం, చెందినది) 
పరిసృప్తం( నాయకులు లేనిది) ఈ రెండు విధాలైన సైన్యాలలో ఆశానిర్వేది సైన్యం 
తాను అనుకున్నది లభిస్తుంది అనే ఆశ మళ్లీ అంకురిస్తే యుద్ధం చేయవచ్చును, 
నాయకులు తొలగిపోయిన పరిసృప్త సైన్యం మాత్రం యుద్ధం చేయజాలదు. 

5. కలత్రగర్జి (నా కీ పోష్యవర్గం అడ్డంగా ఉంది అని కలత్రాన్ని అనగా 
పోష్యవర్గాన్ని నిందించేది), అంతఃశల్యం (తమలో శత్రువు లున్నది) ఈ రెండింటిలో 
కలత్రగర్హి తన పోష్యవర్లాన్ని ఏదో విధంగా విడిపించుకొని యుద్దం చేయవచ్చును. 
తమలోనే అమిత్రు లున్న అంతఃశల్య సైన్యం మాత్రం యుద్ధం చేయజాలదు. 


మూ. 1. కుపితమూలభిన్నగర్భయోః కుపితమూలం ప్రశమితకోపం 
సామాదిభిర్యుధ్యేత; న భిన్నగర్భమన్యోన్యస్మాత్‌ భిన్నమ్‌. 

2. అపసృతాతిక్షిప్తయో; అపసృతమేకరాజ్యాతిక్రాన్తం మన్తవ్యాయా 
మాభ్యాం సత్రమిత్రాపాశ్రయం యుధ్యేత, నాతిక్షిప్తమ్‌ అనేకరాజ్యాతిక్రాన్తం 
బహ్వాబాధత్వాత్‌. 

3. ఉపనివిష్టసమాప్తయోః ఉపనివిష్టం పృథగ్యానస్థానమతి 
సన్ధాయారిం యుధ్యేత. న సమాప్తమ్‌ అరిణా ఎకస్ట్థానయానమ్‌. 

4. ఉపరుద్ధపరిక్షిప్తయోః ఉపరుద్ధమ్‌ అన్యతోనిష్కమ్య ఉపరోద్దారం 


వ్యసనాధికొరికమ్‌ - బలమిత్రవ్యననమ్‌ 697 


ప్రతియుధ్యేత, న పరిక్షిప్తం సర్వతః ప్రతిరుద్ధమ్‌, 
5. ఛిన్నధాన్యపురుషవీవధయోః ఛిన్నధాన్యమ్‌ అన్యతో ధాన్యమానీయ 
జబ్గమస్థావరాహారం వా యుధ్యేత, న చ్చిన్నపురుషవీవధమ్‌ అనభిసారమ్‌. 


వ్యా. 1. కుపితమూలం (కోపించిన ప్రధానపురుషులు గలది), భిన్నగర్భం 
(ఒకరితో ఒకరికి వడనివాళ్ళు ఉన్నది) - ఈ రెండింటిలో కుపితమూలం 
సామాద్యుపాయాలచేత కోపాన్ని శమింపచేస్తే యుద్ధం చేయవచ్చు, ఒకరితో ఒకరికి 
పడనివాళ్లు ఉన్న భిన్నగర్భం మాత్రం యుద్ధం చేయజాలదు. 

2. అపసృతం (ఒక రాజ్యంలో సైన్యాలచేత ఓడించబడినది), అతిక్షిప్తం 
(అనేక రాజ్యాలలో సేనలచేత ఓడించబడినది) వీటిలో ఒక రాజ్యంలో ఓడించబడిన 
అపసృతబలం శాస్తవిహితా లైన ఆలోచనలచేత, శిక్షావిశేషరూపమైన వ్యాయామంచేత 
అరణ్యాన్ని గాని, మిత్రుణ్జీ గాని ఆశ్రయంగా గైకొని యుద్దం చేయవచ్చును. కాని అనేక 
రాజ్యాలలో ఓడిపోయిన అతిక్షిప్త సైన్యం యుద్దం చేయజాలదు; ఎందువల్ల ననగా అది 
అనేక రాజ్యాలలో ఓడిపోయి ఉన్నది. 

3. ఉపనివిష్టం (శత్రువుకు దగ్గరగా మోహరించినది), సమాప్తం (శత్రువున్న 
స్థానంలో ఉన్నది) ఈ రెండింటిలో ఉపనివిష్టసైన్యం శత్రువుకంటె భిన్నమైన యానం 
(యుద్ధప్రయాణం) స్థానం (నిలవడం) కలదవడంచేత శత్రువును మించినదై యుద్ధం 
చేయవచ్చును. సమాప్తసైన్యం మాత్రం శత్రువుతో సమానయానస్టానాలు కల దవడంచేత 
యుద్ధం చేయజాలదు. 

4. ఉపరుద్ధం (ఒకవైపున అడ్డుకొనబడినది) పరిక్షిప్తం (అన్నివైపుల నుండీ 
అడ్డగింపబడినది), -వీటిలో ఉపరుద్ధ సైన్యం మరొక ప్రక్కనుండి బైటకు వచ్చి అడ్డుకొన్న 
వానిని ఎదిరించి యుద్ధం చేయవచ్చును. కాని నలుమూలలా అడ్డుకొనబడిన 
పరిక్షిప్త సైన్యం యుద్ధం చేయజాలదు. 

5. భిన్నధాన్యం (స్వదేశంనుండి వచ్చే ధాన్యం రాకుండా చేయబడినది) 
ఛిన్నపురుషవీవధం (పురుషులు, యోధులు మొదలైన వాళ్ల రాక అడ్డుకొనబడినది) 
వీటిలో ఛిన్న ధాన్యసైన్యం మరొకచోటినుంచి ధాన్యం తెప్పించుకొని లేదా జంగమాలైన 
మృగాదులనుండి గాని స్థావరాలైన వృక్షాదులనుండి గాని ఆహారం గ్రహించి యుద్ధం 
చేయవచ్చు. అంతేనే కాని ఆసారం (సహాయం) లేని ఛిన్నపురుషవీవధం' యుద్ధం 
చేయజాలదు. : 


698 కొటిలీయమ్‌ అర్జశాొన్రమ్‌ 


మూ. 1. స్వవిక్తిప్తమిత్రవిక్షిప్రయోః స్యవిక్టిప్తం న్వభూమౌ 
విక్షిప్తం సైన్యమాపది శక్యమవస్రావయితుమ్‌; న మిత్రవిక్షిప్తం విప్రకృష్టదేశ 


a -] 


కాలత్వాత్‌. 
2. దూష్యయుక్తదుష్టపార్షిగాహయోః దూష్యయుక్తమ్‌ ఆప్తపురుషా 
ధిష్టితమసంహతం యుధ్యేత, న దుష్టపార్‌ప్టైగ్రాహం పృష్టాభిఘాతత్రస్తమ్‌. 
3. శూన్యమూలాస్వామిసంహతయోః శూన్యమూలం కృత పౌరజాన 
పదారక్షం సర్వసందోహన యుధ్యేత, నాస్వామిసంహతం రాజసేనాపతిహీనమ్‌. 
4. భిన్నకూటాన్గయోః భిన్నకూటమన్యాధిష్టితం యుధే్యత, 
నాన్గమదేశికమితి, 


వ్యా. 1. స్వవిక్షిప్తం (తన "జ్యంలోనే దూరదూరంగా చెదరి ఉన్నది) 
మిత్రవిక్షిప్తం (మిత్రరాజ్యంలో దూరదూరంగా చెదరి ఉన్నది) ఈ రెండింటిలో తన 
రాజ్యంలోనే చెదరి ఉన్న స్వవిక్షిప్తసైన్యం ఆపత్సమయంలో ఒకచోటకి చేర్చడానికి 
వీలుగా ఉంటుంది. మిత్రవిక్షిప్తసైన్య మైతే దూరదేశంలో విక్షిప్తం అవడంచేత 
ఎక్కువకాలం పట్టడంచేత ఒకచోటుకు చేర్చడానికి శక్యం కాదు. 


2. దూష్యయుక్తం (రాజద్రోహులతో కూడినది) దుష్టుడైన పార్‌స్టైగ్రాహుడు 
కలది అయిన సైన్యాలలో దూష్యయుక్తసైన్యం విశ్వాస పాత్రులైన నాయకులచేత 
నడపబడుచు సైనికులు ఒకరితో ఒకరు కలవని పక్షంలో యుద్ధం చేయవచ్చును. కాని 
వెనకనుంచి శత్రువు దెబ్బ తీస్తా డని భయపడే దుష్టపార్‌ష్టైగ్రాహం యుద్ధం చేయజాలదు. 

3. శూన్యమూలం (వెనుక సైన్యం ఏమీ ఉంచకుండా బైలుదేరిన మొత్తం 
సైన్యం), అస్వామిసంహతం (ప్రభువులతో కలిసి ఉండనిది) - వీటిలో శూన్యమూల సైన్యం 
పౌరులచేత జానపదులచేత చేయబడిన రక్షణ కలదైతే యుద్ధం చేయవచ్చును. కాని 
రాజు * కాని సేనాపతి కాని లేని అస్వామిసంహత సైన్యం మాత్రం యుద్ధం చేయజాలదు. 


4. భిన్నకూటం (సేనాధ్యక్షుడు నశించినది), అంధం (ఉపదేశించేవాడు 
లేనిది) - వీటిలో భిన్నకూట సైన్యం మరొకరు ఎవరైనా నాయకత్వం వహిే స్తే యుద్ధం 
చేయవచ్చు; కాని అంధసైన్యం దారి చూపేవా డెవడూ లేకపోవడం చేత యుద్ధం 
చేయజాలదు. 


వ్యసనాధికారికమ్‌ ఆ బలమిత్రవ్యననమ్‌ 699 


శ్లో దోషశుద్దిర్చలావాపః సత్రస్థానాతిసంహితమ్‌, 

సంధిశ్పోత్తరపక్షస్య బలవ్యసనసాధనమ్‌. 

వ్యా. పైన చెప్పిన దోషాలను తొలగించడం, మంచి సైన్యాన్ని తీసికొనివచ్చి 
అంతకు ముందున్న సైన్యంతో కలపడం, అరణ్యంలో ఉండడం, కపటోపాయాలచేత 
శత్రుసైన్యాన్ని మోసగించడం, అధికబలం గల పక్షంతో సంధి చేసుకొనడం ఇవి 
సైన్యవ్యసనాలను తొలగించుకొనడానికి సాధనాలు. 


శ్లో రక్షేత్‌ స్వదణ్ణం వ్యసనే శత్రుభ్యో నిత్యముట్టితః, 
ప్రహరేద్‌ దణ్ణర(న్ధేషు శత్రూణాం నిత్యముత్ధిత:ః. 
వ్యా. వ్యసనసమయాలలో నిత్యమూ ఉల్టితండై (ఉద్యమశీలుడై) 
శత్రువులనుండి తన సైన్యాన్ని రక్షించుకోవాలి. నిత్యమూ ఉట్టితుడై శత్రుసైన్యాలను 
రంధ్రాలలో, దుర్చలస్థానాలలో, దెబ్బకొట్టాలి. 
న్లో, అభియాతం స్వయం మిత్రం సంభూయాన్యవశేన వా, 
పరిత్యక్తమశక్యా వా లోభేన ప్రణయేన వా. 


శ్లో విక్రీతమభియుళ్లొనే సంగ్రామే వాపవర్తినా, 
ద్వైధీభావేన వా మిత్రం యాస్యతా వాన్యమన్యతః. 

శ్లో పృథగ్వా సహయానే వా విశ్వాసేనాతిసంహితమ్‌, 
భయావమానాల సైరా వ్యసనాన్న ప్రమోక్షితమ్‌. 

నో. అవరుద్ధం స్వభూమిభ్యః సమీపాద్యా భయాధ్గతమ్‌, 
ఆచ్చేదనాదదానాద్వా దత్త్వా వాప్యవమానితమ్‌. 

నో అత్యాహారితమర్థం వా స్వయం పరముఖేన వా, 
అతిభారే నియుక్తం వా భజ్‌క్యా పరమవస్థితమ్‌. 

శీ. ఉపేక్షితమశక్యా వా ప్రార్థయిత్వా విరోధితమ్‌, 


కృచ్చేణ సాధ్యతే మిత్రం సిద్ధం చాశు విరజ్యతి. 


700 కౌటిలీయమ్‌ అర్థశౌస్తమ్‌ 


వ్యా. తన మిత్రునిమీదికి తానే స్వయంగా గాని, ఇతరులతో కలిసి గాని, తన 
బంధువులు మొదలైనవాళ్లను బట్టి గాని యుద్దానికి వెళ్లినా, ఆతనిమీదికి మరొకడు 
యుద్దానికి వచ్చినప్పుడు అశక్తి చేత గాని, ఆ శత్రువు తన కిస్తా నన్న ధనాదులమీద 
ఆశచేత గాని, ఆ శత్రువుమీద ప్రేమచేత గాని మిత్రుణ్ణి రక్షించకుండా పరిత్యజించినా, 
ఆ మిత్రుడు ఇతరునితో యుద్ధం చేస్తూండగా మధ్యలో ఆతనిని విడచి వచ్చి అతనిని 
ఆ యుద్ధంలో అమ్మివేసినా (అనగా సహాయహీనుణ్ణిగా చేసినా), లేదా ద్వైధీభావం 
అవలంబించి తన మిత్రుని శత్రువుతో సంధి చేసికొని తన యాతవ్యునిమిదికి యుద్దానికి 
వెడుతూ ఈ మిత్రుణ్ణి అమ్మివేసినా (విడిచివేసినా), వేరుగా గాని (అనగా నువ్వు ఈ 
దిక్కునుంచి నీ శత్రువును ముట్టడించుము, నేను ఈ దిక్కునుండి ముట్టడిస్తాను అని 
చెప్పి గాని, కలిసి వెళ్లి యుద్ధం చేద్దాం అని చెప్పిగాని ఆ మిత్రుణ్ణి మోసం చేసినా, 
ఆతడు కష్టాలలో ఉన్నప్పుడు భయంచేత గాని, అవమానం(అనాదరం) చేత గాని, 
సోమరితనంచేత గాని ఆతనిని ఆ వ్యసనంనుండి విడిపించకపోయినా, తన 
భూములనుండి నిరోధించినా అనగా మిత్రుడు తన భూమికి రాకుండా చేసినా, తన 
సమీపం నుంచి భయపడి వెళ్లిపోయే టట్లు చేసినా, బలాత్కారంగా ధనాదికం లాగికొని 
గాని, ఆతనికి ఇవ్వవలసినది ఇవ్వకుండా గాని ఆతనిని అవమానించిన ఇచ్చిన 
తరవాత కూడ అవమానించినా, స్వయంగా గాని, ఇతరుల ద్యారా గాని ఆతనినుండి 
ఎక్కువ ధనం గ్రహించినాతన శత్రువును జయించి వచ్చిన ఆ మిత్రుణ్ణి మరొక 
అతిక్లిష్టమైన పనిలో నియోగించినా, అశక్తిచేత అతనిని ఉపేక్షించినా, ప్రార్థించి తిరిగి 
ఆతనితో విరోధం పెట్టుకొన్నా అలాంటి మిత్రుణ్లీ మళ్లీ తనకు అనుకూలుణ్ణిగా 
చేసుకొనడం చాల కష్టం. ఎదో విధంగా అనుకూలుణ్జిగా చేసుకొన్నా వెంటనే అతడు 
వైరాగ్యం చెందుతాడు. 


శ్లో కృతప్రయాసం మాన్యం వా మోహాన్మితమమానితమ్‌, 
మానితం వా న సదృశం శక్తితో వా నివారితమ్‌. 


3 


మిత్రోపఘాతత్రస్తం వా శజ్కీతం వారిసంహితాత్‌, 
ఆం వల్‌ 4 "a మ ua “ 
దూష్మైర్య్వా భేదితం మిత్రం సాధ్యం సిద్ధం చ తిష్టతి. 
వ్యా. తనకోసం ఎక్కువ పరిశ్రమచేసిన, మాన్యుడైన మిత్రునికి అజ్ఞానంవల్ల 
సంమానం చేయకపోయినా, సంమానం చేసినా తగు విధంగా చేయకపోయినా, బలం 


వ్యసనాధికారికమ్‌ - బలమిత్రవ్యసనమ్‌ 701 


పుంజుకొనకుండా ఆతనికి అడ్డుతగిలినా, తన మరొక మిత్రుణ్లి నశింపచేయడంచేత 
తనను కూడా అల్లే చేస్తాడేమో అని భయపడినా, తాను ఆతని శత్రువుతో సంధి 
చేసికొనడంవల్ల తనకు భయపడుతున్నా దూష్యులచేత భేదింపబడినా- అలాంటి 
మిత్రుణ్ణి ఆ కారణాలు తొలగించడం ద్వారా తనకు అనుకూలుణ్ణ్లిగా చేసుకొనవచ్చును. 
అతడు అలా అనుకూలుడు గానే ఉంటాడు. 


శ్లో తస్మాన్నోత్సాదయేదేతాన్‌ దోషాన్‌ మిత్రోపఘాతకౌన్‌, 
ఉత్పన్నాన్‌ వా ప్రశమయేత్‌ గుణైర్జోషోపఘాతిభి:. 
వ్యా. అందువల్ల మిత్రుణ్ణి బాధించే (మైత్రికి భంగం కలిగించే) ఈ దోషాలు 
కలగకుండా చూచుకోవాలి.అలాంటి దోషాలు ఏర్పడినా వాటిని నశింపచేసే గుణాలచేత 
వాటిని శమింపచెయ్యా లి. 
న్గో యతో నిమిత్తం వ్యసనం ప్రకృతీనామవాప్నుయాత్‌, 
ప్రాగేవ ప్రతికుర్వీత తన్నిమిత్తమతగ్రితః. 
(కాంగ్లే ప్రకారం ఈ శ్లోకం ఈ ఘట్టంలోని మూడవ శ్లోకంగా - 'రక్షేత్స్వ్వదల్ణం' ఇత్యాది 
శోకం తరవాత - ఉన్నది) 
ఇతి కౌటలీయార్థశాగ్రే వ్యసనాధికారికే అష్టమాధికరణే పజ్బమో౬ధ్యాయః 
బలవ్యసనవర్గః, మిత్రవ్యసనవర్గః, ఆదితః ఎకవింశతిశతతమః. 
ఎతావతా కౌటలీయార్థశాస్తస్య వ్యసనాధికారికం అష్టమమధికరణం సమాప్తమ్‌. 
వ్యా. సర్వదా జాగరూకు డైన విజిగీషువు స్వామి మొదలు మిత్రుని వరకు గల 
ప్రకృతులకు ఎ నిమిత్తముచేత వ్యసనం కలుగుతుందో ఆనిమిత్తాన్ని, ముందుగానే 
తొలగించాలి. 
“బాలానందిని” అను కౌటలీయార్థశాస్తాంధ్రవ్యాఖ్యానంలో వ్యసనాధికారికం అనే 


అష్టమాధికరణంలో బలవ్యసనవర్గ-మిత్రవ్యసనవర్గా లనే ఐదవ అధ్యాయం, ప్రారంభంనుంచి 
నూట ఇరవై ఒకటవ అధ్యాయం సమాస్తం. 


ఇంతటితో కౌటలియార్థశాస్త్రంలో వ్యసనాధికారికం అనే ఎనిమిదవ అధికరణం సమాప్తం. 


702 కౌటిలీయమ్‌ అర్థశాస్తమ్‌ 


అథ అభియాస్యత్కర్మ - నవమమధికరణమ్‌, 
(యుద్ధయాత్రకువెళ్లనున్నవాడు చేయవలసిన పనులు - తొమ్మిదవ అధికరణం) 


అథ ప్రథమో౭ధ్యాయః 


పజ్బాత్రింశచ్చతతమం ప్రకరణమ్‌ - శక్తిదేశకాలబలాబ లజ్ఞానమ్‌ 
షట్‌త్రింశచ్చతతమం ప్రకరణమ్‌ - యాత్రాకాలాః, 


మూ. 1. విజిగీషురాత్మనః పరస్య చ బలాబలం శక్తిదేశకాల యాత్రాకాల 
బలసముత్సానకాలపశ్నాత్కోపక్షయవ్యయలాభాపదాం జ్ఞాత్వా విశిష్టబలో 
యాయాత్‌. అన్యథా ఆసీత, 

2. ఉత్సాహప్రభావయోరుత్సాహః గ్రేయాన్‌. స్వయం హి రాజా 
శూరో బలవానరోగః, కృతాస్తః, దణ్గద్వితీయో ఒపి శక్తః ప్రభావవన్తం రాజానం 
జేతుమ్‌; అల్పో౭పి చాస్య దణ్గస్తేజసా కృత్యకరో భవతి. నిరుత్సాహస్తు 
ప్రభావవాన్‌ రాజా విక్రమాభిపన్నో నశ్యతి ఇత్యాచార్యాః, 

3. నేతి కౌటల్యః. ప్రభావవానుత్సాహవన్తం రాజానం ప్రభావేన 
అతిసంధత్తే, తద్విశిష్టమన్యం రాజానమ్‌ ఆవాహ్య హృత్వా క్రీత్వా ప్రవీరపురుషాన్‌ 
ప్రభూత ప్రభావహయహస్తిరథోపకరణ సంపన్నశ్చాస్య దణ్బః సర్వత్రాప్రతిహతః 
చరతి.ఉత్సాహవతశ్చ ప్రభావవన్తో జిత్వా క్రీత్వా చ (స్రియో బాలాః పబ్గవః 
అన్గాశ్ళ్చ పృథివిం జిగ్యురితి. 

వ్యా. 1. విజిగీషువు తనకూ శత్రువుకూ సంబంధించిన - శక్తి దేశకాలాలు, 
యుద్ధయాత్రాసమయం, సైన్యం యుద్దసంనద్ధం అయే కాలం, వెనుకనుంచి వచ్చే 
కోపం (తిరుగుబాటు మొ.) క్షయం, వ్యయం, లాభం,ఆపద-వీటి బలాబలాలను 


తెలుసుకొని తన బలం అధికంగా ఉన్న ట్లయితే యుద్దానికి వెళ్లాలి. అలా కాకపోతే 
మెదలకుండా కూర్చోవాలి. 


2. 'ఉత్సాహశక్తి - ప్రభావాలలో (ప్రభావం అనగా కోశసైన్యాల సమృద్ది) 
ఉత్సాహం శ్రేయస్కరం. తాను శూరుడు, బలవంతుడు, రోగాలు లేనివాడు, అస్తవిద్య 


ఆభియాస్యత్స ర్మ - శక్తాది బలాబలజ్ఞానమ్‌ 703 


అభ్యసించినవాడూ అయిన రాజు కేవలం సైన్యం మాత్రమే సహాయంగా తీసికొని 
ప్రభావవంతుడైన రాజును కూడ జయించకలుగుతాడు. వీని సైన్యం అల్పమైనా కూడ 
తేజస్సుచేత పని సాధించకలుగుతుంది. ప్రభావవంతుడైనా ఉత్సాహం లేని రాజు 
పరాక్రమంచేత ఓడించబడినవాడై నశిస్తాడు” అని పూర్యాచార్యు లన్నారు. 

3. అది కాదంటాడు కాటల్యుడు. ఎందువల్ల ననగా - ప్రభావం గల రాజు 
ప్రభావం గల మరొక రాజును సహాయం కోసం రప్పించుకొని, మంచి వీరులైన 
పురుషులను అన్నం, వేతనం మొదలైనవి ఇవ్వడం ద్వారా గ్రహించి, అధికంగా ధనం 
ఇచ్చి కొని, ఉత్సాహవంతుడైన రాజును జయిస్తాడు. అత్యధికమైన ప్రభావం గల 
గుజ్బాలు, ఎనుగులు, రథాలు, ఇతరసాధనాలు సమృద్ధిగా ఉన్న ఇతని సైన్యం ఎక్కడా 
అడ్డులేక సంచరిస్తుంది. పూర్వం ఎంతోమంది ప్రభావవంతులైన స్రీలు, బాలులు, 
కుంటివాళ్లూ, గ్రుడ్డివాళ్లు కూడ ఉత్సాహవంతులను జయించి, కొనివేసి ప్రపంచాన్ని 
జయించారు. 

మూ. 1. ప్రభావమగన్రయోః ప్రభావః శ్రేయాన్‌. మన్రశక్తిసంపన్నో హి 
వన్థ్యబుద్ధిరప్రభావో భవతి. మన్రకర్మ చాస్య నిశ్చితమ్‌. అప్రభావః గర్భధాన్య 
మవృష్టిరివోపహన్తి ఇత్యాచార్యాః. 

'2. నేతి కౌటల్యః మన్రశక్తిః శ్రేయసీ, ప్రజ్ఞాశాస్తచక్షుర్హి రాజా 
అల్సేనాపి ప్రయత్నేన మన్రమాధాతుం శక్తః, పరానుత్సాహప్రభావవతశ్చ 
సామాదిభిర్యోగోపనిషద్భ్యాం చాతిసన్ధాతుమ్‌. ఎవముత్సాహప్రభావమ న్రశక్తీ 
నామ్‌ ఉత్తరోత్తరాధికః అతిసంధత్తే. 

వ్యా. 1. “ప్రభావ-మంత్రశక్తులలో ప్రభావం గొప్పది. మంత్రశక్తిసంపన్నుడు 
ప్రభావం లేనివా డైతే వాని బుద్ధి వ్యర్థమే అవుతుంది. ప్రభావం లేకపోవడం నిశ్చితమైన 
వీని మంత్రకర్మను అవృష్టి పొట్టలో ఉన్న ధాన్యాన్ని వలె నశింపచేస్తుంది. అని 
ఆచార్యుల అభిప్రాయం. 

2. అది యుక్తం కాదు-మంత్రశక్తియే (ఆలోచించి సరియైన నిర్ణయాలు 
తీసుకొనే శక్తి) మంచిది. ప్రజ్ఞ (బుద్ధిబలం), శాస్తమూ నేత్రాలుగా గల రాజు అల్పమైన 
ప్రయత్నంచేత కూడ మంత్రం (సరియైన ఆలోచన) చేయడానికీ, ఉత్సాహప్రభావాలు 
గల ఇతరులను, సామాద్యుపాయాలచేత తీక్షాదిగూఢపురుషులను ప్రయోగించడం 


704 కౌటిలీయమ్‌ అర్థశాస్తమ్‌ 


చేత జెపనిషదప్రకరణంలో చెప్ప నున్న విషాగ్స్యాదిప్రయోగంచేత ఓడించడానికీ 
సమర్శ్భు డవుతాడు. ఈ విధంగా ఉత్సాహ-ప్రభావ-మంత్రశక్తులలో ఉత్తరోత్తరమునందు 
అధికు డైనవాడు ఇతరులను అతిక్రమిస్తాడు, అనగా ఉత్సాహం ఉన్నవానికంటె 
ప్రభావం ఉన్నవాడు, ఈ రెండూ ఉన్నవానికంటె మంత్రశక్తి ఉన్నవాడూ గొప్పవా డని 


అరం. 
థ 


మూ. 1. దేశః పృథివీ. తస్యాం హిమవత్సముద్రాన్తరముదీచీనం 
యోజనసహస్రపరిమాణం తిర్యక్‌ చక్రవర్తిక్షేత్రమ్‌. తత్ర ఆరణ్యః గ్రామ్యః, 
పార్వతః, జె దకః, భౌమః, సమః, విషమ ఇతి విశేషాః. తేషు యథాస్వబలవృద్ది 
కరం కర్మప్రయుజ్లీత. యత్రాత్మనః సైన్యవ్యాయామానాం భూమిః, అభూమిః 
పరస్య, స ఉత్తమో దేశః, విపరీతో_ధమః, సాధారణో మధ్యమః. 

2. కాలః శీతోష్ణవర్వాత్మా తస్య రాత్రిః, అహః, పక్షః, మాసః, బుతుః, 
అయనమ్‌,సంవత్సరో, యుగమితి విశేషాః. తేషు యథాస్వం బలవృద్ధికరం 
కర్మ ప్రయుజ్లీత. యత్రాత్మనః సైన్యవ్యాయామానామ్‌ బుతుః అనృతుః 
పరస్య స ఉత్తమః కాలః. విపరీతోఒధమః, సాధారణో మధ్యమః. 


వ్యా. 1. దేశం అనగా భూమి. ఆ భూమియందు హిమవత్సర్వతదక్షిణ 
సముద్రాల మద్య నున్నది ఉదీచీనభూమి (దక్షిణోత్తరాలలో వ్యాపించి ఉన్నది). 
వెయ్యియోజనాల ప్రమాణం గలది తిర్యగ్భూమి- అడ్డంగా తూర్పుసముద్రంనుంచి 
పశ్చిమసముద్రం వరకూ వ్యాపించిన భూమి. ఈ మొత్తం భూమి చక్రవర్తిక్షేత్రం. అనగా 
ఈ మొత్తం భూమికి అధిపతి యైనవాడు చక్రవర్తి. ఈ భూమిలో ఆరణ్యభూమి, 
పార్వతభూమి, జెదకభూమి (నీటితో నిండిన భూమి) భౌమభౌమి (మెట్టభూమి), 
సమభూమి (చదునుగా ఉన్న భూమి) విషమభూమి (ఎగుడు దిగుడుగా ఉన్న భూమి) 
అని విశేషాలున్నాయి. ఆ భూములలో తన బలాన్ని పెంపొందించే విధంగా పనులు 
చెయ్యాలి. ఎ దేశం తన సైన్యం వ్యాయామం చేయడానికి అనుకూలంగా ఉంటుందో, 
పఠ సైన్యవ్యాయామానికి అనుకూలం కాదో, అది ఉత్తమదేశం, ఇందుకు విపరీతమైనది, 
అనగా పర సైన్యవ్యాయామానికి అనుకూలమై స్వసైన్యవ్యాయామానికి ప్రతికూలంగా 
ఉండేది, అధమభూమి, ఇద్దరికీ సమంగానే (సైన్యవ్యాయామానుకూలంగానో 
సైన్యవ్యాయామ ప్రతికూలంగానో) ఉండేది మధ్యమభూమి. 


అభియాన్వత్కర్శ - శక్తాది బలాబలజ్ఞానమ్‌ 705 


2. కాలం శీతకాలం, ఊష్మ గ్రీష్మకాలం వర్షాకాలం, అని మూడు విధాలుగా 
ఉంటుంది. ఆ కాలంలో, రాత్రి, పగలు, పక్షం, మాసం, బుతువు, అయనం, 
సంవత్సరం, యుగం అనేవి విశేషాలు. ఆ కాలాలలో తన బలాన్ని పెంపొందించే 
పనులు చెయ్యాలి. ఎది తన సైన్యవ్యాయామాలకి అనుకూలమైన బుతువో (కాలమో), 
ఏది పరుని సైన్యవ్యాయామానికి అనుకూలమైన బుతువు కాదో, అది ఉత్తమకాలం. 
ఇందుకు విపరీతమైనది అధమకాలం. ఇద్దరికీ సమంగానే ఉండేది మధ్యమకాలం. 


మూ. 1. శక్తిదేశకాలానాం తు-శక్తిః శ్రేయసీ ఇత్యాచార్యాః. శక్తిమాన్‌ 
హి నిమ్నస్థలవతో దేశస్య శీతోష్ణవర్షవతశ్చ కాలస్య శక్తః ప్రతీకార భవతి. 

2. దేశః శ్రేయాన్‌ ఇత్యేకే. స్థలగతో హి శ్వా నక్రం వికర్పతి. నిమ్నగతో 
నక్రః శ్యానమితి. 

3. కాలః శ్రేయానిత్యేకే. దివా కాకః కౌశికం హన్తి. రాత్రౌ కౌళికః 
కాకమ్‌. 


4. నేతి కౌటల్యః. పరస్సరసాధకా హి శక్తిదేశకాలాః. 


వ్యా. 1. శక్తి-దేశ-కాలాలలో శక్తి మంచిది అని ఆచార్యుల అభిప్రాయం. 
ఎందువల్ల ననగా శక్తి గలవాడు పల్లంగా ఉన్న బురదనేలకు, మెట్టనేలకు, అటే 
శీత్రోష్ణవర్నా లున్న కాలానికి తగు ప్రతిక్రియ చేసుకొనకలుగుతాడు. 


2. దేశం మంచిది అని కొందరు అంటారు. ఎందువల్ల ననగా మెట్టమీద ఉన్న 
కుక్క మొసలిని లాగకలుగుతుంది; నీళ్లలో ఉన్న మొసలి కుక్కను లాగుతుంది. 


3. కాలం మంచి దని అంటారు మరి కొందరు. పగలు కాకి గుడ్డగూబను 
చంపుతుంది, గుడ్డగూబ రాత్రి కాకిని చంపుతుంది. 


4. “అది కాదు; శక్తి-దేశ-కాలాలు అన్యోన్యోపకారకాలుగా ఉంటాయి” అని 
అంటాడు కౌటిల్యుడు. 

మూ. 1. తైరభ్యుచ్చితః తృతీయం చతుర్థం వా దజ్బస్యాంశం మూలే, 
పార్‌ష్ట్యామ్‌, ప్రత్యన్తాటవీషు చ రక్షా విధాయ, కార్యసాధనసహం కోశదణ్ణం 
చాదాయ క్లీణ పురాణ భక్షమ్‌, అగృహీతన వభక్తమ్‌ అసంస్కృతదుర్గమ్‌, అమిత్రం, 


706 కౌటిలీయమ్‌ అర్థశాన్తమ్‌ 


వార్షికం చాస్య సస్యం హైమనం చ ముష్టిముపహన్తుం మార్గశీర్ష యాత్రాం 
యాయాత్‌. హైమనం చాస్య సస్యం వాసన్తికం చ ముష్టిముపహన్తుం చైత్రీం 
యాత్రాం యాయాత్‌. క్షీణతృణకాష్టోదకమ్‌, అసంస్కృతదుర్గమ్‌ అమిత్రం 
వాసన్తికం చాస్య సస్యం వార్షికీం వా ముష్టిముపహన్తుం జ్యేషామూలీయాం 
యాత్రాం యాయాత్‌. 


వ్యా. శక్తి-దేశ-కాలాలచేత మంచి బలం సంపాదించుకొన్న విజిగీషువు తన 
సైన్యంలోని మూడవ వంతు గాని నాల్గవ వంతుగాని మూలంలోను (తన రాజ్యంలోను), 
తన రాజ్యం వెనుక భాగంలోను,రాజ్యం సరిహద్దులలోను, అడవులలోను రక్షణకోసం 
ఉంచి, తాను తలపెట్టిన కార్యం సాధించడానికి సమర్థమైన కోశదండాలు కూడా 
తీసికొని, ఆహారం నిలవలు క్షీణించినవాడు, కొత్త ఆహారం సంగ్రహించనివాడు, 
దుర్గాలకు సంస్కారం చేయించుకొననివాడు అయిన శత్రువుమీదికి యుద్దానికి వెళ్లాలి. 
(ప్రతిసంవత్సరం మూడు పంటల భోగాలు ఉంటాయి. వర్షాకాలంలో చల్లిన విత్తనాలవల్ల 
వచ్చిన పంటలు కోసికొని హేమంత బుతువులో విత్తనాలు చల్లడం, వసంతంలో 
చల్లిన విత్తనాలవల్ల వచ్చిన పంటలు కోసుకొని వసంతర్తువులో విత్తనాలు చల్లడం, 
వసంతంలో చల్లిన విత్తనాలనుండి వచ్చిన పంటలు కోసికొని వర్షాకాలంలో విత్తనాలు 
చల్లడం. వాటిలో ఎ భోగాన్ని చెడగొట్టడానికి ఏ మాసంలో యుద్దానికి వెళ్ళాలో 
చెపుతున్నాడు). ఆ శత్రువుయొక్క వర్షాకాలపు సస్యాన్నీ హేమంతబుతువుకు 
సంబంధించిన ముష్టిని (విత్తనాలు చల్లడాన్ని) చెడగొట్టడానికి మార్గశీర్షమాసంలో 
యుద్దానికి వెళ్లాలి. హేమంతబుతువులో లభించే సస్యాన్నీ వసంతర్తువులో చేసే 
ముష్టిని చెడగొట్టడానికి చైత్రమాసంలో యుద్ధయాత్రకు వెళ్లాలి. తృణం, కాష్టాలు, 
ఉదకమూ క్షీణించిన వాడు, దుర్గానికి బాగులు చేసికొననివాడు అయిన అమిత్రునిమీదికి, 
వాని వసంతర్తువులో'లభించే సస్యాన్నీ, వర్షాకాలంలో చేయవలసిన ముష్టినీ చెడగొట్టడానికి 
జ్యేష్టమాసంలో యుద్ధయాత్రకు వెళ్లాలి. 


మూ. 1. అత్యుష్ణమ్‌ అల్పయవసేన్గనోదకం వా దేశం హేమన్తే 
యాయాత్‌. . 


2. తుషారదుర్దినమ్‌, అగాధనిమ్నప్రాయం, గహనతృణవృక్షం వా 
దేశం గ్రీష్మ యాయాత్‌. 


అభియాన్యత్మ ర్మ - శక్త్యాది బలాబలజ్ఞానమ్‌ 707 


3. స్య సైన్యవ్యాయామ యోగ్యం పరస్యాయోగ్యం వర్షతి యాయాత్‌. 

4. మార్గశీర్షం తైషం చాన్తరేణ దీర్భకాలాం యాత్రాం యాయాత్‌. 
చైత్రం వైశాఖం చాన్తరేణ మధ్యమకాలమ్‌, జ్యేష్టామూలీయమ్‌ అషాఢం. . 
చాన్తరేణ హ్రస్వకాలామ్‌. ఉపోషిష్యన్‌ వ్యసనే చతుర్ధమ్‌. వ్యసనాభియానం 
విగృహ్య యానే వ్యాఖ్యాతమ్‌. 

వ్యా. 1. చాల వేడి ఉండే దేశంమీదికి, లేదా అల్పమైన యవసం (పశువుల 
ఆహారం) కట్టెలు, ఉదకమూ గల దేశంమీదికి హేమంతబుతువులో యుద్దానికి 
వెళ్లాలి. 

2. రోజంతా పొగమంచుతో కప్పబడేదీ,లేదా లోతైన: నీటితో నిండిన 
పల్లపుప్రదేశాలు అధికంగా ఉండేదీ, లేదా ప్రవేశింప శక్యం కాని గడ్డి చెట్లూ గలది 
అయిన దేశం మీదికి గ్రీష్మబుతువులో దండెత్తి వెళ్లాలి. 

3. తన సైన్యం వ్యాయామం చేయడానికి తగిన భూమి గలది, పరసైన్యానికి 
వ్యాయామయోగ్యం కానిదీ అయిన దేశం మీదికి వర్షకాలంలో దండెత్తి వెళ్లాలి. 

4. దీర్భకాలం పట్టే యాత్రకు మార్గశీర్షపుష్యమాసాల మధ్యలో వెళ్లాలి. 
మధ్యమకాలం పట్టె యాత్రకి చైత్రవైశాఖమాసాల మధ్య వెళ్లాలి. తక్కువ కాలం పట్టే 
యాత్రకు జ్యేష్టాషాఢమాసాల మధ్య వెళ్లాలి. కష్టాలలో ఉన్న శత్రువును శుష్కింపచేయడం 
కొజకు నాల్లవయాత్ర చెయ్యాలి. వ్యసనసమయంలో అభియానాన్ని గూర్చి 
“విగృహ్యయానం” అనే ప్రకరణంలో వివరించబడింది. 

మూ. 1. ప్రాయశశ్చ ఆచార్యాః పరవ్యసనే యాతవ్యమ్‌ ఇత్యుపదిశన్తి. 

2. శక్తుదయే యాతవ్యమ్‌; అనైకాన్తికత్వాత్‌ వ్యసనానామితి కౌట ల్యః. 

3. యదా వా ప్రయాతః కర్శ్భయితుమ్‌, ఉచ్చేత్తుం వా 
శక్నుయాదమిత్రం తదా యాయాత్‌. 

4. అత్యుష్టోపక్షీణే కాలే హస్తిబలప్రాయో యాయాత్‌. హస్తినో 
హ్యన్తఃస్వేదాః కుష్టినో భవన్తి అనవగాహమానాస్తోయమ్‌, అపిబన్తః అవక్షారాశ్చ 
అభ్భిభవన్లి. తస్మాత్‌ ప్రభూతోదకే దేశే వర్షతి చ హస్తిబలప్రాయః యాయాత్‌. 


708 కౌటిలీయమ్‌ అర్థళాస్తమ్‌ 


విపర్యయే ఖరోష్టాశ్వబలప్రాయః. దేశమల్పవర్షపజ్కం వర్షతి మరుప్రాయం 
చ తురబ్లబలో యాయాత్‌. 
5. సమవిషమనిమ్నస్థలహ్రస్వదీర్ధవశేన వాధ్వనః యాత్రాం విభజేత్‌. 


వ్యా. 1. శత్రువు కష్టాలలో ఉన్నప్పుడు వానిమీదికి వెళ్లాలి అని సాధారణంగా 
ఆచార్యులు ఉపదేశిస్తున్నారు. 

2. వ్యసనాలు తప్పనిసరిగా ఈ విధంగా, ఈ కాలంలో వస్తాయి అని చెప్పడం 
కష్టం. అందుచేత తన శక్తి అభివృద్దిలో (అధికంగా) ఉన్నప్పుడు యాత్రకు వెళ్లాలి అని 
కౌటిల్యుని అభిప్రాయం. 

3. ఎప్పుడు దండెత్తి వెడితే శత్రువును కృశింపచేయడానికి గాని, 
నిర్మూలించడానికి గాని సమర్గుడౌతాడో అప్పుడు వెళ్లాలి. 

4.అత్యధికమైన వేడి తగ్గిన తరవాత ఆ కాలంలో అధికంగా ఏనుగుల 
సైన్యంతో యుద్దానికి వెళ్లాలి. ఎందువల్లననగా ఏనుగులు లోలోన చెమటతో నిండి 
కుష్టరోగం కల వౌతాయి. నీటిలో దిగకపోయినా, నీళ్లు బాగా త్రాగకపోయినా అవి 
దేహంలోపల మలప్రవాహం జరగడంతో గ్రుడ్డి వైపోతాయి. (అందువల్ల అత్యుష్ణకాలంలో 
హస్తిసేనతో వెళ్లకూడదు అని భావం). అందువల్ల నీళ్లు సమృద్ధంగా ఉన్న ప్రదేశానికీ, 
వర్షం కురుస్తున్న రోజులలోను అధికంగా హస్తిసైన్యం తీసికొని యుద్దానికి వెళ్లాలి. 
అందుకు విపరీతంగా (చాల వేడిగా ఉన్నప్పుడు ఆ దేశంలో నీళ్లు లేనప్పుడు) అధికంగా 
గాడిదల సైన్యం, ఒంటెల సైన్యం, అశ్వసైన్యం తీసికొని వెళ్లాలి. వర్షం, బురదా 
తక్కువగా ఉండే మరుదేశానికి వర్షాలు కురుస్తూన్నప్పుడు చతురంగబలంతో వెళ్లాలి. 

5. మార్గం సమంగాను -విషమంగాను, పల్హంగాను -మెరకగాను, హ్రస్వంగాను 
న దీర్భంగాను ఉండడాన్ని పట్టి యుద్ధయాత్రను దానికి అనుగుణంగా విభజించుకొనాలి. 


శ. _ సర్వా హి హ్రస్యకాలాః స్యుః యాతవ్యాః కార్యలాఘవాత్‌, 
దీర్జాః కార్యగురుత్వాద్వా వర్వావాసః పరత్ర చ. 


ఇతి కౌెటలీయార్ధశా(స్తే అభియాస్యత్కర్మణి నవమాధికరణే ప్రథమో౭ధ్యాయః 
శక్తిదేశకాలబలాబలజ్ఞానం, యాత్రాకాలాః, ఆదితః ద్వావింశతిశతతమో౬ ధ్యాయః. 


వ్యా. అన్ని యుద్ధయాత్రలూ కూడ కార్యలాఘవాన్ని పట్టి (సాధించవలసిన 


అభియాన్వత్కర్శ - బలోపాదానకొలాః 709 


కార్యం శీఘ్రంగా జరిగే పక్షంలో) అల్పమైన కాలంలో పూర్తి కావచ్చు. కార్యగురుత్వాన్ని 
పట్టి దీర్గాలు కావచ్చును. అవసరాన్ని పట్టి శత్రురాజ్యంలోనే వర్షాకాలం కూడా 
గడపవలసి రావచ్చు. 
“బాలానందిని” అను కౌటలీయార్థశాస్తాంధ్రవ్యాఖ్యానంలో అభియాస్యత్కర్మ అనే 
నవమాధికరణంలో శక్తి-దేశ-కాల-బలాబలజ్ఞానం, యాత్రాకాలాలు అనే ప్రథమాధ్యాయం, 
ప్రారంభంనుంచి నూటఇరవైరెండవ అధ్యాయం సమాప్తం. 


అథ దితీయో౭ధ్యాయః 


సప్తత్రింశచ్చతతమం ప్రకరణమ్‌ - బలోపాదానకాలాః. 
(అనేక విధాలైన సైన్యాలను ఉపయోగించడం) 


అష్టత్రింశచ్చతతమం ప్రకరణమ్‌ - సంనాహగుణాః. 
(యుద్దానికి సంనద్ధం అవడంలో గుణాలు.) 


ఎకోనచత్వారింశచ్చతతమం ప్రకరణమ్‌ - ప్రతిబలకర్మ. 
(శత్రు సైన్యానికి ఎదురుగా తగిన సైన్యాన్ని మోహరించడం) 


మూ. 1. మౌలభృతకశ్రేణీ మిత్రామిత్రబలానాం సముద్దానకాలాః. 


2. మూలరక్షణాదతిరిక్తం మౌలబలమ్‌, అత్యావాపయుక్తా వా 
మౌలాః మూలే వికుర్వీరన్‌ ఇతి, బహులానురక్తమౌలబల: సారబలో వా 
ప్రతియోద్దా వ్యాయామేన యోద్ధవ్యమ్‌ ఇతి, ప్రకృష్టేఒధ్వని కాలే వా క్షయ 
వ్యయసహత్వాత్‌ మౌలానామ్‌ ఇతి, బహలానురక్తసంపాతే చ యాతవ్య 
స్యోపజాపభయాదన్య సైన్యానాం ప బలక్షయే వా సర్వ 
సైన్యానామ్‌ ఇతి మౌలబలకాలః. 

వ్యా. 1. మౌలబలం (స్థానియమైన అనగా రాజధానిలో ఉండే విశ్వాస పాత్రమై 
తండ్రితాతలనాటినుండి వస్తూన్న సైన్యం), భృతకబలం (జీతానికి కుదుర్చుకొన్న . 


బలం), శ్రేజీబలం (జానపదుల, ఆయుధీయుల అనగా ఆయుధజీవుల 
సముదాయరూపమైన బలం) మిత్రబలం, అమిత్రబలం (శత్రువునుండి తీసికొన్న 


710 కౌటిలీయమ్‌ అర్థశాస్తమ్‌ 


బలం) అటవీబలం (ఆటవికుల బలం) వీటిని పనిలో వినియోగించే కాలం 
చెప్పబడుతున్నది. 

2. మౌలబలం మూలస్థానాన్ని రక్షించడానికి అవసరమైనదానికంటె ఎక్కువ 
ఉన్నదని అనుకొన్నప్పుడు, అధికసంఖ్యలో ఉన్న రాజుద్రోహులు కలవడంచేత 
మూలస్థానంలో వికృతంగా ప్రవర్తించవచ్చును అనుకొన్నప్పుడు, మన ప్రతియోద్ధ 
(ఎదిరించి యుద్ధంచేసే శత్రువు) దగ్గర అధికసంఖ్యలో ఉన్న అనురక్తమైన మౌలబలం 
ఉన్నది, లేదా శ్రేష్టమైన బలం ఉన్నది, అందుచేత ఆతనితో ప్రయత్నపూర్వకంగా 
యుద్దం చెయ్యాలి అనుకొన్నప్పుడు, మౌలబలానికి చెందినవాళ్లు దూరమైన మార్గంలో 
గాని, కాలంలో గాని క్షయవ్యయాలు సహించకలుగుతారు అనుకొన్నప్పుడు, చాల 
విశ్వాసపాత్రులైన సైనికులతో (భృతాదులను) కలిపి ఒక చోట చేర్చితే, యాతవ్యుడు 
ఉపజాపం చేస్తాడేమో అనే భయంవల్ల, భృతాదులైన ఇతర సైన్యాలయందు విశ్వాసం 
లేనప్పుడు, ఇతరములైన సమస్తసైన్యాల బలం క్షీణించినప్పుడు అది మౌలబలాన్ని 
ఉపయోగించవలసిన కాలం. 


మూ. 1. ప్రభూతం మె భృతబలమ్‌, అల్పం చ మౌలబలమ్‌ ఇతి, 
పరస్యాల్పం విరక్తం వా మౌలబలమ్‌, ఫల్గుప్రాయమసారం వా భృతసైన్యమ్‌ 
ఇతి, మన్రేణ యోద్ధవ్యమల్పవ్యాయామేన ఇతి. హ్రస్వో దేశః కాలో వా 
తనుక్షయవ్యయః ఇతి, అల్పసంపాతం,శాన్తోపజాపమ్‌, విశ్వస్తం వామే 
సైన్యమ్‌ ఇతి, పరస్యాల్పః ప్రసారః హన్తవ్యః ఇతి - భృతబలకాల:. 

2. ప్రభూతం మే శ్రేణీబలం శక్యం మూలే యాత్రాయాం చాధాతుమ్‌ 
ఇతి, ప్రూస్వప్రవాసః, శ్రేణీబలప్రాయః ప్రతియోద్దా మన్త్రవ్యాయామాభ్యాం 
ప్రతియోద్దుకామః, దణ్ణబలవ్యవహారః ఇతి - శ్రేణీబలకాల:. 

వ్యా. 1. నా భృతబలం అత్యధికంగా ఉన్నది, మౌలబలం అల్పంగా ఉన్నది 
అనుకొన్నప్పుడు, శత్రువుయొక్క మౌలబలం అల్పంగాను విర్తకంగాను (వానియందు 
ప్రేమ లేనిది గాను) ఉన్నది లేదా వాని భృతసైన్యం చాలవరకు అతినీచులతో కూడినదై 


' సారం లేనిదిగా ఉన్నది అనుకొన్నప్పుడు, లేదా ఎక్కువ సైన్యప్రయోగం చేయకుండా 
మంత్రంచేతనే యుద్ధం చేయడం మంచిది అనుకొన్నప్పుడు లేదా కాలమూ దేశమూ 


అభియాన్యత్కర్ము - బలోవపాదానకొలాః 711 


కూడ అల్పంగా ఉన్నది క్షయవ్యయాలు కూడ స్వల్పంగానే ఉంటాయి అనుకొన్నప్పుడు, 
లేదా నా సైన్యంలోని శత్రువుల గూఢచారుల ప్రవేశం అత్యల్పం అవడంచేత దీనిలో 
ఉపజాతం తగ్గిపోయింది అందుచేత ఈ సైన్యం విశ్వాసయోగ్యమైనది అనుకొన్నప్పుడు 
అడ్డగించదగిన శత్రువుయొక్క ప్రసారం (తృణకాష్టాదుల సరఫరా) చాల అల్పమైనది 
అనుకొన్నప్పుడు అది భృతబలాన్ని వినియోగించవలసిన కాలం. 

2. అత్యధికంగా ఉన్న నా శ్రేణీబలం మూలస్థానంలోను, యుద్ధయాత్రయందు 
కూడ వినియోగించడానికి శక్యమైనది, లేదా ప్రవాసం చిన్నది, లేదా శత్రువు సైన్యంలో 
శ్రేణీబలమే అధికంగా ఉంది, లేదా శత్రువు మంత్రంచేత సైన్యవ్యాయామం (ప్రయోగం) 
చేతా కూడ యుద్ధం చేయగోరుచున్నాడు, లేదా ఇది ఆయుధాలు ధరించిన సైన్యాన్ని 
వినియోగించవలసిన సమయం అనుకొన్నప్పుడు అది శ్రేజీబలాన్ని వినియోగించవలసిన 
కాలం. 

మూ. 1. ప్రభూతం మే మిత్రబలం శక్యం మూలే యాత్రాయాం 
చాధాతుమ్‌, అల్సః ప్రవాసః, మగ్రయుద్దాచ్చ భూయో వ్యాయామయుద్ధమ్‌ 
ఇతి, మిత్రబలేన వా పూర్వమటవీం నగరీస్థానమ్‌ ఆసారం వా యోధయిత్వా 
పశ్చాత్‌ స్వబలేన యోధయిష్యామి, మిత్రసాధారణం వా మే కార్యమ్‌, 
మిత్రాయత్తా వా మే కార్యసిద్దిః, ఆసన్న మనుగ్రాహ్యం వా మే మిత్రమ్‌, 
అత్యావాపం వాస్య సాధయిష్యామి ఇతి మిత్రబలకాలః. 

2. ప్రభూతం మే శత్రుబలం శత్రుబలేన యోధయిష్యామి నగరస్థానమ్‌ 
అటవిం వా. తత్ర మే శ్వవరాహయోః కలే చజ్ఞాలస్యేవ అన్యతర 
సిద్ధిర్భవిష్యతి అసారాణామటవినాం వా కజ్బకమర్దనమేతత్‌ కరిష్యామి. 
అత్యుపచితం వా కోపభయాన్నిత్యమాసన్న మరిబలం వాసయేదన్య 
త్రాభ్యన్తరకోప్రశజ్రాయాః శత్రుయుద్ధావరయుద్ధకాలశ్చ ఇతి అమిత్రబలకాల:. 

వ్యా. 1. నా మిత్రసైన్యం అత్యధికంగా ఉంది, అందుచేత దానిని 
మూలస్థానంలోను యుద్ధయాత్రలోను కూడ వినియోగించవచ్చును, లేదా ప్రవాసం 
చాల స్వల్పమైనది, మంత్రయుద్ధంకంటె వ్యాయామయుద్ధం (సైన్యంతో యుద్ధం) 
అధికంగా చేయవలసి ఉన్నది, లేదా ముందుగా అడవిలోను, నగరస్థానంలోను, 


712 కౌటిలీయమ్‌ అర్థశాస్తమ్‌ 


ఆసారంతోను (శత్రువుయొక్క మిత్రసైన్యంతోను) మిత్రసైన్యంచేత యుద్దం చేయించి 
తరవాత నా సైన్యంచేత యుద్ధం చేయిస్తాను, లేదా ఈ పని నాకూ నా మిత్రునికీ కూడ 
సాధారణమే (సమానమే) లేదా నా కార్యసిద్ధి మిత్రునిమీద ఆధారపడి ఉంది. లేదా, 
నాకు దగ్గరగా ఉన్న నా మిత్రునికి నేను ఉపకారం చెయ్యాలి. ఇతని సైన్యంలో ఉన్న 
అత్యావాపాన్ని (దూష్యులు ఎక్కువ కలిసి ఉండడాన్ని) సాధిస్తాను అనగా ఆ దూష్యుల్ని 
తొలగిస్తాను అనుకొన్నప్పుడు అది మిత్రబలాన్ని ఉపయోగించే కాలం. 

2. అత్యధికంగా ఉన్న నా శత్రుబలాన్ని (మరొక శత్రువునుండి తీసికొన్న 
బలాన్ని) ఈ శత్రుబలంతో నగరస్థానంలో గాని, అడవిలో కాని యుద్ధం చేయిస్తాను. 
అలా జరిగిన యుద్ధంలో కుక్కకీ వరాహానికీ యుద్దం జరిగినప్పుడు చండాలునికి వలె 
(వాటిలో ఎది చచ్చినా చండాలునికి ఆహారలాభమే) నాకు ఏదో ఒక ఫలం సిద్ధిస్తుంది. 
లేదా ఈ శత్రుసైన్యాన్ని నా మిత్రుని సైన్యంలో గాని ఆటవికసైన్యంలో గాని ఉన్న 
కంటకాలను (నాకు వ్యతిరేకంగా ఉన్నవాళ్లను) మర్దించే టట్లు చేస్తాను అనుకొన్నప్పుడు 
లేదా చాలా పెరిగిన ఈ శత్రువు సైన్యాన్ని దూరంగా ఉంచుతే దానిలో కోపం కలగవచ్చు, 
అందుచేత అభ్యంతరకోపం కలగవచ్చుననే భయం (మంత్ర్యాదులలో కోపం కలగవచ్చు 
అనే భయం) ఉంటే తప్ప దానిని నిత్యమూ నా దగ్గరనే ఉంచుకోవాలి అనుకొన్నప్పుడు 
లేదా శత్రువుకు నా శత్రువుతో యుద్దం జరిగిన పిమ్మటనే నేను యుద్దంలోనికి 
దిగవలసి ఉంటుంది అనుకొన్నప్పుడు అది అమిత్రబలాన్ని వినియోగించే కాలం. 


మూ. 1. తేన అటవీబలకాలో వ్యాఖ్యాతః. 

2. మార్గదేశికం, పరభూమియోగ్యమ్‌, అరియుద్దప్రతిలోమమ్‌ 
అటవీబలప్రాయః శత్రుర్వా బిల్వం బిల్వేన హన్యతామ్‌,అల్పః ప్రసారో 
హన్తవ్యః ఇత్యటవీబలకాల:. 

3. సైన్యమనేకమ్‌ అనేకజాతీయస్థమ్‌, ఉక్తమనుక్తం వా విలోపార్థం 
యదుత్తిష్థతి తదౌత్సాహికమ్‌. భక్తవేతనవిలోపవిశిష్టప్రతాపకరం భేద్యం 
పరేషామ్‌, అభేద్యం స సంహతం మహత్‌. ఇతి 
బలోపాదానకాలాః. 


4. తేషాం కుష్యభృతమ్‌ నా విలోపభృతం వా 
కుర్యాత్‌. 


అభియాన్వత్కర్శ - బలోవొదానకాలాః 713 


వ్యా. 1. అమిత్రబలానికి చెప్పినదానిచేత అటవీబలం కూడా వ్యాఖ్యానింప 
బడినట్లే. అనగా అమిత్రబలాన్ని వినియోగించడానికి చెప్పబడిన కారణాలు ఆటవిక 
బలవినియోగానికి కూడా ఉపయోగిస్తాయి అని అర్థం. అయితే మరి కొన్ని విశేషాలు 
క్రింద చెపుతున్నాడు- 

2. అటవిబలం మార్గం చూపుతుంది అని గాని,శతుభూమిలో 
ఉపయోగించడానికి యోగ్యమైన దని గాని, శత్రువు అవలంబించే యుద్ధవిధానాన్ని 
ఎదిరించడానికి సమర్థమైన దని గాని, ఎక్కువగా ఆటవికబలాన్ని ఉపయోగిస్తున్న 
శత్రువును ఆటవికసైన్యాన్నే ఉపయోగించి మారేడు పండును మరొక మారేడు 
పండుతో పగలగొట్టి నట్లు నశింపచేయవచ్చును అని గాని, శత్రువుయొక్క అల్పమైన 
తృణకాష్టాదిప్రసారాన్ని మాత్రమే అడ్డగించాలి, అందుకు ఆటవికసైన్యం చాలు నని 
అనుకొన్నప్పుడు అది ఆటవిక సైన్యాన్ని వినియోగించవలసిన కాలం. 


3. జెత్సాహికసైన$ం (Voluntary armఅనే ఎడవరకం సైన్యంకూడ 
గ్రహించదగినదే అని చెపుతున్నాడు - ఒక సంఘంగా (6౧10 లేనిది (కాంగ్లే), ఒక 
నాయకుడు లేనిది, అనేకసంఘాలుగా ఉన్నదీ, అనేక జాతులవాళ్లు ఉన్నదీ అయిన ఏ 
సైన్యం పిలిచినా పిలవకపోయినా కూడ శత్రువును దోచుకొనడంకోసం యుద్దం 
చేయడానికి సిద్ధంగా ఉంటుందో అది బెత్సాహికసైన్యం. ఈ సైన్యానికి అన్నం కాని 
జీతం కాని ఇవ్వడం ఉండదు. శత్రురాజ్యం మీద పడి దోచుకొనడమే దీని పని. అయా 
పనులు, సాహసకృత్యాలు చేస్తూ ఉంటుంది. దీనిని శత్రువులు అనాయాసంగా 
భేదింపచేస్తారు. కాని ఒకే దేశానికి, జాతికి చెందినవాళ్లు ఒకే శిల్పం ఉన్నవాళ్లు ఈ 
సైన్యంలో అధికంగా ఉంటే మాత్రం ఇది బలం కలదై, సంహతమై (బాగా కలసి 
ఉంటూ) శత్రువుల భేదోపాయానికి లొంగదు. ఇంతవరకు ఆ యా బలాలను 
వినియోగించే కాలాలు చెప్పబడ్డాయి. 

4. ఈ ఎడు విధాలైన సైన్యాలలో అమిత్రబల-ఆటవికబలాలకి 
వస్తాస్తరణాదికములైన కుప్యాలు జీతంగా ఇవ్వాలి. లేదా శత్రురాజ్యంనుంచి దోచుకొన్న 
ద్రవ్యాన్ని వాళ్లకి భృతిగా ఇవ్వాలి. 


మూ. 1. అవి్యతన్య వా బలకాలే వ్రత్యుత్పన్నే 
శత్రుబలమవగృహ్హీయాత్‌, అన్యత్ర వా ప్రేషయేత్‌, అఫలం వా కుర్యాత్‌. 


714 కౌటిలీయమ్‌ అర్థశాస్త్రమ్‌ 


విక్షిప్తం వా వాసయేత్‌. కాలే వా అతిక్రాన్తై విసృజేత్‌. పరస్య చైతద్‌ 
బలసముద్దానం విఘాతయేత్‌. ఆత్మనః సంపాదయేత్‌. 

2. పూర్వపూర్వం చైషాం శ్రేయః సంనాహయితుమ్‌. 

8 తద్భావభావిత్వాత్‌ నిత్యసత్కారానుగమాచ్చ మౌలబలం 
భృతబలాచ్రేయః. 

వ్యా. 1. అమిత్రబలం విషయంలో చెపుతున్నాడు-అమిత్రుడు సైన్యాన్ని 
సంనద్ధం చేయవలసినప్పుడు (తన దగ్గర ఉన్న) ఆ శత్రువు సైన్యాన్ని (శత్రువుదగ్గరికి 
వెళకుండా) నిరోధించాలి. లేదా మరొకచోటికి పంపివేయాలి. ఏ పనీ చేయజాలనిదానినిగా 
చెయ్యాలి. లేదా చెల్లాచెదరు చేసి ఒకచోట ఉండకుండా చెయ్యాలి. శత్రువు 
తలపెట్టిన పని అయిపోయిన తరవాత ఆ సైన్యాన్ని విడిచిపెట్టాలి. శత్రువు చేసే 
సైన్యసంనాహానికి విఘాతం కల్పించి తన సైన్యసంనాహాన్ని సంపాదించాలి. 

2. మౌలం మొదలు బెత్సాహికం వరకు ఉన్న ఎడు విధాల సైన్యాలలో 
పూర్వపూర్వ సైన్యం సన్నద్ధం చేయడం శ్రేయస్కరం. అనగా బె త్సాహికం కంటె ఆటవికం, 
దానికంటె అమిత్రబలం ఇత్యాదివిధంగా శ్రేయస్కరం. 

3. మౌలబలం భృతబలం కంటె మంచిది; ఎందువల్ల ననగా రాజు బాగుంటే 
ఆ బలం బాగుంటుంది. నిత్యమూ సత్కారాలను అవిచ్చిన్నంగా పొందుతూఉంటుంది. 

మూ. 1. నిత్యానన్తరం క్షిప్రోత్సాయి వశ్యం చ భృతబలం శ్రేణీ 
బలాచ్రేయః. 

2. జానపదమేకార్థొపగతం తుల్యసంఘర్షామర్పసిద్ధిలాభం చ 
శ్రేణీబలం మిత్రబలావచేయః. అపరిమితదేశకాలమ్‌ ఎకార్థోపగమాచ్చ 
మిత్రబలమ్‌ అమిత్రబలాచ్లేయ.ః. 

3. ఆర్యాధిష్టితమ్‌ అమిత్రమ్‌ అటవిబలాదేయః. తదుభయం 
విలోపార్థమ్‌. అవిలోపే వ్యసనే చ తాభ్యామహిభయం స్యాత్‌. 

4. బ్రాహ్మణక్షత్రియవైశ్యశూద్ర సైన్యానాం తేజఃప్రాధాన్యాత్‌ పూర్వ 
పూర్వం శ్రేయః సంనాహయితుమ్‌ ఇత్యాచార్యాః. 

5. నేతి కౌటల్యః. ప్రణిపాతేన బ్రాహ్మణబలం పరో౭భిహారయేత్‌. 


అభియాన్వత్కర్శ - బలోపాదానకాలాః 715 


ప్రహరణవిద్యావినీతం తు క్షత్రియబలం శ్రేయః. బహులసారం వా 


వైశ్యశూద్రబలమితి. 

వ్యా. 1. భృతబలం ఎల్లప్పుడు దగ్గరనే ఉంటుంది. శీఘ్రంగా సన్నద్ధం 
అవుతుంది. అధీనంలో ఉంటుంది. అందుచేత ఇది శ్రేణీబలంకంటె మంచిది. 

2. జానపదశ్రేణీబలం స్వామికి ఏ ప్రయోజనమో అదే తన ప్రయోజనంగా 
గ్రహించి పని చేస్తుంది. సంఘర్షంలోను, అమర్శంలోను, కార్యసిద్దిలోను, లాభంలోను 
స్వామితో తుల్యంగా ఉంటుంది. అందుచేత అది (జానపదమైన శ్రేణీబలం) మిత్రబలం 
కంటె మంచిది. ఇంత దేశం, ఇంత కాలం అనే లెక్క లేకుండా ఒకే ప్రయోజనాన్ని 
ఉద్దేశించి పని చేసే మిత్రబలం శత్రుబలంకంటె మంచిది. 

3. సద్గుణవంతుడైన మంచి నాయకు డున్న అమిత్రబలం అటవిబలంకంటె 
మంచిది. అమిత్రబల-అటవీబలాలు రెండూ కూడ శత్రురాజ్యంలో పడి దోచుకోవడానికి 
ఉపయోగిస్తాయి. అలా దోచుకొనే అవకాశం లేకపోయినప్పుడూ, కష్టసమయాలలోను 
ఈ రెండు సైన్యాలవల్ల అహిభయం (ఇంట్లో ఉంచుకొన్న సర్పంవల్ల కలిగే భయం 
వంటి భయం) ఉంటుంది. 

4. బ్రాహ్మణ సైన్య - క్షత్రియసైన్య - వైశ్య సైన్య - శూద్రసైన్యాలలో తేజస్సుకు 
ప్రాధాన్యం ఉండడంవల్ల పూర్వ పూర్వ సైన్యం యుద్ధసంనద్ధం చేయడానికి మంచిది 
అని ఆచార్యులన్నారు. అనగా శూదపైన్యంలోకంటె వైశ్యసైన్యంలోను, 
వైశ్య సైన్యంలోకంటె క్షత్రియ సైన్యంలోను, దానికంటె బ్రాహ్మణ సైన్యంలోను తేజస్సుకు 
ప్రాధాన్యం ఉంటుంది. అని అర్థం. ఇక్కడ తేజస్సు అనగా శౌర్యం కాదు. బ్రాహ్మణునిలో 
శౌర్యం ఉండదు కదా, అందుచేత ఇక్కడ తేజస్సనగా ధార్మికత్వం, కృతజ్ఞత్వం 
మొదలైన గుణాలు అని గ.శా. 

5. అది యుక్తం కాదు. శత్రువు నమస్కారం చేసి బ్రాహ్మణబలాన్ని వశం 
చేసుకొంటాడు, ఆయుధవిద్యలో శిక్షితమైన క్షత్రియబలం మంచిది; లేదా అధికసంఖ్యలో 
వీరు లున్న వైశ్యశూద్రబలమైనా శ్రేయస్కరమే అని కౌటిల్యు డంటాడు. 

మూ. 1. తస్మాద్‌ “ఎవంబలః పరః, తస్టైతత్‌ ప్రతిబలమ్‌ ' ఇతి 
బలసముద్దానం కుర్యాత్‌. 

2. హస్తియన్తశకటగర్భకున్త్నప్రాసహాటకవేణుశల్యవత్‌ హస్తిబలస్య 
ప్రతిబలమ్‌. 


716 కౌటిలీయమ్‌ అర్థశాస్తమ్‌ 


3. తదేవ పాషాణ లగుడావరణాజ్కుశకచగ్రహణీ ప్రాయం రథబలస్య 
(పతిబలమ్‌. 

4. తదేవాశ్యానాం ప్రతిబలమ్‌. 

5. వర్మిణో వా హస్తినః అశ్వా వా వర్మిణః కవచినో రథాః ఆవరణినః 
పత్తయః చతురబ్లబలస్య ప్రతిబలమ్‌. 

వ్యా. 1. అందువల్ల “శత్రువుబలం ఈ విధంగా ఉంది; దానికి ఇది ప్రతిబలం 
- (ఎదుర్కొనే సైన్యం) అని నిర్ణయించుకొని సైన్యంయొక్క ఏర్పాటు చెయ్యాలి. 

2. శత్రువుయొక్క హస్తిబలాన్ని ఎదిరించడానికి తగినది, ఏనుగులు, 
యంత్రాలు, మధ్యభాగంలో శకటాలు(బండ్డు) కుంతాలు, ప్రాసాలు, హాటకాలు, 
వెదుళ్లు, ఇనుప శల్యాలు ఉన్న బలం. 

3. రాళ్లు, కజ్దలు, ఆవరణాలు (కవచాలు) అంకుశాలు, కచగ్రహణి (చివర 
అంకుశం బిగించిన పొడవైన వెదురుకట్ట) ఇవి కూడ అధికంగా గల పైన చెప్పిన 
హస్తిబలప్రతిబలమే రథబలానికి ప్రతిబలం. 

4. ఇదే అశ్వబలానికి కూడ ప్రతిబలం. 

5. కవచాలు తొడిగిన గజాలు, కవచాలు తొడిగిన గుజ్టాలు, కవచాలు కప్పిన 
రథాలు, ఆవరణలు ధరించిన కాలిబంట్లు చతురంగబలానికి ప్రతిబలం. 


న్జో, ఎవం బలసముద్దానం పరసైన్యనివారణమ్‌, 
విభవేన స్వసైన్యానాం కుర్యాదజ్ఞవికల్పశః. 


ఇతి కౌటలీయార్థశాస్తే అభియాస్యత్కర్మణి నవమే౭ధికరణే ద్వితీయో౬ధ్యాయః, 
బలోపాదానకాలాఃసంనాహగుణాః ప్రతిబలకర్మ ఆదితః 
త్రయోవింశతిశతతమో ౬ధ్యాయః. 

వ్యా. ఈ విధంగా సైన్యాంగాల వికల్పాన్ని పట్టి అనగా శత్రువు ఎ సైన్యాంగాలను 

ఉపయోగిస్తున్నాడో దానిని పట్టి, మౌలం మొదలైన స్వసైన్యాల బలాన్ని అనుసరించి 

విజిగీషువు పరసైన్యాలను అడ్డుకొనే సైన్యసముద్దానం (సైన్యాల మోహరింపు) చెయ్యాలి. 
“బాలానందిని” అను కాటలీయార్థశాస్తాంధ్రవ్యాఖ్యానంలో అభియాస్యత్కర్మ అనే 

నవమాధికరణంలో, బలోపదానకాలాలు,సంనాహగుణాలు, ప్రతిబలం చేయవలసిన పని అనే 
రెండవ అధ్యాయం, ప్రారంభంనుండి నూటఇరవైమూడవ అధ్యాయం సమాప్తం. 


అభియాన్యత్స ర్మ - వశ్చాత్మోవచినా 717 


అథ తృతీయో౬ధ్యాయః 
చత్వారింశచృతతమం ప్రకరణమ్‌ - పశ్చాత్కోపచిన్లా. 
ఎకచత్వారింశచ్చతతమం ప్రకరణం - బాహ్యాభ్యన్తర ప్రకృతికోపప్రతీకారః. 


మూ. అల్పః పశ్చాత్కోపో మహాన్‌ పురస్తాల్లాభ ఇతి- అల్సః పశ్చాత్కోపో 
గరీయాన్‌. అల్పం పశ్చాత్కోపం ప్రయాతస్య దూష్యామిత్రాటవికాః హి 
సర్వతః సమేధయన్తి; ప్రకృతికోపో వా. లబ్బమపి చ మహాన్తం పురస్తాల్లాభమ్‌ 
ఎవం భూతే భృత్యమిత్రక్షయవ్యయాః గ్రసన్తే. తస్మాత్‌ సహగసైకీయః 
పురస్తాల్లాభస్యా యోగః, శతైకీయో వా పశ్చాతోప ఇతి న యాయాత్‌. 
సూచిముఖ్యా హ్యనర్థా ఇతి లోకప్రవాదః. 


వ్యా. వెనక కలిగే అల్పమైన కోపం (తిరుగుబాటు మొదలైనది) గొప్పదా, 
యుద్ధయాత్రకు వెడితే ముందు కలిగే అత్యధికమైన లాభం గొప్పదా అన్నప్పుడు 
అల్పమైన పశ్చాత్కోపమే గొప్పది. యుద్ధయాత్రకు రాజు ముందుకు వెళ్లగానే అల్పమే 
అయినా పశ్చాత్కోపాన్ని దూష్యులు, అమిత్రులు, ఆటవికులూ గాని, మంత్రిపురోహితాది 
ప్రకృతికోపం గాని వృద్ది పొందిస్తుంది. ఇట్టి పరిస్థితిలో అగ్రంలో లభించిన అత్యధికలాభాన్ని 
కూడ భృత్యమిత్రక్షయవ్యయాలు, అనగా భృత్యుల విషయంలోను మిత్రుల 
విషయంలోను కలిగిన క్రయవ్యయాలు, మ్రైంగివేస్తాయి. అందువల్ల పశ్చాత్కోపం 
ఉన్నప్పుడు ముందుకు వెళ్లడం వల్ల వచ్చే లాభం వెయ్యికి ఒక పాలైనా లేదా నూటికి 
ఒక పాలైనా కూడ యుద్ధయాత్రకు వెళ్లగూడదు. ఎందువల్ల ననగా అనర్ధాలు 
ప్రారంభంలో సూది బెజ్జం అంత మాత్రమే ఉంటాయి అని లోకంలో చెప్పుకోవడం 
ఉంది. 

మూ. 1. పశ్చాత్కోపే సామదానభేదదణ్ఞాన్‌ ప్రయుళ్ళుత. పురస్తాల్లాభే 

సేనాపతిం కుమారం వా దబ్బచారిణం కుర్వీత. 

2. బలవాన్‌ వా రాజా పశ్చాత్కోపావగ్రహసమర్థః పురస్తాల్లాభమాదా 

తుం యాయాత్‌. అభ్యన్తరకోపశజ్యూయాం శజ్కీతానాదాయ యాయాత్‌, 


బాహ్యక్షోపశజ్కాయాం వా పుత్రదారమేషామ్‌. 


718 కౌటిలీయమ్‌ అర్థశాన్రవ్‌ 


3. అభ్యన్తరావగ్రహం కృత్వా శూన్యపాలమ్‌ అనేకబలవర్గమ్‌, 
అనేకముఖ్యం చ స్థాపయిత్వా యాయాత్‌,న వా యాయాత్‌. “అభ్యన్తరకోపో 
బాహ్యకోపాత్‌ పాపీయాన్‌” ఇత్యుక్తం పురస్తాత్‌. 

వ్యా. 1. పశ్చాత్కోపం శమింపచేయడానికి సామ-దాన-భేద-దండోపాయాలు 
ప్రయోగించాలి. ముందు (యుద్దానికి వెడితే) లాభం ఉంటుంది అనే పక్షంలో 
సేనాపతిని గాని, యువరాజును గాని సైన్యంతో పంపాలి. 

2. లేదా రాజు బలవంతుడై పశ్చాత్కోపాన్ని అదుపుచేయడానికి సమర్శడైతే, 
ముందు లాభం గ్రహించడానికి స్వయంగానే వెళ్లాలి. అభ్యంతరకోపం కలగవచ్చును 
అనే శంక ఉన్నట్లైతే ఎవరివిషయంలో ఈ శంక ఉన్నదో వాళ్లని కూడా తీసికొని వెళ్లాలి. 
బాహ్యకోపం (అనగా రాష్టముఖ్యులు, అంతపాలులు, ఆటవికులు మొదలైన వాళ్లనుండి 
కోపం) కలుగుతుందేమో అన్న శంక ఉన్నప్పుడు వాళ్ల పుత్రులను భార్యలను తన వెంట 
తీసికొని యుద్ధయాత్రకు వెళ్లాలి. 

3. అభ్యంతరకోపాన్ని అణచివేసి తాను లేని సమయంలో శూన్యంగాఉన్న 
రాజధానిని రక్షించడానికి అనేకవిధాలైన సేనావర్గాలు, అనేకులు నాయకులు ఉన్న 
సైన్యాన్ని ఉంచి తాను యుద్దానికి వెళ్లాలి. లేదా యానం మానుకోవాలి. బాహ్యకోపంకంటె 
అభ్యంతరకోపం అధికంగా పాప మైనది అని వెనుక చెప్పబడింది. 

మూ. 1. మన్రిపురోహితసేనాపతియువరాజానామ్‌ అన్యతమకోపః 
అభ్యన్తరకోపః. తమాత్మదోషత్యాగేన పరశక్త్యపరాధవశేన వా సాధయేత్‌. 

2. మహాపరాధే౭పి పురోహితే సంరోధనమ్‌, అవస్రావణం వా సిద్ధిః. 
యువరాజే సంరోధనం, నిగ్రహో వా గుణవత్యన్యస్మిన్‌ సతి పుత్రే. 

3. తాభ్యాం మన్రిసేనాపతీ వ్యాఖ్యాతె. 

4. పుత్రం, భ్రాతరమన్యం వా కుల్యం రాజ్యగ్రాహిణముత్సా హీన 
సాధయేత్‌. ఉత్సాహాభావే గృహీతానువర్తనసంధికర్మభ్యా మరిసంధానభయాకత్‌. 
అన్యేభ్యన్తద్విధేభ్యో వా భూమిదానైర్విశ్వాసయేదేనమ్‌. తద్విశిష్టం 
స్వయంగ్రాహం దణ్ణం వా ప్రషయేత్‌, సామన్హాటవికాన్‌ వా. తైర్విగృహీతమతి 
సందధ్యాత్‌. అవరుద్దాదానం పారగ్రామికం వా యోగమాతి ష్టేత్‌. 

5. ఎతేన మన్తిసేనాపతీ వ్యాఖ్యాతౌ. 


అభియాన్యతృ ర్మ - వశ్చాత్ఫో వచిన్రా 719 


వ్యా. 1. మంత్రి, పురోహితుడు, సేనాపతి, యువరాజు - వీళ్లలో ఒకని కోపం 
(ఎద్నురు తిరగడం) అభ్యంతరకోపం. ఆ కోపం తన దోషంవల్ల కలిగితే ఆ దోషాన్ని విడిచి 
శమింపచేయాలి. లేదా పరుని (కోపించినవాని) శక్తిని, అపరాధాన్నీ పట్టి శమింపచెయ్యాలి. 

2. పురోహితుడు మహాపరాధం చేసినా వానికి దండం బంధించడం లేదా 
దేశంనుంచి బహిష్కరించడం. యువరాజు మహాపరాధం చేసి నప్పుడు వానికి దండం 
బంధనం లేదా మరణం. అయితే ఈ విధమైన దండం గుణవంతుడైన మరొక పుత్రు 
డుంటేనే ఇవ్వాలి. 

3. వీల్లిద్దరిచేతా మంత్రిసేనాపతులను కూడ వ్యాఖ్యానించినట్లే. అనగా 
వాళ్లకు కూడ ఇలాంటి దండమే ఇవ్వాలి. 

4. పుత్రుడు గాని,సోదరుడు గాని, తన వంశానికి చెందిన మరొకడు 
ఎవడైనాగాని రాజ్యం గ్రహించా లని అనుకుంటూంటే వానిని ఉత్సాహంచేత వశం 
చేసుకోవాలి. అలాంటి ఉత్సాహం లేకపోతే. అతడు గ్రహించిన, భూమ్యాదికాన్ని 
అనుమతించడంచేత లేదా వానితో సంధి చేసుకొనడంచేత వశం చేసుకోవాలి. అలా 
చేసుకొనకపోతే అతడు వెళ్లి శత్రువుతో సంధి చేసుకొనే ప్రమాదం ఉంటుంది. 
అలాంటివాళ్లు ఇతరు లెవరైనా ఉంటే వాళ్లకి భూమి ఇచ్చి వీనికి (పుత్రాదులకు) 
విశ్వాసం కలిగించాలి, లేదా అలా తిరుగుబాటు చేసినవాని మీదికి వానికంటె అధికబలం 
గల స్వయంగ్రాహదండాన్ని (ఏది దొరికితే దానిని తీసికొనవచ్చును అని అనుజ్ఞ ఇచ్చిన 
సైన్యాన్ని) గాని, ఆటవికులను గాని పంపాలి. అతడు వాళ్లతో యుద్ధం చేస్తున్నప్పడు 
తాను వానిని ఓడించాలి. లేదా వాని విషయంలో అవరుద్దాదానం (ఎదురు తిరిగిన 
కుమారుణ్ణి వశం చేసుకొనే విధానంలో చెప్పిన) అనే ఉపాయం గాని, పారగ్రామికయోగం 
(శత్రునగరాన్ని పట్టుకొనే పద్ధతి) గాని ఉపయోగించాలి. 

5. దీనిచేత మంత్రిసేనాపతుల విషయం కూడ వివరించినట్లె. 

మూ. 1. మస్ర్యాదివర్ణానామన్రరమాత్యానామ్‌ అన్యతమకోపః 
అన్తరమాత్యకోపః. తత్రాపి యథార్హ్హముపాయాన్‌ ప్రయుజ్ఞీత. 

2.రాష్టముఖ్యాన్తపాలాటవికదణ్ణొపనతానామన్యతమకోపః బాహ్య 
కోపః. తమన్యోన్యేనావగ్రాహయేత్‌. అతిదుర్గప్రతిస్తబ్ధం వా సామన్తమ్‌ ఆటవిక 
తత్కులినావరుద్దానామ్‌ అన్యతమేన అవగ్రాహయేత్‌, మిత్రేణోపగ్రాహయేద్వా 
యథా నామిత్రం గచ్చేత్‌. 


720 కౌటిలీయమ్‌ అర్థగాస్త్రమ్‌ 


3. అమిత్రా ద్వా సత్రీ భేదయేదేనమ్‌ - “అయం త్వాం యోగపురుషం. 
మన్యమానః భర్తర్యేవ విక్రమయిష్యతి. అవాప్తార్థః దణ్బచారిణమ్‌ అమిత్రాట 
వికేషు కృచ్చే వా ప్రవాస యోక్ష్యతి, విపుత్రదారమన్తే వా వాసయిష్యతి, 
ప్రతిహృతవిక్రమం త్వాం భర్తరి పణ్యం కరిష్యతి. త్వయా వా 056 కృత్వా 
భర్తారమేవ ప్రసాదయిష్యతి, మిత్రముపకృష్ణం వాస్య గచ్చేత్‌. ఇతి. 

4. ప్రతిపన్నమిష్టాభిప్రాయైః పూజయెత్‌. 

వ్యా. 1. మంత్రిపురోహితాదులు తప్ప మిగిలిన అన్తరమాత్యుల (రాజుకు 
దగ్గరగా ఉండే అమాత్యుల) కోపం అంతరమాత్యకోపం. ఆ కోపానికి కూడ ఉపాయాలచేత 
తగువిధంగా ప్రతిక్రియ చేసుకోవాలి. 

2. రాష్టముఖ్యులు, అంతపాలులు, ఆటవికులు, దండోపనతులు - వీళ్లలో 
ఎవరైనా కోపించడం బాహ్యకోపం. ఆ బాహ్యకోపాన్ని ఒకరి కోపాన్ని మరొకరిచేత 
శమింపచెయ్యాలి. ప్రబలమైన దుర్గం ఆశ్రయించి మొండితనంతో ఉన్నవానిని 
సామంతులచేత గాని, ఆటవికులచేత గాని, ఆతని వంశానికే చెందినవానిచేత గాని 
అవరుద్దుని (తన కెదురు తిరిగిన తన పుత్రుని) చేత గాని బంధింపచెయ్యాలి. అతడు 
తన అమిత్రుని పక్షానికి వెళ్లకుండా తన మిత్రునితో కలపాలి. 

3. అతడు అమిత్రుని దగ్గరికి వెళ్లిన పక్షంలో గూఢపురుషుడు వానిని 
అమిత్రుని నుండి ఈ విధంగా చెప్పి విడదీయాలి - “ఇతడు నిన్ను గూఢపురుషుడ వని 
అనుకొని రాజు మిదికే యుద్దానికి పంపుతాడు. తన పని సఫలం అయిన తరవాత తన 
శత్రువుతో గాని లేదా ఆటవికులతో గాని యుద్దం చేయడానికి సైన్యానికి అధిపతినిగా 
చేసి పంపుతాడు. లేదా కష్టమైన ప్రవాసానికి పంపుతాడు. లేదా నిన్ను భార్యాపుత్రాదులకు 
దూరం చేసి రాజ్యం సరిహద్దులలో నివసించే టట్లు చేస్తాడు. నీ పరాక్రమం ప్రతిహత 
మైపోయినప్పుడు నిన్ను రాజు పణ్యంగా చేస్తాడు. అనగా నీ పరాక్రమం అంతా వ్యర్థం 
అయిపోయిన తరవాత నిన్ను రాజుకు పణ్యంగా (షరతు ప్రకారం అప్పగించవలసిన 
ఒక వస్తువునుగా) అప్పగిస్తాడు. నీ ద్వారా సంధి చేసుకొని రాజును అనుగ్రహింప 
చేసుకుంటాడు. లేదా నిన్ను పణ్యంగా చేసి “అ మరొక మిత్రునితో ఇతడు 
స్నేహం చేసుకొనవచ్చును. . 

4. ఈ భేదోపదేశానికి అతడు అంగీకరించిన ట్లయితే ఆతనికి ఇష్టమైన 
ప్రయోజనాలను అందించడం ద్వారా అతనిని పూజించాలి. 


అభియాన్వత్కర్శ్మ - వళ్ళాత్కోవచిన్తా 721 


మూ. 1. అప్రతిపన్నస్య సంశ్రయం భేదయేత్‌- అసౌ తే యోగపురుషః 
ప్రణిహాతః ఇతి. 

2. సత్రీ చైనమ్‌ అభిత్యక్తశాసనైః ఘాతయేత్‌, గూఢపురుషైర్వా. 
సహహ్రస్థాయినో వాస్య ప్రవీరపురుషాన్‌ యథాభిప్రాయకరణేన ఆవాహయేత్‌. 
తేన ప్రణిహితాన్‌ సత్రీ బ్రూయాత్‌. ఇతి సిద్ధిః. పరస్య చైనాన్‌ కోపానుత్భ్ధాపయెత్‌. 
ఆత్మనశ్చ శమయేత్‌. 

3. యః కోపం కర్తుం శమయితుం. వా శక్తః తత్రోపజాపః కార్యః. 
యః సత్యసంధః శక్తః కర్మణి ఫలావాప్తా చానుగ్రహీతుం, వినిపాతే చ 
త్రాతుం తత్ర ప్రతిజాపః కార్యః. తరృయితవ్యశ్చ - కల్యాణబుద్ధిరుతాహో శఠ 
ఇతి. 

వ్యా. 1. ఈ విధంగా భేదోపాయానికి అతడు లొంగకపోయిన ట్లయితే అప్పుడు 
వానికి ఆశ్రయం ఇచ్చిన శత్రువు దగ్గరికి వెళ్లి “ఇతడు నీ దగ్గరకు గూఢపురుషుడుగా 
పంపబడ్డాడు” అని చెప్పి వానిని భేదింపచెయ్యాలి (విడదీయాలి). 

2. సత్రి (గూఢపురుషుడు) శత్రువు పక్షానికి వెల్లిన వీనిని అభిత్యక్తుల (అనగా 
చంపదగినవారుగా నిశ్చయింపబడిన పురుషుల) ద్వారా పంపబడిన లేఖల సహాయంతో 
(ఇతడు నిన్ను చంపడానికే నీ దగ్గరికి చేరినాడు అని ఆ శత్రువుకు వ్రాసిన దొంగ 
ఉత్తరాల ద్వారా) గాని, లేదా గూఢపురుషులచేత గాని చంపించాలి. లేదా అతనితో 
కలిసి శత్రువుపక్షానికి వెళ్లడానికి సిద్ధమైన మంచి వీరులైన పురుషులను, వాళ్ల కిష్టమైన 
పనులు చేస్తామని చెప్పి రప్పించాలి. అప్పుడు సత్రి “వీళ్లు వానిచేత (శత్రువు వైపు 
వెళ్లిపోయినవానిచేత) గూఢచారులుగా పంపబడ్డారు అని చెప్పాలి. ఈ విధంగా కోపానికి 
ప్రతీకారం చెప్పబడింది. ఈ విధమైన కోపాలను శత్రువు రాజ్యంలో కలిగించాలి. తన 
రాజ్యంలో కలిగిన కోపాలను శాంతింపచెయ్యాలి. 

3. ఎవడు కోపాన్ని కలిగించడానికి, దానిని శాంతింపచేయడానికి సమర్షుడో 
ఆతని ద్వారానే ఉపజాపం (తిరుగుబాటు చేయించే లేని పోని విషయాలు కల్పించడం) 
చెయ్యాలి. అలాంటివానిచేతనే రాజుకు ఎదురుగా తిరుగుబాటు చేయించాలి. (ప్రతిజాపం 
అనగా ఉపజాపానికి అనుకూలంగా ప్రవర్తించడం), ఎవడు సత్యసంధుడో, పని 
చేయడానికి, ఫలం పొందడానికీ సమర్గుడో, అనుగ్రహించడానికీ, ఆపద వచ్చినప్పుడు 


722 కొటిలీయమ్‌ అర్థశాస్త్రన్స్‌ 


రక్షించడానికీ సమర్ణుడో వాని విషయంలో ప్రతిజాపం చెయ్యాలి. అనగా ఎవడు 
ఉపజాపం చేస్తాడో వాని ఉపజాపానికి అనుకూలంగా ప్రవర్తించాలి. ఇతడు సద్బుద్ధి 
కలవాడేనా లేక శకుడా అని ఊహించి తెలుసుకోవాలి. (ఈ రెండు వాక్యాలలో 
శత్రురాజ్యంలో కొందరిని దగ్గరకు తీసుకొని వాళ్ల ద్వారా కోపం కలిగించడానికి 
ప్రయత్నించే గూఢచారులకు, వాళ్లు చెప్పిన ప్రకారం కోపం కలిగించడానికి అంగీకరించే 
వాళ్లకు సలహా ఇవ్వబడింది. 

మూ. 1. శలో హి బాహ్యః అభ్యన్తరమేవముపజపతి- భర్తారం 
చేద్ధత్వా మాం ప్రతిపాదయిష్యతి శత్రువధో భూమిలాభశ్చ మే ద్వివిధో లాభః 
భవిష్యతి, అథవా శత్రురేనమాహనిష్యతి, హతబన్ఫపక్షః తుల్యదోషదళ్లేన వా 
ఉద్విగ్నశ్ళ, మే భూయాన్‌ కృత్యపక్షో భవిష్యతి, తద్విధే వాన్యస్మిన్నపి శజ్కితో 
భవిష్యతి, అన్యమన్యం చాస్య ముఖ్యమ భిత్యక్తశాసనేన ఘాతయిష్యామి 
ఇతి. 

2. అభ్యన్తరో వా శలో బాహ్యమేవముపజపతి- కోశమస్య హరిష్యామి. 
దణ్ణం వాస్య హరిష్యామి. దుష్టం వా భరారమనేన ఘాతయిష్యామి. ప్రతిపన్నం 
బాహ్యమమిత్రాటవికేషు ఎక్రమయిష్యామి, చక్రమస్య సజ్జతాం, వైరమస్య 
ప్రసజ్యతాం, తతః స్వాధీనో మే భవిష్యతి, తతో భరారమేవ ప్రసాదయిష్యామి, 
స్వయం వా రాజ్యం గ్రహీష్యామి, బద్ధ్వా వా బాహ్యభూమిం భర్శభూమిం 
చోభయమవాప్ప్యామి. విరుద్ధం వా వాహయిత్వా బాహ్యం విశ్వస్తం 
ఘాతయిష్యామి. శూన్యం వాస్య మూలం హరిష్యామి ఇతి. 

వ్యా. బైట, నున్న శరుడు (దుష్టబుద్ధి గలవాడు) అభ్యంతరుడైన (మంత్రి 
మొదలైనవానిని) ఈ అభిప్రాయంతో అభిజాపం చేస్తాడు- “ఇతడు రాజును చంపి నన్ను 
రాజును చేసిన ట్లయితే నాకు శత్రువధ, రాజ్యలాభం అనే రెండు విధాలైన లాభం .' 
కలుగుతుంది. అలా కాక శత్రువే (రాజే) వీనిని చంపివేసిన పక్షంలో చంపబడినవాని ' 
బంధుపక్రానికి చెందినవాళ్లు, సమానమైన దోషానికి (ఇలాంటి అపరాధానికి) తమకు 
కూడ దండం లభిస్తుందేమో అని భయపడే వాళ్లు- వీళ్లందరూ నాకు అత్యధికమైన . 
కృత్యపక్షం (రాజుకు వ్యతిరేకంగా నాకు అనుకూలంగా మార్చడానికి శక్యమైన వాళ్ల 


అభియాస్వత్కర్మ - వశ్చాత్సోవచిన్తా 723 


పక్షం) గా లభిస్తారు. రాజు ఇలాంటి ఇతర అభ్యంతరపురుషుని విషయంలో కూడ 
శంకితు డైతే అలాంటి ఇతరుడైన ప్రతిముఖ్యపురుషుణ్లీ కూడ అభిత్యక్తుల ద్వారా 
పంపిన దొంగ ఉత్తరాల ద్వారా చంపిస్తాను”. 

2. దుష్టబుద్ధి గల అభ్యంతరుడు బాహ్యుణ్ణి ఈ అభిప్రాయంతో ఉపజాపం 
చేస్తాడు- “వీని కోశాన్ని హరిస్తాను. లేదా వీని దండాన్ని హరిస్తాను, వీనిచేత దుష్టుడైన 
రాజును చంపిస్తాను. నేను చెప్పి నట్లు అంగీకరించిన ఈ బాహ్యుణ్ణి అమిత్రులమీదకు, 
ఆటవికులమీదకు యుద్దానికి పంపుతాను. అలా చేయడం చేత వీని సైన్యచక్రం 
యుద్ధంలో లగ్నమై ఉండుగాక, వీని వైరం పెరుగు గాక. అప్పుడు ఇతడు నాకు 
లొంగిపోతాడు. తరవాత రాజునే అను గ్రహింపచేసుకుంటాను. లేదా స్వయంగా బాహ్యుని 
రాజ్యం ఆక్రమిస్తాను. లేదా వానిని (బాహ్యుని) బంధించి ఆ బాహ్యుని రాజ్యం, 
రాజుయొక్క రాజ్యం రెండూ పొందుతాను. లేదా వీని ఎవడైన. శత్రువును పిలిపించి 
విశ్వాసంతో ఉన్న ఈ బాహ్యుణ్ణి చంపిస్తాను. అతని మూలస్థానం శూన్యంగా 
(రక్షణశూన్యంగా) ఉన్నప్పుడు దానిని హరిస్తాను”. 

మూ. 1. కల్యాణబుద్ధిస్తు సహజీవీ అర్థముపజపతి. కల్యాణబుద్దినా 
సందధీత. శఠం తథా ఇతి ప్రతిగృహ్య అతిసందధ్యాత్‌. ఇతి 

2. ఎవ ముపలభ్య- 
శ్లో పరే పరేభ్యః స్వే స్వేభ్యః స్వే పరేభ్యః స్వతః పరే, 

రక్ష్యాః స్వేభ్యః పరేభ్యశ్చ నిత్యమాత్మా విపశ్చితా. 

ఇతి కౌెటలీయార్ధశాస్తే అభియాస్యత్కర్మణి నవమాధికరణే తృతీయోధ్యాయః 
పశ్చాత్కోపచిన్తా, బాహ్యాభ్యన్తరప్రకృతికోపప్రతీకారశ్చ, ఆదితశ్చతుర్వింశతితమ:. 


వ్యా. 1. సద్బుద్ధికలవాడైతే, కూడా కలిసి జీవించే స్వభావం కలవాడై హితమైన 
విషయాన్ని గూర్చియే ఉపజాపం చేస్తాడు. అందుచేత కల్యాణబుద్ధి కలవానితో సంధి. 
చేసుకోవాలి. శరుణ్ణి మాత్రం “సరే సరే” అంటూ అంగీకరిస్తూ వంచించాలి. 

2. ఈ విధంగా విషయం గ్రహాంచి- 

బుద్ధిమంతు డైన రాజు పరులను పనులనుండి, తనవాళ్లను తనవాళ్లనుండి, 
తనవాళ్లను పరులనుండి, పరులను తనవాళ్లనుండి రక్షించాలి. తనవాళ్లనుండి 
పరులనుండీ కూడ తనను రక్షించుకోవాలి. 


724 కౌటిలీయమ్‌ అర్థశాస్తమ్‌ 


“బాలానందిని” అను కౌటలీయార్థశాస్తాంధ్రవ్యాఖ్యానంలో అభియాస్యత్కర్మ అను 
నవమాధికరణంలో పశ్చాత్కోపచింత, బాహ్యాభ్యన్తరప్రకృతికోపప్రతీకారం అనే తృతీయాధ్యాయం 
ప్రారంభంనుంచి నూటఇరవైనాల్లవ అధ్యాయం సమాప్తం. 


అథ చతుర్జో ఒధ్యాయః 
ద్విచత్వారింశచ్చతతమం ప్రకరణమ్‌ - క్షయవ్యయలాభవిపరిమర్శ: 


మూ. 1. యుగ్యపురుషాపచయః క్షయః. హిరణ్యధాన్యాపచయో 
వ్యయః. 


2. తాభ్యాం బహుగుణవిశిష్టే లాభే యాయాత్‌. 


3. ఆదేయః, ప్రత్యాదేయః, ప్రసాదకః, ప్రకోపకః, హ్రస్వకాలః, తను 
క్షయః, అల్పవ్యయః, మహాన్‌, వృద్ధ్యుదయః, కల్యః, ధర్మః, పురోగళ్చేతి 
లాభసంపత్‌. 

4. సుప్రాప్యానుపాల్యః పరేషామప్రత్యాదేయ ఇతి ఆదేయ.ః. 

5. విపర్యయే ప్రత్యాదేయః. తమాదదానః తత్రస్థో వా వినాశం 
ప్రాప్నోతి. 

వ్యా. 1. యుగ్యాలు (వాహనాలు), పనులు చేయగలిగిన పురుషులు తగ్గి 
పోవడం క్షయం. ధనం, ధాన్యం తగ్గిపోవడం వ్యయం. 

2. లాభం ఈ క్షయవ్యయాలకంటె చాల రెట్లు అధికంగా ఉంటుందను 
కొన్నప్పుడు లేదా ఆదేయత్వం మొదలైన పన్నెండు గుణాలు ఉన్నది కనుక నట 
యుద్ధయాత్రకి వెళ్లాలి. 

3. ఆదేయం, ప్రత్యాదేయం, ప్రసాదకం, ప్రకోపకం, హ్రస్వకాలం, తనుక్షయం, 
అల్పవ్యయం, గొప్పది, వృద్ధ్యదయం, కల్యం, ధర్మం, పురోగం అని ఇవి లాభసంపదలు, 
లాభంలోని గుణాలు. 

4. అనాయాసంగా పొంద శక్య మైనది, శ్రమ లేకుండా రక్షించుకొనడానికి 
కూడ శక్యమైనది, పరులకు తిరిగి ఇవ్వవలసిన పని లేనిది అయిన లాభం ఆదేయం. 


అభియాన్యత్కర్మ - క్షయాదివఐపరిమర్శ్భ: 725 


5. దీనికి విరుద్దంగా ఉన్న లాభం ప్రత్యాదేయం. ప్రత్యాదేయమైన 
భూమ్యాదిలాభాన్ని గ్రహించినవాడు, దానిమీదనే జీవించేవాడు నశిస్తాడు. 

మూ. 1. యది వా పశ్యేత్‌- ప్రత్యాదేయ మాదాయ కోశదబ్ణనిచయ 
రక్షావిధానాన్యవస్రావయిష్యావి, ఖనిద్రవ్యవహాన్తివనసేతుబన్సవణీ 
కృథానుద్ధతసారాన్‌ కరిష్యామి, ప్రకృతీరస్య కర్భయిష్యామి ఆవాహయిష్యామి, 
ఆయోగేనారాధయిష్యామి వా, తాః పరః ప్రతియోగేన కోపయిష్యతి. ప్రతిపక్షే 
వాస్య పణ్యమేనం కరిష్యామి, మిత్రమవరుద్ధం వాస్య ప్రతిపాదయిష్యామి, 
మిత్రస్య స్వస్య వా దేశస్య పీడామత్రస్థః తస్కరేభ్యః పరేభ్యశ్చ ప్రతికరిష్యామి, 
మిత్రమాశ్రయం వాస్య వైగుణ్యం గ్రాహయిష్యామి, తదమిత్రవిరక్తం 
తత్కులీనం ప్రతిపత్స్యతే. సత్కృత్య వాస్మై భూమిం దాస్యామి ఇతి, 
సంహితసముళ్థితం మిత్రం మే చిరాయ భవిష్యతి ఇతి ప్రత్యాదేయమపి 
లాభమాదదీత. ఇత్యాదేయప్రత్యాదేయౌ వ్యాఖ్యాతౌ. 

వ్యా. కాని ప్రత్యాదేయాన్ని తీసికొని నేను శత్రువుయొక్క కోశవిధానాన్ని, 
దండవిధానాన్ని నిచయ (వ్రీహ్యాదులను సేకరించి నిల్వచేయడం) విధానాన్ని హీనంగా 
అయిపోయేటట్లు చేస్తాను. గనులు, ద్రవ్యవనాలు, హస్తివనాలు, సేతుబంధాలు, 
వణికృథాలు- వీటి సారం తగ్గిపోయే టట్లు చేస్తాను. వీని ప్రకృతులను కృశింపచేస్తాను. 
లేదా ఆ ప్రకృతులను వాని దగ్గరనుండి తీసికొన్న భూమిలో నివసింపచేస్తాను. లేదా ఆ 
భూమిలో సేకరించిన వస్తువులు ఇచ్చి వాళ్లను సంతోషపెడతాను, ఆ భూమిని వెనుకకు 
తీసికొన్న తరవాత శత్రువు వాళ్లని ఆ ద్రవ్యాలను అనుభవించనీయకపోవడంచేత 
వాళ్లకు కోపం కలిగిస్తాడు, లేదా వానిని వీని మరొక శత్రువుకు పణ్యంగా చేస్తాను 
(అప్పగిస్తాను), భూమిని తీసుకొనడంచేత దుర్చలు డైపోయిన వీని రాజ్యంలో నా 
మిత్రుణ్ణీ కాని, అవరుద్దుణ్ణి (వీని కోపానికి పాత్రుడైన వీని పుత్రుణ్ణి గాని) స్థాపిస్తాను, 
వీని దగ్గరనుండి తీసికొన్న భూమిలో నివసిస్తూ దొంగలవల్లా శత్రువుల వల్లా నా దేశానికి 
గాని, నా మిత్రుని దేశానికి గాని కలుగుతున్న పీడకు ప్రతిక్రియ చేస్తాను, ఈ భూమిలో 
నివసిస్తూ వీని మిత్రునికి గాని, వీనికి ఆశ్రయభూతుడైన మధ్యస్థాదునికి గాని వీనిలో 
ఉన్న లోపాలను తెలుపుతాను, ఆ విధంగా ఆతని లోపాలను చెప్పడంచేత వీని 
మిత్రుడు నా శత్రువైన వీనిమిద వైముఖ్యం చెంది వీని కులానికి చెందిన 


726 కౌటిలీయమ్‌ అర్థళాస్తవ్స్‌ 


ర 


సత్కరించి వీనినుంచి తీసికొన్న భూమిని తిరిగి ఇచ్చి వేస్తాను. ఇలా చేయడంచేత 
ఇతడు నాకు చాల కాలం పాటు నాతో కలిసి యుద్దాదికార్యాలు చేసే మిత్రుడుగా 
ఉంటాడు” అని అనుకున్నట్లయితే ప్రత్యాదేయమైన లాభాన్ని కూడ తీసికొనవచ్చును. 
ఇట్లు ఆదేయ-ప్రత్యాదేయాలు వివరించబడినవి. 

మూ. 1. అధార్మికాత్‌ ధార్మికస్య లాభః లభ్యమానః స్వేషాం పరేషాం 
చ ప్రసాదకో భవతి. విపరీతః ప్రకోపక ఇతి. మన్రిణాముపదేశాత్‌ లాభః 
అలభ్యమానః కోపకో భవతి- “అయమస్మాభిః క్రయవ్యయౌ గ్రాహితః” ఇతి, 
దూష్యమన్రిణామనాదరాల్లాభో లభ్యమానః కోపకో భవతి- “సిద్ధార్థో యమ 
స్మాన్‌ వినాశయిష్యతి” ఇతి విపరీతః ప్రసాదకః. ఇతి (ప్రసాదక- కోపకౌ 
వ్యాఖ్యాత. 

2. గమనమాత్రసాధ్యత్వాత్‌ హప్రస్వకాలః. 3. మన్రసాధ్యత్వాత్‌ 
తనుక్షయః. 4.భక్తమాత్రవ్యయత్వాత్‌ అల్పవ్యయః. తదాత్వవైపుల్యాత్‌ 
మహాన్‌. అర్భానుబన్ధకరత్వాద్‌ వృద్ధ్యుదయ.ః. 

వ్యా. 1. అధార్మికునినుంచి ధార్మికుడైన రాజుకు లభించే లాభం తన వాళ్లకి, 
ఇతరులకీ కూడ ఆనందకరంగా ఉంటుంది. గాన అది “ప్రసాదకలాభం”. దీనికి 
విపరీతమైనది “ప్రకోపకలాభం”. మంత్రులు సలహా ఇచ్చిన తరవాత కూడ లభించని 
లాభం “కోపకలాభం' అవుతుంది; ఎందువల్ల ననగా “మన మూలాన ఇతడు 
క్షయవ్యయాలు పొందినాడు” అని మంత్రులు అనుకుంటారు. దూష్యులైన మంత్రుల 
అనాదరంవల్ల, వాళ్లు సరియైన సలహా ఇవ్వకపోవడంచేత, లభించే లాభం 'కోపకలాభం' 
అవుతుంది. “ఇతడు తన పని సాధించుకొన్న తరవాత మనల్ని నశింపచేస్తాడు” అని 
వాళ్లు అనుకుంటారు. ఇందుకు విపరీతమైనది ప్రసాదకలాభం. ఈ విధంగా ప్రసాదక- 
కోపకలాభాలు వివరించబడినవి. క 

2. వెళ్లడమే తడవుగా లభించే లాభం “హస్వకాలలాభం”. 3. మంత్రంచేత 
(ఆలోచనచేత) సాధించబడే లాభం 'తనుక్షయంి. దాని కొరకు యుద్ధం చేయవలసిన 
పని లేదు గాన క్షయం చాల తక్కువ ఉన్నది. 4. కేవలం అన్నం మాత్రం పెట్టి 
సాధించతగిన 'దవడంచేత ఆ లాభం “అల్బవ్యయలాభం”. 5. వెంటనే అత్యధికంగా 


(రాజ్యాకాంక్షియైన) మరొకని వైపు వెళ్లిపోతాడు; లేదా వీనిని కన్యాదానాదులచేత 


అభియాన్యత్క ర్మ - క్షయాదిఐవరిమర్భ: 727 


లభించినది 'మహాలాభం. 6. వెనువెంటనే మరి కొన్ని ప్రయోజనాలు కూడా ఉండే 
లాభం 'వృద్భ్య్యదయలాభం -. 

మూ. 1. నిరాబాధకత్వాత్‌ కల్యః, 2. ప్రశస్తోపాదానాత్‌ ధర్మ్యః, 
3. సామయికానా మనిర్చన్థగామిత్వాత్‌ పురోగః ఇతి. 

2. తుల్యే లాభే దేశకాలౌ, శక్త్యుపాయౌ, ప్రియాప్రియౌ, జవాజవౌ, 
సామీప్యవిప్రకర్నౌ తదాత్వానుబన్నా, సారత్వసాతత్యే, బాహుల్య బాహుగుణ్యే 
చ విమృశ్య బహుగుణయుక్తం లాభమాదదీత. 

3. లాభవిఘ్నాః- కామః, కోపః, సాధ్వసమ్‌, కారుణ్యం, హ్రీః, 
అనార్యభావః, మానః, సానుక్రోశతా, పరలోకాపేక్షా, దామ్భికత్వమ్‌, 
. అత్యాశిత్వం, దైన్యమ్‌, అసూయా, హస్తగతావమానః, దౌరాత్మికమ్‌, అవిశ్వాసః, 
భయమ్‌, అనికారః శీతోష్ణవరాణా మక్షామ్యం, మబ్గలతిథినక్షశ్రేష్టిత్వమ్‌ ఇతి. 

వ్యా. 1. భవిష్యత్తులో ఏ విధమైన ఉపద్రవాలు తెచ్చిపెట్టని లాభం “కల్య 
లాభంగ2. ప్రశస్తమైన ప్రకాశయుద్దాదులచేత లభించినది “ధర్మ్య్యలాభం”. 
3. సామవాయికుల నిర్బంధం ఏదీ లేకుండా లభించేది “పురోగలాభం”. 

4. లాభం తుల్యంగానే ఉన్నప్పుడు దేశ-కాలాలను, శక్తి-ఉపాయాలను, 
ప్రియాప్రియాలను, వేగాన్నీ మాంద్యాన్నీ, సామీప్యాన్నీ దూరత్వ్యాన్నీ, తాత్కాలికత్వాన్ని 
రాబోయేకాలంలో కూడ అనువర్తించడాన్నీ, శ్రేష్టత్వాన్నీ నిరంతరం ఉండడాన్నీ, అధికత్వాన్నీ 
అల్పత్వాన్నీ, విమర్శించి అనేక గుణా లున్న లాభాన్ని స్వీకరించాలి. 

5. లాభానికి విఘ్నాలు ఇవి- కామం, కోపం, పిరికితనం, జాలి, లజ్జ, 
క్రూరత్వం, అహంకారం, ఎక్కువ దయ కలిగి ఉండడం, పరలోకదృష్టి అనగా అతిగా 
పాపభీతి, దాంభికత్వం (నమ్మినవాళ్లని వంచించడం), న్యాయంగా లభించేదానికంటె 
ఎక్కువగా తినడం, దైన్యం, అసూయ, చేతిలో ఉన్నదాని విషయంలో చిన్న చూపు, చెడ్డ 
బుద్ధి, విశ్వాసం లేకపోవడం, భయం, తిరస్కరించదగినవానిని తిరస్కరించకపోవడం, 
శీత-ఉష్ట-వర్వాలు'సహించలేకపోవడం, ప్రతిపనికీ ముందు మంగళకరమైన తిథులను, 
నక్షత్రాలను పరీక్షిస్తూండడం- ఇవి లాభానికి విఘ్నాలు. 


శ్లో  నక్షత్రమతిపృచృన్తం బాలమర్జోఒతివర్తతే, 
_. అర్జీ హ్యర్థస్య నక్షత్రం కిం కరిష్యన్తి తారకాః. 


728 కౌటిలీయమ్‌ అర్థళాన్తమ్‌ 


వ్యా. మూఢుడు ఏ నక్షత్రం మంచిది? ఏది కాదు? అని అంటూ నక్షత్రాన్ని 
గూర్చి అతిగా అడుగుతూంటే పని కాస్తా చేజారిపోతుంది. అర్థానికి నక్షత్రం అర్థమే, 
అనగా ఎదైనా ఒక కార్యాన్ని సాధించడానికి కావలసినది ధనాదికమే. అంతేనే కాని 
నక్షత్రాలు ఎం చేస్తాయి? 


శో, నాధనాః ప్రాప్నవన్త్యర్థాన్‌ నరా యత్నశతైరపి, 
అర్గెరర్గాః ప్రబధ్యన్తే గజాః ప్రతిగజైరివ. 
ఇతి కౌటలీయార్థశా(స్తే అభియాస్యత్కర్మణి నవమాధికరణే చతుర్ణోధ్యాయః 
క్షయవ్యయలాభవిపరిమర్శః; ఆదితః పజ్బవింశశతతమః. 


వ్యా. ధనం లేనివాళ్ళు వందల కొలది ప్రయత్నాలు చేసినా కార్యాలను 
సాధించజాలరు. ఏనుగులను ఇతరగజాల సహాయంతో బంధించి నట్లు అర్థాలను 
బంధించాలంటే అర్థాలే కావాలి. 


“బాలానందిని” అను కౌటలీయార్థశాస్రాంధ్రవ్యాఖ్యానంలో అభియాస్యత్కర్మ అనే 
నవమాధికరణంలో క్షయవ్యయలాభవిమర్శ అనే నాల్గవ అధ్యాయం, ప్రారంభంనుంచి 
నూటఇరవైయైదవ అధ్యాయం సమాప్తం + 


అధ పళ్చోమో ౬ధ్యాయః 


త్రచత్వ్యొరింశచృతతమం ప్రకరణమ్‌ - బాహ్యాభ్యన్త రాశ్సాపదః 
(వెలుపనుండివచ్చే ఆపదలు, రాజ్యంలోనే ఏర్పడే ఆపదలు) 


మూ. 1. సంధ్యాదీనామ్‌ అయధోద్దేశావస్థాపనమ్‌ అపనయ:ః. 
తస్మాదాపదః సంభవన్తి, 

2. బాహ్యోత్పత్తిః అభ్యన్తరప్రతిజాపా. అభ్యన్తరోత్సత్తిః బాహ్యప్రతిజాపా. 
బాహ్యోత్పత్తిః బాహ్య్రతిజాపా. అభ్యన్తరో త్సత్తిః అభ్యన్తరప్రతిజాపా ఇత్యాపదః. 

3. యత్ర బాహ్యా అభ్యన్తరానుపజపన్తి, అభ్యన్తరా బాహ్యాన్‌ తత్ర 
ఉభయయోగే ప్రతిజపతః సిద్ధిర్విశేషవతీ. సువ్యాజా హి ప్రతిజపితారః భవన్తి 
నోపజపితారః. తేషు ప్రశాన్తేషు నాన్యాన్‌ శక్నుయుః ఉపజపితుమ్‌ ఉపజపితారః; 


అభియాస్వత్కర్మ్శ - బాహ్యోభ్యన్త రావరః 729 


కృవ్ర్చోపజాపా హి బాహ్యానామభ్యన్తరాః తేషామితరే వా. మహతశ్చ ప్రయత్నస్య 
వధః పరేషామ్‌, అర్థానుబన్గశ్చాత్మనః ఇతి, 

4. అభ్యన్తరేషు ప్రతిజపత్సు సామదానే ప్రయుజ్ఞీత. స్థానమాన కర్మ 
సాన్వమ్‌. అనుగ్రహపరిహారౌ కర్మస్వాయోగః వా దానమ్‌. 


వ్యా. 1. సంధివిగ్రహాదిషడ్గుణాలను ఎక్కడ ఎట్లు ప్రయోగించాలో అక్కడ 
అట్లు ప్రయోగించకపోవడం అపనయం. ఆ అపనయంవల్ల ఈ అపదలు కలుగుతాయి. 

2. ఈ ఆపదలు (1) బాహ్యోత్పత్తి అభ్యంతరప్రతిజాపకుడు కలది, (2) 
అభ్యంతరోత్పత్తి బాహ్యప్రతిజాపకుడు గలది, (3) బాహ్యోత్పత్తి బాహ్యప్రతిజాపకుడు 
కలది, (4) అభ్యంతరోత్పత్తి అభ్యంతరప్రతిజాపకుడు కలది అని నాల్గువిధాలు. 
బాహ్యులనగా బైటవారు; రాష్టముఖ్యులు మొదలైనవారు, అభ్యంతరులు అనగా 
లోపలివారు; రాజుకు చాల దగ్గరగా ఉండే అమాత్యపురోహితాదులు (గ.శా) బాహ్యు 
లనగా ఇతర ప్రాంతాలలోని, రాజ్యాలలోనివారు, అభ్యంతరు లనగా తన 
రాజ్యంలోనివాళ్లు (కాంగ్లే). ఉపజాపకుడు అనగా రాజ్యంలోని ఒక వ్యక్తిని ఎవరినైనా 
పట్టుకొని, వాని ద్వారా లేనిపోని వదంతులు మొదలైనవి కల్పించి రాజ్యంలో కలతలు 
అలజళ్లు సృష్టించేవాడు. ఆ ఉపజాపకుడు బాహ్యుడు కావచ్చును; అభ్యంతరుడు 
కావచ్చును. ప్రతిజాపకు డనగా ఆ ఉపజాపకుడు చెప్పిన విధంగా చేసి కలతలు 
సృష్టించేవాడు. ఇతడు కూడ బాహ్యుడు కావచ్చును అభ్యంతరుడు కావచ్చును. 

3. బాహ్యులు, అభ్యంతరులను ఉపజపించినప్పుడు లేదా అభ్యంతరులు 
బాహ్యుల్ని ఉపజపించినప్పుడు, ఉభయులకు అగా బాహ్య-అభ్యంతరులకు ఇద్దరికీ 
సంబంధం ఉన్న ఆపదలలో ప్రతిజాపకుణ్ణి సామాదులచేత వశంచేసుకోవడంవల్ల 
ఎక్కువ ప్రయోజనం ఉంటుంది. ఎందువల్ల ననగా ప్రతిజాపకులు మంచి 
వంచనానైవుణ్యంకలవారై ఉంటారు. కాని ఉపజాపకులు అట్టివారు కారు. అందుచేత 
ప్రతిజపితను ఎదో విధంగా పట్టుకొని వశం చేసుకోవడం చాల అవసరం అని అర్థం. 
వీళ్లు అణగిపోయిన తరవాత ఉపజాపకులు మరెవర్నీ ఉపజపించజాలరు. ఎందువల్ల 
ననగా బాహ్యులు అభ్యంతరులను గాని, అభ్యంతరులు బాహ్యుల్ని కాని ఉపజపించడం 
అంత సులభమైన పని కాదు. ఉపజాపం చేసిన ఇతరుల గొప్ప ప్రయత్నం విఫలం 
అయిపోతుంది; తనకు (రాజుకు) అర్జానుబంధం (నిరంతరమైన సత్రయోజనం) 
కలుగుతుంది. 


730 కౌటిలీయమ్‌ అర్థళాన్తమ్‌ 


4. ప్రతిజాపకులైన అభ్యంతరుల విషయంలో సామదానాలు ఉపయోగించాలి. 
విశిష్టమైన అధికారం ఇచ్చి సన్మానించడం సాంత్వం (సామం). అనుగ్రహం (ధనాదికం 
ఇవ్వడం), పరిహారం (ఆతనినుండి తీసికొనవలసిన పన్నులు మొదలైనవాటిని) 
తీసికొనకపోవడం), ఎవైన మంచి పనులలో నియోగించడం - ఇవి దానం. 

మూ. 1. బాహ్యేషు ప్రతిజపత్సు భేదదణ్జా ప్రయుళ్లీత. సత్రిణో 
మిత్రవ్యజ్ఞనా వా బాహ్యానాం చారమేషాం బ్రూయుః- “అయం వో రాజా 
దూష్యవ్యజ్ఞనైః అతిసంధాతుకామః, బుధ్యధ్వమ్‌ ఇతి. దూష్యేషు వా 
దూష్యవ్యజ్ఞనాః ప్రణిహితాః దూష్యాన్‌ బాహైః జేదయేయుః, బాహ్యాన్‌ వా 
దూషః. దూష్యాననుప్రవిష్టా వా తీక్షాః శస్తరసాభ్యాం హన్యుః. ఆహూయ 
వా బాహ్యాన్‌ ఘాతయేయుః ఇతి. 

వ్యా. బాహ్యులు ప్రతిజాపకులుగా ఉన్నప్పుడు వాళ్ల విషయంలో భేదదండాలను 
ప్రయోగించాలి. లేదా సత్రులు (రహస్యంగా రాజు పక్షాన పని చేసేవాళ్లు) బాహ్యుల 
దగ్గరికి వాళ్లమిత్రులనే వంకతో వెళ్లి వాళ్లకు రాజుచేసే రహస్యప్రయోగాన్ని గూర్చి 
(అనగా రాజు మీ విషయంలో రహస్యప్రయోగం చేస్తున్నాడు అని) “ఈ రాజు 
దూష్యవ్యంజనులచేత (అనగా తన అభ్యంతరులు దూష్యులు కాకపోయినా దూష్యు 
లని పైకి చూపుతూ వాళ్ల ద్వారా) మిమ్మల్ని మోసగించే ప్రయత్నంలో ఉన్నాడు. ఈ 
రహస్యం తెలుసుకొనండి;” అని చెప్పాలి. లేదా - ప్రతిజాపం చేస్తూన్న అభ్యంతరులైన 
దూష్యుల దగ్గరికి తాము (రాజుకు) దూష్యులనే వంకతో గూఢచారులు వెల్లి బాహ్యులకీ 
వాళ్లకీ మధ్య భేదం కల్పించాలి; లేదా ప్రతిజాపకులు బాహ్యులైతే వాళ్లకీ అభ్యంతరులకీ 
మధ్య భేదం కల్పించాలి. లేదా తీక్షులు దూష్యుల మధ్య ప్రవేశించి శస్తాలచేత రసంచేత 
వాళ్లను చంపించివేయాలి. 


మూ. 1. యత్ర బాహ్యా బాహ్యానుపజాపన్తి, అభ్యన్తరాన్‌ అభ్యన్తరా వా 
తత్రైకాన్తయోగ ఉపజపితుః సిద్ధిర్విశేషవతీ. దోషశుద్దౌ హి దూష్యా న సక, 
దూష్యశుద్ధా హి దోషః పునరన్యాన్‌ దూషయతి. 

2. తస్మాద్‌ బాహ్యేషూపజపత్సు 7 భేదదణ్డా ప్రయుజ్జీత. సత్రిణో 
మిత్రవ్యజ్ఞనా వా బూయుః- “అయం వో రాజా స్వయమాదాతుకామః, 


అభియాన్వ్యతృ ర్మ - బావ్వోభ్వున్త రావరః 731 


విగృహితాః స్థ అనేన రాజ్ఞా; బుధ్యధ్వమ్‌” ఇతి. ప్రతిజపితుర్వా తతో దూత 
దణ్జాననుప్రవిష్టాః తీక్షాః శస్తరసాదిభిః ఏషాం ఛిద్రేషు ప్రహరేయుః;. తతః 
సత్రిణః ప్రతిజపితారమ్‌ అభిశంసేయుః. 


3. అభ్యన్తరానభ్యన్తరేషు ఉపజపత్సు యథార్హ ముపాయం 
ప్రయుజ్లీత. 


వ్యా. 1. బాహ్యులు బాహ్యుల్ని ఉపజపించినపుడు, అభ్యంతరులు 
అభ్యంతరులను ఉపజపించినప్పుడు -ఈ విధమైన ఎకాంతయోగంలో అనగా ఇద్దరూ 
బాహ్యులు' కాని ఇద్దరూ అభ్యంతరులు శాని అయినప్పుడు, ఉపజాపకుణ్ణి వశం 
చేసుకొనడంలో విశేషం ఉంటుంది. వానిని వశం చేసుకొనడం మంచిది అని అర్థం. 
ఎందువల్ల ననగా దోషానికి అనగా ఉపజాపానికి, శుద్ధి (ప్రతిక్రియ) చేస్తే దూష్యులే 
ఉండరు కదా. అలా కాకుండా దూష్యులకు (ప్రతిజాపకులకు) శుద్ధి (ప్రతిక్రియ) 
చేసినా ఆ దోషం (ప్రతిజాపకత్వం) మరొకళ్లని దూషిస్తుంది. అనగా ఉపజాపకుని వశం 
చేసుకొనడానికి బదులు ప్రతిజాపకుణ్ణి వశంచేసుకొన్నప్పుడు ఉపజాపకు డున్నంతవరకు 
ఆ ప్రతిజాపకుడు కాకపోతే మరొక ప్రతిజాపకుడు ఎర్బడతాడు అని భావం. 


2. అందువల్ల ఉపజాపం చేసే బాహ్యుల విషయంలో భేదదండోపాయాలు 
ప్రయోగించాలి. సత్రులు మిత్రులుగా అభినయిస్తూ ఉపజాపకుల దగ్గరికి వెల్లి “ ఈ 
రాజు మిమ్మల్నే (ప్రతిజాపకుని ద్వారా) పట్టుకోవాలని అనుకుంటున్నాడు. మీరు ఈ 
రాజుతో విరోధం కలిగి ఉన్నారు. తెలుసుకొనండి ' అని చెప్పి భేదం కలిగించాలి. లేదా 
ఉపజాపిత పక్షాన మాటలోడడంకోసం ప్రతిజాపకుని దగ్గరికి వెడుతూన్న దూతలలోను, 
సైనికులలోను తీక్షులు కలిసిపోయి, వీళ్ల ఛిద్రాలలో శస్త్రరసాదులచేత వీళ్లని 
చంపివేయాలి. తరవాత సత్రులు ప్రతిజాపకుణ్ణి అభిశంసించాలి. అనగా ఇతడే వీళ్లని 


చంపించాడు అని నిందించాలి. 


3. అభ్యంతరులు అభ్యంతరులను ఉపజాపం చేస్తూన్నప్పుడు తగు సామం 
మొదలైన ఉపాయాలు ప్రయోగించాలి. నిజానికి సంతుష్టుడు కాకపోయినా పైకి 
సంతుష్టుడు వలె కనబడేవాని విషయంలోను ,నిజానికి సంతుష్టుడే అయినా 
అసంతుష్టుడుగా కనబడే వాని విషయంలోను సామం ప్రయోగించాలి. 


732 కౌటిలీయమ్‌ అర్థళాన్తమ్‌ 


మూ. 1. శౌచసామర్థ్యాపదేశేన వ్యసనాభ్యుదయాపేక్షణేన వా 
ప్రతిపూజనమితి దానమ్‌. 


2. మిత్రవ్యజ్ఞనో వా బూయాదేతాన్‌- 'చిత్తజ్ఞానార్థముపధాస్యతి వో 
రాజా. తదస్యాఖ్యాతవ్యమ్‌ ఇతి. పరస్పరాద్వా భేదయేదేనాన్‌- అసౌ చాఫా 
చ వః రాజన్యేవముపజపతి. ఇతి భేదః. 


3. దాణ్గకర్మికవచ్చ వధః. 


4. ఏతాసాం చతసృణామాపదామభ్యన్తరామెవ పూర్వం సాధయేత్‌. 
“అహిభయాదభ్యన్తరకోపో 'బ్రాహ్యకోపాత్‌ పాపీయాన్‌” ఇత్యుక్తం పురస్తాత్‌. 


వ్యా. 1. శౌచం గాని, సామర్థ్యం గాని వంకగా చేసికొని అనగా “మీరు మంచి 
శౌచం (నిజాయితీ) సామర్థ్యం ఉన్నవాళ్లు” అని ప్రశంసిస్తూ గాని లేదా వాళ్లకు ఏదైన 
వ్యసనం కలిగినప్పుడు గాని, అభ్యుదయం కలిగినప్పుడు గాని ఎమైనా ఇచ్చి సత్కరించడం 
దానం. 

2. లేదా సత్రి మిత్రుని వలె అభినయిస్తూ - “రాజు మీ చిత్తం తెలుసుకొనడం 
కోసం మిమ్మల్ని పరీక్షిస్తాడు. అందుచేత మీరు చిత్తాన్ని (అభిప్రాయాలను) ఆతనికి 
స్పష్టం చెయ్యాలి అని చెప్పాలి. లేదా-“ఫలానా ఫలానా వాళ్లు మిమ్మల్ని గూర్చి రాజు 
చెవిలో ఇలా ఇలా చెపుతున్నారు" అని చెప్పి వాళ్లలో వాళ్లకి భేదం కల్పించాలి. ఇది వాళ్ల 
విషయంలో ఉపయోగించవలసిన భేదోపాయం. 


3. దాండకర్మికవిధానంలో చెప్పినట్లు ఉపాంశుదండం ప్రయోగించాలి. 


4. ఈ నాలుగు విధాలైన ఆపదలలో ముందుగా అభ్యంతరాపదకే ప్రతిక్రియ 
చేసుకోవాలి. “అభ్యంతరకోపం ఇంటిలో ఉన్న సర్పం వల్ల భయం వంటిది; బాహ్యకోపం 
కంటె చాల చెడ్డది అని వెనుక చెప్పబడింది. 


న్లో, పూర్వాం పూర్వాం విజానీయాల్లఘ్వీ మాపదమాపదామ్‌, 
ఉత్చితాం బలవద్భ్యో వా గుర్వీం లఘ్వీం విపర్యయే. 


ఇతి కౌటలీయార్థశాగ్రే అభియాస్యత్కర్మణి నవమాధికరణే పబ్బమో౭ఒధ్యాయ: 
బాహ్యాభ్యన్తరాశ్చాపదః, ఆదితః షడ్వింశతితమః. | 


అభియాస్యత్స ర్మ - దూవ్వాదినంయుక్తాఆవద: 733 


వ్యా. పైన చెప్పిన నాలుగు విధాల ఆపదలలో పూర్వపూర్వ ఆపద ఉత్తరోత్తర 
మైన ఆపదకంటె లఘువైనది. బలవంతులనుండి కలిగిన ఆపద పెద్దది; దుర్చలుల 
నుండి కలిగినది లఘువైనది. 


“బాలానందిని” అను కౌటలీయార్థశాస్త్రాంధ్రవ్యాఖ్యానంలో అభియాస్యత్కర్మ అను 
నవమాధికరణంలో బాహ్యాపదలు అభ్యంతరాపదలు అను పంచమాధ్యాయం, ప్రారంభంనుండి 
నూట ఇరవైఆరవ అధ్యాయం సమాప్తం. 


అథ షవ్చోఒధ్యాయ; 


చతుశ్చత్వారింశచ్చతతమం ప్రకరణమ్‌ - దూష్యశత్రుసంయుకా (ఆపదః) 
(దూష్యులనుండి శత్రువులనుండి వచ్చే ఆపదలు) 


మూ. 1. దూష్యేభ్యః శత్రుభ్యశ్చ ద్వివిధాః శుద్దాః. 

2. దూష్యశుద్ధాయాం పౌరేషు జానపదేషు వా దణ్ణవర్జానుపాయాన్‌ 
ప్రయుళ్లీత. దణ్ణో హి మహాజనే క్షేస్తమశక్యః, క్షిప్తో వా తం చార్థం న కుర్యాత్‌. 
అన్యం చానర్ధ్థముత్పాదయేత్‌. ముఖ్యేషు త్వేషాం దాబ్బకర్మికవత్‌ చేష్టేతేతి, 

3. శత్రుశుద్దాయాం యతః శత్రుః ప్రధానః కార్యో వా తతః 
సామాదిభిః సిద్ధిం లిప్పేత. 

వ్యా. 1. కేవలం దూష్యులనుండి కలిగినవి, కేవలం శత్రువులనుండి కలిగినవి 
అని శుద్ధమైన ఆపదలు రెండు విధాలు. 


2. దూష్యులనుండి వచ్చిన శుద్ధమైన ఆపదలో పౌరుల విషయంలోను, 
జానపదుల విషయంలోను దండం తప్ప మిగిలిన ఉపాయాలను ప్రయోగించాలి. 
మహాజనుల విషయంలో అనగా పౌరజానపదుల సముదాయం మీద, దండం 
ప్రయోగించడం కష్టం. ప్రయోగించినా అది కావలసిన ఫలితాన్ని ఇవ్వదు. మరొక 
అనర్థాన్ని కలిగిస్తుంది. అయితే పౌరజానపదుల నాయకుల విషయంలో మాత్రం 
దాండకర్మికవిధానంలో చెప్పిన దండం విధించాలి. 


734 కౌటిలీయమ్‌ అర్థళాస్త్రమ్‌ 


3. శత్రువునుండి శుద్ధమైన ఆపద వచ్చినప్పుడు ప్రధానుడు కాని, అప్రధానుడు 
కాని అయిన శత్రువు ఎక్కడ ఉంటాడో అక్కడ సామాదులచేత కార్యసిద్ధిని పొందడానికి 
ప్రయత్నించాలి. 


మూ. 1. స్వామిన్యాయత్తా ప్రధానసిద్ధిః, మన్తిషు ఆయత్తా ఆయత్త సిద్ధిః; 
ఉభయాయత్తా ప్రధానాయత్తసిద్ధిః 

2. దూష్యాదూష్యాణా మామిశ్రితత్యా దామిశ్రా, ఆమిశ్రాయామ 
దూష్యతః సిద్ధిః. ఆలమ్బనాభావే హ్యాలమ్బితా న విద్యతే. మిత్రామిత్రాణామేకీ 
భావాత్‌ పరమిశ్రా. పరమిశ్రాయాం మిత్రతః సిద్ధిః సుకరో హి మిత్రేణ సర్గః 
నామిత్రేణేతి. 

3. మిత్రం చేన్న సంధిమిచ్చేత్‌, అభీక్సముపజపేత్‌. తతః 
సత్రిభిరమిత్రాత్‌ భేదయిత్వా మిత్రం లభేత. మిత్రామిత్రసంఘస్య వా 
యో౭న్తస్థాయీ తం లభేత. అన్తస్థాయిని లబ్బే మధ్యస్థాయినో భిద్యన్షే. 
మధ్యస్థాయినం వా లభేత. మధ్యస్థాయిని వా లబ్బే నాన్తఃస్థాయినః 
సంహన్యన్తే. యథా చైషామాశ్రయభేదః తానుపాయాన్‌ ప్రయుఖ్జీత. 


వ్యా. 1. ప్రధానుణ్ణి సాధించడం స్వామిమీద ఆధారపడి ఉంటుంది. ఆయత్తుల 
విషయంలో (ఇతరాధీనులైన మంత్రులు మొదలైనవారి విషయంలో) సిద్ధి మంత్రులమీద 
ఆధారపడి ఉంటుంది. ప్రధానులను ఆయత్తులను సాధించడం అనేది స్వామ్యమాత్యు 
లిద్దరి మీదా ఆధారపడి ఉంటుంది. 

2. దూష్యులు అదూష్యులు కలిసి చేసిన ఉపజాపంవల్ల కలిగిన ఆపద 
అమిశ్రాపద. ఆమిశ్రాపదలో అదూష్యులను తన వశం చేసికొనడంవల్ల కార్యసిద్ధి 
(ఉపజాపాన్ని అణచివేయడం) కలుగుతుంది. ఆలంబనం లేకపోతే ఆలంబితులు 
ఉండరు కదా. అనగా దూష్యులు ఎ అదూష్యులను ఆలంబనంగా చేసికొని 
(కూడగట్టుకొని) ఉపజాపం ప్రారంభించారో ఆ అదూష్యులను తన వైపు తిప్పుకుంటే 
వాళ్లమీద ఆధారపడిన దూష్యులు తమంతట తామే శాంతిస్తారు. మిత్రులు అమిత్రులు 
కలిసి కల్పించిన ఆపద “పరమిశ్రాపది. పరమిశ్రాపదలో మిత్రుణ్లీ వశం చేసుకొనడంచేత 
కార్యం సిద్ధిస్తుంది. ఎందువల్ల ననగా మిత్రునితో సంధి చేసుకొనడం సులభం కాని 
అమిత్రునితో చేసుకొనడం సులభం కాదు. 


అభియాన్యతృ్కర్మ - దూష్వాదినంయుక్తాఆవదః 735 


3. మిత్రుడు సంధికి అంగీకరించకపోయినట్లయితే ఆతని విషయంలో 
మిక్కిలి అభిజాపం చెయ్యాలి. తరవాత సత్రులచేత అమిత్రునికీ అతనికీ మధ్య 
భేదభావం కల్పించి అతనిని తనవైపు త్రిప్పుకోవాలి. ఏ రాజు మిత్రామిత్రసంఘానికి 
చివర ఉంటాడో అనగా సరిహద్దులోనివాడు, అమిత్రుడు, వాని తరువాతివాడు 
ఇత్యాదిరీతిలో ఉన్న మిత్రరాజులలో ఏ రాజు చివరి రాజ్యంలో ఉన్నాడో అతనిని తన 
వైపు త్రిప్పుకోవాలి. అతడు వశం అయితే మధ్యనున్న వాళ్లందరూ విడిపోతారు. లేదా 
మధ్యనున్నవానిని వశం చేసుకోవాలి. మధ్యనున్న వానిని వశంచేసుకుంటే చివర 
ఉన్నవాళ్లు కలిసి ఉండరు. ఈ రాజులందరికీ ఆశ్రయమైనదానిలో ఎ విధంగా భేదం 
కలుగుతుందో ఆ ఉపాయాలన్నీ ప్రయోగించాలి. 


మూ. 1. ధార్మికం జాతికులవృత్తస్తవేన సంబన్టేన పూర్వేషాం, తైకాల్యోప 
కారానపకారాభ్యాం వా సాన్వ్వ్యయేత్‌. 

2. నివృత్తోత్సాహం, విగ్రహణశ్రాన్తం, ప్రతిహతోపాయం, క్షయ 
వ్యయాభ్యాం ప్రవాసేన చోపతప్తం, శౌచేనాన్యం లిప్పమానమ్‌, అన్యస్మాద్వా 
శజ్కమానం మైత్రీప్రధానం వా కల్యాణబుద్ధిం సామ్నా సాధయేత్‌. 

3. లుబ్ధం తీక్ష్ట్రం వా తపస్విముఖ్యావస్థాపనాపూర్వం దానేన 
సాధయేత్‌. 

4. తత్‌ పజ్బవిధమ్‌- దేయవిసర్గః, గృహీతానువర్తనమ్‌, ఆత్తప్రతి 
దానమ్‌, స్వద్రవ్యచానమపూర్వమ్‌, పరస్వేషు స్వయంగ్రాహదానం చేతి 
దానకర్మ, 

వ్యా. 1. ధార్మికుడైన రాజును వాని జాతిని, కులాన్ని, విద్యను నడవడికను 
స్తుతిస్తూ తమ పూర్వికులకు పరస్పరమూ ఉన్న సంబంధం గుర్తు చేస్తూ మూడు 
కాలాలలోను (భూతభవిష్యద్వర్తమానాలలో) ఉపకారమే చేసుకొనడం మన మధ్య 
ఉంది కాని అపకారం చేసుకొనడం లేదు అని చెపుతూ మంచి చేసుకోవాలి. 

2. ఉత్సాహం సన్నగిలినవాడూ, విరోధంచేత ఆలసిపోయినవాడు, 


ఉపాయాలన్నీ వ్యర్థం అయిపోయినవాడూ, ప్రవాసంచేత బాధ చెందినవాడు, నిజాయతీ 
ఉన్నవా డనే కారణంచేత మరొకని దగ్గరికి వెళ్లదలచుచున్నవాడు, ఇతరుని శంకిస్తున్నవాడు 


736 కౌటిలీయమ్‌ అర్థళాస్తమ్‌ 


లేదా మైత్రియే ప్రధానంగా కలవాడు అయిన సద్బుద్ధి గల రాజును సామంచేత 
సాధించాలి. 

3. లుబ్బుడు లేదా ఆర్థికంగా క్షీణించినవాడు అయిన రాజును, ఎవరైన 
మునిని కాని, ముఖ్యాధికారిని గాని జామీనుగా ఉంచి దానంచేత సాధించాలి. దానం 
అయిదు విధాలు - తనకు అతడు ఇవ్వవలసినదానిని విడిచివేయడం, అతడు పూర్వం 
తీసుకొని అనుభవిస్తూన్న భూమి మొదలైన దానిని అలాగే అనుభవించే టట్లు 
అనుమతించడం, తీసుకొన్నదానిని తిరిగి ఇచ్చివేయడం, క్రొత్తగా తన ద్రవ్యం ఇవ్వడం, 
శత్రుధనం స్వయంగ్రహదానం అనగా యుద్ధంలో నీకు ఎది దొరికితే అది నీకే అని 
అంగీకరించడం- ఇది దానకర్మ, 


మూ. 1. పరస్పరద్వేషవైరభూమిహరణశజ్కితమ్‌ అతో ౬న్యతమేన 
భేదయేత్‌. భీరుం వా ప్రతిఘాతేన- “కృతసంధిరేష త్వయి కర్మ కరిష్యతి, 
మిత్రమస్య నిసృష్టమ్‌, సంధౌ వా నాభ్యన్తరః ఇతి. 

2. యస్య వా స్వదేశాదన్యదేశాద్వా పణ్యాని పణ్యాగారతయా 
గచ్చేయు:, తాన్యస్య 'యాతవ్యాల్లబ్దాని ఇతి సత్రిణశ్చారయేయు:. 
బహులీభూతే శాసనమ్‌ అభిత్యక్తేన (ప్రేషయేత్‌- “ఎతత్‌ తే పణ్యం 
పణ్యాగారం వా మయా తే (పేషితమ్‌, సామవాయికేషు విక్రమస్వ, అపగచ్చ 
వా, తతః పణశేషమవాప్ప్యసి” ఇతి. తతః సత్రిణః గ్రాహయేయుః “ఎతద్‌ 
అరిప్రద త్తమ్‌” ఇతి. 

వ్యా. మిత్రామిత్రులలో పరస్పరద్వేషంచేత శంకితుడు, లేదా పరస్పర వైరం 
చేత శంకితుడు లేదా పరస్పరభూమిహరణంచేత శంకితుడు అయినవానిని ఈ 
మూడింటిలో ఏదో ఒకదానిచేత భేదింపచెయ్యాలి. (తాత్కాలికాపకారంవల్ల కలిగినది 
ద్వేషం. చాల కాలనుండి జరుగుతున్న అపకారాలవల్ల నిరంతరమూ కొనసాగుతున్నది 
వైరం). పిరికివానిని- “ఇతడు విజగీషువుతో సంధి చేసికొని తరవాత నీ విషయంలో కర్మ 
చేస్తాడు (నిన్ను నిర్మూలిస్తాడు). సంధికోసం ఇతని మిత్రుడు పంపబడి ఉన్నాడు 
సంధిలో నిన్ను చేర్చుకొనలేదు” అని చెప్పి విడదీయాలి. 

2. మిత్రామిత్రులలో ఎవనికైనా పణ్యాలు స్వదేశంనుండి గాని, 
అన్యదేశంనుంచి గాని పణ్యాగారంగా (పణ్యరూపంలో ఉన్న కానుకలుగా) వచ్చినప్పుడు 


అభియాన్వత్క ర్మ - దూవ్యూదినంయుకొఆవదః 737 


“ఈ పణ్యాలు ఇతనికి యాతవ్యుడు సంధి చేసికొని పంపాడు” అని సత్రులు పుకారులు 
సృష్టించాలి. ఈ విధమైన పుకారులు అంతటా వ్యాపించిన తరవాత అభిత్యక్తుని ద్వారా 
(మరణదండం విధించిన వ్యక్తి ద్వారా)- నీకు ఈ పణ్యాన్ని లేదా పణ్యాగారాన్ని 
పంపినాను, సామవాయికుల విషయంలో పరాక్రమించుము, లేదా ఆ సామవాయికుల 
నుంచి విడిపామ్ము. తరవాత మనం అనుకున్న మిగిలిన పణం పంపుతాను అని 
అసత్యమైన లేఖ వ్రాసి పంపాలి. పిమ్మట సత్రులు “ఇది శత్రువే ఇతనికి ఇచ్చాడు ' అని 
ఇతరులకు చెప్పాలి. 

మూ. 1. శత్రుసంఘాతం వా పణ్యమవిజ్ఞాతం విజిగీషుం గచ్చేత్‌.తదస్య 
వైదేహకవ్యళ్ఞునాః శత్రుముఖ్యేషు విక్రీణీరన్‌. తతః సత్రిణః పరేషు 
గ్రాహయేయుః- “ఎతత్‌ పణ్యమరిదత్తమ్‌'' ఇతి. 

2. మహాపరాధానర్థమానాభ్యామ్‌ ఉపగృహ్య వా శస్తరసాగ్నిభిరమిత్రే 
ప్రణిదధ్యాత్‌. అథైకమమాత్యం నిష్పాతయేత్‌. తస్య పుత్రదారముపగృహ్య 
రాత్రౌ హతమితి ఖ్యాపయేత్‌. అథామాత్యః శత్రోస్తానేకైకశః ప్రరూపయెత్‌. తే 
చేది యథోక్తం కుర్యుః, న చైతాన్‌ గ్రాహయేత్‌. అశక్తిమతో వా గ్రాహయేత్‌. 
ఆప్తభావోపగతో ముఖ్యాదస్యాత్మానం రక్షణీయం కథయేత్‌. అథామిత్రశాసనం 
ముఖ్యోపఘాతాయ (ప్రేషతముభయవేతనో గ్రాహయేత్‌. 

వ్యా. 1. సామవాయికులలో ఒకడైన శత్రువుయొక్క సొత్తుగా ప్రసిద్ధమైన 
ఎదైన ఒక పణ్యం (రత్నాదికం) ఎవరికీ తెలియకుండా విజిగీషువు దగ్గరికి చేరాలి (చేర్చాలి). 
దానిని వర్తకులవేషంలో ఉన్న గూఢచారులు ఆ సామయికులలోని శత్రువుల ముఖ్యులకు 
అమ్మాలి. అప్పుడు సత్రులు “ఈ పణ్యాన్ని విజిగీషువుకు (మీలో ఒకడైన) వాని శత్రువే 
ఇచ్చాడు అని ఇతరులకు తెలపాలి. 


2. లేదా విజిగీషువు తన విషయంలో మహాపరాధం చేసిన కొందరిని ధనం 
చేత, సత్కారాలచేత వశం చేసుకొని వాళ్లను “శస్రరసాదులచేత శత్రువును చంపండి 
అని చెప్పి గూఢచారులనుగా పంపాలి. ముందు ఒక అమాత్యుణి పంపాలి. వాని 
పుత్రభార్యలను దాచివేసి “వాళ్లు రాత్రి చంపబడ్డారు” అని అసత్యమైన ప్రవాదం 
పుట్టించాలి. (దీనివల్ల తన దగ్గరికి వచ్చినవాడు విజిగీషువుకు నిజంగా ద్వేషపాత్రుడే ఆని 


738 కొటిలీయమ్‌ అర్థశాస్తవ్‌ 


శత్రువుకు నమ్మకం కుదురుతుంది). అలా ముందు శత్రువు దగ్గరికి చేరిన అమాత్యుడు 
మిగిలినవాళ్లని కూడ శత్రువుదగ్గరికి ఒక్క రొక్కరినే (ఇతడు కూడ విజిగీషువృకు 
ద్వేష్యుడే అని నమ్మకం కలిగించి) చేర్చాలి. ఇలా పంపబడిన అమాత్యులు తాను 
చెప్పిన విధంగా (శస్రరసాదిప్రయోగం) చేస్తే వాళ్లని పట్టించకూడదు. వాళ్లు ఆ పని 
చేయడానికి అశక్తు లైతే పట్టించాలి. శత్రువుకు ఆప్పుడుగా అయిన విజిగీషువుయొక్క 
అమాత్యుడు- “నువ్వు సామవాయికముఖ్యునినుండి నిన్ను రక్షించుకోవాలి” అని 
అతనికి చెప్పాలి. తరవాత ఉభయవేతనుడు ముఖ్యుని చంపివేయా లని అమిత్రుడు 
వ్రాసినట్లు ఒక దొంగలేఖను అతనికి ఇవ్వాలి. 


మూ. 1. ఉత్సాహశక్తిమతో వా (పేషయేత్‌- “అముష్య రాజ్యం 
గృహాణ, యథాస్థితో నః సంధిః ఇతి. తతః సత్రిణః పరేషు గ్రాహయేయుః. 

2. ఎకస్య స్కన్ధావారం వివిధమాసారం వా ఘాతయేయుః, ఇతరేషు 
మైత్రీం బ్రువాణాః తం సత్రిణః “త్వమేషాం ఘాతయితవ్యః” ఇత్యుపజపేయుః. 

3. యస్య వా ప్రవీరపురుషో, హస్త హయో వామియేత, గూఢపురుషైః 
హన్యేత, హ్రియేత వా తం సత్రిణః పరస్పరోపహతం (బ్రూయుః. తతః 
శాసనమ భిశస్తస్య (పేషయేత్‌- “భూయః కురు, తతః పణశేషమవాప్స్యసి” 
ఇతి. తదుభయవేతనా గ్రాహయేయు:. 

4. భిన్నేష్వన్యతమం లభేత. 

5. తేన సేనాపతికుమారదల్ల్ణచారిణో వ్యాఖ్యాతాః. 

6. సాంఘికం చ భేదం ప్రయుళ్లీత. ఇతి భేదకర్మ, 


వ్యా. 1. లేదా- “ఫలానావాని రాజ్యం ఆక్రమించుము. మన సంధి అనుకొన్న 
విధంగానే ఉంటుంది” అని ఉత్సాహశక్తిమంతునికి ఒక దొంగ ఉత్తరం వ్రాసి పంపాలి. 
తరవాత సత్రులు దానిని మిగిలినవాళ్లకు అందచెయ్యాలి. 


2. లేదా గూఢపురుషులు ఆ సామవాయికులలో ఒకని పనానివేశావ్సి, 
ఆహారాదుల రాకను, మిత్రసేనాగమనాన్ని నశింపచెయ్యాలి. ఇతరు లందరూ మైత్రితో 
ఉన్నారు అని చెప్పుతూ సత్రులు “వీళ్లు నిన్ను నశింపచెయ్యా లని చూస్తున్నారు" అని 
ఆతనికి రహస్యంగా చెప్పి పెట్టాలి. 


అభియాస్వత్కర్శ - దూవ్యాదినంయుక్షాఆవదః 739 


3. సామవాయికులలో ఎ ఒకనికో చెందిన వీరపురుషుడు గాని, ఏనుగుగాని, 
అశ్వం గాని స్వయంగా మరణించి నప్పుడు లేదా గూఢపురుషులచేత చంపబడి 
నప్పుడు లేదా హరించబడి నప్పుడు సత్రులు ఆ రాజు దగ్గరికి వెళ్లి సామవాయికులలోని 
ఇతరులే చంపి నట్లు చెప్పాలి. తరవాత అభిశస్తుడు (ఎవడు ప్రవీరాదుల్ని చంపినట్లు 
చెప్పబడ్డాడో అతడు) వ్రాసి నట్లు “మళ్లీ ఇలాగే చెయ్యి; మిగిలిన పణాన్ని పొందగలవు" 
అని కూటలేఖ పంపాలి. దానిని ఉభయవేతనులు పట్టించాలి. 

4. పైన చెప్పిన భేదోపాయాలచేత సామవాయికులలో భేదం పుట్టించిన 
తరవాత అలా భిన్నులైన వాళ్లలో ఒకనిని (విజిగీషువు) వశం చేసుకోవాలి. 

5. దీనిచేత సేనాపతికుమారద్దండచారులు కూడ వ్యాఖ్యానింపబడినబ్లే 
అనగా వాళ్లలో భేదం కలిగించడానికి పైన చెప్పిన భేదోపాయాలలో ఎదో ఒకటి 
ప్రయోగించాలి. 

6. సంఘవృత్తాధికరణంలో చెప్పనున్న భేదాన్ని కూడ ప్రయోగించాలి. ఇది 
భేదోపాయం. 

మూ. 1. తీర ముత్సాహినం వ్యసనినం స్థితశత్రుం వా గూఢపురుషాః 
శస్రాగ్నిరసాదిభిః సాధయేయుః. సౌకర్యతో వా తేషామన్యతమః. తీక్హో హ్యేకః 
శస్రరసాదిభిః సాధయేత్‌. అయం సర్వసన్లోహకర్మ విశిష్టం వా కరోతి. 
ఇత్యుపాయచతుర్వర్గః. 

2. పూర్వః పూర్వశ్చాస్య లఘిష్టః. సాన్వమేకగుణమ్‌. దానం ద్విగుణం 
సాన్వపూర్వమ్‌. భేదస్రిగుణః సాన్వ్వదానపూర్వః. దణ్ణశ్చతుర్గుణః సాన్వదాన 
భేదపూర్వః. 

వ్యా. 1. చాలశీక్షమైన స్వభావం కల శత్రువును, లేదా మృగయాదివ్యసనాలు 
ఉన్నవానిని (లేదా కష్టాలలో ఉన్నవానిని) లేదా స్థితశత్రువును (దుర్గంలో ఉన్న 
శత్రువును) గూఢపురుషులు అందరూ కలిసి శస్త్ర - అగ్ని- రసాదులచేత చంపివెయ్యాలి. 
లేదా. గూఢపురుషులలో ఒకడు సౌకర్యాన్ని పట్టి అలాంటివానిని చంపివేయాలి. 
ఎందువల్ల ననగా ఒక్క తీక్షుడే (ఇక్కడ ఒక విధమైన గూఢపురుషు డని అర్థం) 
శస్తరసాగ్నులచేత చంపివేయగలడు. ఇతడు అందరూ కలిసి చేయగలిగిన పని, 
అంతకంటె అధికమైన పనీ కూడ చేయగలడు. ఇది నాలుగు ఉపాయాల వర్గం. 


740 కౌటిలీయమ్‌ అర్థశాస్తమ్‌ 


2. వీటిలో పూర్వపూర్వం లఘు వైనది అనగా అనాయాసంగా ప్రయోగించశక్య 
మైనది. సామంలో ఒకే గుణం ఉంది. సామపూర్వకమైన దానం రెండు రెట్లు అయినది. 
సామ-దానపూర్వకమైన భేదం మూడు రెబ్లెనది. సామ-దాన-భేదపూర్వకమైన దండం 
నాలుగు రెబ్లెనది. (సామపూర్వకమైన దానం అనగా ముందు సామాన్ని ప్రయోగించి 
తరవాత ప్రయోగించబడిన దానం అని అర్థం. ఇట్లే ఇతరస్థలాలలో కూడ. దండంకంటె 
భేదం లఘువు, దానికంటె దానం లఘువు, దాని కంటె సామం లఘువు అని అర్థం) 

మూ. 1. ఇత్యభియుజ్లానేషూక్రమ్‌. స్వభూమిష్టషు తు త ఏవ 
ఉపాయాః. విశేషస్తు- స్వభూమిష్టానామన్యతమస్య పణ్యాగారైరభిజ్ఞాతాన్‌ 
దూతముఖ్యాన్‌ అభీక్షం (ప్రేషయేత్‌. త ఏనం సంధౌ పరహింసాయాం వా 
యోజయేయుః:. అప్రతిపద్యమానం కృతో నః సంధిః ఇత్యావేదయేయుః. 
తమితరేషాముభయవేతనాః సంక్రామయేయు:- అయం వో రాజా దుష్ట 
ఇతి, 


2. యస్య వా యస్మాద్భయం వైరం ద్వేషో వా తం తస్మాత్‌ 
భేదయేయుః- “అయం తే శత్రుణా సందత్తే. పురా త్వామతిసంధత్తే క్షిప్రతరం 
సంధీయస్వ.నిగ్రహే చాస్య ప్రయతస్వ” ఇతి. 

3. ఆవాహవివాహాభ్యాం వా కృత్వా సంయోగమ్‌ అసంయుక్తాన్‌ 
భేదయేత్‌. 

4. సామన్తాటవికతత్కులినావరుద్దెశ్చెషాం రాజ్యం నిఘాతయేత్‌. 
సార్ధవ్రజాటవీర్వా. దణ్ణం వాభిసృతమ్‌. పరస్పరాపాశ్రయాశ్సెషాం జాతిసంఘాః 
ఛిద్రేషు ప్రహరేయుః. గూఢాశ్చాగ్నిరసశస్రేణ. 

వ్యా. 1. ఒక యాతవ్వుని మీదికి మిత్రామిత్రులు కొందరు కలిసి యుద్దానికి 
వెళ్లుచున్నప్పుడు ప్రయోగించవలసిన ఉపాయాలు చెప్పబడినవి. వాళ్లు స్వభూమిషులై 
నప్పుడు (ఇంకా యుద్దానికి బయలుదేరకుండా తమ తమ భూములలో ఉన్నప్పుడు) 
కూడ ఆ ఉపాయాలే ప్రయోగించాలి. విశేషం మాత్రం ఇధి- విజిగీషువు స్వభూమిష్ణులలో ' 
ఒకని దగ్గరికి అందరు గుర్తించదగిన తన దూతలను రత్నాది పణ్యాలతో (పారితోషికాలతో) . 
మాటిమాటికీ పంపుతూ ఉండాలి. ఆ దూతలు ఇతనిని (విజిగీషువుతో) సంధి 


అభియాన్వత్కర్మ - దూవ్వాదినంయుక్షొఆవద: 741 


చేసుకొనడానికి గాని, శత్రువులను హింసించడానికి గాని ప్రోత్సహించాలి. అతడు 
సంధిచేసుకొనడానికి అంగీకరించకపోయినా కూడ “మేం సంధి చేసికొన్నాం అని 
అందరికీ చాటి చెప్పాలి. ఈ విషయాన్ని ఉభయవేతనులు మిగిలిన మిత్రామిత్రులకు 
తెలిపి “మీలో చేరి ఉన్న రాజు చాల దుష్టుడు” అని చెప్పాలి. 


2. లేదా - గూఢపురుషులు ఎవనికి ఎవనినుండి భయమో, ఎవనితో వైరం 
కాని ద్వేషం కాని ఉన్నాయో వానిని వానినుండి విడదీయాలి. “ఇతడు శత్రువుతో సంధి 
చేసుకుంటున్నాడు, నిన్ను మోసం చేయబోతున్నాడు, శీఘ్రంగా (మా రాజుతో) సంధి 
చేసుకో, ఇతనిని నిగ్రహించడానికి ప్రయత్నించుము” అని చెప్పి భేదం కల్పించాలి. 

3. లేదా ఆవాహం (కన్యను స్వీకరించడం) వివాహం (కన్యను ఇవ్వడం) - 
వీటిచేత వాళ్లలోని ఒక రాజుతో సంబంధం ఏర్పరచుకొని, అలాంటి సంబంధం 
లేనివాళ్లని విడదీయాలి. (ఇది భేదోపాయం) 

4. తనమీదికి యుద్దానికి రాదలచిన ఆ మిత్రామిత్రుల రాజ్యాన్ని 
సామంతులచేత, ఆటవికులచేత. వాళ్ల (రాజుల) దాయాదులచేత, అవరుద్దులచేత 
(ద్వేషపాత్రులైన వాళ్ల పుత్రులచేత) నశింపచెయ్యాలి. లేదా వాళ్ల వర్తకసంఘాల 
మార్గాలను, పశుస్థానాలను, అడవులను నశింపచెయ్యాలి. లేదా సహాయం చెయ్యడానికి 
బైలుదేరిన సైన్యాన్ని నశింపచెయ్యాలి. జాతిసంఘాలు ( ఆ యా వర్గాల సంఘాలు) 
ఒకదానితో ఒకటి సహాయం చేసుకొంటూ ఈ రాజులను వాళ్ల ఛిద్రాలలో 
(ప్రమాదస్థానాలలో) దెబ్బ తీయాలి. గూఢపురుషులు అగ్ని-రన-శస్తాలచేత 
నశింపచెయ్యాలి. 


నో. వితంసగిలవచ్చారీన్‌ యోగ్రైరాచరితై: శరః, 
ఘాతయేత్‌ పరమిశ్రాయాం విశ్వాసేనామిషేణ చ. 
ఇతి కాటలీయార్ధశాస్తే అభియాస్యత్కర్మణి నవమాధికరణే షష్టో_ధ్యాయః 
దూష్యశత్రుసంయుక్తాః, ఆదితః సప్తవింశతిశతతమః. 
వ్యా. పరమిశ్రాపదలో (అనగా శత్రువులు, మిత్రులు కలిసి తన మీదికి 
యుద్దానికి రావడంవల్ల ఏర్పడిన ఆపదలో) విజిగీషువు శరుడై (రహస్యంగా ప్రవర్తిస్తూ) 


వితంసమూ, గిలమూ వంటి ఈ యోగాలను ప్రయోగించి, శత్రువులను, విశ్వాసం 
కలిగించడం ద్వారా, ఆమిషం (ఎర) చూపడం ద్వారా నశింపచెయ్యాలి. 


742 కౌటిలీయమ్‌ అర్థశాస్తమ్‌ 


పక్షులను పట్టేవాడు పక్షులకు నమ్మకం కలిగించడం కోసమై ఆ యా పక్షుల 
బొమ్మలు చిత్రించిన వస్త్రం కప్పుకొని అరణ్యంలో సంచరిస్తాడు. ఆ వస్త్రానికి 'వితంసం'” 
అని పేరు. 'గిలం' అనగా మింగడానికి పెట్టిన ఎర. 


“బాలానందిని” అను కౌెటలీయార్థశాస్తాంధ్రవ్యాఖ్యానంలో అభియాస్యత్కర్మ అను 
నవమాధికరణంలో దూష్యశత్రుసంయుక్తాపదలు అను ఆరవ అధ్యాయం, ప్రారంభంనుంచి 
నూట ఇరవైఎడవ అధ్యాయం సమాప్తం. 


అథ సప్తమో౭ధ్యాయః 
పజ్బాచత్వారింశచృతతమం ప్రకరణమ్‌ - అర్థానర్థ్గసంశయయుకా: ఆపదః 
షట్‌ చత్వారింశచృతతమం ప్రకరణమ్‌' - తాసాముపాయవికల్పజాః సిద్ధయః, 


మూ. 1. కామాదిరుత్సేకః స్వాః ప్రకృతీః కోపయతి. అపనయో 
బాహ్యా; తదుభయమానురీవృత్తి. స్వజనవికారః కోపః. పరవృద్ధి 
హేతుష్వాపదర్ధ్థః, అనర్థః, సంశయ ఇతి. 


2. యో ఒర్థః శత్రువృద్ధిమ ప్రాప్తః కరోతి, ప్రాప్తః ప్రత్యాదేయః పరేషాం 
భవతి. ప్రాప్యమాణో వా క్షయవ్యయోదయో భవతి, స భవత్యాపదర్థః. యథా 
సామన్తానా మామిషభూతః సామన్తవ్యసనజో లాభః, శత్రుప్రార్థితో వా 
స్వభావాధిగమ్యో లాభః, పశ్చాత్కోపేన పార్షిగ్రాహేణ వా విగృహీతః 
పురస్తాల్లాభః, మిత్రోచ్చేదేన సంధివ్యతిక్రమేణ వా మణ్జలవిరుద్దో లాభః 
ఇత్యాపదర్ధ్థః. 

వ్యా. 1. కామక్రోధాదికమైన దోషాధిక్యం తన ప్రకృతులను ప్రకోపింపచేస్తురిది. 
అపనయం బాహ్యప్రకృతులను ప్రకోపింపచేస్తుంది. కామాదికం, అపనయం అనే ఈ 
ఉభయమూ కూడ ఆసురప్రవృత్తి. స్వజనులలో వికారం కలగడమే కోపం. పరుల 
వృద్ధికి హేతువు లైనవాటిలో ఆపదర్ధం (ఆపద్రూపమైన అర్ధం), అనర్థం, సంశయం 
అనేవి ఉంటాయి. (అర్ధం అనగా ప్రయోజనం, లాభం అని అర్థం). 

2. ఏ అర్థం తన చేతికి అందకుండా శత్రువులకు అభివృద్ధిని కలిగిస్తుందో, 


అభియాన్వత్కర్శు - ఆవదః 743 


చేతికి అందినా కూడ పరులచేత తిరిగి తీసికొనబడేదిగా ఉంటుందొ, పొందబడినా కూడ 
క్షయవ్యయాలు కలిగించేదిగా ఉంటుందో అది ఆపదర్ధం, ఎట్లనగా- సామంతులకు 
(సరిహద్దు రాజులకు) ఆమిషం (తినబడేది) అయినది (అది తన చేతికి అందకుండా 
సామంతులకు భోగ్యం అవుతుంది అని అర్థం), సామంతులు కష్టాలలో ఉండడంవల్ల 
లభించిన లాభం (ఆ కష్టాలనుంచి గట్టెక్కగానే ఆ సామంతుడు తిరిగి తీసివేసుకుంటాడు), 
సహజంగా తనకు చెందవలసినదే అయినా శత్రువుచేత కోరబడేది, పశ్చాత్కోపంచేత 
(తాను యాతవ్యునిమీదికి యుద్దానికి వెళ్లినప్పుడు తన రాజ్యంలో కలిగిన ప్రకోపంచేత) 
గాని, పార్‌ష్టిగ్రాహునిచేత గాని బాధించబడిన (ఎమీ మిగలకుండా చేయబడిన) 
పురస్తాల్లాభం (ముందుకు వెళ్లి యాతవ్యుని జయించడంవల్ల కలిగిన లాభం), మిత్రుణ్ణీ 
నిర్మూలించడంచేత గాని, సంధిని పాటించకపోవడంచేత గాని లభించిన, మండలానికి 
విరుద్ధమైన లాభం- ఇవి ఆపదర్థం. 


మూ. 1. స్వతః పరతో వా భయోతృత్తిరిత్యనర్థః. 

2. తయోః అర్జోన వేతి, అనర్జోన వా ఇతి, అర్జోఒనర్ధః ఇతి, అనర్థః 
అర్థః ఇతి సంశయః. 

3. శత్రుమిత్రముత్సావాయితుమనర్గో న వేతి నంశయః. 
బలవత్సామన్తాం భూమిమాదాతుమర్జోరనర్జో వేతి సంశయః. జ్యాయసా 
సంభూయ యానమ్‌ అనర్థః అర్థః ఇతి సంశయః. 

4. తేషామర్థసంశయముపగచ్చేత్‌. 


వ్యా. 1. తనవాళ్లనుండి గాని శత్రువులనుండి గాని భయం కలగడం అనర్థం. 

2. ఈ అర్జానర్ధాలలో “అర్థం అవునా కాదా?” అని, “అనర్థమా కాదా?” అని, 
“అర్థమా అనర్థమా?"అని, “అనర్థమా అర్థమా?” అని ఇవి సంశయాలు. 

3. (ఉదాహరణకి) “శత్రువుయొక్క మిత్రుణ్ణి ఆతనిమీదికి యుద్దానికి 
ప్రోత్సహించడం అర్థమేనా కాదా?” అనేది సంశయం. “శత్రు సైన్యాన్ని ధనం, గౌరవం 
ఇచ్చి రప్పించడం అనర్థమేనా కాదా?” అనేది సంశయం. “బలవంతుడైన సామంతుడు 
గల భూమిని గ్రహించడం అర్థమా అనర్థమా?” అనేది సంశయం. బలవంతునితో కలిసి 
మరొకని మీదికి యుద్దానికి వెళ్లడం అనర్థమా అర్థమా?” అనేది సంశయం. 


744 కౌటిలీయమ్‌ అర్థశాన్తమ్‌ 


4. ఈ వివిధసంశయాలలో “అర్థమా కాదా” అనే సంశయం కలిగినా 
ముందుకు సాగవచ్చును. 


మూ. 1. అర్జీ ౬ర్భానుబన్దః, అర్జో నిరనుబనః. అర్భ్‌ ౬నర్భానుబన్ధః, 
అనర్భి ఒర్భ్జానుబన్గః, అనర్జో నిరనుబన్టః, అనర్భ్‌ ౬నర్థానుబన్ధః ఇత్యను 
బన్దషడ్వర్గః. 

2. శత్రుముత్సాట్య పార్‌ష్టిగ్రాహాదానమ్‌ అర్థః అర్భానుబన్థ:. 

3. ఉదాసీనస్య దణ్జానుగ్రబాః ఫలేన అర్జో నిరనుబనః. 

4. పరస్యాన్తరుచ్చేదనమ్‌ అనర్థః అనర్థానుబన్థ:. 

5. శత్రుప్రవేశస్య అనుగ్రహః కోశదణ్జాభ్యామ్‌ అనర్థః అర్థానుబన్దః, 

థ్‌ లల జ్‌ ' 

6. పానశక్తిముత్సాహ్య నివృత్తిరనర్గో నిరనుబన్ధః. 

7. జ్యాయాంసముత్త్లాప్య నివృత్తి: అనర్థః అనర్థానుబన్దః. 

8. తస్య పూర్వ పూర్వః శ్రేయానుపసంప్రాషమ్‌. ఇతి కార్యావస్థాపనమ్‌. 

వ్యా. 1. (అనుబంధం అనగా ఒక దాని తరవాత దానిని వెన్నంటి వచ్చేది అని 
అర్థం). అర్జానుబంధం అయిన (వెన్నంటి వచ్చె అర్థం గల) అర్థం, నిరనుబంధమైన( 
అనుబంధం ఏదీ లేని) అర్థం, అనర్జానుబంధం అయిన అర్థం, నిరనుబంధమైన 


అనర్థం, అనర్భ్థానుబంధమైన అనర్థం అని ఇవి అనుబంధషడ్వర్గం (ఆరు విధాలైన 
అనుబంధాల సముదాయం). 

2. శత్రువును నిర్మూలించి పార్‌ష్టిగ్రాహుణ్ణి పట్టుకొనడం అర్జానుబంధమైన 
అర్థం. శత్రునిర్మూలనం అనే అర్థానికి వెనువెంటనే పార్‌ష్టిగ్రాహాదానం అనే మరొక అర్థం 
లభించింది గాన ఇది అర్భానుబంధార్థం. 

3. ధనాదిరూపమైన ఫలాన్ని ఉద్దేశించి ఉదాసీనునికి సైన్యం ఇవ్వడం 
నిరనుబంధమైన అర్థం. (ధనాదికం తప్ప దీని తరవాత మరొక అర్థం గాని అనర్థం కాని 
ఉండదు). 

4. శతువుకూ తనకూ మధ్య నున్న రాజును (అంతర్జిని) నిర్మూలించడం, 
అనర్భానుబంధమైన అర్థం. (శత్రువుకూ తనకూ అడ్డుగా ఉన్నవాడు పోవడంతో అనర్థం 
కలగవచ్చును). 


అభియాన్వత్కర్శ - ఆవదః 745 


5. కోశదండా లిచ్చి శత్రువుయొక్క సరిహద్దుదారునికి సహాయం చేయడం 
అర్జానుబంధమైన అనర్ధం. 

6. హీనశక్తియైన రాజును (నేను నీ వెంట ఉంటాను అని చెప్పి) యుద్దానికి 
ప్రోత్సహించి వెనుకకు జారుకొనడం నిరనుబంధమైన అనర్ధం. 

7. బలవంతుణ్ణి యుద్దానికి ప్రోత్సహించి తాను వెనుకంజ వేయడం 
అనర్జానుబంధమైన అనర్థం. 

8. ఈ ఆరింటిలో ఉత్తరోత్తరంకంటె పూర్వపూర్వం అవలంబించడానికి 
యోగ్యమైనది. (ఉదాహరణకి నిరనుబంధమైన అర్థంకంటె అర్జానుబంధమైన అర్థం 
మంచిది. శ విధంగా చూచుకోవాలి). ఇది కార్యములైన అర్థానర్థాల స్వరూపనిరూపణం. 

మూ. 1. సమన్తతో యుగపదర్శ్‌త్సత్తిః సమన్తతో ఒర్జాపద్‌ భవతి. 

2. సైవ పార్‌ష్టిగ్రాహవిగృహీతా సమన్తతో ౬ ర్థసంశయాపద్‌ భవతి. 

3. తయోర్మిత్రాక్రన్దోపగ్రహాత్‌ సిద్ధిః. 

4. సమన్తతః శత్రుభ్యః భయోత్పత్తిః సమన్తతో ౬నర్భాపద్‌ భవతి. 

5, సైవ మిత్రవిగృహీతా సమన్తతోనర్థసంశయాపద్‌ భవతి. 

6. తయోశ్చలమిత్రాక్రన్దోపగ్రహాత్‌ సిద్ధి, పరమిశ్రాప్రతీకారో వా. 

7. ఇతో లాభస్తతో లాభ ఇతి ఉభయతోర్ణ్థాపద్‌ భవతి. తస్యాం 
సమన్తతోర్థాయాం చ లాభగుణయుక్తమర్థమాదాతుం యాయాతీ. తుల్యే 
లాభగుణే ప్రధానమాసన్నమనతిపాతినమ్‌, ఊనో వా యేన భవేత్‌ తమ్‌ 
ఆదాతుం యాయాత్‌. 

వ్యా. 1. అన్ని వైపులనుండి ఒకే మాటు అర్థం కలగడం (అర్థం లభించే 
అవకాశం కలగడం) సమంతతోర్థాపద్‌. నాలుగుప్రక్కలనుండీ ఒకే మారు అర్థం 
(లాభం) కలిగే అవకాశం ఉన్నప్పుడు దేనిని ఎట్టు గ్రహించాలి అనే విషయం 
నిర్ణయించడం కష్టం అవడంచేత ఇది ఆపద అని చెప్పబడింది. 

2. దానినే పార్‌ష్టిగ్రాహుడు అడ్డుకొన్నప్పుడు అది సమంతతోర్భసంశయాపద 
అవుతుంది. 

3. మిత్రుని (ముందున్న మిత్రుని) సహాయం, ఆక్రందుని (వెనుకనున్న 


746 కౌటిలీయమ్‌ అర్థశాొగ్రమ్‌ 


మిత్రుని సహాయం) తీసికొని పై రెండు ఆపదలను దాటవచ్చును. 

4. అన్ని వైపులనుండి శత్రువుల భయం కలగడం సమంతతోనర్థాపద. 

5. దానినే తన మిత్రుడు అడ్డుకున్నట్టయితే అది సమంతతోనర్థసంశయాపద 
అవుతుంది. 

6. చలమిత్రుని (దుర్గంలేని మిత్రుని) సహాయం, ఆక్రందుని సహాయం 
పాందుతే దీనికి ప్రతిక్రియ జరుగుతుంది. లేదా పరమిశ్రాపదకు వెనుక చెప్పిన 
ప్రతీకారమే దీనికి కూడ చేయవచ్చును. 

7. ఇటునుండి లాభం కలుగుతుంది, మరొక ప్రక్కనుండి లాభం కలుగుతుంది 
అన్నట్లు ఉన్నప్పుడు అది ఉభయతోర్థాపద అవుతుంది. ఈ ఉభయతోర్థాపదలోను, 
సమంతతోర్థాపదలోను కూడ ఎ లాభంలో ఎక్కువ గుణాలు ఉంటాయో (ఏది మంచి 
లాభమో) ఆ లాభాన్ని పొందడానికి వెళ్లాలి. ఆ రెండింటిలోను లేదా అన్నింటిలోను 
లాభగుణం సమంగానే ఉన్నప్పుడు ఏది ప్రధానమైనదో, ఏది సమీపంలో ఉంటుందో, 
దేని విషయంలో ఆలస్యం చేయకూడదో, ఏది లేకపోతే తనకు లోటు కలుగుతుందో 
ఆ లాభాన్ని గ్రహించడంకోసం వెళ్లాలి. 


మూ. 1. ఇతో ఒనర్థః ఇతరతో ఒనర్థ ఇత్యుభయతో ఒనర్భాపత్‌. తస్యాం 
సమన్తతో= నర్ధాయాం చ మిత్రేభ్యః సిద్ధిం లిప్పేత. 

2. మిత్రాభావే ప్రకృతీనాం లఘీయస్యా ఎకతో ౬నర్భాం సాధయేత్‌, 
ఉభయతో ఒనర్భాం జ్యాయస్యా. సమన్తతో ౬నర్భాం మూలేన ప్రతికుర్యాత్‌. 
అశక్యే సర్వముత్సృజ్య అపగచ్చేత్‌. దృష్టా హి జీవతా పునరాపత్తిః, యథా 
సుయాత్రోదయనాభ్యామ్‌. 

3. ఇతో లాభ ఇతరతో రాజ్యామర్శ ఇత్యుభయతో ఒర్భానర్జాపద్‌ 
భవతి. తస్యామనర్థసాధకో యో ఒర్థః తమాదాతుం యాయాత్‌, అన్యథా హి 
రాజ్యాభిమర్శం వారయేత్‌. 

4. ఏతయా సమన్తతో ఒర్భానర్జాపద్‌ వ్యాఖ్యాతా. 


వ్యా. 1. ఇటు వైపునుండి అనర్థం, ఈ వైపునుండి కూడ అనర్ధం అన్నప్పుడు 
అది ఉభయతోనర్థాపద. అలాంటి ఆపదను, సమంతతోనర్థాపదను మిత్రసహాయం 
చేత అధిగమించడానికి ప్రయత్నించాలి. 


అభియాస్వతృర్శ - ఆవదః 747 


2. మిత్రులు లేకపోతే ప్రకృతులలో చిన్న దైన ప్రకృతిచేత, (అనగా చిన్నదైన 
ప్రకృతిని త్యజించడంచేత) ఎకతోనర్జాపదను (ఒక వైపునుండి అనర్థం కలిగే ఆపదను) 
తప్పించుకోవాలి. ఉభయతోనర్థాపదను పెద్దదైన ప్రకృతిని త్యజించి తప్పించుకోవాలి. 
సమంతతోనర్థాపదను మూలాన్ని (మూలస్థానాన్ని) విడిచి తప్పించుకోవాలి. అలా 
అయినా శక్యం కాకపోతే అంతా విడిచి దూరంగా వెళ్లిపోవాలి. ఎందువల్ల ననగా రాజ్యం 
కోల్పోయినా తనను రక్షించకొనడంవల్ల, సుయాత్ర(నల) ఉదయనుల వలె, పోయిన 
రాజ్యాన్ని మళ్లీ సంపాదించుకొనడం కనబడుతున్నది కదా? 

3. ఇటు లాభం, మరొక వైపు తన జనపదాన్ని (ఇతరులు) ఆక్రమించుకొనడం 
అన్నప్పుడు అది ఉభయతోర్థానర్థసంపద అవుతుంది. అలాంటి ఆపదలో అనర్భానికి 
ప్రతిక్రియ చేయగలిగిన అర్థాన్ని గ్రహించడంకోసం వెళ్లాలి. అర్థం అనర్థప్రతి(క్రియ 
చేయకలిగినది కాని పక్షంలో ముందుగా రాజ్యాక్రమణం కాకుండా చూచుకోవాలి. 

4. దీనిచేత సమంతతోర్థానర్థాపదను గూర్చి కూడ చెప్పినట్లే. 


మూ. 1. ఇతోఒనర్థః ఇతరతః అర్థసంశయః ఇతి ఉభయతో 
ఒనర్భార్థసంశయా. తస్యాం పూర్వమనర్థం సాధయేత్‌; తత్సిద్దావర్ధ సంశయమ్‌. 

2. ఏతయా సమన్తతో ౬నర్భార్థసంశయా వ్యాఖ్యాతాః. 

3.ఇతో ఒర్జః,ఇతరతః అనర్థసంశయః ఇత్యుభయతో ఒర్భానర్థ 
సంశయాపత్‌. 

4. ఎతయా సమన్తతో ఒర్భానర్థసంశయా వ్యాఖ్యాతాః. 

5. తస్యాం పూర్వాం పూర్వాం ప్రకృతీనా మనర్ధసంశయా న్మోక్షయితుం 
యతేత. శ్రేయో హి మిత్రమనర్థసంశయే తిష్టన్‌ న దణ్ణః, దణ్బి వా న కోశ ఇతి, 

వ్యా. 1. ఈ ప్రక్క అనర్థం, మరొక ప్రక్క అర్థసంశయం ఉన్నది ఉభయతో 
నర్ధార్థసంశయాపద. దానిలో ముందుగా అనర్ధాన్ని తొలగించుకొని, అది (తొలగించడం) 
సిద్ధించిన తరవాత అర్థసంశయం విషయం చూచుకోవాలి. 


2. దీనిచేత సమంతతోనర్థార్థసంశయాలు వ్యాఖ్యానింపబడినవి. ముందుగా 
సమతంతోనర్థాలు తొలగించుకొని తరవాత సమంతతోరసంశయాల విషయం 
చూచుకోవాలి అని అర్థం. 


748 కౌటీలీయమ్‌ అర్ధళాస్తమ్‌ 


3. ఇటుప్రక్క అర్థం మరొకవైపు అనర్థసంశయం అనేది ఉభయతో 
ర్ధానర్ధసంశయసంపద. 

4. దీనిచేత సమంతతోర్జ్థానర్థసంశయాలు వ్యాఖ్యానింపబడినట్లే. 

ర్‌. ఉభయతోర్జానర్ధసంశయాపదలో స్వామ్యమాత్యజనపదదుర్గకోశదణ్ణ మిత్రు 
లనే ప్రకృతులలో పూర్వపూర్వ ప్రకృతిని (స్వామ్యమాత్యులకు అనర్థసంశయం కలిగినప్పుడు 
ముందు స్వామిని, తరవాత అమాత్యుని ఇత్యాదివిధంగా) అనర్థసంశయంనుంచి 
విడిపించడానికి ప్రయత్నించాలి. ఎందువల్ల ననగా మిత్రుడు అనర్థసంశయంలో ఉన్నా 
మంచిదే కాని దండం (సైన్యం) అనర్థసంశయంలో ఉండడం మంచిది కాదు. అట్టే 
దండకోశాలలో దండం అనర్థనంశయంలో ఉన్నా పరవా లేదు గాని కోశం 
అనర్థసంశయంలో ఉండడం మంచిది కాదు. 

మూ. 1. సమగ్రమోక్షణాభావే ప్రకృతీనామవయవాన్‌ మోక్షయితుం 
యతేత. తత్ర పురుషప్రకృతీనాం చ బహులమనురక్తం వా తీక్ష లుబ్ధవర్జమ్‌. 
ద్రవ్యప్రకృతీనాం సారం మహోపకారం వా. సంధినా ఆసనేన ద్వైధీభావేన వా 
లఘూని, విపర్యయైః గురూణి. 

2. క్షయస్థానవృద్ధీనాం చోత్తరోత్తరం లిప్ప్సేత. ప్రాతిలోమ్యేన వా 
క్షయాదీనామ్‌. ఆయత్యాం విశేషం పశ్యేత్‌. ఇతి దేశావస్థాపనమ్‌. 

వ్యా. 1. ప్రకృతులను అన్నింటిని విడిపించడం శక్యం కాని పక్షంలో ఆ 
ప్రకృతుల కొన్ని అవయవాలను (భాగాలను) విడిపించడానికి ప్రయత్నించాలి. అందులో 
కూడ పురుషప్రకృతులలో అధికసంఖ్యలో ఉన్న వారిని గాని, అనురాగం గలవారిని 
గాని విడివించాలి; అయితే తీక్షులను లుబ్బులను విడివించకూడదు. 
ద్రవ్యరూపప్రకృతులలో శ్రేష్టమైనదానిని గాని, చాల ఉపకారం చేసేదానిని గాని 
విడిపించాలి. లఘుద్రవ్యాలను సంధి, ఆసనం, ద్వైధీభావం అనే గుణాలు ప్రయోగించి 
విడిపించాలి. పెద్ద ద్రవ్యాలను పై గుణాలకు విపరీతమైన విగ్రహ-యాన- 
సమాశ్రయాలచేత విడిపించాలి. 

2. క్షయ (శక్తిసిద్ధులు తరిగిపోవడం), స్థాన(వాటి సమత్వం) - వృద్ధులలో 
తరువాతి తరువాతిదానిని (క్షయంచేత స్టానాన్నీ దానిచేత వృద్దినీ) పాందడంకోసం 
ప్రయత్నించాలి. లేదా క్రయాదుల ప్రాతిలోమ్యంచేత అనగా వృద్దిచేత స్థానాన్ని, స్థానం 
చేత క్షయాన్నీ పొందగోరాలి. ఇలా చేయడంలో భవిష్యత్తులో విశేషం ఉంటుంది అనే 


అభియాన్వత్కర్శ - ఆవదః 749 


విషయం చూచుకోవాలి. ఈ విధంగా దేశనిమిత్తకములైన ఆపదల వ్యవస్థ చెప్పబడింది. 
మూ. 1.ఎతేన యాత్రాదిమధ్యాన్తేషు అర్భానర్థసంశయానాముప 
సం(ప్రాప్తిర్వ్యాఖ్యాతా. 

2. నిరన్తరయోగిత్వాచ్చార్థానర్థసంశయానాం యాత్రాదావర్ధః శ్రేయా 
నుపసంప్రాప్తం, పార్‌ష్టైగ్రాహాసారప్రతిఘాతే క్షయవ్యయ ప్రవాసదేయమూల 
రక్షణేషు చ భవతి. తత్రానర్థః సంశయో వా స్వభూమిష్టస్య విషహ్యో భవతి. 

3. ఎతేన యాత్రామధ్యే అర్జానర్ధసంశయానాముపసం ప్రాప్తిః 
వ్యాఖ్యాతా. 

వ్యా. 1. దీనిచేత యాత్రయొక్క ఆది-మధ్య-అంతాలలో కలిగిన అర్థ-అనర్ధ 
సంశయాలను గూర్చి వివరించినట్లె. వాటికి కూడ ఈ విధంగానే ప్రతిక్రియ చేసుకోవాలి 
అని అర్థం. 

2. అర్థ-అనర్థ-సంశయాలు ఒకదాని తరవాత ఒకటి కలుగుతూనే ఉంటాయి. 
యుద్ధయాత్రాప్రారంభంలో అర్థం లభించడం మంచిది. దానివల్ల పార్‌ష్టిగ్రాహుణ్ణి, 
ఆసారుణ్లీ (యాతవ్యుని మిత్రుణ్ణి) అడ్డుకొనడానికీ, క్షయ-వ్యయ-ప్రవాసాలయందు, 
యాతవ్యుని దగ్గరనుండి తీసికొనవలసిన భూమ్యాదికం విషయం లోను, మూలస్థానాన్ని 
రక్షించడానికీ ఉపకరిస్తుంది. యాత్రాదులలో తన రాజ్యంలో ఉన్నవానికి అనర్ధం లేదా 
సంశయం సహించడానికి శక్యంగా ఉంటుంది. 

3. దీనిచేత యాత్రామధ్యలో అర్థ-అనర్థ-సంశయాలు కలగడం విషయంలో 
కూడ వివరించినట్లే. 

మూ. 1. యాత్రాన్తే తు కర్శనీయముచ్చేదనీయం వా కర్భయిత్వా 
ఉచ్చేదం వా అర్థః (శ్రేయాన్‌ ఉపసంప్రాప్షమ్‌, నానర్ధః సంశయో వా, 
పరాబాధభయాత్‌. 

2. సామవాయికానామపురోగస్య తు యాత్రామధ్యాన్తగో ౬నర్థః 
సంశయో వా శ్రేయానుపసంప్రాప్తుమ్‌; అనిబన్ధగామిత్వాత్‌. 

3. అర్భి ధర్మః కామః ఇతి అర్థత్రివర్గక, తస్య పూర్వః పూర్వః ' 
శ్రేయానుపసంప్రాప్తమ్‌. 


750 కౌటిలీయమ్‌ అర్థశాస్తమ్‌ 


4. అనర్ధః, అధర్మం, శోక; ఇత్యనర్థత్రివర్గః. తస్య పూర్వః పూర్వః 
(శ్రేయాన్‌ ప్రతికర్తుమ్‌. 

5, అర్జో ఒనర్థ ఇతి, ధర్మోఒధర్మఇతి, కామః శోకః ఇతి సంశయత్రివర్గః, 
తస్యోత్తరపక్షసిడ్డా పూర్వపక్షః శేయానుపసంటప్రాప్తమ్‌. 

6. ఇతి కాలావస్థాపనమ్‌. ఇత్యాపదః. 

వ్యా. 1. యాత్రాంతంలో కృశింపచేయదగినవానిని కృశింపచేసి గాని, నిర్మూలించ 
దగినవానిని నిర్మూలించి గాని అర్థాన్ని పొందడమే శ్రేయస్కరం. అనర్థం గాని, 
సంశయం గాని పొందడం మంచిది కాదు. ఎందువల్ల ననగా పరునివలన బాధ 
కలగవచ్చును. 

2. సామవాయికులలో నాయకుడు కాని అప్రధానుడైనవానికి యాత్రామధ్యలో 
గాని యాత్రాంతంలో గాని, అనర్థం లేదా సంశయం వచ్చినా కూడ అది సామవాయికు 
లందరికీ చెందుతుంది గాన, మంచిదే. 

3. అర్థం, ధర్మం, కామం అని ఇది అర్థత్రివర్గం, అనగా ఇది గ్రహించవలసిన 
మూడింటి సముదాయం. ఈ త్రివర్గంలో పూర్వపూర్వాన్ని సంపాదించడం మంచిది. 
అనగా కామం కంటె ధర్మం, ధర్మం కంటె అర్ధం శ్రేయస్కరం. 

4 అనర్థం, అధర్మం, శోకం అని ఇది అనర్థత్రివర్గం. దీనిలో పూర్వపూర్వానికి 
ప్రతిక్రియ చేయడం మంచిది. 

5. అర్థమా అనర్ధమా, ధర్మమా అధర్మమా, కామమా శోకమా అని ఇది 
సంశయత్రివర్గం. ఈ మూడింటిలోని ఉత్తర (రెండవ) పక్షానికి ప్రతిక్రియ చేసుకొని 
మొదటిదానిని సంపాదించడం మంచిది. అనగా అనర్జానికి ప్రతిక్రియ చేసుకొని 
అర్థాన్ని, అధర్మానికి ప్రతిక్రియ చేసుకొని ధర్మాన్నీ, శోకానికి ప్రతిక్రియ ఇసుక 
కామాన్నీ పొందడం శ్రేయస్కరం. 

6. ఈ విధంగా యాత్రాది - మధ్య - అంతకాలాలలో కలిగే అర్జాదుల వ్యవస్థ 
చెప్పబడింది. ఇవి ఆపదలు. 

మూ. 1. తాసాం సిద్ధిః:- పుత్రభ్రాతృబన్థుషు సామదానాభ్యాం సిద్ధిరను 
రూపా, పౌరజానపదదజ్బముఖ్యేషు దానభేదాభ్యాం, పై షు 
భేదదణ్జాభ్యామ్‌. 


అభియాన్యుత్క ర్శ = అపదః 751 


2. ఏషానులోమా. విపర్యయే ప్రతిలోమా. మిత్రామిత్రేషు వ్యామిశ్రా 
సిద్ధిః. పరస్పరసాధకా హ్యుపాయాః. 

3. శత్రోః శజ్కితామాత్యేషు సాన్నం ప్రయుక్తం శేషప్రయోగం 
నివర్తయతి, దూష్యామాత్యేషు దానమ్‌. సంఘాతేషు భేదాః శక్తిమత్సు దణ్ణ 
ఇతి. 

4. గురులాఘవయోగాచ్చాపదాం నియోగవికల్పసముచ్చయా భవన్తి. 

5. అనేనైవోపాయేన నాన్యేన ఇతి నియోగః. 

6. అనేన వా అన్యేన వా ఇతి వికల్పః. 

7. అనేన అన్యేన చేతి సముచ్చయ.ః. 

8. తేషామేకయోగాః చత్వారః, త్రియోగాశ్చ, ద్వియోగాః షట్‌. 
ఏకశ్చతుర్యోగ ఇతి పజ్బదశోపాయాః. తావన్తః ప్రతిలోమాః. 

వ్యా. 1. పైన చెప్పిన ఆపదలకు ప్రతిక్రియ ఎట్లనగా - పుత్రులు, సోదరులు, 
బంధువులు వీళ్ల విషయంలో సామదానాలచేత సిద్ధి (ప్రతిక్రియ చేసుకొనడం) 
అనురూపంగా ఉంటుంది. పౌరులు, జానపదులు, సైన్యాధికారులు వీళ్ల విషయంలో 
దానభేదాలచేత, సామంతుల విషయంలోను ఆటవికుల విషయంలోను భేదదండాల 
చేత సిద్ధి అనురూపంగా ఉంటుంది. 

2. పుత్ర - పౌర - సామంతాదివిషయంలో పైన చెప్పిన విధంగా ఉపాయాల 
ప్రయోగం అనులోమమైనది (అనుకూలమైనది). ఇందుకు విరుద్ధంగా ప్రయోగిస్తే 
అది ప్రతిలోమం (ప్రతికూలం) అవుతుంది. మిత్ర - అమిత్రుల విషయంలో సిద్ధి 
సంకీర్ణంగా ఉంటుంది. అనగా ఒకప్పుడు కొన్ని ఉపాయాలు మరొకప్పుడు మరి కొన్ని 
ఉపాయాలు ప్రయోగించవలసి ఉంటుంది. ఎందువల్ల ననగా ఈ సామాద్యుపాయాలు 
ఒకదాని కొకటి సాధకాలుగా (ఉపకారకాలుగా) ఉంటాయి. 

3. శత్రువుయొక్క శంకితామాత్యుల విషయంలో (శత్రువుకు వ్యతిరేకంగా 
ఉన్న అమాత్యుల విషయంలో) ప్రయోగించబడిన సామం మిగిలిన ఉపాయాల 
ప్రయోగాన్ని నివర్తింపచేన్తుంది. అనగా సామంచేతనే పని జరుగుతున్నప్పుడు 
ఇతరోపాయాల ప్రయోగం అనావశ్యకం అని అర్థం. శత్రువుయొక్క దూష్యామాత్యుల 
విషయంలో దానప్రయోగం ఇతరోపాయప్రయోగాన్ని నివర్తింపచేస్తుంది. సంఘాల 


752 కౌటిలీయమ్‌ అర్థశ్యాస్తమ్‌ 


(1౧1౦౧9) విషయంలో భఖేదోపాయప్రయోగం, శక్తిమంతుల విషయంలో దండోపాయ 
ప్రయోగం ఇతరోపాయప్రయోగాన్ని నివర్తింపచేస్తుంది. 

4. ఆపదలు చాల పెద్దవి లేదా చాల తేలికైనవి అనేదానిని పట్టి (ఉపాయాల 
విషయంలో) నియోగవికల్పసముచ్చయాలు ఉంటాయి. 

5. “ఈ ఉపాయంచేతనే సాధించాలి, మరొక ఉపాయంచేత కాదు” అన్నప్పుడు 
అది నియోగం. 

6. “ఈ ఉపాయంచేత నైనా సాధించవచ్చు; ఆ ఉపాయంచేత నైనా 
సాధించవచ్చును అన్నప్పుడు అది వికల్పం. 

7. ఈ ఉపాయంచేత మరొక ఉపాయంచేతా కూడ సాధించాలి. అన్నప్పుడు 
అది సముచ్చయం. 

8. వీటిలో ఒకే ఉపాయాన్ని ప్రయోగిస్తే నాలుగు భేదాలు, మూడేసి 
ఉపాయాలు ప్రయోగిస్తే కూడ నాలుగు భేదాలు, రెండేసి ఉపాయాలు ప్రయోగిస్తే 
ఆరు భేదాలు, నాలుగూకూడ ఉపయోగిస్తే ఒక ఉపాయం- ఈ విధంగా పదిహేను 
ఉపాయాలు, వీటిని ప్రతిలోమంగా ఉపయోగిస్తే కూడ అన్నే (15) ఉపాయాలు, 
నాలుగు ఉపాయాలలో ఒక్కొక్కదానిని మాత్రమే ఉపయోగించినప్పుడు ఒక్క సామం, 
ఒక్క దానం, ఒక్క భేదం, ఒక్క దండం అని నాలుగు భేదాలు. మూడింటిని 
ప్రయోగించినప్పుడు కూడ- సామదానభేదాలు, సామదానదండాలు, సామభేదదండాలు, 
దానభేదదండాలు అని నాలుగు భేదాలు. రెండేసి ప్రయోగించినప్పుడు సామదానాలు, 
సామభేదాలు, సామదండాలు, దానబేదాలు, దానదండాలు, భేదదండాలు అని ఆరు 
భేదాలు. నాల్గింటినీ ప్రయోగిస్తే అదొక భేదం. పైన చూపినవి అనులోమప్రయోగాలు, 
దండ-భేద-దాన-సామాలు ఒక్కొక్కటి చొప్పున నాలుగు. దండభేదదానాలు, దండభేద 
సామాలు, భేదదానసామాలు, దండదానసామాలు ఇవి నాలుగు. దండభేదాలు, 
దండదానాలు, దండసామాలు, భేదదానాలు, భేదసామాలు, దానసామాలు- ఇవి అరు. 
దండాదిచతుష్టయం ఒక మారు ప్రయోగిస్తే ఒక భేదం. 

మూ. 1. తేషామేకేనోపాయేన సిద్ధిః ఎకసిద్ధిః. ద్వాభ్యాం ద్విసిద్ధిః, 
త్రిభిః త్రిసిద్ధిః. చతుర్భిః చతుఃసిద్దిః ఇతి. 

2. ధర్మమూలత్వాత్కామఫ లత్వాచ్చార్థస్య ధర్మార్లకామానుబల్గ 
యార్థన 5 సిద్ధిః సా సర్వార్థసిద్దిః, ఇతి సిద్దయః. 


అభియాస్యత్సర్శ - ఆవదః 753 


3. దైవాదగ్నిరుదకమ్‌, వ్యాథిః, ప్రమాదో, విద్రవో, దుర్భిక్షమ్‌. 
ఆసుర సృష్టిః ఇత్యాపదః. 

4. తాసాం దైవత బ్రాహ్మణ ప్రణి పాతతః సిద్ధిః. 

వ్యా. 1. వాటిలో ఒక ఉపాయంచేత సాధించిన సిద్ధి ఏకర్షి దీ. రెండింటిచేత 
సాధించినది ద్విసిద్ది. మూడింటిచేత సాధించినది త్రిసిద్దినాల్గింటిచేత సాధించినది 
చతుఃసిద్ది. 

2. అర్థం ధర్మానికి మూలం; అర్థానికి ఫలం కామం. (అర్థం అర్థాన్ని సంపాది 
స్తుంది అనే విషయం సర్వవిదితం). అందుచేత ఎ అర్థసిద్ధిని అనుసరించి ధర్మార్ధకామాలు 
వస్తాయో అట్టి అర్థసిద్ధియే సర్వార్ధసిద్ధి (సర్వ ప్రయోజనసిద్ధి), ఇవి సిద్దులు. 

3. దైవంవల్ల, అనగా పూర్వజన్మసంచితకర్మవల్ల, కలిగిన అగ్నిభయం, 
ఉదకభయం, వ్యాధులు, అంటువ్యాధులు, దేశోపద్రవం (రాష్టం విడిచి పారిపోవడం), 
దుర్భిక్షం (కరువు), ఆసురసృష్టి (ఎలుకలు, పాములు, భూతపిశాచాదులు) ఇవి 
ఆపదలు. 

4. దేవతలకు బ్రాహ్మణులకు నమస్కరిస్తే ఈ ఆపదలకు ప్రతిక్రియ 
జరుగుతుంది. 
నో, అవృష్టిరతివృష్టిర్వా సృష్టిర్వా యాసురీ భవెత్‌, 

తానామాథర్వణం కర్మ సిద్దారమాశ్చ సిద్ధయః. 


ఇతి కౌటలీయార్థశాగ్రే అభియాస్యత్కర్మణి నవమె౬ధికరణే సప్త్రమో౬ధ్యాయః 
అర్భానర్ధ్థసంశయయుక్షాః తాసాము పాయవికల్పజాః సిద్దయళశ్చ, ఆదితః 
ఆష్టావింశతిశతతమః. 
ఎతావతా కౌటలీయస్యార్థశాస్తస్య అభియాస్యత్కర్మ నవమమధికరణం సమాప్తం. 
వ్యా. అవృష్టి, అతివృష్టి, లేదా ఆసురసృష్టి- విటి అన్నింటికీ అథర్వవేదోక్తమైన 
కర్మలు, తపఃసిద్దులైన మహాత్ములు చేసే శాంతికర్మలు ప్రతిక్రియలు. 
“బాలానందిని” అను కౌటలీయార్ధశాస్తాంధ్రవ్యాఖ్యానంలో, అభియాస్యత్కర్మ అనే 
నవమాధికరణంలో అర్జానర్ధ్థసంశయయుక్తాపదలు, వాటికి ఉపాయవికల్పాలచేత చేయదగిన 


ప్రతిక్రియలు అనే సప్తమాధ్యాయం, ప్రారంభంనుండి నూట ఇరవైయెనిమిదవ అధ్యాయం 
సమాప్తం. 


ఇంతటితో కౌటలీయార్థశాస్తంలోని అభియాస్యత్కర్మ అనే తొమ్మిదవ అధికరణం సమాప్తం. 


754 కౌటిలీయమ్‌ అర్ధశాన్తమ్‌ 


అథ సాంగ్రామికమ్‌ - దశమమధికరణమ్‌ 
ప్రథమోంధ్యాయః 
సప్తచత్యారింశచ్చతతమం ప్రకరణమ్‌ - స్కన్గావారనివేశః 


(సేనానివేశం Setting up the camp) 


మూ. వాస్తుకప్రశస్తే వాస్తుని నాయకవర్ధకి మౌహూర్తికాః స్కన్ధావారం 
వృత్తం, దీర్ధం, చతురగ్రం వా, భూమివశేన వా చతుర్వ్వారం, షట్పథం, నవ 
సంస్థానం మాపయేయుః, ఖాతవప్రసాలద్వారాట్టాలకసంపన్నం భయే స్థానే 


ల 


వ్వా. సేనానాయకుడు, న్థవతి (గృహాదినిర్మాత), ముహూర్తజ్ఞుడైన 
జ్యోతిశ్ళాస్తవేత్త, వాస్తుశాస్తంలో ప్రవీణుడైనవానిచేత ప్రశంసించబడిన ప్రదేశంలో 
వృత్తాకారంలో గాని, దీర్చాకారంలో గాని, చతురశ్రంగా గాని, ఆ భూమిని పట్టి మరొక 
ఆకారంలో గాని స్కంధావారం (యుద్ధభూమికి దగ్గరగా సేనను నిలిపే స్థానాన్ని) 
నిర్మింపచేయాలి. దానికి నాలుగు దిక్కులందు నాలుగు ద్వారాలు, తూర్పుపడమరలకు 
మూడు, దక్షణోత్తరాలకి మూడు, మొత్తం ఆరు మార్గాలు, తొమ్మిది విభాగాలు 
ఉండాలి. శత్రుభయం ఉన్నప్పుడు లేదా చాలకాలం అక్కడ ఉండవలసి ఉంటుంది 
అనుకొన్నప్పుడు దాని చుట్టూ పరిఖ, వప్రం (ప్రాకారమూలం), ప్రాకారం, ద్వారాలు, 
బురుజులు కూడ ఏర్పరచాలి. 


మూ. మధ్యమస్యోత్తరే నవభాగే రాజవాస్తుకం, ధనుఃశతాయామమర్ధ 
విస్తారం, పశ్చిమార్ధి తస్యాన్తఃపురమ్‌. అన్తర్వంశిక సైన్యం చ అన్తే నివిశేత. 
పురస్తాదువస్థానం, దక్షిణతః కోశశాననకార్యకరణాని, వామతో 
రాజౌపవాహ్యానాం హస్త్యశ్వరథానాం స్థానమ్‌. అతో ధనుఃశతాన్తరాః చత్వారః 
శకటమేథీప్రతతిస్తమృసారపరిక్షేపాః. ప్రథమే పురస్తాన్మన్తిపురోహితె, దక్షిణతః 
కోష్టాగారం మహానసం చ. వామతః కుప్యాయుధాగారమ్‌. ద్వితీయే 
మౌలభృతానాం స్థానమ్‌ అశ్వరథానాం సేనాపతేశ్చ. తృతీయే హస్తినః, శ్రేణ్యః 
ప్రశాస్తా చ. చతుర్ధ విష్టర్నాయకః మిత్రామిత్రాటవీబలం స్వపురుషాధిష్టితమ్‌ 


శాట్‌ 


అభియాన్వత్కర్శ - స్కన్హావారనివేశః 755 


వణిజో రూపాజీవాశ్చ అనుమహాపథమ్‌. బాహ్యతః లుబ్బకశ్వగణిన:ః 
సతూర్యాగ్నయః గూఢాశ్చారక్షాః. 


వ్యా. ఆ వాస్తువుయొక్క (ప్రదేశంయొక్క) మధ్యమభాగానికి ఉత్తరంగా ఉన్న 
తొమ్మిదవ విభాగంలో నూరు ధనస్సుల పొడవు (దాదాపు రెండువందల గజాల పొడవు) 
దానిలో సగం వెడల్పు ఉన్న రాజవాస్తుకం (రాజనివాసస్థానం), దాని పశ్చిమార్ధభాగంలో 
రాజాంతఃపురం ఉండాలి. అంతఃపురాన్ని రక్షించే సైన్యం దాని దగ్గరనే విడిసి 
ఉండాలి.దానిముందు ఉపస్థానం (రాజదర్శనానికి వచ్చే వాళ్లను రాజు చూచే స్థానం), 
కుడి వైపున కోశం, శాసనాలు (ఆజ్ఞలు) ఇచ్చే స్థానాలు, కార్యాలు చేసే స్థానాలు 
ఉండాలి. ఎడమ వైపున రాజు స్వారీ చేసేఎనుగులు, అశ్వాలు, రథాలు ఉండే స్థానం 
ఎర్సరచాలి. రాజు వాస్తుకం తరవాత ఒకదానికి ఒకదానికీ మధ్య నూరు ధనస్సుల 
వ్యవధానంతో బండ్లతోను, ముళ్లపొదలతోను, కజ్జిస్తంభాలతోను, (ప్రాకారంతోను 
పరిక్షేపాలు (చుట్టూ ఆవరణలు ౭౧౦105185) ఉండాలి. వాటిలో మొదటిదైన శకట 
పరిక్షేపంలో తూర్పున మంత్రిపురోహితులు, దక్షిణాన కోష్టాగారం, వంట ఇల్లూ, ఎడమ 
వైపున కుప్యాలు, ఆయుధాలు ఉంచే స్థానం ఉండాలి. రెండవదైన మేథీ ప్రతతిపరిక్షేపంలో 
మూల సైన్యాలు, భృత సైన్యాలు, అశ్వాలు, రథాలు, సేనాపతీ ఉండే స్థానం ఏర్పరచాలి. 
మూడవదైన స్తంభపరిక్షేపంలో గజాలు, శ్రేణిబలాలు, ప్రశాస్త (కంటకశోధనాధ్యక్షుడు) 
ఉండాలి.నాల్గవదైన ప్రాకారంలో కర్మకారుల సముదాయం, సేనానాయకుడు, తమ 
తమ నాయకుల పర్యవేక్షణలో ఉన్న మిత్రబలం, అమిత్రబలం, ఆటవికబలం 
ఉండాలి. వర్తకులు, వేశ్యలు మహాపథం వెంబడే ఉండాలి. అన్నింటికి బైట బోయవాళ్లు, 
కుక్కలను పెంచేవాళ్లు, శత్రువు రాకను సూచించడంకోసం తూర్యధ్వనులు చేసేవాళ్లు, 
మంటలచేత పాగలచేత శత్రువుల సూచనలు చేసేవాళ్లు, గొల్లవాళ్లు మొదలైన సాధారణుల 
వేషాలలో ఉండే ఆరక్షకులు (రక్షకభటులు) ఉండాలి. 

మూ. 1. శత్రూణామాపాతే కూపకూటావపాతకజ్బకినీశ్చ స్థాపయేత్‌. 
అష్టాదశవర్లాణామారక్షవిపర్యాసం కారయేత్‌. దివాయామం చ కారయేత్‌ 
అపసర్పజ్ఞానార్థమ. 

2: వివాదసౌరికసమాజద్యూతవారణం చ కారయేత్‌ ముద్రారక్షణం 
చ. 


756 కౌటిలీయమ్‌ అర్ధశాన్తమ్‌ 


ద్ద 'సేనానివృతమ్‌ అయుధీయమశాసనం శూన్యపాలః అను 
బధ్నీయాత్‌. 


వ్యా. 1. శత్రువులు వచ్చే మార్గంలో గడ్డి మొదలైనవాటితో కప్పిన నూతులు, 
గోతులు, ముళ్ల ఇనుపతీగలు లేదా ఇనుపమేకులు నాటిన బల్లలు ఉంచాలి. 
సైన్యంలోని పద్దెనిమిది విధాల వర్గాల ఆరక్షకులను మారుస్తూ ఉండాలి. (మౌల- 
భృతక-శ్రేణీ-మిత్ర-అమిత్ర-ఆటవీబలా లనే ఆరువిధాల సైన్యాలకు పదిక-సేనాపతి- 
నాయకు లనే మూడు విధాలైన అధికారులతో సంబంధంవల్ల పద్దెనిమిది విధాల 
సేనాసముదాయాలు ఏర్పడతాయి అని గ.శా.) పగటియందు కూడ జనుల సంచారం 
విషయంలో నిఘా వేసి ఉంచాలి. గూఢచారుల సంచారాన్ని తెలుసుకొనడం కోసం ఇది 
ఆవశ్యకం. 


"2. సైనికు లెవరూ ఒకరితో ఒకరు వాగ్వివాదానికి దిగడం, మద్యపానం 
చేయడం, జూదం ఆడడం ఇలాంటి వేమీ చేయకుండా నివారించాలి. మనుష్యుల 
రాకపోకలు రాజముద్రానుసారం జరిగే టట్లు చెయ్యాలి. ఎవరైనా లోపలికి వచ్చినా, 
బైటకు వెళ్ళినా రాజముద్ర ఉన్న అనుమతి పత్రం ఉండే టట్లు చూడాలి. 


3. శాసనం (అనుమతిపత్రం) లేకుండా సేననుంచి తిరిగి వచ్చిన యోధుణ్ణి 


శూన్యపాలుడు నిర్చంధించాలి. రాజు స్కంధావారంలో ఉన్నప్పుడు ఆ రాజు లేని 
స్థానాన్ని రక్షిస్తూ ఉండేవాడు శూన్యపాలుడు. 


శ్లో పురస్తాదధ్వనః సమ్యక్‌ ప్రశాస్తా రక్షణాని చ, 
యాయాద్వర్ధకి విష్టిభ్యాముదకాని చ కారయేత్‌. 
ఇతి కౌటలియార్ధశా(స్తే సాంగ్రామికే దశమే ౬ధికరణే ప్రథమో౭ధ్యాయః 
స్కన్గావారనివేశః, ఆదితః ఎకోనత్రింశచ్చతతమ:. 
వ్యా. రాజు సపరివారంగా బయలుదేరక ముందు కంటకశోధనాధ్యక్షుడు 
పతితోను, కర్మకరాధ్యక్షునితోను కలిసి వెళ్లి మార్గంలో కావలసిన రక్షణలు, నీటి 
దుపాయాలు ఎర్పాటు చెయ్యాలి. 


స్త 
థి 
స 


“బాలానందిని అను కౌటలీయార్థశాస్తాంధ్రవ్యాఖ్యానంలో, సాంగ్రామికం అనే దశమాధికరణంలో 
స్కంధావారనివేశం అనే ప్రథమాధ్యాయం, ప్రారంభంనుంచి నూటఇరవైతొమ్మిదవ అధ్యాయం 


సమాప్తం. 


సాంగ్రామికమ్‌ - న్కన్హావారవయాణమ్‌ 757 


అథ ద్వితియోఒధ్యాయ: 
అప్పాచత్వారింశచ్చతతమం ప్రకణమ్‌ - స్మన్గావార్ణప్రయాణమ్‌ 


ఎకోనపఇగాశచృతతమం ప్రకరణమ్‌ - బలవ్యసనావస్కన్లకాలరక్షణమ్‌ 
(బలవ్యసనాలనుండి, ఆక్రమణకాలాలనుండి సైన్యాన్ని రక్షించడం.) 


మూ. 1. గ్రామారణ్యానామ ధ్వని నివేశాన్‌ యవసేన్గనోదకవశేన పరి 
సంఖ్యాయ స్థానాసనగమనకాలం చ యాత్రాం యాయాత్‌. తత్రతీకారద్వి 
గుణం భక్తోపకరణం వాహయెత్‌. అశక్తో వా సైన్యేష్వాయోజయేత్‌. అన్తరేషు 
వా నిచినుయాత్‌. 

2. పురస్తాన్నాయకః. మధ్యే కలత్రం స్వామీ చ, పార్ప్వయోరశ్వా 
బాహూత్సార:. చక్రాన్తేషు హస్తినః. ప్రసారవృద్ధిర్వా సర్వతః. వనాజీవః ప్రసారః. 
స్వదేశానన్వాయతిర్వీవధ:. మిత్రబలమాసారః.కలత్రస్థానమపసారః. 
పశ్చాత్సేనాపతిః యాయాన్నివిశేత. 

వ్యా. 1. గ్రామాలమీదుగాను అరణ్యాలమీదుగాను వెళ్లే మార్గంలో పశువుల 
ఆహారం, ఇంధనం (కట్టెలు) ఉదకం లభించడాన్ని పట్టి ఎక్కడ ఎంత కాలం నివేశం 
(మకాం) చేయవచ్చును అనే విషయాన్ని లెక్క చూచుకొని, స్థానానికి (నిలిచి ఉండడానికి 
camping) ఆసనానికి (నిరీక్షిస్తూ ఉండడానికి), గమనానికి అవసరమైన కాలం కూడ 
పరీక్షించి ముందుగానే లెక్క చూచుకొని యుద్ధయాత్రకు వెళ్లాలి. ఎంతకాలం పడుతుందో 
అంతకి సరిపడే దానికంటె రెట్టింపు ఆహారమూ ఇతర సామగ్రీ పట్టించుకొని వెళ్లాలి. 
ఇతరవాహనాదుల ద్వారా భక్తోపకరణాలు పట్టించుకొని వెళ్లడానికి కుదర నప్పుడు 
సైనికులచేతనే వాటిని మోయించుకొని వెళ్లాలి. లేదా మధ్య మధ్య నివాసం చేసే చోట్ల 
ముందుగానే వాటిని చేర్చి ఉంచుకోవాలి. 

2. నాయకుడు (సేనానాయకుడు) ముందు, మధ్య రాజు, అంతఃపురాదికము, 
సైన్యం ఇరుప్రక్కలా శత్రుసైన్యాగమనాన్ని బాహువులచేత గెంటివేసి నట్లు 
గెంటివేయగలిగిన అశ్వసైన్యం, సేన చివరిభాగాన ఏనుగులు వెళ్లాలి. అన్ని వైపులా 
ప్రసారం అతిసమృద్ధిగా ఉండాలి. వనంలో లభించే ధాన్యతృణాదికమైన జీవనాధారద్రవ్యం 


758 కౌటిలీయమ్‌ అర్థశాన్తమ్‌ 


“ప్రసారం”, స్వదేశంనుంచి అవిచ్చిన్నంగా ఆజీవద్రవ్యాల రాక (supply) “వీవధం”. 
మిత్రసైన్యం “ఆసారం”. కలత్రస్థానం (అంతఃపురం) “అపసారం”. గజసైన్యానికి కూడ 
వెనుక సేనాపతి నడవాలి; నివేశం (మధ్య మధ్య మకాం) చేస్తూండాలి. 

మూ. 1. పురస్తాద్‌ అభ్యాఘాతే మకరేణ యాయాత్‌, పశ్చాత్‌ శకటేన. 
పార్వయోః వజ్రేణ; సమన్తతః సర్వతోభద్రేణ. ఎకాయనే సూచ్యా. 

2. పథి ద్వైధీభావే స్వభూమిగతో యాయాత్‌. అభూమిష్టానాం హి 
స్వభూమిష్టాః యుద్దే ప్రతిలోమా భవన్తి. యోజనమధమా. అధ్యరం మధ్యమా 
ద్వియోజనముత్తమా సంభావ్యా వా గతిః. 

3. ఆశ్రయకారీ, సంపన్నఘాతీ, పార్ష్మిక, ఆసారః, మధ్యమః, 
ఉదాసీనో వా ప్రతికర్తవ్యః, సంకటో మార్గః శోధయితవ్యః, కోశో దబ్లో 
మిత్రామిత్రాటవీబలం, విష్టిః, బుతుర్వా ప్రతీక్ష్యాః; కృత దుర్గకర్మనిచయ రక్షా 
క్షయః క్రీతబలనిర్వేదః, మిత్రబలనిర్వేదశ్చ ఆగమిష్యతి, ఉపజపితారో వా 
నాతిత్వరయన్తి, శత్రురభిప్రాయం వా పూరయిష్యతి ఇతి శనైర్యాయాత్‌. 
విపర్యయే శీఘ్రమ్‌. 

వ్యా. 1. ఎదుటినుండి శత్రువు ఆక్రమించే భయం ఉన్నప్పుడు మకరవ్యూహంలో 
ప్రయాణం చెయ్యాలి. వెనుకనుండి ఆక్రమణం జరుగుతుం దనే భయం ఉన్నప్పుడు 
శకటవ్యూహంలోను, పార్గ్యాలనుండి ఆక్రమణభయం ఉన్నప్పుడు వజవ్యూహంలోను, 
నలువైపులనుండి ఆక్రమణభయం ఉన్నప్పుడు సర్వతోభద్రవ్యూహంలోను, ఒక్కొక్కళ్లు 
మాత్రమే వెళ్లడానికి వీలైన మార్గంలో సూచీవ్యూహంలోను ప్రయాణం చెయ్యాలి. 

2. రెండు మార్గాలలో వెళ్లడానికి అవకాశం ఉన్నప్పుడు స్వభూమిమీద, 
అనగా తనకు అనుకూలమైన మార్గాన, యానం చెయ్యాలి. స్వభూమిలో ఉన్నవాళ్లు ఆ 
భూమిలో ఉన్నవాళ్లకు (అనుకూలంగా లేని భూమిమీద ఉన్నవాళ్లకు) ప్రతికూలులు 
అవుతారు, అనగా వాళ్లని అనాయాసంగా ఎదుర్కొనకలుగుతారు. రోజుకు ఒక యోజనం 
ప్రయాణిస్తే అది అధమగతి (కనీసపు గమనం). ఒకటిన్నరయోజనాలు ప్రయాణిస్తే 
మధ్యమగతి. రెండుయోజనాలు ప్రయాణిస్తే అది ఉత్తమగతి. లేదా దశకాలాయులను 
పట్టి వీలైనంతదూరం ప్రయాణం చెయ్యాలి. 

3. శత్రువుకు ఆశ్రయం ఇచ్చేవాడు లేదా సంపన్నమైన తన భూమినీ 
నశింపచేసేవాడు అయిన పార్‌ష్ణి గాని, ఆసారుడు గాని, మధ్యముడు గాని, ఉదాసీనుడు 


సాంగ్రామికమ్‌ - న్మ నావారవ్రయాణమ్‌ 759 


గాని ఆక్రమణం చేయకుండా ప్రతిక్రియ చేసుకొనవలసి ఉన్నప్పుడు, కష్టమైన మార్గాన్ని 
శోధించవలసి ఉన్నప్పుడు, కోశదండాలు, మిత్రబల-అమిత్రబల-ఆటవీబలాలు, 
కర్మకారులు వచ్చేవరకు, తగిన బుతువు వచ్చేవరకు నిరీక్షించవలసి ఉన్నప్పుడు, 
శత్రువు చేసికొని ఉన్న దుర్గసంస్కారకర్మ ధాన్యాదుల సంచయం (కూడబెట్టుకొనడం) 
రక్షణవిధానం ఇవి అచిరకాలంలో క్షీణిస్తాయి, వాని క్రీతబల (కొన్నసైన్యం) నిర్వేదం 
(నిరుత్సాహం) మిత్రబలనిర్వేదం కలగబోతున్నాయి అనుకొన్నప్పుడు, శత్రురాజ్యంలో 
కోపం కలిగించడానికి తనచేత పంపబడిన ఉపజాపకులు తొందరచేయనప్పుడు, 
శత్రువు నా అభిప్రాయాన్ని పూరిస్తాడు అనుకొన్నప్పుడు మెల్లగా వెళ్లాలి. ఇందుకు 
విరుద్ధమైన పరిస్థితులలో శీఘ్రంగా ప్రయాణం చెయ్యాలి. 

మూ. 1. హస్తిస్తమృసంక్రమసేతుబన్గనౌకాష్టవేణుసంఘాతైః, అలాబు 
చర్మకణ్బ్ణదృతిప్లవ గణ్బికావేణికాభిశ్ళ ఉదకాని తారయేత్‌. 

2, తీర్థాభిగ్రహే హస్త్యశ్వైః అన్యతః రాత్రావుత్తార్య సత్రం గృహ్ల్గీయాత్‌. ' 

3. అనుదకే చక్రిచతుష్పదం చాధ్వప్రమాణేన శక్యా ఉదకం 
వాహయేత్‌. 

వ్యా. 1. ఎనుగులచేత, స్తంభాలమీద కట్టిన వంతెనలచేత, సేతుబంధాలచేత, 
నావలచేత, దగ్గరగా చేర్చికట్టిన కట్టెలు, వెదుళ్లు వీటిచేత, ఎండిన ఆనపకాయలచేత, 
చర్మతో చేసిన పాత్రలచేత, తిత్తులచేత, తెప్పలచేత, ఈతకు సహాయపడే కజ్దలచేత, 
త్రాళ్లచేత సైనికులను ఉదకం (నది) దాటించాలి. 

2. తీర్థాలను (నదులలోనికి దిగే స్థానాలను) శత్రువు అడ్డుకుంటా డనే 
సందేహం ఉన్నప్పుడు రాత్రి మరొక ప్రదేశంలో ఏనుగుల సహాయంచేత అశ్వాల 
సహాయంచేత నదిని దాటి సత్రం గ్రహించాలి (పొంచి ఉండాలి 1ఇ/ aMbush). 

3. ఉదకం లభించని ప్రదేశంలో బళ్లమీదా, ఎద్దులు మొదలైన 
చతుష్పాజ్జ్ఞంతువుల మీదా, మార్గం దూరాన్ని, వాటి శక్తినీ పట్టి నీరు మోయించుకొని 
వెళ్లాలి, 

మూ. 1. దీర్భకాన్తారమనుదకం, యవసేన్ధనోదకహీనం వా కృద్చా 
ధ్యానమ్‌ అభియోగప్రస్కన్నం, క్షుత్సిపాసాధ్వక్షాన్తం, పజ్యతోయగభీరాణాం 
వా నదదరీశైలానాముద్యోనాపయానే వ్యాసక్తం ఏకాయనమార్డే శెలవిషమే 
సంకటే వా బహులీభూతం, నివేశే ప్రస్థితే విసన్నాహం, భోజనవ్యాసక్తమ్‌, 


760 కౌటిలియమ్‌ అర్థశాన్రమ్‌ 


ఆయతగతపరిశ్రాన్తమ్‌, అవసుప్తం, వ్యాధిమరకదుర్శిక్షపీడితం, వ్యాధితపత్త్యశ్వ 
ద్విపమ, అభూమిష్టం వా, బలవ్యసనేషు వా స్వసైన్యం రక్షేత్‌. పర సైన్యం 
చాభిహన్యాత్‌. 

2. ఎకాయనమార్గప్రయాతస్య సేనానిశ్చారగ్రాసాహారశయ్యా ప్రస్తా 
రాగ్ని నిధానధ్వజాయుధసంఖ్యానేన పరబలజ్ఞానమ్‌. తదాత్మనో గూహయేత్‌. 

వ్యా. 1. దీర్భమైన ఉదకంలేని అడవి దాటవలసి ఉన్నది, యవసం ఇంధనం 
ఉదకం లేనిది, కష్టమైన మార్గంలో ఉన్నది, ఆక్రమణంచేత చిందరవందర యెనది, 
ఆకలిదప్పులచేత దీర్భప్రయాణంచేత అలసిపోయినది, లోతైన బురదనీరు ఉన్న 
ప్రదేశాలను గాని, నదులను లోయలను పర్వతాలను ఎక్కడంలోను దిగడంలోను 
వ్యగ్రమై ఉన్నది, ఒక్కొక్కరే వెళ్లవలసిన మార్గంలో గాని, పర్వతాలచేత విషమంగా 
ఉన్న మార్గంలో గాని, ఇరుకైన మార్గంలో గాని అధికసంఖ్యలో చేరి ఉన్నది, 
సేనానివేశం ముందుకు కదలి నప్పుడు శస్రావరణాదులు ధరించి సిద్ధంగా లేనిది, 
భోజనం చేయడంలో లగ్నమై ఉన్నది, దీర్భగమనంచేత అలసిపోయినది. నిద్రిస్తూన్నది, 
వ్యాధులచేత, మారకవ్యాధులచేత (అంటురోగాలచేత), దుర్భిక్షంచేత పీడించబడినది, 
జబ్బుపడిన కాలిబంట్లు, ఏనుగులు, గుజ్బాలు గలది, అనుకూలం కాని భూమిలో 
ఉన్నది అయిన తన సైన్యాన్ని పైన చెప్పిన బలవ్యసనాలలో రక్షించుకోవాలి. శత్రు సైన్యం 
ఇలాంటి బలవ్యసనాలలో ఉన్నప్పుడు దానిని నశింపచెయ్యాలి. 

2. ఎకాయనమార్గం (ఒక్క వరస మాత్రమే రావడానికి వీలుగా ఉండే 
మార్గం)లో శత్రువు బయలుదేరి వస్తూన్నప్పుడు వాని సేన ఎంత వస్తూన్నదో, గ్రాసం 
(గజాదుల ఆహారం), ఆహారం (సైనికుల ఆహారం), శయనించే ఆస్తరణలు, వంటసామగ్రి, 
ధ్వజాలు, ఆయుధాలు ఎన్ని వస్తున్నాయో లెక్క పెట్టి ఆ శత్రుబలాన్ని గూర్చి తెలుసుకోవాలి. 
తన సైన్యానికి సంబంధించిన ఆ విషయా లన్నీ రహస్యంగా ఉంచుకోవాలి. 


శో. పార్వతం వనదుర్గం వా సాపసారప్రతిగ్రహమ్‌, 
స్వభూమౌ పృష్టతః కృత్వా యుధ్యేత నివిశేత చ. 
ఇతి కౌటలీయార్థశాస్రే సాంగ్రామికే దశమాధికరణే 


ద్వితీయో ఒధ్యాయః,స్కన్ధావారప్రయాణం బలవ్యసనావస్కన్దరక్షణం చ, 
ఆదితస్రింశచ్చతతమః:. 


సాంగ్రామికమ - కూటయుద్ధఇకల్పా: 761 


వ్యా. అపసారం (పారిపోయే మార్గం), ప్రతిగ్రహం (సైనికవ్యాయామానికి 
తగిన స్థానం) ఉన్న పార్వతదుర్గాన్ని గాని, వనదుర్గాన్ని గాని, వెనుక సిద్దంగా ఉంచుకొని, 
అనుకూలమైన భూమిలో నిలిచి యుద్ధం చెయ్యాలి. సేనానివేశం ఎర్పరచుకోవాలి. 


“బాలానందిని” అను కౌటలీయార్థశాస్తాంధ్రవ్యాఖ్యానంలో సాంగ్రామికం అనే దశమాధికరణంలో, 
స్కంధావారప్రయాణం, బలవ్యసనావస్కందనకాలరక్షణం అనే రెండవ అధ్యాయం, 
ప్రారంభంనుంచి నూటముప్పయవ అధ్యాయం సమాప్తం. 


అథ తృతీయో౭ధ్యాయః 
పఇగాశచ్చృతతమం ప్రకరణమ్‌ - కూటయుద్దవికల్పాః 
ఎకపజ్చ్బాశచృతతమం పకరణమ్‌ - స్యసైన్యోత్సాహనమ్‌ 
ద్విపజ్బాశచృతతమం ప్రకరణమ్‌ - స్వబలాన్యబలవ్యాయోగః 
(శత్రు సైన్యాన్ని ఎదిరించడానికి తన సైన్యం నింపడం) 


మూ. 1. బలవిశిష్టః కృతోపజాపః ప్రతివిహితర్తుః స్వభూమ్యాం 
ప్రకాశయుద్ధమ్‌ ఉపేయాత్‌. విపర్యయే కూటయుద్ధమ్‌. 

2. బలవ్యసనావస్కన్దకాలేషు పరమభిహన్యాత్‌. అభూమిష్టం వా 
స్వభూమిష్టః. ప్రకృతిప్రగ్రహో వా స్వభూమిష్టమ్‌. దూష్యామిత్రాట విబలైర్వా 
భబ్గం దత్వా విభూమిప్రాప్తం హన్యాత్‌. సంహతానీకం హస్తిభిర్భేదయేత్‌. 

3. పూర్వం భబ్గప్రదానేన అనుప్రలీనం భిన్నమభిన్నం ప్రతినివృత్య 
హన్యాత్‌. పురస్తాదభిహత్య ప్రచలం విముఖం వా పృష్టతః హస్త్యశ్వేనాభి 
హన్యాత్‌. పృష్టతః అభిహత్య ప్రచలం విముఖం వా పురస్తాత్‌ 
సారబలేనాభిహన్యాత్‌. 

4. తాభ్యాం పార్వాభిఘాతా వ్యాఖ్యాతౌ యతో వా దూష్యఫల్లుబలం 
తతో ఒభిహన్యాత్‌. 


వ్యా.]. సైన్యంచేత శత్రువుకంటె ఆధిక్యంతో ఉన్నవాడు, శత్రువు విషయంలో 


762 కౌటిలీయమ్‌ అర్ధశాస్తమ్‌ 


చేయబడిన ఉపజాపం కలవాడు, యుద్దానికి తగిన బుతువు (కాలం) కలవాడు 
అయిన విజిగీషువు స్వభూమిలో (అనుకూలమైన భూమిలో) ప్రకాశయుద్దం చెయ్యాలి. 
అట్టి పరిస్థితులలో లేనివాడు కపటయుద్ధం చెయ్యాలి. 

2. శత్రుసైన్యాలు వ్యసనాలలో ఉన్నప్పుడు, ఆగక్రమణానికి తగిన కాలాలలో 
శత్రువును కొట్టాలి. స్వభూమిలో ఉన్నవాడు ఆ భూమియందు (అనుకూలం కాని 
భూమియందు) ఉన్నవానిని కొట్టాలి. శత్రువు స్వభూమియందు ఉన్నాకూడ తన 
ప్రకృతులు వశంలో ఉన్నవాడు ఆ శత్రువును కొట్టాలి. లేదా దూష్యబలాలచేత 
అమిత్రబలాలచేత, అటవీబలాలచేత ఓడించబడి నట్టు అభినయించి, తరవాత 
శత్రువు అనువుకాని భూమిలో ఉన్నప్పుడు వానిని చంపివేయాలి. శత్రువు తన సైన్యాన్ని 
అంతనీ ఒక చోట చేర్చికొని ఉన్నప్పుడు ఆ సైన్యాన్ని ఎనుగులచేత ఛిన్నాభిన్నం అయే 
టట్లు చెయ్యాలి. 

3. ముందు భగ్నమైపోవడంచేత చెదిరిపోయి అణగి ఉన్న శత్రుసైన్యాన్ని 
విజిగీషుసైన్యం ఒక్కుమ్మడిగా తిరిగివచ్చి చంపివేయాలి. ముందునుంచి శత్రుబలాన్ని 
ఆక్రమించి, అది వెనుదిరిగి విముఖమై వెళ్లి పోతున్నప్పుడు వెనుకనుంచి గజబలంచేత 
అశ్వబలంచేత దానిని చంపివేయాలి. దానిని వెనుక నుండి కొట్టి, అది విముఖమై కదలి 
వెళ్లిపోతున్నప్పుడు దానిని ముందునుంచి శ్రేష్టమైన బలంచేత చంపివేయాలి. 


4. వీటిచేత ప్రక్కలనుండి ఆక్రమించే పద్ధతికూడ వ్యాఖ్యానించబడి నల్లే. 
శత్రువు యొక్క అల్పమైన దూష్యబలం ఎటు వైపు ఉంటుందో అటువైపునుండి 
చంపాలి. 

మూ. 1. పురస్తాద్విషమాయాం పృష్టతో ఒభిహన్యాత్‌. పృష్టతో విషమా 
యాం పురస్తాదభిహన్యాత. పార్గ్వతో విషమాయామ్‌ ఇతరతో ౬భిహన్యాత్‌. 

2. దూష్యామిత్రాటవిబలై ర్వా పూర్వం యోధయిత్వా శ్రానమశథ్రాన్తః 
పరమభిహన్యాత్‌. దూష్యబలేన వా స్వయం భబ్గం దత్త్వా జితమితి విశ్వస్తమ్‌ 
అవిశ్వస్తః సత్రాపాశ్రయః అభిహన్యాత్‌. సార్ధవ్రజస్కన్థావారసంవాహవిలోపప్రమ 
త్తమ్‌ అప్రమత్తోఒభిహన్యాత్‌. ఫల్గుబలావచ్చన్నః సారబలో వా పరవిరానను 
ప్రవిశ్య హన్యాత్‌. గోగ్రహణేన శ్వాపదవధేన వా పరవీరా నాకృష్య సత్రచ్చన్నో 
ఒభిహన్యాత్‌. 


సాంగ్రామికమ్‌ - కూటయుద్ధఇకల్పాః 763 


వ్యా. 1. ఎదుట నున్న భూమి విషమంగా (ఎగుడు దిగుడుగా) ఉన్నప్పుడు 
వెనకనుంచి కొట్టాలి. వెనక ఉన్న భూమి విషమంగా ఉన్నప్పుడు ముందునుంచి 
కొట్టాలి. ఒక ప్రక్క భూమి విషమంగా ఉన్నప్పుడు రెండవ ప్రక్కనుంచి కొట్టాలి. 

2. ముందుగా శత్రువును దూష్యబలాలతోను, ఆటవికబలాలతోను యుద్ధం 
చేయించి తాను అలసిపోకుండా ఉంటూ, అలసిపోయిన ఆ శత్రువును చంపాలి. 
ముందుగా తన దూష్యబలాన్ని యుద్ధం చేయించి అది ఓడిపోయేటట్లు చేసి, 
“జయించాను” అని విశ్వాసంతో ఉన్న శత్రువును తాను మాత్రం విశ్వసించకుండా 
జాగరూకుడై ఉంటూ సత్రాన్ని అవలంబించి చంపివేయాలి. (సత్రం అనగా ఎమో 
ముందు చెప్పనున్నాడు). లేదా శత్రువు వర్తకసంఘాన్ని, వ్రజాన్ని (పశుసంఘాన్ని) 
స్కంధావారాన్ని, రవాణాలను దోచుకుంటూ ప్రమత్తుడుగా ఉన్నప్పుడు తాను 
అప్రమత్తుడుగా ఉంటూ వానిని నశింపచేయాలి. లేదా శ్రేష్టమైన సైన్యంతో కూడినవాడై, 
పైకి మాత్రం నిస్సారమైన సైన్యం ఉన్నట్లు కనబడుతూ శత్రువీరుల మధ్య ప్రవేశించి 
వాళ్లను చంపాలి, లేదా పరవీరులను గోవులను అపహరించడంచేత గాని, క్రూరమృగాలను 
చంపడంచేత గాని శత్రువీరుల దృష్టి మరొక వైపు మరల్చి సత్రంచేత రహస్యంగా 
ఉంటూ (00౧6062166 1౧ an ambush) వాళ్లను చంపాలి. 


మూ. 1. రాత్రావవస్కన్దేన జాగరయిత్వా ని(ద్రాక్షాన్లాన్‌, అవసుప్తాన్‌ 
వా దివా హన్యాత్‌. సపాదచర్మకోశెర్యా హస్తిభిః సౌప్తికం దద్యాత్‌. అహఃసన్నాహ 
పరిశ్రాన్తాన్‌ అపరాహ్లేఒభిహన్యాత్‌. శుష్కచర్మవృత్తశర్కరాకో శకైః గోమహిషోష్ట 
యూథైర్వా త్రస్నుభిః అకృతహస్త్యశ్వం భిన్నమభిన్నః ప్రతినివృత్తం హన్యాత్‌. 
ప్రతిసూర్యవాతం వా సర్వమభిహన్యాత్‌. 

2. ధాన్వనవనసంకటపజ్కశెల విషమ నావః గావః శకటవ్యూహో నీహారో 
రాత్రిరితి సత్రాణి. 

3. పూర్వే చ ప్రహరణకాలాః కూటయుద్ధహేతవః. 

వ్యా. 1. లేదా రాత్రి ఆక్రమించడం ద్వారా సైనికులను మెలకువగా ఉండేటట్లు 


చేసి నిద్ర లేకపోవడంచేత అలసిపోయి నిద్రపోతున్న వాళ్లను పగలు చంపివేయాలి. 
లేదా పాదాలకి చర్మకోశాలు (చర్మతో చేసిన సంచులు) కట్టిన ఎనుగులచేత సౌప్తికం 


764 కౌటిలీయమ్‌ అర్ధశాన్తమ్‌ 


(నిద్రపోతున్నవాళ్లని చంపించడం) చెయ్యాలి. పగలు సంనద్దం అవడంచేత అలసిపోయిన 
వాళ్లని అపరాహ్హంలో (సాయంకాలానికి కొంచెం ముందు) చంపివేయాలి. లేదా 
ఎండిపోయిన చర్మతో తయారుచేసిన సంచులలో గులకరాళ్లు పోసి ఆ సంచులు 
ఎద్దులు, దున్నపోతులు వీటిగుంపులకు కట్టి వాటిని శత్రుసైన్యంమీదికి వదలగా, ఆ 
చప్పుడుకు ఆవి భయపడి అటూ ఇటూ పరుగెత్తి శత్రుసైన్యంలో ఉన్న ఏనుగులూ 
గుజ్బాలూ చెల్లాచెదరైపోయే టట్లు చేస్తాయి. దానితో చెల్లాచెదరైన సైన్యంకూడ మెల్లగా 
కూడగట్టుకొని కలిసి వచ్చి నప్పుడు తాను మాత్రం చెదిరిపోకుండా ఉండి ఆ సైన్యాన్ని 
చంపాలి. లేదా శత్రువులు సూర్యునికి గాలికి ఎదురుగా ఉన్నప్పుడు వాళ్లను చంపివేయాలి. 


2. మరుదుర్గం, వనదుర్గం, (ప్రవేశించడానికి శక్యంకాని ఇరుకైన ప్రదేశం, 
బురదతో నిండిన ప్రదేశం, కొండలు, గోతులు, ఎగుడుదిగుడు ప్రదేశాలు, పడవలు, 
ఎద్దులు, శకటవ్యూహం, పొగమంచు, రాత్రి-ఇవి సత్రాలు, 


3. పైన చెప్పిన యుద్ధకాలాలు కూటయుద్ధం చేయడానికి తగిన కారణాలు. 

మూ. 1. సంగ్రామస్తు నిర్దిష్టదేశకాలో ధర్మిష్టః. 

2. సంహత్య దణ్ణం బ్రూయత్‌- "తుల్యవేతనో౭స్మి భవద్భిః సహ 
భోగ్యమిదం రాజ్యమ్‌; మయాభిహితః పరో ౬భిహన్తవ్యః' ఇతి. “వేదేష్వప్యను 
శ్రూయతే సమాప్తదక్షిణానాం యజ్ఞానామవభృథేషు-“సా తే గతిర్యా శూరాణామ్‌” 
ఇతి. అపీహ శ్లోకౌ భవతః- 
శ్గో “యాన్‌ యజసం మైస్తపసా చ విప్రాస్ప్వర్లెషిణః పాత్రచయైశ్చ యాని, 

క్షణేన తానప్యతియాన్తి శూరాః ప్రాణాన్‌ సుయుద్దేషు పరిత్యజన్తః.” 
శ్లో. నవం శరావం సలిలస్య పూర్ణం సుసంస్కృతం దర్శకృతోత్తరీయమ్‌, 

తత్తస్య మా భూన్నరకం చ గచ్చేద్యో భరపిణ్ణస్య కృతే న యుధ్యేత్‌. 
ఇతి మన్తిపురోహితాభ్యాముత్సాహయేద్యోధాన్‌. 


వ్యా. 1. సంగ్రామం మాత్రం ఏ ప్రదేశంలో, ఏ సమయంలో జరగాలో 
నిర్దేశింపబడి ధర్మసమ్మతమై ఉంటుంది. 


2. ఒక చోట చేరి ఉన్న సైన్యంతో రాజు “నేను కూడా మీవలెనే జీతం 
తీసుకుంటున్నవాడనే. ఈ రాజ్యాన్ని నేను మీతో కలిసి అనుభవించాలి. నేను ఎ 
శత్రువును చంప మంటే ఆ శత్రువును మీరు చంపాలి.” అని చెప్పాలి. రాజు తాను 
సైనికులను పైన చెప్పిన విధంగా ప్రోత్సహించి మంత్రిపురోహితులచేత కూడ ఈ 
మాటలతో ప్రోత్సహింపచెయ్యాలి- “ఇవ్వవలసిన దక్షిణలన్నీ ఇచ్చివేసి యజ్ఞాలు 
పూర్తిచేసి అవభృథస్నానం (యజ్ఞదీక్ష మొదలైన దీక్షల చివర చేసిన స్నానం “అవభృథ 
స్నానం") చేసే సమయంలో చదివే వేదమంత్రంలో “యుద్దంలో ప్రాణాలు పరిత్యజించే 
శూరులకు ఎ సద్గతి కలుగుతుందో అలాంటి సద్గతియే నీకు కూడ కలుగుగాక” అని 
చెప్పబడింది. ఈ విషయమే ప్రతిపాదించే రెండు శ్లోకాలు కూడ ప్రసిద్దంగా ఉన్నాయి- 
“స్వర్గం కావాలని కోరుకునే బ్రాహ్మణులు అనేకయజ్ఞాలచేత, తపస్సుచేత, సత్సాత్రల 
కిచ్చిన దానాలచేత ఎ లోకాలకు వెడతారో ఆ లోకాలకంటె కూడ ఉత్కృష్టమైన 
లోకాలకు యుద్ధంలో ప్రాణపరిత్యాగం చేసే శూరులు వెడతారు”. 


“ప్రభువు పెట్టిన అన్నం తిన్నందుకు ఎవడు యుద్దం చేయడో అతనికి నీటితో 
నింపి, పైన దర్భలు కప్పి సంస్కరించిన క్రొత్త కుండమూకుడు లభించదు. (అనగా 
మరణానంతరం వానికి శ్రాద్ధంలో ఈ విధమైన మూకుడు లభించదు; వాని కివ్వకూడదు 
అని అర్థం). అతడునరకానికి కూడ వెడతాడు”. 

ఈ రెండవ శ్లోకం భాసుని ప్రతిజ్ఞాయౌగంధరాయణంలో కూడ ఉంది. 
“అపీహ శ్లోకౌ భవతః” మొదలు “ఉత్సాహయేద్యోధాన్‌' వరకు ఉన్న భాగం ప్రక్షిప్తం 
అయి ఉంటుంది. పాఠకుడు పుస్తకం మార్జిన్‌లో వ్రాసుకున్న విషయం కూడ తరవాతివాళ్లు 
గ్రంథలో చేర్చివేసి ఉంటారు అని కాంగ్లీ అభిప్రాయం. 


మూ. 1. వ్యూహసంపదా కార్తాన్తికాదిభిశ్చాస్య వర్గః సర్వజ్ఞదైవసంయోగ 
ఖ్యాపనాభ్యాం స్వపక్షముద్దర్షయేత్‌. పరపక్షం చోద్వేజయేత్‌. శ్వః యుద్ధమ్‌ 
ఇతి కృతోపవాసః శస్త్రవాహనం చానుశయీత. అథర్వభిశ్చ జుహుయాత్‌. 
విజయయుక్తాః స్వర్గీయాశ్చ ఆశిషః వాచయేత్‌. బ్రాహ్మణేభ్యశ్చాత్మాన 
మతిసృచేత్‌. 

2. శౌర్యశిల్పాభిజనానురాగయుక్షమ్‌, అర్థమానాభ్యామవిసంవాది 
తమ్‌ అనీకగర్భం కుర్వీత. పితృపుత్రభ్రాతృకాణామ్‌ ఆయుధీయానామ్‌ 


766 కౌటిలీయమ్‌ అర్ధశాన్తమ్‌ 


అధ్వజం ముణ్ఞానీకం రాజస్థానం హస్త రథో వా రాజవాహనమశ్వానుబనే. 
యత్రాయః సైన్యో యత్ర వా వినీతః స్యాత్‌ తదధిరోహయెత్‌. రాజవ్యల్ఞనో 
వ్యూహాధిష్థానమాయోజ్యః. 

3. సూతమాగధాః శూరాణాం స్వర్గమ్‌, అస్వర్గం భీరూణాం, 
జాతిసంఘకుల కర్మవృత్తస్తవం చ యోధానాం వర్ణయేయుః. పురోహితపురుషాః 
కృత్యాభిచారం బ్రూయుః. సత్రివర్ధకిమౌహూర్తికాః స్వకర్మసిద్దిమ్‌, అసిద్ధిం 
పరేషామ్‌. 


వ్యా. 1. రాజుకు సంబంధించిన జ్యౌతిషికులు మొదలైనవాళ్ల సముదాయం 
రాజు చేసిన వ్యూహరచన చాల మంచి దని, తమకు అన్నీ తెలుసును, దేవతల 
సాక్షాత్కారం కూడ ఉంది అని చెపుతూ తన పక్షంవాళ్లని ప్రోత్సహించాలి; శత్రుపక్షం 
వాళ్లకి భయం పుట్టించాలి. “రేపే యుద్ధం ప్రారంభం" అని చెప్పి రాజు ఉపవాసదీక్ష 
వహించి ఆయుధాల ప్రక్కన, వాహనాల ప్రక్కన శయనించాలి. అథర్వమంత్రాలతో 
హోమాలు చెయ్యాలి. విజయం ఘోషించేవి, స్వర్గాన్ని చూపించేవి అయిన ఆశీర్వాదాలు 
చదివించాలి. రాజు తన రక్షణకోసం తనను తాను బ్రాహ్మణులకు అప్పగించాలి. అనగా 
స్వరక్షణ కోసం హోమాదులు శ్రద్దగా చేయించాలి. 


2. శౌర్యం, శిల్పం, ఉత్తమవంశం, అనురాగం ఇవన్నీ ఉన్నది, ధనంచేత 
సంమానంచేత తనకు అనుకూలంగా ఉండేది అయిన సైన్యాన్ని సేనామధ్యంలో 
రాజరక్షణం కోసం ఉంచాలి. పరస్పరం తండ్రులు, పుత్రులు, సోదరులు అయిన 
యోధు లున్న, రాజచిహ్న లేవీ లేని (అనగా రాజు అక్కడ ఉన్నాడు అని గుర్తించడానికి 
తగిన ధ్వజాదులు ఎవీ లేని) ముండానీకం (బోడిసేన=గుర్తులేవీ లేని సేన) రాజు 
ఉండవలసిన స్థానం. ఎనుగు గాని రథం గాని రాజుకు వాహనంగా ఉండాలి. చుట్టు 
ప్రక్కల రాజరక్షణకోసం అశ్వ సైన్యం ఉండాలి.లేదా రాజు ఉన్న సైన్యంలో ఎ విధమైన 
సైన్యం అధికంగా ఉంటుందో ఆ వాహనం కాన్మిఎ వాహనం ఎక్కడానికి రాజుకు మంచి 
అభ్యాసం ఉన్నదో ఆ వాహనాన్ని కాని రాజు ఎక్కాలి. రాజు వేషంలో ఉన్న ఒక 
పురుషుడు సైన్యవ్యూహం శిరోభాగంలో ఉండాలి. 


3. సూతమాగధులు శూరులకు స్వర్గం వస్తుం దనీ, పిరికివాళ్లకి స్వర్గం రాదనీ 
చెపుతూ అక్కడ ఉన్న యోధుల జాతి' -సంఘ-కుల-కర్మలను, వాళ్ల చరిత్రను 


సాంగ్రామికమ - కూటీయుద్ధఇకల్పాః 767 


స్తుతించాలి. పురోహితుని పురుషులు శత్రుసేనానంహారంకొరకు పురోహితుడు 
కృత్యాదేవతను సృష్టించడం ద్వారా అభిచారం చేస్తున్నాడు అని అందరికీ చెప్పాలి. 
సత్రికులు, వడ్రంగులు,జ్యౌతిషికులు తమ పని సఫలం అవుతుం దనీ, శత్రుకర్మ 
విఫలం అవుతుం దనీ చెప్పాలి. 


మూ. 1. సేనాపతిరర్థమానాభ్యామ్‌ అభిసం సృతమనీకమభిభాషేత- 
శతసాహస్రో రాజవధః. పజ్బాశత్‌సాహగస్రః సేనాపతికుమారవధః. దశసాహస్రః 
ప్రవిరముఖ్యవధః. పబ్బుసాహస్రో హస్తిరథవధః, సాహస్రోఒశ్వవధః. శత్యః 
పత్తిముఖ్యవధః. శిరో వింశతికమ్‌; భోగద్వైగుణ్యం స్వయంగ్రాహశ్చ. తదేషాం 
దశవర్గాధిపతయో విద్యుః. 

2. చికిత్సకాః శన్తయన్తాగదస్నేహవన్తహస్తాః, స్రియళ్చ 
అన్నపానరక్షిణ్యః పురుషాణాముద్ధర్షణీయానాం పృష్టతస్తి ష్టేయు:. 


వ్యా. 1. సేనాపతి సైన్యాన్ని ధన-సన్మానాలచేత ఆదరించి- “రాజును చంపిన 
వానికి లక్షసువర్గాల బహుమానం, సేనాపతిని గాని, రాజకుమారుణ్జి గాని చంపినవానికి 
యాభైవేల సువర్ణాలు, వీరులలో ముఖ్యుణ్జీి చంపినవానికి పదివేల సువర్గాలు; 
ఏనుగును గాని, రథికుణ్ణి గాని, చంపినవానికి ఐదు వేల సువర్ణాలు, గుజ్ఞాన్ని 
చంపినవానికి వెయ్యి సువర్గాలు, కాలిబంట్లలో ముఖ్యుణ్ణీ చంపినవానికి నూరు 
సువర్గాలు,ఒక యోధుని శిరస్సు నరికి తీసికొని వచ్చిన వానికి ఇరవై సువర్ణాలు 
బహుమానం. ఇంతే కాకుండా యుద్ధంలో పాల్గొన్నవాళ్ల కందరికీ రెట్టింపు భోగం 
(బత్తెం, వేతనం) స్వయంగ్రాహమూ కూడ. అనగా శత్రువునుంచి ఎ యోధుడు ఏది 
దోచుకుంటాడో అది వానికే ఇచ్చివేయబడుతుంది”అని ఘోషించాలి. ఈ విషయాన్ని 
వాళ్ల సైనికుల దశ వర్గాధిపతులు (ముందు చెప్పబోయే పదిక-సేనాపతి-నాయకాదులు) 
కూడా తెలుసుకొని ఉండాలి. ఈ విషయం వాళ్లు తమ క్రింద నున్న సైనికులకు 
తెలపాలి అని అర్థం. 

2. శస్త్రచికిత్సకు కావలసిన శస్తాలు, యంత్రాలు, మందులు, నూనెలు, 
వస్త్రాలు సిద్ధంగా ఉంచుకొన్న వైద్యులు, అన్నపానాలను రక్షిస్తూ పురుషులకు 
ఉత్సాహం కలిగించే స్రీలు యుద్దరంగం వెనుకభాగంలో ఉండాలి. 


768 కౌటిలియమ్‌ అర్ధశాస్తమ్‌ 


మూ. 1. అదక్షిణాముఖం, పృష్టతః సూర్యమ్‌, అనులోమవాతమనీకం 
స్వభూమౌ వ్యూ హేత. పరభూమివ్యూహే చ అశ్వాంశ్చారయేయు:. 

2. యత్ర స్థానం ప్రజవశ్చ అభూమిః వ్యూహస్య తత్ర స్థితః 
ప్రజవితశ్చ ఉభయథా జీయేత. విపర్యయే జయతి ఉభయథా స్థానే ప్రజవే 
చ. 


3. సమా విషమా వ్యామిళశ్రా వా భూమిరితి, పురస్తాత్‌ పార్వాభ్యాం, 
పశ్చాచ్చ జ్ఞేయా. సమాయాం దణమణ్జలవ్యూహాః, విషమాయాం భోగసంహత 
వ్యూహాః, వ్యామిశ్రాయాం విషమవ్యూహాః. 

4. విశిష్టబలం భజ్‌క్వా సంధిం యాచేత. సమబలేన యాచిత; 
సందధీత. హీనమను హన్యాత్‌. న త్వేవ స్వభూమి ప్రాప్తం త్యక్తాత్మానం వా. 

వ్యా. 1. సైన్యాన్ని అనుకూలమైన భూమియందు దక్షిణాభిముఖం కాకుండగా, 
సూర్యుడు వెనుకకు ఉండే టట్టుగా గాలి అనుకూలంగా ఉండే టట్లు వ్యూహం చేసి 
నిలపాలి. శత్రువుకు అనుకూలమైన భూమియందు వ్యూహంలో (శత్రువు వ్యూహం 
చేసుకోకుండా ఉండడం నిమిత్తం) తన అశ్వాల్ని నడిపించాలి. 

2. ఎ ప్రదేశంలో వ్యూహం చాల కాలం ఉండడానికి గాని, శీఘ్రంగా పని 
చేయడానికి గాని భూమి అనువైనది కాదో అక్కడ చాల కాలం ఉన్నా, వేగంగా 
పనిచేసినా, రెండు విధాలా కూడ శత్రువుచేత జయించబడతాడు. స్థానం విషయంలోను, 
ప్రజవం విషయంలోను భూమి ఇందుకు విపరీతంగా ఉంటే (అనగా అనుకూలంగా 
ఉంటే) తానే జయిస్తాడు. 

3. ముందు, రెండు ప్రక్కలా, వెనకా ఉన్న భూమి సమభూమి, విషమభూమి, 
వ్యామిశ్రభూమి అని మూడు విధా లుంటుంది. సమభూమియందు దండమండల 
వ్యూహాలు, విషమభూమియందు భోగసంహతవ్యూహాలు, వ్యామిశ్రభూమియందు 
విషమవ్యూహాలు ఎర్పరచాలి (ఈ వ్యూహాలను గూర్చి ముందు చెప్పనున్నాడు). 

4. తనకంటె అధికమైన బలం కలవానిని ఓడించినట్లయితే వానితో సంధి 
చేసుకోవాలి. సమబలుడు కోరితే వానితో సంధి చేసుకోవాలి. హీనబలుడు 
ఓడిపోయినప్పుడు వానిని వెంబడించి కొట్టాలి. అయితే హీనుడు కూడ తన భూమిలో 
ఉన్నా, లేదా ప్రాణాలను విడవడానికి సిద్ధంగా ఉన్నా వానిని పీడించకూడదు. 


సౌంగ్రామికమ్‌ - యుద్ధభూమయః 769 


శ్లో. పునరావర్తమానస్వ నిరాశస్య చ జీవితే, 
అధార్యో జాయతే వేగః తస్మాద్‌ భగ్నం న పీడయేత్‌. 
ఇతి కౌటలీయార్థశా(స్రే సాంగ్రామికే దశమాధికరణే తృతీయో ఒధ్యాయ:ః, 
కూటయుద్ధవికల్పాః, స్వసైన్యోత్సాహనమ్‌, స్వబలాన్యబలవ్యాయోగశ్చ, ఆదితః 
ఎకత్రింశచ్చతతమః. 
వ్యా. జీవితంలో నిరాశుడై ఓడిపోయిన తరవాత కూడ తిరిగి యుద్దానికి 
వచ్చేవాని వెగాన్ని తట్టుకొనడం కష్టం. అందుచేత ఓడిపోయినవాణణి పీడించకూడదు. 


“బాలానందిని” అనే కౌటలీయార్థశాస్రాంధ్రవ్యాఖ్యానమునందు సాంగ్రామికం అనే 
దశమాధికరణంలో కూటయుద్ధవికల్పాలు, స్వసైన్యోత్సాహనం, స్వబలాన్యబలవ్యాయోగం అనే 
మూడవ అధ్యాయం, ప్రారంభంనుంచి నూటముప్పై ఒకటవ అధ్యాయం సమాప్తం. 


అథ చతుర్జోఒధ్యాయః 
త్రిపజ్చాశచ్చతతమం ప్రకరణమ్‌ - యుద్ధభూమయః 
చతుష్పజ్చాశచృతతమం ప్రకరణమ్‌ - పత్తశ్వరథ హస్తి కర్మాణి 


మూ. 1. స్వభూమిః పత్త్యశ్వరథద్విపానామిష్టా యుద్ధే నివేశే చ. 

2. ధాన్వనవననిమ్నస్థలయోధినాం ఖనకాకాశ దివారాత్రియోధినాం 
చ పురుషాణాం నాదేయపార్వతానూపసారసానాం చ హస్తినామశ్వానాం చ 
యథాస్వమిష్టా యుద్ధభూమయః కాలాశ్చ. 

3. సమా స్థిరా అభికాశా నిరుత్తాతినీ అచక్రఖురా, అనక్షగ్రాహిణీ, 
అవృక్షగు ల్మప్రతతిస్తమృకే దారశ్వభ్రవల్మీకసికతా అపజ్కభజ్లురా దరణహీనా 
చ రథభూమిః. 

వ్యా. 1. కాలిబంట్లకు, అశ్వాలకు,రథాలకు, ఏనుగులకు కూడ యుద్దానికైనా, 
వాటిని నివేశింపచేయడానికైనా స్వభూమి, అనగా అనుకూలమైన భూమి,అవసరం. 


2. మరుభూములలోను, వనాలలోను, నీళ్లలోను, మెట్టప్రదేశాలలోను 
యుద్ధంచేసేవాళ్లు, పగలు యుద్ధం చేసేవాళ్లు, రాత్రులందు యుద్దం చేసేవాళ్లు 


770 కౌటిలీయమ్‌ అర్థకాస్తమ్‌ 


అయిన పురుషులకు, నదులకు, పర్వతాలకు, జలప్రాయభూములకు, సరన్సులకు 
సంబంధించిన అనగా అక్కడ ఉండి యుద్ధం చేయకలిగిన, గజాశ్వాలకు వాటి వాటికి 
అనుకూలమైన భూములు, కాలాలు అవసరం. అనగా ధాన్వనులకు మరుప్రదేశాలు, 
నాదేయులకు నదులు మొదలైనవి అనుకూలంగా ఉంటాయి గాన వాళ్లచేత, వాటిచేత 
అక్కడనే యుద్ధం చేయించాలి అని అర్థం. 

3. ఎత్తుపల్లాలు లేనిది, ప్రాంతాలలో స్థిరంగా (గట్టిగా) ఉండేది, చుట్టు 
ప్రక్కల చెట్లు మొక్కలు మొదలైనవి లేకుండా ఉన్నదీ, గతుకులు లేనిది, చక్రాలు, 
గుజ్టాల డెక్కలూ క్రిందికి దిగిపోనిదీ, రథం ఇరుసు తిరగకుండా చేయనిదీ, చెట్లు, 
పొదలు, తీగలు, స్తంభాలు, పొలాలు, గోతులు,పుట్టలు, ఇసుక, బురద, వంకర లేనిదీ, 
బీటలు లేనిదీ అయిన భూమి రథసంచారానికి తగిన భూమి. 

మూ. 1. హస్త్యశ్వయోః మనుష్యాణాం చ సమే విషమే హితా యుద్ధే 
నివేశే చ. 

2. అణ్వశ్మవృక్షా, హ్రస్వలబ్బనీయశ్వభ్రా మన్దదరణదోషా చ 
అశ్వభూమిః. 

3. న్భాలస్థాణ్వశ్మవృక్షప్ర తతివల్మీకగుల్మా వదాతిభూమిః. 
గమ్యశైలనిమ్నవిషమా, మర్దనియవృక్షా, భేదనీయప్రతతిః, పజ్కభజ్లురదరణ 
హీనా చ హస్తిభూమిః. 

4. అకజ్బకినీ, అబహువిషమా, ప్రత్యాసారవతీతి పదాతీనామతిశయ:. 

5. ద్విగుణప్రత్యాసారా, కర్టమోదకఖళ్టునహీనా, నిఃశర్కరేతి 
వాజినామతిశయః. 

6. పాంసుకర్ణమోదకనలశరాధానవతీ శ్వదంప్రాహీనా మహావృక్ష 
శాఖాఘాతవియుక్షేతి హస్తినామతిశయః. 

వ్యా. 1. ఈ రథభూమి, మామూలు పరిస్థితులలోను, విషమపరిస్థితులలోను 


కూడ హస్తి-అశ్వ-మనుష్యులు యుద్ధం ner! విడిసి సర కూడ 
అనుకూల మైనది. 


2. చిన్న రాళ్లు చెట్టు ఉన్నది, అనాయాసంగా దాటదగిన గోతులు గలది, 


సాంగ్రామికమ్‌ - యుద్ధభూమయః 771 


బీటలు వారడం అనే దోషం తక్కువగా ఉన్నదీ అయిన భూమి అశ్వాలకు అనుగుణ 
మైన భూమి. 

3. పెద్ద రాతిబండలు,రాళ్లు, చెట్లు, తీగలు, పుట్టలు, పొదలు ఉన్న భూమి 
కాలిబంట్లకు అనుకూలమైన భూమి. నడవడానికి వీలైన కొండలు, జలాలు, 
విషమప్రదేశాలు ఉన్నది, అనాయాసంగా విరచివేయదగిన చెట్లు ఉన్నది, ఛేదించదగిన 
తీగలు గలది, బురద, కంకరలు, బీటలు లేనిది అయిన భూమి ఎనుగులకు అనువైన 
భూమి. 

4. పదాతుల భూమిలో ముళ్లు లేకపోవడం, ఎక్కువ విషమంగా 
ఉండకపోవడం, తిరిగి వెళ్లిపోయే మార్గం ఉండడం అనేది అధికమైన సౌకర్యం. 

5. అశ్మభూమి ప్రవేశించడానికి తగిన దారికంటె వెనుకకు తిరిగి వెళ్లడానికి 
రెట్టింపు అనువైన మార్గం గలదై ఉండడం, బురద నీళ్లు లేనిదై ఉండడం, ఖంజనం 
(రాళ్లమట్టి) లేనిదై ఉండడం అనేది అధికమైన సౌకర్యం. 

6. హస్తిభూమిలో పరాగం, బురదనీరు, నలం (ఒక పొడవైన గడ్డి), శరం 
(రెల్లుగడ్డి) బాగా మొలిచి ఉండడం, శ్వదంష్ట (కుక్క కోరలవంటి ముళ్లు ఉండే 
మొక్కలు) లేకపోవడం, పెద్దచెట్ల కొమ్మల అడ్డు లేకపోవడం అనేది అధికసౌకర్యం. 

మూ. 1. తోయాశ్రయవతీ, నిరుత్భాతినీ, కేదారహీనా, వ్యావర్తనసమర్ధితి 
రథానామతిశయః. ఉక్తా సర్వేషాం భూమిః. 

2. ఏతయా సర్వబలనివేశా యుద్దాని చ వ్యాఖ్యాతాని భవన్తి. 

3. భూమివాసవననిచయః అవిషమతోయతీర్థవాతరశ్మిగ్రహణం, 
వీవధాసారయోః ఘాతః రక్షా వా, విశుద్ధిః స్థాపనా చ బలస్య ప్రసారవృద్ధిః, 
బాహూత్సారః, పూర్వప్రహారః, వ్యావేశనమ్‌, వ్యావేధనమ్‌, ఆశ్వాసః, గ్రహణమ్‌, 
మోక్షణం, మార్గానుసారవినిమయః, కోశకుమారాభిహరణం, జఘన 
కోట్యభిఘాతః, హీనానుసారణమ్‌, అనుయానమ్‌, సమాజ కర్మేత్యశ్వకర్మాణి. 
వ్యా. 1. రథభూమిలో తోయాధారాలు (గుజ్ఞాలకి స్నానం చేయించడానికి 
"తగిన ఉదకం ఉన్న చిన్న చెరువులు), విశ్రమస్థానాలు ఉండడం గతుకులు 
లేకపోవడం, పొలాలు లేకపోవడం, మళుపులు తిరగడానికి అనువుగా ఉండడం. 
అనేవి అధికసౌకర్యాలు, ఇంతవరకు వివిధసైన్యాలకు తగిన భూమిని గూర్చి చెప్పబడింది. 


772 కౌటిలీయమ్‌ అర్ధశాన్తమ్‌ 


2. దీనిచేత అన్ని విధాల సైన్యాల నివేశాలు, యుద్దాలు కూడ వివరించినట్లే. 

3. భూమిని, నివాసస్థానాలను (సేనానివేశం చేయదలచిన స్థానాలను), 
అడవులను (అనుకూలంగా ఉన్నాయా లేదా అని) పరిశీలించడం, ముందుగానే తమ 
సైన్యానికి అనుగుణమైన విషమం కాని భూమిని, ఉదకాన్ని, నదులను దాటే స్థానాలను, 
వాయువును, సూర్యకిరణాలను చూచుకొని ఉంచడం, పరుల వీవధాసారాలను 
అడ్డుకొనడం తమ వీవధాసారాలను రక్షించడం (ఆహారాదులు అవిచ్చిన్నంగా రావడం 
“వీవధం”, మిత్రబలాలు రావడం “ఆసారం ). సైన్యంలో రహస్యంగా శత్రుసైనికులు 
ప్రవేశించకుండా చూచుకొనడం, దానిని స్థిరంగా నిలబెట్టడం, ఆక్రమణాన్ని ముందుకు 
నడిపించడం, శత్రువుల ఆక్రమణాన్ని చేతులతో గెంటివేసి నట్లు వెనుకకు నెట్టివేయడం, 
శత్రువుమీద ముందుగా ఆక్రమణం చేయడం, శత్రుసైన్యంలోనికి దూసుకొని పోవడం, 
దానిని పీడించడం, తన సైన్యానికి ప్రోత్సాహం ఇవ్వడం, శత్రు సైనికులను పట్టుకొనడం, 
తనవాళ్లని విడిపించడం, శత్రుమార్గాన్ని అనుసరించడంకోసం వెళ్లడం, శత్రువుల 
కోశాన్ని, రాజకుమారుణ్ణి వాళ్లు చూస్తూండగానే హరించడం, శత్రు సైన్యం వెనుక చివరి 
బాగాల్లోను దెబ్బతీయడం, ఓడిపోయినవానిని వెంబడించడం, పారిపోతున్న శత్రు సైన్యాన్ని 
తరమడం, చెల్లాచెదరైన తమ సైన్యాన్ని ఒక చోటకు చేర్చడం-ఇవి అశ్వసైన్యం 
చేయవలసిన పనులు. 

మూ. పురోయానమ్‌, అకృత మార్గవాసతీర్థకర్మ, బాహూత్సారః, తోయ 
తరణావతరణే స్థానగమనావతరణం, విషమసంబాధప్రవేశః, అగ్నిదానశమ 
స్‌ ఎకాబ్గవిజయః, భిన్నసంధానమ్‌, అభిన్నభేదనమ్‌, వ్యసనే త్రాణమ్‌, 
అభిఘాతః, విభీషికా, త్రాసనమ్‌, జ దార్యం, గ్రహణం, మోక్షణం, సారద్వారా 
టాలకభజ్ఞనమ్‌, కోశవాహనాపవాహనమ్‌ ఇతి హస్తికర్మాణి. 

వ్యా. ముందు నడవడం, పూర్వం చేసి ఉండని మార్గాలు, నివాసస్థానాలు, 
రేవులు చేయడం, పరసైన్యాన్ని చేతులతో గెంటివేసినట్లు గెంటివేయడం, నద్యాదుల 
జలాలు దాటడం, లోతు తెలియడంకోసం నీటిలో దిగడం, విషమంగాను ఇరుకుగాను 
ఉన్న ప్రదేశాలలో ప్రవేశించడం, శత్రుబలాక్రమణంకోసం పంక్తిగా నిలబడడం, ముందుకు 
నడవడం, ఎత్తుప్రదేశాలనుంచి దిగడం, శత్రుశిబిరంలో అగ్నిని ముట్టించడం, తమ 
శిబిరంలో ఆర్పివేయడం, అశ్వాద్యంగాలు లేకుండా ఒక్క హస్తిరూపమైన అంగం చేతనే 
విజయం సాధించడం, చెదిరిపోయిన "సైన్యాలను ఒకచోట చేర్చడం, చెదరని 


సాంగ్రామికమ్‌ - యుద్ధభూమయః 773 


శత్రుసైన్యాలను చెదరగొట్టడం, వ్యసనంలో రక్షించడం, ఎదురుముట్టడి చేయడం, 
చూచినంతమాత్రంచేతనే భయం కలిగేటట్లు ఉండడం, భయపెట్టడం, జొదార్యం 
(హుందాతనం Showing magnificience), పట్టుకొనడం, విడిపించడం, ప్రాకారద్వారాలు 
కోటబురుజులు విరగకొట్టడం, కోశాన్ని వాహనాలను లాగికొనిపోవడం-ఇవి హస్తి 
సైన్యం చేయవలసిన పనులు. 

మూ. 1. స్వబలరక్షా, చతురబ్లబలప్రతిషేధః, సంగ్రామే గ్రహణం, 
మోక్షణం, భిన్నసంధానమ్‌, అభిన్నభేదనం, త్రాసనమ్‌, జ్‌ద్రార్యరి 
భీిమఘోషళ్ళేతి రథకర్మాణి. 

2. సర్వదేశకాలశగ్రవహనం వ్యాయామశ్చేతి పదాతికర్మాణి. 

3, శిబిరమార్గ సేతు కూపతీర్థశోధనకర్మ య(న్రాయుధావరణోప 
కరణగ్రాసవహనమ్‌, ఆయోధనాచ్చ ప్రహరణావరణ ప్రతివిద్దాపనయనమితి 
విష్టకర్మాణి. 

వ్యా. 1. తమ సైన్యాన్ని రక్షించడం, శత్రువుల చతురంగ బలాన్ని అడ్డుకొనడం, 
యుద్ధంలో శత్రువుల్ని పట్టుకొనడం, తమవాళ్లని విడిపించడం, చెదిరపోయినవాళ్లని 
కూడదీసికొనడం, కలిసికట్టుగా ఉన్న శత్రుసైనికులను చెల్లాచెదరు అయే టట్లు 
చేయడం, భయపెట్టడం, జెదార్యం,భయంకరమైన శబ్దం ఇవి రథకర్మలు. 

2. అన్ని దేశాలలోను, అన్ని కాలాలలోను శస్త్రాలు ధరించి యుద్దం చేయడం 
కాలిబంట్లు చేసే పని. 

3. గుడారాలు, మార్గాలు, సేతువులు, నూతులు, రేవులు శోధించడం, 
యంత్రాలు, ఆయుధాలు, కవచాలు, ఇతరసాధనాలు,పశుగ్రాసం మోసికొని పోవడం, 
యుద్ధభూమినుండి అక్కడ పడి ఉన్న ఆయుధాలను కవచాలను దెబ్బతిన్న యోధులను 
తొలగించడం ఇవి విష్ణులు (ఆయుధధారులు కాని కర్మకరులు) చేయవలసిన 
పనులు. 
న్జో కుర్యాదవాశ్వవ్యాయోగం రథేష్యల్పహయో నృపః, 

ఖరోష్టశకటానాం వా గర్భమల్పగజస్తథా. 


ఇతి కౌటలీయార్థశా(స్తే సాంగ్రామికే దశమాధికరణే చతుర్జో _ధ్యాయః, 
యుద్ధభూమయః, పత్త్యశ్వరథహస్తి కర్మాణి, ఆదితః ద్వాత్రింశచ్చతతమ:. 


774 కౌటిలీయమ్‌ అర్ధశాస్తమ్‌ 


వ్యా. అశ్వాలు తక్కువ ఉన్న రాజు రథాలకు గుజ్టాలను ఎద్దులను కలిపి 
కట్టాలి. అట్లే ఏనుగులు తక్కువ ఉన్నవాడు సైన్యమధ్యంలో గాడిదలను, ఒంటెలను, 
బండ్లను ఉంచుకోవాలి. 
“బాలానందిని” అను కౌటలీయార్థశాస్త్రాంధ్రవ్యాఖ్యానంలో సాంగ్రామికం అనే దశమాధికరణంలో 


యుద్ధభూములు, పత్త్యశ్వరథహస్తికర్మలు అను నాల్గవ అధ్యాయం, ప్రారంభంనుండి 
నూటము ప్పైరెండవ అధ్యాయం సమాప్తం. 


అథ పఇుూమో౭ధ్వ్యాయః 
పజ్బుపజ్బాశచృతతమం ప్రకరణమ్‌ - సారఫల్గుబలవిభాగః 
సప్తపజ్బాశచృతతమం ప్రకరణమ్‌ - పత్త్యశ్వరథహస్తియుద్దాని (ఉన్న మొత్తం 
సైన్యాన్ని) పట్టి పక్రాలయందు (ముందు ఇరుప్రక్కలా) కకాలయందు (మధ్య 
ఇరుప్రక్కలా), ఉరఃస్థానంలోను (మధ్యభాగంలోను) సైన్యవ్యూహం నిర్మించడం. 
సారవంతమైన సైన్యం నిఃసారమైన సైన్యం అనే విభాగం. 


మూ. 1. ధనుః పజ్బశతావకృష్ణదుర్గమవస్థాస్య యుద్ధముపే ఎయాత్‌; 
భూమివశేన వా. విభక్తముఖ్యామ్‌, అచక్షుర్విషయె మోక్షయిత్వా సేనాం. 
సేనాపతినాయకౌ వ్యూ హేయాతామ్‌. 


2. శమాన్తరం పత్తిం స్థాపయేత్‌; త్రిశమాన్తరమశ్వమ్‌; పజ్బుశమాన్తరం 
రథం హస్తినం చ. ద్విగుణాన్తరం త్రిగుణాన్తరం చ వ్యూహేత. ఎవం 
యథాసుఖమ్‌ అసంబాధం యుధ్యేత. 


వ్యా. 1. స్కంధావారం యుద్ధభూమినుంచి ఐదువందల ధనస్సుల దూరంలో 
కాని, భూమిని పట్టి కొంచెం ఎక్కువతక్కువ దూరంలో గాని ఎర్సరచుకొని యుద్ధభూమికి 
వెళ్లాలి. సేనాపతి, సేనానాయకుడు సేనలో ఆ యా స్థానాలలో ఉండవలసిన 
సైనికముఖ్యులను అక్కడ ఉంచి, శత్రువులకు కనబడకుండా సేనను వ్యూహాలుగా 
ఎర్పరచాలిీ. 

2. కాలిబంటుకీ కాలిబంటుకీ మధ్య ఒక శమం (పద్నాలుగు అంగుళాలు 
గ.శా.) దూరం ఉండే టట్టు, అశ్వానికీ అశ్వానికీ మధ్య మూడు శమాల దూరం 


సాంగ్రామికమ్‌ - సారభల్లుబలవభాగః 


ఉండేటట్లు, రథానికీ రథానికీ మధ్య, ఎనుగకూ ఎనుగకూ మధ్య ఐదు శమాల దూరం 
ఉండే టట్లు నిలబెట్టాలి. లేదా రెట్టింపు వ్యవధానం కాని మూడురెట్లు గాని ఉండే 
టట్లు నిలబెట్టాలి. ఈవిధంగా సుఖంగా ఉండేటట్లు, ఇరుకు లేకుండా ఉండేటట్లు 
యుద్దం చెయ్యాలి. 


మూ. 1. పజ్బారత్ని ధనుః.తస్మిన్‌ ధన్వినం స్థాపయేత్‌. త్రిధనుష్యశ్వమ్‌. 
పజ్బుధనుషి రథం హస్తినం వా. పజ్బధనురనీకసంధిః పక్షకక్షోరస్యానామ్‌. 


2. అశ్వస్య త్రయః పురుషాః ప్రతియోద్దారః. పజ్బుదశ రథస్య 
హస్తినో వా పజ్బ చాశ్వాః. తావన్తః పాదగోపాః వాజిరథద్విపానాం విధేయాః. 


3. త్రీణి త్రికాణ్యనీకం రథానామురస్యం స్థాపయేత్‌.తావత్‌ కక్షం 
పక్షం చోభయతః.పజ్బాచత్యారింశత్‌ ఎవం రథా వ్యూహే భవన్తి. 

4. ద్వే శతే పబ్బువింశతిశ్చాశ్వాః, షట్‌శతాని పజ్బుసప్తతిశ్చ పురుషాః 
ప్రతియోద్దారః. తావన్తః పాదగోపాః వాజిరథద్విపానామ్‌. 


వ్యా. 1. ఐదు అరత్నులు ఒక ధనస్సు. ఒక ధనుస్సులో దనుర్ధరుణ్ణి 
నిలబెట్టాలి. గుజ్ఞాన్ని మూడు ధనస్సుల దూరంలో నిలపాలి. రథాన్ని, ఏనుగును, ఐదు 
ధనుస్సుల దూరంలో నిలబెట్టాలి. పక్ష-కక్ష-ఉరస్యాల సేనల సంధి ఐదు ధనస్సుల 
దూరం ఉండాలి. 

2. ఒక్కొక్క అశ్వానికి ముందు ముగ్గురేసి పురుషులు ప్రతియోద్దలుగా 
(శత్రువును ఎదిరించి యుద్దం చేసే వాళ్లుగా) ఉండాలి. రథం ముందు, ఏనుగు 
ముందు పదిహేనుగురు చొప్పున పురుషులు, ఐదు గుజ్టాలు ఉండాలి. అశ్వరథగజూలకు 
అంతేమంది పాదరక్షకులు, అనగా అశ్వాలకు ముగ్గురు, రథ-గజాలకి పదిహేనుగురు 
చొప్పునా, ఉండాలి. 


3. మధ్య నున్న సైన్యంలో రథాల మూడు త్రికాలను నిలబెట్టాలి. అనగా 
వరసకు మూడేసి రథాల చొప్పున మూడు వరసలు నిలపాలి. రెండు కక్షాలలోను, 
రెండు పక్షాలలోను అన్నే రథత్రికాలు ఉంచాలి. ఈ విధంగా వ్యూహంలో నలబైయైదు 
రథాలుండాలి. (మధ్య తొమ్మిది, రెండు కక్షాలలో పద్దెనిమిది, పక్షాలలో పద్దెనిమిది 


776 కౌటిలీయమ్‌ అర్థశాన్రమ్‌ 


ఉండాలి. 


4. గుజ్టాలు రెండు వందల ఇరవైయైదు ప్రతియోద్ధలైన పురుషులు ఆరు 
వందల డెబ్సైఐదుగురు ఉంటారు. అశ్వ-రథ-గజాల పాదరక్షకులైన పురుషులు కూడ 
అంతేమంది ఉంటారు. 


మూ. 1. ఏష సమవ్యూహః. తస్య ద్విరథోత్తరా వృద్ధిః ఆ 
ఎకవింశతిరథాదిత్యేవమోజా దశసమవ్యూహప్రకృతయో భవన్తి. 


2. పక్షకక్షోరస్యానాం మిథో విషమసంఖ్యానే విషమవ్యూహః. తస్యాపి 
ద్విరథోత్తరా వృద్దిః ఆ ఎకవింశతిరథాదిత్యేవమోజా దశ విషమవ్యూహప్రకృ 
తయః భవన్తి. 


3. అతః సైన్యానాం వ్యూహశేషమావాపః కార్యః. రథానాం ద్వౌ 
త్రిభాగౌ అబ్గేష్వావాపయేత్‌. శేషమురస్యం స్థాపయేత్‌. ఏవం త్రిభాగోనో రథా 
నామావాపః కార్యః. తేన హస్తినామశ్వానామ్‌ ఆవాపో వ్యాఖ్యాతః. 


వ్యా. 1. ఇది సమవ్యూహం. వ్యూహంలోని ఐదు భాగాలలోను మూడురథత్రికాలు 
సమంగా ఉండడంచేత ఇది సమవ్యూహం అని అర్థం. సమవ్యూహంలో ఉన్న 
రథత్రికానికి ఆ రథాల సంఖ్య ఇరవైఒకటి అయే వరకు రెండేసి రథాలు పెంచుకొంటూ 
పోతే అప్పుడు సమవ్యూహప్రకృతులైన అనగా సమవ్యూహాన్ని ఆధారంగా చేసికొని 
ఎర్పరచిన,పది బేసి సంఖ్య గల వ్యూహాలు అవుతాయి. అనగా (1) మూడు రథత్రికాలకి 
రెండు రథత్రికాలు చేరిస్తే ఐదు రథత్రికాలు(పంచకం) ఏర్పడుతుంది. (2) పంచకానికి 
రెండు చేరిస్తే సప్తకం. (3) దానికి రెండు చేరిస్తే నవకం. (4) దానికి రెండుచేరిస్తే 
ఎకాదశకం. (5) దానికి రెండుబేరిస్తే త్రయోదశకం. (6) దానికి రెండు చేరిస్తే 
పంచదశకం. (7) దానికి రెండు చేరిస్తే సప్తదశకం. (8) దానికి రెండు చేరిస్తే 
ఎకోనవింశతికం.(9) దానికి రెండు చేరుస్తే ఏకవింశతికం. ఈ విధంగా సమవ్యూహంలో 
ఉన్న పక్షద్వయ-కక్ష్యద్వయ-ఉరఃస్థానాలు అనే ఒక్కొక్కభాగంలో 9 రథాలు, 15, 21, 
23, 25, 27, 29, 31, 33, 35, 37, 39, 41, 43, 45, 47, 49, 51, 53, 55, 57, 59, 
61, 63 చొప్పున రథాలు ఉంటాయి. మొత్తం వ్యూహంలో 45, 75, 105, 145 
' ఇత్యాదివిధంగా 315 వరకు ఉంటాయి. రథాల సంఖ్య పెరిగిన కొలదీ అశ్వాల సంఖ్య, 


సాంగ్రామికమ - నారవల్గుబలవిభాగః 777 


పదాతుల సంఖ్య పెరుగుతుంది. ఈ విధంగా చాల పెద్దదైన వ్యూహంలో మొత్తం 315 
రథాలు, 1573 అశ్వాలు, 9450 మంది పదాతులు ఉంటారు. 


2. పక్ష-కక్షఉరస్యాలలోని రథాల (రథత్రికాల) సంఖ్య వేరు వేరుగా 
ఉంటే, ఉదాహరణకి - ఉరస్యంలో తొమ్మిది, పక్షాలలో పదిహేనూ, కక్షాలలో పదిహేడు 
ఇత్యాది రీతిలో ఉంటే, అది విషమవ్యూహం. దీనికి కూడా ఒక్కొక్క దానికి రేండేసి 
రథత్రికాలు ఇరవైఒకటివరకూ పెంచుకొంటూ వెడితే బేసినంఖ్యలో వది 
విషమవ్యూహ ప్రకృతులు ఎర్పడతాయి.విషమ వ్యూహప్రకృతులు-అనగా విషమవ్యూహం 
మూలకారణంగా కలవి అని అర్థం. వీటిని కూడా పెంచుకొంటూ వెడితే మొత్తం 
వ్యూహంలో ఉండే రథాదుల సంఖ్య అత్యధికంగా ఉంటుంది. 


3. తరవాత సైన్యాల వ్యూహం ఏర్పరచగా మిగిలినవాటి ఆవాపం చెయ్యాలి. 
(ఆవాపం అనగా మిగిలిపోయినవాటిని అక్కడక్కడ సర్దడం) మిగిలిపోయిన రథాలు 
మూడు భాగాలు చేసి వాటిలో రెండు భాగాలు అంగాలలో (పక్షకక్షాలలో) ఆవాపం 
చెయ్యాలి. మిగిలిన ఒక భాగం ఉరస్యపైన్యంలో చేర్చాలి. ఈ విధంగా రథాల ఆవాపం 
అక్కడ ముందుగానే ఎన్ని ఉన్నాయో వాటి మూడవవంతుకు తక్కువగా చెయ్యాలి. 
దీనిచేత ఎనుగుల ఆవాపం అశ్వాల ఆవాపం కూడ వ్యాఖ్యానించ బడింది.అనగా వాటి 
ఆవాపం కూడ రథావాపం వలెనే చెయ్యాలి. 


మూ. 1. యావదశ్వరథద్విపానాం యుద్ధసంబాధం న కుర్యాత్‌ 
తావదావాపః కార్యః. 

2. దణ్బబాహుల్యమావావః. పత్తిబాహుల్యం ప్రత్యావావః. 
ఎకాబ్లబాహుల్యమ్‌ అన్వావాపః. దూష్యబాహుల్యమ్‌ అత్యావాపః. 

3. పరావాపాత్‌ ప్రత్యావాపాత్‌ ఆచతుర్గుణాత్‌ అష్టగుణాదితి వా 
విభవతః సైన్యానామావాపః కార్యః. 

వ్యా. 1. యుద్ధంలో అశ్వరథగజాలకు ఇరుకు కలగని విధంగా (అశ్వరథగజాల) 
ఆవాపం చెయ్యాలి. 


2. వ్యూహరచన చేసిన తరవాత కూడ సైన్యం మిగిలిపోవడం (మిగిలిన 
సైన్యం చేర్చి వృద్ధి పాందించడం) ఆవాపం. కాలి బంట్ల బాహుల్యం ప్రత్యావాపం. ఏదైన 


778 కౌటిలీయమ్‌ అర్థశాస్తమ్‌ 


ఒక అంగం (అశ్వాదికం) అధికంగా ఉండడం అన్వావాపం. దూష్యసైన్యం అధికంగా 


ఉండడం అత్యావాపం. 


3. శత్రువు తన సైన్యంలో చేసిన ఆవాపంకంటె గాని, ప్రత్యావాపంకంటె గాని, 
నాలుగు రెట్లు గాని, ఎనిమిది రెట్లు గాని, తన సామర్థ్యానుసారం గాని, సైన్యాల 
ఆవాపం చెయ్యాలి. 


మూ. 1. రథవ్యూహేన హస్తివ్యూహో వ్యాఖ్యాతః. వ్యామి(్రో వా 
హస్తిరథాశ్వానామ్‌, చక్రాన్తయోర్డస్తినః, పార్వ యోరశ్వముఖ్యాః, రథా ఉరస్యే 
హస్తినామురస్యం రథానాం కక్షా, అశ్వానాం పక్షావితి మధ్యభేదీ. విపరీతో 
ఒన్తర్ఫేదీ. 


2. హస్తినామేవ తు శుద్ధః.సాన్నాహ్యానామురస్యమ్‌. జెపవాహ్యానాం 
జఘనమ్‌. వ్యాలానాం కోట్యావితి. 


3. అశ్వవ్యూహో వర్మిణామురస్యం, శుద్దానాం కక్షపక్షావితి. 


4. పత్తివ్యూహః - పురస్తాదావరణినః, పృష్టతో ధన్విన ఇతి శుద్దాః. 

వ్యా. 1. రథవ్యూహంచేత హస్తివ్యూహం (ఏనుగులు ప్రధానంగా ఉండే 
వ్యూహం) వ్యాఖ్యానించబడినది. అనగా హస్తివ్యూ హాన్ని రథవ్యూహం వలెనే ఏర్పరచాలి. 
దీనిని పట్టి పైన చెప్పిన రథవ్యూహంలో ఏనుగులు ఉండ వని స్పష్టం అవుతున్నది 
(కాంగ్లే) లేదా ఎనుగులు, రథాలు, అశ్వాలు కలిసిన వ్యూహం ఎర్పరచాలి. సైన్యానికి 
ఈ చివరా ఆ చివరా ఏనుగులు, రెండు ప్రక్కలా ముఖ్యమైన అశ్వాలు, ఉరస్యంలో 
రథాలు నిలపాలి. ఏనుగులను ఉరస్యంలోను, రథాలను కక్షాలలోను, అశ్వాలను 
పక్షాలలోను ఉంచినట్షైతే అది మధ్యభేది వ్యూహం. ఇందుకు విపరీతం 


అన్తర్భేది వ్యూహం. అనగా కక్షాలలో గజాలు, పక్షాలలో రథాలు, ఉరస్యంలో ఆకార 
ఉంటే అంతర్ఫేది వ్యూహం. 


2. లేదా కేవలం ఏనుగులను మాత్రమే ఉపయోగించిన వ్యూహం 
శుద్ధవ్యూహం.ఉరస్యంలో సాంనాహ్యగజాలు (యుద్ధయోగ్యాలైన గజాలు), జఘనంలో 
(వెనుకటి లోపలి పార్వ్వంలో) జె పవాహ్యాలు (రాజవాహనగజాలు), పక్షాలలో దుష్టగజాలు 
ఉంచాలి. 


సాంగ్రామికమ్‌ - నారఫల్గుబలవిభాగః 779 


3. ఉరస్యంలో కవచాలు తొడిగిన అశ్వాల్లో కక్షపక్షాలలో కవచాలు లేని 
అశ్వాలు ఉంచిన ట్లయితే అది శుద్దాశ్వవ్యూహం. 

4. ముందు కవచధారులైన కాలిబంట్లు, వెనుక ధనుర్జారులైన కాలిబంట్లు 
ఉన్నది శుద్ధపత్తి వ్యూహం. ఇవి శుద్దవ్యూహాలు. 

మూ. 1. పత్తయః పక్షయోః, అశ్వాః పార్వ్వయో:, హస్తిన; పృష్టతః, 
రథాః పురస్తాత్‌, పరవ్యూహవశేన వా విపర్యాస ఇతి ద్య్యబ్బబలవిభాగః. తేన 
త్ర్యభ్గబలవిభాగో వ్యాఖ్యాతః. 


2. దణ్బిసంపత్‌ సారబలం పుంసామ్‌. హస్త్వశ్వయోర్విశేషః-కులం, 
జాతిః, సత్త్వం, వయఃస్థతా, (ప్రాణో, వర్మ జవ, తేజః, శిల్సమ్‌, స్టైర్యమ్‌, 
ఉదగ్రతా, విధేయతా, సువ్యళ్ఞనాచారతేతి. 

వ్యా. 1. పక్షాలలో కాలిబంట్లు, పార్వ్వాలలో అశ్వాలు, (ఇదొక ద్వ్యంగబల 
విభాగం), ఏనుగులు వెనక, రథాలు ముందు ఉండాలి. (ఇదొక ద్వ్యంగబలవిభాగం) 
లేదా శత్రువు చేసిన వ్యూహాన్ని పట్టి వీటిని మార్చాలి. ఇది ద్వ్య్యంగబలవిభాగం. దీనిచేత 
త్ర్యంగబలవిభాగం కూడ చెప్పబడినటే. 

2. ప్రకృతినంపతకరణంలో “పితృపైతామహః, నిత్యః, వశ్యః” 
ఇత్యాదివాక్యాలలో చెప్పిన సారం కలిగి ఉండడం కాలిబంట్ల్టకు సంబంధించినంతవరకు, 
దండసంపద. గజాశ్వాల విషయంలో ఈ విశేషం ఉండాలి - కులం, జాతి, ధైర్యం, 
మంచి వయస్సులో ఉండడం, ప్రాణశక్తి, శరీరప్రమాణం, వేగం, తేజస్సు, పనిలో 
నేర్చు,స్థిరత్వం, తల ఎత్తికొని ఉండడం, చెప్పిన పని చేయడం, మంచి లక్షణాలు, 
చేష్టలు కలిగి ఉండడం. (ఇవి అశ్వగజాల కుండవలసిన విశేషలక్షణాలు). 

మూ. 1. పత్త్యశ్వరథద్విపానాం సారత్రిభాగమ్‌ ఉరస్యం స్టాపయేత్‌, 
ద్వొ త్రిభాగౌ కక్షం, పక్షం చోభయతః, అనులోమమనుసారమ్‌. ప్రతిలోమం 
తృతీయసారమ్‌. ఫల్లు ప్రతిలోమమ్‌. ఏవం సర్వముపయోగం గమయేత్‌. 

2. ఫల్లుబలమన్తేష్వవధాయ వేగాభిహూలికో భవతి. సారబలమ[గ్రతః 
కృత్వా కోటీష్వనుసారం కుర్యాత్‌. జఘనే తృతీయసారమ్‌, మధ్యే ఫల్లుబలమ్‌, 
ఎతత్‌ సహిష్టు భవతి. 


780 కౌటిలీయమ్‌ అర్ధణాన్తమ్‌ 


వ్యా. 1. పత్తి-అశ్వ-రథ-ద్విపాలలో చాల శ్రేష్టమైనవాటి మూడవ భాగం 
ఉరస్యంగా (మధ్యలో) ఉంచాలి. మిగిలిన రెండు మూడవ భాగాలు (సగం సగం చేసి) 
రెండు కక్షాల లోను రెండు పక్షాలలోను ఉంచాలి. అనుసారాన్ని (వాటికంటె తక్కువ 
సారం గలవాటిని) వాటి వెనకాల ఉంచాలి. తృతీయసారాన్ని (అనుసారంకంటె తక్కువ 
సారం గల వాటిని) ఉత్తమసారం గల దానిముందు ఉంచాలి. ఫలు సైన్యాన్ని (చాల 
తక్కువ సారం గల నాసిరకం సైన్యాన్ని) తృతీయసార సైన్యం ముందు ఉంచాలి. ఈ 
విధంగా అన్ని విధాల సైన్యాన్నీకూడ ఉపయోగించుకోవాలి. 


2. ఫల్గుబలాన్ని చివర్ల ఉంచడంచేత శత్రువుయొక్క బలాన్ని వేగంగా 
అడ్డుకొనకలుగుతాడు. సారబలాన్ని ముందు ఉంచి, అనుసారబలాన్ని చివర్తయందు 
ఉంచాలి. తృతీయసారాన్ని జఘనంలోను, ఫల్గుబలాన్ని మధ్యయందు ఉంచినా ఈ 
వ్యూహం కూడ శత్రువు తాకిడికి తట్టుకొంటుంది. 


మూ. 1. వ్యూహం తు స్థాపయిత్వా పక్షకక్షోరస్యానామేకేన ద్వాభ్యాం 
వా ప్రహరేత్‌. శేషైః ప్రతిగృహ్హీయాత్‌, 


2. యత్‌ పరస్య దుర్చలం వీతహస్త్యశ్వం, దూష్యాత్మకం కృతోపజాపం 
వ్యా తత్‌ ప్రభూతసారేణాభిహన్యాత్‌. యద్వా పరస్య సాధిష్టం తద్‌ ద్విగుణసారే 
ఇాభిహన్యాత్‌.యదబ్గమల్చ్పసారమాత్మనః తద్‌ బహునా ఉపచినుయాత్‌. 
యతః పరస్పరాపచయః తతో వ్యూహేత, యతో వా భయం స్యాత్‌. 


వ్యా. 1. వ్యూహాన్ని పన్ని పక్ష-కక్ష-ఉరస్సులలో ఒక సైన్యంచేత కాని, 
రెండింటిచేత గాని, శత్రుసైన్యంమీదికి దాడి చెయ్యాలి. మిగిలిన సైన్యాలచేత శత్రువు 
చేసే దాడిని ఎదుర్కోవాలి. 


2. శత్రువుయొక్క ఎ సైన్యం హస్త్యశ్వాలు లేనిదై దూష్యులు అధికంగా 
ఉండి లేదా ఉపజాపం చేయబడి దుర్చలంగా ఉంటుందో దానిని అత్యధికమైన సారం 
గల తన సైన్యంచేత నశింపచెయ్యాలి. పరుని ఏ సైన్యం చాల సారం కలదై ఉంటుందో 
దానిని రెట్టింపుసారం ఉన్న స్వసైన్యంచేత నశింపచెయ్యాలి. తన సైన్యంలో ఎ అంగం 
తక్కువ సారం గలదిగా ఉంటుందో దానికి ఎక్కువ సంఖ్య చేర్చి వృద్దిచెయ్యాలి. 
ఎటువైపు శత్రువు దుర్చలంగా ఉంటాడో లేదా ఎటువైపునుండి భయానికి అవకాశం 


సాంగ్రామికము - సారభల్లుబలదిభాగః 781 


ఉంటుందో, దానిదగ్గర వ్యూహం పన్నుకోవాలి. 


మూ. 1. అభిసృతం, పరిసృతమ్‌, అతిసృతమ్‌, అపసృతమ, ఉన్మథ్యావ 
ధానమ్‌, వలయః, గోమూత్రికా, మణ్ణలమ్‌, ప్రకీర్ణికా, వ్యావృత్తపృష్టమ్‌, 
అనువశమ్‌ అగ్రతః పార్వ్వాభ్యాం పృష్టతో భగ్నరక్షా, భగ్నానుపాతః 
ఇత్యశ్వయుద్దాని. 


2. ప్రకీర్ణికావర్జా న్యేతాన్యేవ చతుర్జామజ్లానాం వ్యస్తసమస్తానాం వా 
ఘాతః, పక్షకక్షోరస్యానాం చ ప్రభజ్ఞనమవస్కన్దః, సౌప్తికం చేతి హస్తియుద్దాని. 


3. ఉన్మధథ్యావధానవర్ధాని ఎతాన్యేవ స్వభూమౌ అభియానాపయానస్థిత 
యుద్దానితి రథయుద్దాని. 


4. సర్వదేశకాలప్రహరణమ్‌ ఉపాంశుదబ్బశ్చేతి పత్తియుద్దాని. 


వ్యా. 1. అభిసృతం (ముందుగానే స్వసైన్యంనుంచి పర సైన్యంలోనికి చొచ్చుకొని 
పోవడం), పరిసృతం (శత్రు సైన్యానికి ముందు, వెనుక,పార్వ్వాలలోను దెబ్బతీసి చుట్టూ 
తిరగడం), అతిసృతం(పర సైన్యాన్ని మధ్యలో భేదించి సూదివలె అటువైపుకు వెళ్లడం), 
అపసృతం (ఆ మార్గంచేతనే తిరిగి వెనుకకు రావడం), చాలా అశ్వాలు వెళ్లి శత్రు సైన్యాన్ని 
ఇటూ అటూ మథించివేసి మల్లీ ఒక చోట నిలబడడం అనే ఉన్మథ్యావధానం, వలయం 
(సూది గ్రుచ్చినట్లు రెండు మార్గాలలో వెళ్లి ఎదిరించడం), గోమూత్రిక (ఎద్దు నడుస్తూ 
మూత్రం విసర్జించినప్పుడు దాని ధార నేలమీద వంకరటింకరగా ఉన్నట్లు వంకరటింకరగా 
నడవడం), మండలం (శత్రుసైన్యంలో ఒక భాగాన్ని వేరుచేసి దానిని చుట్టి ఉండడం), 
ప్రకీర్ణిక (అన్ని గతులను కలిపి ప్రయోగించడం), వ్యావృత్తప్పష్టం (దూరంగా వెళ్లిపోయి 
మళ్లీ తిరిగి వెనుకకు రావడం), అనువంశం (శత్రుబలానికి అభిముఖంగా ఉన్న 
స్వబలం వెనుకనే ఉండడం, యుద్ధం చేస్తూ చేస్తూ తిరిగి తమ సైన్యంలో ప్రవేశించడం 
అనువంశం అని కొందరు), తమ సైన్యం ఓడిపోతూన్నప్పుడు దానిముందూ, ప్రక్కలా, 
వెనకా తిరుగుతూ రక్షించడం, భగ్నానుపాతం (ఓడిపోయిన శత్రు సైన్యాన్ని వెన్నంటడం) 
ఇవి అశ్వసైన్యం చేసే యుద్ధవిధానాలు. 


2. ప్రకీర్ణిక తప్ప పైన చెప్పిన అశ్వయుద్ధవిధానాలు, సైన్యానికి సంబంధించిన 


782 కౌటిలీయమ్‌ అర్ధశాస్తమ్‌ 


నాలుగు అంగాలను, అవి కలిసి ఉన్నా, విడి విడిగా ఉన్నాచంపడం, శత్రువుయొక్క 

పక్ష-కక్ష-ఉరస్య సైన్యాలను మర్దించడం, అవకాశం లభించగానే ఆక్రమించడం, 

శత్రుసైన్యం నిద్రపోతూన్నప్పుడు త్రొక్కి చంపివేయడం ఇవి హస్తియుద్ధవిధానాలు. 
3. ఉన్మథ్యావధానం తప్ప మిగిలిన హస్తియుద్దవిధానాలు,స్వభూమియందు 


(అనుకూలమైన నేలమీద) శత్రుబలాన్ని ఆక్రమించడం, ఆక్రమించి వెనుకకు తిరిగి 
రావడం, ఒకే చోట శత్రువు కోట చుట్టూ నిలచి యుద్ధం చేయడం ఇవి రథయుద్దాలు. 


4. అన్ని దేశాలలోను అన్ని కాలాలలోను శత్రువులను సంహరించడం, 
ఉపాంశుదండం (రహస్యోపాయాలచేత చంపడం) ఇవి పత్తియుద్ధవిధానాలు. 


శ్లో ఎతేన విధినా వ్యూహానోజాన్‌ యుగ్మాంశ్చ కారయేత్‌, 
విభవో యావదజ్లానాం చతుర్గాం సదృశో భవేత్‌. 


వ్యా. ఈ విధంగా తన నాలుగు సేనాంగాల సామర్థ్యాన్ని పట్టి సరిసంఖ్యలోను, 
బేసిసంఖ్యలోను వ్యూహాలను పన్నాలి. 


శో, ద్వే శతే ధనుషాం గత్వా రాజా తిషోత్‌ ప్రతిగ్రహే, 
భిన్నసంఘాతనం తస్మాన్న యుధ్యతాప్రతిగ్రహః. 


ఇతి కౌటలీయార్థశా(స్తే సాంగ్రామికే దశమాధికరణే పజ్బమో౭ధ్యాయః, 
పక్షకక్షొరస్యానాం బలాగ్రతో వ్యూహవిభాగః, 
సారఫల్గుబలవిభాగః,పత్త్యశ్వరథహస్తియుద్దాని చ, ఆదితః త్రయస్తింశచ్చత తమః. 


+ వ్యా. రాజు రెండు వందల ధనస్సుల దూరం వెళ్లి ప్రతిగ్రహంలో (సైన్యం 
వెనుకభాగంలో) ఉంఢాలి. అలా చేయడంచేత ఓడిపోయిన తన సైనికుల్ని మళ్లీ ఒక 
చోటికి చేర్చడం కుదురుతుంది. ప్రతిగ్రహం లేకుండా యుద్ధం చేయగూడదు. 


“బాలానందిని” అను కౌటలీయార్థశాస్తాంధ్రవ్యాఖ్యానంలో సాంగ్రామికం అనే దశమాధికరణంలో 
పక్షకక్షోరస్యాలను బలాగ్రంలో వ్యూహంగా విభజించడం, సారఫల్గుబలవిభాగం, 
పత్త్యశ్వరథహస్తియుద్దాలు అనే పంచమాధ్యాయం, ప్రారంభంనుండి నూటముప్పైమూడవ 
అధ్యాయం సమాప్రం. 


సాంగ్రామికమ్‌ - వ్యూహోః 783 


అథ షప్లోఒధ్యాయః 
అస్టపజ్చాశచృతతమం ప్రకరణమ్‌-దణ్లభోగమణ్దలాసం హత వ్యూహ 
వ్యూహనమ్‌. ఏకోనషష్టీశతతమం ప్రకరణమ్‌ - తస్య ప్రతివ్యూహస్థాపనమ్‌. 
(దండాకారంలోను, సర్పాకారంలోను మండలాకారంలోను సైన్యాన్ని వ్యూహం 
పన్నడం, ఎ వ్యూహం లేకుండా ఉండడం ఈవ్యూహానికి ప్రతివ్యూహం పన్నడం.) 


మూ. 1. పక్ష్తౌ, ఉరస్యం, ప్రతిగ్రహః ఇత్యౌశనసో వ్యూహవిభాగః. 
పక్షౌ, కక్ష ఉరస్యం, ప్రతిగ్రహః ఇతి బార్హస్పత్యః. 

2. పపక్షకక్షోరస్యా ఉభయోః దణ్ణభోగమజ్బలానంహతాః 
ప్రకృతివ్యూహాః.తత్ర తిర్యగ్వృత్తిర్దణ్ల:. సమస్తానాన్వావృత్తిః భోగః. సరతాం 
సర్వతోవృత్తిః మణ్జలః. స్థితానాం పృథగనీకవృత్తిరసంహత:. 

వ్యా. 1. వ్యూహంలో రెండుపక్షాలు, ఉరస్యం (మధ్యప్రదేశం), ప్రతిగ్రహం 
(సైన్యపృష్టదేశం) ఈ నాలుగు అవయవాలు ఉంటాయి అని శుక్రాచార్యసంమతమైన 
వ్యూహవిభాగం. రెండు పక్షాలు, రెండు కక్షాలు, ఉరస్యం, ప్రతిగ్రహం అని ఆరు 
అవయవాలు ఉంటాయి అని బృహస్పతిసంమతమైన వ్యూహవిభాగం. 

2. ఆ ఇద్దరు ఆచార్యుల మతం ప్రకారం కూడ విడివిడిగా ఉన్న పక్షాలు, 
కక్షాలు, ఉరస్యాలు ఉండే దండ-భోగ-మండల-అసంహతా లనే నాలుగు విధాలైన 
వ్యూహాలు ప్రకృతివ్యూహాలు, ఇతరవ్యూహాలకు మూలమైన వ్యూహా లని అర్థం. ఈ 
నాలుగు విధాల వ్యూహాలలో అడ్డంగా పన్నినది దండవ్యూహం. పక్షాదుల చతుష్టయం 
లేదా షట్కం ఒక దాని తరవాత ఒకటి కూర్చబడిన ట్లయితే అది భోగవ్యూహం. 
మెలికలు తిరిగిన సర్పశరీరం వలె ఉండడంచేత దీని కా పేరు. శత్రు సైన్యానికి 
అభిముఖంగా సమస్తసైన్యాలూ కలిసి ఒక్కుమ్మడిగా అన్ని వైపులా ప్రసరించడం 
మండలం. నిలచిన సైన్యాలు వేరు వేరుగా పని చేయడం అసంహతం. 

మూ. పక్షకక్షోర స్యైః సమం వర్తమానః దజ్ణః. స కక్షాభిక్రాన్లః ప్రదరః. 
ఏవ పక్షాభ్యాం ప్రతిక్రాన్తః దృఢకః. స ఏవాతిక్రాన్త్లః పక్షాభ్యామ్‌ అసహ్యః. 


లా. 


క్రావవస్థాప్య ఉరస్యాభిక్రాన్తః శ్యేనః. విపర్యయే చాపం చాపకుక్షిః, ప్రతిష్ట, 
ప్రతిష్టశ్చ. చాపపక్షః సజ్ఞ్యయః. స ఏవోరస్యాతిక్రాన్లః విజయః. స్టూలకర్ణ 


es 


బ్రా 


784 కౌటిలీయమ్‌ అర్థశాస్తమ్‌ 


పక్ష స్టూలకర్ణః, ద్విగుణపక్షస్ట్థూలః విశాలవిజయః. వ్యభిక్రాన్తపక్షః చమూ 
ముఖః. విపర్యయే యుషాస్యః. ఊర్జ్వరాజిర్హణ్డః సూచీ. ద్వౌ దణ్లా వలయః. 
చత్వారో దుర్ణయ:ః ఇతి దణ్బవ్యూహాః. 

వ్యా. పక్షాలు, కక్షాలు, ఉరస్యం ఇవన్నీ సమంగా (ఉండవలసిన చోట) 
ఉంటే అది దండవ్యూహం. (ఇది పైన చెప్పిన నాలుగు ప్రకృతివ్యూహాలలో మొదటిది. 
దీనిలోనే కొన్ని మార్పులు చేయడంచేత ఏర్పడే వ్యూహాలు చెపుతున్నాడు). ఆ 
దండవ్యూహంలోని కక్షాలు శత్రుబలానికి ఎదురుగా వెడితే ప్రదరవ్యూహం అవుతుంది. 
ఆ దండంలోని పక్షాలు కక్షంవైపు వస్తున్న శత్రుబలాన్ని ఎదుర్కొనడం కోసం వెనుకకు 
వస్తే అది దృఢకవ్యూహం. ఆ దృఢకంలోని పక్షాలు శత్రుబలంలోనికి చొచ్చుకొని పోతే 
అది అసహ్యవ్యూహం. రెండు పక్షాలను వాటి స్థానంలో ఉంచి ఉరస్యం శత్రుబలం 
వైపు ముందుకు వెడితే అది శ్యేనవ్యూహం. పైన చెప్పిన నాలిగింటికీ విపరీతంగా ఉంటే 
అవి వరసగా చాప - చాపకుక్షి - ప్రతిష్ట - సు ప్రతిష్ట వ్యూహాలు. అనగా - దండవ్యూహంలోని 
కక్షాలు వెనకకి వెడితే చాపవ్యూహం. పక్షాలు శత్రుబలం వైపు ముందుకు వెడితే అది 
చాపకుక్షి వ్యూహం. పక్షాలు వెనుక వైపుకు వెడితే అది ప్రతిష్టావ్యూహం. ఉరస్యం 
పక్షాలు కూడ ముందుకు నడిస్తే అది సుప్రతిష్టవ్యూహం. ధనురాకారంలో పక్షాలు 
ఉన్నది సంజయవ్యూహం. ఉరస్యంతో ముందుకు చొచ్చుకొని పోయి శత్రుబలంలో 
ప్రవేశించిన దండవ్యూహం “విజయవ్యూహం”. పక్షాల చెవులు స్థూలంగా ఉన్నది 
స్ఫూలకర్ణవ్యూహం. స్టూణాకర్ణం' అని పాఠాన్తరం. పక్షాలలో విజయం కంటె రెట్టింపు 
స్టూలమైనది “విశాలవిజయవ్యూహం”. కక్షం మొదలైన మూడింటినీ పక్షాలు దాటి 
ఉన్నది “చమూముఖం”. ఉరస్యం పక్షకక్షాలని దాటి ఉన్నా, కక్షాలు ఉరస్యపక్షాలను 
దాటి ఉన్నా అది “రుషాస్యవ్యూహం”. పైభాగంలోని పంక్తి శత్రుబలానికి అభిముఖంగా 
ఉంటే అది 'సూచీవ్యూహం'. పక్ష-కక్ష-ఉరస్యాలకు అడ్డంగా రెండు దండ వ్యూహా 
లున్నది “వలయవ్యూహం”. నాలు గున్నది దుర్ణయవ్యూహం. ఇవి దండవ్యూహాలు. 
అనగా ఇవన్నీ దండవ్యూహంలోనే కొంచెం మార్పులు చేస్తే ఎర్పడిన వ్యూహాలు. 


మూ. 1. పక్షకక్షోరస్యైః విషమం వర్తమానః భోగః. స సర్పసారీ 
గోమూత్రికా వా. స యుగ్మోరస్యో దజబ్బపక్షః శకటః, విపర్యయే మకరః. 
హస్త్యశ్వరథైః వ్యతికీర్ణః శకట: పరిపన్తకః. ఇతి భోగవ్యూహాః. 


సాంగ్రామికమ్‌ - వ్ర్యూవోః 785 


2. పక్షకక్షోరస్యానామ్‌ ఏకీభావే మణ్బలః. స సర్వతోముఖః సర్వతోభద్రః. 
అష్టానీకో దుర్ణయః. ఇతి మణ్బలవ్యూహాః. 

3. పక్షకక్షోరస్యానామ్‌ అసంహితావసంహతః. స పళ్బొనీకానామాకృతి 
స్థాపనాత్‌ వజైః, గోధా వా. చతుర్జ్దాముద్యానకః కాకపదీ వా. త్రయాణా 
మర్ధచద్దికః కర్కటశృజ్లీ వా. ఇత్యసంహతవ్యూహాః. 

వ్యా.1. పక్ష-కక్ష-ఉరస్యాలు ఎగుడుదిగుడుగా నిలచినా అలా ఉండి యుద్ధంలో 
పాల్గొన్నా అది “భోగవ్యూహం”. అది సర్పం వలె ఏకాకారంలో ఉండవచ్చు లేదా 
గోమూత్రిక వలె వంకరటింకరగా (కిందికీ పైకీ) ఉండవచ్చు. ఆ భోగవ్యూహంలోని 
ఉరస్యం రెండు దండాలుగాను, పక్షాలు రెండేసి దండాలుగాను విభజించబడి 
ఉన్నట్లయితే అది “శకటవ్యూహం”. దీనికి విరుద్ధంగా ఉంటే అనగా ఉరస్యం 
ఏకదండాకారంలోను పక్షాలు రెండేసి దండాల ఆకారాలలోను ఉంటే అది 
“మకరవ్యూహం”. శకటవ్యూహంలో హస్త్యశ్వరథాలు ఎక్కువగా కలిపితే అది 
“పారిపంతకవ్యూహం”. ఇవి భోగవ్యూహం అనే ప్రకృతివ్యూహం నుండి ఎర్పడిన దాని 
అవాంతరభేదాలు; వికృతులు. 

2. పక్షాలు, కక్షాలు, ఉరస్యాలు చాల దగ్గర దగ్గరగా ఉంటే “అది మండల 
వ్యూహం”. అన్ని వైపులనుండీ శత్రువును ఆక్రమిస్తే ఆ మండలవ్యూహానికే 
“సర్వతోభద్రవ్యూహం అని పేరు. రెండు ఉరస్యాలు, నాలుగు పక్షాలు, రెండు కక్షాలు 
ఉన్నది దుర్ణయం. ఇవి మండలవ్యూహాలు. 

3. పక్ష - కక్ష - ఉరస్యాలు దగ్గరగా కలవకుండా ఉంటే (దూరదూరంగా 
ఉంటే) అది “అసంహతవ్యూహం . ఈ ఐదు అనీకాలను (పక్ష - కక్ష - ఉరస్యాలను) 
వజ్రాకారంలో నిలిపితే అది “వజ్రవ్యూహం' . ఉడుము ఆకారంలో నిలిపితే అది 
“గోధావ్యూహం”. నాలుగు అనీకాలను అనగా పక్ష - కక్ష- ఉరస్య - ప్రతిగ్రహాలను కాకి 
పాదం ఆకారంలో నిలిపితే దానికి “ఉద్యానకం” లేదా “కాకపదీవ్యూహం” అని పేరు. 
మూడు అనీకాలను (రెండు పక్షాలను ప్రతిగ్రహోరస్యాలలో ఒక దానిని ఒక విధమైన 
ఆకారంలో (వంకరగా) నిలబెడితే అది “అర్ధచంద్రికవ్యూహం లేదా “కర్కటశ్ళంగి 
వ్యూహం”. ఇవి అసంహతవ్యూహాలు. 

మూ. 1. రథోరస్యో హస్తికక్షః, అశ్వపృష్టః అరిష్టః. 

2. పత్తయః, అశ్వాః, రథాః, హస్తినశ్చ అనుపృష్టమచలః. 


786 కౌటిలీయమ్‌ అర్థశాస్త్ర 


3. హస్తినః, అశ్వాః, రథాః, పత్తయశ్చ అనుపృష్టమ ప్రతిహతః, 

4. తేషాం ప్రదరం దృఢకేన ఘాతయేత్‌; దృఢకమసహ్యేన; శ్యేనం 
చాపేన; ప్రతిష్టం సుప్రతిష్టన; సంజయం విజయేన; స్టూలకర్ణం విశాలవిజయేన; 
పారిపతన్తకం సర్వతోభ[ద్రేణ; దుర్ణయేన సర్వాన్‌ ప్రతివ్యూహేత. 

5. పత్త్యశ్వరథద్విపానాం పూర్వం పూర్వమ్‌ ఉత్తరేణ ఘాతయేత్‌. 
హీనాబ్గమ్‌ అధికాబ్లేన చేతి. 

వ్యా. 1. ఉరస్యంలో రథాలు, కక్షాలలో ఏనుగులు, పృష్టభాగంలో అశ్వాలు 
(పక్షాలలో పదాతులు) ఉన్న సైన్యం “అరిష్టం”. 

2. పదాతులు, అశ్వాలు, రథాలు, ఏనుగులు - ఇవి ఒకదాని వెనుక ఒకటి 
ఉంటే అది “అచలబలం”. 

3. ఏనుగులు, అశ్వాలు, రథాలు, పదాతులు-ఇవి ఒకదాని తరవాత ఒకటి 
ఉంటే అది “అప్రతిహతబలం”. 

4. పైన చెప్పిన వ్యూహాలలో ప్రదరవ్యూహాన్ని దృఢకవ్యూహంతో ఎదుర్కోవాలి. 
దృఢకవ్యూహాన్ని అసహ్యవ్యూహంతోను, “శ్యేనవ్యూహాన్ని చాపవ్యూహంతోను, 
ప్రతిష్టవ్యూ హాన్ని సుప్రతిష్టవ్యూహంతోను, సంజయవ్యూహాన్ని విజయవ్యూహంతోను,. 
స్థూలకర్ణవ్యూహాన్ని విశాలవిజయవ్యూహంతోను, పారిపతంతకవ్యూహాన్ని సర్వతోభద్ర 
వ్యూహంతోను ఎదిరించాలి. అన్ని వ్యూహాలకు ఎదురుగా దుర్ణ్మయవ్యూహం పన్నాలి. 

5. పదాతులు, అశ్వాలు, రథాలు, ఏనుగులు - వీటిలో పూర్వపూర్వాన్ని 
తరవాతిదానిచేత నశింపచెయ్యాలి. అనగా అశ్వాలచేత పదాతిదళాన్ని, రథ సైన్యంచేత 
అశ్వ సైన్యాన్ని, హస్తిసైన్యంచేత రథ సైన్యాన్నీ నశింపచెయ్యాలి. తక్కువ అంగాలు ఉన్న 
సైన్యాన్ని అధికమైన అంగాలు గల సైన్యంచేత నశింపచెయ్యాలి. 

మూ. 1. అబ్గ్బదశకస్య ఏకః పతిః పతికః. పతికదశకస్య ఏకః 
సేనాపతిః. తద్దశకస్య ఎకః నాయకః ఇతి. స తూర్యఘోషధ్య్వజపతాకాభిః 
వ్యూహాజ్లానాం సంజ్ఞాః స్థాపయేత్‌, అబ్గవిభాగే, సంఘాతే, స్థానే, గమనే, 
వ్యావర్తనే, ప్రహరణే చ. 

2. సమే వ్యూహే దేశకాలసారయోగాత్‌ సిద్ధిః 

వ్యా. 1. అంగం అనగా ఒక చిన్న విభాగం (౪౧౧0. ఒక రథం లేదా ఒక ఎనుగు, 


సాంగ్రామికమ్‌ - వ్యూవోః 787 


ఐదు గుట్టాలు, ముప్పైమంది కాలిబంట్లు - ఇవి ఒక అంగం. పది అంగాల నాయకుడు 
పతికుడు (పదికుడు. గ.శా.). పదిమంది పతికులమీద ఒక నాయకుడు సేనాపతి. 
పదిమంది సేనాపతుల మీద ఒక నాయకుడు నాయకుడు. ఆ నాయకుడు వ్యూహాలలోని 
అంగాలను విభజించడానికి (వేరువేరుగా నిలబడే టట్లు చేయడానికి), కలపడానికి, 
నిలపడానికి, ముందు నడవడానికి, వెనుకకు మరలడానికి, యుద్ధం చేయడానికి 
వాద్యఘోషాలచేత, ధ్వజాలచేత, పతాకలచేత సంకేతాలు ఏర్పరచాలి. అనగా ఈ 
విధమైన తూర్యఘోషం చేస్తే ఆగాలి, ఈ విధంగా చేస్తే ముందుకు నడవాలి, ఈ ధ్వజం 
కాని పతాక (చిన్న జండా) కాని చూపుతే దగ్గరికి రావాలి, ఈ విధమైనవి చూపితే 
దూరదూరంగా నిలబడాలి ఇత్యాదివిధంగా సంకేతాలు ఏర్పరచాలి అని అర్థం. 


2. తన వ్యూహాలు, శత్రువ్యూహాలు, సమంగా ఉన్నప్పుడు దేశాన్ని పట్టి, 
కాలాన్ని పట్టి, సారాన్ని పట్టి విజయం లభిస్తుంది. 


శ్లో యనై్రైరుపనిషద్యోగై: తీక్షై ర్వాసక్త ఘాతిభిః, 

మాయాభిర్నై వసంయోగైః శకటైర్త స్తిభూషడైః, 

దూష్యప్రకో పైర్లోయూథైః స్కన్గావారప్రదీపనైః, 

కోటీజఘనఘాతైర్యా దూతవ్యజ్ఞునభేదనై:, 

“దుర్గం దగ్గం హృతం వా తే కోపః కుల్యః సముల్ణితః, 

శత్రురాటవికో వే” తి పరస్యోద్వేగమాచరేత్‌. 

వ్యా. యంత్రాలచేత (బె పనిషదికాధికరణంలో చెప్పబోయే) రహస్యవిషప్రయో 
గాదులచేత, ఇతరకార్యాలలో మగ్నులైనవాళ్లని చంపే తీక్షులచేత, ఇంద్రజాలాది 
విద్యలచేత, దేవతాసంబంధాలచేత (రాజుకు దేవతాసాక్షాత్కారం ఉంది అని చెప్పడంచేత), 
ఏనుగులకు వేసే వేషభూషణాదులచేత కప్పబడిన బండ్లచేత (గ.శా.) బండ్లచేత, 
“హస్తిభీషణైః' అనే పాఠం గ్రహించి ఏనుగులచేత భయపెట్టడంచేత (కాంగ్లే) దూష్యులను 
వకోపింపచేయడాలచేత, యుద్దాగ్రంలో ఆవుల గుంవులు ఉంచడంచేత 
స్కంధావారాలను కాల్చివేయడంచేత, హటాత్తుగా పక్షాలను, కక్షాలను ఆక్రమించడంచేత, 
దూతల వేషాలలో ఉన్న గూఢచారుల ద్వారా భేదం కలిగించడంచేత, శత్రువుకు 
భయం కలిగించాలి. “నీ దుర్గం కాల్చబడీంది; నీ దుర్గం హరించబడింది; నీ వంశంవాళ్ల 
ప్రకోపం చెలరేగింది, నీ శత్రువు దండెత్తి వస్తున్నాడు, ఆటవికులు దండెత్తి వస్తున్నారు” 
అని చెప్పడంచేత శత్రువుకు భయం కలిగించాలి. 


788 కౌటిలీయమ్‌ అర్థశాస్తమ్‌ 


శ్లో ఎకం హన్యాన్న వా హన్యాదిషుః క్షిప్తో ధనుష్మతా, 
ప్రాజ్టేన తు మతిః క్రిప్తా హన్యాదర్భగతానపి. 
ఇతి కౌటలీయార్థశాగ్రే సాంగ్రామికే దశమాధికరణే షష్టోఒధ్యాయః, 
దజణ్ఞభోగమలణ్ణలాసంహత వ్యూహవ్యూహనం తస్య ప్రతివ్యూహస్థాపనం చ, 
ఆదితః చతు స్తింశచ్చతతమ:. 
ఎతావతా కౌటలీయార్థశాస్తస్య సాంగ్రామికం దశమమధికరణం సమాప్తమ్‌. 


వ్యా. ధానుష్కుడు విడచిన బాణం ఒకనిని చంపవచ్చును, చంపకపోవచ్చును, 
కాని బుద్ధిమంతుడు విసిరిన మతి (ఆలోచన) మాత్రం గర్భంలో ఉన్నవాళ్లని కూడ 
'చంపివేస్తుంది. 


“బాలానందిని” అను కౌటలీయార్థశాస్రాంధ్రవ్యాఖ్యానంలో సాంగ్రామికం అనే దశమాధికరణంలో 
దండ-భోగ-మండల-అసంహతవ్యూహాలు పన్నడం, వ్యూహానికి ప్రతివ్యూహం పన్నడం అనే ఆరవ 
అధ్యాయం ప్రారంభంనుంచి నూటము ప్పైనాల్లవ అధ్యాయం సమాప్తం. 
ఇంతటితో కౌెటలీయార్థశాస్తంలోని సంగ్రామికం అనే దశమాధికరణం సమాప్తం. 


అథ సంఘవృత్తమ్‌ - ఎకాదశమధికరణమ్‌ 
'సంఘరాజ్యాల (Oligarchies) విషయంలో ప్రవర్తన - పదకొండవ అధికరణం 
ప్రథమోంధ్యాయః 
షష్టిశతతమం ప్రకరణమ్‌ - భేదోపాదానాని (భేదభావాలు పుట్టించడం) 
ఎకషస్టీశతతమం ప్రకరణమ్‌ - ఉపాంశుదణ్లాః (రహస్యదండనవిధానాలు) 


మూ. 1. సంఘలాభో దణ్ణమిత్రలాభానాముత్తమః. సంఘా హి 
సంహతత్వాత్‌ అధృష్యాః పరేషామ్‌. తాననుగుణాన్‌ భుజ్లీత ల 
" విగుణాన్‌ భేదదణ్ఞాభ్యామ్‌. 


2. కామ్చోజసురాష్ట్రక్షత్రియ శ్రేణ్యాదయః వార్తాశస్రోపజీవినః. లిచ్చవిక 
వ్రజిక మల్లక మదక కుకుర కురుపాళ్చాలాదయః: రాజశబ్దోపజీవినః. 
వ్యా. 1. సంఘరాజ్యం సహాయం లభించడం దండలాభంకంటె మిత్రలాభంకంటె 


శ 


నంఘవృత్తమ్‌ - భేదోపాదానాని 789 


కూడ మంచిది. ఎందువల్ల ననగా - సంఘాలు బాగా కలిసి కట్టుదనంతో ఉండడంచేత 
వాటిని శత్రువులు ఎదుర్కొనజాలరు. ఆ సంఘాలు తనకు అనుకూలంగా ఉన్నప్పుడు 
(విజిగీషువు) వాటిని సామదానాలచేత అనుభవించాలి (స్వాధీనం చేసుకోవాలి). అవి 
ప్రతికూలంగా ఉంటే భేదదండాలచేత స్వాధీనం చేసుకోవాలి. 

2. కాంబోజ-సురాష్టదేశాలలోని క్షత్రియగ్రేణ్యాదులు (వైశ్యాదిశ్రేణులు కూడ) 
వార్త (కృషివాణిజ్యపశుపాలనల) మీద ఆయుధాలమీద ఆధారపడి ఉంటాయి. (గ.శా.). 
కాంబోజులు, సురాష్టులు, క్షత్రియులు, శ్రేణులు మొదలైనవారు వార్తాశస్తోపజీవులు 
(కాంగ్లే). లిచ్చవిక-వ్రజిక-మల్లక-మద్రక-కుకుర-కురు-పాంచాలదేశాలలోని వాళ్లు కేవలం 
రాజులం అని చెప్పుకొంటూ సంఘాలమీద ఆధారపడి జీవిస్తూంటారు (గ.శా.) లిచ్చవికులు 
మొదలైనవాళ్లు 'రాజా' అని బిరుదులు పెట్టుకుంటారు (కాంగ్లే). 

మూ. 1. సర్వేషామాసన్నాః సత్రిణః సంఘానాం పరస్పరన్యబ్లద్వేషవైర 
కలహస్థానాన్యుపలభ్య క్రమాభినీతం భేదముపచారయేయు:- “అసౌ త్వా 
విజల్పతి” ఇతి. ఎవముభయతః బద్ధరోషాణాం విద్యాశిల్పద్యూతవైహారికేషు 
ఆచార్యవ్యజ్ఞనా బాలకలహానుత్సాదయేయు.:. వేశశౌణ్జికేషు వా ప్రతిలోమ 
ప్రశంసాభిః సంఘముఖ్యమనుష్యాణాం తీక్లాః కలహానుత్సాదయేయుః, 
కృత్యపక్షోపగ్రహేణ వా. 

2. కుమారకాన్‌ విశిష్టచ్భన్లికయా హీనచ్చన్దికానుత్సాహయేయు.:. 

వ్యా. 1. ఈ.సంఘాలన్నింటికీ దగ్గరగా చేరిన సత్రులు సంఘాల మధ్య ఉన్న 
పరస్పరనిందావచనాలు, ద్వేషం (వాక్సారుష్యంవల్ల కలిగిన రోషం ద్వేషం), వైరం 
(అపకారాదులవల్ల కలిగిన ద్రోహచిన్తనం వైరం), కలహించుకొనడానికి తగిన విషయాలు 
-విటి నన్నింటినీ తెలుసుకొని క్రమంగా నమ్మకం కలిగించడం ద్వారా సాధించబడిన 
భేదోపాయాన్ని ప్రవర్తింపచేస్తూ “ఇతడు నిన్ను నిందిస్తున్నాడు” అని చెప్పాలి. రెండు 
వైపులవాళ్లూ పరస్పరం రోషంతో ఉన్నప్పుడు ఆచార్యుల (ఉపాధ్యాయుల) వేషాలలో 
ఉన్న గూఢచారులు విద్య, శిల్పం, ద్యూతం, విహారవిషయాలు -వీటిలో బాలుల 
మధ్య కలహాలు సృష్టించాలి. లేదా తీక్షులు, వేశ్యాగృహాలలోను, మద్యగృహాలలోను 
సంఘంలోని ముఖ్యులకు చెందిన మనుష్యుల శత్రువులను ప్రశంసించి గాని, వాళ్ల 
కృత్యపక్షాన్ని (వాళ్ల విషయంలో కోపం కలవాళ్లు, లుబ్బులు, భీతులు, అవమానితులు 
- వీళ్ల పక్షాన్ని) బలపరచడం ద్వారా గాని కలహాలు సృజించాలి. 


790 కౌటిలీయమ్‌ అర్ధళాన్తమ్‌ 


2. తక్కువ ఛందికలు (భోగాలు) గల చిన్న 'చిన్న రాజకుమారులను మీకు 
అధికమైన భోగ్యవస్తువులు ఎర్పరుస్తాం అని చెప్పి ప్రోత్సహించాలి. 


మూ. విశిష్టానాం చైకపాత్రం వివాహం హీనెభ్యో వారయేయుః, 
హీనాద్వా విశిష్టెరేకపాత్రే వివాదే వా యోజయేయుః. అవహీనాన్యా 
తుల్యభావోవగమనే కులతః పొరుషతః, స్థానవివర్యానతో వా. 
వ్యవహారమవస్థితం వా ప్రతిలోమస్థాపనేన నిశామయేయుః. వివాదపదేషు 
వా ద్రవ్యపశుమనుష్యఘాతేన రాత్రౌ తీక్షాః కలహానుత్సాదయేయుః. సర్వేషు 
చ కలహస్థానేషు హీనపక్షం రాజా కోశదణ్జాభ్యాముపగృహ్య (ప్రతిపక్షవధే 
యోజయేత్‌, భిన్నానపవాహయేద్వా. ఎకదేశే సమస్తాన్వా నివేశ్య భూమౌ 
చైషాం పజ్బకులీం దశకులీం వా కృష్యాం నివేశయేత్‌. ఎకస్మా హి 
శస్త్ర గ్రహణసమర్థాః స్యుః. సమవాయే చైషామత్యయం స్థాపయేత్‌. 

వ్యా. వాళ్లు (తీక్షులు) విశిష్ణులకు హీనులతో భోజనాలూ వివాహసంబంధాలూ 
లేకుండా చెయ్యాలి. లేదా హీనులకు విశిష్టులతో కలిసి నిర్బంధపూర్వకంగా భోజనాలు 
వివాహసంబంధాలు ఏర్పరచాలి. బాగా తక్కువవాళ్లని కులంచేత, పౌరుషంచేత 
స్థానవిపర్యాసంచేత (ఉత్తమస్థానం పొందడంచేత 02౧06 of status) విశిష్టులతో 
సములమే అని పోటీపడే టట్లు చెయ్యాలి. లేదా ఏదైన ఒక వ్యవహారం ఒక పద్ధతిలో 
సంఘముఖ్యులచేత నిర్ణయించబడినప్పుడు దానికి (ఆ నిర్ణయానికి) విరుద్ధమైన 
నిర్ణయాన్ని లేవనెత్తి దానిని స్థాపించడానికి ప్రయత్నించాలి. ఎవరికైనా పరస్పరం 
వివాదాలు ఎర్పడినప్పుడు తీక్తులు రాత్రులందు ఆ వివాదాలకి హేతువు లైన 
ద్రవ్యపశుమనుష్యాదులను చంపివేసి కలహాలు పుట్టించాలి. కలహస్థానా లన్నింటిలోను 
రాజు హీనపక్షంవానిని కోశ-సైన్యాలచేత తన ప్రక్కకు తిప్పుకొని ప్రతిపక్షులను చంపడానికి 
ప్రేరేపించాలి. లేదా విడగొట్టబడినవాళ్లని సంఘంలో చేరకుండా దూరంగా తీసికొనిపోవాలి. 
వాళ్లను అందరినీ ఒక ప్రదేశంలో నివసింపచేసి ఒక భూమియందు పంచకులిని (ఐదు 
కుటుంబాలను) గాని, దశకులిని గాని ఏర్పరచి వ్యవసాయంలో పెట్టాలి. ఎందువల్ల 
ననగా ఒక్క చోట ఉన్నవాళ్లు అవసరం వచ్చినప్పుడు శస్రగ్రహణం చేయడానికి 
సమర్ధులుగా ఉంటారు. అక్కడ వాళ్లందరూ ఒక సంఘంగా ఏర్పడితే వాళ్లమీద 
అత్యయం (సామూహికదండనం) విధించాలి. 


నంఘవృత్తమ్‌ - భేదోపాదానాని 791 


మూ. 1. రాజశబ్దిభిః అవరుద్ధమ్‌, అవక్షిప్తం వా కుల్యమభిజాతం 
రాజపుత్రత్వే స్థాపయేత్‌. కారాన్సికాదిశ్చాస్య వర్గః రాజలక్షణ్యతాం సంఘేషు 
ప్రకాశయేత్‌. సంఘముఖ్యాంశ్చ ధర్మిష్టానుపజ పేత్‌- “స్వధర్మమముష్య 
రాజ్ఞః పుత్రే భాతరి వా ప్రతిపద్యధ్వమ్‌ ఇతి. ప్రతిపన్నేషు కృత్యపక్షోపగ్రహార్థ 
మర్గం దణ్ణం చ పేషయేత్‌. విక్రమకాలే శౌణ్ణికవ్యజ్ఞనాః పుత్రదారడ్రేతాపదేశన 
నైషేచనికమ్‌ ఇతి మదనరసయుకాన్‌ మద్యకుమ్ఫాన్‌ శతశః ప్రయచ్చేయు:. 

2. చైత్యదైవతద్వారరక్షాస్థానేషు చ సత్రిణః సమయకర్మనిక్షేపం 
సహిరణ్యాభిజ్ఞానము ద్రాణి హిరణ్యభాజనాని చ ప్రరూపయేయుః; దృశ్య 
మానేషు చ సంఘేషు రాజకీయాః ఇత్యావేదయేయు:ః. అథావస్కన్లం 
దద్యాత్‌. 

వ్యా. 1. సంఘరాజ్యంలో రాజశబ్లోపజీవులచేత నిరోధించబడిన లేదా 
అవమానించబడిన ఉత్తమకులసంజాతుడు, సద్గుణవంతుడూ అయినవానిని “ఇతడు 
రాజపుత్రుడు” అని నిలబెట్టాలి. ఇతనికీ సంబంధించిన జ్యౌతిషికులు మొదలైనవాళ్లు 
అతనిలో రాజలక్షణా లున్నాయి అని సంఘాలలో ప్రచారం చెయ్యాలి. ధర్మిష్టులైన 
సంఘముఖ్యులకు “మీరు రాజపుత్రుని విషయంలో లేదా రాజసోదరుని విషయంలో 
మీ ధర్మం పాటించాలి అని రహస్యంగా చెప్పిపెట్టాలి. వాళ్లు అందుకు అంగీకరించిన . 
తరవాత కృత్యపక్షాన్ని (క్రుద్ధ-లుబ్బ-భితాదుల పక్షాన్ని పట్టించడంకోసం ధనం సైన్యం 
కూడా పంపాలి. పరాక్రమం చూపే కాలంలో మద్యవిక్రేతల వేషాలలో ఉన్న గూఢచారులు 
“మా పుత్రుడు లేదా భార్య మరణించడంచేత వాళ్ల ప్రేతకార్యం సందర్భంలో వాళ్ల 
తృప్తికోసం ఇచ్చే పానీయం” అని పేరు పెట్టి మత్తు కలిగించే రసం కలిపిన మద్యం 
వందలకొలది కుండలలో వాళ్లకి ఇవ్వాలి. 

2. సత్రులు చైత్యాల దగ్గర, దేవాలయ(ప్రాంగణాలలోను, రక్షాస్థానాలలోను, 
ధనంతో నింపిన, అభిజ్ఞానముద్రలు (గుర్తించే సీళ్లు) కూడ ఉన్న ధనపాత్రలను 
సమయకర్మ పూర్వకంగా (ఒక షరతు ప్రకారం) తెచ్చిన నిక్షేపం (ఉంచబడిన ధనం) అని 
చెప్పాలి. సంఘానికి సంబంధించిన అక్కడ ఉన్నవాళ్లను నిర్దేశిస్తూ వీళ్లందరూ రాజకీయులే 
అనగా రాజుతో ఒప్పందం చేసుకొని ఈ ధనం తీసికొనడానికి వచ్చినవాళ్లే అని 
ఇతరులకు చెప్పాలి. (ఈ విధంగా చేయడంచేత వీళ్లందరూ రాజునుంచి లంచం 


792 కొటిలీయమ్‌ అర్థశాస్తవ్స్‌ 


తీసికొని వాని పక్షానికి వెళ్ళుచున్నారు అనే అభిప్రాయంతో సంఘంలోని ఇతరసభ్యులకు 
వాళ్లమీద ద్వేషం కలుగుతుంది అని భావం). అప్పుడు ఆక్రమణం చెయ్యాలి. 


మూ. 1. సంఘానాం వా వాహనహిరణ్యే కాలికే గృహీత్వా సంఘము 
ఖ్యాయ ప్రఖ్యాతం ద్రవ్యం ప్రయచ్చేత్‌. తదేషాం యాచితే 'దత్తమముష్నై 
ముఖ్యాయ' ఇతి బూయాత్‌. 

2. ఏతేన స్కన్ధావారాటవీభేదో వ్యాఖ్యాతః. 

3. సంఘముఖ్యపుత్రమ్‌ ఆత్మసంభావితం వా సత్రీ గాహయేత్‌- 
“అముష్య రాజ్ఞః పుత్రః త్వం శత్రుభయాదిహ న్యస్తో=సి” ఇతి. ప్రతిపన్నం 
రాజా కోశదణ్డాభ్యామ్‌ ఉపగృహ్య సంఘేషు విక్రమయేత్‌, అవాపార్థస్తమపి 
ప్రవాసయేత్‌. 

4. బన్ధకీపోషకాః ప్ల్రవకనటనర్తకసౌభికాః వా ప్రణిహితాః స్త్రీభిః 
పరమయాౌవనాభఖి; సంఘముఖ్యానున్మాదయేయుః:. జాతకామానామ్‌ 
అన్యతమస్య ప్రత్యయం కృత్వా అన్యత్ర గమనేన ప్రసభహరణేన వా 
కలహానుత్సాదయేయుః. కలహే తీక్ష్యాః కర్మ కుర్యుః- “హతోఒయమిళ్థం 
కాముకః” ఇతి, 


వ్యా. 1. సంఘాల వాహనాలు, ధనం కాలికంగా (ఇంత కాలానికి ఇవ్వవలసిన 
బుణంగా) తీసికొని ఆ ద్రవ్యం అందరికీ తెలిసే టట్టు సంఘముఖ్యునికి ఇవ్వాలి. ఆ 
సంఘంలోనివాళ్లు వచ్చి అప్పుతీసికొన్న వాహనహిరణ్యాలు ఇమ్మని అడిగి నప్పుడు 
“ఫలానా ముఖ్యునికి ఇచ్చివేశాను” అని చెప్పాలి. దీనితో సంఘానికి ముఖ్యునికీ మధ్య 
భేదం ఏర్పడుతుంది అని భావం. 

2. దీనిచేత స్కంధావారంలోను, ఆటవికులలోను భేదం పుట్టించే పద్ధతి 
వ్యాఖ్యానించినలట్లే. . 

3. సత్రి సంఘముఖ్యుని పుత్రుడి దగ్గరికిగాని, ఆత్మసంభావితుణ్ణి (తాను 
చాల గొప్పవాడ నని అనుకొనే మరొక వ్యక్తి దగ్గరకు) గాని వెల్లి- “నువ్వు ఫలానా రాజు 
పుత్రుడవు; నిన్ను శత్రుభయంచేత ఇక్కడ ఉంచారు” అని చెప్పి నమ్మించాలి. అతడు 


నంఘవృత్తమ్‌ - భేదోపాదానాని 793 


నమ్మి అంగీకరించిన తరవాత రాజు కోశదండాలు అతనికి ఇచ్చి సంఘాలను ఎదిరించే 
టట్లు చెయ్యాలి. అనుకొన్న పని పూర్తి అయిన తరవాత వానిని కూడ బైటకు 
పంపివేయాలి. (లేదా చంపివేయాలి). 

4. కులటలను పోషించేవాళ్లు గాని, ప్లవక-నట-నర్తక-సౌభికులు గాని 
గూఢచారులుగా వెళ్లి మంచి సౌందర్యం యౌవనం ఉన్న స్త్రీల చేత సంఘముఖ్యు లకు 
ఉన్మాదం (తీవ్రమైన కోరిక) కలిగేటట్టు చెయ్యాలి. ఆ విధంగా ప్రీల విషయంలో 
కామం కలిగిన సంఘముఖ్యులలో ఒకని దగ్గరకు ఒక స్రీ వెళ్లగలదు అనే నమ్మకం 
కలిగించి (ఏర్పాటు చేసి), మరొకసంఘముఖ్యుని దగ్గరికి ఆమెను పంపి, నీ దగ్గరికి 
వస్తూన్న ఆమెను అతడు బలాత్కారంగా హరించుకొనిపోయాడు అని చెప్పి ఆ 
ముఖ్యుల మధ్య కలహం పుట్టించాలి. కలహం కలిగిన తరవాత తీక్షులు తాము చేయ 
వలసిన పని చేసి (ఒకనిని చంపివేసి) “ఈ కాముకుడు ఈ విధంగా చంపబడ్డాడు, 
అనగా ఈ ఇద్దరి మధ్యా కలహం రావడంచేత వీనిని చంపివేశారు” అని అందరికీ 
చెప్పాలి. 

మూ. 1. విసంవాదితం వా మర్షయమాణమ్‌ అభిసృత్య స్తీ బ్రూయాత్‌ 
- “అసౌ మాం ముఖ్యః త్వయి జాతకామాం బాధతే. తస్మిన్‌ జీవతి నేహ 
స్థాస్యామి ఇతి ఘాతమస్య ప్రయోజయేత్‌. 

2. ప్రసహ్యాపహృతా వా వనాన్తే క్రీడాగ్భహే వా అపహర్తారం రాత్రౌ 
తీక్టేన ఘాతయేత్‌. స్వయం వా రసేన. తతః ప్రకాశయేత్‌ - “అమునా మే 
ప్రియో హతః” ఇతి. 

3. జాతకామం వా సిద్ధవ్యళ్టునః సాంవననికీభిః ఓషధీభిః సంవాస్య 
రసేనాతిసంధాయాపగచ్చేత్‌. తస్మిన్నతిక్రాన్తే సత్రిణః పరప్రయోగమభిశం 
సియుః. 

వ్యా.1. వస్తానని వెళ్లకపోయినా సహించి ఉన్న గణముఖ్యుని దగ్గరికి ఆ స్త్రీ 
స్వయంగానే వెళ్లి- “నీమీద ఎంతో ప్రేమతో ఉన్న నన్ను ఫలానా ముఖ్యుడు 
బాధిస్తున్నాడు; అతడు జీవించి ఉండగా నేను ఇక్కడ ఉండను” అని చెప్పి అతడు 
వానిని చంపి వేసే టట్లు చెయ్యాలి. 4 7 

2 లేదా ఒకని దగ్గరికి వస్తా నని చెప్పిన స్రీ మరొకనిచేత బలాత్కారంగా 
అపహరించబడితే వనాంతంలో కాని, క్రీడాగృహంలో గాని (నేటి అఫిషల్‌ గెస్ట్‌హౌస్‌ల 


704 కౌటిలీయమ్‌ అర్థశాన్తమ్‌ 


వంటివి) ఆ అపహరించిన వానిని తీక్టునిచేత చంపించాలి; లేదా తానే విషం ఇచ్చి 
చంపివేయాలి. తరవాత “నా ప్రియుణ్ణీ ఫలానా ప్రతికాముకుడు చంపివేశాడు” అని 
అందరికీ చెప్పాలి. 

3. లేదా మంత్రసిద్ధి ఉన్నవాని వేషంలో ఉన్న సత్రి ఒక స్రీ విషయంలో 
అభిలాష పుట్టినవానికి వశీకరణౌషధులను విషంకలిపి ఇచ్చి చంపివేసి వెళ్లిపోవాలి. 
అతడు వెళ్లిపోయిన తరవాత “ఇదంతా శత్రువులు చేసిన ప్రయోగం” అని సత్రులు 
చెప్పాలి. 

మూ. 1. ఆఢ్యవిధవాః, గూఢాజీవాః, యోగస్రియో వా దాయనిక్షేపార్థం 
వివదమానాః సంఘముఖ్యానున్మాదయేయుః ఇతి. అదితి(స్రియః, కౌశిక 
స్త్రియః, నర్తకీగాయనా వా. ప్రతిపన్నాన్‌ గూఢవేశ్మసు రాత్రిసమాగమ ప్రవిష్టాన్‌ 
తీక్లాః హన్ఫ్యుః, బద్ద్వా హరేయుర్వా. 

2. సత్రీ వా ప్రీలోలుపం సంఘముఖ్యం ప్రరూపయేత్‌- “అముష్మిన్‌ 
గ్రామే దరిద్రకులమపసృతమ్‌; తస్య స్త్రీ రాజార్హా; గృహాణైనామ్‌” ఇతి. 
గృహీతాయామర్ధమాసాన్తరం సిద్ధవ్యజ్ఞునో దూష్యః సంఘముఖ్యమధ్యే 
ప్రక్రోశయేత్‌- “అసౌ మే ముఖ్యాం భార్యాం, స్నుషాం, భగినీం, దుహితరం 
వా అధిచరతి ఇతి. తం చేత్‌ సంఘో నిగృహ్హీయాత్‌ రాజైనముపగృహ్య 
విగుణేషు విక్రమయేత్‌. అనిగృహీతే సిద్ధవ్యజ్ఞనం హి రాత్రౌ తీక్షాః 
ప్రవాసయేయుః.తతస్తద్వ్యజ్ఞునాః ప్రక్రోశేయుః- “అసౌ బ్రహ్మహా బ్రాహ్మణీ 
జారశ్చ” ఇతి. 

వ్యా. 1. ధనవతులైన విధవలు గాని, భర్త ఉన్నా కూడ వ్యభిచారం జీవనోపాధిగా 
చేసుకొన్న దరిద్రస్రీలు గాని, యోగస్త్రీలు (స్తీవేషంలో ఉన్న పురుషులు) గాని, దాయం, 
నిక్షేపం మొదలైనవాటికోసం సంఘముఖ్యుల ఎదుట పోట్లాడుకొంటూ ఆ సందర్భంలో 
చేష్టావిశేషాలచేత వాళ్లని మోహింపచెయ్యాలి. లేదా అదితిస్తీలు (దేవతల చిత్రాలను 
చూపించడం వృత్తిగా గ్రహించిన స్రీలు) గాని, కౌశికస్తీలు (పాములు పట్టే స్త్రీలు) గాని, 
నర్తకస్రీలు గాని గాయనస్ర్తీలు గాని, వాళ్లని మోహింపచెయ్యాలి. వాళ్లు అంగీకరించి 


రాత్రి సమాగమం కోసం రహస్యగృహాలకు వచ్చి నప్పుడు లలు వాళ్లను చంపివేయాలి. 
లేదా బంధించి తీసికొనిపోవాలి. 


నంఘవృత్తమ్‌ - భేదోసాదానాని 795 


2. లేదా (స్రీవ్యసనం ఉన్న సంఘముఖ్యుని దగ్గరికి సత్రి వెళ్లి- “ఫలానాగ్రామానికి 
ఒక దరిద్రకుటుంబం వలస వచ్చింది. వాని భార్య రాజుకు తగిన స్తీ. ఆమెను నువ్వు 
గ్రహించు” అని చెప్పాలి. అతడు ఆ స్త్రీని గ్రహించిన తరవాత పదిహేను రోజులలోనే 
సిద్ధవేషంలో ఉన్న దూష్యుడు సంఘముఖ్యుల మధ్య- “ఇతడు నా ముఖ్యురాలైన 
భార్యను, లేదా కోడలిని, లేదా సోదరిని లేదా పుత్రికను బలాత్కరించి అనుభవిస్తు 
న్నాడు” అని గొడవపెట్టాలి. అలా చేసిన (స్త్రీని గ్రహించిన) ఆ సంఘముఖ్యుణ్జి సంఘం 
నిగ్రహిస్తే అప్పుడు రాజు వానిని తన దగ్గరకు చేరదీసి తనకు ఇష్టం కానివాళ్లమీదికి 
వానిని యుద్దానికి పంపాలి. అతడు నిగ్రహింపబడకపోయి నట్లయితే ఆ సిద్ధవ్యంజనుడైన 
దూష్యుణ్ణి (సంఘముఖ్యుల ఎదట గొడవ పెట్టినవానిని) రాత్రి తీక్టులు చంపివేయాలి. 
తరవాత సిద్ధవ్యంజనులైన మరికొందరు వచ్చి “ఈ (ని గ్రహింపబడని) సంఘముఖ్యుడు 
బ్రహ్మహత్య (సిద్భడైన బ్రాహ్మణుని హత్య) చేశాడు, బ్రాహ్మణ స్రీజారుడు కూడ” అని 
నిందిస్తూ గొడవపెట్లాలి 

మూ. 1. కార్తాన్తికవ్యజ్ఞానో వా కన్యామన్యేన వృతామన్యస్య ప్రరూప 
యేత్‌- “అముష్య కన్యా రాజపత్నీ, రాజప్రసవినీ చ భవిష్యతి. సర్వస్వేన 
ప్రసహ్య వా ఏనాం లభస్వ” ఇతి. అలభ్యమానాయాం పరపక్షమ్‌ ఉద్ధర్షయేత్‌, 
లబ్భాయాం సిద్ధః కలహః, 

2. భిక్షుకీ వా ప్రియభార్యం ముఖ్యం బ్రూయాత్‌- “అసౌ తే ముఖ్యో 
యౌవనోత్సికో భార్యాయాం మాం ప్రాహిణోత్‌. తస్యాహం భయాత్‌ 
లేఖ్యమాభరణం గృహీత్వా యాతాస్మి. నిర్జోషా తే భార్యా. గూఢమస్మిన్‌ 
ప్రతికర్తవ్యమ్‌, అహమపి తావత్‌ ప్రతిపత్స్యామి” ఇతి, ఎవమాదిషు 
కలహస్టానేషు, స్వయముత్చన్నే వా కలహే, తీక్ష క్షైరుత్సాదితే వా హీనపక్షం 
రాజా కోశదణ్ఞాభ్యామ్‌ ఉపగృహ్య విగుణేషు విక్రామయేత్‌, అపవాహయేద్వా. 

3. సంఘే ష్వేవమేకరాజో వర్తేత. సంఘాశ్చాపి ఎవమేకరాజా దేతేభ్యః 
అతిసంధానేభ్యః రక్షయేయుః. 

వ్యా. 1. జ్యౌతిషికుని వేషంలో ఉన్న గూఢచారి సంఘముఖ్యులలో ఒకడు 


వరించిన కన్యను గూర్చి మరొక సంఘముఖ్యునికి - “ఫలానావాని కన్య రాజపత్ని కాని, 
రాజమాత కాని కాగలదు. అందుచేత సర్వస్వమైనా ఇచ్చివేసి, లేదా బలప్రయోగం చేసి 


796 కౌటిలీయమ్‌ అర్థళాస్తమ్‌ 


ఈమెను పొందుము” అని బోధించాలి. అతడు ప్రయత్నించినా కూడ ఆమె లభించని 
పక్షంలో రెండవ పక్షం వానిని వీనిమీదికి ఉసిగొల్పాలి. ఆమె లభించినదా ఆ ముఖ్యు 
లిద్దరి మధ్యా కలహం ఎలాగూ తప్పదు. 

2. భార్య అంటే చాల ఇష్టం గల సంఘముఖ్యుని దగ్గరికి వెల్లి, సంన్యాసిని- 
“యౌవనమదంలో ఉన్న ఫలానా ముఖ్యుడు నీ భార్యకోసం నన్ను పంపాడు. అతనికి 
భయపడి నేను వాని లేఖ, ఆభరణాలు తీసికొని వచ్చాను. అయితే నీ భార్యలో ఏమీ 
దోషం లేదు. నువ్వు రహస్యంగా వీని విషయంలో ప్రతిక్రియ చెయ్యాలి; నేను కూడ 
తగిన ఉపాయం ఆలోచిస్తాను ' అని చెప్పాలి. ముఖ్యుల మధ్య ఏర్పడిన ఇలాంటి 
కలహస్థానాలలోను, లేదా స్వయంగా కలహం ఎర్చడినప్పుడు, లేదా తీక్షులు కలహాలు 
పుట్టించినప్పుడు రాజు దుర్చలమైన పక్షం కల ముఖ్యుణ్జీ కోశదండాలు ఇచ్చి తన వైపు 
మళ్లించుకొని తన శత్రువులపై అతడు ఆక్రమణం చేసే టట్టు చెయ్యాలి. లేదా అతనిని 
(ఆ గణరాజ్యంనుంచి) దూరంగా తీసికొనిపోవాలి. 

3. ఎకరాజు (ఒక రాజ్యానికి ఒక రాజు అనే పద్ధతిలో ఒక రాజ్యానికి రాజుగా 
ఉన్నవాడు) తన నరివాద్దులలో ఉన్న నంభురాజ్యాలతో ఈ విధంగా 
ప్రవర్తించాలి.సంఘరాజ్యాలు కూడ ఏకరాజు పన్నే ఈ పన్నాగాలనుండి తమను 
రక్షించుకోవాలి. 
న్లో, సంఘముఖ్యశ్చ సంఘేషు న్యాయవృత్తిహితః ప్రియః, 

దాన్తో యుక్తజనస్తి స్టేత్‌ సర్వచిత్తానువర్తకః. 

ఇతి కౌటలీయార్థశా(స్తే సంఘవృత్తే ఏకాదశాధికరణే ప్రథమో౭ధ్యాయః, 
భేదోపాదానాని, ఉపాంశుదబ్ణశ్ళ, ఆదితః పజ్బత్రింశచ్చతతమః. 
ఎతావతా కౌటలీయార్ధశాస్తస్య సంఘవృత్తమేకాదశం ప్రకరణం సమాప్తమ్‌. 
వ్యా. 1. సంఘముఖ్యుడు కూడ సంఘసభ్యుల విషయంలో, న్యాయ వృత్తి 
కలవాడై, వాళ్ల హితాన్ని ఆచరిస్తూ, వాళ్లకు ప్రియుడై, ఇంద్రియనిగ్రహవంతుడై 
ప్రజలను తనతో కలుపుకొని అందరి మనస్సులనూ అనువర్తిస్తూ ఉండాలి. 


“బాలానందిని” అను కౌటలీయార్థశాస్తాంధ్రవ్యాఖ్యానంలో సంఘవృత్తం అనే పదకొండవ 
అధికరణంలో భేదోపాయాలు, ఉపాంశుదండం అనే ప్రథమాధ్యాయం, ప్రారంభంనుంచి 
నూటముప్పైయైదవ అధ్యాయం సమాప్తం. 


ఇంతటితో కౌటలియార్థశాస్తంలోని సంఘవృత్తం అనే పదకొండవ అధికరణం సమాప్తం. 


ఆబలీయనమ్‌ - దూతకర్శ 797 


అథ ఆబలీయసమ్‌ - ద్యాదశమధికరణమ్‌ 
ప్రథమో౭ధ్యాయః 
ద్విషష్టిశతతమం ప్రకరణమ్‌ - దూతకర్మ 
ఆబలీయసం (దుర్చలుడైన రాజును గూర్చినది) - పన్నెండవ అధికరణమ్‌ 


మూ. 1. బలీయసాభియుకో దుర్చలః సర్వత్రానుప్రణతః వేతసధర్మా 
తిష్టేత్‌. “ఇన్దస్య హి స ప్రణమతి, యో బలీయసో నమతి”, ఇతి భారద్వాజః. 

2. “నర్వసందోహాన బలానాం యుధ్యేత; పరాక్రమో హి 
వ్యసనమపహన్తి, స్వధర్మశ్చెష క్షత్రియస్య యుద్ధే జయః పరాజయో వా ఇతి 
విశాలాక్షః. 

3. నేతి కౌటల్యః. సర్వత్రానుప్రణతః కులైడక ఇవ నిరాశో జీవితే 
వసతి. యుధ్యమానశ్చాల్ప సైన్యః సముద్రమివ అప్టవః అవగాహమానః 
సీదతి. తద్‌విశిష్టం తు రాజానమాశ్రితః దుర్గమవిషహ్యం వా చేష్టేత. 

వ్యా. 1. “బలవంతుడైన రాజుచేత ఎదిరింపబడిన దుర్చలుడైన రాజు నీటి 
ప్రబ్బలి తీగ వలె అన్ని విధాలా వంగి అణగి మణగి ఉండాలి. (వేతసం నీటి ప్రవాహం 
ఎటువైపు వెడితే అటు వైపు వంగుతుంది. ప్రవాహాన్ని ఎదిరించి నిలబడదు). బలవంతునికి 
నమస్కరిస్తున్నవాడు ఇంద్రునకే (ఇంద్రుడు బలానికి అధిష్టానదేవత) నమస్కరిస్తు 
న్నట్టు అని భారద్వాజు డన్నాడు. 

2. “మొత్తం సైన్యం అంతా కూడ గట్టుకొని యుద్ధం చెయ్యాలి. పరాక్రమం 
వ్యసనాన్ని (ఆపదను) తొలగిస్తుంది కదా? యుద్ధంలో జయం పాందడమో పరాజయం 
పాందడమో - ఇది క్షత్రియుని ధర్మం” అని విశాలాక్షు డన్నాడు. 

3. అది యుక్తం కాదు అంటాడు కౌటిల్యుడు. అన్ని విధాలా వంగి 
ఉండేవాడు మందలోనుంచి చెదిరి వచ్చిన ఇంటి పెంపుడు గొట్టె వలె జీవితం 


విషయంలో నిరాశుడై ఉండవలసివస్తుంది. అల్పసైన్యంతో యుద్ధం చేసేవాడు తెప్ప 
లేకుండా సముద్రంలోనికి దిగినవాడు వలె నశిస్తాడు. అందువల్ల ఎవరైనా బలవంతుడైన 


798 కౌటిలీయమ్‌ అర్థశాస్తమ్‌ 


రాజును గాని, భేదింప శక్యం కాని దుర్గాన్ని కాని ఆశ్రయిలచి ఉండి తాను చేయదలచిన 
పని చెయ్యాలి. 

మూ. 1. త్రయోఒభియోక్తారః- ధర్మలోభాసురవిజయిన ఇతి. 
తేషామభ్యవపత్త్యా ధర్మవిజయీ తుష్యతి. తమభ్యవపద్యేత పరేషామపి 
భయాత్‌. భూమిద్రవ్యహరణేన లోభవిజయీ తుష్యతి. తమర్థేన అభ్యవపద్యేత. 
భూమిద్రవ్యపుత్రదారప్రాణహరణేన అసురవిజయీ.తం భూమిద్రవ్యాభ్యా 
ముపగృహ్య అగ్రాహ్యః ప్రతికుర్వీత. 

2. తేషాముత్తిష్టమానం సంధినా మన్తయుద్ధేన కూటయుద్ధేన వా 
ప్రతివ్యూహేత. శత్రుపక్షమస్య సామదానాభ్యాం; స్వపక్షం భేదదణ్ఞాభ్యామ్‌. 
దుర్గం రాష్టం స్కన్గావారం వాస్య గూఢాః శస్తరసాగ్నిభిః సాదయేయుః. 

3. సర్వతః పార్‌ష్టిమస్య గ్రాహయేత్‌. అటవీభిర్వా రాజ్యం ఘాతయేత్‌. 
తత్కులీనావరుద్దాభ్యాం వా హారయేత్‌. 

వ్యా. 1. అభియోక్తలు (దండెత్తి వచ్చేవాళ్లు) ధర్మవిజయి, లోభవిజయి, 
అసురవిజయి అని మూడు విధాలుగా ఉంటారు. వాళ్లలో ధర్మవిజయి “నేను 
నీవాడను” అని లొంగిపోతే సంతోషిస్తాడు. పరులవల్ల కలిగే భయంవల్ల కూడా 
ధర్మవిజయికి (పైన చెప్పినట్లు) లొంగిపోవాలి. అనగా ఆ విధంగా లొంగిపోతే 
ధర్మవిజయి ఇతరులనుండి కూడా ఎమీ భయం రాకుండా రక్షిస్తాడు అని భావం. 
లోభవిజయి భూమిని, ద్రవ్యాన్ని హరించి సంతోషిస్తాడు. వానికి ధనం ఇచ్చి 
అనుకూలుణ్ణి చేసుకోవాలి. అసురవిజయి భూమిని, ద్రవ్యాన్ని, పుత్రుల్ని, భార్యలను, 
ప్రాణాలను హరించి సంతోషిస్తాడు. అలాంటివానికి భూమి, ద్రవ్యం అర్పించి తాను 
మాత్రం పట్టుబడకుండా ప్రతిక్రియ చెయ్యాలి. 

3. ఈ మూడు విధాలైన అభియోక్తలలో తనమీదికి రావడానికి సిద్ధంగా 
ఉన్నవానికి సంధిచేత గాని మంత్రయుద్ధంచేత గాని, కూటయుద్ధచేత గాని అపకారం 
చెయ్యాలి. వాని శత్రుపక్షాన్ని సామదానాలచేత తనకు అనుకూలం చేసుకోవాలి. ఆతని 
పక్షాన్ని భేదదండాలచేత తనకు అనుకూలం చేసుకోవాలి (ఇది మంత్రయుద్ధం). 
గూఢపురుషులు, శస్తవిషాగ్నులను ప్రయోగించి వాని దుర్గాన్ని గాని, రాష్ట్రాన్ని గాని, 
స్కంధావారాన్ని గాని, నశింపచెయ్యాలి (ఇది కూటయుద్ధం). 

4. వాని వెనుక భాగాన్ని అన్ని వైపులనుండీ ఆక్రమింపచెయ్యాలి. లేదా 


ఆబలీయనమ్‌ - దూతకర్శ 799 


ఆటవికులచేత వాని రాజ్యాన్ని నశింపచెయ్యాలి. లేదా వాని వంశానికి చెందినవాడు 
గాని, అతనికి అప్రియుడైన పుత్రుడుగాని, రాజ్యాన్ని ఆక్రమించే టట్లు చెయ్యాలి. 

మూ. 1. అపకారాన్రేషు చాస్య దూతం (పేషయేత్‌. అనపకృత్య వా 
సంధానమ్‌. 

2. తథాప్యభిప్రయాన్తం కోశదణ్ణయోః పాదోత్తరమ్‌, అహోరాత్రోత్తరం 
వా సంధిం యాచేత. 

3. స చేద్దణ్ణసంధిం యాచేత కుణ్బమస్మై హస్త్యశ్వం దద్యాత్‌, 
ఉత్సాహితం వా గరయుక్తమ్‌. 

4. పురుషసన్ధిం యాచేత దూష్యామిత్రాటవీబల మస్మై దద్యాత్‌, 
యోగపురుషాధిష్టితమ్‌, తథా కుర్యాద్యథోభయవినాశః స్యాత్‌. తీక్షబలం 
వాస్మై దద్యాత్‌ యదవమానితం వికుర్వీత. మౌలమనురక్తం వా యదస్య 
వ్యసనే అపకుర్యాత్‌. 

వ్యా. 1. ఇలాంటి అపకారాలు చేసిన తరవాత వానివద్దకు సంధికై దూతలను 
పంపాలి. లేదా అపకారా లేవీ చేయకుండానే సంధి చేసుకోవాలి. 

2. ఇలా చేసినా దండెత్తి వస్తూన్నవానిని కోశదండాలలో ఒక పాదం అధికంగా 
చేసి గాని అహోరాత్రాలు అధికంగా చేసికాని సంధి కోరాలి. అనగా ఒక లక్ష సువర్దాలు, 
ఒక వంద అశ్వాదులు ఇస్తా నని చెప్పినా కూడ అతడు దండెత్తి వస్తూన్నప్పుడు ఒక పాదం 
పెంచి ఒక లక్షా ఇరవైయైదు వేలు సువర్గాలు, నూటఇరవైయైదు అశ్వాదులు ఇస్తా నని 
చెప్పి సంధికి ఒప్పించాలి అని అర్థం. అయినా అంగీకరించని పక్షంలో మరొక పాదం 
చొప్పున పెంచాలి. అట్లే ఈ పని ఇన్ని రోజులలో చేస్తాను అని చెప్పినప్పుడు అతడు 
అంగీకరించని పక్షంలో ఇంకా కొన్ని పగళ్లు రాత్రులు పెంచుకొంటూ పోయి సంధికి 


ల 
అతడు దండసంధి (సైన్యం ఇవ్వాలి అనే షరతుమీద సంధి) కోరినట్లయితే 
వానికి పనికిరాని ఎనుగులు, గుజ్టాలు ఇవ్యాలి. లేదా ఒకటి రెండు మాసాలలో చం లు 
విషం పెట్టిన మంచి ఉత్సాహం ఉన్న ప హస్త్యశ్వాలు ఇవ్వాలి. 
4. అతడు పురుషసంధి కోరిన ట్లయితే వానికి యోగపురుషులు (విషాదులచేత 
దూష్యాదిబలాన్ని చంపగలిగిన వాళ్లు) ఉన్న దూష్యబలం, అమిత్రబలం, ఆటవికబలం 


800 కౌటిలీయమ్‌ అర్థశాన్తమ్‌ 


ఇవ్వాలి. దూష్యాదిబలాలు, శత్రుబలం ఈ రెండు పక్షాల వాళ్లూ కూడ ఏ విధంగా 
నశిస్తారో ఆ విధంగా చెయ్యాలి. లేదా వానికి చాల పొగరుబోతుతనం ఉన్న సైన్యం 
ఇవ్వాలి. అలాంటి సైన్యం అతడేమైనా అవమానం చేస్తే, ఎదురుతిరుగుతుంది. లేదా 
తనయందు భక్తిగల మౌలబలాన్ని ఇవ్వాలి. అది శత్రు వేదైన ఆపదలో ఉన్నప్పుడు 
వానికి అపకారం చేస్తుంది. 

మూ. 1. కోశసంధిం యాచేత సారమ'స్మై దద్యాత్‌ యస్య క్రేతారం 
నాధిగచ్చేత్‌, కుప్యమయుద్ధయోగ్యం వా. 

2. భూమిసంధిం యాచేత-ప్రత్యాదేయాం, నిత్యామిత్రామ్‌, 
అనపాశ్రయాం, మహాక్షయవ్యయనివేశాం వా అస్మై భూమిం దద్యాత్‌. 

3. సర్వస్వేన వా రాజధానీవర్డిన సంధిం యాచేత బలీయసః. 

వ్యా. 1. అతడు కోశసంధిని కోరిన ట్లయితే వానికి అతిక్రేష్టమైన కోశం ఇవ్వాలి, 
అలాంటిదానిని కొనగలిగినవాడు ఎవడూ అతనికి దొరకడు. లేదా యుద్దానికి 
ఉపయోగించని కుప్యాన్ని ఇవ్వాలి. 

2. భూమిసంధి కోరితే వానికి తిరిగి తీసికొనడానికి విలైనది, ఎల్లప్పుడు 
శత్రువులు దగ్గరగా ఉన్నది, దుర్గం లేనిదీ, నగరాదులను ఏర్పరచడానికి చాల 
క్ష్రయవ్యయాలు కలిగించేదీ అయిన భూమిని ఇవ్వాలి. 

3. లేదా రాజధాని మినహాయించి సర్వస్వాన్నీ ఇచ్చివేసి అయినా బలవంతునితో 


సంధి కోరాలి. 
నో. యత్‌ ప్రసహ్య హరేదన్యస్తత్‌ ప్రయచ్చేదుపాయతః, 
రక్షేత్‌ స్వదేహం న ధనం కా హ్యనిత్యే ధనే దయా. 
ఇతి కౌెటలీయార్ధశాస్తే ఆబల్లీయసే ద్వాదశేఒధికరణే ప్రథమోఒధ్యాయః, 
దూతకర్మణి సంధియాచనమ్‌, ఆదితః షట్‌త్రింశచ్చతతమ:. 
వ్యా. శత్రువు దేనిని బలాత్కారంగా లాగికొంటాడో దానిని ఉపాయం ద్వారా, 


అనగా సంధి అనే వంక మీద ఇవ్వాలి. తన దేహాన్ని రక్షించుకోవాలి గాని, ధనాన్ని కాదు, 
అనిత్యమైన ధనం విషయంలో దయ ఏమిటి! 


“బాలానందిని” అను కౌటలీయార్థశాస్తాంధ్రవ్యాఖ్యానంలో ఆబలీయసం అనే పన్నెండవ 
అధికరణంలో దూతకర్మలో సంధి కోరడం అనే మొదటి అధ్యాయం, ప్రారంభంనుంచి 


ఆబలీయనమ్‌ - మన్రయుద్ధమ్‌ 801 


నూటముప్పై ఆరవ అధ్యాయం సమాప్తం. 


అథ దితీయో౬ధ్యాయః 
త్రిషష్టిశతతమం ప్రకరణమ్‌ - మన్తయుద్ధమ్‌ 
చతుఃషష్టిశతతమం ప్రకరణమ్‌ - సేనాముఖ్యవధః, ప్రథమో భాగః 


మూ. 1. స చేత్సంధౌ నావతిష్టేత, బ్రూయాదేనమ్‌ - + “ఇమే 
షడ్వర్గవశగాః రాజానః వినష్టాః; తేషామనాత్మవతాం నార్హసి మార్గమనుగన్తుమ్‌. 
ధర్మమర్థం చావేక్షస్వ. మిత్రముఖా హ్యమిత్రాస్తే యే త్వాం సాహసమ్‌, 
అధర్మమ్‌, ఆర్థాతిక్రమం చ గ్రాహయన్తి. శూరైస్త్యక్తాత్మభిః సహ యోద్భం 
సాహసము. జనక్షయముభయతః కర్తుమధర్మః. దృష్టమర్థం మిత్రమదుష్టం 
చ త్యక్తుమర్ధ్థాతిక్రమః. _ మిత్రవాంశ్చ స రాజా భూయశ్సైతేన అర్ధిన 
మిత్రాణ్యుద్యోజయిష్యతి, యాని త్వా సర్వతః అభియాస్యన్తి. న చ 
మధ్యమోదాసీనయోర్మణ్ణలస్య వాపరిత్యక్తః, భవాంస్తు పరిత్యక్తః యే త్వాం 
సముద్యుక్తముపప్రేక్షన్తే- “భూయః క్షయవ్యయాభ్యాం యుజ్యతామ్‌. మిత్రాచ్చ 
భిద్యతామ్‌; అథైనం పరిత్యక్తమూలం సుఖీనోచ్చేత్స్యామ:. ఇత్తి, స భవాన్‌ 
నార్హతి మిత్రముఖానామమిత్రాణాం శ్రోతుమ్‌, మిత్రాణ్యుద్వేజయితుమ్‌, 
అమిత్రాంశ్చ శ్రేయసా యోక్తుమ్‌. ప్రాణసంశయమనర్థం చ ఉపగన్తుమ్‌ 
ఇతి యచ్చెత్‌. 

2. తథాపి ప్రతిష్టమానస్య ప్రకృతికోపమస్య కారయేత్‌. యథా 
సంఘవృత్తే వ్యాఖ్యాతం, యోగవామనే చ. తీక్షరసదప్రయోగం చ. 
యదుక్తమాత్మరక్షితకే రక్ష్యం తత్ర తీక్లాన్‌ రసదాంశ్చ ప్రయుళ్ఞీత, 

వ్యా. 1. అతడు సంధికి అంగీకరించకపోయిన ట్లయితే అతనికి ఇలా చెప్పాలి- 
(కొంతమంది పేర్లు చెప్పి) 'ఈ రాజులు (ఫలానా ఫలానా రాజులు) కామ-క్రోధ-లోభ- 
మోహ-మద-మాత్సర్యాలనే అరిషడ్వర్గానికి వశు లైపోయి నశించారు. నువ్వు 
ఇంద్రియాలను అదుపులో పెట్టుకొనలేకపోయిన వాళ్ల మార్గంలో వెళ్లవద్దు. ధర్మార్జాలను 


802 కౌటిలీయమ్‌ అర్థశాస్త్రమ్‌ 


చేయడం సాహసం. రెండు పక్షాలలోను జనక్షయం కలిగించడం అధర్మం. స్పష్టంగా 
ఎదుట కనబడుతూన్న అర్థాన్ని దుష్టుడు కాని మిత్రుణ్జీ విడిచిపెట్టడం అర్భాతిక్రమం. 
ఆ రాజుకు చాలమంది మిత్రు లున్నారు. అతడు ఈ ధనంతో (సంధిచేసికో మని కోరుతూ 
నీకు ఇస్తూన్న, నీవు నిరాకరించిన ధనంతో) తన మిత్రులను నీతో యుద్ధంచేసే టట్లు 
ఏర్పరచుకుంటాడు. వాళ్లు నిన్ను నలు దిక్కులనుండీ ముట్టడిస్తారు. అతనిని మధ్య 
మోదాసీనులు గాని, మండలం గాని విడిచివేయలేదు. నువ్వు వాళ్లచేత విడవబడినావు. 
నువ్వు యుద్దానికి సన్నద్దుడవై ఉండడం చూచి వాళ్లు- “ఇంకా ఇతనికి క్షయవ్యయాలు 
కలగాలి, మిత్రునినుండి దూరం అవాలి. ఈ విధంగా మూలం విడచిన ఇతనిని 
అనాయాసంగా ఉన్మూలిద్దాం' అని అనుకొంటూ వేచి ఉన్నారు. అందుచేత నువ్వు 
మిత్రులుగా పైకి కనబడే అమిత్రుల మాటలు వినడం, మిత్రుల్ని కలత పెట్టడం, 
అమిత్రులకు మంచి కలిగే టట్టు చేయడం యుక్తం కాదు, ప్రాణాలకే సంశయం ఉన్న 
అనర్థం పొందడం కూడ మంచిది కాదు” అని ఈ విధంగా చెప్పి వానిని ముందుకు 
సాగకుండా నిలపాలి. 

2. ఇంత ఇలా చెప్పినాకూడ అతడు యుద్దానికి బయలుదేరితే 
సంఘవృత్తాధికరణంలో చెప్పినట్లు యోగవామనాధికరణంలో చెప్ప నున్నట్లు వాని 
ప్రకృతులలో కోపం (తిరుగుబాటు) కలిగించాలి. తీక్షులను, విషం ఇచ్చేవాళ్లనూ కూడ 
పంపాలి. ఆత్మరక్షితాధికరణంలో, ఏది రక్షింపదగిన దని చెప్పబడిందో ఆ రక్ష్యాన్ని 
నశింపచేయానికి తీక్షులను, రసదులను పంపాలి. 

మూ. 1. బన్గకీపోషకాః పరమరూపయౌవనాభిః స్రీభిః సేనాముఖ్యాను 
న్మాదయేయుః:. బహూనామేకస్యాం ద్వయోర్వా ముఖ్యయోః కామె జాతే 
తీక్షాః కలహానుత్సాదయేయుః. కల హే పరాజితపక్షం పరత్రాపగమనే యాత్రా 
సాహాయ్యదానే వా భర్తుః యోజయేయుః. 

2. కామవశాన్‌ వా సిద్ధవ్యజ్ఞనాః సాంవననికీభిః ఓషధీ భిః అతిసంధా 
నాయ ముఖ్యేషు రసం దాపయేయుః. . 

3. వైదేహకవ్యబ్ఞనో వా రాజమహిష్యాః సుభగాయాః (పేష్యామాసన్నాం 
కామనిమిత్తమర్థేన అభివృష్య పరిత్యవేత్‌. తస్యైవ పరిచారకవ్యబ్ఞనోపదిష్టః 
సిద్ధవ్యజ్ఞనః సాంవననికీమ్‌ ఓషధీం దద్యాత్‌- వైదేహకశరీరే అవధాతవ్యా 


ఆబలీయనమ్‌ - మన్తయుద్ధమ్‌ 803 


ఇతి. సిద్ధే సుభగాయా అప్యేనం యోగముపదిశేత్‌- రాజశరీరే అవధాతవ్యా 


ఇతి. తతో ర సేనాతిసందధ్యాత్‌. 

వ్యా. 1. కులటలను పోషించేవాళ్లు మంచి సౌందర్యము, యౌవనమూ ఉన్న 
స్రీలమీద సేనాముఖ్యులకు మోహం కలిగే టట్లు చెయ్యాలి. చాలామంది 
సేనాముఖ్యులకు ఒక స్రీమీద గాని, ఇద్దరు స్రీలమీద గాని, మోహం కలిగి నప్పుడు 
తీక్షులు వాళ్ల మధ్య కలహం పుట్టించాలి. కలహంలో ఓడిపోయిన పక్షాన్ని మరొక రాజు 
దగ్గరికి వెళ్లిపోయే టట్లు చెయ్యాలి, లేదా తమ రాజుకు యాత్రలో సహాయంగా ఉండే 
టట్లు చెయ్యాలి. 

2. .లేదా మంత్రసిద్ధుల వేషంలో. ఉన్న గూఢచారులు కామపరవశులైన 
సేనాముఖ్యులను మోసం చేయడం కోసం వశీకరణములైన ఓీషధులతో పాటు విషం 
ఇప్పించాలి. 

3. లేదా వర్తకుని వేషంలో ఉన్న గూఢచారి సుందరియైన రాజభార్యయొక్క 
(పట్టమహిషియొక్క) చాల దగ్గరిదైన పరిచారికకు కామంకోసం అత్యధికమైన ధనం 
వర్షించి విడిచివెయ్యాలి. ఆమెను ఒక్కసారి మాత్రమే కలిసి మళ్లీ కలవకూడదు అని 
అర్థం. ఆ వర్తకుని పరిచారకుని వేషంలో ఉన్న ఒక పురుషుడు ఆ రాజభార్యయొక్క 
పరిచారికకు ఒకనిని చూపి ఇతడు మంత్రసిద్ధి పొందినవాడు అని చెప్పాలి. అప్పుడు 
అతడు ( ఆ వర్తకుణ్ణి వశం చేసుకొనడం కొరకు) ఆమెకు ఒక ఓషధి ఇచ్చి “దీనిని ఆ 
వర్తకుని శరీరం మీద ఉంచాలి” అని చెప్పాలి. అప్పుడు ఆ వర్తకుడు మల్లీ ఆమెను 
కలుసుకొని ఆమెకు వశు డైపోయినట్లు నటించాలి. ఆ పరిచారిక ద్వారా సౌందర్యవతియైన 
రాజభార్యకు కూడ ఆ వశీకరణయోగం ఉపదేశించి “దీనిని రాజు శరీరంమీద ఉంచాలి' 
' అని చెప్పాలి. తరవాత విషం కూడ కలిపి ఇచ్చి మోసగించాలి. 

మూ. 1. కార్తాన్తికవ్యజ్ఞునో వా మహామాత్రం “రాజలక్షణసంప 
న్నం” క్రమాభినీతం బ్రూయాత్‌. భార్యామస్య భిక్షుకీ బ్రూయాత్‌- 'రాజపల్నీ 
రాజప్రసవినీ వా భవిష్యసి” ఇతి. 

2. భార్యావ్యజ్ఞనా వా మహామాత్రం బ్రూయాత్‌-" రాజా కిల 
మామవరోధయిష్యతి. తవాన్తికాయ పత్రలేఖ్యమాభరణం చేదం పరివ్రాజికయా 
. ఆహృతమ్‌” ఇతి. 


804 కౌటిలీయమ్‌ అర్థశాస్తమ్‌ 


3. సూదారాలికవ్యళ్టునో వా రసప్రయోగార్థం రాజవచనమర్థం 
చాస్యలోభనీయమభినయేత్‌. తదస్య వైదేహికవ్యళ్టునః ప్రతిసందధ్యాత్‌, 
కార్యసిద్ధిం చ బ్రూయాత్‌. ఎవమేకేన ద్వాభ్యాం త్రిభిరిత్యుపాయైః ఎకైకమస్య 
మహామాత్రం విక్రమాయాపగమనాయ వా యోజయేదితి. 

వ్యా. 1. లేదా జ్యౌతిషికుని వేషంలో ఉన్న గూఢచారి రాజలక్షణా లున్న 
మహామాత్రునితో మెల్ల మెల్లగా పరిచయం చేసుకొని “నువ్వు రాజు అవుతావు” అని 
చెప్పి నమ్మించాలి. భిక్షుకి వీని భార్యతో “నువ్వు రాజభార్యవు గాని, రాజమాతవు కాని 
అవుతావు” అని చెప్పాలి. 

2. లేదా వేశ్య ఒక మహామాత్రునికి భార్యగా అయి వానితో- “రాజు నన్ను తన 
అంతఃపురంలో నిరోధిస్తాడట. పరివ్రాజిక ద్వారా ఈ లేఖ, అభరణాలు పంపాడు” అని 
చెప్పాలి. 

3. లేదా వంటవానివేషంలో గాని, భక్ష్యాలు తయారుచేసేవాని వేషంలో గాని 
ఉన్న గూఢచారి మహామాత్రునితో రాజు నీకు విషం పెట్టమని నాకు చాల ధనం 
ఇచ్చాడు అని చెప్పాలి. అతడు చెప్పిన మాటలను వర్తకుని (విషం అమ్మేవాని) వేషంలో 
ఉన్న గూఢచారి ధ్రువికరించాలి. (నిజమే ఇతడు నావద్ద విషం కొన్నాడు అని చెప్పాలి). 
ఇది తింటే వెంటనే మరణిస్తారు అని కూడ చెప్పాలి. ఈ విధంగా ఒక ఉపాయంచేత 
గాని, రెండు ఉపాయాలచేత గాని, మూడు ఉపాయాలచేత గాని, ఆ రాజుయొక్క 
ఒక్కొక్క మహామాత్రుణ్ణి ఆతనికి ఎదురుతిరిగే టట్లు గాని, వానిని విడిచివెళ్లిపోయే 
టట్లు గాని చెయ్యాలి. 

మూ. 1. దుర్గేషు చాస్య శూన్యపాలాసన్నాః సత్రిణః పౌరజానపదేషు 
మైత్రీనిమిత్తమావేదయేయుః- శూన్యపాలేనోక్తా యోధాశ్చ అధికరణస్థాశ్చ - 
“కృచ్రగతో రాజా జీవన్నాగమిష్యతి వా న వా; ప్రసహ్య విత్తమార్ణయధ్య్వమ్‌; 
అమిత్రాంశ్చ హత” ఇతి. బహులీభూతే తీక్షాః పౌరాన్‌ నిశాస్వాహారయేయు:; 
ముఖ్యాంశ్చాభిహన్యుః-“ఏవం క్రియన్తే యే శూన్యపాలస్య న శుశ్రూషన్నే 
ఇతి. శూన్యపాలస్థానేషు చ సశోణితాని శస్త్రవిత్తబన్ధనాని ఉత్సృవేయు:. తతః 
సత్రిణః- “శూన్యపాలః ఘాతయతి, విలోపయతి చ” ఇత్యావేదయేయుః. 
ఏవం జనపదాన్‌ సమాహర్తుః భేదయేయుః. 


ఆబలీయనమ్‌ - మన్తయుద్ధమ్‌ 805 


వ్యా. 1. లేదా విని (శత్రువుయొక్క) దుర్గాలలో శూన్యపాలునికి (రాజు 
యుద్దానికి బైటకు వెళ్లినప్పుడు రాజశూన్యమైన దుర్గాన్ని రక్షించడం కోసం నియుక్తుడు 
శూన్యపాలుడు) చాలా దగ్గరవాళ్లం అని చెప్పుకొంటూ సత్రులు శూన్యపాలుని విషయంలో 
పౌరజానపదులకు మైత్రి కలిగించడంకోసం వాళ్లతో- “రాజు కష్టాలలో ఉన్నాడు; 
ప్రాణాలతో తిరిగివస్తాడో రాడో. అందుచేత మీరు బలాత్కారంగా ధనం సంపాదించండి; 
శత్రువులను చంపివేయండి” అని శూన్యపాలుడు యోధులతోను ఆ యా 
శాఖాధ్యక్షులతోను చెప్పాడు” అని చెప్పాలి. ఈ ప్రవాదం బాగా వ్యాపించగానే తీక్షులు 
రాత్రులలో పౌరులనుండి బలాత్కారంగా ధనం తీసుకోవాలి. “శూన్యపాలుని మాట 
విననివాళ్లకి ఇదే గతి పడుతుంది” అని అంటూ పౌరముఖ్యుల్ని చంపివేయాలి. 
శూన్యపాలుని నివాసస్థానాలలో రక్తంతో కూడిన శస్రాలు, ధనం, బంధనాలు (కట్టే 
త్రాళ్లూ) ఉంచాలి. అప్పుడు సత్రులు- “శూన్యపాలుడు చంపిస్తున్నాడు, లూటీలు 
చేయిస్తున్నాడు” అని అందరికీ చెప్పాలి. ఈ విధంగానే సమాహర్తనుంచి జానపదులను 
విడదీయాలి. 

మూ. 1. సమాహర్శపురుషాంస్తు గ్రామమధ్యేషు రాత్రౌ తీక్షా హత్వా 
బ్రూయుః- “ఏవం క్రియన్తే యే జనపదమధర్మేణ బాధన్తే” ఇతి. 

2. సముత్పన్నే దోషే శూన్యపాలం సమాహర్తారం వా ప్రకృతికోపేన 
ఘాతయేయుః:, తత్కులీనమవరుద్ధం వా ప్రతిపాదయేయు:. 

వ్యా. 1. తీక్షులు సమాహర్తయొక్క పురుషుల్ని రాత్రి చంపివేసి “జనపదాన్ని 
అధర్మంగా బాధించేవాళ్లకి ఇదే గతి పడుతుంది” అని ప్రచారం చెయ్యాలి. 

2. ఈ విధంగా దోషం అంతటా ప్రచారంలోనికి రాగానే ప్రజలలో తిరుగుబాటు 
కలిగించి శూన్యపాలుణ్ణి, సమాహర్తను చంపించివేయాలి. వాని కులానికి చెందినవానిని 
గాని, అప్రియుడైన పుత్రుణ్ణి గాని పరిపాలకుబ్దీగా నిలబెట్టాలి. 
శ్లో అన్తఃపురపురద్వారద్రవ్యధాన్యపరి[గ్రహాన్‌, 

దహేయుస్తాం శ్చ హన్యుర్యా బూయురస్యార్తవాదినః. 

ఇతి కౌెటలీయార్థశాప్రే ఆబలీయసే ద్వాదశేఒధికరణే ద్వితీయో ఒధ్యాయ:, 


దూతకర్మణి మన్తయుద్ధమ్‌ (సేనాముఖ్యవధః ప్రథమో భాగశ్చ), ఆదితః 
సప్తత్రింశచ్చతతమ:. 


806 కౌటిలీయమ్‌ అర్థశాస్త్రమ్‌ 


వ్యా. 1. శత్రువుయొక్క అంతఃపురం, పురద్వారం, ద్రవ్యాలు, ధాన్యాలు 
నిలవచేసే ఇళ్లు కాల్చివేయాలి. అక్కడ ఉండే అధికారులను చంపివేయాలి. అయ్యో! 
అయ్యో! అని ఏడుస్తూ ఆ శూన్యపాలుడు లేదా సమాహర్త ఇలా చేశా డని పౌరులకు 
చెప్పాలి. 


“బాలానందిని” అని కౌటలీయార్థశాస్ర్రాంధ్రవ్యాఖ్యానంలో ఆబలీయసం అనే పన్నెండవ 
అధికరణంలో దూతకర్మలో మంత్రయుద్ధం అనే (సేనాముఖ్యవధ అనే ప్రథమభాగం) రెండవ 
అధ్యాయం, ప్రారంభంనుండి నూటముసప్పైఎడవ అధ్యాయం సమాప్తం. 


అథ తృతీయో౭ధ్యాయః 
చతుషష్టిశతతమం ప్రకరణమ్‌ - సేనాముఖ్యవధః (ద్వితీయో భాగః) 
పజ్బుషష్టిశతతమం ప్రకరణం - మణ్బలప్రోత్సాహనమ్‌. 


మూ. 1. రాజ్ఞో రాజవల్లభానాం చ ఆసన్నాః సత్రిణః పత్త్యశ్వరథద్విప 
ముఖ్యానాం “రాజా క్రుద్ధః ఇతి సుహృద్విశ్వాసేన మిత్రస్థానీయేషు 
కథయేయు:. బహులీభూతే తీక్షాః కృతరాత్రిచారప్రతీకారాః గృహేషు “ 
స్వామివచనేన ఆగమ్యతామ్‌ "ఇతి బూయుః. తాన్‌ నిర్గచ్చత ఎవ అభిహన్యుః. 
స్వామిసన్దెశః ఇతి చాసన్నాన్‌ బ్రూయుః. యే చ ప్రవాసితాస్తాన్‌ సత్రిణో 
బ్రూయుః- “ఎతత్తద్‌ యదస్మాభిః కథితమ్‌, జీవితుకామేన అపక్రాన్త 
వ్యమ్‌ ' ఇతి. 

2. యేభ్యశ్చ రాజా యాచితో న దదాతి తాన్‌ సత్రిణో బ్రూయుః- 
“ఉక్తః శూన్యపాలో రాజ్ఞా- “అయాచ్యమర్థమసౌ చాసౌ చ యాచతే; మయా 
ప్రత్యాఖ్యాతాః శత్రుసంహితాః; తేషాముద్ధరణే ప్రయతస్వ” ఇతి. తతః 
పూర్వవదాచరేత్‌. 

వ్యా. 1. శత్రురాజుకు రాజవల్లభులకు (రాజుకు ఇష్టమైనవాళ్లకు) దగ్గరగా 
ఉన్న సత్రులు స్నేహంచేత ఏర్పడిన విశ్వాసంతో అనగా మీ క్షేమంకోరే స్నేహితులం 
గాన ఈ విషయం చెపుతున్నాం అని విశ్వసింపచేసి, పత్త్యశ్వరథద్విపసేనలలోని 


ఆబలీయనమ్‌ - సేనాముఖ్యవధః 807 


ముఖ్యుల మిత్రులైనవారితో “రాజు ఈ మధ్య ఈ ముఖ్యులమీద కోపంతో 
ఉన్నాడు” అని చెప్పాలి. ఈ ప్రవాదం నాలుగుమూలలా పాకిన తరవాత తీక్షులు రాత్రి 
సంచరిం చడంలో ఉన్న అడ్డులకు ప్రతిక్రియ చేసుకొని (ముందుగా రాత్రి సంచరించడానికి 
అనుమతి తీసికొని) పత్తిముఖ్యాదుల ఇళ్లకు వెల్లి “రాజు రమ్మంటున్నాడు రండి” అని 
బైటకు రప్పించి వాళ్లు బైటకు వస్తూండగానే చంపివేయాలి. “ప్రభువు ఆజ్ఞ ప్రకారం 
ఇలా చేశాం” అని పక్కవాళ్లతో చెప్పాలి. చంపబడని ముఖ్యులతో సత్రులు- “చూచారా 
మేం చెప్పిన విషయం ఇదే. ప్రాణాలు దక్కించుకోవా లంటే ఇక్కడినుండి వెళ్లిపోవాలి” 
"అని చెప్పాలి. 

2. రాజు ఎవరికి అడిగినదానిని ఇవ్వడో వాళ్లతో సత్రులు - “రాజు 
శూన్యపాలునితో- “ఫలనా ఫలనావాళ్లు నన్ను అడగకూడని ద్రవ్యాదు లిమ్మని 
అడుగుతున్నారు. నేను ఇవ్వననడంతో వీళ్లు శత్రువుతో కలిసిపోయారు. వీళ్లను 
నిర్మూలించడానికి ప్రయత్నించు) అని చెప్పాడు”. తరవాత పైన చెప్పినట్లు చెయ్యాలి. 

మూ. 1. యేభ్యశ్చ రాజా యాచితో దదాతి తాన్‌ సత్రిణో బ్రూయుః- 
“ఉక్తః శూన్యపాలో రాజ్ఞా- 'అయాచ్యమర్థమసౌ చాసౌ చ మాం యాచతే. 
తేభ్యో మయా సోఎర్థః విశ్వాసార్థం దత్తః, శత్రుసంహితాః, తేషాముద్ధరణే 
యతస్వ ఇతి”. తతః పూర్వవదాచరేత్‌. 

2. యే చైనం యాచ్యమర్థం న యాచన్తే తాన్‌ సత్రిణః బ్రూయుః- 
“ఉక్తః శూన్యపాలో రాజ్ఞా- “'యాచ్యమర్థమసా చాసౌ చ మాం న యాచతే, 
కిమన్యత్‌, స్వదోషశజ్కితత్వాత్‌. తేషాముద్ధరణే ప్రయతస్వ ఇతి” తతః 
పూర్వవదాచరేత్‌, 

3. ఎతేన సర్వః కృత్యపక్షో వ్యాఖ్యాతః. 

4. ప్రత్యాసన్నో వా రాజానం సత్రీ గ్రాహయేత్‌- అసౌ చాసౌ తే 
మహామాత్రః శత్రుపురుషైః సంభాషతే' ఇతి. ్రతిపన్నే న. 
శాసనహరాన్‌ దర్శయేత్‌- “ఎతత్తత్‌” ఇతి. 

5. సేనాముఖ్యప్రకృతిపురుషాన్‌ వా భూమ్యా హన వా 
లోభయిత్వా స్వేషు విక్రమయేత్‌. అపవాహయేద్వా. యోఒత్ర పుత్రః సమీపే 


808 కౌటిలీయమ్‌ అర్థశాస్తమ్‌ 


దుర్గే వా ప్రతివసతి తం సత్రిణోపజాపయేత్‌- “ఆత్మసంపన్నతరస్ల్యమ్‌, 
తథాప్యన్తర్శితః. తత్‌ కిముపేక్షసే? విక్రమ్య గృహాణ. పురా త్వా యువరాజో 
వినాశయతి” ఇతి. 

వ్యా. 1. రాజు ఎవరికైతే అడిగిన ద్రవ్యం ఇస్తాడో వాళ్ల దగ్గరికి వెళ్లి సత్రులు- 
“రాజు శూన్యపాలునితో -ఫలానా ఫలానావాళ్లు అడగకూడని ద్రవ్యం అడుగుతున్నారు. 
అయితే వాళ్లకు విశ్వాసం కలిగించడంకోసం నేను ఆ ద్రవ్యం వాళ్ల కిచ్చాను, కాని 
వాళ్లందరూ శత్రువుతోకలిసి ఉన్నారు. వాళ్లని నిర్మూలించడానికి ప్రయత్నించు” అని 
చెప్పాడు” అని చెప్పాలి. తరవాత వెనుక చెప్పినట్లు చెయ్యాలి. 

2. రాజును అడగవలసిన ద్రవ్యం అడగని వాళ్ల దగ్గరికి వెళ్లి సత్రులు- “రాజు 
శూన్యపాలునితో ఫలానా ఫలానావాళ్లు అడగవలసిన ద్రవ్యం అడగడంలేదు. తాము 
చేసిన ఎదో దోషానికి తామే శంకించుకొనడమే ఇందుకు కారణం. వేరే కారణం ఏ 
ముంటుంది? వాళ్లని నిర్మూలించడానికి ప్రయత్నించు” అని చెప్పాలి. తరవాత వెనుక 
వలెనే చెయ్యాలి. 

3. దీనిచేత కృత్యపక్షం కూడ వ్యాఖ్యానించబడినది. అనగా ముఖ్యుల 
విషయంలో చెప్పిన ఈ భేదోపాయాలు క్రుద్ధ-లుబ్ధ-భీతు లనే కృత్యుల పక్షంలో కూడ 
ప్రయోగించాలి. 

4. లేదా శత్రురాజుకు సంనిహితుడుగా చేరిన సత్రి రాజుతో- “నీ ఫలానా 
ఫలానా మహామాత్రులు శత్రుపురుషులతో మాటలాడుతున్నారు” అని చెప్పాలి. అతడు 
నమ్మకం చూపగానే లేఖలు తీసికొనివచ్చిన దూష్యులను ఆతనికి చూపి “ఇదే నేను 
చెప్పినది" అని చెప్పాలి. 

5. లేదా సేనాముఖ్యులను గాని, ప్రకృతిపురుషులను గాని భూమిచేత, ధనం 
చేత లోభపెట్టి వాళ్లు వారిమీద ఫరాక్రమించేటట్లు గాని, రాజ్యం విడిచి వెళ్లిపోయేటట్లు 
గాని చెయ్యాలి. లేదా దగ్గరనే గాని, అంతపాలదుర్గంలో గాని ఉన్న ఆ శత్రురాజు 
పుత్రుని విషయంలో సత్రుల ద్వారా ఉపజాపం చేయించాలి- “నువ్వు మంచి 
సద్గుణాలు ఉన్నవాడవు, అయినా కూడ నిన్ను నీ తండ్రి దూరంగా ఉంచుతున్నాడు, 
నువ్వు ఇలా ఎందుకు ఊరకుంటావు? పరాక్రమం చూపి రాజ్యం గ్రహించు. అలా 
చేయకపోతే యువరాజు నిన్ను నశింపచేస్తాడు” (అని చెప్పించాలి). 

మూ. 1. తత్కులీనమవరుద్ధం వా హిరణ్యేన ప్రతిలోభ్య బ్రూయాత్‌- 


ఆబలీయనమ్‌ - సేనాముఖ్యవధః 809 


“అన్తర్చలం ప్రత్యన్తస్కన్థమ్‌, అన్యం వాస్య ప్రమృద్నీహి” ఇతి. 

2. ఆటవికానర్ధమానాభ్యాముపగృహ్య రాజ్యమస్య ఘాతయేత్‌. 

3. పార్‌స్టిగ్రాహం వాస్య బ్రూయాత్‌- “ఎష ఖలు రాజా మాముచ్చిద్య 
త్వాముచ్చేత్స్యతి. పార్‌ష్టిమస్య గృహాణ. త్వయి నివృత్తస్యాహం పార్‌ష్టిం 
గ్రహిష్యామి'- ఇతి. మిత్రాణి వాస్య బ్రూయాత్‌- “అహం వః సేతుః మయి 
విభిన్నే సర్వానేష వో రాజా అప్తావయిష్యతి” ఇతి. “సంభూయ వాస్య 
యాత్రాం విహనామ” ఇతి. తత్‌ సంహతానామసంహతానాం చ గేషయేత్‌- 
“ఎష ఖలు రాజా మాముత్పాట్య భవతు కర్మ కరిష్యతి. యుధ్యధ్వమ్‌; 
అహం వః శ్రేయానభ్యవపత్తుమ్‌ ' ఇతి. 

వ్యా. 1. ఆ శత్రురాజు వంశానికి చెందినవానిని గాని, వాని అవరుద్ధపుత్రుణ్గి 
గౌని ధనంచేత లోభపెట్టి- “వీని మౌలబలాన్ని గాని, దేశం సరిహద్దులలో ఉన్న 
సైన్యాన్ని గాని, మరేదైనా సైన్యాన్ని గాని మర్దించుము"” అని వానిని ప్రోత్సహించాలి. 

2. లేదా ధన-మానాలచేత ఆటవికులను తన వైపు త్రిప్పుకొని వాని రాజ్యం 
నశింపచెయ్యాలి. 

3. లేదా వాని పార్‌ష్టిగ్రాహునితో- “ఈ రాజు నన్ను నిర్మూలించి నిన్ను కూడ 
నిర్మూలిస్తాడు, అందుచేత వినిని వెనుకనుంచి ఆక్రమించుము. ఇతడు నీ వైపు 
తిరగగానే నేను వీని వెనుక భాగాన్ని ఆక్రమిస్తాను” అని చెప్పాలి. లేదా వాని మిత్రులతో 
- నేను మీకు ఈ రాజుకు మధ్య సేతువు వలె ఉన్నాను. నేను బ్రద్దలైపోతే ఈ రాజు 
మిమ్మ ల్నందరినీ ముంచేస్తాడు” అని చెప్పాలి. లేదా “మనం అందరం కలిసి వీని 
యుద్ధయాత్రను అడ్డగించుదాం. అని వాళ్లతో చెప్పాలి. ఆ శత్రువుతో కలిసిన వాళ్లకి 
కలవనివాళ్లకీ కూడ- “ఈ రాజు నన్ను పెకిలించివేసి మీమీద పడతాడు, యుద్ధం 
చెయ్యండి. నన్ను రక్షించడం మీకు శ్రేయస్కరం” అని వార్తలు పంపాలి. 


శ్లో మధ్యమస్య ప్రహిణుయాదుదాసీనస్య వా పునః, 
యథాసన్నస్య మోక్షార్థం సర్వస్వేన తదర్పణమ్‌. 


ఇతి కౌెటలీయార్ధశా(స్తే ఆబలీయసే ద్వాదశే౬ధికరణే తృతీయో౬ధ్యాయః, 
సేనాముఖ్యవధః మణ్బలప్రోత్సాహనం చ, ఆదితః అష్టాత్రింశచ్చతతమః. 


810 కౌటిలీయమ్‌ అర్థశౌస్తమ్‌ 


వ్యా. మధ్యమునికి గాని, ఉదాసీనునికి గాని, ఎవడు దగ్గరగా ఉంటే వానికి, 
తనను ఈ బలవంతునినుండి వచ్చిన ఆపదనుండి రక్షించ మని కోరుతూ, సర్వస్వాన్నీ 
ఇచ్చి అయినా తనను వానికి అర్పించాలి. 


“బాలానందిని” అను కౌటలీయార్థశా స్తాం ధ్రవ్యాఖ్యానంలో ఆబలీయసం అనే పన్నెండవ 
అధికరణంలో సేనాముఖ్యవధ, మండలప్రోత్సాహనం అనే మూడవ అధ్యాయం, ప్రారంభం 
నుంచి నూటముసప్పైయెనిమిదవ అధ్యాయం సమాప్తం. 


అథ చతుర్గో౬ధ్యాయః 
షట్‌ షష్టిశతతమం ప్రకరణమ్‌ - శస్తాగ్నిరసప్రణిధయః (రహస్యంగా 
శస్త్రాలు, అగ్ని, విషం ప్రయోగించడం) సప్తషష్టితమం ప్రకరణమ్‌ - 
వీవధాసారప్రసాంవధః(శత్రువుయొక్క ఆహారాదుల సరఫరాలను, 
మిత్రసేనల ఆగమనాన్ని, సైన్యం కదలికను అడ్గుకొనడం) 


మూ. 1. యే చాస్య దుర్గేషు వైదేహకవ్యజ్ఞనాః గ్రామేషు గృహపతివ్య 
జనాః జనపదసంధిషు గోరక్షకతాపసవ్యల్ఞనాః, తే సామాన్తాటవికతత్కులినా 
నరుద్దానాం పణ్యాగారపూర్వం (పేషయేయు:- “అయం దేశో హార్యః” ఇతి. 
ఆగతార్టాషాం దుర్గ గూఢపురుషానర్థమానభ్యామ్‌ అభిసత్మృత్య ప్రకృతిచ్శిద్రొణి 
ప్రదర్భయేయు: తేషు తైః సహ ప్రహరేయుః:. 

2. స్కన్గావారే వాస్య శౌణ్ణికవ్యలణ్యనః పుత్రమభిత్యక్తం స్థాపయిత్వా 
అవస్కన్షకాలే రసేన ప్రవాసయిత్వా 'నైషేచనికమ్‌” ఇతి మదనరసయుక్తాన్‌ 
మద్యకుమ్ఫాన్‌ శతశః ప్రయచ్చేత్‌. శుద్ధం వా మద్యం పాద్యం వా మద్యం 
దద్యాదేకమహః, ఉత్తరం రససిద్ధం ప్రయచ్చేత్‌, 

3. దణ్ణముఖ్యవ్యళ్థునో వా “పుత్రమభిత్యక్తమ్‌. ఇతి సమానమ్‌. 


వ్యా. 1. శత్రువుయొక్క దుర్గాలలో వర్తకుల వేషాలలో ఉన్న గూఢచారులు, 
(గ్రామాలలో గృహస్టుల వేషాలలో ఉన్నవాళ్లు, జనపదాల సంధులలో గోరక్షకుల 


వేషాలలోను తాపసవేషాలలోను ఉన్నవాళ్లు సామంతులకు, ఆటవికులకు, 
రాజకులంవాళ్లకు, అవరుద్దులకు (శత్రురాజుకు అప్రియులైన వాని కుమారులకు) 
మార్గమధ్యంలో కావలసిన వస్తుసామగ్రి కూడా ముందుగానే పంపుతూ “మీరు ఈ 
దేశాన్ని హరించాలి' అని కబురు పంపాలి. దుర్గంలోనికి వచ్చిన వాళ్ల గూఢపురుషులను 
ధనసన్మానాదులచేత సత్కరించి, ప్రకృతులలో ఉన్న ఛిద్రాలు (లోపాలు) వాళ్లకు తెలిపి 
వాళ్లతో కలిసి ఆ ఛిద్రాలలో ప్రకృతులమిద దెబ్బతీయాలి. 

2. మద్యవిక్రేత వేషంలో శత్రురాజుయొక్క స్కంధావారంలో ఉన్నవాడు 
అభిత్యక్తుణ్ణి (మరణదండం విధించినవానిని ఒకనిని) తన పుత్రు డని చెప్పి ఉంచి, 
ఆక్రమణకాలంలో వానిని విషంచేత చంపివేేసి “ ఇది శ్రాద్ధంలో భాగంగా ఇచ్చేది” అని 
చెపుతూ విషం కలిపిన వందలకొలది మద్యకుంభాలను స్కంధావారంలోనివాళ్లకి 
ఇవ్వాలి. లేదా శుద్ధమైన మద్యం కాని, చంపడానికి అవసరమైన విషంలో నాల్గవ వంతు 
మాత్రమే కలిపిన మద్యం కాని ఒక రోజు ఇచ్చి, తరవాత విషం కలిపిన మద్యం ఇవ్వాలి. 
లేదా సైన్యంలోని ముఖ్యులకు శుద్ధమైన మద్యం ఇచ్చి వాళ్లు మత్తులో ఉన్నప్పుడు 
విషం కలిపిన మద్యం ఇవ్వాలి. 

3. లేదా సైన్యంలో ముఖ్యుడు అనే వేషంలో ఉన్న సత్రి అభిత్యక్తుణ్ణీ తన 
పుత్రు డని చెప్పి స్కంధావారంలో ఉంచి పైన చెప్పిన విధంగా చెయ్యాలి. 

మూ. 1. పక్వమాంసికౌదనికశౌణ్ణికాపూపికవ్యజ్ఞనా వా పణ్యవిశేషమవ 
ఘోషయిత్వా పరస్పరసంఘర్నెణ కాలికం సమర్హతరమితి. పరానాహూయ 
రసేన స్వపణ్యాన్యపచారయేయు.ః. 

2. సురాక్షీరదధిసర్పిస్తైలాని వా తద్వ్య్యవహరహస్తేషు గృహీత్వా 
స్త్రియః బాలాశ్చ రసయుక్తేషు స్వభాజనేషు పరికిరేయుః; అనేనార్భేణ విశిష్టం 
వా భూయో దీయతామ్‌ ఇతి తతైవ అవకిరేయు:ః. 

3. ఎతాన్యేవ వైదేహకవ్యజణ్ఞనాః పణ్యవిక్రయేణాహర్తారో వా. 
హస్త్యశ్వానాం విధాయ వసేషు రసమాసన్నా దద్యుః. 

వ్యా. 1. పక్వమాంసం అమ్మేవాళ్లు, అన్నం అమ్మేవాళ్ళు, మద్యం అమ్మేవాళ్లు, 
పిండివంటలు అమ్మేవాళ్లు- వీళ్ల వేషాలలో ఉన్న గూఢచారులు తమ తమ దగ్గర ఉన్న 
ఆ యా పణ్యాలను గూర్చి చాటి చెప్పి ఒకరితో ఒకరు పోటీ పడుతూ, ఇది చాల తక్కువ 
ధరకి ఇస్తున్నాం, దీని మూల్యం కొంత కాలం తరవాత ఇవ్వవచ్చును అని శత్రువులను 


812 కౌటిలీయమ్‌ అర్థశాన్తమ్‌ 


పిలిచి విషం కలిపిన ఆవస్తువులను వాళ్లు తీసుకొనే టట్టు చెయ్యాలి. 

2. స్రీలు గాని, బాలులు గాని, మద్యం, పాలు, పెరుగు, నెయ్యి, నూనె 
అమ్మేవాళ్ల నుండి వాటిని తీసుకొని, విషం ఉన్న తమ పాత్రలలో పోయించుకొని, “ఆ 
మూల్యానికి కాదు ఇంత మూల్యానికి ఇయ్యి, లేదా ఇంతకంటె మంచిది ఇయ్యి అని 
అంటూ ఆ పదార్థాలు వాళ్ల పాత్రలలోనికి వంచివెయ్యాలి. 

3. వర్తకుల వేషాలలో ఉన్న గూఢచారులు, లేదా పణ్యాలను అమ్మడంకోసం 
స్కంధావారంలోనికి తెచ్చేవాళ్లు పైన చెప్పిన వస్తువులలో విషం కలిపి అక్కడివాళ్లకి 
ఇవ్వాలి. దగ్గరగా ఉన్న గూఢచారులు ఏనుగుల ఆహారాలలోను, గుజ్ఞాల గడ్డిలోను 
విషం ఇవ్వాలి. 

మూ. 1. కర్మకరవ్యజ్ఞునా వా రసాక్రయవసముదకం వా విక్రీణీరన్‌. 
చిరసంసృష్టా వా గోవాణిజకాః గవామ్‌ అజావినాం వా యూథాన్యవస్కన్దకాలేషు 
పరేషాం మోహస్టానేషు ప్రముక్చోయుః. అశ్వఖరోష్టమహిషాదీనాం దుష్టాంశ్చ 
తద్వ్యళ్ఞునాః చుచున్దరీశోణితాక్తాక్షాన్‌; లుబ్బకవ్యళ్ఞునా వా వ్యాలమృగాన్‌ 
పళ్టురేభ్యః ప్రముక్చోయుః, సర్పగ్రాహా వా సర్పానుగ్రవిషాన్‌, హస్తిజీవినో వా 
హస్తినః. అగ్నిజీవినో వా అగ్నిమవసృబేయు:. 

2. గూఢపురుషా వా విముఖాన్‌ పత్త్యశ్వరథ ద్విపముఖ్యాన 
అభిహన్యుః. ఆదీపయేయుర్ముఖ్యావాసాన్‌. దూష్యామిత్రాటవికవ్యళ్ఞునాః 
ప్రణిహితాః పృష్టాభిఘాతమవస్కన్షప్రతిగ్రహం వా కుర్యుః. వనగూఢా వా 
ప్రత్యన్తస్కన్గముపనిష్కృష్య అభిహన్యుః. 

వ్యా. 1. లేదా పనివాళ్ల వేషాలలో ఉన్న గూఢచారులు విషం కలిపిన పశువుల 
ఆహారం, నీరు అమ్మాలి. స్కంధావారంతో చాలా కాలంనుంచి సంబంధం ఉన్న 
పశువుల వర్తకులు ఆక్రమణసమయాలలో శత్రువులు ఎమి చెయాలో తెలియని 
పరిస్థితులలో ఉన్నప్పుడు (వాళ్లని ఇంకా కంగారు పెట్టడం కోసం) ఎడ్లు, మేకలు, 
గొత్టెలు- వీటి మందలను ఆ సైనికు లున్న ప్రదేశాలలోనికి వెళ్లేటట్లు విడిచిపెట్టాలి. 
అశ్వాదులు అమ్మే వర్తకుల వేషాలలో ఉన్నవాళ్లు గుజ్బాలు, గాడిదలు, ఒంటెలు, 
దున్నపోతులు-వీటిలో పొగరుమోతులను, వాటి కళ్లలో చుంచు రక్తం పూసి ఆ సైన్యం 
మీదికి విడిచిపెట్టాలి. లేదా వేటగాళ్ల (ఆట వికుల) వేషాలలో ఉన్నవాళ్లు క్రూరమృగాలను 


ఆబలీయనమ్‌ - శస్రాదివ్రణిధయః 813 


పంజరాలనుంచి విడిచిపెట్టాలి. లేదా సర్పాలు పట్టుకొనేవాళ్త్లు ఉగ్రమైన విషం గల 
సర్పాలను విడిచిపెట్టాలి లేదా ఎనుగులను అమ్మి జీవించేవాళ్లు ఎనుగులను వాళ్ల 
మీదికి విడిచిపెట్టాలి. లేదా అగ్నిచేత జీవించేవాళ్లు అగ్నిని విడిచిపెట్టి దహించాలి. 

2. లేదా గూఢపురుషులు యుద్ధంనుండి వెనుతిరిగి వస్తూన్న పత్త్యశ్వరథ హస్తి 
ముఖ్యులను చంపివేయాలి. లేదా ముఖ్యుల నివాసాలకు నిప్పు అంటించాలి. దూష్యులు, 
అమిత్రులు, ఆటవికులు- విళ్ల వేషాలలో ఉన్న ప్రణిహితులు (గూఢచారులు) 
శత్రువులను వెనకనుండి చంపడం గాని, పరబలంతో యుద్దం చేస్తూన్న దుర్చలునికి 
సహాయం కాని చెయ్యాలి. లేదా అడవులలో దాగినవాళ్లు సరిహద్దులలో ఉన్నవాళ్లు 
సరిహద్దులలో ఉన్న స్కంధావారాన్ని తమ దగ్గరికి రానిచ్చి నశింపచెయ్యాలి. 

మూ. 1. ఎకాయనే వివధాసారప్రసారాన్‌ వా. 

2. ససంకేతం వా రాత్రియుద్దే భూరితూర్యమాహత్య బ్రూయుః- 
“అనుప్రవిష్టాః స్మ, లబ్ధం రాజ్యమ్‌” ఇతి. రాజావాసమనుప్రవిష్టా వా 
సంకులేషు రాజానం హన్యుః. 

3. సర్వతో వా ప్రయాతమేనం మ్రేచ్చాటవికదల్లుచారిణః సత్రా 
పాశయాః;, స్తమృవాటాపాశ్రయా వా హన్యుః. 

4. లుబ్ధకవ్యజ్టునా వా అవస్కన్దసంకులేషు గూఢయుద్ధ హేతుభిః 
అభిహన్యుః. 

5. ఎకాయనే వా శ్రైలస్తమృవాటఖళ్టునాన్తరుదకే వా స్వభూమిబలేన 
అభిహన్యుః. నదీసరస్తటాక సేతుబన్టభేదవేగేన వా ఆష్టావయేయుః. ధాన్వనవ 
ననిమ్నదుర్గస్థం వా యోగాగ్నిధూమాభ్యాం నాశయేయుః:. 

6. సంకటగతమ్‌ అగ్నినా, ధాన్వనగతం ధూమేన, నిధానగతం 
రసేన, తోయావగాఢం దుష్టగ్రాహైః ఉదకచరణైర్యా తీక్షాః: సాధయేయుః. 

వ్యా. 1. లేదా ఒక్కరు మాత్రమే నడవడానికి వీలైన ఇరుకైన మార్గంలో 
వీవధాన్ని (ఆహారం సంరఫరాను) అసారాన్ని (మిత్రసైన్యాగమనాన్ని), ప్రసారాన్ని 
(తృణకాష్టాదుల రాకను) అడ్డుకొనాలి. 

2. లేదా రాత్రియుద్దంలో సంకేతపూర్వకంగా అధికంగా తూర్యాలు మోగించి- 
"ప్రవేశించివేశాం; రాజ్యం పట్టుబడింది” అనాలి. లేదా సంకులపరిస్థితిలో రాజనివాసంలో 
ప్రవేశించి రాజును చంపివేయాలి. 


814 కౌటిలీయమ్‌ అర్థశాన్తమ్‌ 


3. లేదా యుద్దభూమినుండి వెల్లిపోతూన్న శత్రురాజును ధాన్వనం, వనం, 
సంకటం మొదలైన సత్రాన్ని ఆశ్రయించి గాని, స్తంభాలు పాతిన ఆవరణలో ఉండి 
గాని, మ్లేచ్చసేనానాయకులు, ఆటవికసేనానాయకులు చంపివేయాలి. 

4. లేదా లుబ్ధికుల (వేటగాళ్ల) వేషాలలో ఉన్నవాళ్లు ఆక్రమణసమయంలో 
ఉన్న సంకులాలలో (కంగారు పరిస్థితులలో) కూటయుద్ధవికల్పప్రకరణంలో చెప్పిన 
ఉపాయాలచేత చంపివేయ్యాలి. 

5. ఇరుకైన మార్గంలో గాని, రాళ్లు, స్తంభాలు, క్రింద నీళ్లు ఉన్న ప్రదేశాలు- 
వీటిలో గాని, తమకు అనుకూలమైన భూమిలో ఉండి శత్రువులను చంపివేయాలి. 
లేదా నదులకు, సరస్సులకు పెద్ద చెరువులకు, తటాకాలకు (చిన్న చెరువులకు) కట్టిన 
సేతువులు బద్దలుకొట్టి ఆ జలవేగం వాళ్లని ముంచెత్తే టట్లు చెయ్యాలి. లేదా 
ధాన్వనదుర్గంలోను, వనదుర్గంలోను, జలదుర్గంలోను ఉన్న శత్రువును 
కపటోపాయాలచేత సృష్టించిన అగ్నిచేత, ధూమంచేత నశింపచెయ్యాలి, 

6. ఇరుకైన ప్రదేశంలో ఉన్న శత్రువును అగ్నిచేత, మరుభూమిలో ఉన్నవానిని 
ధూమంచేత, గూఢమైన కోశస్థానంలో ఉన్నవానిని విషంచేత, నీటిలో ఉన్నవానిని 
దుష్టములైన జలజంతువులచేత గాని, (ముందుచెప్పబోవు) ఉదకచరణాలచేత 
(ఉదకంలో సంచరించే విధానాలు) గాని చంపివేయాలి. 

మూ. 1. ఆదీపావాసాత్‌ నిష్పతన్తం వా- 
శో, యోగవామనయోగాభ్యాం యోగేనాన్యతమేన వా, 

అమిత్రమతిసందధ్యాత్‌ సక్తముక్తాసు భూమిషు. 


ఇతి కౌటలీయార్థశా ప్రే ఆబలీయసే ద్వాదశే ఒధికరణే చతుర్జోఒధ్యాయ:, 
శస్రాగ్నిరసప్రణిధయః వీవధాసారప్రసారవధశ్చ, అదిత ఏకోనచత్వారింశచ్చతతమ:. 
వ్యా. మండుతూన్న నివాసంనుంచి బైటకు వచ్చి వెనుక చెప్పిన ధాన్వనాది 
భూములలో దాగి ఉన్నశత్రువును యోగవామనం (దుర్గలంభోపాయంలో చెప్పనున్నదాని) 
చేత, యోగాతిసంధానాధ్యాయంలో చెప్పనున్న యోగంచేత, లేదా పూర్వం చెప్పిన 
పరాతిసంధానోపాయాలలో ఎదైనా ఒక ఉపాయంచేత జయించాలి. 
“బాలానందిని” అను కౌటలీయార్థశాస్తాంధ్రవ్యాఖ్యానంలో ఆబలీయసం అనే పన్నెండవ 
అధికరణంలో శస్రాగ్నిరసప్రణిధులు, వీవధాసారప్రసారవధ అనే నాల్గవ అధ్యాయం, . 
ప్రారంభంనుంచి నూట నలభైఒకటవ అధ్యాయం సమాప్తం. 


అబలీయసమ - యోగాలినంధానమ్‌ 815 


అధ పఇమోంధ్యాయః 
అష్టషష్టిశతతమం ప్రకరణమ్‌ - యోగాతిసంధానమ్‌ (శత్రువును 
కపటోపాయంచేత జయించడం) ఎకోనసప్తతిశతతమం ప్రకరణమ్‌ - 
దణ్ల్ఞాతిసంధానమ్‌ (సైన్యబలంచేత జయించడం) సప్తతిశతతమం 
ప్రకరణమ్‌ - ఎకవిజయః (ఒక రాజు యొక్క విజయం) 


మూ. 1. దైవతేజ్యాయాం యాత్రాయామమి(త్రస్య బహూని 
పూజ్యాగమస్థానాని భక్తితః. తత్రాస్య యోగమ్‌ ఉబ్బయేత్‌. 

2. దేవతాగృహప్రవిష్టస్యోపరి యన్రమోక్షణేన గూఢభిత్తిం శిలాం వా 
పాతయేత్‌. శిలాశస్తవర్షమ్‌ ఉత్తమాగారాత్‌, కవాటమవపాతితం వా, 
భిత్తిప్రణిహితమే కదేశ బనం వా పరిఘం మోక్షయేత్‌. దేవతాదేహస్థప్రహరణాని 
వౌ అస్యోపరిష్టాత్‌ పాతయేత్‌. స్థానాననగమనభూమిషు వా అన్య 
గోమయప్రదేహేన, గన్టోదకావసేకేన వా రసమతిచారయేత్‌, పుష్పచూర్జోప 
హారేణ వా. గన్ఫప్రతిచ్చృన్నం వాస్య తీక్టం ధూమమతినయేత్‌ శూలకూపమ్‌ 
అవపాతనం వా శయనాసనస్యాధస్తాత్‌ యన్రబద్ధతలమేనం కీలమోక్షణేన 
ప్రవేశయేత్‌. ప్రత్యాసన్నే వా మిత్రే జనపదాత్‌ జనమవరోధక్షమమతినయేత్‌. 
దుర్గాచ్చానవరోధక్షమమ్‌ అపనయేత్‌. ప్రత్యాదేయం అరివిషయం వా 
ప్రేషయేత్‌.. జనపదం చైకస్థం శైలవననదీదుర్గేషు అటవీవ్యవహితేషు వా 
పుత్రభ్రాతృపరి గృహీతం స్టాపయేత్‌. 

3. ఉపరోధహేతవో దణ్జ్లోపనతవృత్తే వ్యాఖ్యాతాః. 


వ్యా. 1. శత్రువు దేవతాపూజ నిమిత్తం గాని, దేవతోత్సవయాత్రయందు గాని, 
దేవభక్తిచేత అనేక పూజ్యస్థానాలకి వెడుతూంటాడు. అక్కడ వీని విషయంలో కపటో 
పాయాన్ని ప్రయోగించాలి. 

2. అతడు దేవతాగృహంలో ప్రవేశించినప్పుడు అక్కడ అమర్చిన న! 
కదిపి రహస్యమైన గోడను గాని, బండరాయి గాని వానిమీద పడేటట్లు చెయ్యాలి. లేదా 
ఇంటి పైభాగంనుంచి శిలాశస్తాలు వర్షించాలి. లేదా తలుపు వానిమీద పడవేయాలి. 


816 కౌటిలీయమ్‌ అర్ధశాస్తమ్‌ 


లేదా గోడలో ఒక ప్రక్కమాత్రమే అమర్చిన పరిఘను వానిమీద పడవెయ్యాలి. లేదా 
దేవతల చేతులలో ఉన్న ఆయుధాలు వీనిమీద పడే టట్లు చెయ్యాలి. అతడు నిలిచే 
ప్రదేశాలలోను, కూర్చుండే ప్రదేశాలలోను, నడిచే ప్రదేశాలలోను గోమయంతో 
అలికినచోట, గంధోదకం చల్లిన చోట విషం కలపాలి. విషం కలిపిన గోమయాదులతో 
అలకాలి అని అర్భం. లేదా దేవతావ్రసాదంగా ఇచ్చే వృష్పాలలోను, 
కుంకుమాదిచూర్ణాలలోను విషం కలపాలి. వానిమీద పైకి సుగంధం కలదిగా ఉన్న 
తీక్లమైన ధూమాన్ని ప్రసరింపచెయ్యాలి. లేదా వాని మంచంక్రింద, ఆసనం క్రింద 
యంత్రం అమర్చి దాని కీలం (మేకు) కదపడం ద్వారా శూలాలు ఉన్న నూతిలోను, 
గోతిలోను పడేటట్లు చెయ్యాలి. లేదా శత్రువు దగ్గరికి వచ్చివేసినప్పుడు వానిని 
ఎదిరించడానికి తగిన సామర్థ్యం గల జనాన్ని జనపదంనుంచి కోటలోనికి చేర్చాలి. 
ఎదిరించడానికి తగిన సామర్థ్యం లేని జనాన్ని కోటనుంచి తొలగించాలి, లేదా తిరిగి 
తీసికొనడానికి శక్యమైన శత్రురాజ్యంలోని ప్రాంతానికైనా పంపివేయాలి. జనపదంలోని 
జనులను అందరినీ ఒకచోట చేర్చి పుత్రుని అధీనంలో కాని, సోదరుని అధీనంలో కాని 
వాళ్లను మధ్య అడవి అడ్డంగా ఉన్న శైలదుర్గంలోనో, వనదుర్గంలోనో, నదీదుర్గంలోనో 
ఉంచాలి. 

3. ప్రబలుడైన శత్రువును అడ్డగించే మరి కొన్ని పద్ధతులు వెనుక 
దండోపనతవృత్తంలో చెప్పబడినవి. 


మూ. 1. తృణకాష్టమ్‌ ఆయోజనాత్‌ దాహయేత్‌. ఉదకాని చ 
దూషయేత్‌, అవస్రావయేచ్చ, కూటకూటావపాతకణ్ణకినీశ్ళ బహిరుబ్బ్దయెత్‌. 

2. సురుజ్లామమిత్రస్థానే బహుముఖీం కృత్వా విచయముఖ్యానభిహార 
యేత్‌, అమిత్రం వా. పరప్రయుక్తాయాం వా సురుజ్లాయాం పరిఖాముదకాన్తికీం 
ఖానయేత్‌, కోశశాలామనుసాలం వా. తోయకుమాన్‌ కాంస్యభాణ్ఞాని వా 
శజ్కాస్థానేషు స్థాపయేత్‌ ఖాతాభిజ్ఞానార్థమ్‌. జ్ఞాతే సురుజ్లాపధే ప్రతిసురుజ్గాం 
కారయేత్‌, మధ్యే భిత్వా ధూమముదకం వా ప్రయచ్చెత్‌. 

వ్యా. 1. ఒక యోజనం దూరంవరకు ఉన్న గడ్డి కాష్టాలు కాల్చివేయాలి. జలం 


విషాదులచేత చెడిపోయే టట్టు చెయ్యాలి. నీరు బైటకు పోయే టట్లు చెయ్యాలి. 
ప్రాకారం బైట కూటకూపాలు (పైకి కనబడని నూతులు) కూటావపాతాలు (గడ్డి కప్పిన 


ఆబలీయనమ్‌ - యోగొలినంధానమ్‌ 817 


గోతులు) ముళ్ల ఇనుపతీగలు ఏర్పరచాలి. 

2. శత్రువు ఉన్న చోటిదాకా చాలా ముఖాలు గల సురంగం త్రవ్వించి దాని 
ద్వారా వివిధవస్తువుల సముదాయాల అధిపతులను గాని, శత్రువునే గాని 
అపహరింపచెయ్యాలి. లేదా శత్రువు సురంగం త్రవ్వించి నట్టయితే దాని ప్రక్కనే నీళ్లు 
వచ్చేటంత లోతుగా పరిఖ త్రవ్వించాలి. లేదా ప్రాకారాన్ని అనుసరించి (వెంబడి) 
కూపాల శాలను (పంక్తిని) నిర్మించాలి. శంక కలిగిన చోట్ల (సురంగం ఎటువైపు ఉంది 
అనే సందేహం ఉన్నచోట్ల) నీళ్ల కుండలు గాని, కంచు పాత్రలు గాని, తవ్విన చోటు 
గుర్తించడం కోసం ఉంచాలి. సురంగమార్గం తెలిసిన తరవాత దాని వెంబడి మరొక 
సురంగం తవ్వించాలి. మధ్యలో దానిని బ్రద్దలుకొట్టి శత్రువు త్రవ్వించిన సురంగంతో 
కలిపి దాని ద్వారా పొగ గాని నీళ్లు గాని దానిలోనికి పంపాలి. 


మూ. 1. ప్రతివిహితదుర్లో వా మూలే దాయాదం కృత్వా 
ప్రతిలోమామస్య దిశం గచ్చేత్‌- యతో వా మితైః, బన్ఫుభిః ఆటవికైర్వా 
సంసృజ్యేత, పరస్సరమితైః దూష్మైర్వా మహద్బిః యతో వా గతో౭స్య 
మితైర్వియోగం కుర్యాత్‌, పార్‌ష్టిం వా గృహ్హీయాత్‌; రాజ్యం వాస్య హారయేత్‌. 
వీవధాసారప్రసారాన్‌ వారయేత్‌. యతో వా శక్నుయాత్‌ ఆక్షికవదపక్షేపేణాస్య 
ప్రహర్తుం; యతో వా స్వం రాజ్యం త్రాయేత, మూలస్యోపచయం వా 
కుర్యాత్‌ యతః సంధిమభిప్రేతం లభతే తతో వా గచ్చేత్‌. 

2. సహప్రస్థాయినో వాస్య (పేషయేయుః- “అయం తే శత్రు 
రస్మాకం హస్తగతః. పణ్యం విప్రకారం వాపదిశ్య హిరణ్యమన్తఃసారబలం 
ప్రషయస్వ. ఎనమర్పయేమ బద్ధం ప్రవాసితం వా ఇతి. ప్రతిపన్నే హిరణ్యం 
సారబలం చాదదీత. 

వ్యా. 1. లేదా దుర్చలుడైన రాజు దుర్గరక్షణకు ఉపాయాలన్నీ చేసి, పుత్రుణ్ణి 
దుర్గంలో ఉంచి, ఏ దిక్కుకు వెడితే శత్రువుకు ప్రతికూలంగా ఉంటుందో ఆ దిక్కుకు 
గాని, ఎటు వైపు వెడితే మిత్రులు, బంధువులు, ఆటవికులు కలుస్తారో ఆ వైపుకు గాని, 
ఎటువైపు శత్రువుయొక్క చాలమంది శత్రువులు, దూష్యులు కలుస్తారో అటువైపు గాని, 
ఎటు వైపు వెడితే శత్రువుయొక్క మిత్రుల్ని వాని నుండి విడదీయకలుగుతాడో ఆ 


818 కౌటిలీయమ్‌ అర్జశాస్తమ్‌ 


దిక్కునకు గాని, ఎటు వైపు శత్రువు యొక్క వెనకభాగాన్ని ఆక్రమిస్తాడో ఆ వైపునకు 
గాని, ఎటు వైపు వెడితే వాని రాజ్యాన్ని హరించవచ్చునో ఆ వైపుకు గాని, వాని 
వివధాసారప్రసారాలు అడ్డుకొనడానికి తగిన దిక్కునకు గాని, ఎటువైపు వెడితే జూదరి 
వలె కపటప్రయోగంచేత శత్రువుమీద దెబ్బకొట్టకలుగుతాడో ఆ వైపునకు గాని, ఎటు 
వైపు వెడితే తన రాజ్యం రక్షించబడుతుందో ఆ వైపునకు గాని, ఎ వైపు వెడితే 
వవూలబలాన్ని పెంచుకొనకలుగుతాడో లేదా తన మూలస్థానాన్ని బలపరచు 
కొనకలుగుతాడో ఆ వైపునకు గాని, ఏ వైపుకు వెడితే తనకు ఇష్టమైన విధంగా సంధి 
చేసికొనకలుగుతాడో ఆ వైపునకు గాని వెళ్లాలి. 

2. ఈ విధంగా శత్రువుకు ప్రతిలోమంగా వెళ్లిన ఆ దుర్చలునితో కలిసి వెళ్లిన 
వాళ్లు (గూఢపురుషులు) శత్రువుకు- “నీ శత్రువు ఇప్పుడు మా చేతిలో ఉన్నాడు, 
పణ్యాలకోసం ధనమూ ఏదైన తిరుగుబాటు జరిగితే అణచివేయడానికి మంచి సారం 
గల సైన్యాన్నీ పంపుము. ఇతనిని బంధించి గాని, చంపివేసి గాని నీకు అప్పగిస్తాం” అని 
కబురు పంపాలి. అతడు అంగీకరించి ధనసార సైన్యాలు పంపగా వాటిని స్వాధీనం 
చేసుకోవాలి. 


మూ. 1. అన్తషాలో వా దుర్గసంప్రదానేన బలైకదేశమతినీయ విశ్వస్తం 
ఘాతయేత్‌. 


2, జనపదమేకస్థం వా ఘాతయితుమమిత్రానీకమావాహయేత్‌. 
తదవరుద్ధదేశమ్‌ అతినీయ విశ్వస్తం ఘాతయేత్‌. 

3. ముత్రవ్యజ్ఞనో వా బాహ్యస్య (పేషయేత్‌- “క్షీణమస్మిన్‌ దుర్గే 
ధాన్యమ్‌, స్నేహాః, క్షారం, లవణం, వా. తదముష్మిన్‌ దేశే కాలే చ ప్రవెక్ట్యతి. 
తదుపగృహాణ” ఇతి. తతో రసవిద్ధం ధాన్యం, స్నేహం, క్షీరం, లవణం వా 
దూష్యామిత్రాటవికాః ప్రవేశయేయు:; అన్యే వా అభిత్యకాః. 

4. తేన సర్వభాణ్జవీవధగ్రహణం వ్యాఖ్యాతమ్‌. 

వ్యా. 1. లేదా సీమాంతపాలుడు తన, దుర్గాన్ని అధీనం చేస్తున్నానని చెప్పి 


శత్రుబలంలో కొంత భాగాన్ని లోనికి అలకలు వాళ్లకి విశ్వాసం కలిగిన తరవాత వాళ్లను 
నశింపచెయాలి. 


ఆబలీయనమ్‌ - యోగాలినంధానమ్‌ 819 


2. లేదా ఒక చోట చేర్చబడి ఉన్న జనపదజనులను చంపడానికి శత్రు సైన్యాన్ని 
కపటోపాయం చేత రప్పించాలి. ఆ సైన్యాన్ని బైటకు వెళ్లడానికి కష్టమైన ప్రదేశంలోనికి 
రానిచ్చి, విశ్వాసంతో ఉన్నప్పుడు దానిని రూపుమాపాలి. 

3. లేదా మిత్రుడని అభినయిస్తూన్న గూఢచారి శత్రువుకు - “ఈ దుర్గంలో 
ధాన్యం లేదా తైలాలు, లేదా క్షారం, లేదా లవణం అలభ్యం అయిపోయాయి. ఫలానా 
దేశంలో, ఫలానా కాలంలో వాటిని కోటలోనికి తీసికొనివస్తారు. నువ్వు దానిని 
పట్టుకొనుము” అని కబురు పంపాలి. తరవాత దూష్య-అమిత్ర-ఆటవికులు గాని, 
అభిత్యక్తులైన (చంపదగిన) ఇతరులు గాని ఆ ధాన్యంలో లేదా స్నేహంలో లేదా 
క్రీరంలో లేదా లవణంలో విషం కలిపి ద్దుర్గానికి తీసికొని వెళ్లాలి. వాటిని శత్రువు 
గ్రహించగా అవి తిన్న వాని పక్షంవాళ్లు నశిస్తారు అని అర్థం. 

4. దీనిచేత సమస్తభాండాల (సరుకుల)ను, వీవధాన్ని పట్టుకొనే విధానం 
చెప్పబడినట్దే. 

మూ. 1. సంధిం కృత్వా హిరణ్ర్యకదేశమస్మై దద్యాత్‌. విలమృమానః 
శేషమ్‌.తతో రక్షావిధానాన్యవస్రావయేత్‌; అగ్నిరసశగ(పైర్వా ప్రహరేత్‌. 
హిరణ్యప్రతిగ్రాహిణో వాస్య వల్లభాననుగృహ్లీయాత్‌. 

2. పరిక్షిణో వాస్మై దుర్గం దత్త్వా నిర్గచ్చేత్‌ సురుభ్బయా. కుక్షిప్రదరేణ 
వా ప్రాకారభేదేన నిర్గచ్చేత్‌. 


3. రాత్రావవస్కన్హం దత్త్వా సిద్దస్తి స్టెత్‌; అసిద్ధః పార్చ్వేన అపగచ్చేత్‌. 
పాషణ్ణచ్చద్మనా మన్దపరివారః నిర్గచ్చేత్‌. ప్రతవ్యజ్టునో వా గూఢైః నిర్చియేత. 
స్రీవేషధారీ వా ప్రేతమనుగచ్చేత్‌. 

4. దైవతోపహారశ్రాద్దప్ర పహనవగషుతా రసవిద్ధమన్నపానమవసృజ్య 
కృతోపజాపః దూష్యవ్యజ్ఞనైర్నిష్టత్య గూఢసైన్యః అభిహన్యాత్‌. 

వా. 1. లేదా శత్రువుతో సంధి చేసికొని కొంత ధనం ఇవ్వాలి. మిగిలినది 
ఆలస్యం చేసి ఇవ్వాలి. తరవాత అతడు (విశ్వాసం కలిగి) తన రక్షావిధానాలు సడలించే 
టట్లు చెయ్యాలి. లేదా అగ్నిచేత గాని, విషంచేత గాని, శస్రాలచేత గాని నశింపచెయ్యాలి. 
శత్రువుకు ఇష్టులైనవాళ్ల ధనం లంచంగా తీసికొనే వాళ్లకి లంచాలు ఇవ్వాలి. 


820 కౌటిలీయమ్‌ అర్థశాస్తమ్‌ 


2. బాగా అలసిపోయిన ట్లయితే వానికి దుర్గం విడిచిపెట్టివేసి 
ద్వారా బైటకు వెళ్లిపోవాలి. లేదా ప్రాకారం గర్భంలో ఉన్న రహస్యమైన పెద్ద బీట 
బైటకు వెళ్లిపోవాలి. 

3. రాత్రి నిద్రపోతూన్న శత్రుసేనలమిద ఆక్రమణంచేసి ఆ పనిలో సఫలుడ్జైతే 
ఉండాలి. సాఫల్యం లభించకపోతే ఏదో ఒక వక్రోపాయంతో పారిపోవాలి. పాషండుని 
వేషం ధరించి తక్కువ పరివారంతో వెళ్లిపోవాలి. లేదా శవం వలె అభినయిస్తూ 
గూఢపురుషులచేత దూరంగా మోయించుకొనబడి వెళ్లిపోవాలి. లేదా స్రీవేషం ధరించి 
శవం వెనుక వెళ్లాలి. 

4. లేదా దేవతలకు నైవేద్యాలు గాని, శ్రాద్ధభోజనాలు గాని ప్రహవణాలు 
(ఉద్యానభోజనాలు) గాని ఏర్బరచి అక్కడ విషం కలిపిన అన్నపానాలు ఉంచి 
వెళ్లిపోవాలి. ఉపజాపం చేసి దూష్యులనే వేషాలలో ఉన్నవాళ్లతో (దూష్యులుగా 
అభినయించేవాళ్లతో) శత్రుపక్షంలో ప్రవేశించి గూఢమైన సైన్యంతో కూడినవాడై శత్రువును 
హతమార్చాలి. 


సురుంగం 
బీట 


ద్వారా 


మూ. 1. ఎవం గృహీతదుర్లో వా ప్రాశ్యప్రాశం చైత్యముపస్థాప్య 
దైవతప్రతిమాచ్చిద్రం ప్రవిశ్యాసీత, గూఢభిత్తిం వా దైవతప్రతిమాయుక్తం 
భూమిగృహమ్‌. విస్మృతే సురుబ్బయా రాజవాసమనుప్రవిశ్య సుప్తమమిత్రం 
హన్యాత్‌. యన్రవిశ్లేషణం వా విశ్లేష్య అధస్తాదవపాతయేత్‌. రసాగ్నియోగేనావ 
లిప్తం గృహం జతుగృహం వా అధిశయానమ్‌ అమిత్రమ్‌ ఆదీపయేత్‌. 

2. ప్రమదవనవిహారాణామన్యతమే వా విహారస్థానే ప్రమత్తం 
భూమిగృహసురుజాగూఢభిత్తిప్రవిష్టాః తీక్షాః హన్యుః; గూఢ ప్రణిహితా వా 
రసేన.స్వపతో వా నిరుద్దే దేశే గూఢాః ప్రియః సర్పరసాగ్నిధూమానుపరి 
ముక్చోయుః:. 

3. ప్రత్యుత్సన్నే వా కారణ యద్యదుపపద్యేత nen 
పురగతే గూఢసంచారగతః ప్రయుజ్లోత: తతో గూఢమేవాపగచ్చేత్‌. 
స్వజనసంజ్ఞాం చ ప్రరూపయేత్‌. 

వ్యా. 1. ఈ విధంగా శత్రువుచేత ఆక్రమించబడిన దుర్గం గల దుర్చలుడు 
అధికంగా అహారపదార్థా లున్న దేవాలయం చేరి దేవతాప్రతిమలో ఉన్న రంధ్రంలో 


ఆబలీయనమ్‌ - యోగాలినంధానమ్‌ 821 


ప్రవేశించి కూర్చోవాలి. లేదా గూఢమైన గోడవెనుక గాని, దేవతాప్రతిమ ఉన్న భూగృహంగాని 
ప్రవేశించాలి. అందరూ ఆదమరపుగా ఉన్నప్పుడు రాత్రి రాజగృహంలోనికి సురుంగం 
ద్వారా ప్రవేశించి నిద్రిస్తూన్న శత్రువును చంపివేయాలి. లేదా విడదీయడానికి వీలైన 
యంత్రాన్ని ఊడగొట్టి క్రింద (శత్రువుమీద పడేటట్లు) పడవేయాలి. లేదా శత్రువు 
నిద్రపోతూన్నప్పుడు అగ్నిని మండింపచేయడానికి ఉపకరించే యోగంచేత పూయబడిన 
లక్క ఇల్లుకు నిప్పు అంటించాలి. 

2. ఉద్యానవనంలో గాని, ఇతరవిహారస్థానాలలో గాని, ఎదైనా ఒక చోట 
విహారస్థానంలో గాని, ఎమరిపాటుతో ఉన్న శత్రువును భూమిగృహంలోను సురుంగంలోను 
లేదా గోడలోను దూరి ఉన్న తీక్షులు చంపివెయ్యాలి, లేదా గూఢంగా పంపబడిన 
పురుషులు విషంచేత చంపాలి. ఎవరూ రాకుండా అడ్డుపెట్టబడిన ప్రదేశంలో నిద్రపోతున్న 
శత్రువుమీద ఆతని సేవలో ఉన్న గూఢచారిస్తీలు సర్పాలను, విషం, అగ్ని, ధూమం 
విడవాలి. 

3. ఆ సమయానికి ఎ యే నిమిత్తం కనబడుతుందో దానిని పురస్కరించుకొని, 
తాను గూఢంగా సంచరిస్తూ, అంతఃపురంలో ఉన్న శత్రువుమీద తగిన ఉపాయం 
ప్రయోగించి రహస్యంగానే అక్కడినుంచి పారిపోవాలి. అక్కడ గూఢచారులుగా ఉంటూన్న 
తన వాళ్లందరికీ బైటకు రావడానికి సంకేతం ఇవ్వాలి. 


శో ద్వాఃస్థాన్‌ వర్షవరాంశ్చాన్యాన్‌ నిగూఢోపహితాన్‌ పరే, 
తూర్యసంజ్ఞాభిరాహూయ ద్విషచ్చేషాణి ఘాతయేత్‌. 
ఇతి కౌటలియార్థశా(స్తే ఆబలీయసే ద్వాదశాధికరణే పజ్బమో=ధ్యాయః, 
యోగాతిసంధానం, దజ్ఞాతిసంధానమ్‌, ఏకవిజయశ్చ, ఆదితశ్చత్వారిం శచ్చతతమ:. 
ఏతావతా కౌటలియార్థశాస్తస్య ఆబలీయసం ద్వాదశమధికరణం సమాప్తమ్‌. 
వ్యా. శత్రువు దగ్గర రహస్యంగా ఉంచబడిన ద్వారపాలకులను, కంచుకులను, 
ఇతరులను, తూర్యధ్వనుల సంకేతాల ద్వారా పిలచి శత్రువుయొక్క మిగిలిన పరివారాన్ని 
చంపించివేయాలి. 


“బాలానందిని” అను కౌటలీయార్థశాస్తాంధ్రవ్యాఖ్యానంలో ఆబలీయసం అనే పన్నెండవ 
అధికరణంలో వంచనచేత 'జయించడం, సైన్యంచేత జయించడం, ఒకని విజయం 
అనే ఐదవ అధ్యాయం, ప్రారంభం నుంచి నూటనలభైయవ అధ్యాయం సమాప్తం. 


దీనితో కౌటలీయార్థశాస్త్రంలోని ఆబలీయసం అనే పన్నెండవ అధికరణం సమాప్తం. 


822 కౌటిలీయమ్‌ అర్థశాస్తమ్‌ 


అథ దుర్గలమ్ఫోపాయః - తయోదశమధికరణమ్‌ 
ప్రథమో౭ధ్యాయః 
ఎకసప్తతిశతతమం ప్రకరణమ్‌ - ఉపజాపః 
శత్రుదుర్గాన్ని ఆక్రమించడానికి ఉపాయం - పదమూడవ అధికరణం - ఉపజాపం 


- (ఎవేవో ఉపాయాలు చేసి కలిసి ఉన్నవాళ్లు విడిపోయే టట్లు, తిరగబడేటట్లు 
చేయడం. Sedition) 


మూ. 1. విజిగీషుః పరగ్రామమవాప్తుకామః సర్వజ్ఞదైవతసంయోగ 
ఖ్యాపనాభ్యాం స్వపక్షముద్ధర్షయేత్‌ పరపక్షం చోద్వేజయేత్‌. 

2. సర్వజ్ఞఖ్యాపనం తు - గృహగుహ్యప్రవృత్తిజ్ఞాపనేన ప్రత్యాదేశో 
ముఖ్యానామ్‌; కణ్ణకశోధనాపసర్పాగమేన ప్రకాశనం రాజద్విష్టకారిణామ్‌, 
విజ్ఞాప్యోపాయనఖ్యాపనమ్‌ అదృష్టసంసర్గవిద్యాసంజ్ఞాదిభిః, విదేశప్రవృత్తి 
జ్ఞానం తదహరేవ గృహకపోతేన ముద్రాసంయుక్తేన. 

3. దైవతసంయోగఖ్యాపనం తు - సురుజ్లాముఖీనాగ్ని చైత్యదైవతప్రతి 
మాఛిద్రానుప్రవిష్టః అగ్నిచైత్యదైవతవ్యళ్టునై: సంభాషణం పూజనం చ; 
ఉదకాదుట్టితైర్వా నాగవరుణవ్యజ్ఞనైః సంభాషా, పూజనం చ; రాత్రావన్తరుదకే 
సముద్రవాలుకాకోశం ప్రణిదాయ అగ్నిమాలాదర్శనమ్‌, శిలాశిక్యావగృహీతే 
ప్లవకే స్థానమ్‌, ఉదకవస్తినా జరాయుణా వా శిరోవగూఢనాసః, పృషతాన్తకులీర 
నక్రశింశుమారోద్రవసాభిర్వా శతపాక్యం తైలం నస్తః ప్రయోగః. తేన రాత్రిగణ 
శ్చరతి ఇత్యుదకచరణాని, తైర్వరుణనాగకన్యావాక్యక్రియా సంభాషణం చ; 
కోపస్థానేషు ముఖాదగ్నిధూమోత్సర్గః. 

వ్యా. 1. శత్రువు గ్రామనగరాదులను ఆక్రమించాలనే కోరిక గల విజిగీషువు 
తనకు అన్నీ తెలుసు ననీ, దేవతలతో తనకు ప్రత్యక్షసంబంధం ఉన్నదని చాటి తన 
పక్షంవాళ్లని (ప్రోత్సహించాలి, శత్రుపక్షం వాళ్ళకి భయం కలిగించాలి. 

2. తన సర్వజ్ఞత్వాన్ని చాటుకొనడం ఎట్లనగా - గూఢచారుల ద్వారా 


దుర్ధలమోసాయః = ఉవజావ; 823 


ముఖ్యాధికారుల ఇండ్లలోని చెడునడతలు మొదలైన వాటిని తెలుసుకొని వాళ్లకు ఆ 
విషయాలు చెప్పడం, కంటకశోధనప్రకరణంలో చెప్పిన విధంగా గూఢచారుల ద్వారా 
రాజుకు వ్యతిరేకంగా ప్రవర్తించే వాళ్ల విషయాలన్నీ తెలుసుకొని అవి బైటపెట్టడం, పైకి 
కనబడని సంసర్గవిద్యాసంజ్ఞలచేత (పరస్పర సంబంధాలను గూర్చి చర్చించే శాస్త్రంలోని 
సంజ్ఞల - గుర్తుల - చేత) తన (రాజు) వద్దకు ఎ విజ్ఞాపనలు రాబోతున్నాయో, ఎ 
కానుకలు రాబోతున్నాయో చెప్పడం, పెంపుడు పావురాలు తీసికొని వచ్చిన ముద్రలు 
వేసిన లేఖల ద్వారా విదేశాలలోని వార్తలు తెలుసుకొని ఆ రోజునే వాటిని ప్రకటించడం 
(ఇలాంటి పనులు చెయ్యాలి). 

2. దేవతలతో సంబంధాన్ని చెప్పడం ఎట్లనగా - సురుంగం ద్వారా 
అగ్నిగృహంలోని దేవతాప్రతిమల ఛిద్రాలలో ప్రవేశించిన, అగ్నిచైత్యదేవతలం అని 
చెప్పుకొనేవాళ్లతో మాటలాడడం, వాళ్లకు పూజలు జరపడం, నాగదేవతలము, వరుణుడను 
అని చెపుతూ ఉదకం నుంచి లేచిన వాళ్లతో మాటలాడడం, వాళ్లకు పూజలు 
జరిపించడం, కదలకుండా గట్టిగా బిగించి ఇసుకతో తయారు చేసిన లేదా ఇసుక 
నింపిన కోశాలను (సంచులను) తటాకజలాదులలో ఉంచి రాత్రులందు అగ్ని జ్వాలల 
మాలలు చూపడం, (ఈ విధానం ఎమిటో స్పష్టం కాలేదు. సముద్రం నురగమీద తైలం 
చల్లి అంటిస్తే మండుతుం దని ముందు చెప్పనున్నాడు. అది కావచ్చును. కాని ఇక్కడ 
పదాలకు ఆ అర్థం రాదు అని కాంగ్లే); జలప్రవాహంలో పెద్ద రాతి బండకి కట్టి 
కదలకుండా చేసిన ఉట్టెలో ప్రవాహానికి కొట్టుకొని పోకుండా ఉండడం ఇలాంటి 
పనులు చెయ్యాలి. నీళ్లు లోపలికి వెళ్లని సంచీతో గాని, మావితో కాని ముక్కు తప్ప 
మిగిలిన తల కప్పివేసికొని ముక్కులో చుక్కలలేడి పేగులు లేదా పీతలు, మొసళ్లు, 
శింశుమారాలనే జలజంతువులు, పిల్లులు విటి వస వేసి వందసార్లు కాచిన తైలం 
వేసికొని చాల రాత్రులు నీటిలో తిరగకలుగుతాడు. ఇవి ఉదకంలో సంచరించే 
పద్ధతులు. వాళ్లు వరుణుడు, నాగకన్యలు చెప్పినట్లు చేస్తూ వాళ్లతో మాటలాడాలి 
(అలా అభినయించాలి). కోపం వచ్చినప్పుడు బె షధయోగమాయచేత ముఖంనుంచి 
అగ్నిని ధూమాన్ని విడవాలి. 


మూ. 1. తదస్య స్వవిషయే కార్తాన్సిక నైమిత్తిక మౌహూర్తిక పౌరాణికే' 
క్షణికగూఢపురుషాః సాచివ్యకరాః తద్దర్శినశ్చ ప్రకాశయేయుః. పరస్య విషయే 
దైవతదర్శనం దివ్యకోశదణ్లోత్పత్తిం చ అన్య బ్రూయుః. డైవతప్రశ్న 


824 కౌటిలీయమ్‌ అర్థశాన్తమ్‌ 


నిమిత్తవాయసాజ్లవి ద్యాస్వపష్న మృగపక్షి వ్యాహారేషు చాస్య విజయం బ్రూయుః. 
విపరీతమమిత్రస్య సదున్దుభిమ్‌. ఉల్కాం చ పరస్య నక్షత్రే దర్శ్మయేయుః. 


2. పరస్య ముఖ్యాన్‌ మిత్రత్వేనాపదిశన్తః దూతవ్యజ్ఞునాః స్వామి 
సత్కారం బూయుః. స్వపక్షబలాధానం పరపక్షప్రతిఘాతం చ తుల్యయోగక్షేమ 
మమాత్యానామ్‌ ఆయుధీయానాం చ కథయేయు:. తేషు వ్యసనాభ్యుదయా 
వేక్షణమ్‌, అపత్యపూజనం చ ప్రయుళ్లీత, 


వ్యా. 1. రాజుకు సర్వజ్ఞదైవతసంయోగం ఉన్న దనే విషయాన్ని తన దేశంలో 
దైవజ్ఞులు, శకునాలు తెలిసినవాళ్లు, ముహూర్తజ్ఞులు, పాపట ప్రశ్నలు చెప్పే 
వాళ్లు, గూఢపురుషులు, వాళ్లకు సహాయం చేసేవాళ్లు, అవి చూచిన వాళ్లు అందరికీ 
ప్రకటించాలి. శత్రుదేశానికి వెళ్లి ఇతనికి (తమ రాజుకు) దేవతాదర్శనం జరిగిం దనీ, 
దివ్యములైన కోశదండాలు లభించా యనీ చెప్పాలి. దేవతాప్రశ్నలలోను, భావిని 
సూచించే నిమిత్తాలలోను, కాకుల ప్రవర్తనలలోను, అంగవిద్యయందు (శరీరాన్ని 
స్పృశించి శుభాశుభాలను చెప్పడం అంగవిద్య) స్వప్నాలలోను, మృగాల అరుపులలోను, 
పక్షుల కూతలలోను తమ రాజుకే విజయం కలిగే సూచనలు ఉన్నా యనీ, శత్రువుకు 
విపరీతఫలాలు సూచించబడుతున్నాయని దుందుభిధ్వనితో చాటింపు వెస్‌ చెప్పాలి. 
శత్రువు నక్షత్రంలో ఉల్క ఉందని, అనగా శత్రువు జన్మనక్షత్రాన్ని ఒక ప్రకాశించే అగ్ని 
పిండం వంటిది ఆక్రమించి ఉన్నదని చూపాలి. 


2. శత్రువుయొక్క ముఖ్యాధికారులకు మిత్రులుగా చెప్పుకొంటూ దూత లనే 
వంక గల గూఢచారులు తమ ప్రభువుకు వాళ్ల విషయంలో చాల గౌరవభావం ఉందని 
చెప్పాలి. తమ పక్షం (విజగీషువు పక్షం) బలం పెరుగుతున్న దనీ, శత్రుబలం క్షీణిస్తూన్న 
దనీ కూడ చెప్పాలి. మీ యోగక్షేమాలు మామూలుగా వెనుకటివలెనే ఉంటాయి అని 
అమాత్యులకు, యోధులకు చెప్పాలి. (అనగా మీరు రాజుపక్షానికి వచ్చిన ట్లయితే 
మీకేమి లోటు ఉండదు. ఇప్పుడు ఎలాంటి యోగక్షేమా లున్నాయో అలాంటివే 
ఉంటాయి అని చెప్పాలి అని అర్థం. వాళ్లకు వ్యసనాలు కలిగినా, అభ్యుదయం కలిగినా 
తగిన సహాయాదులు చేస్తూ వాళ్ల పుత్రాదులను ఆదరంతో చూస్తూ ఉండాలి. 


దుర్ధలమోవాయః = దీపజావః 825 


మూ. 1. తేన పరపక్షముత్సాహయేత్‌ యథోక్తం పురస్తాత్‌. భూయశ్చ 
వక్ష్యామః - సాధారణగర్దభేన దక్షాన్‌, లకుటశాఖాహననాభ్యాం దణ్ణచారిణ:, 
కులైలకేన చోద్విగ్నాన్‌, అశనివర్షేణ విమానితాన్‌, విదులేన అవకేశినా 
వాయసపిళ్లేన కైతవజమేఘేనేతి విహతాశాన్‌, దుర్భగాలజ్కారేణ ద్వేషిణేతి 
పూజాఫలాన్‌, వ్యాఘచర్మణా మృత్యుకూటేన చోపహితాన్‌, పీలువిఖాదనేన 
కరకయో'్ష్ర్యా గరభీక్షీరాభిమన్థనేనేతి ధ్రువా (వో) పకారిణః ఇతి. 


వ్యా. ఈ విధంగా వెనుక చెప్పినట్లు శత్రుపక్షంవాళ్లని శత్రువుకు ఎదురు 
తిరిగేటట్లు ప్రోత్సహించాలి. ఇంకా కొన్ని పద్ధతులు చెపుతాం- చాల సామర్థ్యంతో శ్రద్ధతో 
పని చేసేవాళ్ల దగ్గరికి వెళ్లి “గాడిదల వలె ఎవరి లాభంకోసమో ఇంత శ్రమపడతా 
రెందుకు?” అని చెప్పాలి. సైన్యంలో ఉన్న వాళ్లతో మీరు కట్ట వలె, శాఖలు నరికే 
గొడ్డళ్లవలె ఉన్నారు; అనగా కజ్దలు, గొడ్డళ్లూ చేసిన పనికి ఫలం ఇతరులే అనుభవిస్తారు; 
మీరు కూడా అలాంటివాళ్లే అని చెప్పాలి. ఏదో కారణంచేత రాజుకు భయపడి 
ఉన్నవాళ్లతో “మీ పరిస్థితి ఇంటిలో పెంచే గొట్టె పరిస్థితి వలె ఉన్న దని, అనగా ఎ 
సమయంలో మిమ్మల్ని చంపివేస్తారో తెలియదు" అనీ చెప్పాలి. అవమానించబడినవాళ్లతో- 
“మీమీద పిడుగుల వర్షం కురుస్తూన్నది” (అవమానం పిడుగులవంటిది అని భావం) 
అని చెప్పాలి. ఏదో రాజు ఇస్తాడని ఆశించి చివరికి నిరాశులైనవాళ్ల దగ్గరికి వెళ్లి- “మీ 
రాజు పువ్వులు పూసి కాయలు కాయడానికి సిద్ధంగా కనబడే కాయలు కాయని విదుల 
అనే లత వంటివాడు; బోడిచెట్టువంటివాడు; మీకు అతడు ఇచ్చేది కాకికి వేసే పిండం 
వంటిది; అతడు ఇంద్రజాలంతో సృష్టించిన (వర్షం కురవని) మేఘం వంటివాడు" అని 
చెప్పాలి. రాజునుంచి ఎవైన సత్కారాలు పొందిన వాళ్లతో- “మీకు రాజు ఇచ్చినది ఇష్టం 
లేని భర్త దౌర్భాగ్యవంతురాలైన (భర్తప్రేమ చూరకొనని) స్త్రీకి ఇచ్చిన అలంకారం 
వంటిది” అని చెప్పాలి. ఉపహితుల (ఉపధలచేత మోసగించబడినవాళ్ల) దగ్గరికి వెళ్లి 
“రాజు వ్యాఘ్రచర్మ వంటివాడు (క్రూరుడు), కూటమృత్యువు” అని చెప్పాలి. రాజుకు 
నిత్యమూ ఉపకారం చేస్తున్నవాళ్ల దగ్గరికి వెళ్లి “మీరు చేస్తూన్న పని శరీరానికి మంచిది 
కాని పుల్లగా ఉండే పీలువృక్షం పండు తినడం వంటిది, వడగళ్లు తినడం వంటిది, ఉట్టి 
అనే చేదు ఓషధి తినడం వంటిది, గాడిద పాలు చిలకడం వంటిది” అని చెప్పాలి. 


826 కౌటిలీయమ్‌ అర్ధశాన్తమ్‌ 


మూ. 1. ప్రతిపన్నాన్‌ అర్థమానాభ్యాం యోజయేత్‌, ద్రవ్యభక్తచ్చిద్రేషు 
చైనాన్‌ ద్రవ్యభక్తదానైరను గృహ్హీయాత్‌. అప్రతిగృహ్హతాం స్రీకుమారాలజ్కా రాన్‌ 
అభిహరేయు:. 


2. దుర్భిక్షస్తేనాటవ్యుపఘాతేషు చ పౌరజానపదానుత్సాహయన్నః 
సత్రిణో బ్రూయుః- రాజానమనుగ్రహం యాచామహే. నిరనుగ్రహాః పరత్ర 
గచ్చామః ఇతి. 

వ్యా. 1. ఈ విధంగా చెప్పిన మాటలు నమ్మినవాళ్లకు ధనం ఇచ్చి సన్మానం 
చెయ్యాలి. వాళ్లకి ఏదైనా ద్రవ్యాల లోటు వచ్చినప్పుడు ఆహారానికి లోటు వచ్చినప్పుడు 
అవి ఇచ్చి అనుగ్రహించాలి. వాళ్లు అవి తీసికొనకపోతే వాళ్ల స్రీలకు పిల్లలకు ఎవైనా 


అలంకారాలు తీసికొనివచ్చి బహూకరించాలి. 


2. దుర్భిక్షంవల్ల, దొంగలవల్ల, ఆటవికులవల్ల బాధలు కలిగి నప్పుడు 
సత్రులు పౌరుల్నీ జానపదుల్నీ ప్రోత్సహింపచేసి “ మనకు ఈ బాధ కలిగినందుకు రాజు 
దగ్గరికి అనుగ్రహం (అం౮్ర/28ఇ payment) అడుగుదాం. ఆయన ఏమీ ఇవ్వకపోతే 
మరొక రాజ్యానికి వెల్లిపోదాం” అని చెప్పాలి. 


శ్లో, తథేతి ప్రతిపన్నేషు ద్రవ్యధాన్యపరిగ్రహైః, 
సాచివ్యం కార్యమిత్యేతదుపజాపాద్భుతం మహత్‌. 


ఇతి కౌటలీయార్ధశాసస్తే దుర్గలమోపాయే త్రయోదశే2ధికరణే ప్రథమో౭ధ్యాయః 
ఉపజాపః, ఆదితః ఎకచత్వారింశచ్చతతమ:. 


వ్యా. వాళ్లు ఇందుకు సరే అని అంగీకరిస్తే ద్రవ్యాలు, ధాన్యం ఇచ్చి సహాయం 
చెయ్యాలి. ఇది చాల అద్భుతమైన ఉపజాపం. 
“బాలానందిని” అను కొటలీయార్థశాస్తాంధ్రవ్యాఖ్యానంలో దుర్గలంభోపాయం అనే పదమూడవ 


అధ్యాయంలో ఉపజాపం అనే ప్రథమాధ్య్యయం; ప్రారంభంనుంచి నూట నలభైఒకటవ 
అధ్యాయం సమాప్తం. 


దుధలమోవాయః = యోగవమనమ్‌ 827 


అథ ద్వితీయో౭ధ్యాయః 


దిసప్తతిశతతమం ప్రకరణమ్‌ - యోగవామనమ్‌ 
(కపటోపాయం ద్వారా శత్రువుచేత దుర్గం కాళీచేయించడం) 


మూ. ముణ్లో జటిలో వా పర్వతగుహావాసీ చతుర్వర్షశతాయుః 
బ్రువాణః ప్రభూతజటిలాన్తేవాసీ నగరాభ్యాశే తిష్టేత్‌. శిష్యాశ్చాస్య మూలఫలోప 
గమనైః అమాత్యాన్‌ రాజానం చ భగవద్దర్శనాయ యోజయేయు:. సమాగతశ్చ 
రాజ్ఞా పూర్వరాజదేశాభిజ్ఞానాని కథయేత్‌- “శతే శతే చ వర్వాణాం పూర్ణే 
అహమగ్నిం ప్రవిశ్య పునర్పాలో భవామి. తదిహ భవత్సమీపే చతుర్ధమగ్నిం 
ప్రవేక్ష్యామి. అవశ్యం మే భవాన్‌ మానయితవ్యః, త్రీన్‌ వరాన్‌ వృణీష్వ” ఇతి. 
ప్రతిపన్నం బ్రూయాత్‌- “సప్తరాత్రమిహ సపుత్రదారేణ (ప్రేక్షాప్రహవణపూర్వం 
వస్తవ్యమ్‌ ' ఇతి. వసన్తమవస్కన్షేత. 

వ్యా. “నాలుగు వందల సంవత్సరాల వయస్సు కలవాడను” అని చెప్పుకొనే 
బోడితలవాడు లేదా జటాధారి అయిన పర్వతగుహలో నివసించేవాడు జటాధారులైన 
చాలమంది శిష్యులతో శత్రువు నగరసమీపంలో నివసించాలి. ఆతని శిష్యులు మూలాలు, 
ఫలాలు (గురువుకు) అందిస్తూ మెల్లమెల్లగా అమాత్యుల్ని రాజును కూడ భగవద్దర్శనం 
(ఆ పూజ్యూని దర్శనం) చేయడానికి వచ్చే టట్టు చెయ్యాలి. రాజుతో కలిసిన ఆతడు ఆ 
రాజుకు పూర్వరాజులను గూర్చి, వాళ్ల దేశాలను గూర్చి, వారి వారి గుర్తులను గూర్చి 
(తాను అన్నీ తెలిసినవాడినని నిరూపించుకొనడం కోసం) చెప్పాలి. “వందేసి సంవత్సరాలు 
నిండగానే నేను అగ్నిలో ప్రవేశించి మళ్లీ బాలుణ్ణి అవుతాను. ఇప్పుడు నీ దగ్గర నాల్గవ 
అగ్నిప్రవేశం చేస్తాను. నువ్వు తప్పకుండా గౌరవించతగినవాడవు. మూడు వరాలు 
కోరుకో "అని చెప్పి అతడు అందుకు అంగీకరించగానే- “నువ్వు నీ భార్యాపుత్రాదులు 
ఇక్కడ ఏడు రోజులు నాటకాదిప్రదర్శనలు, విందులు ఏర్పాటు చేసి ఉండాలి” అని 
చెప్పాలి. అతడు ఆ విధంగా అక్కడికి వచ్చి ఉన్నప్పుడు చంపివెయ్యాలి. 

మూ. 1. ముణ్లో వా జటిలో వా స్టానికవ్యజ్ఞునః ప్రభూతజటిలాన్తేవాసీ 
వస్తశోణితదిగ్భాం  వేణుశలాకాం సువర్ణచూర్ణేనావలిప్య వల్మీకే నిదధ్యాత్‌ 


828 కౌటిలీయమ్‌ అర్థశాస్తమ్‌ 


ఉపజిహ్వికానుసరణార్థమ్‌; స్వర్ణనాలికాం వా. తతః సత్రీ రాజ్ఞః కథయేత్‌- 
“అసౌ సిద్ధః పుష్పితం నిధిం జానాతి” ఇతి. స రాజ్ఞా పృష్టః “తథా ఇతి 
బ్రూయాత్‌. తచ్చాభిజ్ఞానం దర్శయెత్‌. భూయో వా హిరణ్యమన్తరాధాయ 
బ్రూయాచ్చైనమ్‌- “నాగరక్షితో యం నిధిః ప్రణిపాతసాధ్యః ఇతి. ప్రతిపన్నం 
బ్రూయాత్‌ 'సప్తరాత్రమ్‌' ఇతి సమానమ్‌. 

వ్వా. స్థానికుని (స్థానాలలోపల ఉన్న వస్తువులను తెలుసుకొనగలవాని) 
వేషంలో ఉన్న ఒక బోడితలవాడు లేదా జడదారి చాలామంది జటిలు లైన శిష్యులతో 
కలిసి ఉంటూ మేక రక్తం పూసిన వెదురుబద్దకు బంగారు చూర్ణం కూడ పూసి దానిని 
గాని, బంగారుగొట్టం గాని, చెదపురుగులు లోపలకు వెళ్లడానికి ఒక పుట్టలో ఉంచాలి. 
తరవాత సత్రి శత్రురాజు దగ్గరికి వెళ్లి “ఇతనికి తీయడానికి సిద్ధంగా ఉన్న నిధులను 
గూర్చి తెలుసును” అని చెప్పాలి. రాజు అడిగి నప్పుడు అతడు “జెను, నాకు తెలు 
సును” అని చెప్పాలి. ఆ గుర్తు చూపించాలి లేదా ఇంకా కొంత ధనం ఆ పుట్టలో వేసి 
ఆ రాజుతో- “ఈ నిధిని సర్బం రక్షిస్తూన్నది. పూజలు చేస్తేనే దీనిని సాధించకలుగుతాం” 
అని చెప్పాలి. అతడు అందుకు అంగీకరించగానే పైన చెప్పిన విధంగా “ఎడు రాత్రులు 
నువ్వు ఇక్కడ ఉండాలి...” మొదలైనది చెప్పి వానిని చంపివేయాలి. 

మూ. 1. స్థానికవ్యజ్ఞనం వా రాత్రౌ తేజనాగ్నియుక్తమేకాన్తే తిష్టన్తం 
సత్రిణః క్రమాభినీతం రాజ్ఞః కథయేయుః- “అసౌ సిద్ధః సామేధికః” ఇతి, తం 
రాజా యమర్థం యాచేత తమస్య కరిష్యమాణః, 'సప్తరాత్రమ్‌' ఇతి సమానమ్‌. 

2 సిద్ధవ్యజ్ఞనో వా రాజానం జమృకవిద్యాభిః ప్రలోభయేత్‌ “తం 
రాజా ' ఇతి సమానమ్‌. 

3. సిద్ధవ్యజ్ఞునో వా దేశదేవతామభ్యర్హితామాశ్రిత్య ప్రహవటణైః అభీక్లం 
ప్రకృతిముఖ్యానభిసంవాస్య క్రమేణ రాజానమతిసందధ్యాత్‌. 

4. జటిలవ్యజ్ఞానమన్తరుదకవాసినం వా సర్వశ్వేతం తటసురుణ్లా 
భూమిగృహాపసరణం వరుణం నాగరాజం వా సత్రిణః క్రమాభినీతం రాజ్ఞః 
కథయేయుః “తం రాజా” ఇతి సమానమ్‌. 

వ్యా. 1. తేజనాగ్నితో కూడిన, (తేజనయోగం అనే యోగంచేత తన శరీరం మీద 


దుర్గలమోపాయః = యోగవమనమ్‌ 829 


అగ్ని ప్రజ్వలిస్తూన్నట్లు కనబరచే) స్థానికుడు రాత్రులందు ఎకాంతస్థానంలో ఉంటూండాలి. 
మెల్ల మెల్లగా సత్రులు వానిని గూర్చి రాజుకు - “ఈ సిద్ధపురుషుడు సామేధికుడు, అనగా 
రాబోయే ధనసమృద్ధిని గూర్చి చెప్ప గల శక్తి ఉన్నవాడు,” అని చెప్పాలి. రాజు వచ్చి 
అతనిని ఎది కావాలని కోరుతాడో అది చేస్తా నని చెప్పి- మిగిలిన దంతా “సప్తరాత్రమ్‌” 
ఇత్యాదికం వలెనే, 

2. మంత్రసిద్ధుని వేషంలో ఉన్నవాడు శత్రురాజును మాయావిద్యలు చేస్తా, 
నని చెప్పి లోభపెట్టాలి. “తం రాజా” ఇత్యాదికం వెనుకటివలెనే. 

3. లేదా మంత్రసిద్భని వేషంలో ఉన్నవాడు పూజ్యమైన (అందరికీ విశ్వాసం 
ఉన్న) దేశదేవతను ఆశ్రయించి మంచి విందులు ఏర్పరచి తద్ద్వారా ప్రకృతిముఖ్యులను 
లొంగదీసికొని క్రమంగా రాజును కూడ మోసగించాలి. 

4. లేదా ఎల్లప్పుడూ ఉదకంలో నివసించే జటాధారి యైన పూర్తిగా తెల్లగా 
ఉన్నవాడు ఒడ్డుమీద ఉన్న సురుంగం ద్వారా గాని భూమిగృహం ద్వారా గాని వస్తూ 
పోతూ ఉండాలి. అతడు వరుణుడు లేదా నాగరాజు అని సత్రులు ప్రథ పుట్టించి 
క్రమంగా ఈ విషయం రాజుకు చెప్పాలి. “తం రాజా” ఇత్యాదికం వెనక చెప్పినట్లే. 

మూ. 1. జనపదాన్తేవాసీ సిద్ధవ్యజ్ఞునో వా రాజానం శత్రుదర్శనాయ 
యోజయెత్‌. ప్రతిపన్నం బిమ్బం కృత్వా శత్రుమావాహయిత్వా నిరుద్ధే దేశే 
ఘాతయేత్‌. 

2. అశ్వపణ్యోపయాతాః వైదేహకవ్యజ్ఞునాః పణ్యోపాయననిమిత్తమా 
హూయ రాజానం పణ్యపరీక్షాయామాసక్తమ్‌, అశ్వవ్యతికీర్ణం వా హన్యుః, 
అశ్వైశ్చ ప్రహరేయుః. 

3. నగరాభ్యాశే వా చైత్యమారుహ్య రాత్రౌ తీక్షాః కుమ్ఫేషు నాలీన్‌ వా 
విదలాని ధమన్తః- “స్వామినం ముఖ్యానాం వా మాంసాని భక్షయిష్యామః; 
పూజా నో వర్తతామ్‌”, ఇత్యవ్యక్తం బ్రూయుః. తదేషాం నైమిత్తికమౌహూర్తి క. 
వ్యష్ఞానాః ఖ్యాపయేయు.ః. 

4. మబ్గల్యే వా ప్రదే తటాకమధ్యే వా రాత్రౌ తేజనతైలాభ్యక్తాః 
నాగరూపిణః శక్తిముసలాన్యయోమయాని నిష్పేషయన్తః తథైవ బ్రూయుః. 


830 కౌటిలీయమ్‌ అర్థశాన్రమ్‌ 


బుక్షచర్మకణ్బుకినో వా అగ్నిధూమోత్సర్గయుక్తాః రక్షోరూపం వహన్తః త్రి; 
అపసవ్యం నగరం కుర్వాణాః శ్వశృగాలవాశితాన్తరేషు తథైవ బ్రూయుః. 
చైత్యదేవతాప్రతిమాం వా తేజనతైలేన అభ్రపటలచ్చన్నేన అగ్నినా వా రాత్రౌ 
ప్రజ్వాల్య తథైవ బూయుః తదన్యే ఖ్యాపయేయు:. 

వ్యా. 1. లేదా దేశం సరిహద్దులో నివసిస్తూన్న మంత్రసిద్ధని వేషంలో 
ఉన్నవాడు నీకు నీ శత్రువును చూపిస్తాను అని చెప్పి అందుకు ఒప్పించాలి. తరవాత 
శత్రువు బొమ్మ ఒకటి తయారు చేసి దానిమీద శత్రువును ఆవాహనం చేసి చూడడానికి 
వచ్చిన రాజును ఎకాంత ప్రదేశంలో చంపివేయాలి. (అనగా ఆవాహనం చేయగా వచ్చిన 
శత్రువే వానిని చంపి వేసి నట్టు ఇతరులను నమ్మించాలి.) 

2. లేదా వర్తకుల వేషంలో ఉన్నవాళ్లు గుజ్బాలను అమ్మకానికి తీసికొనివచ్చి 
పణ్యాశ్వాలలో కొన్నింటిని ఉపాయనంగా ఇస్తామని రాజును ఆహ్వానించి, అతడు 
పణ్యాశ్వాలను పరీక్షించడంలో అత్యాసక్తచిత్తుడై గుజ్ఞాల గుంపులో ఉన్నప్పుడు వానిని 
అశ్వాలచేత చంపివేయించాలి. 

3. తీక్షులు రాత్రులందు నగరం దగ్గర ఉన్న చైత్యవృక్షం ఎక్కి కుండలలోనికి 
గడ్డి గొట్టాలు కాని, వెదురు గొట్టాలు గాని ఊదుతూ “రాజును గాని, ముఖ్యుల 
మాంసాలు గాని తినివేస్తాం; మాకు పూజలు జరపాలి” అని అస్పష్టంగా పలకాలి. ఈ 
విషయం శకునాలు చెప్పేవాళ్ల వేషాలలోను, మౌహూర్తికుల వేషాలలోను ఉన్నవాడు 
ప్రచారం చెయ్యాలి. 

4. లేదా లోతైన చెరువులో గాని, తటాకమధ్యంలో కాని మెరిసే తైలం ఒంటికి 
పూసుకొన్న సర్పరూపధారులు ఇనుప శక్తులను, రోకళ్లను ఒకదానితో ఒకటి కొట్టి 
చప్పుళ్లు చేస్తూ పైన చెప్పిన విధంగానే చెప్పాలి. లేదా ఎలుగు చర్మలు కప్పుకొని 
రాక్షసులరూపంలో ఉన్నవాళ్లు నోళ్లనుండి నిప్పు పాగా కక్కుతూ నగరం చుట్టూ 
అప్రదక్షిణంగా తిరుగుతూ కుక్కల నక్కల అరుపుల మధ్యలలో పైన చెప్పినట్లు 
చెప్పాలి. లేదా చైత్యంలో ఉండే దేవతాప్రతిమకు మండే తైలం పూసిగాని, అభ్రకం పొర 
కప్పిన అగ్నిచేత గాని, రాత్రులందు ప్రజ్వలింపచేసి పైన చెప్పినట్లు చెప్పాలి. ఈ 
విషయం ఇతరులు ప్రచారం చెయ్యాలి. 

మూ. 1. దైవతప్రతిమానా మభ్యర్మితానాం వా శోణితేన ప్రస్రావ మతి 


దుర్గలమోపాయః = యోగవమనమ్‌ 831 


మాత్రం కుర్యుః. తదన్యే దైవరుధిరసంస్రావే సంగ్రామే పరాజయం బ్రూయుః. 

2. సంధిరాత్రిషు శ్మశానముఖే వా చైత్యమూర్ధ్వభక్షితై ర్మను ష్యైః 
ప్రరూపయేయుః. తతో రక్షోరూపీ మనుష్యం యాచేత. యశ్చాత్ర శూరవాదికః 
అన్యతమో వా ద్రష్టుమాగచ్చేత్‌ తమన్యే లోహముసలైర్హన్యుః; యథా 
రకోభిర్హత ఇతి జ్ఞాయేత. తదద్భుతం రాజ్ఞః తద్దర్శినః సత్రిణశ్చ కథయేయు:. 
తతో నైమిత్తికమౌహూర్తికవ్యజ్ఞునాః శాన్తిం ప్రాయశ్చిత్తం బూయుః- “అన్యథా 
మహదకుశలం రాజ్ఞో, దేశస్య చ ఇతి. ప్రతిపన్నమ్‌ “ఎతేషు సప్తరాత్రమ్‌ 
ఎకైకమన్తబలిహోమం స్వయం రాజ్ఞా కర్తవ్యమ్‌” ఇతి బ్రూయుః.తతః 
సమానమ్‌. 

వ్యా. 1. లేదా చాల ఆదరించబడే దేవతాప్రతిమలనుండి చాల ఎక్కువగా 
రక్తం స్రవిస్తూన్నట్లు చెయ్యాలి. అప్పుడు మిగిలినవాళ్ళు “దేవతావిగ్రహాలనుండి రక్తం 
స్రవిస్తూన్నది; యుద్ధంలో పరాజయం కలుగుతుంది” అని అందరికీ చెప్పాలి. 

2. పర్వదినాల రాత్రులలో శ్మశానంలోని ప్రధానస్థానంలో చైత్యంమీద శరీరం 
పైభాగం తినేసిన మనుష్యులు నిలబడి ఉన్నట్లు చూపించాలి. తరవాత రాక్షసవేషంలో 
ఉన్న ఒకడు నాకు మనుష్యుణ్ణి ఆహారంగా ఇవ్వాలి అని అడగాలి. శూరుడ నని 
చెప్పుకొనేవాడు గాని, మరెవడైనా కాని అక్కడికి వచ్చినప్పుడు వానిని ఇతరులు 
ఇనుపరోకళ్లతో మర్దించి చంపివేసి రాక్షసులచేత చంపబడి నట్లు అందరికీ తెలిసే టట్లు 
చెయ్యాలి. అది చూసిన వాళ్లు, సత్రులు ఆ అద్భుతాన్ని రాజుకు తెలపాలి. తరవాత 
నైమిత్తికుల వేషంలోను మౌహూర్తికవేషంలోను ఉన్నవాళ్లు “దీనికి పెద్ద శాంతి, 
ప్రాయళశ్చిత్తమూ చెయ్యాలి. అలా చేయకపోతే రాజుకూ దేశానికీ గొప్ప ఆపద సంభవి 
స్తుంది” అని చెప్పాలి. అందుకు అంగీకరించిన రాజుతో- ఇలాంటి దుర్నిమిత్తాలు 
కనబడి నప్పుడు రాజే స్వయంగా ఏడు రాత్రులు ఒక్కొక్క దుఃశకునానికి ఒక్కొక్క 
రోజున మంత్రాలతోను బలితోను హోమం చెయ్యాలి” అని చెప్పాలి. తరవాత చేయవలసిన 
దంతా వెనక చెప్పి నల్లే. | 

మూ. 1. ఎతాన్‌ వా యోగానాత్మని దర్శయిత్వా ప్రతికుర్వీత 
పరేషామ్‌ ఉపకారార్థమ్‌. తతః ప్రయోజయేత్‌ యోగాన్‌. యోగదర్శన ప్రతీకారేణ 


వా కోశాభిసంహరణం కుర్యాత్‌. 


832 కౌటిలీయమ్‌ అర్థశాస్తమ్‌ 


2. హస్తికామం వా నాగవనపాలాః హస్తినా లక్షణ్యేన ప్రలోభయేయు.:. 
ప్రతిపన్నం గహనమేకాయనం వా అతినీయ ఘాతయేయుః. బద్ద్వా 
వాపహరేయు:ః. 

3. తేన మృగయాకామో వ్యాఖ్యాతః. 

4. ద్రవ్యస్తీలోలుపమ్‌ ఆఢ్యవిధవాభిర్వా పరమయౌవనాభిః స్రీభిః 
దాయాదనిక్షేపార్థమ్‌ ఉపనీతాభిః సత్రిణః ప్రలోభయేయుః. ప్రతిపన్నం 
రాత్రౌ సత్రిచ్చన్నాః సమాగమే శస్తరసాభ్యాం ఘాతయెయు:. 

వ్యా. 1. లేదా (విజిగీషువు) ఈ యోగా లన్నీ తనలోనే (తన రాజ్యంలోనే) 
చూపించి శత్రువులకు నమ్మకం కలిగించడంకోసం వాటికి పరిహారం కూడా చేసుకోవాలి. 
తరవాత ఆ యోగాలను శత్రురాజ్యంలో ప్రయోగింపచెయ్యాలి. లేదా యోగాలు 
(దుశ్శకునాలు) కనబడినందుకు ప్రతిక్రియ చేసికొని తన కోశాన్ని అభివృద్ధి చేసుకోవాలి. 
(అలా చేయడంవల్ల శత్రువుకు నమ్మకం కలుగుతుంది అని భావం). 

2. లేదా ఎనుగులమీద ఎక్కువ మక్కువ ఉన్న శత్రురాజును, హస్తివనపాలకులు 
మంచి లక్షణా లున్న ఎనుగ ఒకటి ఉన్న దని లోభపెట్టాలి. అందుకు అతడు అంగీకరిస్తే 
వానిని ఒకే దారి ఉన్న అరణ్యంలోనికి తీసికొనివెళ్సి చంపించాలి. లేదా బంధించి 
అపహరించాలి. 

3. దీనిచేత వేటయందు ఆసక్తికలవాని విషయం కూడ చెప్పినట్లే. 

4. లేదా శత్రురాజు ద్రవ్యంమీద లోభం ఉన్నవాడైనా స్రీచాపల్యం ఉన్నవాడైనా 
సత్రులు ఆతని వద్దకు ధనం ఉన్న విధవాస్రీలను గాని, మంచి సౌందర్యయౌవనా లున్న 
స్త్రీలను గాని తీసికొనివచ్చి వానిని లోభపెట్టాలి. అంగీకరించినవానిని రాత్రి 
సమాగమస్థానంలో సత్రులచేత. రహస్యంగా ఉంచబడినవాళ్లు శస్తవిషాలచేత 
చంపివేయాలి. 

మూ. సిద్ధప్రవ్రజితచైత్యస్తూపదైవతప్రతిమానామ్‌ అభీక్షాభిగమనేషు 
వా భూమిగృహసురుజ్లాగూఢభిత్తిప్రవిష్టాః: పరమభిహన్యుః. 

వ్యా. శత్రురాజు సిద్ధపురుషుల దగ్గరికీ, సంన్యాసుల దగ్గరికీ, చైత్య-స్తూప- 
దేవతాప్రతిమల దగ్గరికీ తరచుగా వెడుతున్నట్లయితే వానిని భూగృహాలలోను, 
సురుంగాలలోను, రహస్యమైన గోడలలోను దాగి ఉన్న తీక్షులు చంపివేయాలి. 


దుర్గలమోపాయః = యోగవమనమ్‌ 833 


శ 


శో 


యేషు దేశేషు యాః ప్రేక్షాః గ్రేక్షతే పార్థివః స్వయమ్‌, 
యాత్రావిహారే రమతే యత్ర క్రీడతి వామృసి. 
ధిగుక్వాదిషు సర్వేషు యజ్ఞప్రహవణేషు వా, 
సూతికాగ్రేతరోగేషు ప్రీతిశోకభయేషు వా. 

ప్రమాదం యాతి యస్మిన్‌ వా విశ్వాసాత్‌ స్వజనోత్సవే, 
యత్రాస్యారక్షిసజ్చారో దుర్దినే సంకులేషు వా. 
విప్రస్థానే ప్రదీస్తే వా ప్రవిష్టే నిర్దనే౭పి వా, 
వస్రాభరణమాల్యానాం సేలాభిః శయనాసనైః. 
మద్యభోజన ఫేలాభిః తూరై(ర్వాభిహతైః సహ, 
ప్రహరేయురరీం స్రీక్షాః పూర్వప్రణిహితైః సహ. 


వ్యా. శత్రురాజు తాను ఏ ప్రదేశాలలో ఏ నాటకాదులను చూస్తాడో అక్కడ, 


ఎక్కడ విహారయాత్రలో విహరిస్తాడో అక్కడ, ఎక్కడ జలక్రీడ చేస్తాడో అక్కడ, 
ఎవరిమీద నైనా కోపంతో నిందించడం మొదలైన పనులు చేస్తున్న చోట, యజ్ఞాలు, . 
విందులు జరిగేచోట, ప్రసవం, మరణం, రోగం ఈ సందర్భాలలోను, ఆనంద-శోక- 
భయసమయాలలోను ఎక్కడ ఉంటాడో అక్కడ స్వజనులకు సంబంధించిన ఉత్సవంలో 
ఎక్కడ విశ్వాసంతో ఎమరిపాటుతో ఉంటాడో అక్కడ, అంగరక్షకులు లేకుండా ఎక్కడ 
తిరుగుతాడో అక్కడ, దుర్దినంలోను (సూర్యుడు కనబడని వర్శాకాలదినంలోను,, 
జనసమూహాలలోను, మార్గం కాని మార్గంలో వెడుతున్నప్పుడు, అగ్నిదాహసమయంలోను, 
నిర్ణనప్రదేశంలో ప్రవేశించినప్పుడు తీక్షులు వస్త్ర-ఆభరణ-మాలికల మూటలతోను, 
శయన-ఆసనాలతోను, మద్యభోజనాల భాండాలతోను, తూర్యధ్వనులతోను, ముందు 
గానే అక్కడక్కడ ఉంచబడిన గూఢచారులతో కలిసి చంపివేయాలి. 


యథైవ ప్రవిశేయుశ్చ ద్విషతః సత్రహేతుభిః, 
తథైవ చాపగచ్చేయురిత్యుక్తం యోగవామనమ్‌. 


ఇతి కౌటలీయార్థశా[స్తే దుర్గలమ్ఫోపాయే త్రయోదశాధికరణే ద్వితీయో ౬ధ్యాయః 


యోగవామనమ్‌, ఆదితో ద్విచత్వారింశచ్చతతమః:. 


834 కౌటిలీయమ్‌ అర్థళాన్తమ్‌ 


వ్యా. శత్రువును రహస్యంగా ముట్టడించడంకొరకై సత్రులు ఏ విధంగా 
శత్రువులలోనికి వెడతారో ఆ విధంగానే బైటకు వచ్చివేయాలి. ఈ విధంగా యోగవామనం 
చెప్పబడింది. 
“బాలానందిని” అను కౌటలీయార్థశాస్తంలో దుర్గలంభోపాయం అనే పదమూడవ అధికరణంలో 


యోగవామనం అనే రెండవ అధ్యాయం, ప్రారంభంనుంచి నూటనలభైరెండవ అధ్యాయం 
సమాప్తం. 


అథ తృతియోఒధ్యాయ: 


(త్రిసప్త్రతిశతతమం ప్రకరణమ్‌ - అపసర్పప్రణీధిః 
(గూఢచారులను అక్కడక్కడ ఉంచడం) 


మూ. శ్రేణీముఖ్య మాప్తం నిష్పాతయేత్‌. స పరమాశ్రిత్య పక్షాపదేశేన 
స్వవిషయాత్‌ సాచివ్యకరణసహాయోపాదానం కుర్వీత. కృతాపసర్పోపచయో 
వా పరమనుమాన్య స్వామినో దూష్యగ్రామం వీతహస్త్యశ్వం దూష్యామాత్యం 
దణ్ణమాక్రన్దం వా హత్వా పరస్య (హ్రేషయేత్‌. జనపదైకదేశం శ్రేణీమటవీం వా 
సహాయోపాదానార్థం సంశ్రయేత. విశ్వాసముపగతః స్వామినః (పేషయేత్‌. 
తతః స్వామీ హస్తిబన్గనమటవిఘాతం వా అపదిశ్య గూఢమేవ ప్రహరేత్‌. 
ఎతేనామాత్యాటవికాః వ్యాఖ్యాతాః. 


వ్యా. విజిగీషువు తనకు విశ్వాసపాత్రుడైన ఒక శ్రేణీముఖ్యుణ్ణి ఆతనితో ఏదో 
విరోధం వచ్చిన దని వంక బెట్టి దేశంనుంచి బహిష్కరించాలి. ఆ శ్రేణీ ముఖ్యుడు 
శత్రువును ఆశ్రయించి శత్రుపక్షంలో పనిచేస్తున్నట్లు నటిస్తూ వాళ్లందరూ తనవాళ్లే అని 
చెప్పి, తన దేశంనుంచి, అందుకు సహాయపడేవాళ్లని అక్కడికి రప్పించుకోవాలి. ఈ 
విధంగా అపసర్పులను (గూఢపురుషులను) తన చుట్టూ చేర్చుకొని శత్రువు అనుమతి 
తీసికొని తన ప్రభువు (విజిగీషువు) రాజ్యంలోని దూష్యులు అధికంగా ఉన్న గ్రామం 
గాని, అసారమైన ఎనుగులు, గుజ్ఞాలు ఉన్న లేదా హస్త్యశ్వాలు లేని దూష్యులైన 
మంత్రులు గల సైన్యాన్ని గాని, ఆక్రందుణ్ణి (వెనుక ఉన్న మిత్రరాజును గాని) 
ఆక్రమించి వశం చేసుకొని శత్రువుకు ఆ విషయం తెలపాలి. తన ప్రభువుకు 
(విజిగీషువుకు) సహాయం చేయడంకొరకు శత్రురాజుకు సంబంధించిన జనపదంలోని 


దుధలమ్ఫోపాయః - యోగవమనమ్‌ 835 


ఒక భాగం గాని, శ్రేణిని గాని, ఆటవికులను గాని రహస్యంగా ఆశ్రయించాలి. వాళ్లు 
సహాయం చేస్తా రనే విశ్వాసం ఏర్పడిన తరవాత వాళ్లని తన ప్రభువు దగ్గరికి పంపాలి. 
తరవాత విజిగీషువు తన ఎనుగులను శత్రువు బంధించా డని గాని, అడవులకు నష్టం 
కలిగించా డని గాని వంక పెట్టి లేదా తాను ఎనుగులను పట్టడానికి గాని, ఆటవికులను 
నశింపచేయడానికి గాని వస్తున్నట్లు వంకతో శత్రువును రహస్యంగా చంపివెయ్యాలి. 
దీనిచేత అమాత్యులను గూర్చి, ఆటవికులను గూర్చి కూడ చెప్పినట్లే. శ్రేణేముఖ్యుల్ణి 
ప్రణిధిగా పంపి నట్టు అమాత్యులను గాని, ఆటవికులను గాని పంపాలి అని అర్థం. 


మూ. 1. శత్రుణా మైత్రీం కృత్వా అమాత్యానవక్షిపేత్‌. తే తచ్చత్రోః 
ప్రేషయేయుః- “భరారం నః ప్రసాదయ” ఇతి. స యం దూతం పేషయేత్‌ 
తముపాలభేత- “భర్తా తే మామమాకత్ర్యైర్భేదయతి; న చ పునరిహాగన్త 
వ్యమ్‌ ఇతి. అథైకమమాత్యం నిష్పాతయేత్‌. స పరమాశ్రిత్య యోగాపసర్పాప 
రక్తదూష్యానశక్తిమతః స్తేనాటవికాన్‌ ఉభయోపఘాతకాన్వా పరస్యోపహరేత. 
ఆప్రభావోపగతః ప్రవీరపురుషోపఘాతమస్యోపహరేత్‌. అన్నపాలమాటవికం 
దణ్గచారిణం వా “దృఢమసౌ చ తే శత్రుణా సన్టత్తే' ఇతి. అథ పశ్చాదభిత్యక్త 
శాసనైరేనాన్‌ ఘాతయేత్‌. 


2. దజ్దబలవ్యవహారీణ వా శత్రుముద్యోజ్య ఘాతయేత్‌. 


వ్యా. 1. విజిగీషువు శత్రువుతో మైత్రి చేసికొని (మైత్రి చేసికొన్నట్లు అభినయిస్తూ) 
తన అమాత్యులను ధిక్కరించాలి. ఆ అమాత్యులు- “మా రాజు మా మీద కోపంగా 
ఉన్నాడు; ఆతని కోపం శాంతించే టట్లు మీరు చెయ్యాలి ' అని ఆ శత్రురాజుకు వార్త 
పంపాలి. అతడు పంపిన దూతతో విజిగీషువు - “మీ రాజు నా అమాత్యులు నామీద 
తిరగబడే టట్టు చేస్తున్నాడు; నువ్వు మళ్లీ ఇక్కడికి రావద్దు” అని చెప్పి వానిని 
దూషించాలి. తరవాత ఒక అమాత్యుణ్జి దేశంనుంచి వెడలగొట్టాలి. ఆ అమాత్యుడు 
శత్రువును ఆశ్రయించి, దుర్చలులైన మోసం చేసే గూఢచారులను, ఆ రాజు మీద 
ద్వేషభావంతో ఉన్నవాళ్లను, దూష్యులనుగూర్చి ఆతనికి తెలపాలి. (అది సత్యమే 
అవడంచేత ఆ రాజుకు నమ్మకం ఏర్పడుతుంది). ఈ విధంగా విశ్వాసపాత్రుడై మంచి 
వీరులైన వాళ్ల అపరాధాలు కూడ ఆ రాజు దృష్టికి తీసికొనిరావాలి. సరిహద్దులో 


836 కౌటిలీయమ్‌ అర్థశాన్తమ్‌ 


రక్షకుడుగా ఉన్నవానిని గాని, ఆటవికనాయకుణ్ణి గాని, సేనానాయకుణ్ణి గాని, గూర్చి 
"ఈ ఫలానా ఫలానావాళ్లు నీ శత్రువుతో కలుస్తున్నారు” అని చెప్పాలి. తరవాత 
అభిత్యక్తుల ద్వారా, (మరణదండం అనుభవించవలసి ఉన్నవాళ్ల ద్వారా) రాజశాసనం 
రహస్యంగా పంపి వాళ్లందరినీ చంపించివెయ్యాలి. 

2. లేదా శత్రువుయొక్క మరొక శత్రువుకు, నీకు సైన్యం ఇస్తానని చెప్పి ఆ 
విధంగా ఇచ్చి వాని ద్వారా శత్రువును నశింపచెయ్యాలి. 

మూ. కృత్యపక్షోపగ్రహేణ వా పరస్యామిత్రం రాజానమాత్మన్యపకార 
యిత్వా అభియుళ్టుత. తతః పరస్య ప్రేషయేత్‌- “అసా తే వైరీ మమాపకరోతి; 
తమేహి, సంభూయ హనిష్యావః. భూమౌ హిరణ్యే తే పరిగ్రహః” 
ప్రతిపన్నమభిస తృత్య ఆగతమవస్కన్దేన ప్రకాశయుద్ధేన వా క 
ఘాతయేత్‌. అభివిశ్వాసనార్థం భూమిదానపుత్రాభి షేకరక్షాపదేశేన వా 
గ్రాహయేత్‌. అవిషహ్య ముపాంశుదళ్లేన వా ఘాతయేత్‌. సచే ద్దణ్ణ్లం 
దద్యాత్‌ న స్వయ మాగచ్చేత్‌. తమస్య వైరిణా ఘాతయేత్‌, దళ్భన వా 
ప్రయాతుమిచ్చేత్‌ న విజిగీషుణా; తథాప్యనముభయతః సంపీడనేన 
ఘాతయేత్‌, అవిశ్వస్తో వా ప్రత్యేకశః యాతుమిచ్చేత్‌; రాజ్యైకదేశం వా 
యాతవ్యస్య ఆదాతుకామః; తథాప్యేనం వైరిణా సర్వసన్దోహేన వా ఘాతయేత్‌. 
వైరిణా వా సక్తస్య దణ్బొపనయేన మూలమన్యత్‌ హారయేత్‌. 

వ్యా. 1. లేదా శత్రువుయొక్క కృత్యపక్షాన్ని (క్రుద్ధలుబ్ధభీతాదులను) తనకు 
అనుకూలులనుగా చేసికొని, శత్రువుకు శత్రువైన రాజు తన విషయంలో అపకారం చేసే 
టట్లు చేసి, వానిని ఎదుర్కొనాలి. తరవాత తన శత్రువుకు- “నీ ఫలానా శత్రువు నాకు 
అపకారం చేస్తున్నాడు. వానిమీదికి యుద్దానికి రమ్ము, మనం ఇద్దరం కలిసి వానిని 
చంపుదాం. భూమిలో కాని, ధనంలో కాని నీకు వాటా ఉంటుంది” అని కబురు 
పంపాలి. అతడు అందుకు అంగీకరించి తన మాటను గౌరవించి వచ్చినప్పుడు వానిని 
శత్రువుచేత (వాని శత్రువుచేత) నిద్రలో చంపడం ద్వారా గాని, ప్రత్యక్షయుద్ధం చేత గాని 
చంపించాలి. శత్రువు, తాను ఇద్దరూ కలిసి శత్రువును జయించిన పక్షంలో తన 
శత్రువుకు విశ్వాసం కలిగించడంకొరకు వానికి భూమి ఇస్తా నని కాని, తన పుత్రునికి 
అభిషేకం చేస్తా నని గాని, రక్షణం ఎర్పరచా లని గాని వంక పెట్టి వానిని పట్టించాలి. 


దుధలమోపాయః = యోగవమనమ్‌ 837 


లేదా రహస్యోపాయాలచేత చంపించాలి. అతడు తాను స్వయంగా రాకుండా సైన్యాన్ని 
పంపిన పక్షంలో ఆ సైన్యాన్ని శత్రువుచేత (శత్రువుయొక్క శత్రువుచేత) చంపించాలి. 
కలిసి నీ శత్రువుతో యుద్దం చేద్దాం అని పిలవబడిన శత్రువు తనతో (విజిగీషువుతో) 
కలవకుండా తానే సైన్యంతో కలిసి శత్రువుమీదికి వెళ్లిన ట్లయితే అప్పుడు వానిని రెండు 
ప్రక్కలనుండీ పీడించి చంపివేయాలి. అతడు తన విషయంలో (విజిగీషువు విషయంలో) 
విశ్వాసం లేక శత్రువు మీదికి తానొక్కడు మాత్రమే దండెత్తి వెళ్లా లనుకొన్నా ఆ 
యాతవ్వుని రాజ్యంలో ఒక భాగాన్ని కాజేయాలనే అభిప్రాయంతో ఉన్నా అప్పుడు 
కూడ శత్రువుచేత గాని, తన సమస్తసైన్యాన్నీ ఉపయోగించి గాని చంపించాలి. లేదా 
అతడు వాని శత్రువుతో యుద్దం చేస్తూన్నప్పుడు తన సైన్యం పంపి వాని మూలస్టానాన్ని 
వశం చేసుకోవాలి. 

మూ. 1. శత్రుభూమ్యా వా మిత్రం పణేత; మిత్రభూమ్యా వా 
శత్రుమ్‌. తతః శత్రుభూమిలిప్పాయాం మిత్రేణాత్మన్యపకారయిత్వా అభియు 
జ్లోత. ఇతి సమానాః పూర్వేణ సర్వ ఎవ యోగాః. 

2. శత్రుం వా మిత్రభూమిలి పాయాం ప్రతిపన్నం దళ్ళేన అనుగ్భహ్లీ 
యాత్‌. తతో మిత్రగతమతిసందధ్యాత్‌. కృత ప్రతివిధానో వా వ్యసనమాత్మనః 
దర్శయిత్వా, మిత్రేణ అమిత్రముత్సాహయిత్వా ఆత్మానమభియోజయేత్‌. 
తతః సంపీడనేన ఘాతయేత్‌. జీవగ్రాహేణ వా రాజ్యవినిమయం కారయేత్‌. 
మిత్రేణాహూతళ్చేచ్చత్రుః అగ్రాహ్యే స్థాతుమిచ్చేత్‌ సామన్త్హాదిభిర్మూలమస్య 
హారయేత్‌. దళ్ళేన వా త్రాతుమిచ్చేత్‌. తమస్య ఘాతయేత్‌. 


వ్యా. 1. శత్రువునుండి భూమిని జయించి ఇస్తా నని మిత్రునితో ఒప్పందం 
కుదుర్చుకోవాలి. లేదా మిత్రుని భూమి ఇస్తా నని శత్రువుతో ఒప్పందం కుదుర్చుకోవాలి. 
తరవాత శత్రుభూమిని పొందాలనే కోరిక గలిగిన మిత్రుడు తన విషయంలో ఏదైన 
అపకారం చేసే టట్లు చేసికొని వానిమీదకు యుద్దానికి వెళ్లాలి. మిగిలిన ఉపాయా లన్నీ 
వెనుక చెప్పినట్లె. . 

2. లేదా శత్రువుకు మిత్రుని భూమిని గ్రహించా లనే కోరిక కలిగి నప్పుడు 
వానికి (శత్రువు) సైన్యం ఇచ్చి సహాయం చెయ్యాలి. తరవాత అతడు మిత్రుని మీదికి 
వెల్లినప్పుడు వానిని ఓడించాలి. లేదా యుద్ధం వచ్చినా కూడ రక్షించుకొనడానికి తగిన 


838 కౌటిలీయమ్‌ అర్థళొస్తమ్‌ 


ఏర్పాటు లన్నీ చేసికొని, తానేవో కష్టాలలో ఉన్నట్లు పైకి చూపి తన మిత్రునిచేత 
శత్రువును ప్రోత్సహింపచేసి తనమీదికి వచ్చే టట్లు చెయ్యాలి. తరవాత దిగ్బంధం చేసి 
చంపింపచెయ్యాలి. లేదా వానిని ప్రాణాలతో పట్టుకొని రాజ్యవినిమయం చేసేటట్లు 
అనగా ప్రాణాలకు బదులు రాజ్యం ఇచ్చే టట్లు చెయ్యాలి. మిత్రునిచేత ఆహ్వానించబడిన 
శత్రువు పట్టుబడని విధంగా ఉండాలని కోరుకొని ఆ విధంగా ఉంటే వాని మూలస్థానాన్ని 
సామంతొదులచేత హరింపచెయ్యాలి. అతడు ఆ మూలస్థానాన్ని సైన్యంచేత రక్షించాలని 
కోరితే అతని ఆ సైన్యాన్ని నశింపచెయ్యాలి. 


మూ. తౌ చేన్న భిద్యేయాతాం ప్రకాశమేవ అన్యోన్యస్య భూమ్యా 
పణేత. తతః పరస్పరం మిత్రవ్యజ్ఞనోభయవేతనాః వా దూతాన్‌ పేషయేయుః- 
“అయం తే రాజా భూమిం లిప్పతే శత్రుసంహితః ఇతి. తతః అన్యతరః 
జాతాశజ్కారోషః పూర్వవచ్చేష్టేత. 


2. దుర్గరాష్టదణ్ణముఖ్యాన్‌ వా కృత్యపక్ష హేతుభిరభివిఖ్యాష్య 
ప్రవ్రాజయేత్‌. తౌ యుద్దావస్కన్దావరోధవ్యసనేషు శత్రుమతిసందధ్యుః. భేదం 
వాస్య స్వవర్గేభ్యః కుర్యుః. అభిత్యక్తశాసనైః ప్రతిసమానయెయు:. 

వ్యా. 1. ఆ మిత్రశత్రువుల మధ్య భేదం కలిగించడానికి శక్యం కాకపోతే 
ప్రత్యక్షంగానే అనగా అందరికీ తెలిసే విధంగానే వాళ్లకు పరస్పరమూ భూమిచేత పణం 
పెట్టాలి. అనగా వాని భూమిలో నీకు వాటా ఇస్తాను అని ఇద్దరితోనూ చెప్పాలి. తరవాత = 
మిత్రుల మని చెప్పుకొనేవారు గాని, ఉభయవేతనులు (ఇద్దరిదగ్గరినుండీ ధనం 
తీసికొనేవారు గాని) ఆ మిత్రశత్రువు లిద్దరివద్దకు దూతలను పంపి- “ఈ రాజు 
శత్రువుతో కలిసి నీ భూమిని హరించాలని చూస్తున్నాడు” అని చెప్పించాలి. వాళ్లలో 
ఒకడు మనస్సులో ఆశంక కోపమూ కలిగి వెనుక చెప్పినట్లు చెయ్యాల, అనగా వ 
శత్రువును జయించాలి. 


2. లేదా దుర్గప్రధానులను, రాష్ట్రప్రధానులను, సేనాప్రధానులను, వాళ్లు 
రాజద్రోహులకు సహాయం చేస్తున్నా రని అందరికీ తెలిసేటట్టు చాటి దేశంనుంచి 
వెడలగొట్టాలి. వాళ్లు శత్రురాజు పక్షంలో చేరి యుద్ధం, హటాత్తుగా ఆక్రమణం, 
ముట్టడింపు, వ్యసనాలు, కలిగిన సమయాలలో ఆ శత్రువును మోసం చేసి ఓడించాలి. 
లేదా ఆ శత్రువుకూ వాని పక్షంవాళ్లకీ మధ్య భేదం (కలతలు) సృష్టించాలి. అభిత్యక్తుల 


దుర్గలమ్సోవాయః: = యోగవమనమ్‌ 839 


ద్వారా (మరణదండం విధించినవాళ్ల ద్వారా) లేఖలు పంపి తాము చేసిన పను 
లన్నింటికీ ప్రమాణాలు చూపాలి. 

మూ. లుబ్ధకవ్యజ్ఞనా వా మాంసవిక్రయేణ ద్వాఃస్థాః దౌవారికాపాశ్ర 
యాశ్చోరాభ్యాగమం పరస్య ద్విస్రిరితి నివేద్య లబ్బప్రత్యయా భర్తురనీకం 
ద్విధా నివేశ్య గ్రామవధే అవస్కన్దే చ ద్విషతో బ్రూయుః- “ఆసన్న శోరగణః, 
మహాంశ్చాక్రన్షః; ప్రభూతం సైన్య మాగచ్చతు” ఇతి. త దర్పయిత్వా 
గ్రామఘాతదణ్ణస్య సైన్య మితర దాదాయ రాత్రౌ దుర్గద్వారేషు బ్రూయుః 
సిద్దయాత్రమిదం సైన్యమాగతమ్‌, ద్వారమపావ్రియతామ్‌” ఇతి. పూర్వప్రణి 
హితా వా ద్వారాణి దద్యుః, తైః సహ ప్రహరేయుః. 

వ్యా. లేదా వేటగాళ్ల వేషాలలో ఉన్న గూఢచారులు మాంసం అమ్ముతూ 
కోటద్వారం దగ్గర మకాం ఏర్పరచుకొని ద్వారపాలకుల ద్వారా స్థానం సంపాదించాలి. 
దొంగల ముఠా దండెత్తి రాబోతూన్నది అని రెండు మూడు సార్లు హెచ్చరించి 
శత్రురాజుకు, వానికి సంబంధించినవారికీ నమ్మకం కలిగించాలి. తమ ప్రభువుయొక్క 
సైన్యాన్ని గ్రామవినాశం చేయడం కోసం, హటాత్తుగా ఆక్రమణ చేయడంకోసం రెండు 
భాగాలుగా ఏర్పరచి ఉంచుకొని శత్రువుతో- “దొంగల ముఠా దగ్గరికి వచ్చివేసింది. 
చాలా గొడవలు అవుతున్నాయి. అందుచేత పెద్ద సైన్యం రావాలి” అని చెప్పాలి. ఆ 
సైన్యాన్ని గ్రామవినాశం చేయడంకోసం ఎర్పరచిన సైన్యానికి అప్పగించి, హటాత్తుగా 
ఆక్రమణం చేయడానికి ఏర్పరచిన సైన్యంతో రాత్రి దుర్గద్వారాల దగ్గరికి వచ్చి- 
“దొంగల ముఠా చంపివేయబడింది. సైన్యం తన యాత్ర సఫలం చేసికొని తిరిగి 
వచ్చింది; ద్వారం తెరవండి” అని చెప్పాలి. లేదా ముందుగానే అక్కడ ఉంచబడిన 
గూఢచారులు ద్వారాలు తెరిచి వాళ్లతో (సైనికులతో, కలిసి కోటలో ఉన్నవాళ్లమీద 
దెబ్బతీయాలి. 

మూ. 1. కారుశిల్సిపాషణ్ణకుశీలవవై దేహకవ్యజ్ఞనాయుధీయాన్‌ వౌ 
పరద్గుగ్గి ప్రణిదధ్యాత్‌. తేషాం గృహపతికవ్యజ్ఞనాః కాష్టతృణధాన్యపణ్యశకటైః 
ప్రహరణావరణాని అవహరేయుః; దేవధ్వజప్రతిమాభిర్వా. తతస్తద్వ్యజ్యనాః 
ప్రమత్తవధమ్‌, అవస్కన ప్రతి గ్రహమ్‌, అభిప్రహరణం పృష్టతః శజ్ఞదున్దుభిశబేన 
వా ప్రవిష్టమిత్యావేదయేయుః. ప్రాకారద్వారాట్టాలకాదానమ్‌, అనేకభేదం 
ఘాతం వా కుర్యుః. 


840 కౌటిలీయమ్‌ అర్థశాస్తమ్‌ 


2. సార్థగణవాసిభిరాతివాహికైః, కన్యావాహికైః, అశ్వపణ్యవ్యవహారిభిః, 
ఉపకరణహారకైః, ధాన్యడ్రేతృవిక్రేతృభిర్యా, ప్రవ్రజితలిజ్లై; దూతైశ్చ 
దణ్ఞాతినయనం, సంధికర్మ విశ్వాసనార్థమ్‌.ఇతి రాజాపసర్సాః. 


వ్యా. 1. లేదా కొందరు యుద్ధభటులను కారు-శిల్సి-పాషండ-కుశీలవుల 
వేషాలలో, వర్తకుల వేషాలలో శత్రుదుర్గంలో గూఢచారులనుగా ఉంచాలి. గృహస్థుల 
వేషాలలో ఉన్నవాళ్లు కట్టలు, గడ్డి, ధాన్యం, ఇతరపణ్యాలు తీసికొని వచ్చే బళ్లమీద 
రహస్యంగా ఆయుధాలు, కవచాలు తెచ్చి వాళ్లకి అందించాలి. లేదా దేవతల ధ్వజాలలోను, 
ప్రతిమలలోను దాచి ఆయుధాలు వాళ్లకు అందించాలి. తరవాత కారువులు మొదలైనవాళ్ల 
వేషాలలో ఉన్న యుద్ధభటులు ఎమరిపాటుతో ఉన్న వాళ్లని చంపివేస్తూ, హటాత్తుగా 
ఆక్రమణలు చేస్తూ, అంతటా హత్యలు చేస్తూ శంఖదుందుభిధ్వనులతో “శత్రుసైన్యం 
ప్రవేశించింది” అని చెప్పాలి. ఈ తొందరలో ప్రాకారం, ద్వారాలు, కోట బురుజులు 
తెరచివేసి శత్రుసైన్యాన్ని విడదీయాలి. లేదా దానిని నశింపచెయ్యాలి. 


2. వర్తకుల సంఘాల ఆతివాహికులతోను (వర్తకులను ఒకచోటినుండి 
మరొక చోటికి తీసికొని వెళ్లే రక్షకభటులు), కన్యలను తీసికొనివెళ్లే వాళ్లతోను, గుజ్జాల 
వ్యాపారం చే సేవాళ్లతోను, ఇతరములైన ఉపకరణాలను తీసికొనివెళ్లేతోను, ధాన్యాలను 
కొనే వాళ్లతో ను, అమ్మేవాళ్లతోను, సంన్యాసివేషాలలో ఉఊండేవాళ్లతోను, దూతలతోను 
కలిసి సైన్యాలు శత్రుదుర్గంలో ప్రవేశించాలి. ఆ సమయంలో అక్కడ ఉన్నవాళ్లకి 
విశ్వాసం కలగడం కోసం సంధి చేసుకోవాలి. (ప్రశాంతంగా ఉండాలి). ఇవి రాజు 
విషయంలో ప్రయోగించే గూఢచారి ప్రయోగాలు. 


మూ. 1. ఏత ఏవ అటవీనామపసర్పాః కణ్ణకశోధనోక్తాశ్చ. వ్రజమట 
వ్యాసన్నమపసర్పాః సార్ధం వా చోరైర్దాతయేయుః:. కృతసంకేతమ్‌ అన్నపానం 
చాత్ర మదనరసవిద్ధం వా కృత్వా అపగచ్చేయు:. గోపాలకవైదేహకాశ్చ్ళ తతః 
చోరాన్‌ గృహాతలోప్రభారాః మదనరసవికారకాలే అవస్కన్దేయు:. సంకర్షణదైవ 
తీయో వౌ ముణ్బజటిలవ్యజ్ఞానః ప్ర ప్రహవణకర్మణా మదనరసయోగాభ్యామ్‌ 
కలల అథావస్కన్దం దద్యాత్‌. శౌణ్ణికవ్యజ్టునో వొ దైవత కల 


దుర్గలమ్బౌపాయః - యోగవమనమ్‌ 841 


త్సవసమాజేష్యాటవికాన్‌ సురావిక్రయోపాయననిమిత్తం మదనరసయోగా 
భ్యామ్‌ అలిసందధ్యాత. అథావస్కన్షం దద్యాత్‌. 


వ్యా. ఆటవికుల విషయంలో కూడ ఇవే అపసర్పప్రయోగాలు (గూఢచారి 
ప్రయోగాలు), కంటకశోధనప్రకరణంలో చెప్పిన ప్రయోగాలు చెయ్యాలి. అపసర్పులు 
అరణ్యానికి దగ్గర ఉన్న గొల్లపల్లెను (గోనివాసస్థానాన్ని) గాని, వర్తకసమూహాన్ని గాని 
దొంగలచేత కొల్లగొట్టించాలి. లేదా నిర్జీతస్థానాలలో ఎర్పరచిన అన్నపానాలలో 
మాదకద్రవ్యాలు కలపాలి. చోరులు మాదకద్రవ్యంవల్ల కలిగిన మత్తులో ఉన్నప్పుడు 
దొంగసొత్తుతో ఉన్న ఆ చోరులను గోపాలకులు, వర్తకులు ఆక్రమించాలి. లేదా 
మద్యప్రియుడైన బలరాము డనే దేవత భక్తుడుగా నటించే బోడితలవాడు లేదా 
జటాధారి పెద్ద విందు ఏర్పాటు చేసి ఆహారంలో మాదకద్రవ్యవిషాలు కలిపి శత్రువులకు 
సంబంధించినవాళ్లను వశం చేసుకోవాలి. అటుపైన ఆక్రమణం చెయ్యాలి. లేదా 
మద్యవిక్రయం చేసేవాని వేషంలో ఉన్నవాడు దేవతోత్సవం, (పేతకార్యం, ఇతరోత్సవాలు 
జరిగే టప్పుడు ఆటవికులకు కల్లు అమ్మి, లేదా వాళ్లకు ఉపాయనంగా ఇచ్చి దానిలో 
మాదకద్రవ్యం విషం కలిపి మోసగించి వశం చేసుకోవాలి. తరవాత ఆక్రమించాలి. 


శో, గ్రామఘాతప్రవిష్టాం వా విక్షిప్య బహుధాటవిమ్‌, 
ఘాతయేదితి చోరాణామపసర్పాః ప్రకీర్తితాః. 
ఇతి కౌటలీయార్థశాగప్రే దుగ్గలమ్ఫోపాయే త్రయోదశాధికరణే తృతీయోఒధ్యాయ:, 
అపసర్పప్రణిధిః, ఆదితస్రిచత్వారింశచ్చతతమ:. 
వ్యా. గ్రామాలను కొల్లగొట్టడంకోసం వస్తూండే ఆటవికులను చాలాచోట్లకు 


చెల్లాచెదరై పోయే టట్లు చేసి వాళ్లను నశింపచెయ్యాలి. ఈ విధంగా చోరుల 
విషయంలో ప్రయోగించవలసిన అపసర్పులు చెప్పబడినారు. 


“బాలానందిని” అను కౌటలీయార్థశాస్త్రాంధ్రవ్యాఖ్యానంలో దుర్గలంభోపాయం అనే పదమూడవ 
_ అధికరణంలో అపసర్పప్రణిధి అను మూడవ అధ్యాయం ప్రారంభంనుండి నలభై మూడవ 
అధ్యాయం సమాప్తం. | 


842 కౌటిలీయమ్‌ అర్థశాన్రమ్‌ 


అథ చతుర్గో౭ధ్యాయః 


చతుఃసప్తతిశతతమం ప్రకరణమ్‌ - పర్యుపాసనకర్మ వ 
ముట్టడించడం) పబ్బుసప్తతిశతతమం ప్రకరణమ్‌ - అవమర్దః ( 
ధ్వంసంచేయడం). 


మూ. 1. కర్గనపూర్వం పర్యుపాసనకర్మ జనపదం యథానివిష్టమ్‌ 
అభయే స్థాపయేత్‌. ఉట్టితమను గ్రహపరిహారాభ్యాం నివేశయేదన్యత్రాపసరతః. 
సమగ్రమ్‌ అన్యస్యాం భూమౌ నివేశయేదేకస్యాం వా వాసయేత్‌. న హ్యజనో 
జనపదో రాజ్యమజనపదం వా భవతీతి కౌటల్యః. 


2. విషమస్థస్య ముష్టిం సస్యం వా హన్యాత్‌ వీవధప్రసారౌ చ. 


3. శ్లో. ప్రసారవీవధచ్చేదాన్ముష్టిసస్యవధాదపి, 
వమనౌద్దూఢఘాతాచ్చ జాయతే ప్రకృతిక్షయః. 


వ్యా. 1. పర్యుపాసనకర్మకు (కోట ముట్టడించడానికి) ముందు కర్శనం 
(కోశదండ-అమాత్యాదులను దుర్చలులను చేయడం)చెయ్యాలి. జనపదాన్ని 
(పల్లెప్రాంతాన్ని)ి మాత్రం ఉన్నదానిని ఉన్నట్లుగా అభయస్థితిలో ఉంచాలి. 
వ్యవసాయాదులలో ఉద్యుక్షమైన జనపదాలకు ధనం ఇవ్వడం మొదలైన అనుగ్రహం, 
పన్నులు తీసికొనకపోవడం వంటి పరిహారం ఇచ్చి వాటిని నివేశింపచేయాలి (స్థిరంగా 
నెలకొల్పాలి). ఐతే జనులు జనపదాన్ని విడిచి వెళ్లిపోతున్నప్పుడు మాత్రం అనుగ్రహ 
పరిహారాలు ఇవ్వవలసిన పని లేదు. అవసరాన్ని పట్టి మొత్తం జనపదాన్ని తీసికొనిపోయి 
వేరు వేరు ప్రదేశాలలో నివేశింపచేయాలి. లేదా ఒకే ప్రదేశంలో నివేశింపచెయ్యాలి. 
జనం లేకపోతే జనపదం (పల్లె ప్రాంతం) ఏమిటి? జనపదాలు లేకపోతే రాజ్యం ఏమిటి? 
అంటాడు కౌటల్యుడు. 

2. శత్రురాజు కష్టాలలో ఉన్నప్పుడు అతని విత్తనాలు  చల్లడాన్ని లేదా 
సస్యాన్ని నశింపచెయ్యాలి. వీవధాన్ని (ధాన్యతైలాదుల ప్రవేశాన్ని), ఆసారాన్ని 
(కాష్టతృణాదుల ప్రవేశాన్ని గ.శా.) మిత్రసైన్యప్రవేశాన్ని. (కాంగ్లే) అడ్డుకోవాలి. 

3. ప్రసారవీవధాలను అడ్డుకొనడంవల్ల, విత్తనాలు చల్లడం, సస్యం వీటిని 


దుర్గలమ్చోవాయః - వర్యువాననక। ర్శ 843 


నశింపచేయడంవల్ల , జనుల్ని మరొకచోటికి తరలింపచేయడంవల్ల ప్రకృతుల క్షయం 
కలుగుతుంది. 

మూ. 1. “ప్రభూతగుణవరద్దాన్యకుప్యయ న్రశస్రావరణ విష్టిరశ్శిసమగ్రం 
మే సైన్యమృతుశ్చ పురస్తాత్‌, అపర్తుః పరస్య వ్యాధిదుర్భిక్షనిచయరక్షాక్షయః 
క్రీతబలనిర్వేదః మిత్రబలనిర్వేదశ్చ'” ఇతి పర్యుపాసీత. 

2. కృత్వా స్కన్గావారస్య రక్షాం వీవధాసారయోః పథశ్చ, పరిక్షిప్య 
దుర్గం ఖాతసాలాభ్యాం, దూషయిత్యోదకమ్‌, అవస్రావ్య పరిఖాః సంపూర 
యిత్వా వా, సురుజాబలకుటికాభ్యాం వప్రప్రాకారౌ హారయేత్‌; దారం చ 
గుడేన. + 

3. నిమ్నం వా పాంసుమాలయా ఆచ్బాదయేత్‌. బహులారక్షం 
యశః ఘాతయేత్‌. నిష్కరాదుపనిషృష్య అ్వ్వైశ్చ ప్రహరేయుః. విక్రమాన్తరేషు 
చ నియోగవికల్పసముచ్చయైశ్చ ఉపాయానాం సిద్ధిం లిప్పేత. 

వ్యా. 1. “నా సైన్యం అత్యధికమైన గుణాలు గల ధాన్యంతోను, కుష్యంతోను, 
యంత్రాలతోను, ఆయుధాలతోను, కవచాలతోను, కర్మకరులతోను, కల్లాలతోను, 
పరిపూర్ణంగా ఉంది. కాలం కూడ అనుకూలంగా ఉంది. శత్రువుకు కాలం ప్రతికూలంగా 
ఉంది. వ్యాధులచేత, దుర్భిక్షాలచేత కూడబెట్టినది అంతా క్రీణించిపోయింది; రక్షణం 
కూడ క్షీణించింది. ధనం ఇచ్చి కొనిన సైన్యం, వాని మిత్రసైన్యం కూడ నిరుత్సాహంగా 
ఉంది”- ఇలా అనుకొన్నప్పుడు శత్రువు కోటను ముట్టడించాలి. 

2. తన స్కంధావారానికి తగు రక్షణం ఏర్పాటుచేసి, వీవధాసారాల మార్గాల 
రక్షణం కూడ చేసికొని, శత్రువు కోటయొక్క అగడ్త, ప్రాకారం, వీటిని అనుసరించి 
సైన్యం నిలిపి, నీళ్లు విషాదులచేత చెడిపోయే టట్లు చేసి, పరిఖలలోని నీళ్లు బైటకు 
పోయేటట్లు చేసి, లేదా వాటిని పూడ్చి వేసి, సురంగాల ద్వారా, సైన్యాక్రమణల ద్వారా 
కూడ వపప్రాన్ని (చిన్నప్రాకారాన్ని), పెద్దప్రాకారాన్ని ఆక్రమించాలి. మధ్యనున్న లోయను 
ఏనుగుల సహాయంతో ఆక్రమించాలి. 

3. పల్లాలను మట్టితో పూడ్చివేయాలి. అధికంగా ఉన్న రక్షణను యంత్రాలచేత్‌ 
పగుల కొట్టించాలి. యోధులను పారిపోయే మార్గాలనుంచి బైటకు లాగి అశ్వసైన్యంచేత 


దుధలమోపాయః - పర్వువాననకర్శ 845 


4. ఎండిన చేపల పొట్టలలో గాని, ఎండిన మాంసం మధ్య గాని, అగ్నిని 
(అగ్నియోగాన్ని) ఉంచి దానిని కాకులు తినడంకోసం పట్టుకొనిపోయే టట్లు చెయ్యాలి. 

5. సరల-దేవదారువృక్షాల కజ్జతో చేసిన గుళికలు (బంతి వంటి గుండ్రని 
వస్తువులు) పూతితృణం అనే గడ్డితో చేసినవి, గుగ్గులు, సరలవృక్షం జిగురు, సర్జరసం, 
లక్క వీటితో చేసిన గుళికలు, గాడిదలు, ఒంటె, మేక, గొత్టె-వీటి లద్దెలు అగ్నిని 
ఉంచడానికి తగినవి. అనగా వీటిలో అగ్నిని ఉంచి అవి కోటలో పడే టట్లు చెయ్యాలి 
అని అర్థం. 

మూ. 1. ప్రియాలచూర్ణమ్‌, అవల్లుజ మషీమ ధూచ్చిష్టఖ రోష్టగో లణ్ఞమి 
త్యేష క్షేపోఒగ్నియోగః. 

2. సర్వలోహచూర్ణమ్‌ అగ్నివర్ణం వా కుమ్బీసీస త్రపు చూర్ణం వా, 
పారిభద్రకప లాశపుష్పకేశమషీతైల మ ధూచ్చిష్టకశ్రీ వేష్టకయుక్తః అగ్నియోగః 
విశ్వాసఘాతీ వా. తేన అవలిప్తః శణత్రపుసవల్కవెష్టితో బాణ ఇత్యగ్నియోగః. 

3. న త్వేవ విద్యమానే పరాక్రమే అగ్నిమవసృజేత్‌. అవిశ్వాస్యో 
హ్యాగ్నిః దైవపీడనం చ అ(ప్రతినంఖ్యాత ప్రాణి ధాన్యపశుహిరణ్యకు 
ప్యద్రవ్యక్షయకరః. క్రీణనిచయం చ అవాప్తమపి రాజ్యం క్షయాయైవ భవతి. 
ఇతి పర్యుపాసనకర్మ, 

వ్యా. 1. ప్రియాలచూర్ణం, అవల్లు అనే ఓషధి కాల్చగా వచ్చిన మసి, మైనం, 
ఈ మూడూ, గుజ్జం, గాడిద, ఒంటె, ఎద్దు వీటి పేడ - వీటి సహాయంతో దూరంనుంచి 
దుర్గంలోనికి అగ్నిని విసరవచ్చు. ఇది ఒక అగ్నియోగం. 

2. అన్ని లోహాల చూర్గాలు, అగ్నివర్ణం, కుంభీ అనే ఓషధి చూర్ణం, సీసం 
చూర్ణం, తగరం చూర్ణం, వీటిని పారిభద్రక పలాశపుష్పాలతోను, వెండ్రుకలు కాల్చిన 
మసితోను, నూనె, మైనం, శ్రీవేష్టకం అనే ఓషధి చూర్ణం- వీటితో కలిపితే అది 
అగ్నియోగం. దీని పేరు విశ్వాసఘాతి; అనగా ఏమీ కాదని ఆ వస్తువులను పట్టుకుంటే 
అగ్ని మండి వాళ్లని చంపివేస్తుంది అని అర్ధం. బాణానికి ఈ అగ్నియోగం పూసి, శణం 
అనే గడ్డి లేదా త్రపుసం అనే చెట్టు బెరడు చుట్టి ప్రయోగిస్తే అది అగ్నిని పుట్టిస్తుంది. 
ఇది అగ్నియోగం. 


846 కౌటిలీయమ్‌ అర్థశాస్త్రన్‌ 


3. పరాక్రమం ఉన్న పక్షంలో అగ్నిప్రయోగం చేయగూడదు. ఎందువల్ల 
ననగా అగ్ని నమ్మదగినది కాదు. అనగా కాల్చకూడని వాటిని కూడా కాల్చివేస్తుంది. ఇది 
దైవంవల్ల కలిగే ఆపద క్రిందికి వస్తుంది. లెక్క లేనన్ని ప్రాణులను, ధాన్యాలను, 
పశువులను, ధనాన్ని, కుప్యాన్నీ, ఇతరవస్తువులను నశింపచేస్తుంది. రాజ్యంలో ఉన్న 
నిలవ లన్నీ నశించిన తరవాత ఆ రాజ్యం లభించినా కూడ అది క్షయానికే దారితీస్తుంది. 
ఇది పర్యుపాసనకర్మ 

మూ. 1. సర్వారమ్ఫోపకరణవిష్టిసంపన్నోఒస్మి, వ్యాధితః పరః, 
ఉపధావిరుద్ధప్రకృతిః అకృతదుర్గకర్మనిచయః వా నిరాసారః, సాసారో వా 
పురా మితైః సంధత్తే” ఇత్యవమర్దకాలః. 

2. సయమగ్నా జాతే సముత్లాపితే వా ప్రహవతే ప్రేక్షానీకదర్శనసంగ 
సౌరికకలహేషు నిత్యయుద్ధశ్రాన్తబలే, బహులయుద్ధప్రతివిద్ధపేతపురుషే 
జాగరణక్షాన్తసుప్తజనే దుర్దినే నదీవేగే వా నీహారసంప్లవే వా అవమృద్నీయాత్‌. 

3. స్కన్గావారముత్సృజ్య వా వనగూఢః శత్రుం నిష్కాన్తం ఘాతయేత్‌, 

వ్యా. 1. “అన్ని పనులకు కావలసిన సాధనసామగ్రి, పని చేసేవాళ్లు తదితరమైనవి 
నాకు పుష్కలంగా ఉన్నాయి, శత్రువు అనారోగ్యంగా ఉన్నాడు. ప్రకృతుల విషయంలో 
రహస్యపరీక్షలు చేయడంచేత వాళ్లు వానికి ప్రతికూలంగా ఉన్నారు. దుర్గరక్షణాదికము, 
వస్తువుల నిలవలు అతడు చేసికొనలేదు. ఆసారం (సరుకులు తెచ్చి నింపుకొనుట) 


ఉన్నా లేకపోయినా మిత్రులతో సంధి చేసికొన బోతున్నాడు. (ఇంకా చేసికొనలేదు) అని 
అనుకొన్నప్పుడు అది ఆక్రమణం చేసే కాలం. 


2. యాదృచ్చికంగా అగ్నిప్రమాదం జరిగినప్పుడు లేదా అగ్నిప్రమాదం కలిగింప 
చేయబడినప్పుడు, ఉత్సవసమయాలలోను, సైనికులు నాట్యాదిప్రదర్శనలు చూడడంలో 
వ్యగ్రులైనప్పుడు, మద్యం త్రాగడంవల్ల కలహాలు జరుగుతున్నప్పుడు, సైన్యం నిత్యమూ 
యుద్దాలు చేసి అలిసిపోయి ఉన్నప్పుడు, చాలా యుద్దాలలో దెబ్బలు తిని పురుషులు 
మరణించి నప్పుడు, మేల్కొని ఉండడంచేత అలసి పోయిన జనులు నిద్రపోతూన్నప్పుడు, 
రోజంతా వర్షం కురుస్తూన్నప్పుడు, వరదలు వచ్చినప్పుడు, దట్టంగా మంచు 
కురుస్తూన్నప్పుడూ, ఇలాంటి సమయాలలో కోటమీద దాడి చెయ్యాలి. 


దుర్గలమ్చోవాయ: యు వర్యువొననకర్శ 847 


3. లేదా స్కంధావారం విడిచి వనంలో దాగి ఉండి శత్రువు బైటకు 
వచ్చినప్పుడు చంపించాలి. 

మూ. మిత్రాసారముఖ్యవ్యజ్ఞానో వా సంరుద్దేన మైత్రీం కృత్వా దూత 
మభిత్యక్తం (పేషయేత్‌ - “ఇదం తే ఛిద్రమ్‌, ఇమే దూష్యాః, సంరోద్యర్వా 
ఛిద్రమ్‌. అయం తే కృత్యపక్షః ఇతి. తం ప్రతిదూతమాదాయ నిర్గచ్చన్తం 
విజిగీషుర్భహీత్యా దోషమభివిఖ్యాప్య ప్రవాస్య అపగచ్చేత్తతః. మిత్రాసార 
వ్యజ్ఞునో వా సంరుద్ధం బ్రూయాత్‌ - “మాం త్రాతుముపనిర్గచ్చ, మయా వా 
సహ సంరోద్దారం జహి” ఇతి. ప్రతిపన్నమ్‌ ఉభయతః సంపీడనేన ఘాతయేత్‌. 
జీవగ్రాహేణ వా రాజ్యవినిమయం కారయేత్‌. నగరం వాస్య ప్రమృద్నీయాత్‌. 


సారబలం వాస్య వమయిత్వా అభిహన్యాత్‌. తేన దణ్ఞోపనతాటవికా 

వ్యా. మిత్రుడ నని కాని, మిత్రసైన్యముఖ్యుడను అని గాని చెప్పుకుంటూ 
ఒకడు ముట్టడించబడిన రాజుతో స్నేహం చేసికొని అభిత్యక్తుణ్ణి వానివద్దకు దూతగా 
పంపి - నీ ఛిద్రం (నీలో ఉన్న లోపం, దుర్చలస్థానం) ఇది. వీళ్లు నీకు దూష్యులు. లేదా 
ముట్టడించినవాని ఛిద్రం ఇది. ఇది నీకు ఉపకరించే కృత్యపక్షం. అనగా వీళ్లు నీ శత్రువు 
విషయంలో పగతో ఉండి నీకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నవాళ్లు) అని 
కబురు పంపాలి. ఆ దూత తిరుగు కబురు తీసికొని వస్తూన్నప్పుడు విజిగీషువు వానిని 
పట్టుకొని, “వీడు ఈ దోషం చేశాడు” అని చాటి చెప్పి, వానిని చంపివేసి, అక్కడినుంచి 
వెళ్లిపోవాలి. అప్పుడు మిత్రుడుగా గాని, సహాయకుడుగా గాని అభినయిస్తూన్నవాడు 
ముట్టడించినవానితో - “నన్ను రక్షించడానికి రమ్ము లేదా మనం ఇద్దరం కలిసి 
ముట్టడించినవానిని సంహరిద్దాం అని చెప్పాలి. అందుకు అంగీకరించి అతడు వచ్చి 
నప్పుడు రెండువైపుల నుంచి పీడించి చంపించాలి. లేదా ప్రాణాలతో పట్టుకొని 
ప్రాణాలకు బదులు రాజ్యం ఇచ్చే టట్లు చెయ్యాలి. లేదా వాని నగరాన్ని ధ్వంసం 
చెయ్యాలి. లేదా వాని సైన్యంలో శ్రేష్టమైన దానిని పైకి రప్పించి దానిని నశింపచెయ్యాలి. 
దీని చేత సైన్యంతోపాటు లొంగిపోయినవాని విషయము, ఆటవికుల రాజు విషయము 
వివరించబడినట్లే. 


మూ. 1. దణ్జోపనతాటవికయోరన్యతరో వా సంరుద్ధస్య (పేషయేత్‌ 


848 కౌటిలీయమ్‌ అర్థశాన్త్రమ్‌ 


-“అయం సంరోద్దా వ్యాధితః, పార్‌ష్ణి గాహేణాభియుక్తః. ధిద్రమన్యదులట్టితమ్‌. 
అన్యస్యాం భూమౌ ఉపయాతుకామః ఇతి. ప్రతిపన్నే సంరోద్దా 
స్కన్ధావారమాదీప్య అపయాయాత్‌. తతః పూర్వవదాచరేత్‌. 

2. పణ్యసంపాతం వా కృత్వా పణ్యేనైనం రసవిద్ధేన అతిసందధ్యాత్‌. 

3. ఆసారవ్యల్ణనో వా సంరుద్ధస్య దూతం (ప్రషయేత్‌ - “మయా 
బాహ్యమభిహతమ్‌; ఉపనిర్గచ్చ అభిహన్తుమ్‌” ఇతి. ప్రతిపన్నం పూర్వవదాచరేత్‌. 

4. మిత్రం బన్ఫుం వాపదిశ్య యోగపురుషాః శాసనముద్రాహస్తాః 
ప్రవిశ్య దుర్గం గ్రాహయేయు.:. 

5. ఆసారవ్యజ్ఞానో వా సంరుద్దస్య (పేషయేత్‌ - “అముష్మిన్‌ దేశే 
కాలే చ స్కన్ధావారమభిహనిష్యామి; యుష్మాభిరపి యోద్ధవ్యమ్‌ ఇతి. 
ప్రతిపన్నం యథోక్త మభ్యాఘాతసంకులం దర్శయిత్వా రాత్రౌ దుర్గాన్నిష్రాన్లం 
ఘాతయేత్‌. 

వ్యా. 1. లేదా దండోపనత (సైన్యంతో లాంగిపోయినవాడు) ఆటవికులలో 
ఒకడు ముట్టడించబడిన రాజుకు - “ముట్టడించిన ఈ రాజు అనారోగ్యంగా ఉన్నాడు; 
లేదా పార్‌ష్టి గ్రాహునిచేత ఆక్రమించబడినాడు. లేదా ఎదో మరొక ఛిద్రం (అపాయస్థానం) 
ఏర్పడినది. మరొక చోటికి వెళ్లిపోవా లని అనుకొనుచున్నాడు” అని వార్త పంపాలి. 
అతడు ఆ విషయం నమ్మిన ట్లయితే ముట్టడించినవాడు తన స్కంధావారానికి 


నిప్పుపెట్టి అక్కడినుండి వెళ్లిపోవాలి. తరవాత వెనుక చెప్పినట్లు రెండు వైపులనుంచీ 
పీడించి ఓడించాలి. 


2. శత్రువు కోటలోనికి అనేకవిధాలైన పణ్యాలను సరఫరా చేసి ఆ రాజును 
విషం కలిపిన పణ్యంతో మోసగించి చంపాలి. 

3. లేదా సహాయం చేసేవాడుగా అభినయించేవాడు ముట్టడించబడినవానికి 
దూత ద్వారా - “నేను బైటనుండి ఆక్రమించి ఉన్న శత్రువును నశింపచేయడానికి 
బయలుదేరి రమ్ము” అని వార్త పంపాలి. అందుకు అంగీకరించి వచ్చిన వానిని వెనుక 
చెప్పినట్లు చెయ్యాలి. 

4. లేదా కొందరు యోగపురుషులు (గూఢపురుషులు) తమ బంధువును 


దుర్గలమోపాయ: - పర్వువాననకః ర్శ 849 


గాని మిత్రుని కాని చూడాలని చెప్పి కపటలేఖలతోను, కపటముద్రలతోను (పాస్‌పోర్టు) 
దుర్గంలో ప్రవేశించి మెల్లిగా దానిని (దుర్గాన్ని) పట్టింపచేయాలి. 

5. లేదా సహాయకు డనే వ్యంజనంతో (మిషతో) ఉన్నవాడు ముట్టడించబడిన 
వానికి - “ఫలానా ప్రదేశంలో, ఫలానా సమయంలో నీ శత్రువుయొక్క స్కృంధావారంమీద 
దాడి చేస్తాను. మీరు కూడ యుద్ధం చెయ్యాలి” అని వార్త పంపాలి. అలా అంగీకరించిన 
వానికి ఎదో సంకులమైన యుద్ధం జరుగుతున్నట్లు చూపించి, దుర్గంనుంచి బైటకు 
వచ్చిన వానిని రాత్రి చంపివేయించాలి. 

మూ. 1. యద్వా మిత్రమ్‌ ఆవాహయేత్‌, ఆటవికం వా. 
తముత్సాహయేత్‌ - “విక్రమ్య సంరుద్ధే భూమిమస్య ప్రతిపద్యస్వ' ఇతి. 
విక్రాన్తం ప్రకృతిభిః దూష్యముఖ్యావగ్రహేణ వా ఘాతయేత్‌. స్వయం వా 
రసేన. మిత్రఘాతకోజయ మిత్యవాప్తార్ధ్థః. ' 

2. విక్రమితుకామం వా మిత్రవ్యజ్ఞనః పరస్యాభిశంసేత్‌; ఆప్తభావో 
పగతః ప్రవీరపురుషానస్య ఉపఘాతయేత్‌. 

3. సంధిం వా కృత్వా జనపదమేనం నివేశయేత్‌. నివిషున్యజనపదమ్‌ 
అవిజ్ఞాతో హన్యాత్‌. 

4. అపకారయిత్వా దూష్యాటవికేషు వా బలైకటేశమతినీయ 
దుర్గమవస్కవ్దేన హారయేత్‌. 

5. దూష్యామిత్రాటవికద్వేష్యప్రత్యపసృతాశ్చ కృతార్థమానసంజ్ఞా 
చిహ్నాః పరదుర్గమవస్కన్దేయుః. 

వ్యా. 1. లేదా శత్రువుయొక్క మిత్రుణ్జీ గాని, ఆటవికుణ్ణి గాని పిలిపించి - 
“నువ్వు పరాక్రమించి ముట్టడించబడిన ఈ రాజుయొక్క భూమిని తీసికొనుము” అని 
ప్రోత్సహించాలి. ఆ విధంగా విక్రమించిన వానిని, ప్రకృతులచేత గాని, దూష్యులలోని 
ప్రముఖులను చేరదీసి గాని చంపించాలి. లేదా తానే విషంచేత చంపివేయాలి. తాను 
అనుకొన్న శత్రువుకు పీడ కలిగించడం అనే పని పూర్తి అవగానే “ఇతడు (ముట్టడించబడిన 
రాజు) మిత్రఘాతకుడు” అని ప్రచారం చెయ్యాలి. 

2. లేదా ముట్టడించబడిన శత్రువుకు మిత్రుడు అనే వ్యంజనం కలవాడు 


850 కౌటిలీయమ్‌ అర్థకాస్తమ్‌ 


(మిత్రుడుగా అభినయిస్తున్నవాడు) “ఇతడు (ముట్టడించిన విజిగీషువు లేదా నీ 
మిత్రుడు లేదా ఆటవికుడు) నీ మీద పరాక్రమించా లని అనుకుంటున్నాడు” అని 
వానికి చెప్పాలి. ఆతనికి ఆప్పుడుగా అయి వాని ప్రవిరులైన పురుషులను చంపించాలి. 

3. లేదా సంధి చేసికొని వానిచేత మరొక జనపదం నివేశింపచెయ్యాలి. ఆ 
విధంగా నివేశింపచేయబడిన మరొక జనపదాన్ని వానికి తెలియకుండా నశింపచెయ్యాలి. 

4. లేదా వానిచేత దూష్యుల విషయంలోను, ఆటవికుల విషయంలోను 
అపకారం చేయించి, వాళ్లను అణచివేయడంకొరకు సైన్యంలో కొంత భాగం మరొక 
చోటికి పంపేటట్లు చేసి దుర్గాన్ని ఆక్రమించి హరించాలి. 

5. శత్రువుయొక్క దూష్యులు, అమిత్రులు, ఆటవికులు, వాని ద్వేషానికి 
పాత్రులైనవారు, వానిని విడిచి వెల్లిపోయినవాళ్లు వీళ్లందరికీ ధనం ఇచ్చి సన్మానం చేసి 
ఎ సమయంలో ఎలా ఆక్రమించాలో గుర్తులు చెప్పగా వాళ్లు దుర్గాన్ని ఆక్రమించాలి. 

మూ. 1. పరదుర్గమవస్కన్ద్య స్కన్ధావారం వా పతితపరాజ్ము 
ఖాభిపన్నముక్తకేశశస్తభయవిరూపేభ్యశ్చ అభయమ్‌ అయుధ్యమానేభ్యశ్చ 
దద్యుః. పరదుర్గమవాప్య విశుద్ధశత్రుపక్షః కృతోపాంశుదణ్ణ ప్రతీకారమ్‌ 
అన్తర్చహిశ్చ ప్రవిశేత్‌. 

2. ఎవం విజిగీషురమిత్రభూమిం లబ్బా మధ్యమం లిప్సేత. 
తత్సిద్దావుద్దాసీనమ్‌. ఏష ప్రథమో మార్గః పృథివీం జేతుమ్‌. 

3. మధ్యమోదాసీనయోరభావే గుణాతిశయేనారి'ప్రకృతీః సాధయేత్‌. 
తత ఉత్తరాః ప్రకృతీః. ఏష ద్వితీయో మార్గః. మణ్బ్ణలస్యాభావే శత్రుణా 
మిత్రమ్‌, మిత్రేణ వా శత్రుమ్‌ ఉభయతః సంపీడనేన సాధయేత్‌. ఎష 
తృతీయో మార్గః. 

4. శక్యమేకం వా సామన్తం సాధయేత్‌. తేన ద్విగుణో ద్వితీయమ్‌. 
త్రిగుణసృతీయమ్‌. ఎష చతుర్జో మార్గః పృథివీం జేతుమ్‌. 

వ్యా. 1.శత్రువుయొక్క దుర్గం గాని, స్కంధావారం గాని ఆక్రమించి, యుద్దంలో 
దెబ్బ తిని పడిపోయిన వాళ్లకు, వెనుకకు తిరిగి పారిపోయే వాళ్లకు, కష్టంలో ఉన్నవాళ్లకు, 
జుట్టు విరబోసుకున్నవాళ్లకు, శస్త్రభయంచేత వికృతమైన ఆకారం పొందినవాళ్లకు, 
యుద్ధం చేయనివాళ్లకు అభయం ఇవ్వాలి. శత్రుదుర్గం ఆక్రమించుకొని, శత్రుపక్షా 


దుధ్ధ్గలమోవాయః = సర్ఫూపాననక ర్శ 851 


న్నంతనీ నశింపచేసి, రహస్యంగా తనకు కలగడానికి అవకాశం ఉన్న ఆపదలనుండి 
ప్రతిక్రియ చేసికొని లోపల బైటా కూడ ప్రవేశించాలి. 

2. విజిగీషువు ఈ విధంగా శత్రురాజ్యాన్ని వశంచేసికోవాలి. తరవాత మధ్యముని 
రాజ్యం పొందడానికి ప్రయత్నించాలి. అది లభించిన తరవాత ఉదాసీనుని రాజ్యం 
కొరకు ప్రయత్నించాలి. భూమిని జయించడానికి ఇది మొదటి మార్గం. 

3. మధ్యమోదాసీనులు లేని పక్షంలో శత్రువుయొక్క గుణాలను మించిన 
సద్గుణాలచేత శత్రువుయొక్క అమాత్యాదిప్రకృతులను వశం చేసుకోవాలి. తరవాత 
మిగిలిన ప్రకృతులను వశం చేసుకోవాలి. ఇది రెండవ మార్గం. 

4.రాజమండలం లేని పక్షంలో శత్రువుచేత మిత్రుణ్జి, మిత్రునిచేత శత్రువును 
రెండు వైపులనుండీ పీడించి వశం చేసుకోవాలి. ఇది మూడవ మార్గం. 

5. లేదా ఓడించడానికి శక్యమైన ఒక సామంతుణ్ణి ముందుగా ఓడించాలి. 
దానితో రెట్టింపు బలం కలవాడై రెండవ సామంతుణ్లి, మూడు రెట్లు బలం కలవాడై 
మూడవ సామంతుబ్లీ జయించాలి. ఇది భూమిని జయించడానికి నాల్గవ మార్గం. 

మూ. 1. జిత్వా చ పృథివీం విభక్తవర్ణాశ్రమాం స్వధర్మేణ భుజ్లీత. 

2. శ్లో ఉపజాపోఒ౭పసర్పో వా వామనం పర్యుపాసనమ్‌, 

అవమర్దశ్చ పష్టైతే దురలమృస్య హేతవః. 
ఇతి కౌటలీయార్థశా(స్తే దుర్గలమ్ఫోపాయే త్రయోదశాధికరణ చతుర్జోఒధ్యాయః, 
పర్యుపాసనకర్మ అవమర్దశ్చ, ఆదిత శ్చృతుశ్చత్వారింశచ్చతతమ:. 

వ్యా. 1. ఈ విధంగా భూమిని జయించి, వర్ణాశ్రమాలను చక్కగా విభజించిన 
ఆ భూమిని స్వధర్మానుసారం అనుభవించాలి. 

2. ఉపజాపం, అపసర్పం, వామనం, పర్యుపాసనం, అవమర్దం - ఈ ఐదూ 
దుర్గాన్ని సాధించడానికి ఉపాయాలు. 


“బాలానందిని” అను కౌటలీయార్థశాస్రం ధ్రవ్యాఖ్యానంలో దుర్గలంభోపాయం అనే పదమూడవ 
అధికరణంలో, పర్యుపాసనకర్మ అవమర్దం అనే నాల్గవ అధ్యాయం, ప్రారంభం నుంచి 
నూటనలభై నాల్గవ అధ్యాయం సమాప్తం. 


852 కౌటిలీయమ్‌ అర్థళాస్తమ్‌ 


అథ పఇజృమో ఒధ్యాయః 


షట్‌ సప్తతిశతతమం ప్రకరణమ్‌ - లబ్ధప్రశమనమ్స్‌ 
(జయించిన రాజ్యంలో శాంతి నెలకొల్పడం.) 


మూ. 1. ద్వివిధం విజిగీషోః సముత్లానమ్‌ - అటవ్యాదికమ్‌ ఎక 
గామాదికం చ. 


2. త్రివిధశ్చాస్య లమృః - నవః, భూతపూర్వః, పిత్ర్యః ఇతి, 

3. నవమవాప్య లమృం పరదోషాన్‌ స్వగుణైః ఛాదయేత్‌, గుణాన్‌ 
గుణద్వైగుణ్యేన. స్వధర్మకర్మానుగ్రహ పరిహార దానమానకర్మభిశ్చ ప్రకృతి 
ప్రియహితాన్యనువర్తిత. యథాసంభాషితం చ కృత్యపక్షముపగ్రాహయేత్‌. 
భూయశ్చ కృతప్రయాసమ్‌. అవిశ్వాస్యో హి విసంవాదకః స్వేషాం పరేషాం చ 
భవతి, ప్రకృతివిరుద్ధాచారశ్చ. తస్మాత్‌ సమానశీలవేషభాషాచారతా ముపగచ్చేత్‌, 
దేశదైవతసమాజోత్సవవిహారేషు చ భక్తిమనువర్తేత. 

వ్యా. 1 విజిగీషువు ప్రయత్నం చేసి సంపాదించవలసినది రెండు విధాలు; 
ఒకటి అడవులు మొదలైనవి. రెండు ఒక గ్రామం, ఒక నగరం మొదలైనవి. 

2. క్రొత్తది, భూతపూర్వం (కొంతకాలం తన వశంలో ఉండి కొంత కాలం 
తననుంచి పోయి మళ్ళీ వచ్చినది), తండ్రి ద్వారా సంక్రమించినది అని లాభం అనగా 
పాందబడిన భూమ్యాదికం కూడ మూడు విధాలు. 

3. విజిగీషువు క్రొత్త రాజ్యం సంపాదించిన తరవాత అంతవరకు ఆ రాజ్యాన్ని 
పాలించిన శత్రువుయొక్క దోషాలను తన గుణాలచేత, వాని గుణాలను వాటికంటె 
అధికమైన తన రెట్టింపు గుణాలచేత కప్పివేయాలి. అనగా వానికంటె తాను చాల 
మంచివా డనిపించుకోవాలి. వాళ్ల వాళ్ల ధర్మాలను కర్మలను అనుగ్రహించడం అన్న 
ఎవరి ధర్మం వాళ్లు, ఎవరి కర్మలు వాళ్లు అనుసరించడానికి అనుమతించడం, పన్ను 
మొదలైనవాటిలో మినహాయింపు లివ్వడం, ధనం ఇవ్వడం, గౌరవించడం మొదలైన 
పనులచేత ప్రకృతులకు ప్రియములు, హితములు అయిన వాటిని అనుసరించాలి. 
శత్రువుయొక్క కృత్యపక్షంవాళ్లను అనగా ఆతనికి ద్వేషపాత్రులై తనకు సహాయం 
చేసినవాళ్లను ముందుగా వాళ్లతో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం ధనాదికంచేత 


దుర్గలమోపాయః - లబ్ధవ్రళమనమ్‌ 853 


సంతోషింపచెయ్యాలి. తనకోసం శ్రమపడిన వాళ్ళకు అధికంగా సత్కారాదులు చెయ్యాలి. 
ఎందువల్ల ననగా-ముందుగా అనుకొన్న విధంగా చేయనివాడు తనవాళ్లకు ఇతరులకూ 
కూడ విశ్వాసపాత్రుడు కానివాడు అవుతాడు; ప్రకృతులకు విరుద్ధంగా ఉండే ఆచారవేష 
భాషాదులచేత కూడ వాళ్లకు అవిశ్వాస్యు డవుతాడు. అందువల్ల ఆ రాజ్యంలోని 
జనులతో సమానమైన శీలం, వేషం, భాష, ఆచారం అవలంబించాలి. ఆ దేశానికి 
నంబంధించిన ఉత్సవాలలోను, దేవతోత్సవాలలోను, నమాజోత్సవాలలోను 
విహారాలలోను (ఆటపాటలు మొదలైన వాటిలోను) శ్రద్ధాసక్తులు చూపాలి. 


మూ. దేశగ్రామజాతిసంఘముఖ్యేషు చాభీక్టం సత్రిణః పరస్యాపచారం 
దర్శయేయుః; మాహాభాగ్యం భక్తిం చ తేషు స్వామినః స్వామిసత్కారం చ 
విద్యమానమ్‌. ఉచిత్రెశ్చైనాన్‌ భోగపరిహారరక్షావేక్షణైః భుజ్జీత. సర్వదేవతా 
శ్రమపూజనం చ, విద్యావాక్యధర్మశూరపురుషాణాం చ భూమిద్రవ్యదాన 
పరిహారాన్‌ కారయేత్‌. సర్వబన్ధనమోక్షణమనుగ్రహం దీనానాథవ్యాధితానాం 
చ. చాతుర్మాస్యేష్వర్ధమాసికముఘాతం, పౌర్ణమాసీషు చ చాతూరాత్రికం, 
రాజదేశనక్షత్రేషు ఎకరాత్రికమ్‌, యోనిబాలవధం, పుంస్త్వోపఘాతం చ 
ప్రతిషేధయేత్‌. యచ్చ కోశదణ్లోపఘాతికమ్‌. అధర్మిష్టం వా చరిత్రం మన్యేత 
తదపనీయ ధర్మ్యవ్యవహారం స్థాపయేత్‌. చోరప్రభృతీనాం, మ్లేచ్చజాతీనాం 
చ స్థానవిపర్యాసమనేకస్థం కారయేత్‌; దుర్గరాష్టదణ్ణ' ముఖ్యానాం చ. 
పరోపగృహీతానాం చ మన్తిపురోహితాదీనాం పరస్య ప్రత్యన్రేషు అనేకస్థం 
వాసం కారయేత్‌. అపకారసమర్హాన్‌, అనుక్షియతో వా భర్శవినాశమ్‌ 
ఉపాంశుదళ్లేన ప్రశమయేత్‌. స్వదేశీయాన్‌ వా పరేణ వావరుద్దాన్‌ . 
అపవాహితస్థానేషు స్థాపయేత్‌. 

వ్యా. పూర్వం ఈ రాజ్యం పాలించిన రాజు మీ విషయంలో చాల చెడ్డగా 
ప్రవర్తించేవాడు అని సత్రులు దేశ - జాతి - సంఘాల ముఖ్యులకు చెపుతూ ఉండాలి. 
ఆ రాజును జయించి ఇప్పుడు రాజ్యం చేస్తూన్న ప్రభువు మహాభాగ్యవంతు డనీ, 
వాళ్లమీద ఆతనికి చాల స్నేహభావం ఉన్న దనీ, అతడు వాళ్ల నందరినీ సత్కరిస్తూ 
ఉంటాడనీ చెప్పాలి. ఈ ముఖ్యులందరికి తగు విధమైన భోగాలు, శుల్కపరిహారాదులు 
ఇస్తూ రక్షణ, పర్యవేక్షణ చేస్తూ వాళ్లను అనుభవించాలి, అనగా వాళ్లచేత పనులు 


854 కౌటిలీయమ్‌ అర్థశాస్తమ్‌ 


చేయించుకోవాలి. సమస్తమైన దేవతలను, ఆశ్రమాలను పూజిస్తూ ఉండాలి. 
విద్యాశూరులు, వాక్యశూరులు, ధర్మశూరులు అయిన పురుషులకు భూదాన 
ద్రవ్యదానాలు చేస్తూ నష్టపరిహారాదులు ఇస్తూ ఉండాలి. అందరు కైదీలను విడిచివేయాలి. 
దీనులను, అనాథులను, వ్యాధితులను ఆదుకోవాలి. నాలుగేసి మాసాలకు పదిహేను 
రోజులపాటు, పౌర్ణమాసులు వచ్చినప్పుడు నాలుగు రోజులపాటు, రాజనక్షత్ర - 
దేశనక్షత్రాలలో ఒక రోజుపాటు ప్రాణివధ నిషేధించాలి. గుడ్డు పెట్టకలిగి ఉన్న కోళ్లు, 
చిన్న జంతువులు చంపకూడ దని శాసించాలి. పశువుల పుంస్వాన్ని పోగొట్టకూడదని 
నిషేధించాలి. ఎ వ్యవహారంవల్ల కోశానికి, సైన్యానికి దెబ్బ తగులుతుందో, ఏది 
ధర్మవిరుద్దమో ఆ పనిని నిషేధించి ధర్మసంమతమైన వ్యవహారం నెలకొల్పాలి. 
దొంగతనం చేసే స్వభావం ఉన్నవాళ్లనూ, మ్లేచ్చజాతులకు చెందినవాళ్లనూ ఒక 
చోటునుంచి మరొక చోటికి మారుస్తూ వాళ్లిద్దరూ ఒకే ప్రదేశంలో ఉండకుండా 
చూడాలి. దుర్గ - రాష్ట్ర - దండప్రధానులను కూడ ఒక చోటినుండి మరొక చోటికి 
పంపుతూ వాళ్లందరి నివాసాలు ఒక చోట ఉండకుండా చూడాలి. శత్రువు క్రింద పని 
చేసిన అమాత్యపురోహితాదులకు శత్రురాజ్యం సరిహద్దులలో వేరు వేరు స్థానాలలో 
నివాసాలు ఏర్పరచాలి. అపకారం చేసే సామర్థ్యం ఉన్నవాళ్లను, తమ ప్రభువుతో పాటు 
నశించడానికి సిద్ధ మయే వాళ్లను రహస్యంగా చంపించివేయాలి. కొందరు అధికారులను 
తొలగించడంచేత కాళీ అయిన స్థానాలలో తన దేశానికి చెందినవాళ్లను, శత్రువుచేత 
నిగ్రహించబడినవాళ్లను నియమించాలి. 


మూ. 1. యశ్చ తత్కులీనః ప్రత్యాదేయమాదాతుం శక్తః ప్రత్యన్తాటవీస్టో 
వా ప్రబాధితుమభిజాతః తస్మై విగుణాం భూమిం ప్రయచ్చేత్‌. గుణవత్యాః 
చతుర్భాగం వౌ కోశదణ్ణదానమవస్థాప్య, యదుపకుర్వాణ: పౌరజానపదాన్‌ 
కోపయేత్‌. కుపితైస్తైరనం ఘాతయేత్‌, ప్రకృతిభిరుపక్రుష్టమ్‌ అపనయేత్‌; 
జుపఘాతికే వా దేశే నివేశయేదితి. 

2.భూతపూర్వే యేన దోషేణ అపవృత్తః తం ప్రకృతిదోషం ఛాదయేత్‌. 

యేన చ గుణేనోపావృత్తః తం తీవ్రీకుర్యాదితి. 

3. పిత్రే పితృదోషాన్‌ ఛాదయేత్‌; గుణాంశ్చ ప్రకాశయేదితి. = 

వ్యా. 1. శత్రువు వంశానికి చెందిన వాడెవడైనా తన రాజ్యం (తాను జయించిన 


దుర్గలమోపాయః - లబ్ధ్మవ్రళమనమ్‌ 855 


రాజ్యం) తిరిగి తీసికొనడానికి సమర్థుడు అని కాని, సరిహద్దులలోని అడవులలో 
నివసించే ఉత్తమకులప్రసూతుడు తన రాజ్యంలోని కొంత భాగం ఆక్రమించుకొనడానికి 
సమర్శు డని కాని శంక కలిగినప్పుడు వానికి ఎందుకూ పనికి రాని భూమి ఇవ్వాలి. లేదా 
ప్రతిసంవత్సరము ఇంత ధనం, ఇంత సైన్యం ఇవ్వాలని నియమం పెట్టి మంచి 
భూమిలో నాల్గవ భాగం వాని కివ్వాలి. ఆ కోశదండదానం ఎంత ఉండా లనగా అది 
సంపాదించడానికి పౌరజానపదులను పీడించవలసి ఉండే టట్లు ఉండాలి. వాళ్లు ఆ 
విధంగా కోపించినప్పుడు వాళ్లచేతనే వానిని చంపించి వేయాలి. ప్రకృతులచేత అతడు 
నిందింపబడితే వానిని తొలగించాలి; లేదా అధికంగా అపాయాలు ఉండే దేశంలో 
వానికి నివాసం ఏర్పరచాలి. 

2. భూతపూర్వలంభం (పూర్వం కొంతకాలం తన క్రింద ఉన్న దేశం) 
విషయంలో - అది తనలోని ఎ దోషంచేత తన చేయి జారిపోయినదో ఆ ప్రకృతిదోషాన్ని 
కప్పివెయ్యాలి. ఎ గుణంచేత తిరిగి అది తనచేతికి వచ్చినదో దానిని తీవం చెయ్యాలి. 

3. పిత్యలంభం (తండ్రి ద్వారా లభించిన దేశం) విషయంలో - తండ్రిలో 
ఉన్న దోషాలను కప్పిపుచ్చాలి. అనగా ఆ దోషాలు తను చేయగూడదు. తండ్రి 
గుణాలను ప్రకాశింప చెయ్యాలి. విస్తరింపచెయ్యాలి. 
నో, చరిత్రమకృతం ధర్యం కృతం చాన్వైః ప్రవర్తయేత్‌, 

ప్రవర్తయేన్న చాధర్యం కృతం చాన్యైర్నివర్తయేత్‌. 

ఇతి కొటలీయార్ధశా(స్తే దుర్గలమ్ఫోపాయే త్రయోదశాధికరణే పజ్బమో౭ధ్యాయః, 
లబ్ధప్రశమనమ్‌, ఆదితః పజ్బచత్వారింశచ్చతతమః. ఎతావతా కౌటలీయార్థశాస్త్రస్య 
దుర్గలమ్భోపాయః (త్రయోదశమధికరణం సమాప్తమ్‌. 

వ్యా. అంతకు పూర్వం ఆచరించబడని ధర్మసంమతమైన వ్యవహారాన్నీ, 
ఇతరులచేత ఆచరించబడుతూన్న ధర్మసంమతమైన వ్యవహారాన్నీ ప్రవర్తింప చెయ్యాలి. 
ధర్మసంమతం కాని చరిత్రను ప్రవర్తింపచేయకూడదు. ఇతరు లెవరైనా అధర్మచరిత్ర 
ఆచరిస్తూంటే దానిని నివర్తింపచెయ్యాలి. 

“బాలానందిని” అను కౌెటలీయార్థశాస్తాంధ్రవ్యాఖ్యానంలో దుర్గలంభోపాయం అనే పదమూడవ 
అధికరణంలో లబ్బప్రశమనం అవే ఐదవ అధ్యాయం, ప్రారంభంనుంచి నూటనలభై ఐదవ 
అధ్యాయం సమాప్తం. ఇంతటితో కౌటలీయార్థశాస్రంలోని దుర్గలంభోపాయం అనే పదమూడవ 

అధికరణం సమాప్తం. . . 


856 కౌటిలీయమ్‌ అర్థశాస్తమ్‌ 


అథ బెపనిషదికం చతుర్హశమ్‌ అధికరణమ్‌ 
ప్రథమోంధ్యాయః 


సప్తసప్తతిశతతమం ప్రకరణమ్‌ - పరబలఘాతప్రయోగః 
(శత్రుసైన్యసంహారప్రయోగం) 


మూ. 1. చాతుర్వర్ణ్య రక్షార్థమ్‌ బె పనిషదికమ్‌ అధర్మిష్టేషు ప్రయుజ్జీత. 

2. కాలకూటాదిర్విషవర్గః, (్రద్ధేయదేశవేషశిల్పభాషాభిజనాపదేశైః 
కుబ్బవామనకిరాతమూకబధిరజడాన్గచ్భద్మభిః మ్లచ్చజాతీయె:ః అభి(ప్రేతైః స్తీభిః 
పుమ్మిశ్చ పరశరీరోపభోగేష్వాధాతవ్యః. 


3. రాజక్రీడాభాణ్ణనిధాన ద్రవ్యోపభోగేషు గూఢాః శస్తనిధానం కుర్యుః, 
సత్రాజీవినశ్చ రాత్రిచారిణః అగ్నిజీవినశ్చ అగ్నినిధానమ్‌. 


వ్యా. 1. నాలుగు వర్ణాలవారి రక్షణంకొరకు అధర్మాత్ముల విషయంలో 
బెపనిషదికాన్ని (రహస్యవిషాదికాన్ని) ప్రయోగించాలి. 


2. వేషం, శిల్పం, భాష, వంశం - వీటిని విశ్వసించదగిన రీతిలో చెప్పుకొనే 
గూనివాళ్లు, పొట్టివాళ్లు, కిరాతులు, మూగవాళ్లు, చెవిటివాళ్లు, తెలివితక్కువవాళ్లు, 
గ్రుడ్డివాళ్లు అనే 'వంకగల (శత్రురాజుకు) ఇష్టులైన మ్లేచ్చజాతికి చెందిన స్రీలచేత, 
పురుషులచేతా కూడ శత్రువు శరీరంమీద ఉపయోగించే వస్త్రచందనాదులలో కాలకూటం 
మొదలైన విషవస్తువులను ఉంచే టట్లు చెయ్యాలి. 


3. రాజు |క్రీడించే వస్తువులు, అలంకారాలు ఉంచే చోటులలోను, అతడు 
ఉపయోగించే వస్తువులలోను గూఢచారులు ఆయుధాలు ఉంచాలి. రహస్యంగా 
ద్రోహకార్యాలు చేసేవాళ్లు, అగ్నితో జీవించేవాళ్లు రాత్రులందు తిరుగుతూ అగ్నిని 
ఉంచుతూండాలి. అనగా అగ్నిని ప్రయోగించి గృహాదులను దగ్ధం చెయ్యాలి. 

మూ. 1. చిత్రభేకకౌణ్గి న్యకకృకణపల్పుకుష్ట, శతపదీచూర్ణమ్‌, ఉచ్చి 
దిబ్గకమ్బలి శతకన్దే ధృకృకలాస చూర్ణం, గృహగౌలికాన్గాహికకృకణపూతికీట 


బొవనిషదికమ్‌ - వరఘాతవయోగః 857 


గోమారికాచూర్ణం భల్లాతకావల్గుకారసంయుక్తం సద్యః ప్రాణహరమ్‌, ఎతేషాం 
వా ధూమః. 


2. శో కీటో వాన్యతమస్తప్తః కృష్ణసర్పప్రియజ్లుబి:, 
శోషయేదేష సంయోగః సద్యః ప్రాణహరో మతః. 


3. ధామార్గవయాతుధానమూలం భల్తాతకపుష్పచూర్ణయుక్ర 
మార్ధమాసికః. 

4. వ్యాఘాతకమూలం భల్తాతకపుష్పచూర్ణయుక్తం కీటయోగో 
మాసికః. కలామాత్రం పురుషాణాం, ద్విగుణం ఖరాశ్వానాం, చతుర్గుణం 
హస్త్యుష్రాణామ్‌. 


5. శతకర్ణమోచ్చిదిబ్లకరవీరకటుతుమ్బీమత్స్యధూమో మదనకోద్రవ 
పలాలేన హస్తికర్ణపలాశపలాలేన వా ప్రవాతానువాతే ప్రణీతః యావచ్చరతి 
తావన్మారయతి, 


వ్యా. (కాంగ్లే చెప్పినట్లు ఈ అధికరణంలో చెప్పినవి ఓషధులా, ఏవైనా 
ప్రాణులా అని చాలా చోట్ల స్పష్టంగా తెలియదు. వాటి స్వరూపం ఇసలే తెలియదు. 
అనువాదంలో కూడ చాలవరకు మూలంలోని పదాలనే ఉపయోగించి సంతోషపడాలి. 
వృక్షశాస్తజంతుశాస్తరసాయనశాస్తజ్ఞులు కలిసి పరిశోధించవలసిన విషయం ఇది). 


1. చిత్రవర్ణాలు ఉన్న కప్ప, కౌండిన్యకం (మలమూత్రాలలో విషం ఉండే ఒక 
పురుగు), కృక్ణణం(ఒక పక్షి), కుష్టం అనే ఒక ఓషధియొక్క బెరడు, ఆకులు, పువ్వులు, 
ఫలాలు, మూలం అనే ఐదు అవయవాలు, జెజ్జె, వీటి చూర్ణము, అలవిషం అనే ఒక 
కీటకము, కంబలి అనే ఒక కృమి, శతమూలి అనే ఓషధి, కందం (గండూరం), 
పలాశసమిధ, తొండ -వీటి చూర్ణము, బల్లి, అంధాహిక అనే చేప, పూతికీటం (దుర్గంధం 
గల ఒక పురుగు), గోమారిక అనే ఓషధి- వీటి చూర్ణము వీటిని భల్లాతక- అవల్లుక 
వృక్షాల రసంతో కలీపి నట్లయితే వెంటనే ప్రాణాలు హరిస్తాయి. వీటి ధూమం కూడ 
ప్రాణహరమే. 


858 కౌటిలీయమ్‌ అర్థశాన్తమ్‌ 


2. పైన చెప్పిన కీటాలలో ఎదైన ఒకదానిని కాల్చి వాసనచూడడం వంటిది 
ఏదైనా చేస్తే అది మనిషిని ఎండిపోయేటట్లు చేస్తుంది. కాల్చిన కీటాన్ని (చంపిన) 
త్రాచుపాముతోను, ప్రియంగువు అనే చెట్టు ఆకుల రసంతోను కలిపి ఉడికించి వాడితే 
వెంటనే ప్రాణాలు హరిస్తుంది. 


3. తెల్లపూలు కల ఆవడచెట్టు, యాతుధానం అనే ఓషధి వేరు భల్లాతకపుష్పాల 
చూర్ణంతో కలిపి నట్లయితే అది వాడినవారిని పదిహేను రోజులలో చంపివేస్తుంది. 

4. భల్లాతకపుష్పచూర్ణంతో వ్యాఘాతకం అనే మొక్క వేళ్లు కలిపి కీటాన్ని 
కాలిస్తే అది ఒక మాసంలో చంపే కీటయోగం. మనుష్యులకు తక్కువ మోతాదు, 


గాడిదలకు గుజ్ఞాలకు రెట్టింపు మోతాదు, ఎనుగులకు ఒంటెలకు నాలుగు రెట్లు 
మోతాదు ఇవ్వాలి. 


5. ఉమ్మెత్తగింజల పాలు, కొజ్జిల పొల్లు, వీటితో గాని, కొత్తిమ్మిరి (ధనియాల) 
పాల్లు, పలాశం (కచ్చోరం) పాల్లు వీటితోగాని శతకర్ణమ- ఉచ్చిదింగ- కరవీర- 
కటుతుంబీ-మత్స్యాల చూర్ణాల పాగ బాగా గాలి వీచుతున్నప్పుడు, గాలికి అనుకూలంగా 
ప్రసరించే టట్లు వేస్తే అది ఎంతవరకు వ్యాపిస్తుందో అంతవరకు మనుష్యులను 
చంపివేస్తుంది. శతకర్ణమం అనగా యక్షకర్ణమం; కరవీరం అనగా హమారం అనే ఒక 
ఓషధి. కటుతుంబీ అనగా ఇక్షాకువు. మదనం అనగా ధుత్తూరం అనగా ఉమ్మెత్త, 


హస్తికర్ణం అనగా కుస్తుంబురు. 
మూ. 1. పూతికీటమత్స్యకటుతుమ్బిశతకర్దమే ధే్మన్ద గోపచూర్ణం 
పూతికీటక్షుద్రారాలాహేమవిదారీచూర్ణం వా బస్తశృబ్ణఖురచూర్ణ్లయుక్తమ్‌ 
అన్థికరో ధూమః. 
2. పూతికరజ్ఞపత్రహరితాలమనశళ్శిలాగుజ్వారక్త్షకార్పాసపలాలాని 
ఆస్ఫోటకా చ గోశకృద్రసపిష్టమన్టీకారో ధూమః. 
3. సర్పనిర్మోకం గోశ్వపురీషమ్‌ అన్ఫాహికశిరశ్చ అన్థీకారో ధూమః. 
4. పారావతప్లవకక్రవ్యాదానాం హస్తినరవరాహాణాం చ మూత్రపురీషం 
కాసీసహిజ్గయవతుషకణతణ్బులాః, కార్పాసకుటజకోశాతకీనాం చ బీజాని, 


బౌవనిషదికమ్‌ - పరఘాతవయోగః 859 


గోమూత్రికాభాణ్గీ మూలం, నిమృకశిగ్రు ఫణిజ్ఞకాక్షీబపీ లు కభబ్గః, సర్పశఫరీచర్మ 
హస్తినఖ శృబ్గచూర్ణమి తే్యేష ధూమో మదనకోద్రవపలాలేన హస్తికర్ణపలాశపలా 
లేన వా ప్రణీతః ప్రత్యేకశః యావచ్చరతి తావన్మారయతి. 


వ్యా. 1. పూతికీటకాలు, మత్స్యం, కటుతుంబి, శతకర్ణమం, పలాశం, 
ఇంద్రగోపం అనే కీటకం- వీటి చూర్ణం, లేదా పూతికీటకం, క్షుద్రం (కంటకారి అనే 
ఓషధి), అరాల (యక్షధూపం అనే జిగురు), ఉమ్మెత్త, విదారి (ఇక్తుగంధ) విటి చూర్ణం, 
మేక కొమ్ముల డెక్కల చూర్ణంతో కలిపితే ఆ ధూమం గ్రుడ్డితనాన్ని కలిగిస్తుంది. 


2. పూతికరంజం (పూతిక అనే ఒక చెట్టు), దానిని ఆకులు, అరదలం, 
మణీశిల, బండిగురివింద, ఎజ్జని పత్తి, వీట్రి గింజల పొల్లులను, ఆస్ఫోటం (రక్తార్కం), 
కాచం (ఒక లవణం), ఎద్దుపేడ వీటి రసంతో కలిపి నూరినట్లయితే దాని ధూమం కూడ 
గుడ్డితనాన్ని కలిగిస్తుంది. 


3. పాము కుబుసం, ఎద్దుల పేడ, గుజ్జాల లద్దె, అంధాహికం అనే చేప తల- 
వీటి ధూమం కూడ అంధత్వాన్ని కలిగిస్తుంది. 


4. పావురము, ప్లవకం అనే పక్షి గ్రద్ద ఈ మూడింటి మూత్రపురీషాలు, 
ఏనుగు, మనిషి, కోతి ఈ మూడింటి మూత్రపురీషాలు, కాసీసం అనే ఒక ధాతువు, 
ఇంగువ, యవల పాల్లు, నూక, తండులాలు ఇవి, పత్తి గింజలు, గోరింట గింజలు, బీర 
గింజలు- ఈ మూడు, గోమూత్రిక అనే గడ్డి, యోజనవల్లి ఈ రెండింటి వ్రేళ్లు, వేప, 
ములగ, ఫణిజ్జం అనే ఒకరకం నిమ్మకాయ, కాక్షీబం(ఒక రకం ములగ), పీలువృక్షం 
వీటి ముక్కలు, పాము చర్మ, శఫరి అనే మత్స్యం యొక్క చర్మ, ఏనుగుల గోళ్ల దంతాల 
చూర్ణం వేసి మదనకోద్రవాల పాల్గుతోగాని, హస్తికర్ణపలాశాల పాల్గుతో గాని ధూమం 
వేస్తే పైన చెప్పినవాటిలో ఒక్కొక్కదాని (ఒక్కొక్క సముదాయంయొక్క) ధూమం 
ఎంతవరకు వ్యాపిస్తుందో అంతవరకు ప్రాణుల్ని చంపివేస్తుంది. 


మూ.1.కాలీ కుష్టనడశతావరీమూలం, నర్పటప్రచలాకకృకణ 
పజ్బుకుష్టచూర్ణం వా ధూమః పూర్వకల్పేన ఆరే శుష్కపలాలే వా ప్రణీతః 
సంగ్రామావతరణావస్కన్షనసంకులేషు కృతతేజనోదకాక్షిప్రతీకారైః ప్రణీతః 
సర్వప్రాణినాం నెత్రఘ్నః. 


860 కౌటిలీయమ్‌ అర్థళాన్తమ్‌ 


2. శారికాకపోతబకబలాకాలణ్నమ్‌ అర్కాక్షిప్‌ లుకస్నుహిక్షీరపిష్ట 
మన్టీకరణమ్‌ అజ్బనమ్‌ ఉదకదూషణం చ. 


3. యవకశాలిమూలవముదనవ లజాతీపతనరమూతయోగాః 
వక్షవిదారీవూలయుక్తో మూకోదువృ్చురవుదనకో[దవక్వాథయుక్తో 


యా 


హస్తికర్ణపలాశక్వాథయుక్షో 'వా మదనయోగః. శృజ్గిగౌతమవృక్షకణ్ణకారమ 


యూరపదీయోగః, గుళ్తాలాబ్గలీవిషమూలికేజ్గుదీయోగః, కరవీరాక్షిపిలుకార్క 
మృగమారణీయోగః మదనకోద్రవక్వాథయుక్తః హస్తికర్ణపలాశక్వాథయుకో 
వా మదనయోగః సమస్తా వా యవసేన్గనోదకదూషణాః. 


వ్యా. 1. కాలి, కుష్టం, నడం, శతావరి అనే మొక్కల వేళ్ల చూర్ణంతో కాని, 
సర్పం, నెమలిపింఛం, కృకణం, పంచకుష్టం-విటి చూర్ణంతో కాని పైన చెప్పిన విధంగా 
తడిగా ఉన్న లేదా ఎండిన కట్టెలమీద ధూమం పుట్టించిన ట్లయితే, యుద్దానికి దిగే 
టప్పుడు, ఆక్రమించినప్పుడు, దొమ్మియుద్ధంలోను తేజనోదకంచేత తమ నేత్రాల కేమీ 
అపాయం కలగకుండా ముందుగా జాగర్త తీసికొన్నవాళ్లు ఈ ధూమాన్ని ప్రయోగిస్తే, అది 
సర్వప్రాణుల దృష్టిని నశింపచేస్తుంది. 


2. గోరింకలు, పావురాలు, కొంగలు, తెల్ల కొంగలు వీటి రెట్టలను జిల్లేడు, 
అక్షి అనే చెట్టు, పీలకం అనే చెట్టు, స్నుహి అనే మొక్క వీటి పాలతో నూరిన ట్లయితే 
దానితో చేసిన కాటుక అంధత్వాన్ని కలిగిస్తుంది; నీటిని కూడ పాడుచేస్తుంది. 


3. యవకం అనే మొక్క, వరివేళ్లు, మదనఫలం, జాజి ఆకులు, నరమూత్రం- 
వీటి మిశ్రణాలను, రావి వేళ్లతోను, విదారిచెట్టు బెరడుతోను కలిపినా, లేక మూకం, 
ఉదుంబరం, మదనవృక్షం వీటి పండ్లు, కొజ్జలు వేసి తయారు చేసిన కషాయంతో 
కలిపినా, లేదా హస్తికర్ణపలాశవృక్షాల కషాయంతో కలిపినా అది మదనయోగం; అనగా 
మత్తు కలిగించే యోగం. శృంగి అనే చేప కొవ్వు, . లోధ్రవృక్షం; బూరుగుచెట్టు, 
మయూరపది అనే ఓషధి, వీటి మిశ్రణం, గురివింద, పృథక్పర్ణి అనే ఓషధి, విషమూలిక, 
ఇంగుది అనే చెట్టు (వీటి పువ్వులు లేదా బెరడు మొ.) వీటి మిశ్రమం, కరవీర-అక్షి- 
పీలుక-అర్కవృక్షాలు, మృగమారణి(ఒక ఓషధి) వీటి యోగం (మిశ్రణం) వీటిలో 
దేనినైనా మదన-కోద్రవాల కషాయంతో గాని, హస్తికర్ణపలాశాల కషాయంతో గాని 


బొపనిషదికమ్‌ - వరఘాతవ్రయోగః 861 
కలిపితే అది మదనయోగం. పైన చెప్పిన మూడు మిశ్రణాలు కలిపితే పశువుల 
ఆహారాన్నీ, నీటినీ దూషింపచేస్తాయి, అనగా విషపూరితం చేస్తాయి. 

మూ. 1. కృతకణ్ణలకృకలాసగృహగౌలికాన్గాహిధూ మో నేత్రవధమ్‌, 
ఉన్మాదం చ కరోతి. 

2. కృకలాసగృహగౌలికాయోగః కుష్టకరః. 

3. స ఏవ చిత్రభేకాన్తయుక్తః ప్రమేహమాపాదయతి. మనుష్యలోహిత 
యుక్తః శోషమ్‌. 

4. దూషీవిషం మదనకోద్రవచూర్ణమ్‌ ఉపజిహ్వికాయోగః; 
మాతృవాహకాబ్ఞలికారప్రచలాకభేకాక్రిపీలుకయోగః విషూచికాకరః. 

5. పజ్బకుష్టకకౌణ్బిన్యకరాజవృక్షపుష్పమధుయోగః జ్వరకరః. 

6. భాసనకులజిహ్వాగ్రన్థికాయోగః ఖరీక్షీరపిష్టః మూకబధిరకరః 
మాసార్ధమాసికః. కలామాత్రం పురుషాణామితి సమానం పూర్వేణ. 


వ్యా. 1. కండరాలు బాగా పెరిగిన తొండలు, బల్లులు, అంధాహి అనే చేప- 
వీటి ధూమం చూపును పోగొడుతుంది; పిచ్చి కలిగిస్తుంది. 


2. తొండలతో బల్లులతో చేసిన మిశ్రమం కుష్టరోగాన్ని కలిగిస్తుంది. 


3. ఆ మిశ్రణంలోనే రంగురంగుల కప్ప (పేగులు, తేనె కలిపితే ప్రమేహం 
అనే రోగం కలిగిస్తుంది. మనిషిరక్తంతో కలిపితే శోషరోగం కలిగిస్తుంది. 


4. దూషీవిషం (జెషధాదులచేత వీర్యం తగ్గించిన విషం) మదన-కోద్రవాల 
చూర్ణం ఇవి కలిపితే ఉపజిహ్వికాయోగం (నాలుకకు పక్షవాతం కలిగించే యోగం). 
మాతృవాహకం అనే పక్షి అంజలికారం అనే ఓషధి, నెమలిపింఛం, కప్ప, అక్షి అనే చెట్టు, 
పీలువృక్షం వీటితో చేసిన మిశ్రణం మశూచిని కలిగిస్తుంది. 


5. పంచకుష్టకాలు, కౌండిన్యకం అనే చెట్టు, రాజవృక్షం (ఆరగ్వధం), 
మధూకపుష్పం వీటి మిశ్రణం జ్వరం కలిగిస్తుంది. 


862 కౌటిలీయమ్‌ అర్థశాన్తమ్‌ 


6. భాసపక్షి, ముంగిస, మంజిష్ట అనే జెషధం; పిప్పలి వ్రేళ్లు వీటి మిశ్రణాన్ని 
గాడిదపాలతో నూరితే అది మాసంలో కాని, అర్థమాసంలో కాని మూగతనం, చెవుడు 
కలిగిస్తుంది. మనుష్యులకు చిన్న మోతాదు, గాడిదలకు గుజ్జాలకు దానికి రెట్టింపు 
మోతాదు, ఎనుగులకు ఒంటెలకు నాలుగు రెట్లు మోతాదు అని వెనుక చెప్పినట్లే. 


మూ. 1. భబ్గక్వాథోపనయనము జొ షధానామ్‌, చూర్ణం ప్రాణభృతామ్‌. 
సర్వేషాం వా క్వాథటోపనయనమ్‌. ఏవం వీర్యవత్తరం భవతి, ఇతి యోగసంపత్‌. 


2. శాల్మలీవిదారీధాన్యసిద్దో మూలవత్సనాభసంయుక్తః చుచున్దరీ 
శోణితప్రలేపేన దిగ్గః బాణః యం విధ్యతి, స విద్ధః అన్యాన్‌ దశ పురుషాన్‌ 
దశతి, తే దష్టాః దశాన్యాన్‌ దశన్తి పురుషాన్‌. 


3. భల్లాతకయాతుధానాపామార్గబాణానాం పుష్పైః ఎలకాక్షిగుగ్గులు 
హాలాహలానాం చ కషాయం బస్తనరశోణితయుక్తం దంశయోగః. 
తతోఒర్ధధరణికో యోగః నక్తుపిణ్యాకాభ్యాముదకే ప్రణీతః ధనుః 
శతాయామముదకాశయం దూషయతి. మత్స్యపరమ్పరాహేతేన దష 
అభిమృష్టా వా విషీభవతి, యృశ్చితదుదకం పిబతి స్పృశతి వా. 


వ్యా. 1. పైన చెప్పిన యోగాలలో కొన్ని ఓషధులు (చెట్టు, మొక్కలు, తీగలు, 
మొ.), కొన్ని ప్రాణులు చెప్పబడినవి. వాటిలో ఓషధుల ముక్కల కషాయం ప్రాణుల 
చూర్ణం ఉపయోగించాలి. లేదా అన్నింటితోను కషాయం తయారు చేయిస్తే దాని 
వీర్యం అధికంగా ఉంటుంది. ఇది యోగసంపద. 


2. బూరుగ గింజలు, విదారీ అనే చెట్టు గింజలు, ధనియాలు వీటితో సిద్ధం 
చేయబడినది (అనగా వీటిని నూరి దానిని పైన అంటించినది), పిప్పలి వ్రేళ్లతోను 
వత్సనాభం అనే విషంతోను కూడిన బాణానికి చుంచురక్తం పూసిన ట్లయితే ఆ బాణం 
తగిలి గాయపడ్డవాడు ఇతరులను పదిమందిని కరుస్తాడు. ఆ పదిమంది ఒక్కొక్కరు 
పదేసిమందిని కరుస్తారు. 


3. భల్గాతక-యాతుధాన-అపామార్గ-బాణవృక్షాల పుష్పాలతోను, ఎలకులు, 
అక్షి అనే చెట్టు గింజలు, గుగ్గులు, హాలాహలం అనే వాటితోను కషాయం తయారుచేసి 


జొవనిషదిళమ్‌ - వరఘాతవయోగః 863 


దానిలో మేకనెత్తురు మనిషినెత్తురు కలిపితే అది 'దంశయోగం' (కరిచే టట్లు చేసే 
యోగం). ఆ యోగంనుంచి ధరణికం ప్రమాణంలో సగం ప్రమాణం గల యోగం తీసి 
దానితో పేలాల పిండి, తెలకపిండి కలిపి నీటిలో కలిపితే అది నూరు ధనస్సుల 
వైశాల్యం ఉన్న జలాశయాన్ని కలుషితం చేస్తుంది. దీనిచేత కరవబడిన అనగా ఈ నీరు 
త్రాగిన, లేదా ఈ నీరు స్పృశించిన చేపల పరంపర విషం అయిపోతుంది. ఉదకం 
త్రాగినవాడు, స్పృశించినవాడూ కూడ విషం అయిపోతాడు. 


మూ.1. రక్తశ్వేతసర్షపైః గోధాత్రిపక్షము ష్టికాభ్యాం భూమౌ నిఖాతాయాం 
నిహితా వధ్యేనోద్ధృతా యావత్‌ పశ్యతి తావన్మారయతి. కృష్ణః సర్పో వా. 


2. విద్యుత్రదగ్గః అజ్బారః అజ్వాలో వా విద్యుత్రదగ్ధః కాష్టైః 
గృహీతశ్చ అనువాసితః కృత్తికాసు భరణీషు వా రౌద్రేణ కర్మణా అభిహుతః 
అగ్నిః ప్రణీతశ్చ నిష్ప్రతీకారో దహతి. 

వ్యా. 1. ఉడుమును (ఉడుము శరీరాన్ని) మట్టి మూకుడులో ఎజ్జ అవాలతోను 
తెల్ల ఆవాలతోను, ఉంచి, ఆ మూకుడు మూడు పక్షాలపాటు (నలభైఐదు రోజులు) 


భూమిలో పాతిపెట్టగా, వధ్యుడు (ఎవనినైతే చంపా లనుకుంటారో వాడు) దానిని పైకి 
తీసి చూసీ చూడగానే మరణిస్తాడు. ఉడుముకు బదులు నల్లత్రాచు శరీరం ఉంచవచ్చు. 


2. పిడుగు పడి కాలిన బొగ్గులను, పిడుగు పడి కాలిన కట్టెలతో తీసి 
ప్రజ్వలింప చేసి ఆ అగ్ని కృత్తికానక్షత్రం ఉన్న రోజున గాని, భరణీనక్షత్రం ఉన్న రోజున 
గాని రుద్రుడు దేవతగా గల కర్మచేత (అనగా రుద్రునికి ప్రీతికరములైన మంత్రాలు 
పఠిస్తూ చేసిన కర్మచేత హోమాదులు చేసి) ఆ అగ్నిని శత్రుదుర్గంలోనికి పంపుతే దానికి 
ఎలాంటి ప్రతిక్రియా చేయడం కుదరదు; అది అడ్డు లేకుండా కాల్చివేస్తుంది. 


శో, కర్మారాదగ్ని మాహృత్య కౌద్రేణ జుహుయాత్‌ పృథక్‌, 
సురయా శౌణ్ణ్డికాదగ్నిం మార్గతో ఒగ్నిం ఘృతేన చ. 
మాల్యేన చైకపత్న్యగ్నిం పుంశ్చల్యగ్నిం చ సర్షపైః, 
దధ్నా చ సూతికాస్వగ్నిమాహితాగ్నిం చ తణ్బులైః. 
చణ్గాలాగ్నిం చ మాంసేన చితాగ్నిం మానుషేణ చ, 


కౌటిలీయమ్‌ అర్ధశాన్తమ్‌ 


సా... సమస్తాన్‌ వస్తవసయా మానుషేణ ధ్రువేణ చ. 
జుహుయాదగ్నిమన్రేణ రాజవృక్షకదారుభిః, 
ఎష నిష్ప్రతికారోఒగ్నిర్టిషతాం నేత్రమోహనః. 


అదితే! నమస్తే! అనుమతే! నమస్తే! సరస్వతి నమస్తే, దేవసవితః! నమస్తే అగ్నయే 
స్వాహా; సోమాయ స్వాహా; భూః స్వాహా; భూవః స్వాహా. 


ఇతి కౌటలీయార్ధశాస్తే జెపనిషదికే చతుర్దశాధికరణే ప్రథమో౭ధ్యాయః 
పరఘాతయోగః; ఆదితః షట్‌చత్వారింశదుత్తరశతతమః. 


వ్యా. కంచరివానినుంచి అగ్ని తీసికొని వచ్చి దానిలో తేనెతో హోమం చేసి 
దానిని వేరుగా ఉంచాలి. కల్లు అమ్మేవానినుంచి అగ్ని తీసికొనివచ్చి దానిలో కల్లుతో 
హోమం చేసి దానిని, మార్గంనుండి అగ్నిని తీసికొనివచ్చి నేతితో హోమం చేసి దానిని, 
పతివ్రతనుండి అగ్నిని తీసికొనివచ్చి దానిలో పుష్పమాలలతో హోమం చేసి దానిని, 
కులట ఇంటినుండి తీసికొనివచ్చిన అగ్నిలో ఆవాలతో హోమం చేసి దానిని, పురిటింటి 
నుంచి తీసికొని వచ్చిన అగ్నిలో పెరుగుతో హోమం చేసి, దానిని, ఆహితాగ్నినుండి 
తీసికొనివచ్చిన అగ్నిలో బియ్యంతో హోమం చేసి దానిని, చండాలునినుండి తీసికొని 
వచ్చిన అగ్నిలో మాంసాలతో హోమం చేసి దానిని, చితాగ్నిలో మనుష్యమాంసం హోమం 
చేసి దానినీ, వేరుగా ఉంచాలి. వేరు వేరుగా ఉంచిన ఆ తొమ్మిది అగ్నులూ కలిపి, 
అగ్నిమంత్రాలతో, మేకవస, మనిషి మాంసం లేదా రక్తం, రాజవృక్షం సమిధలు వీటితో 
హోమం చెయ్యాలి. ఈ అగ్నిని శత్రువుల దుర్గంలోనికి పంపితే దానికి ప్రతిక్రియ ఏదీ 
ఉండదు. ఆ అగ్నిని చూచినవాళ్లకు మోహం (మూర్చ) కూడ కలుగుతుంది. 


హోమాలు చేసేటప్పుడు “అదితే! నమస్తే” ఇత్యాదిమంత్రాలు పఠించా లని 
ఆ మంత్రాలలోని కొన్ని వాక్యాలు ఇక్కడ చూపబడ్డాయి. 


“బాలానందిని” అను కౌటలీయార్థశాస్రాంధ్రవ్యాఖ్యానంలో బెపనిషదికం అనే పద్నాల్గవ 
అధికరణంలో పరఘాతప్రయోగం అనే ప్రథమాధ్యాయం, ప్రారంభంనుంచి నూట నలభైఆరవ 
అధ్యాయం సమాప్తం. 


బొవనిషదికమ్‌ - అద్భుతోత్సాదనమ్‌ 865 


అథ ద్వితీయో౭ధ్యాయః 


అష్టసప్తతిశతతమం ప్రకరణమ్‌ ప్రలమృనమ్‌. తత్ర అద్భుతోత్సాదనమ్‌ 
(మోసగించడంలో అద్భుతాలను సృష్టించడం) 


మూ. 1. శిరీషోదుమృరశమిచూర్ణం సర్పిషా సంహృత్య అర్థమాసి క 
కుద్యోగః. 

2, కశేరుకోత్పల కన్దేకుమూల బిసదూర్వాక్షీరఘృతమణ్ఞసిద్ధః మాసికః. 

3. మాషయవకులత్సదర్భమూలచూర్జం వా క్షీరఘృ్మతాభ్యాం, 
వల్లీక్షీరఘృతం వా సమసిద్ధం సాలపృశ్నిపర్గీమూలకల్కం పయసా పీతా, 
పయో వా తత్సిద్ధం మధుఘృతాభ్యామ్‌ అశిత్వా మాసముపవసతి. 

4. శ్వేతబస్తమూత్రే సప్తరాత్రోషితైః సిద్ధార్ధకైః సిద్ధం తైలం కటుకాలాబౌ 
మాసార్ధమాసస్టితం చతుష్పద్దిపదానాం విరూపకరణమ్‌. 

5. తక్రయవభక్షస్య సప్తరాత్రాదూర్హ్వం శ్వేతగర్దభస్య లణ్బయవైః 
సిద్ధం గౌరసర్షపతైలం విరూపకరణమ్‌. 

వ్యా. 1. శిరీషవృక్షం, ఉదుంబరవృక్షం, జమ్మిచెట్టు వీటి చూర్ణం నేతితో కలిపి 
సేవిస్తే పదిహేను రోజులపాటు ఆకలి ఉండదు. 

2. కశేరుకం (వృష్యకందం), కలవదుంప, చెరుకు వ్రేళ్లు, తామరతూడు, 
దూర్వలు, పాలు, నెయ్యి, మీగడ వీటితో తయారుచేసినది ఒక మాసం పాటు ఆకలి 
లేకుండా చేస్తుంది. 

3. మినుములు, యవలు, ఉలవలు, దర్భల వ్రేళ్లు వీటి చూర్ణం పాలతోను 
నేతితోను సేవించినా, వల్లి, పాలు, నెయ్యి సమానమైన పాళ్లలో ఉడికించి సేవించినా, 
మద్దిచెట్టు, పృన్నిపర్జిచెట్టు వేళ్లు వీటి కల్కాన్ని (ఉడికించి తయారు చేసిన ముద్దగా 
ఉండే పదార్థం) పాలతో సేవించినా, లేదా ఆ కల్కాన్ని పాలలో ఉడికించి దానిని 
తేనెతోను నేతితోను సేవించినా ఒక మాసం పాటు ఆహారం లేకుండా ఉండగలడు. 

4. తెల్లమేక మూత్రంలో ఏడు రోజులు నాననిచ్చిన తెల్ల ఆవాలనుండి తీసిన 
నూనెను చేదు ఆనపకాయ బుజ్జలో మాసం కాని అర్థమాసం కాని ఉంచి వాడితే అది 


866 కౌటిలీయమ్‌ అర్ధశాస్త్రమ్‌ 


నాలుగు కాళ్ల జంతువులకు మనుష్యులకు వికృతరూపం కలిగిస్తుంది. 

5. మజ్జిగ యవలు ఎడు రోజులు భక్షించినవాడు ఎడు రోజుల తరవాత, 
తెల్లగాడిద లద్దెలు యవలు వేసి నానబెట్టిన తెల్ల ఆవాల నుండి తీసిన తైలం సేవిస్తే 
వికృతరూపం కలుగుతుంది. 

మూ. 1. ఎతయో రన్యతరస్య మూత్రలణ్జరససిద్ధం సిద్ధార్థకతైలమ్‌ 
అర్కతూలపతబ్లచూర్ణప్రతివాపం శ్వేతీకరణమ్‌. 

2. శ్వేతకుక్కుటాజగరలణ్దయోగః శ్వేతీకరణమ్‌. 

3. శ్వేతబస్తమూత్రే శ్వేతసర్షపాః సప్తరాత్రోషితాః తక్రమ్‌, అర్కక్షీరమ్‌, 
అర్కతూలకటుకమత్స్యవిలజ్లాశ్చ. ఏష పక్షస్థితో యోగః శ్వేతీకరణమ్‌. 

4. సముద్రమణ్బూకీ శజ్ఞసు ధాకదలీక్షారతక్రయోగః శ్వేతీకరణమ్‌. 

5. కదల్యవల్గుజక్షారరసశుక్తాః సురాయుక్తాః తక్రారృతూలస్నుహి 
లవణం ధాన్యామ్లం చ పక్షస్థితో యోగః శ్వేతీకరణమ్‌. 

6. కటుకాలాబె వల్లీగతే నగరమర్ధమాసస్థితం గౌరసర్షపపిష్టం 
రోమ్లాం శ్వేతీకరణమ్‌. 

7. శ్లో అర్కతూలోఒర్డునే కీటః శ్వేతా చ గృహగౌలికా, 

ఎతేన పిష్టేనాభ్యకాః కేశాః స్యుః శజ్ఞపాణ్ణరాః. 
వ్యా. 1. తెల్లమేకయొక్క లేదా తెల్ల గాడిదయొక్క మూత్ర-మలాల రసంలో 


ఉంచి సిద్ధం చేసిన తెల్ల ఆవాల తైలంలో జిల్లేడు దూది పతంగాలు వీటి చూర్ణం కలిపితే 
అది మనిషిని తెల్లగా చేస్తుంది. 

2. తెల్లకోడి, కొండచిలువ- వీటి మలాలతో చేసిన యోగం (మిశ్రణం 
Mixture) తెల్లగా చేస్తుంది. 

3. తెల్ల ఆవాలు, మజ్జిగ, జిల్లేడు పాలు, జిల్లేడు దూది, పొట్లకాయ, మత్స్యం, 
విరంగం అనే ఓషధి ఇవి తెల్ల మేక పాలలో ఎడు రోజులు ఉంచాలి. ఇది ఒక పక్షం 
వరకు ఉంచుతే శ్వేతీకరణయోగం. 

4. సముద్రంలో ఉండే ఆడ కప్ప, శంఖం, సున్నం, అరటి మొదలు కాల్చగా 
వచ్చే తెల్లని క్షారం, మజ్జిగ వీటి యోగం కూడ తెల్లదనం కలిగిస్తుంది. 


జొవనివషదికమ్‌ - అద్భుతోత్సాదనమ్‌ 867 


5. అరటిచెట్టు నుండి అవల్లు అనే చెట్టునుండి వాటి దుంపలు మాడ్చి తీసిన 
క్షారం, పాదరసం, ముత్యపు చిప్ప వీటిని కల్లుతో కలిపినా, మజ్జిగ, జిల్లేడు దూది, 
స్నుహి, లవణం, ధాన్యామ్లం అనగా గంజి ఇవి కలిపి పదిహేనురోజులు నానబెట్టినా ఈ 
రెండు యోగాలు శ్వేతీకరణయోగాలు. 

6. కోయకుండా తీగయందే ఉన్న చేదు ఆనపకాయ బుజ్జలో పదిహేను 
రోజులు ఉంచిన శొంఠి, తెల్ల ఆవాల పిష్టం ఇది జుట్టు తెల్లగా చేస్తుంది. 

7. జిల్లేడు దూది, అర్జునవృక్షంమీద పుట్టే పురుగులు, తెల్లని బల్లి వీటిని నూరి 
ఆ పిష్టం కేశాలకు పట్టిస్తే అవి శంఖం వలె తెల్లగా అవుతాయి. 

మూ. 1. గోమయేన తిన్గుకారిష్టకల్కెన వా మర్దితాబ్ధస్య భల్లాతకరసాను 
లిప్తస్య మాసికః కుష్టరోగః. 

2. కృష్ణసర్పముఖే, గృహగౌలికాముఖే వా సప్తరాత్రోషితాః గుజ్తాః 
కుష్టయోగః. 

3. శుకపితాల్ణరసాభ్యబ్గః కుష్టయోగః. 

4. కుష్టస్య ప్రియాలకల్కకషాయ: ప్రతీకారః. 

5. కుక్కుటీ కోశాతకీ శతావరీ మూలయుక్తమాహారమాణః మాసేన 
గౌరో భవతి. 

6. వటకషాయస్నాతః సహచరకల్కదిగ్గః కృష్ణో భవతి. 

7. శకునకజ్లుతైలయుక్తాః, మరితాలమనఃశిలాః శ్యామికరణమ్‌. 

8. ఖద్యోతచూర్ణం సర్వపతైలయుక్తం రాత్రౌ జ్వలతి. 

వ్యా. 1. గోమయంచేత గాని, తిందుకం అనే చెట్టు అరిష్టంయొక్క కల్కంచేత 
గాని శరీరం మర్దించిన తరవాత భల్లాతరసం పూస్తే అది ఒక మాసంలో కుష్టరోగం 
కలిగించే యోగం. 

2. త్రాచుపాము నోటిలో గాని, బల్లి నోటిలో కాని ఎడు రోజులు ఉంచిన 
గులివెంత గింజలు కుష్టయోగం. IE 

3. చిలుక పొట్టలో ఉండే పిత్తాన్ని దాని గ్రుడ్డలోని రసాన్ని శరీరానికి పూస్తే అది 
కుష్టయోగం. 


868 కౌటిలియమ్‌ అర్థశాస్తమ్‌ 


4. ప్రియాలవృక్షపు కల్కంయొక్క కషాయం కుష్పానికి ప్రతిక్రియ. 

5. కుక్కుటి, కోశాతకి, శతావరి అనే మొక్కల దుంప లున్న ఆహారం తినేవాడు 
ఒక మాసంలో తెల్లగా అవుతాడు. 

6. మజ్జిచెట్టకషాయంతో స్నానం చేసి సహచరం అనే చెట్టు కల్కం శరీరానికి 
పూసుకొనేవాడు నల్లబడతాడు. 


7. శకునతైలం కంగుతైలం కలిపిన హరితాలం మనఃిలా చామనచాయ 
కలిగిస్తాయి. 


8. ఆవనూనెలో కలిపిన మినుగుడు పురుగుల చూర్ణం రాత్రి ప్రకాశిస్తుంది 
(మండుతుంది). 

మూ. 1. ఖద్యోతగణ్ల్జూపదచూర్ణం సముద్రజన్తూనాం భృబ్గకపాలానాం 
ఖదిరకర్ణికారాణాం పుష్పచూర్ణం వా శకునకజ్గుతైలయుక్తం తేజనచూర్ణమ్‌, 
పారిభద్రకత్వజ్‌మషీమణభూకవసయా యుక్తా గాత్రప్రజ్వాలన మగ్నినా. 

2. పారిభద్రకత్వగ్వజ్రకదలీతిలకల్కప్రదిగ్గం శరీరమగ్నినా జ్వలతి. 

3. పీలుత్వజ్మషీమయః పిణ్బః హస్తే జ్వలతి. మణభూకవసాదిగ్గః 
అగ్నినా జ్వలతి. 

4. తేన ప్రదిగ్గమబ్గం కుశామఫలతైలసిక్తం సముద్రమణ్బూకీ ఫేన 
సర్జరసచూర్ణయుక్తం వా జ్వలతి. 


(x) మి 


5. మణ్టూకవసాసిద్ధేన పయసా, కులీరాదీనాం వసయా సమభాగం 
తైలం సిద్ధమభ్యజ్లో గాత్రాణామగ్నిప్రజ్వాలనమ్‌. మణ్బూకవసాదిగ్ధః అగ్నినా 
జ్వలతి. 

వ్యా. 1. మినుగుడు పురుగు గండూపదం అనే పురుగు వీటి చూర్ణంతోను 
సముద్ర-జంతు-భృంగ-కపాల-ఖదిర-కర్ణికారవృక్షాల పువ్వుల చూర్ణంతోను, , శకున- 
కంగుతైలం కలిపితే అది తేజనచూర్ణం. (అది పూస్తే ఆ వస్తువు చీకట్లో ప్రకాశిస్తుంది అని 
అర్థం). పారిభద్రకవృక్షం బెరడు కాల్చి తీసిన మసితో కప్ప వస కలిపితే అది అగ్నిచేత 
అవయవాలు మండే టట్లు చేస్తుంది. అనగా అది ఏ అవయవానికి పూసికొని నిప్పు 
అంటిస్తారో ఆ అవయవం కాలకుండానే మంటలు వస్తాయి. 


బౌవనిషదికమ్‌ = అద్భుతోత్సాదనమ్‌ 869 


2. శరీరానికి పారిభద్రకవృక్షం బెరడు, వజ్రం (శ్రీబేరం), అరటిచెట్టు, నువ్వులు 
వీటి కల్కం పూసి నట్టయితే పీడ లేకుండా అగ్నిచేత కాలుతుంది (మంటలు వస్తాయి). 

3. పీలుచెట్టు బెరడు కాల్చి తీసిన మసి ముద్ద చేతిలో పెట్టుకొని కాల్చవచ్చు. 
ఆ ముద్దకి కప్ప వస పూస్తే అది అగ్నికి మండుతుంది. 

4. పైన చెప్పిన ముద్ద శరీరానికి పూసికొని కుశలనుండి మామిడిపండ్లనుండి 
తీసిన తైలంతో తడిపినా, లేదా సముద్రంలోని ఆడ కప్ప, నురుగు, సర్జరసం వీటి 


ఓ... 


చూర్ణంతో కలిపినా అది మండుతుంది. 

5. కప్ప వసతో ఉడికించిన పాలతోను, పీతలు మొదలైనవాటి వస కలిపిన 
పాలతోను తైలం సమానమైన పాళ్లలో కలిపి తయారు చేసిన అభ్యంగం (శరీరానికి 
పూసుకొనే పదార్థం) అవయవాలమీద అగ్నిని ప్రజ్వలింపచేస్తుంది. దానికి కప్ప వస 
పూస్తే అగ్నికి మండుతుంది. 

మూ. 1. వేణుమూలశైవలలిస్తమజ్గం మణ్యూకవసాదిగ్గమగ్నినా జ్వలతి. 

2. పారిభద్రకప్రతిబలావజ్జులవజ్రకదలీమూలకల్కేన మణూకవసాది 
గ్దేన తైలేనాభ్యక్తపాదః అజ్లారేషు గచ్చతి. 

3.శ్లో. _డఉపోదకా ప్రతిబలా నళ్ఞులః పారిభద్రకః, 

ఏతేషాం మూలకల్కేన మణ్జూకవసయా సహ, 
సాధయే త్తైలమెతేన పాదావభ్యజ్య నిర్మలా, 
అజ్ఞారరాశౌ విచరేద్యథా కుసుమసంచయే. 

4. హంసక్రాళబ్బమయూరాణామ్‌ అన్యేషాం వా మహాశకునీనామ్‌ 
ఉఊదకష్టవానాం పుచ్చేషు బద్దా నలదీపికా రాత్రావుల్కాదర్శనమ్‌. 

5. వైద్యుతం భస్మ అగ్నిశమనమ్‌. 

6. స్తీపుష్పపాయితా మాషాః వ్రజకులిమూలం మణూకవసా మిశ్రం 
చుల్హాం దీప్తాయామపాచనమ్‌. చుల్లీశోధనం ప్రతీకారః. 

వ్యా. 1. వెదురు మొదళ్లతోను, నాచుతోను పూసిన శరీరానికి కప్ప వస పూసిన 
ట్లయితే అది అగ్నిచేత మండుతుంది. 


870 కౌటిలీయమ్‌ అర్థశాన్రమ్‌ 


2. పారిభద్రక - ప్రతిబలా - వంజుల - వజ్ర - కదలీతరువుల మొదళ్ల కల్కం 
చేత, కప్పల వస పూసిన తైలంచేత పాదాలు పూసుకొన్నవాడు కణకణలాడుతున్న 
నిప్పులమీద నడుస్తాడు. 

3. ఉపోదక, ప్రతిబల, వంజులం, పారిభద్రకం విటి మొదళ్లతో తయారు 
చేసిన కల్కం తోను, కప్పల వసతోను (ఇవి కలిపిన) తైలం తయారు చేసికొని, శుభ్రంగా 
ఉన్న పాదాలకు ఆ తైలం పూసుకొన్నవాడు పుష్పరాశిమీద నడచినట్లు కణకణలాడుతున్న 
నిప్పుల రాశిమీద నడవకలుగుతాడు. 

4.నలం అనే గడ్డికి నిప్పు అంటించి' రాత్రులందు హంసలు, క్రాంచపక్షులు, 
నెమళ్లు, నీళ్లల్లో తిరిగే ఇతరమైన పెద్ద పక్షులు - విటి తోకలకు కట్టి నట్లయితే అది 
ఉల్కవలె కనబడుతుంది. ఆకాశంనుంచి ఉల్కలు (అగ్నిపిండాలు) ఎగురుతూ 
(క్రందపడడం అపశకునం. అందుచేత ప్రజలకు భయం కలిగిస్తుంది అని అర్థం. 

5. పిడుగు పడి ఏర్పడిన భస్మం అగ్నిని శాంతింపచేస్తుంది. 

6. ప్రీల బుతుకాలంలో స్రవించే రక్తంలో నానిన మినుములు, గోశాలలో 
పుట్టిన హింగుది వేళ్లు, కప్ప వస కలిపి పొయ్యిలో ఉంచి నట్లయితే పాయ్యి 
మండుతున్నా అన్నం ఉడకదు. ఆ పొయ్యిని శుభ్రం చేయడం దీనికి ప్రతిక్రియ. 

మూ. 1. పీలుమయో మణిః అగ్నిగర్భః సువర్చలామూలగ్రన్థిః 
సూత్రగ్రన్థిర్వా పిచుపరివేష్టితః ముఖా దగ్నిధూమోత్సర్గః. 

'2. కుశామఫలతైలసిక్తః అగ్నిః వర్షప్రవాతేషు జ్వలతి. 

3. సముద్రఫేనకః తైలయుక్తః అమృసి ప్లవమానో జ్వలతి. 

4. ప్లవబ్గమానామస్థిషు కల్మాషవేణునా నిర్మథితో 2గ్నిః నోదకేన 
శామ్యతి, ఉదకేన చ జ్వలతి. 

5. శస్త్రహతస్య శూలప్రోతస్య వా పురుషస్య వామపార్యపర్శుకాస్థిషు 
కల్మాష వేణునా నిర్మథితో ఒగ్నిః, స్రియాః పురుషస్య వా అస్థిషు మనుష్యపర్శు 
కయా నిర్మథితో ఒగ్నిః యత్ర త్రిరపసవ్యం గచ్చతి న చాత్ర అన్యో౭గ్ని ర్ట్యలతి. 

6. శ్లో. చుచున్సరీ ఖళ్టారీటీ ఖారకీటశ్చ పిష్యతే, 

అశ్వమూత్రేణ సంసృష్టా నిగలానాం తు భజ్ఞానమ్‌. 


జొవనిషదికమ్‌ - అద్భుతోత్సాదనమ్‌ 871 


7. అయస్కాన్తో వా పాషాణః కులీరదర్దురఖారకీటవసాప్రదేహేన 
ద్విగుణ:. 

వ్యా. 1. పీలుచెట్టు కజ్టితో చేసిన ఒక మణి (గుండ్రని బంతివంటి వస్తువు) లో 
అగ్ని ఉంచి దానికి చుట్టూ సువర్చల వేళ్లు గాని, దారం గాని చుట్టి దానిపైన దూది 
చుట్టిన ట్లయితే దాని సహాయంతో ముఖం నుంచి అగ్నినీ ధూమాన్నీ పైకి విడవవచ్చు. 

2. అగ్నిని కుశల తైలంతోను, మామిడిపండ్ల తైలంతోను తడిపితే అది 
వర్షంలోను అత్యధికమైన గాలిలోనూ కూడ ప్రజ్యలిస్తుంది. 

3. తైలంతో కూడిన సముద్రపు నురుగు నీటిలో తేలుతూ మండుతుంది. 

4. కోతుల ఎముకలమీద చుక్క లున్న వెదురు కజ్టతో రాసి, మధించి, 
పుట్టించిన అగ్ని నీళ్లు పోసినా శాంతించదు. నీళ్లు పోస్తే మండుతుంది. 

5. శస్తంచేత చంపబడినవానియొక్క గాని, శూలానికి గ్రుచ్చి చంపబడిన 
వానియొక్క గాని ఎడమ ప్రక్కల ఎముకలమీద చుక్క లున్న వెదురుకజ్జితో మధించి 
పుట్టించిన అగ్ని గాని, ప్రీయొక్క లేదా పురుషునియొక్క ఎముకలమీద మనిషి పక్క 
ఎముకలచేత మధించి తీసిన అగ్నిగాని ఎక్కడైతే అప్రదక్షిణంగా మూడుసార్లు 
త్రిప్పబడుతుంతో అక్కడ మరొక అగ్ని మండదు. 

6. చుంచు, కాటుకపిట్ట, ఊషరభూమిలో పుట్టిన ఒక రకమైన పురుగు వీటిని 
అశ్వమూత్రంతో కలిపి నూరి దానిని పట్టించిన ట్లయితే సంకెళ్లు తెగిపోతాయి. 

7. లేదా పీత, కప్ప, ఖారకీటం - వీటి వస పూయడంచేత రెట్టింపు బలంగల 
అయస్కాంతపురాయి సంకెళ్లను తెగగొడుతుంది. 

మూ. దారకగర్భః కజ్కభాస పార్మ్య్వొత్సలోదకపిష్టః చతుష్పద 
ద్విపదానాం పాదలేపః. ఉలూకగృధ్రవసాభ్యామ్‌ ఉషష్టచర్మోపానహావభ్యజ్య 
వటపత్రైః ప్రతిచ్చాద్య పజ్బాశద్యోజనాన్యక్రాన్లో గచ్చతి. శ్యేనకజ్క 
కాకగృధ్రహంసక్రొజ్బవిచిరల్లానాం మజ్ఞానో రేతాంసి వా యోజనశతాయ. 
సింహవ్యాఘ్రద్వీపికాకోలూకానాం మజ్ఞానో రేతాంసి వా సార్వవర్ణికాని 
గర్భపతనాని. ఉష్టికాయామ్‌ అభిషూయ శ్మశానే (పేతశిశూన్వా తత్సముట్టితం 
మేదో యోజనశతాయ. 


872 కౌటిలీయమ్‌ అర్థశాస్తవ్‌ 


వ్యా. గర్భస్రావం చేయించి బైటకు తీసిన ఆవుదూడ (కాంగ్లే) పంది గర్భపిండాన్ని 
కంక - భాసపక్షుల ప్రక్క ఎముకలను పద్మాలను (కాంగ్లే. ఒకానొక చేపను గ.శా) నీళ్లతో 
పిష్టంగా చేసి నట్లయితే అది నాలుగు కాళ్ల జంతువులకు మనుష్యులకు కూడ 
పాదలేపంగా ఉపయోగిస్తుంది. ఒంటె చర్మతో తయారుచేసిన చెప్పులకు గుడ్డ గూబ 
వస, గ్రద్ద వస పూసి, మట్టి ఆకులతో కప్పిన ట్లయితే ఆ పాదుకలను ధరించినవాడ్తు 
ఎమీ అలసట లేకుండా యాభై మైళ్లు నడుస్తాడు. ఆ చెప్పులకు డేగ, కంకం, కాకి, గ్రద్ద, 
హంస, క్రొంచపకి, వీచిరల్లపక్షి - వీటి కొవ్వులను గాని, రేతస్సులను గాని పూసినట్టయితే 
నూరు యోజనాలు అనాయాసంగా నడవకలుగుతాడు. లేదా సింహం, పెద్దపులి, 
చిరుతపులి, కాకి, గుడ్డగూబ వీటి వసలను గాని, రేతస్సులను గాని పూసినా, లేదా అన్ని 
వర్ణాలవాళ్లకీ చెందిన గర్భపాతాలనుండి గాని శ్మశానంలో పాతిపెట్టిన శిశువులనుండి 
గాని ఉష్టికలోనికి (ఒకరకమైన మట్టి పాత్ర, ఒంటె ఆకారంలో ఉండేది) వాటి సారం 
తీసి దానినుండి వచ్చిన ' కొవ్వును పాదుకలకు పూసినా కూడ అనాయాసంగా నూరు 
యోజనాల దూరం నడవగలడు. 


శో, అనిష్టెరద్భుతోత్సాతైః పరస్యోద్వేగమాచరేత్‌, 
ఆరాజ్యాయేతి నిర్వాదః సమానః కోప ఉచ్యతే, 


ఇతి కొటలియార్థశా స్తే జె పనిషదికే చతుర్దశాధికరణే ద్వితీయో=ధ్యాయః, 
ప్రలమృనే అద్భుతోత్పాదనమ్‌, ఆదితః సప్త్రచత్వారింశచ్చతతమ:. 


వ్యా. ఈ విధంగా అనిష్టం సూచించే ఆశ్చర్యకరాలైన ఉత్పాతాలచేత 
(దుఃశకునాలచేత) శత్రువు మనస్సులో దిగులు పుట్టించాలి. ఆ రాజ్యం లభించే వరకూ 
ఇలా చెయ్యాలి. నిందితమైనదైన ఈ విధానం రాజ్యంలో ప్రకోపం వచ్చి నప్పుడు కూడ 
అనుసరించాలి. 


“బాలానందిని” అనే కౌటలీ యార్థశాస్తాంధ్రవ్యాఖ్యానంలో బెపనిషదికం అనే పద్నాల్గవ 
అధికరణంలో “ప్రలంభనే అద్భుతోత్పాదనం' అనే రెండవ అధ్యాయం, ప్రారంభంనుంచి 
నూటనలభై ఏడవ అధ్యాయం సమాప్తం. 


బౌవనిషదికమ్‌ - ప్రలమృనమ్‌ 873 


అథ తృతీయో౭ధ్యాయః 


అష్టసప్తతిశతతమం ప్రకరణమ్‌ - ప్రలమృనమ్‌. తత్ర భైషజ్యమన్రప్రయోగః 
(వైద్యమంత్రాల ప్రయోగం) 


మూ. 1. మార్దారోష్టవృకవరాహశ్వావిద్వాగులి నప్ఫృకాకోలూకానామ్‌ 
అన్యేషాం వా నిశాచరాణాం సత్త్వానామేకస్య ద్వయోర్పహూనాం వా దక్షిణాని 
వామాని వాక్షీణి గృహీత్వా ద్విధా చూర్ణం కారయేత్‌. తతో దక్షిణం వామేన 
వామం దక్షిణన సమభ్యజ్య రాత్రౌ తమసి చ పశ్యతి. 


2. శో ఎకామ్లకం వరాహాక్షి ఖద్యోతః కొలశారిబా, 

ఎతేనాభ్యక్షనయనో రాత్రౌ రూపాణి పశ్యతి. 

3. త్రిరాత్రోపోషితః పుష్యే శస్తహతస్య శూలప్రోతస్య వా పుంసః 
శిరఃకపాలే మృత్తికాయాం యవానావాస్య అవిక్షీరేణ సేచయేత్‌. తతో యవవి 
రూఢమాలామాబధ్య నష్టచ్భాయారూపః చరతి. 

4. త్రిరాత్రోపోషితః పుష్యేణ శ్వమార్జాలోలూకవాగులీనాం దక్షిణాని 
వామాని చాక్షీణి ద్విధా చూర్ణం కారయేత్‌. తతః యథోస్వమభ్యకాక్తః 
నష్టచ్భాయారూపః చరతి. 

5. త్రిరాత్రోపోషితః పుష్యేణ పురుషఘాతినః కాజ్బకస్య శలాకామ్‌ 
అజ్ఞనీం చ కారయేత్‌. తతః అన్యతమేన అక్షిచూర్లేన అభ్యక్తాక్షః 
నష్టచ్భాయారూపశ్చరతి. 

వ్యా. 1. పిల్లి, ఒంటె, తోడేలు, పంది, ముళ్లపంది, గులీనం అనే పక్షి విష్కిరం 
అనే పక్షి కాకి, గుడ్డగూబ వీటియొక్క, రాత్రులందు సంచరించే ఇతర జంతువులయొక్క, 
ఒకదానియొక్క కాని, రెండింటియొక్క గాని, చాలావాటియొక్క గాని కుడి కళ్లు ఎడమ 
కళ్లు గ్రహించి వాటిని వేరు వేరుగా చూర్ణం చేయించాలి. తరవాత కుడి కన్నుకు ఎడమ 
కళ్ల చూర్ణం, ఎడమకంటికి కుడికళ్ల చూర్ణం పెట్టుకున్నట్టయితే రాత్రి, చీకట్లోను 
చూడకలుగుతాడు. 


874 కౌటిలీయమ్‌ అర్థశాన్రమ్‌ 


2. ఒక నిమ్మకాయ, పంది కన్ను, మినుగుడు పురుగు, నల్లగా ఉండే భద్ర 
అనే ఓషధి దీనిని (వీటిచూర్ణం) కంటికి పూసికొన్నవాడు రాత్రి రూపాలు చూడ 
కలుగుతాడు. 

3. మూడు రోజులు ఉపవాసం ఉండి పుష్యనక్షత్రంరోజున ఆయుధంచేత 
చచ్చినవానియొక్క లేదా శూలానికి గుచ్చబడినవానియొక్క తల పుజ్టెలో మట్టి వేసి, 
యవలు చల్లి వాటిమీద గొట్టె పాలు చల్లాలి. తరవాత యవల అంకురాల మాలను 
ధరించినట్టయితే నీడకాని రూపం కాని ఎవరికీ కనబడకుండా సంచరించకలుగుతాడు. 

4. మూడు రోజు ఉపవాసం ఉండి పుష్యమీనక్షత్రం రోజున కుక్క, పిల్లి, 
గుడ్డగూబ, వాగులి పక్షి, వీటి ఎడమ కళ్లను కుడికళ్లను వేరు వేరుగా చూర్ణం 
చేయించాలి. తరువాత ఎడమ కంటికి ఎడమ కళ్ల చూర్ణం, కుడి కంటికి కుడి కళ్ల 
చూర్ణం పట్టించుకొన్నవాడు నీడగాని రూపం గాని ఎవరికీ కనబడకుండా సంచరించ 
కలుగుతాడు. 

5. మూడు రాత్రులు ఉపవాసం ఉండి పుష్యనక్షత్రం రోజున పురుషుణ్ణి 
చంపిన బాణంతో కాటుకపుల్లను, అంజనం పట్టించే పాత్రనూ చేయించాలి(గ.శా.). 
పురుషుణ్ణి చంపినవాని తొడ ఎముకతో కాటుక పుల్ల, అంజనపాత్ర చేయించాలి 
(కాంగ్లే). తరవాత పైన చెప్పిన నేత్రచూర్ణాలలో ఒకదానిని కళ్లకు పూసికొన్నవాడు నీడ 
గాని రూపం గాని ఎవరికీ కనబడకుండా సంచరిస్తాడు. 


మూ. 1. త్రిరాత్రోపోషితః పుష్యేణ కాలాయసీం ఆళ్టునీం శలాకాం చ 
కారయేత్‌. తతో నిశాచరాణాం సత్తానామన్యతమస్య శిరః కపాలమజ్ఞానేన 
పూరయిత్వా, మృతాయాః స్రియాః యోనౌ నివేశ్య దాహయేత్‌. తమల్ఞనం 
పుష్యేణోద్ధత్య తస్యామళ్టున్యాం నిదధ్యాత్‌. తేనాభ్యక్తాక్షః నష్టచ్భాయా 
రూపశ్చరతి. 

2. యత్ర బ్రాహ్మణమ్‌ ఆహితాగ్నిం దగ్ధం దహ్యమానం వా పశ్యేత్‌ 
తత్ర త్రిరాత్రోపోషితః పుష్యేణ స్వయంమృతస్య వాససా ప్రసేవం కృత్వా 
చితాభస్మనా పూరయిత్వా తమాబధ్య నష్టచ్చాయారూపశ్చరతి. 

3. 'బ్రాహ్మణన్య గ్రేతకార్యీ యా గౌః మార్యతే తస్యాః 
అస్థిమజ్ఞాచూర్ణపూర్ణాహిభస్రా పశూనామన్తర్థానమ్‌. 


బొవనిషదికమ్‌ - వ్రలమృనమ్‌ 875 


4. సర్పదష్టస్య భస్మనా పూర్ణా ప్రచలాకభస్తా మృగాణామన్తర్థానమి. 
5. ఉలూకవాగులీపుచ్చపురీషజాన్వస్థిచూర్ణపూర్ణా హి భస్తా పక్షిణామన్త 
ర్థానమ్‌. ఇత్యష్టావన్తర్థానయోగాః. 


వ్యా. 1. మూడు రోజులు ఉపవాసం ఉండి పుష్యమి నక్షత్రం రోజున 
ఇనుముతో అంజన పాత్ర, కాటుక పుడక చేయించాలి. తరవాత రాత్రులందు సంచరించే 
జంతువులలో ఏదైన ఒకదాని తల పుజ్టైను అంజనంతో నింపి దానిని మరణించిన 
స్రీయొక్క యోనిలో ప్రవేశపెట్టి కాల్పించాలి. ఆ అంజనం పుష్యనక్షత్రం రోజున పైకి తీసి 
ఆ అంజనపాత్రలో ఉంచాలి. ఆ అంజనం కంటికి పూసుకొన్నవాడు నీడ గాని రూపం 
గాని ఇతరులకు కనబడకుండా సంచరించగలడు. 

2. ఆహితాగ్ని యైన బ్రాహ్మణుణ్ణీి దహించి నట్లుగాని, దహిస్తుండగా గాని 
ఎక్కడ చూస్తాడో అక్కడ మూడు రాత్రులు ఉపవాసం ఉండి పుష్యనక్షత్రం రోజున 
తనంతట తానే మరణించినవాని వస్త్రంతో సంచి కుట్టించి, దానిని ఆ బ్రాహ్మణుని 
చితాభస్మంతో నింపి తన దేహానికి కట్టుకొన్నవాడు నీడ కాని రూపం కాని ఇతరులకు 
కనబడకుండా సంచరించగలడు. 

3. బ్రాహ్మణుని డ్రేతకార్యంలో ఏ గోవును చంపుతారో దాని ఎముకలలోని 
మజ్జయొక్క చూర్ణంతో నింపిన పాముతోలుతో చేసిన సంచి కట్టి నట్లయితే పశువులు 
ఇతరులకు కనబడవు. 

4. పాము కరచి చనిపోయినవాని భస్మం నింపిన ప్రచలాకం అనే మృగం 
చర్మంతో చేసిన సంచి మృగాలను కనబడకుండా చేస్తుంది. 

5. గుడ్డగూబయొక్క, వాగులీపక్షియొక్క తోక, పురీషం, కాలి ఎముక- వీటి 
చూర్ణంతో నింపిన పాము చర్మతో చేసిన సంచి పక్షులు కనబడకుండా చేస్తుంది. ఇవి 
ఎనిమిది అంతర్భానయోగాలు. 


శ్థో బలిం వైరోచనం వన్దే శతమాయం చ శమృరమ్‌, 
భజ్జీరపాకం నరకం నికుమృం కుమృమేవ చ. 

దేవలం నారదం వనే వనే సావర్ణిగాలవమ్‌, 

ఏతేషామనుయోగేన కృతం మే స్వాపనం మహత్‌. 


876 | కౌటిలీయమ్‌ అర్థశాస్తమ్‌ 


వ్యా. (దొంగతనానికి వెళ్లినవాళ్లు అక్కడ ఉన్న వాళ్లందరికీ నిద్ర తెప్పించే 
నాలుగు యోగాలు చెప్పబోతున్నాడు. ముందుగా అన్నింటికీ సాధారణమైన మంత్రం 
చెపుతున్నాడు) విరోచనుని కుమారుడైన బలిచక్రవర్తికి, వందల కొలదిమాయలు గల 
శంబరాసురునికి, భండీరపాకునికి, నికుంభ-కుంభులకు, దేవల-నారదులకు, 
సావర్ణిగాలవునికి నమస్కరిస్తున్నాను. వీళ్ల అనుమతితో నీకు గొప్ప నిద్ర తెప్పిస్తున్నాను. 
శ్లో. యథా స్వపన్త్యజగరాః స్వపన్త్యపి చ మూఖలాః, 

తథా స్వపన్తు పురుషాః యే చ గ్రామే కుతూహలాః. 

వ్యా. గ్రామంలో ఉన్న పురుషులు, వేడుక గలవారు (వేడుకతో నాటకాదులు 
- చూస్తూ మేల్కొని ఉండేవాళ్లు) కొండ చిలువలు ఎలా నిద్రిస్తాయో, చమూఖలాలు 
ఎలా నిద్రిస్తాయో ఆ విధంగా నిద్రించెదరుగాక. 
న్లో, భణ్ణ్బకానాం సహస్రేణ రథనేమిశతేన చ, 

ఇమం గృహం ప్రవేక్యామి తూష్టీమాసన్తు 'భణ్ణకాః. 

వ్యా. నేను అపహరించిన ధనం తీసికొని వెళ్లడానికి ఉపయోగించే వేయి 
పాత్రలతోను, వంద రథచక్రాంతములతోను ఈ గృహంలో ప్రవేశిస్తున్నాను. ధన 
పాత్రలు నిఃశబ్దాలుగా ఉండుగాక. నేను ఎంత హడావుడి చేసినా ఎవరికీ మెలకువ 
రాకుండుగాక అని భావం. 
న్గో నమస్కృత్వా చ మనవే బద్దా శునక ఫేలకాః, 

యే దేవా దేవలోకేషు మానుషేషు చ బ్రాహ్మణాః. 

అధ్యయనపారగాః సిద్దా యే చ కైలాసతాపసాః, 

ఎతేభ్యః సర్వసిద్ధేభ్యః కృతం తే స్వాపనం మహత్‌. 

అతిగచ్చతి చ మయ్యపగచ్చన్తు సంహతాః 

అలితే వలితే మనవే స్వాహా. 


వ్యా. మనువుకు నమస్కరించి, కుక్కలు నివసించే చిన్న గదులను బంధించి, 
దేవలోకాలలో ఎ దేవతలు ఉన్నారో, మనుష్యులలో ఏ బ్రాహ్మణు లున్నారో, 
వేదాధ్యయనం పూర్తి చేసినవారు ఉన్నారో; ఏ సిద్ధపురుషు లున్నారో, కైలాసంలోని 
మును లున్నారో వారందరికి నమస్కరించి, సిద్దులైన వీ రందరినుండీ నీకు గొప్ప నిద్ర 


బొవనివదికమ్‌ - ప్రలమృనమ్‌ 877 


తీసికొనిరాబడింది. నేను ముందు ముందుకు వెడుతూండగా అందరూ కలిసి 
తొలగిపోవుదురు గాక. “అలితే వలితే మనవే స్వాహా” అనేది మంత్రం (నిద్ర కలిగించేది 
అయి ఉంటుంది). 
మూ. 1. ఎతస్య ప్రయోగః- త్రిరాత్రోపోషితః కృష్ణచతుర్దశ్యాం 
పుష్యయోగిన్యాం శ్వపాకీహస్తాత్‌ బిలఖావలేఖనం క్రీణీయాత్‌. తన్మాషైః . 
సహ కణ్ఞోలికాయాం కృత్వా అసంకీర్ణ ఆదహనే నిఖానయేత్‌. ద్వితీయస్యాం 
చతుర్దశ్యాముద్భత్య కుమార్యా పేషయిత్వా గులికాః కారయేత్‌. తతః ఎకాం 
గులికామభిమన్తయిత్వా యత్రైతేన మన్రేణ క్షిపతి తత్‌ సర్వం ప్రస్వాపయతి. 
వ్యా. ఈ మంత్రం ప్రయోగించే విధానం ఇది- మూడు రోజులు ఉపవాసం 
చేసి పుష్యమీ నక్షత్రయుక్తమైన కృష్ణపక్ష్రచతుర్ణశియందు చండాల స్రీదగ్గరనుండి భూమిలో 
కన్నం తవ్వే (వాళ్లు తినే) ఒక విధమైన జంతువుయొక్క ముక్క కొనాలి. దానిని 
మినుములతో ఒక చిన్న పెట్టెలో పెట్టి శ్మశానంలో జనసంమర్దం లేని ప్రదేశంలో 
భూమిలో పాతిపెట్టాలి. రెండవ చతుర్దశినాడు కన్యకచేత వాటిని నూరించి గులికలు 
తయారుచేయించాలి. తరవాత ఈ మంత్రంచేత ఒక గులికను అభిమంత్రించి ఎక్కడ 
దానిని వేస్తాడో అక్కడ ఉన్నవాళ్ల నందరినీ నిద్రింపచేస్తాడు. 
మూ. 1. ఎతేనైవ కల్పేన శ్వావిధః శల్యకం త్రికాలం త్రిశ్వేతమ్‌ 
అసంకీర్ణే ఆదహనే నిఖనేత్‌. ద్వితీయస్యాం చతుర్దశ్యాం ఉద్భృత్య ఆదహన 
భస్మనా సహ యతైతేన మన్రేణ క్షిపతి తత్‌ సర్వం ప్రస్వాపయతి. 
2. శో సువర్ణపుహీం బ్రహ్మాణీం బ్రహ్మాణం చ కుశధ్వజమ్‌, 
సర్వాశ్చ దేవతా వనే వన్దే సర్వాం శ్చ తాపసాన్‌. 
వశం మే బ్రాహ్మణా యాన్తు భూమిపాలాశ్చ క్షత్రియాః, 
వశం వైశ్యాశ్చ శూద్రాశ్స వశతాం యాన్తు మే సదా. 
“స్వాహా అమిలే కిమిలే వసుజారే ప్రయోగే ఫక్కే వయుహ్వే విహాలే 
దన్తకటకే స్వాహ”. 


వ్యా. ఈ ప్రయోగంచేతనే ముళ్లపందియొక్క, మూడు చోట్ల నల్లగాను, 


878 కౌటిలీయమ్‌ అర్థశాస్త్రమ్‌ 


మూడు చోట్ల తెల్లగాను ఉన్న ఒక ముల్లు తీసికొని -జనసంచారం లేని శ్మశానంలో 
పాతిపెట్టాలి. రెండవ చతుర్దశినాడు దానిని బైటకు తీసి శ్మశానంలో ఉన్న చితాభస్మంతో 
కూడ దానిని ఈ మంత్రంచేత అభిమంత్రించి ఎక్కడ వేస్తాడో అక్కడ అందరినీ 
నిద్రపోయే టట్లు చేస్తాడు. (ఇది రెండవ ప్రయోగం) 

మూడవ ప్రయోగం చెపుతున్నాడు- బంగారుపువ్వులు పుష్పించే బ్రహ్మదేవుని 
భార్యకు, లేదా సువర్ణపుష్పికి, బ్రహ్మాణికి, బ్రహ్మకు, కుశధ్వజునికి, సమస్తదేవతలకు, 
సమస్తమునులకు నమస్కరిస్తున్నాను. బ్రాహ్మణులు, భూమిపాలకులైన క్షత్రియులు, 
వైశ్యులు, శూద్రులు నాకు ఎల్లప్పుడు వశం అగుదురుగాక, “స్వాహా... స్వాహా” అనేది 
మంత్రం. 
నో. సుఖం స్వపన్తు శునకా యే చ గ్రామే కుతూహలాః, 

'శ్వావిదః శల్యకం చైతత్‌ త్రిశ్వేతం బ్రహ్మనిర్మితమ్‌, 

ప్రసుష్తాః సర్వసిద్దా హి ఎతత్‌ తే స్వపనం కృతమ్‌. 

యావద్‌ గ్రామస్య సీమాన్తః సూర్వస్యోద్గమనాదితి, 
స్వాహా. 

వ్యా. గ్రామంలో ఉన్న కుక్క లన్నీ సుఖంగా నిద్రించుగాక. కుతూహలం 
కలవాళ్లందరు నిద్రించెదరు గాక. మూడు చోట్ల తెల్లగా ఉన్న ఈ ముళ్లపంది ముల్లు 
బ్రహ్మచేత నిర్మించబడినది. కార్యాలు సాధించిన వా ళ్లందరూ నిద్రపోతున్నారు. ఈ 


నిద్రను నీ మీదికి ఆవాహిస్తున్నాను. సూర్యోదయం అయేవరకు గ్రామం పాలిమేరలవరకు 
ఉన్నవా ళ్లందరూ నిద్రించెదరు గాక, “స్వాహా” 


మూ. ఎతస్య ప్రయోగః- శ్వావిధః శల్యాది త్రిశ్వేతాని. సప్తరాత్రో 
పోషితః కృష్ణచతుర్దశ్యాం ఖాదిరాభిః సమిధాభిః అగ్నిమేతేన మన్రేభాష్టశత 
సంపాతం కృత్వా మధుఘృతాభ్యామ్‌ అభిజహుయాత్‌. తత ఎకమేతేన 
మన్రేణ గ్రామద్వారి గృహద్వారి వా యత్ర నిఖన్యతే తత్‌ సర్వం ప్రస్వాపయతి. 

వ్యా. ఈ మంత్రంయొక్క ప్రయోగం- ముళ్లపందియొక్క మూడు చోట్ల 
తెల్లగా ఉన్న ముళ్లు తీసికొని పైన చెప్పినట్లు శ్మశానంలో పాతిపెట్టడం మొదలైనవి 
చెయ్యాలి. ఎడు రోజులు ఉపవాసం ఉండి కృష్ణపక్షచతుర్దశినాడు ఈ మంత్రం పఠిస్తూ 


బౌవనిషదికమ్‌ - వ్రలమృనమ్‌ 879 


ఖదిరసమిధలతోను, తేనెతోను, నేతితోను నూటఎనిమిది హోమాలు చెయ్యాలి. (తరవాత 
శ్మశానంలోని భూమినుంచి పైకి తీసిన ముళ్లనుండి) ఒక ముల్లు ఈ మంత్రం 
చదువుతూ గ్రామద్వారంలో గాని, గృహద్వారంలో గాని పాతిపెడితే అప్పు డది అందరూ 
నిద్రపోయే టట్లు చేస్తుంది. (ఇది మూడవ యోగం) 


న బలిం వైరోచనం వనే శతమాయం చ శమృరమ్‌, 
నికుమృం నరకం కుమృం తన్తుకచ్చం మహాసురమ్‌. 
అర్మాలవం ప్రమీలం చ మణ్త్లోలూకం ఘటోబలమ్‌, 
కృష్ణకం సోపచారం చ పౌలోమీం చ యశస్వినీమ్‌, 
అభిమన్తయిత్వా గృహ్హామి సిద్దార్థం శవశారికామ్‌. 

జయతు జయతి చ నమః శలకభూతేభ్యః స్వాహా. 


న్లో. సుఖం స్వపన్తు శునకా యే చ గ్రామే కుతూహలాః, 


సుఖం స్వపన్లు సిద్దార్థాః: యమర్థం మారయామహే. 
యావదస్తమయాదుదయో యావదర్థం ఫలం మమ. 
ఇతి స్వాహా. 


వ్యా. నాల్గవ యోగం చెపుతున్నాడు- విరోచనుని కుమారుడైన బలిచక్రవర్తికి, 
వందలకొలది మాయలుగల శంబరాసురునికి, నికుంభ-కుంభ-నరకాసురులకు, 
మహానురుడైన తంతుకచ్చునికి, అర్మాలవ-ప్రమీల-మండోలూక-్హఘటోబల- 
కృష్ణకంసోపచారులకు, కీర్తిమంతురాలైన శచీదేవికి నమస్కరిస్తున్నాను. తెల్ల ఆవాలు, 
శారికమృతదేహాన్నీ అభిమంత్రించి తీసికొంటున్నాను. నాకు విజయం కలుగు గాక, 
విజయం కలుగుతుంది. శలకభూతాలకి నమస్కారం. స్వాహా. గ్రామంలోని కుక్కలు, 
కుతూహలం కలవాళ్లు సుఖంగా నిద్రించుగాక. సిద్ధమైన పనులు కలవా ళ్లందరూ 
సుఖంగా నిద్రింతురు గాక. మేము సూర్యాస్తమయం మొదలు ఎ ప్రయోజనం 
కోరుకుంటున్నాయో అది సూర్యోదయం అయే లోగా మాకు లభించుగాక, “ఇతి 
స్వాహా”. 

మూ. ఏతస్య ప్రయోగః- చతుర్భక్తోపవాసీ కృష్ణచతుర్ణశ్యామ్‌ అసంకీర్ణే 


880 కౌటిలీయమ్‌ అర్థశాన్తమ్‌ 


ఆదహనే బలిం కృత్వా ఏతేన మన్రేణ శవశారికాం గృహీత్వా పోత్రీపోట్టలికాం 
బధ్నీయాత్‌. తన్మధ్యే శ్వావిధః శల్యకేన విద్వా యత్రైతేన మన్రేణ నిఖన్యతే 
తత్‌ సర్వం ప్రస్వాపయతి. 


వ్యా. దీని ప్రయోగం- నాలుగు రోజులు ఆహారం తినకుండా ఉపవాసం చేసి 
కృష్ణపక్షచతుర్దశిరోజున జనసంచారం లేని శ్మశానంలో బలి (పూజ) చేసి, ఈ మంత్రం 
“బలిం వైరోచనమ్‌” మొదలు “ఇతి స్వాహా వరకు ఉన్న మంత్రంచేత శారిక 
మృతశరీరాన్ని గ్రహించి చిన్న గుడ్డలో పొట్లం కట్టాలి. దాని మధ్య ముళ్లపంది ముల్లు 
గ్రుచ్చి ఈ మంత్రం చదువుతూ ఎక్కడ పాతిపెడితే అక్కడ అందరూ నిద్రపోయే టట్లు 
చేస్తాడు. 


ఇప్పుడు ద్వారాలు తెరిపించే మంత్రం చెపుతున్నాడు- 


3వ 


ఉపైమి శరణం చాగ్నిం దైవతాని దిశో దశ, 
అపయాన్తు చ సర్వాణి వశతాం యాన్లు మే సదా. 


ఏతస్య ప్రయోగః- త్రిరాత్రోపోషితః పుష్యేణ శర్కరా ఎకవింశతిసంపాతం 
కృత్వా మధుఘృతాభ్యాం జుహుయాత్‌. తతో గన్భమాలేేన పూజయిత్వా 
నిఖానయేత్‌. ద్వితీయేన పుష్యేణోద్ధృత్య ఎకాం శర్కరామభిమన్తయిత్వా 
కవాటమాహన్యాత్‌. అభ్యన్తరం చతసృణాం శర్కరాణామ్‌ ద్వారమపావ్రియతే. 


వ్యా. “అగ్నిని, దేవతలను, పది దిక్కులను శరణు పొందుతున్నాను. అన్నీ 
తొలగిపోవుగాక. ఎల్లప్పుడూ నాకు వశం అయి ఉండుగాక". 


దీని ప్రయోగం- మూడు రోజులు ఉపవాసం ఉండి పుష్యమీనక్షత్రం రోజున 
ఇరవైఒక్క గులకరాళ్లు పోగుచేసి; అగ్నిలో తేనెతోను నేతితోను హోమం చెయ్యాలి. 
తరవాత ఆ గులకరాళ్లను గంధమాలలతో పూజించి పాతిపెట్టాలి. మళ్లీ పుష్యమీనక్షత్రం 
వచ్చిన రోజున ఆ గులకరాళ్లు పైకి తీసి ఒక గులకరాయిని ఈ “ఉపైమి” ఇత్యాది 
మంత్రంచేత అభిమంత్రించి తలుపుమీద కొట్టాలి. నాలుగు గులకరాళ్లు కొట్టేలోగా 
తలుపు తెరుచుకుంటుంది. 


మూ. చతుర్భక్తోపవాసీ కృష్ణచతుర్దశ్యాం భగ్నస్య పురుషస్య అస్టా 


జాపనిషదికమ్‌ - ప్రలమృనమ్‌ 881 


బుషభం కారయేత్‌, అభిమన్రయేచ్చైతేన. ద్విగోయుక్తం గోయానమాహృతం 
భవతి. తతః పరమాకాశే విక్రామతి. రవిసగన్గః పరిఘమతిసర్వం పృణాతి. 


వ్యా. నాలుగు రోజులు భోజనం లేకుండా ఉపవాసం చేసి కృష్ణపక్షచతుర్దశినాడు 
విరిగిన మనిషియొక్క ఎముకతో ఎద్దు బొమ్మ తయారుచేయించాలి. దానిని “ఉపైమి 
శరణం చాగ్నిమ్‌” ఇత్యాదిమంత్రంచేత అభిమంత్రించాలి. అప్పుడు రెండు ఎడ్లు కట్టిన 
ఎద్దుల బండి దాని వద్దకు తీసికొనిరాబడుతుంది. అప్పుడు సూర్యునితో సమానుడై 
ఆకాశంలో పరాక్రమిస్తాడు. అన్ని గడియలను దాటి లోనికి చొచ్చుకొని వెళ్లకలుగుతాడు. 

మూ. 1. “చణ్ఞాలీకుమృీతు మృకటుకసారౌఘ: సనారీ భగోసి; స్వాహా, 
తాలోద్దాటనం స్వాపనం చ. | 

2. త్రిరాత్రోపోషితః పుష్యేణ శస్త్రహతస్య శూలప్రోతస్య వా పుంసః 
శిరఃకపాలే మృత్తికాయాం తువరీరావాస్య ఉదకేన సేచయేత్‌. జాతానాం 
పుష్యేభైవ గృహీత్వా రజుకాం వర్తయేత్‌. తతః సజ్యానాం ధనుషాం య స్రాణాం 
చ పురస్తాత్‌ ఛేదనం జ్యాచ్చేదనం కరోతి. 

వ్యా. 1. “ఓ గడియా” నీకు చండాలస్త్రీ దగ్గరఉన్న కుండగుమ్మడికాయలో 
ఉండే చేదైన బలం ఉంది. నీకు స్రీభగం ఉంది” అని. ఈ మంత్రం తాళాలను 
పగలగొటుతుంది. అందర్నీ నిద్రింపచేస్తుంది. | 

2. మూడు రోజులు ఉపవాసం ఉండి పుష్యమీనక్షత్రం రోజున శస్తంచేత 
చంపబడిన లేదా శూలానికి గుచ్చబడిన పురుషుని పుజ్జెలో మట్టి పోసి, దానిలో తువరి 
గింజలు పోసి నీళ్లతో తడపాలి. పుట్టిన మొలకలను పుష్యమినక్షత్రంరోజునే తీసి త్రాడు 
'పేనాలి. దానిని, నారి కట్టిన ధనస్సుల ముందు యంత్రాల ముందు ఛేదిస్తే అల్లెత్రాళ్లను 
(యంత్రావయవాలను) ఛేదిస్తుంది. అనగా అవి వాటంతట అవే తెగిపోతాయి. 

మూ. 1. ఉదకాహిభస్తామ్‌ ఉచ్చ్వాస మృత్తికయా స్రియాః పురుషస్య 
వా పూరయేత్‌. నాసికాబన్ధనం ముఖగ్రహశ్చ. 

2. వరాహబస్తిమ్‌ ఉచ్చ్వాస మృత్తికయా పూరయిత్వా మర్కట 
స్నాయునా అవబధ్నీయాత్‌. ఆనాహకారణమ్‌. 

3. కృష్ణచతుర్ణశ్యాం శస్తహతాయాః గోః కపిలాయాః పిత్తేన రాజవృక్షమ 


882 కౌటిలీయమ్‌ అర్థశాస్తమ్‌ 


యీమ్‌ అమిత్రప్రతిమామ్‌ అజ్వ్య్యాత్‌. అన్ధికరణమ్‌. 

4. చతుర్భక్తోపవాసీ కృష్టచతుర్దశ్యాం బలిం కృత్వా శూలప్రోతస్య 
పురుషస్య అస్నా కీలకాన్‌ కారయేత్‌. ఎతేషామేకః మూతే పురీషే వా నిఖాతః 
ఆనాహం కరోతి. పాదేఒ౭స్యాసనే వా నిఖాతః శోషేణ మారయతి. ఆపతే, 
కేత్రే, గృహే వా వృత్తిచ్చేదం కరోతి. 

5. ఏతేన కల్చేన విద్యుద్దగ్గస్య వృక్షస్య కీలకాః వ్యాఖ్యాతాః. 

వ్యా. 1. పురుషుడు గాని స్రీ గాని విడచిన ఉచ్చ్వాసం (ముక్కునుండి విడిచిన 
గాలి) తగిలిన మట్టిని నీటి పాము చర్మతో చేసిన సంచిలో నింపాలి. దానివల్ల వాళ్ల 
ముక్కు పూడిపోతుంది; నోరు పడిపోతుంది. 

2. ఉచ్చ్వాసం తగిలిన మట్టిని పంది చర్మతో చేసిన సంచిలో పోసి కోతి 
నరాలతో బంధిస్తే అది ఆనాహం కలిగిస్తుంది; అనగా వాళ్లకు మలమూత్రబంధనం 
చేస్తుంది. 

3. కృష్ణపక్షచతుర్దశినాడు శస్రంచేత చంపబడిన కపిలగోవునుండి తీసిన పిత్తం 
రాజవృక్షం కజ్జితో చేసిన శత్రువు బొమ్మకు పూస్తే వానికి అంధత్వం కలిగిస్తుంది. 

4. నాలుగు రోజులు ఉపవాసం ఉండి కృష్ణపక్షచతుర్దశిరోజున పూజలు చేసి. 
శూలం గ్రుచ్చి చంపబడిన పురుషుని ఎముకలతో మేకులు తయారుచేయించాలి. 
వాటిలో ఒకదానిని వాడు మూత్రం విడచిన చోట గాని, వాని మలంలో గాని గ్రుచ్చుతే 
ఆనాహం కలిగిస్తుంది. అతడు అడుగు వేసిన చోట గ్రుచ్చుతే శోషరోగం చేత 
చంపుతుంది. వాని దుకాణంలో గాని, పొలంలో గాని, ఇంట్లో గాని గుచ్చుతే వాని వృత్తికి 
భంగం కలిగిస్తుంది. 

5. ఈ పద్ధతి పిడుగుపడి కాలిన చెట్టు కజ్జతో చేసిన మేకుకు కూడ వర్తిస్తుంది. 


న్జో. పునర్నవమవాచినం నిమృః కొకమధుశృ యః, 
కపిరోమ మనుష్యాస్థి బద్వా మృతకవాససా. 
నిఖన్యతే గృహే యస్య పిష్ట్వా వా యం ప్రపాయయేత్‌, 
సపుత్రదారః సధనః త్రీన్‌ పక్షాన్నాతివర్తతే. 
వ్యా. “పిష్ట్వా వా యం ప్రపాయయేత్‌'కు జటలు “దృష్ట్వా వా యత్సదం 
నయేత్‌” అని కాంగ్లే ఇచ్చిన పాఠం. పునర్నవ మొక్కను తలక్రిందులు చేసి, వేప, 


బొవనిషదికమ్‌ - ప్రలమృనమ్‌ 883 


కాకమధువు, కోతిరోమాలు, మనిషి ఎముక వీటిని శవంమీద కప్పిన వస్త్రంతో మూట 
కట్టి ఎవని ఇంట్లో పాతుతారో లేదా ఎవని అడుగు వెసినచోట చూచి అక్కడ 
ఉంచుతారో, అతడు భార్యాపుత్రధనాదులతో సహా మూడుపక్షాలు దాటి జీవించడు. 


శ్లో పునర్నవమవాచీనం నిమృః కాకమధుశ్చ యః, 

స్వయంగుప్తా మనుష్యాస్థి పదే యస్య నిఖన్యతే. 

ద్వారే గృహస్య సేనాయా గ్రామస్య నగరస్య చ, 

సప్పుత్రదారః సధనప్రీన్‌ పక్షాన్‌ నాతివర్తతే. 

వ్యా. పునర్నవం మొక్కను తలక్రిందులు చేసి, వేప, కాకమధువు, స్వయంగుప్త 
అనె ఓషధి, మనిషి ఎముక ఎవని అడుగు వేసిన చోట పాతబడుతుందో, గృహద్వారం 
వద్ద గాని, సేనాద్వారం వద్ద గాని, గ్రామద్వారం వద్ద గాని, నగరద్వారం వద్ద గాని 
పాతబడుతుందో అతడు భార్యాపుత్రధనాదులతో సహా మూడు పక్షాలు దాటి జీవించడు. 
నో. అజమర్కటరోమాణి మార్గారనకులస్య చ, 

బ్రాహ్మణానాం శ్వపాకానాం కాకోలూకస్య చాహరేత్‌. 

ఎతేన విష్టావక్షుణ్ఞా సద్య ఉత్సాదకొరికా. 

వ్యా. మేక, కోతి, పిల్లి ముంగిస, బ్రాహ్మణులు, చండాలులు, కాకులు, 
గుడ్డగూబ- వీటి రోమాలు తీసికొని వచ్చి ఎవని మలంలో వేసి నూరుతాడో అతడు 
వెంటనే మరణిస్తాడు. 


శ్థో _డ్రైతనిర్మాలికా కిణ్యం రోమాణి నకులస్య చ, 

వృశ్చికాల్యహికృత్తిశ్చ పదే యస్య నిఖన్యతే. 

భవత్యపురుషః సద్యో యావత్తన్నాపనీయతే. 

వ్యా. శవనిర్మాల్యం (శవంమీదనుంచి తీసివేసిన పువ్వులు), మద్యమూల ద్రవ్యం, 
ముంగిస రోమాలు, తేలు, తుమ్మెద, పాము- వీటి చర్మలు, ఎవని అడుగు వేసిన చోట 
పాతబడతాయో అతడు వెంటనే నపుంసకు డవుతాడు. ఆ పాతినది పైకి తీసేవరకు 
అలాగీ ఉంటాడు. . 

మూ. త్రిరాత్రోపోషితః పుష్యేణ శస్త్రహతస్య శూల'ప్రోతస్య వా 
పుంసః శిరఃకపాలే మృత్తికాయాం గుళ్లా ఆవాస్య ఉదకేన చ సేచయేత్‌. 


884 కౌటిలీయమ్‌ అర్థశాన్తమ్‌ 


జాతానామ్‌ అమావాస్యాయాం పౌర్ణమాస్యాం వా పుష్యయోగిన్యాం గుజ్లావల్లీ 
రాహయిత్వా మజ్జలికాని కారయేత్‌. తేష్వన్నపానభాజనాని న్యస్తాని న 
క్రీయనే 

వ్యా. మూడు రోజులు ఉపవాసం ఉండి పుష్యమీనక్షత్రం రోజున, శస్తంచేత 
చంపబడిన లేదా శూలానికి గ్రుచ్చబడిన పురుషుని పుజెలో మట్టి పోసి గులివెంతగింజలు 
చల్లి నీళ్లతో తడపాలి. తీగలు వచ్చిన తరవాత పుష్యమీనక్షత్రయుక్తమైన అమావాస్యయందు 
గాని, పౌరమాస్యయందు గాని ఆ గులివెందతీగలు తీయించి గుండ్రని చుట్టలు 
చుట్టించాలి. ఆ చుట్టల మీద అన్న-పాన-పాత్రలు ఉంచితే అవి క్షీణించవు. అవి 
ఎల్లప్పుడూ నిండుగానే ఉంటాయి. 

మూ. 1. రాత్రిడ్రేక్రాయాం ప్రవృత్తాయాం ప్రదీపాగ్నిషు మృతధేనోః 
స్తనానుత్మృత్య దావాయేత్‌. దగ్గాన్‌ వృషమూత్రేణ పేషయిత్వా 
నవకుమృమన్తర్లీపయేత్‌. తం గ్రామమపసవ్యం పరిణీయ తత్ర న్యస్తం 
నవనీతమేషాం తత్‌ సర్వమాగచ్చతీతి. 

2. కృష్ణచతుర్ద్ణశ్యాం పుష్యయోగిన్యాం శునో లగ్నకస్య యోనౌ 
కాలాయసీం ముద్రికాం ప్రేషయేత్‌. తాం స్వయం పతితాం గృహ్లీయాత్‌. 
తయా వృక్షఫలాన్యాకారితాన్యాగచ్చని. 

వ్యా. 1. రాత్రి నాట్యాదిప్రదర్శనం జరుగుతున్నప్పుడు, మరణించిన ఆవు 
స్తనాలు పెకిలించి తీసికొని వచ్చి, అక్కడ వెలుగుతూన్న దీపాల అగ్నిలో కాల్చాలి. 
కాలినవాటిని ఎద్దు మూత్రంతో నలగకొట్టి ముద్ద చేసి దానిని కొత్తకుండ లోపల 
పుయ్యాలి. ఆ కుండను గ్రామానికి అప్రదక్షిణంగా తీసికొనివెల్లి ఒక చోట ఉంచినట్లయితే 
ఆ గ్రామస్థుల ఇళ్లల్లో ఉన్న వెన్న అంతా ఆ కుండలోనికి వస్తుంది. 

2. పుష్యమీనక్షత్రయుక్తకృష్ణపక్షచతుర్దశినాడు ఎదగొన్న కుక్క యోనిలోనికి 
ఇనుప ఉంగరం దూర్చాలి. అది దానంతట అది బైటపడి నప్పుడు దానిని తీసికోవాలి. 
అది చేతిలో ఉంచుకొని చెట్లమీద ఉన్న పండ్లు క్రిందికి రమ్మనగానే వస్తాయి. 


శే మనస్రభఖైషజ్యసంయుకా యోగా మాయాకృతాశ్చ యే,. 
ఉపహన్యాదమిత్రాంసైః స్వజనం చాభిపాలయేత్‌. 


జొవనిషదికమ్‌ - న్వబలోవఘాతవ్రతొకొరః 885 


ఇతి కౌటలీయార్థశాగస్రే బెపనిషదికే చతుర్దశాధికరణే తృతీయో౭ధ్యాయః ప్రలమృనే 
భెషజ్యమనన్రప్రయోగః, ఆదితః అష్టచత్వారింశచ్చత తమః. 


వ్యా. మంత్రాలతోను, వైద్యంతోను కూడినవి, మాయచేత నిర్మించబడినవి 
అయిన యోగాలతో శత్రువులను నశింపచెయ్యాలి. తనవాళ్లను పాలించుకోవాలి. 
“బాలానందిని” అను కౌటలీయార్థశాస్రాంధ్రవ్యాఖ్యానంలో జెపనిషదికం అనే పద్నాల్లవ 


అధికరణంలో “ప్రలంభనే భైషజ్యమన్రప్రయోగః” అను మూడవ అధ్యాయం, ప్రారంభంనుండి 
నూటనలభైఎనిమిదవ అధ్యాయం సమాప్తం. 


అథ చతుర్థో ఒధ్యాయః 


ఏకోనాశీతిశతతమం ప్రకరణమ్‌ - స్వబలోపఘాత ప్రతీకార: 
(తన సైన్యానికి దెబ్బ తగలకుండా ప్రతిక్రియ) 


మూ. 1. స్వపక్షే పరప్రయుక్తానాం దూషివిషగరాణాం ్రతీకారే 
శ్లే ష్మాతకకపిత్ధ దన్నిద న్తశఠగోజీశిరీషపాటలీిబలాస్యోనాకపు నర్నవాశ్వేతా 
వరణక్వాథయుక్తం, చన్దనసాలావృకీ లోహితయుక్తం తేజనోదకం 
రాజోపభోగ్యానాం గుహ్యప్రక్షాలనం స్రీణాం సేనాయాశ్చ విషప్రతీకారః. 


2. పృషతనకులనీలకణ్గగోధాపిత్తయుక్తం మషీరాజిచూర్ణం 
సిన్సువారితవరణ వారుణీ తణ్బులీయకశతపర్వాగ్రపిణ్లీ తకయోగో మదన 
దోషహరః. 

3. సృగాలవిన్నామదనసిన్గువారితవరణావరణవల్లీమూలకషాయాణా 
మన్యతమస్య సమస్తానాం వా క్షీరయుక్తం పానం మదనదోషహరమ్‌. 


వ్యా. 1. తన పక్షంమీద శత్రువు ప్రయోగించిన దూషీవిషం, ఇతరమైన 
విషాలు- వీటికి ప్రతిక్రియ ఈ విధంగా చెయ్యాలి. రాజుచేత అనుభవింపదగిన 
స్రీలమీద, సైనికులమీద దూషీవిషాదిప్రయోగం చేసినప్పుడు స్రీలు తేజనోదకంతో 
తమ గుహ్యప్రదేశం ప్రక్షాళనం చేసుకోవాలి. (సైనికులు బహుశా లోపలికి తీసికోవలసి 
ఉండవచ్చు, అది స్పష్టం చేయలేదు). శ్లేష్మాతకం, వెలగ, దంతి, దంతశఠం (జంబీరం), 


886 కౌటిలియమ్‌ అర్థక్మాన్తమ్‌ 


గోజిహ్వ, శిరీషం, పాటలి, బల, స్యోనకం, పునర్నవ, శ్వేతారణం అనే వృక్షాల మొక్కల 
కషాయంతో కలిపిన, చందనం, ఆడనక్క రక్తం కలిపిన తేజనోదకం ఆ విషాలకి 
ప్రతిక్రియ. 


2. చుక్కలజింక, ముంగిస, నెమలి, ఉడుము- వీటి పిత్తం కలిపిన మషీ- 
రాజిధాన్యాల చూర్ణం, సిందువారితం, వరణం, దూర్వలు, తండులీయకం అనే శాకం, 
వెదురు చిగుళ్లు, మరువకం- వీటితో తయారుచేసిన యోగం మదనదోషం పోగొడుతుంది. 


3. లేదా సృగాలవిన్న, మదనం, సిందువారితం, వరణ, వల్లి అనే ఐదు 
ఓషధులు అన్నింటి వేళ్లతోను లేదా ఏదైన ఒకదాని వేళ్లతో తయారుచేసిన కషాయంలో 
పాలు కలిపి త్రాగిన ట్లయితే అది కూడ మదనదోషం పోగొడుతుంది. 


మూ. 1. వ్రీడర్యపూతితిలతై లమ న్మాదహరం, నస్తః కర్మ 
2. ప్రియజ్లునక్తమాలయోగ; కుష్టహః, 

3. కుష్టలోధ్రయోగ; పాఠకశోషఘ్నః. 

4. కట్ఫలద్రవన్తీవిలబ్బ్దచూర్ణం నస్తః కర్మ శిరోరోగహరమ్‌. 


5. ప్రియజ్లు మళ్లిష్టా తగర లాక్షారస మధుక హరిద్రా కా ద్రయోగః 
రజ్ఞాదకవిషప్రహారపతననిఃసంజ్ఞానాం పునః ప్రత్యానయనాయ. 


6. మనుష్యాణామ్‌ అక్షమా(త్రం, గవాశ్వానాం ద్విగుణం, చతుర్గుణం 
హస్త్యుష్ట్రాణామ్‌. 


7. రుక్కగర్భక్లైషాం మణీ; సర్వవిషహరః. 
8. జీవన్సీ శ్వేతాముష్కకపుష్పవన్హాకానామ్‌ అక్షీబే జాతస్య అశ్వళ్థస్య 
మణి; సర్వవిషహరః. 


వ్యా. 1. కట్‌ఫలం, పూతికరజం, తిలలు వీటి తైలం పిచ్చిని పోగొడుతుంది. 
ముక్కులోనుండి లోపలికి ఇవ్వాలి. 


2. ప్రియంగు-నక్తమాలవృక్షాల అవయవాలతో చేసిన యోగం కుష్టం 
పోగొడుతుంది. 


జొవనిషదికమ్‌ - న్యబలోనఘాతవ్రతాకారః 887 


3. కట్‌ఫలం, ద్రవంతి, విలంగాల చూర్ణం ముక్కు ద్వారా పీల్రిస్తే శిరోరోగాలను 
పోగొడుతుంది. 


4. ప్రియంగు, అంజనవల్లిక, తగరం, లత్తుక, మధుకం, పసుపు, తేనె, వీటితో 
తయారైన యోగం త్రాటితో బంధించడంచేత, నీటిలో ముంచడంచేత, విషవేగంచేత, 
కొట్టడంచేత, ఎత్తునుంచి క్రిందికి పడడంచేత సంజ్ఞ కోల్పోయినవాళ్లను పూర్వస్థితికి 
తీసికొనివస్తుంది. 

5. మనుష్యులకు అక్షం (పదహారు మాషాలు) ప్రమాణం గల మోతాదు, 
గోవులకు అశ్వాలకు రెండు అక్షాల మోతాదు, ఏనుగులకు ఒంటెలకు నాలుగు అక్షాల 
మోతాదు ఇవ్వాలి. 


6. పైన చెప్పిన ప్రియంగువు మొదలైనవాటి మణి(గులిక) మ? బంగారం 
ఉంచి ధరిస్తే అది అన్ని విషాలను పోగొడుతుంది. 


7. జీవంతీ-శ్వేతా-ముష్కక-పుష్ప-వందాకాల మణి, మహానింబం అనే చెట్టులో 
మొలచిన రావిచెట్టుయొక్క మణి సమస్తవిషాలు తొలగిస్తుంది. 


శ్థో, తూర్యాణాం తైః ప్రలిప్తానాం శబ్దో విషవినాశనః, 
లిప్తధ్య్వజం పతాకాం వా దృష్టా భవతి నిర్విషః, 
ఎతైః కృత్వా ప్రతీకారం స్వసైన్యానామథాత్మనః, 
అమిత్రేషు ప్రయుజ్ఞీత విషధూమామ్బుదూషణాన్‌. 
ఇతి కౌటలీయార్ధశాస్తే జెపనిషదికే చతుర్దశాధికరణే చతుర్థోడధ్యాయః 
స్వబలోపఘాతపప్రతీకారః, ఆదితః ఎకోనపజ్బాశచ్చతతమవ:. 
ఎతావతా కౌటలీయార్థశాస్తస్య బెపనిషదికమ్‌ చతుర్షశమధికరణం సమాప్తమ్‌. 
వ్యా. జీవంతి మొదలైన ఓషధులతో తయారు చేసిన బెషధాలు పూసిన 
తూర్యాల శబ్దం విషాన్ని నశింపచేస్తుంది. వాటిని పూసిన ధ్వజాన్ని కాని, పతాకను గాని 
చూడగానే విషం లేనివా డవుతాడు. 
ఈ ఉపాయాలచేత తనకు, తన సైన్యాలకి ప్రతిక్రియ చేసుకుంటూ శత్రువుల 
మీద విషం, ధూమం, జలదూషణం ప్రయోగించాలి. 


888 కౌటిలీయమ్‌ అర్థశాన్రమ్‌ 


“బాలానందిని” అను కౌటలీయార్థశాస్తాంధ్రవ్యాఖ్యానంలో బెపనిషదికం అనే పద్నాల్లవ 
అధికరణంలో స్వబలోపఘాతప్రతీకారం అనే నాల్గవ అధ్యాయం, ప్రారంభంనుండి 
నూటనలభైతొమ్మిదవ అధ్యాయం సమాప్తం. 


ఇంతటితో కౌటలీయార్థశాస్రంలోని బెపనిషదికం అనే పద్నాల్లవ అధికరణం 


సమాప్తం. 


అథ తన్రయుక్తిః - పజుదశమధికరణమ్‌ 
అశీతిశతతమం ప్రకరణమ్‌ - తంత్రయుక్రయః (శాస్తపద్ధతులు) 


ఈ అధికరణం ఈ శాస్త్రంలో విషయం ప్రతిపాదించడానికి ఎ పద్ధతులు 
అవలంబిం చబడినవో వాటిని వివరిస్తుంది. 


మూ. 1. మనుష్యాణాం వృత్తిః అర్థః, మనుష్యవతీ భూమిరిత్యర్థః. 
తస్యాః పృథివ్యాః లాభపాలనోపాయః శాస్తమ్‌ అర్థశాగ్రమ్‌ ఇతి. 

2. తత్‌ ద్వాత్రింశద్యుక్తియుక్తమ్‌. అధికరణం, విధానం, యోగః, 
పదార్థః, హేత్వర్థః, ఉద్దేశః, నిర్దేశ, ఉపదేశః, అపదేశః, అతిదేశః, ప్రదేశః, 
ఉపమానమ్‌, అర్భాపత్తిః, సంశయః, ప్రసబ్గః, విపర్యయః, వాక్యశేషః, 
అనుమతం, వ్యాఖ్యానం, నిర్వచనం, నిదర్శనమ్‌, అపవర్గః, స్వసంజ్ఞా, 
పూర్వపక్షః, ఉత్తరపక్షః, ఎకాన్తః, అనాగతావేక్షణమ్‌, అతిక్రాన్లావేక్షణమ్‌, 
నియోగః, వికల్పః, సముచ్చయః, ఊహ్యమ్‌ ఇతి. 

3. యమర్థమధికృత్య ఉచ్యతే తదధికరణమ్‌- “పృథివ్యా లాఖే 
పాలనే చ యావన్య్యర్థశాస్తాణి పూర్వాచార్యైః ప్రస్థాపితాని ప్రాయశః తాని 
సంహృత్య ఎకమిదమ్‌ అర్థశాస్త్రం కృతమ్‌” (అధి.1. అధ్యా.1) ఇతి. 

వ్యా. 1. మనుష్యుల జీవనోపాధి అర్థం. అనగా మనుష్యు లున్న భూమి అర్థం 


అని అర్థం. ఆ భూమిని పొందడానికి, పాలించడానికి తగిన ఉపాయాన్ని చెప్పే శాస్తం 
అర్థశాస్త్రం. 


2. ఈ అర్థశాస్త్రంలో ముప్పైరెంండు యుక్తులు అనగా విషయాన్ని 


తన్తయుక్తీ: 889 


అణాల 


ప్రతిపాదించడానికి అవలంబించిన విధానాలు అధికరణం” మొదలు 'ఊహ్యం వరకు 
ఉన్నాయి. వీటిని అన్నింటినీ సోదాహరణంగా విశదీకరిస్తాడు. 


3. ఎదైన ఒక విషయాన్ని ప్రతిపాదించే గ్రంథభాగానికి అధికరణం అని పేరు. 
అనగా ఒక అధికరణంలో ప్రధానంగా ఒక విషయం చెప్పబడుతుంది, దానికి 
సంబంధించిన ఇతరవిషయాలు కూడ చెప్పవచ్చు. ఉదాహరణకి- “భూమిని 
సంపాదించడానికి పాలించడానికి పూర్వాచార్యులు ఎన్ని అర్థశాస్తాలు (ప్రవర్తింపచేశారో 
చాలవరకు ఆ శాస్త్రాలను క్రోడీకరించి ఈ అర్ధశాస్త్రం రచించబడింది” అని ప్రారంభంలో 
ఈ గ్రంథంలోనే చెప్పిన వాక్యాన్ని పట్టి ఆ విషయాన్ని ప్రతిపాదించిన గ్రంథభాగం 
అధికరణం అని చెప్పబడుతుంది. ఇట్టే మిగిలిన అధికరణాల విషయం కూడ. 

మూ. 1. శాస్తస్య ప్రకరణానుపూర్వీ విధానమ్‌- “విద్యాసముద్దేశః, 
వృద్ధసంయోగః, ఇగ్టియజయః, అమాత్యోత్పత్తిః' (అధి.1. అధ్యా.1.) 
ఇత్యేవమాదికమితి. 

2. వాక్యయోజనా యోగః- “చతుర్వర్గాశ్రమో లోకః (అధి.1. 
అధ్యా.4)ఇతి. 

3. పదావధికః పదార్థః- “మూలహరః ఇతి పదమ్‌. “యః 
పితృపైతామహమర్థమ్‌ అన్యాయేన భక్షయతి స మూలహరః” (అధి.2. 
అధ్యా.9) ఇత్యర్థః, 

4. హేతురర్థసాధకో హేత్వర్థః- “విద్యావనయహేతురిన్షియ 
జయః” (అధి.1. అధ్యా.6) ఇతి. 

5. సమాసవాక్యముద్దేశః- “విద్యావినయహేతురిన్టియజయః” 
(అధి.1.అధ్యా. 6) ఇతి. 

6. వ్యాసవాక్యం నిర్దేశః- “కర్ణత్వగక్షిజిహ్వాఘ్రాణే న్టియాణాం 
శబ్దస్పర్శరూపరసగన్లేషు అవిప్రతిపత్తిః ఇగన్టియజయః” (అధి.1, అధ్యా. 6) 
ఇతి, 


890 కౌటిలీయమ్‌ అర్థశౌౌస్తమ్‌ 


వ్యా. 1. శాస్త్రంలోని ప్రకరణాలు ఏ క్రమంలో వస్తాయో చెప్పడం విధానం”. 
“విద్యాసముద్దేశం, వృద్ధసంయోగం, ఇంద్రియజయం, అమాత్యోత్పత్తి” అనే ప్రకరణాలు 
ఎ వరసలో వస్తాయో చెప్పబడింది గాన ఇది “విధానం”. 

2. పదాలను కూర్చి వాక్యం నిర్మించడం “యోగం”. “నాలుగు వర్గాలు 
ఆశ్రయాలు ఉన్నది లోకం . ఇక్కడ పదాలు కూర్చి వాక్యం నిర్మించబడింది. అందుచేత 
ఇది యోగం. 

3. పదానికి మాత్రమే సంబంధించిన అర్థం “పదార్థం”, “మూలహరః' అనే 
పదం ఉంది. దాని అర్థమే ఎవడైతే తండ్రితాతలనుండి వచ్చిన ధనాన్ని అన్యాయంగా 
భక్షిస్తాడో అతడు మూలహరుడు అని చెప్పబడింది. 


4. ఒక విషయాన్ని సమర్థించే హేతువు హేత్వర్థం. “ధర్మకామాలకి అర్థమే 
మూలం కదా” అని ఒక హేతువు చెప్పబడింది. 

5. సంక్షిప్తంగా చెప్పడం “ఉద్దేశం'. “ఇంద్రియజయం విద్యావినయాలకు 
హేతువు”. ఇక్కడ ఇంద్రియాలు ఎన్నో చెప్పకుండా '“ఇంద్రియజయః” అని సంక్షిప్తంగా 
చెప్పబడింది. 

6. విషయాన్ని విస్తరించి చెప్పడం “నిర్దేశం”. “చెవులు, చర్మ, కళ్లు, నాలుక, 
ముక్కు అనే ఇంద్రియాలు శబ్ద-స్పర్శ-రూప-రస-గంధాలలో లగ్నం కాకుండా ఉండడం 
ఇంద్రియజయం . ఇక్కడ ఇంద్రియజయం అనేది విస్తృతంగా వివరించబడింది. 

మూ. 1. ఎవం వర్తితవ్యమిత్యుపదేశః- “ధర్మార్థావిరోధేన కామం 
సేవేత. న నిఃసుఖః స్యాత్‌' (అధి.1. అధ్యా. 7) ఇతి. 


2. ఎవమసావాహ ఇత్యపదేశః- “మనన్తిపరిషదం ద్వాదశామాత్యాన్‌ 
కుర్వీతేతి మానవాః. షోడశేతి బార్హస్పత్యాః; వింశతిమితి బెశనసాః, 
యథాసామర్థ్యమితి కౌెటల్యః (అధి.1, అధ్యా. 15). 

3. ఉక్తేన సాధనమతిదేశః. “దత్తస్యాప్రదానమ్‌ బుణాదానేన 
వ్యాఖ్యాతమ్‌ (అధి.3, అధ్యా. 16) ఇతి. 

4. వక్తవ్యేన సాధనం ప్రదేశః- “సామదానభేదదణ్ణర్వా; యథాపత్సు 


తన్తయుక్తీ: 891 


a 


వ్యాఖ్యాస్యామః (అధి.7, అధ్యా. 14) ఇతి. 
5. దృష్టేన అదృష్టసాధనమ్‌ ఉపమానమ్‌- “నివృత్తపరిహారాన్‌ పితేవ 
అనుగృహ్హీయాత్‌” (అధి.2, అధ్యా.1) ఇతి. 


6. యదనుక్తమర్థాదాపద్యతే సార్థాపత్తిః- 'లోకయాత్రావిత్‌ రాజానమ్‌ 
ఆత్మద్రవ్యప్రకృతిసంపన్నమ్‌ ప్రియహితద్వారేణ ఆశ్రయేత (అధి.5, అధ్యా. 
4), “న అప్రియహితద్వారేణాశ్రయేత ఇత్యర్థాదాపన్నం భవతి” ఇతి. 


7. ఉభయతో హేతుమాన్‌ అర్థః సంశయః- “క్షీణలుబ్ధ ప్రకృతిమ్‌ 
అపచరితప్రకృతిం వా” (అధి.7, అధ్యా. 5) ఇతి. 


వ్యా. 1. ఈ విధంగా ఉండాలి అని చెప్పడం “ఉపదేశం”, “ధర్మార్థాలకు 
విరోధం లేకుండా కామాన్ని సేవించాలి. సుఖం అనుభవించకుండా ఉండకూడదు” 
ఇది ఉపదేశం. 


2. ఇతడు ఇలా అంటున్నాడు అని చెప్పడం “అపదేశం'. “పదిమంది 
అమాత్యులను మంత్రిపరిషత్తు చెయ్యాలి అని మనువు మతానికి చెందినవారు, 
వదవహారుగురు అని బృహస్పతిముతానికి చెందినవారు. ఇరవైమంది అని 
శుక్రాచార్యమతానికి చెందినవారు, సామర్థ్యానుసారంగా అని కౌటిల్యుడు ఇది అపదేశం. 


3. ముందుగా చెప్పి ఉన్నదానిచేత చెప్పనిదానిని సాధించడం 'అతిదేశం' 
“ఇవ్వబడిన దానిని ఇవ్వకపోవడం బుణం తిరిగి చెల్లించకపోవడంచేత 
విశదీకరించబడింది”. ఇక్కడ ముందుగా చెప్పిన బుణాదానానికి సంబంధించిన 
నియమాలు దత్తాప్రదానం విషయంలో విధించబడుతున్నాయి. 


4. మన్ముందు చెప్పనున్నదానిచేత ఒక వెనుకటి విషయాన్ని సాధించడం 
“ప్రదేశం. “ఆపదలను గూర్చి వివరించేటప్పుడు చెప్ప నున్నట్లు సామదాన 
భేదదండాలచేతనైనా' అని చెప్పబోయేదానిని ప్రకృతవిషయానికి నంబంధింప 
చేయడం జరిగింది. 


5. చూచినదానిచేత చూడనిదానిని సాధించడం “ఉవమానంి, 
“నివృత్తపరిహారులను తండ్రి వలె అను గ్రహించాలి” అన్నప్పుడు ప్రసిద్ధంగా కనబడుతున్న 


892 కౌటీలీయమ్‌ అర్థశొస్తమ్‌ 


తండ్రివ్యవహారంచేత రాజు వ్యవహారం ఎట్టు ఉండాలో చెప్పబడింది. 


6. స్పష్టంగా చెప్పబడని ఏది చెప్పినదానిని పట్టి తెలియబడుతుందో అది 
“అర్థాపత్తి”. “లోకవ్యవహారం తెలిసినవాడు ఆత్మప్రకృతి ద్రవ్యప్రకృతు లున్న రాజును 
ప్రియహితకార్యాలద్వారా ఆశ్రయించాలి” అన్నప్పుడు “అప్రియ-అహితకార్యాల ద్వారా 
ఆశ్రయించకూడదు” అనే విషయం, అర్థాన్ని పట్టి, చెప్పకపోయినా తెలుస్తూన్నది గాన 
ఇది 'అర్జాపత్తి . 

7. రెండు పక్షాలకు హేతువు లున్న విషయం “సంశయం', “క్షీఐలుబ్ధ ప్రకృతి 
యైనవానిని లేదా ప్రకృతుల విషయంలో అపచారం చేసినవానిని ' అన్నప్పుడు రెండు 
పక్షాలకీ తగిన హేతువులు ఉన్నాయి గాన ఇది 'సంశయం . 


మూ.1. ప్రకరణాన్తరేణ సమానః అర్థః ప్రసబ్గః- “కృషికర్మప్రవిష్థాయాం 
భూమావితి సమానం పూర్వేణ” (అధి.1,అధ్యా.11) ఇతి. 

2. ప్రతిలోమేన సాధనం విపర్యయః- “విపరీతమతుష్టస్య” (అధి.2, 
అధ్యా. 16) ఇతి. 

3. యేన వాక్యం సమాప్యతే స వాక్యశేషః- “భిన్నపక్షస్యేవ రాజ్ఞః 
చేష్టానాశశ్చేతి”(అధి. 8, అధ్యా. 1) తత్ర శకునేరితి వాక్యశేషః. 

4. పరవాక్యమ ప్రతిషిద్ధమ్‌ 'అనుమతమ్‌' - “పక్షౌ ఉరస్యం, ప్రతి గ్రహః 
ఇతి బెశనసః వ్యూహవిభాగః (అధి.10, అధ్యా.6) ఇతి. 

5. అతిశయవర్ణనా “వ్యాఖ్యానమ్‌' - “విశేషతశ్చ సంఘానాం 
సంఘధర్మిణాం చ రాజకులానాం ద్యూతనిమిత్తో భేదః, తన్నిమిత్తో వినాశ 
ఇత్యసత్రగ్రహః పాపిష్టతమః వ్యసనానాం తన్తదౌర్చల్యాత్‌ - (అధి.8, అధ్యా. 
3) ఇతి. 

6. గుణతః శబ్దనిష్పత్తిః 'నిర్వచనమ్‌'- “వ్యస్యత్యేనం శ్రేయస ఇతి 
వ్యసనమ్‌ . (అధి.8, అధ్యా.1) ఇతి, 


వ్యా. 1. మరొక ప్రకరణంలో చెప్పిన విషయంతో సమానమైన విషయం 


తన్రయుక్తి: 893 


“ప్రసంగం'- “కృషికర్మకు నిర్దేశించబడిన భూమియందు- అని వెనుక చెప్పినదానితో 
సమానము”. 


2. విరుద్ధమైనదానిచేత విషయాన్ని ప్రతిపాదించడం “విపర్యయం - 
“సంతోషించనివానికి వెనుక చెప్పినదానికి విపరీతం జరుగుతుంది”. ఇక్కడ వెనుక 
చెప్పినదానికి విపరీతంగా ఉంటుంది అని చెప్పబడింది గాన ఇది “విపర్యయం . 


3. ఏది చేర్చడంచేత వాక్యం సమాప్తి చేయబడుతుందో అది 'వాక్యశేషం'- 
“తెగగొట్టబడిన రెక్కలు కలదానికి వలె రాజుకు చేష్టలు లేకుండా పోతాయి”. ఇక్కడ 
'భిన్నపక్షస్య' తరవాత 'శకునేః” (పక్షియొక్క) అని చేరిస్తేనే వాక్యం పూర్తి అవుతుంది. 

4. ఇతరుల వాక్యం నిషేధించబడకపోతే దానిని అంగీకరించినట్లే అవుతుంది. 
అది “అనుమతం'- “పక్షాలు, ఉరస్యం, ప్రతిగ్రహం అని జెశనసులు అంటారు”. 
ఇక్కడ విరి మతం నిషేధించలేదు గాన అనుమతం. 

5. చెప్పిన విషయాన్ని ఇతరయుక్తులచేత సమర్థిస్తూ విసృతంగా చెప్పడం 
“వ్యాఖ్యానం'- “సంఘాలకు సంఘాల వంటి రాజవంశాలకు విశేషించి ద్యూతంవల్ల 
కలిగే భేదం, దానిని నిమిత్తంగా చేసికొని వచ్చే వినాశం కలుగుతాయి. అందుచేత 
అసత్పురుషులు అనుసరించే ఇది వ్యసనా లన్నింటిలో చాల చెడ్డది. రాజ్యపరిపాలనం 
దుర్చలం అయిపోతుంది”. ఇది విస్తృతవివరణం అవడంచేత “వ్యాఖ్యానం . 

6. గుణాన్ని పట్టి అనగా అర్థం కుదరడాన్ని పట్టి ఒక శబ్దం ఎలా నిష్పన్నమైనదో 
చెప్పడం 'నిర్వచనం'- “ఇది వీనిని శ్రేయస్సునుండి దూరం చేస్తుంది గాన వ్యవస 
నం” ఇది వ్యసనశబ్దానికి అర్థాన్ని పట్టి ఇచ్చిన 'నిర్వచనం'. 

మూ. 1. దృష్టాన్లో దృష్టాన్తయుక్తః నిదర్శనమ్‌-“విగృహీతో హి జ్యాయసా 

హస్తినా పాదయుద్ధమివాభ్యుపైతి ' (అధి.7, అధ్యా.3). 


2. అభిప్షతవ్యపకర్షణమ్‌ 'అపవర్గః'- “నిత్యమాసన్నమరిబలం 
వాసయేదన్యత్ర అభ్యన్తరకోపశజ్కాయాః' (అధి.9, అధ్యా. 2) ఇతి. 


3. పరైః అసంమితః శబ్దః స్వసంజ్ఞా- “ప్రథమా ప్రకృతిస్తస్య 
భూమ్యనన్తరా, ద్వితీయా భూమ్యేకాన్తరా తృతీయా” (అధి.6, అధ్యా.2) ఇతి. 


894 కౌటిలీయమ్‌ అర్థశాస్తమ్‌ 


4. ప్రతిషేద్ధవ్యం వాక్యం పూర్వపక్షః- “స్యామ్యమాత్యవ్యసనయోర 
మాత్యవ్యసనం గరీయః” (అధి.8, అధ్యా.1) ఇతి. 


5. తస్య నిర్ణయనవాక్యముత్తరపక్షః- "తదాయత్తత్వాత్‌. తత్కూట 
స్థానీయో హి స్వామీ” (అధి.8, అధ్యా. 1) ఇతి. 


6. సర్వత్రాయత్తమేకాన్తః- “తస్మాదుత్థానమాత్మనః కుర్వీత (అధి.1, 
అధ్యా.19) ఇతి. 


7. పశ్చాదేవం విహితమిత్యనాగతావేక్షణమ్‌- “తులాప్రతిమానం 
పౌతవాధ్యక్షే వక్ష్యామః” (అధి.2, అధ్యా.13) ఇతి. 


వ్యా. 1. మరొక దృష్టాంతం చూపిన దృష్టాంతం “నిదర్శనం. “బలవంతునితో 
విరోధం పెట్టుకొన్నవాడు ఏనుగుతో నేలమీద నిలబడి యుద్ధం చేసినట్లు ఉం 
టాడు”. 


2. చెప్పిన ఒక విషయం అన్వయించే దానిని దానినుండి దూరం చేయడం 
(మినహాయించడం) “అపవర్గం', “శత్రుబలాన్ని ఎల్లప్పుడు దగ్గరగా ఉంచుకోవాలి; 
అభ్యంతరకోపం కలిగే శంక ఉంటే మాత్రం ఉంచుకొనకూడదు' .ఇక్కడ కొన్ని పరిస్థితులలో 
మొదట చెప్పినట్లు చేయగూడదు అని చెప్పబడింది గాన ఇది “అపవర్గం”. 


3. ఇతరులు సంకేతంగా గ్రహించని శబ్దం “స్వసంజ్ఞ. “అది ప్రథమ ప్రకృతి, 
భూమిసరిహద్దులలో ఉన్నది ద్వితీయ ప్రకృతి. రాజ్యానికి ఒక రాజ్యం మధ్యలో ఉన్నది 
తృతీయ ప్రకృతి”. ఇక్కడ “'ప్రథమప్రకృతి" “ద్వితీయ ప్రకృతి మొదలైనశబ్దాలు ఈ 
శాస్త్రంలో మాత్రమే వాడిన పారిభాషికపదాలు. 

4. నిషేధించవలసిన వాక్యం 'పూర్వపక్షం- “స్వామివ్యసనామాత్యవ శ్రసనాలలో 
అమాత్యవ్యసనం గొప్పది”. దీనిని తరవాత ఖండించాడు గాన ఇది పూర్వపక్షం. 

క, దానికి నిర్ణయాన్ని బోధించే వాక్యం 'ఉత్తరపక్షం'- “వానిమీద ఆధారపడి 


ఉండడంవల్ల స్వామి దానికి కూటస్థానంలో ఉన్నవాడు కదా?” ఇది వెనుకటి పక్షాన్ని 
ఖండించి చెప్పిన ఉత్తరపక్షం, నిర్ణయరూప మైనది. 


తన్తయుక్తీ: 895 


అజ 


6. అంతటా, అనగా అన్ని దేశకాలాలలోను ఆచరించదగినది “ఏకాంతం - 
“అందువల్ల తాను కార్యసంసిద్భడై ఉండాలి", 

7. తరవాత ఇలా విధించబడింది అని చెప్పడం “అనాగతావేక్షణం- 
“తులాప్రతిమానాన్ని గూర్చి పౌతవాధ్యక్షప్రకరణంలో చెపుతాం” అనేది అనాగతా 
వేక్షణం'. 

మూ. 1. పురస్తాదేవం విహితమిత్యతిక్రానావేక్షణమ్‌-' అమాత్య 
సంపదుక్తా పురస్తాత్‌ (అధి.6, అధ్యా.1) ఇతి. 

2. ఏవం నాన్యథేతి నియోగః- “తస్మాద్ధర్మమర్థం చాస్యోపదిశేత్‌; 
నాధర్మమనర్ధ్థం చ" (అధి.1, అధ్యా.17) ఇతి. 

3. అనేన వా అనేన వా ఇతి వికల్పః- “దుహితరో వా ధర్మిష్టేషు వివా 


హేషు జాతాః (అధి.3, అధ్యా. 5) ఇతి. 


4. అనేన చ అనేన చ ఇతి సముచ్చయః- “స్వసంజాతః పితృబన్థూనాం 
చ దాయాదః' (అధి.3, అధ్యా. 7) ఇతి. 

5. అనుక్తకరణమూహ్యమ్‌- “యథావద్‌ దాతా ప్రతిగ్రహితా చ 
నోపహృతౌ స్యాతామ్‌, తథానుశయం కుశలాః కల్పయేయుః" (అధి.3, 
అధ్యా.16) ఇతి. 


వ్యా. 1. వెనుక ఈ విధంగా చెప్పబడింది అని చెప్పడం 'అతిక్రాంతావేక్షణం' 
- “అమాత్యసంపద వెనక చెప్పబడినది . అని. 


2. ఇది ఇట్లే) మరొక విధంగా కాదు అని చెప్పడం 'నియోగం , “అందువల్ల 
వీనికి ధర్మాన్నీ ఆర్థాన్నీ ఉపదేశించాలి కాని అధర్మాన్ని అనర్థాన్ని ఉపదేశించకూడదు”, 
అని. 


3. దీనిచేత గాని లేదా దీనిచేత గాని అని చెప్పడం 'వికల్పం'- 
“ధర్మిష్టవివాహాలయందు పుట్టిన కుమార్తె లైనా... ఇది వికల్పం. 


896 కౌటిలీయమ్‌ అర్థశాస్తమ్‌ 


4. దానిచేత దీనిచేతా కూడ అని చెప్పడం సముచ్చయం- “తనవల్ల 
పుట్టినవాడు తండ్రికి, తండ్రిబంధువులకు కూడ దాయాదుడవుతాడు” అని. 

5. చెప్పబడని దానిని చేయడం “ఊహ్యం'- “దాత ప్రతిగ్రహీతా కూడ ఏ 
విధంగా నష్టపోకుండా ఉంటారో ఆ విధంగా నేర్పరులు అనుశయం కల్పించాలి”. 
ఇక్కడ ఎలా కల్పించాలి అనేది కుశలుల ఊహకు విడిచివేయబడింది. (ఇవి మొత్తం 
ముప్పైరెండు తంత్రయుక్తుల లక్షణాలు). 


శ్లో ఏవం శాస్త్రమిదం యుక్తమేతాభిస్తన్రయుక్తిభిః, 
అవాప్తా పాలనే చోక్తం లోకస్వాస్య పరస్య చ. 


వ్యా. ఈ విధంగా ఈ తంత్రయుక్తులతో కూడిన ఈ శాస్త్రం ఇహలోకపరలోకాలు 
పొందడానికీ, వాటిని పాలించుకొనడానికీ చెప్పబడింది. 


నో, ధర్మమర్థం చ కామం చ ప్రవర్తయతి పాతి చ. 
అధర్మానర్థవిద్వేషానిదం శాస్తం నిహన్తి చ. 
వ్యా. ఈ శాస్తం ధర్మాన్ని, అర్థాన్ని, కామాన్ని ప్రవర్తింపచేస్తుంది. అధర్మ-అనర్థ- 
ద్వేషాలను నశింపచేస్తుంది. 
శ్లో యేన శస్రం చ శాస్తం చ నన్దరాజగతా చ భూః, 
అమర్తేణోద్ధతాన్యాశు తేన శాస్తమిదం కృతమ్‌. 
ఇతి కౌటలీయార్లశా(స్తే తన్తయుక్తా పజ్బదశాధికరణే ప్రథమో ౭ధ్యాయః 
తన్రయుక్తయః, ఆదితః పజ్బాశచ్చతతమోధ్యాయ:. 


ఎతావతా కౌటలియార్థశాస్తస్య తన్రయుక్తిః పజ్బదశమధికరణం సమాప్తమ్‌. 


వ్యా. చాణక్యుడు, విష్ణుగుప్తడు అను నామాంతరాలు గల ఏ కౌటల్యునిచేత 
శాస్త్రము, ఆయుధమూ కూడ ఉద్ధరించబడినాయో, కోపంతో నందరాజుల చేతిలో 
ఉన్న భూమికూడ లాగికొనబడినదో అట్టి కాటిల్యునిచేత ఈ ఆర్ధశాస్తం రచించబడినది. 


తగ్రయుక్తీ: 897 


“బాలానందిని” అను కౌటలీయార్థశాస్ర్రాంధ్రవ్యాఖ్యానంలో తంత్రయుక్తి అనే పదిహనవ 
అధికరణంలో తంత్రయుక్రయః అను ప్రథమాధ్యాయం సమాప్తం. ప్రారంభంనుండి 
నూటయాఖైయైదవ అధ్యాయం సమాప్తం. 


ఇంతటితో కెటలీయార్ధశాస్తంలో తంత్రయుక్తి అను పదిహేనవ అధికరణం సమాప్తం. 
శ్లో దృష్టా విప్రతిపత్తిం బహుధా శౌగ్రుషు భాష్యకారాణామ్‌, 
స్వయమేవ విష్ణుగుప్తశ్చకార సూత్రం చ భాష్యం చ. 
సమాప్రమిదం కౌటలీయమర్థశాస్త్రమ్‌. 


వ్యా. శాస్త్రాలలో భాష్యకారుల కున్న అనేకవిధాలైన అభిప్రాయభేదాలను 
చూచి విష్ణుగుప్తడు స్వయంగానే సూత్రమూ, భాష్యమూ కూడ రచించాడు. 


పుల్లెల శ్రీరామచంద్రుడు రచించిన కౌెటలీయార్థశాస్తాంధ్రవ్యాఖ్య“బాలానందిని ' 
సమాప్తం. 

వ్యాఖ్యాం శ్రీమధణపతిశాప్రీణః సంస్కృతౌశ్రయామ్‌, 
ఆంగ్లభాషాశయాం కొంగ్లేవిదుషో వైదుషీజుషః. 
వ్యాఖ్యాం దృష్ట్వా, పుల్లెల శ్రీరామచన్దేణ యత్నతః, 
రచితాన్ల్యామియం వ్యాఖ్యా నాతిసూక్ష్మధియా మయా, 
యత్కృపాలేశసంసర్థాద్వ్యాఖ్యేయం రచితా మయా 
తస్యైవ జానకీజానేః: పదయోరియమర్చ్యతే. 
దేవతానుగ్రహః పిత్రోస్త పశ్చాచార్యసత్కపా, 
కర్తాస్మద్ధనృజాతస్య కరణం కేవలం వయమ్‌. 


శ్రీః శ్రీః శ్రీ త్రీ శ్రీః 


అనుబంధము 


కొన్ని పదాలకు అరాలు 
థి 


అ 

అంనవథ (పు.) స్థలమార్గం. A land 
route. An overland route. 

అంనభార (పు.) ఒక మనిషి బుజంమీద 
లేదా. వీపుమీద మోయ కలిగిన బరువు. 

అకరద (వి.) పన్ను మినహాయింపు ఉన్న. 

అకర్మణ్య (వి.) పనిచేయడానికి ఉపయో 
గించని. 

అకృత (వి.) (1) సేద్యంలోనికి తీసికొని 
రాబడని. (2) ఎర్బరచబడని NOt 
established (3)అమలులో లేని NOt 
current. 

అక్చత ప్రవేశ (వి.) లోపలికి రావడానికి 
అనుమతి లేని. 

అకృత్య (వి.) రాజవిద్రోహిగా చేయశక్యం 


కాని. దేశద్రోహి కాని. NOt likely to be 
seduced from loyalty. Not liable to 


be traitorous. 

అకోసక (న.) (రాజుకు) ఎదురుతిరగడా 
నికి ఇష్టపడకపోవుట. A disINclination 
to revolt. 

అకోప్వు (వి.) నిందింప లేదా నిరాకరింప 
శక్యం కాని. Not deserving to be 
‘condemned or rejected. 

అక్ష (పు.) (1) ఐదు, దానిని గుణించగా 





వచ్చిన సంఖ్యలు. (2) ఒక బరువు (16 
మాషాలు). 

అక్షణ (పు.) సంచారం నిషేధించిన రాత్రి 
సమయాలలో సంచరించడం. అలా 
సంచరించినందుకు జరిమానా. 

అక్షవటల (న.) రికార్డులు జాగ్రత్త చేసే 
ఆడిట్‌ చేసే కార్యాలయం. The 
records of audit office. 

అక్షళొలా (సీ.) బంగారపు వస్తువులు, 
వెండివస్తువులు తయారుచేసే 
కర్మాగారం. Work shop for making 
gold and silver articles. 

అగ్నిష్ట (న.) వంటఇల్లు. A fireplace. An 
oven. 

అగ్ర (న.) మొత్తం. కూడగా వచ్చిన 
మొత్తం లేదా మొత్తం ధనం. 

అగ్రాన్వూ (వి.) ఆక్రమించకూడని, అరెస్టు 
చేయకూడని, పట్టుకొనుటకు అందని. 
(న) ఎదిరింపశక్యం కాని స్థితి. 


| అఘాత (పు.) జంతువధ నిషేధం. 


అజ్క (ఫు) ఒడి దగ్గర. 
అజ్బమ్‌ ఉవస్థిత (వి) అందుకొనే టంత 
దగ్గరగా వచ్చిన. 


900 


అజ్కేక్ళ. దగ్గరికి వచ్చేటట్టుచేయుట. పట్టు 
కొనుట. బంధించుట. 

అజ్కేవ్రవ్చా దగ్గరికి రాగానే కొట్టుట 

అజ్ఞవిద్యో (సీ) శరీరావయవ చేష్టల, 
సంజ్ఞల అర్థం వివరించే శాస్తం. 

అబ్లుషనసందంళ (పు.)బొటనవేలు, మధ్య 
వేలు చేర్చి పట్టకారువలె ఏర్పరచిన ముద్ర. 

అజస్ర వి ఎల్లప్పుడూ కోరబడు. Constantly 
in demand. 

అజాత (వి.) (1) సరియైన జాతికి చెందని. 


legitimate. నకిలీది. Spurious, 
0౦౪౧161161. 


అజున (న.) (శరీరం) వంచడం. 

అజ్జునీ (సీ.) కాటుకబరిణె. 

అట్టాలక (పు.) బురుజు. A tower on 
the parapet. A watch - tower. 

అణి (పు.) ఒక మూల. 

అణీద్వార (న.) పక్కతలుపు. 

అణిహర్యు (న.) పక్కగది. చిన్నగది. 

అతజ్ఞాత (వి.) ఒక జాతికి లేదా తరగతికి 
చెందని Not of a particular class or 
kind. 

అతికర్షణ (న) దున్నడంలో రోడ్డును 
ఆక్రమించడం. ఆ విధంగా మార్గం 
చిన్నదై పోయేటట్లు చేయడం. 

అతిక్రొన్త (వి) (1) దాటపెట్టబడిన 
Passed over. putoff (2) వ్యాపించిన. 
(3) బైటకు నడచిన Marching out. 

అతిగత (వి.) వ్యాపించిన 0౧610 

అతిచార (పు.) వ్యభిచారం Transgression 

, ofmarital duties. చెడ్డ నడవడిక Miscon 


కౌటిలీయమ్‌ అర్థశాస్తమ్‌ 


duct. 
అతినయన (పు) రహస్యంగా చేర్చడం. 


Conveying (of troops, secret 
agents etc.) secretly smuggling. 


అతినీ (ధాతువు.) రహస్యంగా చేర్చు; 
లోనికి ప్రవేశపెట్టు 2. (ప్రేరేపించు. 

అతవత్తి (సీ.) దాటబెట్టడం. సకాలంలో 
చేయవలసినది చేయక పోవడం 
Lapse. 

అతిపాతన (న.) దాటబెట్టడం Missing. 

అతియాచ్లా (సీ) చాల ఎక్కువగా అడగడం. 
Making an exorbitant demand. 

అతిలబ్ద (వ) చాల తీవ్రమైన చర్య తీసికొన 
బడిన Treated with great severity. 
Heavily chastised. 

అతివాహ్‌ (పేరణార్థక ధాతువు) ఒక కేసు 
ముందుకు నడిపించడం. ఒక కేసు 
నిర్ణయించడం 10 Dispose of (a case). 

అతివాద (పు.) (1) అత్యధికస్తుతి (2) 
నిందించుట Reproof; reprimand. 

అతిళయ (పు.) విశేషగౌరవం A special 
favour. 

అతినంధా (ధాతువు) ఓడించు 70 0౪6! 
reach; to outwit, to cheat. 

అతినంధి (పు.) లాభకరమైన సంధి A 
pact more advantageous to one self. 

అతినర్గ (పు.) (1) విడిచివేయడం (1/10 
up, surrender. (2)అనుమతి ఇవ్వడం 
Granting permission, allowing. 

అతిసారణ (న.) ఇతరదేశాలలోనికి తీసికొని 
వెళ్లడం Smuggling. 


అనుబంధము 


అతిహ్వ (ధా.) కేసు కొట్టివేయు 70 throw 
out, to dismiss (& suit). 

అత్వయ (పు.) (1) పెనాల్టీ Penalty (2) 
పన్ను Tribute. 

అత్యరాల (పు.) మదస్రావసమయం దాటిన 
ఏనుగు. 

అత్యొవావ (పు.) రాజద్రోహులు రహస్యంగా 
ప్రవేశించడం 1౧1౯240౧ of traitorous 
elements. 

అత్వానద్‌ (ప్రే.ధా) ఎదిరించు, ముట్టడించు. 

అత్వాహిత (వి.) దూకుడుగా ఉన్న. సాహ 
సికుడు Ras$h, daring. 

అత్యొహృ (ప్రే.ధా.) పన్నులు ఎక్కువగా 
విధించు 10 0౪76186; to extort money 
from. 

అత్యుష్ణోవక్షీణ (వి) ఎక్కువగా ఉన్న వేడి 
తగ్గిన. 

అదితికౌళికా (పు.) ఏదో ఒక దేవతకు 
సంబంధించిన ధ్వజం ధరించి భిక్రాటనం 
చేసే, ఒక మతానికి చెందినవాడు. 

అదేవమాతృక (వి.) వర్షంమీద ఆధారపడ 
కుండా కాలువలు మొదలైనవి ఉన్న 
పంట భూములున్న దేశం. 

అదేళిక (వి.) మార్గదర్శకుడు లేని 
Without a guide. 

అద్వారానంగ(పు.) ద్వారం దగ్గర అడ్డుకొన 
బడని, అడ్డు లేని ప్రవేశం గల. 

అద్వైధ్య (వి) మారు అభిప్రాయాలు 


ఏవీ లేని Not having seperate interest. 
Not given to duplicity. Not liable to 
double cross. 


901 


అధికరణ (న.) (1) కార్యాలయం. 
ఒక శాఖ (2) ఇనుపదిమ్మ ౫౧౪. 

అధిచర్‌ (ధా.) వ్యభిచారం చేయు. 

అధిమివా (ధా.) వ్యభిచారం చేయు; 
చెడ్డగా ప్రవర్తించు. 

అధిశయణ (న.) వండుట. 

అధిష్టాత్ళ (పు.) పైనుండి తనిఖీ చేసే 
వాడు SUpernvisor. 

అధిష్టాన (న) (1) మూలాధారం (2) 
ఉండే స్థానం (3) ప్రధానస్థానం. 


అధ్యక్ష (పు.) ఒక శాఖకు అధిపతి A 
departmental head, Director, Superin- 
tendent. 


అననుబన్ధ (వి.) కొనసాగించడం లేని. 
రావలసిన ఫలితం రాని Without a 
following or consequence.. 

అనన్యదోహీ (వి.) ఇతరులను పాలు 
పితక నివ్వని (ఆవు). 

అనవసార (వి.) సరియైన కారణం లేని 
Without a valid reason. 

అనపాకర్మన్‌ (న.) పని ముగించని NOt 
carrying out, non-fulfiliment 

అనభిసార (వి.) (1) నాది అని చెప్పబడని 
Unclaimed (2) నిలవలు మొదలైన 
సహాయంలేని WithoUt help (of re 
serves, supplies etc). 

అనయ (పు.) దురదృష్టం, దైవవైపరీత్యం. 

అనర్థ్య (వి.) అనర్భానికి కారణమైన. 

అనవగ్రహ (వి.) అడ్డులేని 4౧65621066. 

అనవద్య (-రాగ -వర్డ.) ఎజ్జిని. 


902 


అనవసీత (వి) ఉపయోగించని (భూమి) 
Unoccupied (land) నివసించని(ఇల్లు) 

అనవస్తా (సీ.) అనిశ్చితత్వం. 

అనవస్థీత (వి.) స్థిరత్వం లేని, 

అనాత్మన్‌ (వి.) దుష్టుడు, దేశద్రోహి, 
రాజద్రోహి. 

అనాథ (పు.) మరణించినవాడు. 

అనాయతి (వి.) ఆదాయంలేని IN ౪౧100 
there is no income or revenue. 

అనాయతివఃయ (వి.)ఆదాయం వచ్చే 
మార్గాలు లేకుండా ఖర్చుపెట్టేవాడు. 

అనాయుక్త (పు.) నియమించబడనివాడు 
అధికారం ఇవ్వబడనివాడు One ౧౦1 
appointed, an unauthorised person. 

అనాళవినాళకరణ (న.) పోయిన సొత్తుకు 

సంబంధించిన కార్యాలయం. 

అనాసార (వి.) మిత్రసహాయం లేని. 

అనానృద్యత్యః (న.) ఒత్తిడి మొదలైన వాటికి 
లొంగకపోవడం UNamenability to influ 
ence etc. 

అనిగ్రహేణ (అవ్య.) బలవంతం చేయ 
కుండా Without compulsion. 

అనిర్బన్ధగౌమిన్‌ (వి.) ఏ అడ్డూ లేకుండా 
అందరికీ వర్తించే Affecting (all) with 
out restriction; coming without 
restrictions. 

అనిర్వావ్యా (వి.) విదేశాలకు పంపకూడని 
Which can not be exported. 

అనిఃశ్రావిన్‌ (వి.) బైట మాటలు విన 


కొటిలీయమ్‌ అర్థళాస్తమ్‌ 


నీయని, బైట మాట లాడుకొననీయని. 

అనిష్మాసినీ (సీ) ఇంటి గుమ్మం దాటి 
బైటకి వెళ్లని స్తీ. 

అనిఃస్రావిళతు (వి.) శత్రువు బైటకు జారి 
పోకుండా చూచేవాడు. 

అనినృష్ట (వి.) అనుమతిలేని Unauthorised, 
without authority or permission. 

అనీకనంధి (పు.) యుద్ధవ్యూహాల మధ్య 
ఖాళీ ప్రదేశం. 

అనీళ్వర (వి) అసమర్థుడు. 

అను (అవ్య.) పిమ్మట. 

అనుక్షీ (ధా.) (1) నశించకుండా 

మిగలడం SUnNive, (2) (మరణాన్ని 
గూర్చి) చింతించడం, ఆలోచించడం. 

అనుగుణ (వి.) అనుకూలమైన 

అనుగ్రహ (పు.) (1) అప్పు ఇవ్వడం, 
ముందుగా కొంతధనం ఇవ్వడం, కొన్ని 
రాయతీలు FaVOUr, i.e. loan, advance 
(2)పాటించడం Observance. 

అనుత్తబ్ధ (వి.) చేయూత ఇవ్వబడని 
Unsupported . 

అనుత్సాన (న.) ఉత్సాహంగా పనిచేయక 
పోవడం. 

అనుపొత (ఫు.) (1) కదలిక (2) వెంబడించడం. 

అనువృష్టమ్‌ (కివి) ఒకరివెనుక ఒకరు. 

అనుప్రవిళ్‌ (ధా.) నమ్మకం కలిగించడం, 
విశ్వాసం పుట్టించడం. 

అనువ్రవేళ (పు.) దుష్టబుద్ధితో వెళ్లకూడని 
చోటికి వెళ్లడం 1185508255 with criminal 


intention. 


అనుబంధము 


అనుబన్ధ (పు.) (1) అవిచ్చిన్నత్వం Con tinuity 
(2) ఫలితం Consequence, result 

అనుయోగ (పు.) (1) ప్రశ్నించడం. పరిశోధిం 
చడం Examination, interrogation, inve- 

stigation. ప్రశ్నలకు సమాధానాలు Re౭- 
plies to interroga tion (2)విధించడం, 
బోధించడం Prescription. teaching. 

అనువంశమ్‌ (క్రి.వి.) మధ్యరేఖ గుండా 
Along the centreline. 

అనువర్తన(న.) ముందుకు తీసికొని రావడం 
Bringing forward. 

ఆనువానన (న.) ఉదరషప్రక్రాలనం A 
stomach - wash. 

అనువాసీత (వి) ఉంచబడిన, సంరక్షించ 
బడిన Maintained, kept 

ఆనువృత్త (వి.) ముందుకు తీసికొని 
రాబడిన, ముందుకు నడపబడీన, 
అమలులో ఉన్న BrంUght forward, 
carried on, current in existence. 

అనువృత్తి (సీ) ముందుకు తీసికొని 
వెళ్లడం. అవిచ్చిన్నంగా ఉండడం 
Bringing forward, continuity. 

అనువేళ (పు.) పక్క ఇంటివాడు The 
immediate neighbour పక్కింటికి 
తరవాతి ఇంటివాడు. The next but 
one neighbour. 

అనుళయ (పు.) రద్దుచేయడం. గిం౪/002- 
tion, annulment. 

అనుళాల (పు.) దగ్గర ఉన్న ఆవరణ. 
An adjoining enclosure. అనుసాల, 
నగరప్రాకారం దగ్గర ఉన్న ప్రదేశం. 


903 


అనుళాస్‌ (ధా.) తీర్పు చెప్పడం. 

అనుళిష్ట (వి.) తీర్పు చెప్పబడిన; నిర్ణయించ 
బడిన 

అనుళీ (ధా.) (1) అనుమతి ఇచ్చు 10 
allow, permit. (2) ప్రక్కనపండుకొను. 

అనుసార (వి.) అత్యుత్తమమైనదాని 
తరవాతది. The neXt best. The second 
best. 

అనేకముఖ (వి.) అనేక ప్రదేశాలలో నడప 
బడిన. 

అన్తఃకోప (పు.) లోపలి తిరుగుబాటు. 
An insurrection inside the state or 
capital. 

ఆన్తఃవ్రర (న.) రాజప్రాసాదం. రాజ 
నివాసం 

అన్తఃవురభాజనీ, అన్తంవురభాజనీయ (వి) 
రాజభవనం లోనికి సరఫరా చేయడం 
కోసం ఉపయోగించే తూకం లేదా కొలత. 

అన్తభేదిన్‌ (వి.) కక్ష-పక్షాలతో శత్రు 
సైన్యాన్ని భేదించగల. 

అన్తర్‌ (అవ్య.) రెండు బలం కల 
రాజ్యాల మధ్య ఉన్న దుర్చలమైన 
రాజ్యం, A weak state between two 
powerful states, a buffer state. 


అన్తరచక్ర (న.) రాబోయే విషయాలను 
గూర్చి చేప్పే ఒక రహన్యవిద్య, 

అన్తరపతిత (వి.) మిగిలినది. 842006. 

అన్తరపర్ణ (న.) అక్కాంటుపుస్తకంలోని 
ఒక ఆకు (పేజి). 

అన్తరమాత్యకోవ (పు.) రాజప్రాసాదానికి 
చెందిన అధికారుల ప్రకోపం 


904 


(తిరుగుబాటు). 
అన్తరవక్షొ (పు.) లోపల జరిగే విరేచనం. 
అన్తరికొ (సీ.) రెండు ఇరుగు పారుగు 
ఇళ్ల మధ్య ఉన్న సందు. 
అంతర్థి (పు.) చూ. “అన్తర్‌, 


అన్తర్మొమికమ్‌ (క్రి.వి.) రాత్రిజనసంచారం. 


నిషేధించిన జాములలో . 


అన్తర్వంళిక (వ్ర) ఆంతఃపురరక్షకుల 
నాయకుడు. 

అన్తర్వంళిక సైన్య (న.)అంతఃపురరక్షక 
సైన్యం. 


అన్తఃశిఖ (వి.) లోపలిసరుకుతో కలిపి 
లెక్కించిన కొలపాత్రల మీద శిఖరంగా 
ఎర్పడిన సరుకు (ధాన్యం, పిండి 
మొదలైనవి). 

అన్రేవాసీన్‌ (పు.) కూడా ఉండేవాడు. 


సహాయకుడు. AN attendent, assistant. 
అన్వజూత (వి.) చిల్లర మల్లరగా వచ్చినది. 


Derived from miscella neous sources. 


అన్యభావ (వి.) ద్వేషభావం గల. 
అన్వయ (ఫుం.) బలాత్కారంగా తీసికొనే 
వస్తువు యజమాని అక్కడనే ఉండుట. 
అన్వర్థిన్‌ (పు.) ఆధారపడినవాడు. 
అన్వాధి (వు.) (1) ఎవనిదగ్గర ఏదైన ఒక 
వస్తువు ఉంచబడుతుందో అతడు. 
(2) మరొకని కిమ్మని ఒకని చేతి కిచ్చిన 
వస్తువు. 
అన్వాయతి (సీ) మనుష్యుల, వస్తువుల 
సరఫరా. 
అన్వాయన (న.) అత్తవారింటికి వెళ్లే 


కౌటిలీయమ్‌ అర్థశాస్తమ్‌ 


పెండ్లికూతురుతో పంపే అరణం. 

అన్వావావ (పు.) ఎక్కువ ఉన్న సేనాం 
గాన్ని ఆ సేనాంగంతో కలుపుట. 

అన్వావృత్తి (సీ) సైన్యవ్యూహాలు ఒకదాని 
వెనుక ఒకటి కదలడం. 

అవక్షోవ (పు.) జూదంలో మోసంతో 
రూడిన అట. 

అవబర్‌ (ధా.) చెడ్డగా ప్రవర్తించు. 
(ప్రేరణార్థకం) కలుపు. కలితీచేయు. 

అవచరణ (న.) మోసం. 

అవచరిత (వి.) తిరుగుబాటు చేసిన. 

అవబార (పు.) మోసం. 

అవచ్చిన్న (వి.) లాగికొనబడిన. 

అవజిహ్వికా (ప్రీ) నాలుకను ఊడబెరుకుట 
లేదా పాడు చేయుట. 


అవదాన (న.) చెడునడవడిక, అషరాధం. 
An offence, crime. 


అవదిష్టక (వి.) అపరాధం మోపబడిన, 
Implicated, charged. 

అవదేళ (వు.) వాజ్మూలం. A statement, 
a declaration. 

అవనయ (పు.) చెడునీతి, Wrong policy. 

అవనేయిమన్‌ తగ్గింపు. Diminution, 

(పు.) reduction 

అవరిగృహీత (వి.) చుట్టూ బంధింపబడని, 
అలాంటి అరణ్యంలో లేని. NOt enclo- 
sed, notin a reserved forest (2) సొంతం 
చేసికొనని Not possessed, not owned. 

అవరివణిత (వి.) ఎ షరతులూ పెట్టని, 
Without stipulations or conditions. 

అవరుద్ధ లేదా అవరుద్ధ (పు.) రాజుకు 


అనుబంధము 


అనిష్టుడైన రాజకుమారుడు. 
ఆవవహ్‌ (పేరణార్థక.) (1) మోసికొనిపోవు, 
(2) ఒకనిని దూరంగా పంపివేయు. 
తనను తాను కనబడకుండా చేసికొను. 
అవవాహన (న.) లోనికి తీసికొనివచ్చు 
టకు తీసికొనివచ్చుట, మరొకచోటికి 


వెళ్లడానికి ప్రోత్సహించుట Caring off 
50 as to bring in, inducing immigra 
tion. 


అవవాహిత (వి.)లోభపెట్టి వశం చేసికొన్న, 
అపహరించుకొని పోబడిన (మనిషి) 
Enticed; Kidnapped. 

అవవృత్త (వి.) గెంటివేయబడిన. 

అపవ్యయ్‌ (ధా.) నిరాకరించు 70 deny. 

అవవ్యయన (న.) నిరాకరించుట. 

అవనంధోయ[(వి.) చేసుకొన్న సంధి 
భంజించదగినవాడు. 

అవనర్ప (పు.) గూఢచారి A $e6ret agent, 
spy. 

అపసర్పణ (న.) (1) గూఢచారిని ప్రయో 
గించుట, (2) గూఢచారిని నియమిం 
చుట, (3) (ఒకనిని)/గూఢచారి చర్యలకు 
గురిచేయుట. 

అవనవ్యమ్‌ (క్రి.వి.) అప్రదక్షిణంగా. 

అవనార (పు.) (1) తప్పించుకొనిపోవడం. 
దూరంగా వెళ్లిపోవడం. (2) తప్పించుకొని 
పోవడానికి ఉపాయం, (3) వెనుకకి 
వెళ్లడానికి తగిన ప్రదేశం, (4) నిరపరాధి 
నిగా రుజువు చేసికొనే ఉపాయం. 
Means of exoneration, an excuse. 
ఒకడు నిరపరాధి అని రుజువుచేసేవాడు. 


905 


అవసారక (న.) వర్గానికి తడవని ఒకరకమైన 
ఉన్ని వస్త్రం. 

అవసారిన్‌ (వి.) తిరిగి వెల్లిపోవడానికి తగిన 
చోటు ఉన్నవాడు. 

అవన (ధా.) (1) తప్పించుకొని పోవు 
(2) తనను నిరపరాధినిగా చేసుకొను. 
(పేరణార్థకం) దూరంగా పంపివేయు. 

ఆవన్ఫత (వి.) విడచి వెళ్లిపోయిన, 
మరొకచోటినుండి వచ్చిన. 

అవను (ధా.) దూరంగా వెల్లిపోవు. 

అవప్బ (ధా.) అన్నమాట వెనుకకు తీసికొను 
Retract. 

అపాతనీయ (వి.) కాలం మించిపోనివ్వ 
డౌనికి తగని. NOt to be allowed to 
lapse, not to be remitted. 

అపార్‌ష్టి (వి.) వెనుక శత్రువు లేని. 

అపాశ్రయ (వు.) (1) ఆశయం, ఆధారం, 
(2) ఇంటి పైకప్పు, ఎత్తు. 

అపొళయవత్‌ (వి.) అధారపడిన, Depen- 
dent. 

అవురోగ (వి) నాయకుడు కాని. 

అపతిరాగిన్‌ (వి.) రంగు అంటని. 

అవ్రతివిద్ద (వి.) గుర్తువేయని 0౮౧౪౧౧౭౮. 

అప్రతిశ్రావిజీ (వి.) అంగీకరించని. 

అవ్రవాసిత (వి.) చంపబడని. 

అవవేళన (న.) (కోశాగారంలో) ప్రవేశ 
పెట్టకపోవుట. 

అవ్రసార (ని.) సాక్ష్యం ఇవ్వడానికి 
ముందుకురాని. 

అప్రాప్తక (వి.) సర్వాంగపూర్ణంగా చేయ 


906 


బడని, పరిశుద్ధము కాని. Not perfected; 
impure. 

అప్రాప్రఫలా (సీ.) రజస్వల కాని. 

అప్రార్థనీయ (వి.) ఎదిరించుటకు తగని. 
Not fit to be attacked. 

అభయవన (న.) ఇక్కడ ఉన్న మృగాలను 
చంపకూడ దని శాసించిన వనం. 

అభికొళ (వి.) ప్రకాశిస్తూన్న, శుభ్రమైన. 

అభిగమ (పు.) అభిగమన (న.) అనుమతిలేని 
ప్రవేశం. Tresspass. 

అభిగృహీత (వి.) బంధించబడిన, అరెస్టు 
చేయబడిన. 

అభిగ్రన్‌ (ధా.) ఎక్కువగా భయపెట్టు, 
హడలకొట్టు. 

అఆభిగ్రహ్‌ ((ప్రేరణార్థకం.) సవాల్‌చేయు 70 
challenge. 

అభిగ్రవా (పు.) స్వాధీనం చేసికొనుట, 
నిగ్రహించుట. 

అభిచర్‌ (ధా.) అభిచారప్రయోగంచేయు. 

అభిజ్ఞానమ్‌ (న.) గుర్తింపు కార్డు. 

అభిత్యక్త (పు.) మరణశిక్ష విధించిన 
అపరాధి. 

అభినివేశ (పు.) వాబ్ములం, A statement, 
an affidavit. 

అభినీ (ధా.) తెలియపరచు 70 represent, 

10 bring to the notice of, to inform. 

అభినిత (వి.) కొట్టవచ్చినట్లు ఆడంబరంగా 


లేని. అందంగా తయారు చేసిన, 
Not gaudy, well finished. 


అభివన్న (వి.) లొంగిపోయిన. 
అభిప్రజాత (వి.) సంతానం కనిన. 


కౌటిలీయమ్‌ అర్థశాస్తమ్‌ 


అభివ్రధర్షణ (న.) బ్రద్దలుకొట్టి తెరచుట. 

అభి(పేత (వి) అనుమతించబడిన, 
అధికారం ఉన్న, సామర్ధ్యం ఉన్న 
నేర్పుగల. Approved (or) competent, 
skilled. 


అఆభివ్మత (వ.) అందరికీ వర్తించే. ౦ 
universal application. 


అభిమన్‌ (ధా.) ఆశించు, దురాశ చూపు 
Covet, to entertain a sinful desire for. 

అభిమన్హ్ర (పు.) దురాశ గలవాడు. 

అభిమృష్ట (వి.) చెడ్డపనికి పురిగొల్పబడిన, 
మాయచేసి తీసికొనిపోబడిన, అపహరింప 


బడిన.. 56660066, enticed away, 
abducted. 


అభియోగ (పు.) పరిశ్రమ, ప్రయత్నం, 
దెబ్బకొట్టడం Exersion, assault. 
అభిరూవ (వి.) (1) మామూలుగా ఉన్న 
Normal, usual (2) appropriate, suitable. 
అభివద్‌ (ధా.) (1) కేసుపెట్టు, 70 fle 
a claim. to sue. (2) జుర్మానావేయు 
To impose as fine. 
అభిషుత (వి.) వడగట్టిన 0194160. 
అభివ్యనై (పు.) (జనాభా) ఎక్కువ పెరిగి 
పోవుట Overflow, excess of popu lation. 
అభినంవస్‌ చాల దగ్గరవాడవడం; 
(పేరణార్థక.) వశం చేసికొనడం. 
అభినార, అభినారిన్‌ (ఏ.) రక్షించడానికి 
వచ్చిన. 
అభిసారక (వి.) ఒకనిమీదికి దూసికొని' 
పోయేవాడు. 
అభిన్భ (ధా.) రక్షించడానికి వెళ్లు. 


అనుబంధము 


అభిసృత (వి.) రక్షించడానికి వెల్లిన. 

అభివోన్వ (వి.) హాస్యాస్పదమైనది. 

అభిహూలిక (పు.) (శత్రువును) 
జయించినవాడు. 

అభిహృ (ధా.) రక్షించు ((పేరణార్థకం) : 
తీసికొనిపోవు. తన వైపునకు మరల్పు కొను 
To winover. అపహరించు kidnap. 

అభూతవూర్వ (వి.) పూర్వం ఎవరూ నివసిం 
చని లేదా వ్యవసాయం చేయని భూమి. 
పూర్వం ఉపయోగించని గని. 

అభ్యధిగన్నృ (పు.) అనుమతి లేకుండా 
ప్రవేశించేవాడు. Tre55- passer, 
రహస్యంగా ప్రవేశించేవాడు. 

అభ్యన్తర (పు.)లోపల ఉన్న లేదా 
రాజధానిలో ఉన్న అధికారి. 

అభ్యన్త రకోప (పు.) లోపల ఉండే 
అధికారియొక్క తిరుగుబాటు. 

అభ్యవవత్తి (సీ.) లాంగిపోవుట. 

అభ్యాగారిక (పు.) ఇంట్లో పనిచేసే సేవ 
కుడు. 

అభ్యాభూ (ధా.) అధికారం కలిగి ఉండు. 
To have right to. 

అభ్యావమ్‌ (ధా.) బాధ్యతకలవాడగు. Tం 
be responsible for; to be liable for. 

అభ్యువవత్తి (సీ) సహాయం. 

అభ్యువవద్‌ (ధా.) సహాయం చేయు. 

ఆభ్రవటల (న.) మైకా. A 00౪6గ౧0 mica. 

అమూఢసంజ్ఞ (వి.) తెలివిగా ఉన్న Not 
unsound of mind. 

అమృరీవ (న.) నిప్పులుపోసిన గుంట. 





907 


కుంపటి. 

అమ్లళీధు (న.) పుల్లని మద్యం. 

ఆయ (పు.) మంచి అదృష్టం. 

అయుక్త (వి.) పనిలో శ్రద్ధలేని, అధికారి 
కానివాడు. 

అరాజవాచ్చా (వి) రాజుచేత దూషించ 
బడని. రాజానుగ్రహపాత్రుడు. 

ఆరాలా (సీ.) తోలుపట్టా (జూదంలో 
ఉపయోగించేది). 

అరిభావిన్‌ (వి.) శత్రుత్వబుద్ధి గలవాడు. 

అరిష్ట (న.) ఒక ఓషధి. 

అరూవవేలా (సీ) మనిషి స్పష్టంగా కన 
బడని సమయం. 

అర్థచర (పు.)ధనంతో వ్యవహరించే అధికారి. 

అర్థయుక్తి (సీ.) (తనకు) లాభం చూచు 
కొనుట. 


| అర్థానుళానన (న.) అభివృద్ధి సంపాదించుట. 


అర్హ (వి) లాభకరమైన. 
అర్హవ్రతికొర (వి) కలిగిన నష్టాన్ని పూడ్చేది. 
అర్ధచన్రక (వి.) అర్ధచంద్రాకారంలో ఉన్న. 


_ అర్ధసీతిక (పు.) పంటలో సగం ఇచ్చే 


ఒప్పందంమీద భూమి దున్నేవాడు. 
ఆల్ఫావాప (వి) చాల తక్కువమంది 
రాజద్రోహు లున్న. 


' అవకళ్ల్షప్తేళక (వి) అనుకూలమైన. 
| అవకేళిన్‌ (వి) కాయలు కాయని. 
| అవక్షవ్యకర (వి.) నిర్దుష్టమని అంగీకరించ 


బడిన, దోషాలు లేనివాళ్లు చేసిన. 


| అవక్రయ (పు) అద్దెకు ఇచ్చుట. అద్దె. 


అవశక్రయిన్‌ (పు.) అద్దెకు ఉన్నవాడు. 


908 


అవక్రీతక (వి.) అద్దెకు తీసికొన్న వస్తువు. 

అవక్షీప్‌ (ధా.) త్రోసిపుచ్చు. డిస్‌మిస్‌ చేయు. 

అవక్షీవ్ల (వి.) (1) డిస్‌మిస్‌ చేయబడిన, 
(2) ఒకనికి ఒక వస్తువు లేకుండా 
చేయుట, (3) చేతితో చేసిన మోసం 
slight of hand. 

అవక్షేవసోపాన (న.) మెట్లు. క్రిందికి త్రోసి 
వేయడానికి పైకి లాగడానికీ అనువైన 
నిచ్చెన. 

అవగూర్ధ (న:) పీడించుట, కొడతానని 
బెదిరించుట. 

అవగృహీత (వి.) నిరోధింపబడిన, అణగ 
ద్రొక్కబడిన. 

అవగ్రహా (ధా.) వశంలో ఉంచుకొను, 
అణగద్రాక్కు. 

అవగ్రవా (పు.) అణచివేయుట. 

అవఘట్ట్‌ (డ్రే.అ.) మరొకనిచేత యుద్ధం 
చేయించు. 

అవఘుష్‌ (ధా.) చాటించు. 

అవతౌరిత (వి.) సంపాదించబడిన, 
వసూలుచేయబడిన (పన్ను మొ.). 

అవదాన (న.) మంచినడవడిక. 

అవధాన (న.) కలిపి పట్టుకొనుట. 

అవధారణ (న.)నిబంధన. lMIitation, 
restriction. 

అవధృత (వి.) నిశ్చితమైన, మాటఇచ్చిన 
Assured, given assurance. 

అవపాత (పు) క్రిందికి పడుట. దిగిపోవుట. 

అవపాతన (న.) గొయ్యి (పైకి కనబడనిది). 
Trap, pit. 


కౌటిలీయమ్‌ అర్ధశాన్తమ్‌ 


అవమర (పు.) (కోటను) ముట్టడించుట, 
హటాత్తుగా ముట్టడించి ఆక్రమించుట. 

అవమర్భభిత్తి (సీ.) చిన్నగోడ దాపుగా 
ఉంచిన గోడ. 

అవమానము (న.) లోతు. 

అవమష్ద (వి.) స్పృశించబడిన, తనదిగా 
చేసికొనజడిన appropriated. 

అవరార్హ్య (వి.)కనీసం. Least, minimum. 

అవరుద్ధ (వి) బంధించబడిన, చుట్టూ 
కట్టబడిన, నిర్చంధించబడిన. 

అవరుభ్‌ (ధా.) బంధించు, అంతఃపురంలో 
ఉంచు. 

అవరోధ (వు.) ముట్టడి, బంధించుట. 

అవరోపీత (వి.) పాతిపెట్టబడిన, శూలా 
దులమీద గ్రుచ్చబడిన (శరీరం). 

అవలివ్‌ (ధా.) పైన పూతపూయు. 

అవలీన (వి.) తప్పిపోయిన, కనబడ 
కుండా పోయిన. 

అవలేవ్య (న.) బంగారం మొదలైన 
వాటితో పైపూత. 

అవశీర్థక్రియా (సీ) చెడిపోయిన సంబంధాలు 
బాగుచేయుట. 

అవసీత (వి) ఆక్రమించబడిన, ప్రవేశించ 
బడిన, 00060166. 

అవనుత (వి.) కలపబడిన (ద్రవపదా ర్థాలు). 

అవన్మ్కనై (పు.) హటాత్తుగా ఆక్రమణం. 

అవన నిత (వి.) పారిపోయినవాడు; 
కనబడకుండ పోయినవాడు 


abosconded. 


 అవన్యర (పు.) పేడకుప్ప. 


అనుబంధము 


అవనస్తార (పు.)రావలసిన సామ్ము 

వసూలుచేయవలసిన సమయం కప్పి 
పుచ్చుట. 

అవన్తూ (ధా.) దాచుట, ధనం అపహ 
రించుట. TO Misappropriate. 

అవస్థ (పు.) జామీను 564160/. 

అవస్థా (స్త్రీ) పూచీ ఇచ్చుట 16412186. 

అవస్థాపనా (సీ.) జామీను ఇచ్చుట (/103 ఇ 
surety, appointing as a surety. 

అవన్గ్థాయ (అవ్య.) జామీనుఇచ్చి, అది 
అట్లని ప్రతిపాదించి. 

అవ(సావణ (న.) దేశంనుంచి పంపి వేయుట. 

అవ(సొవ్వుదక (వి.) దేనినుంచి నీరు 
ప్రవహించేటట్లు చేయబడినదో అది. 

అవను (గ్రే..ధా.) (1)ప్రవహింపచేయు, 
(2) రాజ్యం నుంచి బహిష్కరించు, (3) 
కనబడకుండచేయు, (4) నశింపచేయు. 

అవహీన (వి.) (1) తగ్గిన, (2) చాలనీచుడు, 
(3) లోటుగల (న) పోయినది. 

అవార (పు.) వంతుకానిది. 

అవిధోేయక (వి.) ఉపయోగించశక్యం కాని. 
ఎందుకూ ఉపయోగించని. 

అబినిపాతిన్‌ (వి.౨)నశించని. 

అఎవ్రతివత్తి (సీ) కంగారుపడకపోవడం, 
అతిగా పనిలో తల దూర్చక పోవడం. 

అవిషమమన్ర (వి.) పరస్పరవిరుద్ధమైన 
మాటలు చెప్పక పోవడం. 

అవిషవ్వా (వి.)(1) సహింపశక్యంకాని, 
(2) ఎదిరింపశక్యం కాని, (3) తగని, 
అంగీకారయోగ్యం కాని. 


శ 


909 


అవినంవాదక (వి.) మాటతప్పనివాడు. 

అవినంవాదిత (వి) మోసగించబడని, 
దిగాలుపడని. 

అవేదళ లేదా ఆవేదక (పు.) ప్రతివాది, 
Defendent. 

అజవుత్రూషా (సీ.) వైవాహికధర్మాలు నిర్వ 
ర్తించకపోవడం. 

అశ్రాన్తవదతా (సీ.) పదాలు తమ అర్థం 
స్పష్టంగా చెప్పుట. 

అళ్ళువావా (పు.) గుజ్ఞాల కాపరి. 

అళ్వువావో (సీ.)గుజ్టాలను పోషించడం. 

అష్షళ (న.) లక్క. 

అనంన్కృత (వి) (1) సరిగా తయారు 
చేయబడని, (2) చేయబడని లేదా బాగు 
(రిపేరు) చేయబడని. 

అనక్తొరమృ (వి) తలపెట్టిన పనులలో ఏ 
అడ్డంకులూ లేని. 

అసంఖ్యాత (వి.) ఫలానా అని నిర్దేశింపబడని. 

అనంగ (పు.) అడ్డంకులులేని; ఆలస్యం 
లేని. 

అనత్ర గ్రహ (పు.) చెడ్డవాళ్లకి సహాయం 
చేయుట. 

అనమన్ర (వి) సమానమైన ఆలోచన లేని. 

అనమిత (వి.) అంగీకరించబడని. 


| అనంపాత (వు.) కూడబెట్టకపోవుట, 


జనసంమర్దం లేకపోవుట. జోక్యం కలగ 
చేసికొనకపోవుట. 
ఆనంపాతిన్‌ (వి.) గుమిగూడని. 
అనంపీత (వి) మెరుస్తూ కనబడడానికి 
తడపని. అనంవీత (వి) రంగుమాయని. 


910 


అనంవ్లుత (వి.) పార్లిపోని. 

అనంభాషా (సీ) మాటలాడకూడదను 
నిషేధం, మాటలాడే అవకాశం లేకపోవుట. 

అనంమోవ (పు.) జాగర్తగా రక్షిస్తూ (చూస్తూ) 
ఉండడం. 

అనొర (వి.) సారంలేని, శూన్యమైన. (పు) 
దివాళా తీసినవాడు. 

అస్వకరణ (వి.) తనదని చెప్పడానికి 
ఆధారాలులేని ౪/౧౦ has no title or 
right to ownership. 

అహంవాదినవి.) (నేను సాక్ష్యం చెపుతానని) 
ముందుకు వచ్చేవాడు. 

అహివృష్ట (న.) శత్రుసైనికులను మోస 
గించడానికి (Tం trap) ఒకానొకసాధనం. 

అహిభయ (న.) ఇంట్లో ఉన్న పాము 
నుండి కలిగే భయం వంటి భయం. 

అహోరూవ (న.) రోజువారీ లెక్కలు The 


day to day accounts. 


ఆ 
ఆకరిక (పు.) గనిలో పనిచేసేవాడు. 
ఆకొర (పు.) ముఖకవళికలు. 
అక్రన (పు.) వెనుక ఉన్న మిత్రరాజు. 
అక్రనాసార (పు.) వెనుక ఉన్న మిత్రుని 
మిత్రుడు. 
ఆక్షీక (పు.) జూదరి, (న) జూదం మూలాన 
అప్పు. 
ఆక్షీప్‌ (ధా.) తీసికొనిపోవు. 
ఆగను (వి.) బైటనుండి వచ్చిన, విదేశీ 
యమైన (పు) విదేశీయుడు, క్రొత్తవాడు. 
ఆగన్తుక (వి.) విదేశీయుడు. 


కౌటిలీయమ్‌ అర్థశాన్తమ్‌ 


ఆగమ్‌ (పే.) నేర్పు, తెలుసుకొను 70 
find out. 

ఆగమ (పు,) (1) సంపాదించుట. సంపాదిం 
చిన మార్గము, (2)ఎక్కడినుండి 
వచ్చినదో ఆ స్థానము Place of origin. 

ఆజరజు (వి.) విదిశా - నర్మదా-బ్రహ్మవర్ధన- 
పారియాత్ర పర్వతాల మధ్య ఉన్న 
అంగరదేశంలో జన్మించిన. 

ఆచామోదక (న.) భోజనం తరవాత పుక్కి 
లించే నీళ్లు. 

ఆచితకపత్ర (న.) మరొకపాత్రకు అతక 
డౌనికి తయారుచేసిన బంగారురేకు. 

ఆజాత (వి.) రాజుయొక్క అశ్వని వాసాది 
స్థానాలలో పెరిగిన. 

ఆజీవ (పు.) (1) జీవనోపాధి, రాబడి, 
(2) లాభం, (3) నాణాలకు ఉపయో 
గించే ఒక మిశ్రలోహం. 

ఆజీవక (పు.) మరక్థలి గోపాలుడు 
స్థాపించిన ఒక నాస్తిక సంఘం. 

ఆటవిక (పు.) అడవిరాజు. 

ఆణీ (పు.) లేదా అణీ (సీ) ఒక మూల లేదా 
ఒక ప్రక్క. 

ఆణీద్వార (న.) ప్రక్కద్వారం. 

ఆణీహర్యః (న.) ప్రక్కగది, చిన్నగది. 

ఆతిథ్య (న.) విదేశవస్తువులమీద పన్ను Duty 
on foreign goods. excise duty. 

ఆతిపాతిక (వి.) పాడైపోయే స్వభావం 
గల Perishable. 

ఆతివాహిక (పు.) దారిలో రక్షణ ఇచ్చేవాడు 


An escort for goods or passengers (న.) 


అనుబంధము 


ఆవిధంగా రక్షణ ఇచ్చినందకు రుసుము, 
Escortcharges, convoy charges. 

ఆత్మసంవత్‌ (స్తీ.) స్వీయగుణసంపద 
Personal excellences or qualities. 

ఆత్మాధాత్స (పు.) తననే తాకట్టుపెట్టు 
కొన్నవాడు. 

ఆత్యయిక (వి.)చాల తొందర అయిన 
Pressing, urgent. 

ఆదవాన (న.) శ్మశానం. 

ఆదేశ (పు.) (1) అప్పగించిన పని, (2) ఇది 
ఇలా చేయాలని చెప్పి అప్పగించిన 
విషయం. 

అధి (పు.) (1) తాకట్టు, (2) ఒకపని 
చేయడానికి కార్మికసంఘం నియమిం 
చిన కార్మికుడు, (3) ఆపద, దుఃఖం. 

ఆధికర్ణగ్రహణ (న.) ఏదైన ఆస్తి తాకట్టు 
పెట్టి బుణానికి ఒప్పందం చేసుకొనడం 
Contracting a debt by mortgaging 
some property. 

ఆధిపాల (పు.) తాకట్టు పెట్టినదాని 
సంరక్షకుడు. 

ఆనాహ (పు) మలమూత్రబంధం. 

ఆనీత (న.) సపెండ్డికూతురు తన బంధు 
వర్గమునుండి తీసికొనివచ్చిన ధనాదికం. 


ఆనుగ్రాహిక (వి) లాభకరమైన Beneficial. 


ఆనూప (వి.) జలప్రాయమైన భూమికి 
సంబంధించిన. జలమార్గంలో ఉన్న. 

ఆనూప్వ (వి. తడినేలమీద మొలిచేది 
లేదా పెరిగేది. 


ఆవద్‌ (పీ.) (1) గూడుపుఠాణీ, CON spiracy, 


అ 


ఆపద. 





911 


ఆసదర్ధ (పు.)కష్టాలకి దారితీసే లాభం. 

ఆవమిత్యక (న.) ధాన్యాలు అప్పు తీసి 
కొనుట. 

ఆపాత (పు.) ముందుకు వెళ్లే మార్గం. 

ఆవ్రూపీక (పు.) అప్పాలు, (తినుబం 
డారాలు) అమ్మేవాడు. 

ఆవ్యప్రయోగ (పు.) దేశద్రోహిని వాని 
బంధువులద్వారా వదల్బుకొనే ఉపాయం. 

ఆప్వాయన (న.) నింపుట, అభివృద్ధి. 

ఆబన్హ్య (న.) అలంకారాలు. 

ఆబలీయన (న.) దుర్చలుడైన రాజు 
అనుసరించవలసిన మార్గం. 

ఆబాధ (పు.) అపాయం. ఇతరుల 
స్థలం మొదలైనవి ఆక్రమించడం. 

ఆభిగామిక (వి. అనాయాసంగా రాజును 
సమీపించే సేది. 

ఆభ్యన్తర (వి.) నగరం లేదా రాజధాని 
నుండి లభించినది. 

ఆమకొళిత (వి.) తిన్న అన్నం అరగని వాడు. 

ఆమిశ్రా (వి.) రాజద్రోహులు, రాజ 
ద్రోహులు కానివాళ్లు చేతులు కలపడం. 

ఆయతి (సీ.)(1) రాబడి, (2)భవిష్యత్తు. 

ఆయతిక్షమ (వి.) భవిష్యత్తులో లాభ 
కరమైన. 


| ఆయతివ్రదర్శన (న.) రాబోవు లాభనష్టాల 


మీద చూపు. 


| ఆయత్త (వి) అధీనమైన, ఆధారపడిన. 


ఆయవమాన-నీ (వి.) పన్నులద్వారా వసూలైన 
వస్తువులను తూచేది. 
ఆయముఖ (న.) పన్నుల ముఖాలు, 


912 


Heads of revenue. 

ఆయశరీర (న.) మొత్తం పన్ను, The 
aggregate revenue 

ఆయుక్త (పు.) అధికారి, An officer. 

ఆయుధీయ (వి.) సైనికులను ఏర్పరచేది 
లేదా నిర్వహించేది, Supplying or main- 

(పుం) సైనికుడు. 

ఆయోగ్‌ (పు.) (1) నియామకం, (2) పొందుట, 
సంపాదించుట, (3)తనవైపు త్రిప్పుకొనే 
ఉపాయం. 

ఆయోధన (న.) యుద్ధభూమి. 

ఆరక్ష (పు.)ఆరక్షా (సీ) రక్షణ Protection. 

ఆరక, ఆరక్షక (పు.) రక్షకుడు WatChMan, 
a guard. 

ఆరక్షీన్‌ (పు.)రక్షకు డు Aguard, a sentinent. 

ఆరాజు (న.) రాజ్యాన్ని గట్టిపరచుకొనుట. 
Consolidation of the kingdom. 

ఆరాలిక (పు.) వడ్డన చేయువాడు. 

ఆర్తవాదిన్‌ (పు.) కష్టాలలో ఉండి 
చెపుతున్నవాడు. 

ఆర్యప్రాణ (పు.) ఆర్యుడైన వ్యక్తి. 

ఆలకీత (వి.)పైకి కనబడు. 

ఆలవన (న.) (గడ్డి) కోయుట. 

ఆవహ్‌ (ధా.) లోనికి తీసికొనివచ్చు. 
లోపల చెల్లించు. (పేరణార్థకం) 
ఆహ్వానించు, ప్రక్కకు తీసికొనివచ్చు, 
పోగుచేయు, విదేశా లకు పంపడానికి 
(ప్రోత్సహించు. 

ఆవావ (పు.) (సైనికులను)దూర్చడం. 
పెరిగేటట్లు చేయడం. 


taining troups. 


కౌటిలీయమ్‌ అర్థశాన్తమ్‌ 


ఆవాహ-వివాహ (పు.) ఆడపిల్లను (వివా 
హంలో) తీసికొనడం, ఇవ్వడం. వివాహ 
సంబంధాలు చేసికొనడం. 

ఆవేదక చూ. అవేదక. 

ఆవేళన (న.) కర్మాగారం. A factory, 
a workshop. 

ఆవేశనిక (పు.) అతిథి. 

ఆవేశనిన్‌ (పు.) కార్మికుడు. 

ఆశాకొరిక (పు.) గుత్తపని చేసే కార్మికుడు. 

ఆళానిర్వేద (పు.) దిగులు, నిరాశ. 

ఆశానిరేందిన్‌ (పు.) దిగులుచెందినవాడు, 
ఆశ వదలుకొన్నవాడు. 

ఆశాౌస్తే (సీ) ఆశ, Hope. 

ఆశీతిక (వి.) ఎనఖైసంవత్సరాలవాడు. 

ఆజచమృతకళ (పు.) హటాత్తుగా మరణిం 
చినవాడు. 

ఆనంగ (పు.) (1) సంబంధం, (2)అడ్డు, 
(3) ఆసక్తి. 

ఆనన (న.) ప్రశాంతంగా కూర్చొనడం. 

ఆసార (న.) మిత్రరాజు. మిత్రుని సైన్యాలు. 
సైనికుల సహాయం. సైనికబలం 
పెంచుట. 

ఆన్తరక (న.) చపటాచేయుట Flooring. 

అస్తార (పు.) చూ.పై. 

ఆను (ప్రేర.) (1) విడిచేటుట్లు చేయు, 
(2) ప్రవహింపచేయు, కపటోపాయంచే 
మోసగించి తీసికొనుపోవు. 

ఆవారణీయ (వి.) లోపలికి తీసికొని రాదగిన, 
చేర్చదగిన. 

ఆహార్యబుద్ధి (వి.) మొండితనం ఉన్న 


అనుబంధము 


బుద్దిమంతుడు, బుద్దిమంతుడే కాని 
ఇష్టం వచ్చినట్లు చేసేవాడు. 
ఆవార్వోదక (వి.) బైటనుండి నీళ్లు తీసికొని 
రావలసిన. 
ఆహేతక, (పు.), ఆహితికా తాకట్టు పెట్టిన వ్యక్తి. 
ఆహ (పేర. ధా.) (1) చెల్లించేటట్లు చేయు. 
తీసికొనిపోవు, జప్పుచేయు. దోచుకొను, 
(2) తిను. 
ఆహ్నిక (న.) రోజుకూలీ. 


a 

ఇజ్లీత (న.) అవయవాల చేష్ట. అవయవాల 
తో సంజ్ఞలు. 

ఇన్రకీల (పు) తలుపు కదలకుండా 
ఉండడంకొరకు నేలలో పాతిన మేకు 
లేదా కట్ట. 

ఇ(న్రకోళ (పు.) ధానుష్కుల రక్షణకు 
నగరం గోడమీద అమర్చిన, రంధ్రాలున్ను 
దారుఫలకం. 


ఈ 
ఈక్షణీక (పు.) జోస్యం చేప్పేవాడు. 
ఈళాన (న.) పిడుగుపాటు. 
ఈళ్త్ళుర (పు.) రాజు. 
ఉ్‌ 
ఉచ్చార (వు) మలమూత్రవిసర్దన. 
ఉచ్చిన్న (వి. దురాక్రమణ చేసిన 
భూములను ఇచ్చివేయవలసి ఉన్న. 
ఉచ్చుల్బ (వి.) పన్ను మినహాయింపు 
ఉన్న. 
ఉచ్చేదనీయళ(వి.) ఛేదించదగిన, రద్దు 


913 


చేయదగిన. 

ఉత్సర (పు.) (1) ధాన్యరాశి కొలవడం 
పూర్తి అయిన తరవాత మిగిలినది, (2) 
చెత్త. 

ఉత్సీర్ధికొ (వి) ఒకపక్క చీల్చి తీయబడిన. 

ఉత్కుట్‌(పే.ధా.) కుంటివానినిగా చేయు. 

డత్సృష్‌ (ప్రే.ధా.) తీసికొను, తనదిగా 
చేసికొను. 70 appropriate. 

డత్మో చక(వు.) లంచాలు తీసికొనువాడు. 
బలవంతంగా ధనం తీసికొనువాడు. 

డత్రమ (వి) వరస తప్పిన. 

ఉత్తర (న.) ఏనుగును కట్టే పై గొలుసు. 

ఉత్తరవక్ష (పు.) శ్రేష్టమైన పక్షం. SUperior 
party. 

ఉత్తరాధ్యక్ష (వు) సూపర్వైజరు. 


జలా (ధా.) ఉత్సాహంతో కర్మశీలుడుగా 
ఉండు. 

ఉత్తాన (న.) ఉత్సాహంతో పని చేయుట 
Energitic activity. 

డతృక్యఖావ (పు.) మిగల మగ్గుట, 
ఎక్కువ ఉడుకుట. 

ఉత్పథిక (పు.) మార్గాలు లేని చోట 
గూఢచారి కార్యం చేసేవాడు. 

ఉత్సజ (పు) ఉత్సవసమయాలలో 
తీసికొన్న బహుమతులు. 

ఉత్సవ్‌ ((పే.ధా.) ఉత్సాహశక్తి (రాజుకు 
ఉండవలసినది). 

ఉత్సేళ (పు.) (1) దర్పం, (2) అత్యధికంగా 
ఉండడం. 

ఉత్సేచళ (పు.) నీరు బైటకు విడచువాడు. 

ఉదళచరణ (న.) నీటిలో సంచరించే ఒక 


914 


పద్ధతి. 
డదకనాలికా (సీ) అపరాధులను 
పీడించడానికి ఉపయోగించే నీటిగొట్టం. 
ఉదకభాగ (పు.) నీటి పన్ను. 
డదజ్ఞిర (పు.) పెద్దజలపాత్ర. 
ఉదయ (పు.) ఫలితం, లాభం. 


ఉదరదాన (పు.)జీవికకోసం దాసుడైనవాడు. 


ఉదారళ (పు.) ఒక పప్పుదినుసు. 

ఉదాసీన (వి.) కోరికలేనివాడు (పు) 
రాజమండలంలో చాల శక్తిగల రాజు. 

ఉదాస్థిత (పు.) వ్రతభ్రష్టుడైన సంన్యాసి. 

దదితోదిత (వి) చాల ఉదారస్వభావం 
గల Very exalted; very noble. 

ఉద్గతార్ధ (వి.) గరిష్టమూల్యం గల Mai- 
mum priced. Ata maximum price. 

ఉద్దాట (పు.) నీరు పెంచుట. 

ఉదయ (పు) లాభం. 

ఉధూష్‌ ((పే.ధాౌ.) విద్వేషం కలిగించు. 

ఉద్దేశ (పు.) సూచన, గుర్తు. 

ఉద్ధర్ష్ణణీయ (వి) ఉత్సాహం పుట్టించు 
టకు సమర్భుడైన. 

దద్చన్ధ (పు.) ఉరిదీయుట. 

దద్సాణ్జీకృత (వి) ఎక్కువబరువు క్రింద 
తొట్రుపాటు చెందువాడు, తలమీద 
బరువు పెట్టుకొని దాగినవాడు. 

ఉద్వావ (పు.) భూమిని విత్తనాలు 
చల్లడానికి సిద్ధం చేయుట. 

ఉద్వుత (వి.) ఎరికొనబడిన 56160166. 
నిశ్చయింపబడిన. 

ఉద్వేగ (పు.) (1) భయం, కంగారు, 





కౌటిలీయమ్‌ అర్థశాన్తమ్‌ 


(2) నియమాతిక్రమణం Violation. 

డద్వేజనీయ (వి) భయపెట్టగల. 

ఉన్నాన (న.) (1) ఎత్తు, (2) తూకం. 

ఉవరట్లో (వి.) దొంగకంఠం గల, దొంగ 
మధ్యభాగంగల. 

ఉవకరణ (న.) సైనికుని సాధనాలు. 
Accoutrements. 

డపకొరిన్‌ (పు.) సహాయకుడు ౫౧551512౧1 

ఉపకృ్ళష్ణ (వి.) దగ్గర ఉన్న. 

డఉవక్రుష్ణ (వి.) నిందించబడిన. 

ఉవగ్భహీత (వి.) అంగీకరించబడిన, 
Accepted or favoured. 

డపగ్రహ్‌ (ధా.) (1) మిత్రుణ్ణిగా స్వీకరించు, 
(2) సహాయం చేయు, అనుగ్రహించు, 
(3) విరోధం తొలగించు, 00౧౦1126, 
(4) సేకరించు, నిల్వచేయు. 70001 
lect, to keep in stock, (5) పట్టుకొను 
56126. (పరణార్థక) (1) అనుగ్రహం 
చేయు; చేయూత ఇచ్చేటట్లు చేయు, 
(2) విరోధం విడచేటట్లు చేయు, (3) 
పట్టించు. 

ఉపగ్రహ (పు.) (1)ఆధారం, సహాయం, 
(2) తనవైపుకు తీసికొనడం, (3) 
సహాయం సంపాదించటం, రాజీపడటం 
Conciliation. 


డవగ్రావా (ఫు.) పట్టుకొనుట, నిగ్రహిం . 


. చుట. 


ఉవగ్రాహిన్‌ (పు.) మోసికొని, తీసికొనివెళ్లే 
వాడు ACarrEer, a bearer. 
ఉవవర్‌ ((పే.ధా.) విషాదులను ఇచ్చు. 


అనుబంధము 


ఉవజప్‌ (ధా.) పురిగొల్పు 70 5680651 to 
instigate. 

ఉవజా (సీ.) పెరుగుదల AN addition, 
an increase. 


డపజావ (పు.) రహస్యంగా పురిగొల్పుట 


A secret instigation. Secret over tures, 


seduction. 


ఉపతావ (పు.) బాధపెట్టడం. Harassment. 


ఉవతోదన (న.) గుచ్చుట Pricking, 
goading. 

ఉవదా (సీ.)పారితోషికం, లంచం. 

ఉవ(దష్ట్ర (పు.) స్వయంగా చూచినవాడు. 

ఉవధా (సీ.) రహస్యంగా నిజాయితీని 
పరీక్షించుట. 

ఉవధాన (న.) (1)ఒకదానికి బదులు 
మరొకటి చేర్చుట, (2) కలుపుట. 

ఉవనత (వి.) వంచబడిన, ఓడించబడిన. 

డపనిధి (పు.) ఒకచోట ఉంచినది, 
Deposit. 

డవనిపాత (పు.) హటాత్తుగా వచ్చిన 
ఆపద. A $Uudden calamity or acci 
dent. 

డపనివేళ (పు.) నివేశస్థానం. 

ఉవనిషద్‌ (సీ) రహస్యోపాయం. 

ఉవనిషద్యోగ (పు. రహస్యమైన వ్‌ 
మందు 586061 Mixture. 

ఉవనివ్కుష్‌ (ధా.) బైటకిలాగు. పైకి వచ్చే 
టట్లు చేయు. 

ఉవవద్‌ (ధా.) ఉపపన్నం అగు 170 


become possible. 


| ఉవలిజ్ఞన (న.)సూచన, గుర్తు, 





915 


ఉవవన్న (వి.)జరిగిన, ఉన్న. 

ఉవయుక్త (పు.) క్రింది అధికారి & 8౮00101 
nate officer. A servant. 

ఉవనిబన్ధ (వు.) (దోషులను పీడించడానికి) 
వ్రేలాడదీయుట. 

ఉపరుద్ద (వి.) (1) అడ్డుకొనబడిన, 
నిరోధించబడిన, (2) వేరుగా ఉంచబ 
డిన segregated, (3) బంధించబడిన, 
(4) పూర్తిగా ఒకని అధీనంలో ఉన్న, (5) 
ఫీడించబడిన harassed, infested. 
ఉవపరుభ్‌ (ధా.) నిరోధించు TO 66111. 
ఉపరూఢ (వి.) ఆపదలు మొదలైనవాటిలో 
చిక్కుకొన్న. 

ఉవరోధ (పు.) (1) అడ్డు, (2 
నిలదొక్కుకొని ఉండుట. 


2) కోటలో 


| ఉసలిఖ్‌ (ధా.)సరిగా వ్రాయనిదానిని 


సరిచేసి వ్రాయుట. 
ప్రమాణం 


proot. 


| ఉవవర్ణనా (సీ.) సవిస్తరంగా వర్ణించుట. 
| ఉవవాద (పు.) నింద, చెడ్డపేరు గ౧6౪౭|1౧0, 


calumny. 

ఉవవాన (పు.) అద్దెకున్నవాడు. దగ్గర 
ఉన్నవాడు. 

ఉవవిచార (పు.) ఒకదానితోపాటు చేసిన 
విచారము The accompanying treat - 


ment. 


ఉపశ్రోత్స (పు.) ప్రత్యక్షంగా విన్న సాక్షి. 
| ఉవసాల (ప్పు.) చిన్నగోడ, కట్టవ. 


ఉవనృష్ట(వి. ) పీడ్రింపబడిన, అసమర్భుడుగా 


916 


చేయబడిన 1౧౦౧౦1౭166. 
ఉవన్మన్రన పాదుకా (సీ.) గంతువేసే పాదుక 
(మార్గమధ్యంలో ఉంచే ఒక విధమైన 
మనిషిని పట్టించే సాధనం, (Trp). 
ఉవన్కర (పు.) గృహోపకరణం, సాధనం. 

ఉపన్థాన (న.) (1) విశాలమైన శాల ఇ 
hall, the assembly hall, court hall, 
(2) దగ్గరసేవకై వేచి ఉండుట, (3) 
పోగు పడిన లేదా అధికమైన పన్ను 
Accrued or additional revenue. 

డఉవస్థాయిన్‌ (పు.) సేవకుడు. 

ఉప స్నేహ (పు.) తడి, తేమ. 

ఉవవాత (వి.) (1) అపకారం చేయబడిన 
వాడు wr0Nnged, injured, (2) ఇతరుణ్లి 
పీడించినవాడు. 

ఉవవాన్‌ (ధా.) నశింపచేయు, పాడుచేయు, 
చెడగొట్టు. 

ఉవపొత (వి.) (1) రహస్యపరీక్షకు గురి 
చేయబడిన, (2) (ఇటుకలు మొదలైన 


వాటితో) కట్టబడిన, చపటా చేయబడిన, . 


(3)ఉంచబడిన. 
ఉపహృ (ధా.) దృష్టికి తీసికొనివచ్చు, 
(2) బైటపెట్టు, చెప్పు. 


ఉపాంచదణ్ణ (పు.) రహస్యంగా శిక్షించడం 


లేదా చంపడం silent punishment, 
secret murder. 
డపార్గా (వి.) దాదాపు సగం. 
దపావర్తన (న.) (1) చుట్టు తిరుగుట, 
దొర్లుట, (2) (ఆజ్ఞ మొదలైనదానిని) 
వెనుకకు తీసికొనుట Revocation, 





కౌటిలీయమ్‌ అర్ధళాస్తమ్‌ 


annulment. 

ఉపావృత్త (వి)తన రాజ్యం తిరిగి తీసికొన్న 
వాడు. 

ఉపాశంసు (వి.) (మంచికి) ఎదురు 
చూచుచున్న WhO hopes for, who 
looks forward. 

ఉవోష్‌ (ధా.) కాల్చు, నశింపచేయు. 

ఉబ్ద్‌ (పే.ధా.) (1) అభ్యసించు, వినియో 
గించు TO practise, to employ. (2) 
ఉంచు, అమర్చు 10 place, to set. 

ఉభయభావిన్‌ (వి.) రెండు పక్షాలతో 
మైత్రిగల. 

ఉభయయోగ (పు.) గ్రామాలలోను, 
రాజధానిలోను రెండింటిలోను ఉన్న 
అధికారుల కలయిక లేదా సంబంధం. 

ఉభయవేతన (పు.) రెండు ప్రక్కలనుంచీ 
జీతం తీసికొనే గూఢపురుషుడు. 

ఉరన్య (న.) సేనానివేశంలోని మధ్య భాగం. 

ఉల్లమ్పన (న.) (పీడించుటకై అపరాధులను) 
వ్రేలాడదీయుట. 

ఉల్లిఖ్‌ (ధా.) తప్పు వ్రాయడం. 

ఉల్లోవికా (సీ.) ఆహారవిశేషం. 

ఉష్టగ్రీవీ (సీ) ఒకరకమైన ఒంటె మెడ 
ఆకారంలో ఉన్న ఆయుధం. ఒక 
విధమైన పాత్ర. 

డష్టీకొ (సీ) ఒంటె ఆకారంలో ఉన్నపాత్ర. 

టో 

ఊరువేష్ట (పు.) (అపరాధులను పీడించ 
డానికి) తొడ మెలి పెట్టడం. 

ఊోర్వుకర (పు.) ఎత్తికొనిపోవు దొంగ. 


అనుబంధము 


పోర్టుచయ (వి.)పైకి పేర్చబడిన. 
ఉఊవ్మన్‌ (పు.)ఆవిరి. వేడి. 


బు 


బుతువిభక్త (వి.) వేరు వేరు బుతువులకు 


అనుగుణమైన. బుతువులను బట్టి 
మార్పుచెందు. 

బుతునుఖ (వి.)అన్ని బుతువులలోను 
సుఖకరమైన. 

ఎ 

ఎకచర (వి.) ఒంటరిగా సంచరించు, 
లేదా నివసించు. 

ఎకపాత్ర (న.) పై వర్జాలవాళ్లు క్రింది 
వర్ణాలవాళ్లు కలిసి భోజనంచేయు. 

వకవ్రత్రహ (పు.) ఒకే ఒక ఆధారం. The 
only support. 

ఏకముఖ (వి.) ఒకేస్థానంలో నడిపించ 
బడిన. అమ్మకానికై ఒకేచోటికి తీసికొని 
రాబడిన. 

వీకరాజు (పు.) ఒకేరాజు, చక్రవర్తి. 

ఎకలోష్టవధ (పు.) ఒక మట్టిబెడ్డనువలె 
నశింపచేయుట. 

వీకవిజయ (పు.) ఒక రాజు విజయం. 

ఎకొన్తయోగ (పు.) అధికారులు ఒకచోట 
కలియుట. 

ఎకొన్తసిద్ధి (సీ) నిశ్చితమైన విజయం 

వకొయన (న.) సైనికులు ఒక్కవరసలో 


మాత్రమే వెళ్లడానికి తగిన స్థానం. (మార్గం). | 


ఎకొర్ధ (పు) అందరికీ సంబంధించిన 


ప్రయోజనం Common objective. 





917 


ఏక్రెళ్ళుర్వ (న.) ఒకే వంశంలో క్రమంగా 
వస్తూన్న రాజ్యాధికారం. 
ఖు 


ఐకదేళిక (వి.) ప్రజలలో కొంతమందికి 
మాత్రమే వర్తించేది. 

ఐకవురుషిక (వి.) ఒకడు జీవితాంతం 
అనుభవించదగినది. 

జై 

బొతృత్తిక (వి.) అవసరాన్ని పట్టి చేయబడిన. 

బొత్సాతిక (వి.) దుఃశకునాలకు సంబం 
ధించిన ఆపదలను ఎదుర్కొడానికి 
తీసికొన్న. 

బొత్సాహిళ (వి.) తమంతతాముగా వచ్చిన 

సైనికులు Voluntary (army). 

జొదనిక (పు.) అన్నం అమ్మేవాడు. 


 జొదర్వ (పు) ప్రేగులు మొ. 


బొదార్వ (న.) చాల గొప్పగా ఉండుట 
Magnificience. making a grand 
show. 


' బొద్ర (వు) ఒకరకమైన తైలం తయారు 


చేసేవాడు. 
జావ గ్రాహిక (న.) డేమసూచకమైన 
బహుమానం. 


' బొవచారిక (ఫు) ఏనుగులను అలంకరించే 


సేవకుడు. 


| జావనిషదిక (వి) రహస్యమైన. (న) 


రహస్యమైన నివారణోపాయాలు. 
బొవపాదిక (పు.) (1) హటాత్తుగా అధికారానికి 
వచ్చిన వాడు Aper50n suddenly risento 
power. an upstart, (2) హటాత్తుగా : 


918 కౌటిలియమ్‌ అర్థశాస్తమ్‌ 





జరిగిన ఆశ్చర్యకరమైన సంఘటన. 
బొవవావ్వా-ళ (పు.) మోయుటకు 
తీసికొని వెళ్లుటకు ఉపయోగించేది. 
బొవళొయిక (వి.) మైథునానికి సంబంధిం 
చినది. (పు) రాత్రిసేవకుడు. 
బొవస్థాయిక (వు.) సేవకుడు. 
జొవవారిళ (న.) బహుమతిగా ఇచ్చే లేదా 
సమర్పించే, వస్తువులు. 
జౌవాయనిక (వి) బహుమతిగా తీసికొను 
వాడు (న)' బహుమతి Gift, present. 
జార భై (వి.) గొజ్టెలకు సంబంధించిన. 


క్ర 
ఠర్ష (పు.) యుద్ధవ్యూహంలో ఒక ప్రక్కనున్న 
భాగం. A flank (in a battle array). 
కక్ష (సీ.) (1) గది, ఇంటిలో ఒక భాగం, 
(2) నడుముకు కట్టే పట్టిక (౨2౧0). 
కజ్బట (పు.) కవచం. 
కచగ్రహణీ (సీ.) జుట్టు పట్టుకొనేది, 
చివర వంకరయైన ఇనుపకొలికి ఉన్న 
పాడుగైన కట్ట. 
కజ్వూకీత (వి.) బీటలు వారిన పారచేత 
కప్పబడిన. 
కటభజ (పు.) చేతితో ఎరిన ధాన్యం. 
కటమాన లేదా కటుమాన (పు.) రత్నం 
చుట్టూ బంగారం బిగించడం. 
కటవానక (న.) పక్కమీద పరిచే ఒక 
విధమైన ఆచ్భాదనం. 
కటశర్శ రౌ (సీ.) ఒక మొక్కపేరు. 
కటుకవర్గ (పు.) మసాలదినుసులు. 
కటుశర్శరా (సీ) గులకరాయి. 


కడజ్బ ర (పు.) మొక్కల ఆకులు మొదలై 
నవి. 
కణకుణ్ణక (న.) నూకల జావ. 
కణ్ణకవ్రతినర (పు.) ముళ్లతీగ. 
కణ్ణకళోధన (న.) అపరాధులను అణచి 
వేయుట. 
కణ్ణక్‌న (పీ.) ముళ్లతీగ. 
కజ్లోలీ, కజణ్లోలికా (సీ.) బుట్ట. 
కన్యావాహిక (పు.) పెండ్లి కుమార్తెతో వెళ్లే 
* జనులతో కలిసి వెళ్లేవాడు. 
కపాల (పు.) ఎక్కువగా ఇమ్మని అడిగి 
చేసికొనే సంధి గ 162405/ in which 
excessive demands are made. 
కపిళీర్షకళ (న.) గోడమీద అమర్చిన 
కోతితల ఆకారం గల రాయి. 
కరట (వి.) పురుగులు పాడుచేసిన 
లేదా తినివేసిన. 
కరటుకఠకముఖ (న.) కంసాలులు ఉపయో 
గించే, కొంగమెడ ఆకారంలో ఉండే 
సాధనం. 
కరణ (న.) (1) కార్యాలయం A bureau, 
anoffice, (2) ప్రమాణం proof, evidence. 
కరణీయ (న.) రాబడి-ఖర్చుల ఉజ్ఞా యింపు 
A budget estimate. 
కరద (వి.) పన్ను చెల్లించేవాడు. 
_ కరవ్రతికర (వు.) పన్నుకు బదులు ఇచ్చే 
పండిన వస్తువులు. 
కరీ (పు.) వర్గాలలో పిడకలు ఎండడా 
నికి తగిన వ్యవధానం. 
కర్ణకీలాయన (న.) మూలల్లో స్తంభాలకు 


అనుబంధము 


చుట్టిన రాగితీగ. మూలలలో నాటిన 
ఇనుపమేకులు. 
కర్తక (వి.) ఛేదించబడిన, కత్తిరించబడిన. 
కర్మక్షొన్త (వి.) బాగా తరిఫీజు పొందిన 
Fully trained. 
కర్మన్‌ (న.) (1) తరిఫీజు training. 
(2) శరీరపీడ (అపరాధుల). 
కర్మనిషద్యా (సీ.) కార్మికుల ఇళ్లు. 


కర్మనివ్వాక (పు.) పనులు కొనసాగించుట. 


కర్మమాన (పు.) కార్మికుల జీతం లెక్క 
కట్టే మాసం. 

కర్ణువ్వావద్‌ (సీ) ఆభిచారికక్రియలో 
జరిగిన దుష్పరిణామం. 

రర్మాన్త (పు.) కర్మాగారం A work shop. 
A factory. 

కర్మాభిగ్రవా (వు.) చేసిన పనులను పట్టి 
నిగ్రహించడం, 

కరన (న.) తగ్గించడం. దుర్చలత్వం 
కలిగించడం. ఎమీ లేనివానినిగా 
చేయడం. 

కర్భనియ (వి.) దుర్చలుడుగా చేయ 
దగిన. 

కలత్రగర్భిన్‌ (వి.) స్రీలు కూడా ఉన్న. 

కోలధౌతక (న.) ఆభరణాలకు ఉపయో 
గించే వెండీ. 

కలనీ (సీ) ముద్ద pup. 

కల్పనా (సీ.) (1) ఛేదించే చాకు మొ. 
(2) ఏర్పాటుచేయుట. 

కల్వాణకృత్య (న.) ఉత్సవసమయం 


Fesitive occasion. 





919 


కల్వాణబుద్ధి (వి) మంచి అభిప్రాయం 
గల Of honourable intentions. 

కొకణీ (సీ.) (1) (జూదంలో ఉపయోగించే) 
గవ్వ, (2) పణంలో 64వ వంతైన ఒక 
రాగి నాణెం. 

కొచ (వు.) (1) గాజు. స్ఫటికం, (2) 
(వస్తువులు తయారు చేసేటప్పుడు) 
అపహరించే ఒక పద్ధతి, (3)కావడి. 

కొచక (న.) బంగారు వస్తువులలో 
తక్కువ రకం పదార్థాలను అతుకుట. 

కొచకర్మన్‌ (న.) (బంగారు లేదా వెండి) 
వస్తువులలో కూర్చుట. 

కాచమణీ (పు.) గాజుపూస. 

కాచవ్యవవారిన్‌ (పు.) గాజుసామాన్లు 
అమ్మేవాడు. 


కొబారృణ (న.) బంగారం మీద గాని 


వెండిమీద గాని మణీ బిగించుట. 


కొజఖున (న.) బిగించడానికి ఆధారమైన 


బంగారం లేదా వెండి. 


' కొజునకొరు (పు.) మణులు మొదలైనవి 


బిగించే పని చేసే శిల్పి. 
కొణ్ణక (న.) కాలి లేదా చేతి ఎముక. 
రొణ్లబీజు (న. కొమ్మపాతితే మొలిచే మొక్క. 
కొణ్ణరా (సీ) నరం. 
కొవటిక (పు.) ఒక రకమైన గూడ పురుషుడు. 
కొమణ్లులుక (వి) ఆనపకాయ ఆకారంలో 
ఉన్న. 
కొయభార (పు.) వీపుమీద మోసే బరువు. 
కొరణిక (పు.) లెక్కలు వ్రాసేవాడు AN 


920 


accounts officer. 
కొర్మాన్తిక (పు.) కర్మాలయాల అధికారి 
A director of factories 
కొర్మారికో (వి.) కంచరి మొదలైన వాళ్లు 
తయారు చేసినది. 
కొర్మికో (పు.) పనులు నడిపించేవాడు 
A works - manager 
కొర్య (పు.) క్రింది అధికారి A $b 
ordinate officer . 
కొర్వటిక లెదా ఖార్యటిక రెండువందల 
(గ్రామాల ప్రధానస్థానం (head quarters) 
కొలిక (వి) ఇంతకాలం అని నిర్ణయించి 
ఇచ్చిన అప్పు. అరువు ఇచ్చిన. 
కొలోయక (న.) చందనంవలె సుగంధం 
గల ఒక కట్ట. 
కొష్టతులా (సీ.) కజ్టతక్కెడ. 
కిటికా (సీ) పేపబెత్తంతో అల్లి చర్మ 
కప్పి తయారు చేసిన డాలు. 
కీట్ట (న.) లోహాదులు కరిగించగా 
వేరుగా వచ్చిన చిట్లం 0౧౦౪. 


కణం (న.) మాదకపానీయబీజం Aferment. 


కీణ్యబన్ధ (పు.) మాదకద్రవ్యాలు తయారు 
చేయుట. 

కీలాట (పు.) పెరుగుపైన తేలిన నీరు. 

ఠుక్షీవదర (వి.) కోటగోడను ప్రక్కనుంచి 
బ్రద్దలుకొట్టేది. 

కుటువ్వు (న.) వేశ్యాపరివారం An 
(courtesan's) establishment. 

కుట్ట్‌ (ధా.) దంచు, నలుపు. 

కుట్టక (పు.) దంచువాడు. 

కుట్టకయన్త (పు.) పిండిమర. 


కౌటిలీయమ్‌ అర్ధళాస్తమ్‌ 


కుట్టనశాలా (సీ.)దంపుడుపనిచేసేశాల 

కుట్టనీ (సీ.) పిండిమర. 

కుట్టాక (పు.) వడ్రంగి, అతికించువాడు. 

కుణ్బ (వి) మందమతి, శక్తిహీనుడు, 
సామర్థ్యం లేనివాడు. పిరికిపంద. 

కుస్‌ (యే.ధా.) (1) నిరాకరించు.Tం 
refuse. to sanction, (2)ఎదురు తిరు 
గుటకు (ప్రోత్సహించు. 

కుపీత (వి.) ఎదురు తిరిగిన. 

కుష్టు (న.) అడవిలో లభించే కట్ట మొద 
లైన సంపద. 

కుప్వోవబీవిన్‌ (ఫు.) కుప్యాధికారి 7౧6 
superintendent of forest produce. 

కుమారవుర (న.) రాజపుత్రప్రాసాదం. 

కుమారీవుర (న.) ఒకవిధమైన నగర 
ద్వారం. 


_ కుమారీనంగ్రవో (సీ.) కట్టేస్తంభంమీద వేసిన 


ఇనుపదూలం. 

కుమృకుక్షీక (వి.) కుండవంటి పొట్టగల. 

తుమ్బీపాక (పు.) పెద్దపాత్రలో సలసల 
కాదుట. 

కురువిన్ర (పు.) ఒక రాయి. 

కులనీవీ (సీ) కుటుంబంలో దాచు కొన్న 
ధనం. 

కులబన్గన (న.) మొత్తం కుటుంబానికి 
వెట్టిచాకిరీ Bondmanship for the 
whole family. 

కులమితికా (సీ.) ఒకవిధమైన గజనివాసం. 

కులనంఘ (పు.)రాజవంశీకు లందరూ 


సభ్యులుగా ఉన్న సమితి Arnuling 
council consisting of all members 


అనుబంధము 


of the royal family. 

కులైడళ (పు) మందనుండి తప్పి 
పోయిన గొట్టె. 

ఈుల్యు (పు.) రాజవంశానికి చెందినవాడు 

కుల్యా (సీ.) పొడవుగా త్రవ్విన గొయ్యి A 
trench. 

తూల్యావావ (వి.) కాలవలమీద వ్యవసాయం 
జరిగేది. 

తుశల (వి.) సమర్దుడు AN e౫pert. 

తుళీలవ (పు.) పాటలు పాడువాడు. నటుడు. 

కుహాక (పు.) మాజిక్‌ చేసేవాడు, పాముల 
వాడు, బొమ్మలాడించేవాడు. 

కూట (పు.) (1) కొమ్ములు విరిగిన ఎద్దు, (2) 
శిఖరం. 

కూటయుద్ద (న.) మోసంతో కూడిన యుద్ధం. 


కూటావపాత (పు.) పైన ఆకులు మొదలైనవి | 


కప్పిన గొయ్యి. 

కూర్చికా (సీ.) గడ్డపెరుగు. 

తూర్శక (వి.) తాబేలు ఆకారంలో ఉన్న. 

కూలవథ (పు.) సముద్రతీరంగుండా 
జలమార్గం. 

కృతకర్ణికా (వి.) చుక్కలున్న. 

కృతక్రియా (వి) యథావిధిగా వివాహం 
చేసికొన్న. 

కృతక్షేత (న.) కృషియోగ్యంగా చేయబడిన 
భూమి. 

కృతప్రతిఘా తావస్థ (వి.) హింసించకుండా 
మాట (రక్షణ) ఇవ్వబడినవాడు Tం 


whom a guarantee against injury 





921 


is given. 

కృతవ్రవేళ (వి.) ప్రవేశించడానికి అనుమతి 
ఉన్నవాడు. 

కృతావరోధా (సీ) ఒక్కడు మాత్రమే 
ఉంచుకొన్న స్త్రీ. 

కృతావన్ధ్థ (వి) గారంటీ ఇవ్వబడిన. 

కృత్య (వి) ఎదురు తిరిగేటట్లు చేయదగిన 
వాడు. దేశద్రోహి అయే అవకాశం 
ఉన్నవాడు. (న) ఆభిచారిక హోమాదికం. 

కృత్వకర (పు.) ఆస్తి మొదలైనవాటి 
వ్యవహారాలు చూచేవాడు. AN &ఇ6౧౧101- 
strator (of property etc.) 

కృత్యవకీయ (వి.) రాజుకు ఎదురు 
తిరిగే పక్షానికి (పార్టీకి) చెందినవాడు. 

కృనర (పు.) బియ్యం నువ్వులు కలిపి 
వండిన పులగం. 

క్లవ్త (వి.) ఇంత అని నిర్ధారణ చేసిన సామ్ము, 


' కోరమజ్ఞల (న.) గుండ్రంగా ఉండే చోటు. 


కోవ (పు.) తిరుగుబాటు. 


' కోపక(వి.) తిరుగుబాటు ప్రోత్సహించువాడు. 


కోవ్య (వి.) నిరాకరించదగిన. 

కోళసంగ (పు.) పన్నుగా తీసికొనడం 
Appropriation of revenue. 

కోళీధాన్వ (న.) అపరాలు. 

కోష్ట (పు.) దేవాలయం, కొట్టము (50606). 

కోష్టక (ఫు.) కొట్టము. 

కౌచవళ (పు.) ఒకరకమైన రగ్గు. 

కౌమారభృత్వ (పు.) శిశుపోషణలో 
కుశలుడు. 


922 


కౌష్టేయక (న.) గోడౌనులనుండి లభించే 
ధనం. 
శ్రమాభినీత (వి.) (1) క్రమంగా విశ్వాస 


పాత్రుడైన, (2) క్రమంగా నమ్మిక కుదిరిన. 


క్రిమిజాత (న.) సిల్కు, పట్టు. 

క్రిమితాన (న.) పట్టుబట్ట. 

క్రీయా (సీ.) (1) ట్రైనింగ్‌, (2) చికిత్స 
చేయడం. 

క్రీయావిపన్న (వి.) బ్రైనింగుపని 
చేయనివాడు, |బ్రెనింగు ఇవ్వడా 
నికి శక్యం కానివాడు. 

శ్లీవ్ల (వి.) చెడగొట్టబడిన, పాసిపోయిన. 

క్రవణ (న.) ఉపవాసం. 

. కొర (వు) చెరుకునుండి పుట్టిన బెల్లం 
మొదలైనవి. 

క్రారకర్శన్‌ (న.) చెరుకురసం తీయుట, 
బెల్లం మొదలైనవి తయారుచేయుట. 

క్షుద్యోగ (వు.) ఆకలి కలగకుండా యోగం. 

కుధదక (పు.) సామాన్యుడు A 5౧21040, 
Commoner (న)పూసలు చేయడం 
వంటి చిన్న బంగారం పని. 


క్షేత్ర (న) రాజ్యప్రదేశం Domain, territory. 


క్షేత్రిక (పు.) భూస్వామి. 
క్రేవణ (న.) బంగారంలో గాని వెండిలో 
కాని కూర్చుట. 


మ్స 
ఖచిత (వి.) గ్రుచ్చబడిన, పొదగబడిన, 
కలపబడిన. 
ఖజ్జున (న.) బురద. 
ఖిష్టునోదక (వి.) బురదనీరు గల. 


కౌటిలీయమ్‌ అర్థశాన్తమ్‌ 


ఖణ్ణు (వి) బ్రద్దలైన. 

ఖిణ్ణవుల్ల (న) మరామత్తులు చేయుట, 
కొంచెం తెరచుకొనుట. 

ఖణ్ణనంఘాత్వ (వి) నేయకుండా వదలి 
వేసిన చాలా దారాలు గల. 

ఖరక (వి.) గతుకులుగా ఉన్న ముతకదైన, 
Rough in surface. 

ఖరవట్టి (వి.) అపరాధుల పీడనవిధానాన్ని 
చెప్పే ఒక గ్రంథం. 

ఖాత (న.) (1) అగడ్త. తవ్విన కాలవ, (2) 
తవ్విన నేల. 

ఖాతప్రావృత్తిమ (వి.)కాలవలద్వారా నీరు 
అందించేది. (న)నుయ్యి. 

ఖురుమ్చు (వి.) చాలవరకు నున్నని 
రాళ్లతో తయారు చేసినది. 

గ 

గణిత (వి.) (1) లెక్క ఉన్నది. (న) 
లెక్క పెట్టుట. 

గజ్టికా (సీ) (1) చెట్టుమొదలు (2) 
కజ్జదిమ్మ, 

గర్భభర్మన్‌ (న.) గర్భభర్శణ్యా (సీ.) 
గర్భపోషణము. 

గర్భనంస్థా (సీ.) పురుళ్లు పోసే స్థానం. 

గర్భిణికా (వి.) మధ్యభాగంలో పైకి ఉబ్బిన. 

గవ్వ (వి.) గోవులకు (పశువులకు) హిత 
మైనది. 

గౌఢ (వి.) కదలకుండా పాతబడిన. 

గాణనిక్య (పు.) లెక్కలు, ACCoUnNts. 

గౌయన (పు.) పాట పాడువాడు. 


అనుబంధము 


గుడ (న.) ఎనుగు కవచం. 

గుణ (పు.) (1) తాడుకట్టుట, (2) విదేశ 
విధానంలో ఒక పద్ధతి. 

గుప్తి (సీ.) రక్షణ, కోట నిర్మించుట. 

గురునముళ్ళ (వి.) పెద్దప్రయత్నంతో లేదా 
పెద్దప్రమాణంలో సమీకరించిన 
Mobilising with great effort or on a 
large scale. 

గుల్మ (న.) రాజభటస్థానం, A Police 
Station. 

గువ్వూనధర్శన్‌ (వి.) రహస్యాన్ని పంచు 
కొనగల 

గూఢ, గూఢ వురువ (పు.) గూఢంగా మారు 
వేషాలలో తిరుగుతూ పనిచేసేవాడు. 

గూఢాబీవ, గూఢాబీఎఐన్‌ (పు.)రహస్యమైన 
ఆదాయం గలవాడు. 

గృ హేజాత (పు.) ఇంటపుట్టిన దాసుడు. 

గృవ్వో (సీ) యజమాని ఇంట్లోనే 
నివసించేది. 

గోవ (పు.) పన్నులు వసూలుచేసే చిన్న 
అధికారి A subordinate revenue officer 
చిన్న నగరాధికారి A 560 Ordinate city 
officer. 

గోలిజ (వి.) ఎద్దులు లాగేది. 

గోవృణ (పు.) రాళ్లు విసిరే చిన్న ఉట్టివంటి 
త్రాడు. 

గ్రన్థిభేద (పు.) ముడులు భేదించేవాడు 
గ్రస్‌ (దొంగ)(1) తినివేయు, (2)(ధా) 
బాధించు, Tం harass, (3)ఓడించు, 
(4) అత్షిక్రమించు, 10 $Urpass. 


923 


(గామకూట (పు.) గ్రామాధికారి. 

గ్రామభృతక (పు.) గ్రామసేవకుడు. 

గ్రౌమస్వామిన్‌ (వు.) గ్రామానికి యజమాని 
(owner). 

గ్రౌమిక (పు.) గ్రామాధికారి. 

గ్రామ్యనుఖ (ను) అసభ్యమైన సుఖం. A 
vulgar pleasure. 

(గ్రావ్వా (వి. అరెస్టు చేయదగినవాడు. 

(గ్రైవేయ (న.) ఏనుగ మెడగొలుసు. 


ఒల్లో 


ఇ 


ఘటికాన్గాన (న.) పన్ను వసూలు చేసే 


ద్వారం దగ్గర ఉన్న వస్తువులు ఉంచే 
స్థానం. A ware - house near the 
toll-gate or customs house. 

ఘాణవీణ్యాక (పు.) గానుగనుండి తెచ్చిన 
తెలకపిండి. 

చ 

బక్రచర (పు.) బండి నడుపువాడు. 

చ(క్రవథ (పు.) చక్రాలమార్గం, బండ్లు 
నడిచే మార్గం. 

చక్రయుక్త (పు.) బండి. 

బక్రీన్‌ (పు.) బండే. 

చమసీ (సీ) భోజనం. 

చమూఖలాః (పు.) దుష్టుల సముదాయం, 
సైన్యంలోని దుష్టులు. 

చర్‌ (ప్రే.ధా) (1) స్వేచ్చగా తిరుగుటకు 
అనుమతించు, (2)వదంతులు వ్యాపింప 
చేయు. 

చరక (వు) సేవకుడు (సరక, రురక 
అని కూడ). 


924 


చరిత (న.) అలవాటు A 6Us5tom, 
a practice, a rule, a regulation. 

చర్వొ (సీ.) మార్గం A track. 

చలామిత్ర (ఫు.) కోటలేని శత్రువు. సంచ 
రించే శత్రువు. 

చాక్రీక (పు.) తైలయంత్రం నడిపేవాడు. 
నూనెవర్తకుడు. 

బాతురొతిక (వి.) నాలుగురోజుల పాటు 
చార జరుగునది (పు.) (1) గూఢచారిచర్య 
(2) రహస్యంగా సేకరించిన విషయం 
(3) గూఢచారి (4) జైలరి. 

చార (పు.) బంధించడం. A lock up. 

బారరొత్రి (సీ) సంచారం విషయంలో 
నిర్బంధం లేని రాత్రి. 

చారిత్ర (న.) చూ. చరిత్ర. 

చిక్కణ (వి.) జిగురుగా ఉన్న, ముద్దగా 
ఉన్న. 

చిటచిటాయత (వి.) పళపళావిరిగిపోయిన. 

చిమచిమాయిత (వి.) తళతళలాడు. 

చుజ్బువాలుకా (సీ.) సన్నని ఇసుక. 

చూలికొ (సీ.) (1) స్తంభాగ్రభాగం, (2) 
శిఖరం. 

చైత్య (పు.) పవిత్రస్థానం, పూజాస్థానం, 
పవిత్రమైన వృక్షం. 

బోరరజ్ఞా (ప్ర) దొంగలను పట్టు 

కొనడం ద్వారా లభించిన ధనం. 

బోరరజ్ఞా (పు.) దొంగలను పట్టే అధికారి. 

ఛ 
ఛనికొ (సీ) సుఖం, ఆనందం. 
ఛన్నవథ (పు.) భూగర్భమార్గం. 


కొటిలియమ్‌ అర్ధశానస్తమ్‌ 


ఛర్రి (సీ) వాంతి. 

భాత్ర (వు.) అభ్యాసం చేస్తున్నవాడు, 
సహాయకుడు, చిన్నపిల్లవాడు. 

ఛాయా (సీ కాలసూచకస్తంభంయొ క్క 
నీడ. 

ఛిద్ర (వి) వ్యవసాయంలో లేని భూమి, 
కట్టడాలకు అనుకూలం కాని ప్రదేశం. 


జ 

భాడ్డా (సీ) ఒక వ్యక్తి AN Individual. 

జజ్ఞాకొరిక (పు.) పరుగెత్తువాడు, శీఘ్రవా 
ర్తాహరుడు. 

జనవదనంధి (పు.) సరిహద్దు గ్రామం. 
లేదా సరిహద్దుకోట. 

జమృకవిద్యా (సీ) మాయావిద్య. 

జాజల (పు.) ఎడారుభూమి. 

జాజలీవిద్‌ (పు.) విషవైద్యనిపుణుడు. 

జాతరూవ (న.) పరిశుద్ధరూపంలో 
లభించిన బంగారం. 

జాత్య (వి.) (1) ఉత్తమజాతికి చెందిన, 0 
noble birth, legitimate (2) నకిలీ కాని, 
Genuine, (3) అమూల్యమైన. 

జానవద (వి.) దేశానికి సంబంధించిన 
Native. 

జానుభషజ్జోనీ (సీ.) మోకాళ్లు విరగగొట్టేది 
(శత్రువులను పట్టడానికి రహస్యంగా 
అమర్చిన ఒక సాధనం). 

జోజునీ (సీ.) నీళ్లపాత్ర, జల్లెడ, వడగట్టే పాత్ర. 

వ్యేవ్టభాగిన్‌ (వి.) పెద్దకుమారుని వాటా 


అయిన. 


అనుబంధము 


డ 
డమర(పు.) దొమ్మీ, విప్లవం, తిరుగుబాటు. 
డౌమరిక (పు.) తిరుగుబాటు చేయువాడు. 
డిమృ (పు.) దొమ్మియుద్ధం. 
త్ర 
తజ్ఞాత (వి.) (1) అందుకోసం పుట్టిన వాడు, 
వంశాను క్రమంగా ఒక పని చేస్తున్నవాడు, 
(2) ఆ పనికోసం నిలపబడిన, (3)ఒక 
తరగతికి చెందిన (4) విశిష్టనై పుణ్యం గల 
(5) దాని వలన ఏర్పడిన ప్రత్యేకమైన 
పరిస్థితి. 
తజ్జాతిక (వి) ఆ తరగతికి, తరహాకు 
చెందిన. 
తత్కులీన (వి.) రాజవంశానికి చెందిన 
వాడు. సింహాసనంమీద అధికారం 
ఉన్నట్లు చెప్పుకొనువాడు. 


తన్తువిచ్చిన్న (వి.) (ఒకవిధమైన చిక్కంవలె 


ఉండుటకు) దారాలు అన్నీ నేయని. 
తన్ర (న.) రాజ్యపరిపాలనము. 
తన్రయుక్తి (సీ) విషయ ప్రతిపాదనపద్ధతి. 
తవనీయ (న.) అలంకారాలకోసం 
ప్రత్యేకంగా తయారుచేసిన బంగారం. 
తప్త (న.) అలంకారాల బంగారం 
తప్తవ్యాజీ (సీ.) కాచిన నెయ్యి, నూనె 
అమ్మినప్పుడు ఇచ్చే కొసరు (00గ- 
mission). 


తర్శ (పు) ఖరీదు ఉజ్జాయింపున 


నిర్ణయించుట Anassessment of value. 


తర్చుభ్రామిన్‌ (వి.) నేసే దారం చుట్టిన 
పుల్లవలె తిరిగేది. 





925 


తల (న.) అంతస్తు (పు.) చెంపదెబ్బ. 

తలిబృత (న.) ఒకరకం జంబుఖానా. 

తొడన (న.) శిక్షించడం, Punishment. 

తాదాత్విళ (ని.) సంపాదించినది సంపా 
దించినట్లు ఖర్చు పెట్టేవాడు. 

తార (న.) వెండి. 

తౌరిత (వి.) పూర్తిచేయబడిన 00౧ 
pleted, disposed of. 

తార్వాబాధ (వి) అనాయాసంగా తప్పిం 
చుకొనడానికి శక్యమైన అపాయం గలది. 

తాలమూల (న) తాటిమొదలు ఆకారంలో 
ఉన్న కట్టడం. ఒకరకమైన డాలు. 


| తాలావచర (పు.) నాట్యం చేసేవాడు. 


తౌలోద్దాటన (న.) తాళాలు పగలకొట్టే 
సాధనం. 


| తిథి (సీ) పండుగరోజు. 


తిరోజనవద (పు.) విదేశీయుడు. 

తిరోహిత (వి.) ఒకడు లేనప్పుడు చేర్చబడిన 
Entered into during one's absence. 

తీక్ట (వి.) (1) క్రూరస్వభావంగల, రౌడీ, 
(2) విషంతో కూడిన, (3)ధైర్యవంతుడు. 
చంపేవాడు. 

తీర్థ (న.) (1) నది దాటే చోటు, (2) 
పుణ్యక్షేత్రం, (3) సత్పాత్ర, (4) పెద్దహోదా 


గల అధికారి, (5) బుతుకాలం. 


"| తీర్థకర (వు) మతగురువు. 
| తీర్థఘాత (పు.) పుణ్యక్షేత్రాలలో దొంగ 


తనం చేసేవాడు. 
తుత్ణ (న) లోహలు కరిగించే మూస, 
మూసలో వేసి కరిగించుట. 


926 


తులామాన (న.) తూచినందుకు ఇవ్వ 
వలసిన కమిషన్‌. 

తువరీ (సీ) ఒక పప్పుదినుసు, 

తూర్యకర (పు.) సంగీతవాద్యాలు 
తయారు చేయువాడు. 

తూష్టీందణ్జ (పు.) రహస్యమైన శిక్ష 
రహస్యంగా చంపుట. 

తూష్టీంయుద్ద (న.) రహస్యోపాయాలతో 
యుద్ధం. 

తృతీయసార (తి.) శ్రేషత్వంలో మూడవది. 
The third best. 

తేజనచూర్ల (న.) మెరుగుపెట్టే చూర్ణం. 

తేజనతైల (న.) మనిషికి మెరుపు ఇచ్చే 
తైలం. 

తేజనాగ్ని (పు.) మంట మండకుండా 
ప్రకాశించే నిప్పు. 

తైలవర్థిక (న.) కాల్చితే సువాసన కలిగించే 
ద్రవ్యం. 
తోయాన్తికీ (వి.) నీరు ఊరే లోతువరకు 

వెళ్లేది. 

త్వొగ (పు.) బహుమతి ఇవ్వడం. 


కైవుటక (వి.) త్యస్రం Triangle in shape. 


త్రిపొరుషీ (వి) మూడు ఛాయాశిలల 
ప్రమాణం గల. 
జైకొల్యః (న.) మూడు కాలాలు. 
త్వష్ట్ర (పు.) బంగారం పూసేవాడు. 
త్వష్ట్రకర్శన్‌ (న.) బంగారం పూత. 
“ద 
దంశనియ (పు.) ఒక మందు. ఆ మందు 


కౌటిలీయమ్‌ అర్థశాస్తమ్‌ 


తిన్నవాడు పదిమందిని కరుస్తాడు. 

దక్షిణావథ (పు.) దక్షిణభారతం. దక్షిణభా 
రతం వైపు వర్తకమార్గం. 

దణ్ఞఖేదిన్‌ (వి.) అత్యధికదండనంచేత 
బాధపడుచున్న. 

దణ్ణనాయిన్‌ (వి.) సైన్యం నడపగలవాడు. 

దణ్ణవణీత (వి.) శిక్ష లేదా జరిమానా 
విధించబడినవాడు. 

దణ్ణ(్రతికర్ష, దణ్ణప్రతికారిణీ (వి.) జరిమానా 
చెల్లించడానికి బదులు కాయకష్టం 
చేయువాడు / నది. 

దణ్ణ(పేషణ (న.) శారీరక (శరీరం పీడించే) 
దండం విధించడం. 

దణ్జబలవ్యవవోర(పు.) సైన్యబలప్రయోగం. 

దణ్ణోవకొరిన్‌ (వి.) (1) జరిమానా చెల్లించ 
డానికి బదులు కాయకష్టం చేయువాడు, 
(2) సైన్యానికి సహాయకుడుగా ఉండేవాడు. 

దణ్ణోపనత (పు.) సైన్యంతో లొంగి పోయిన 
వాడు. 

దణ్ణో నాయిన్‌ (వి.) శత్రువును బలప్రయోగం 
చేత లొంగదీసికొనేవాడు. 

దమ్యా (వి.) శిక్షణ (ట్రెనింగ్‌)లో ఉన్న, (న) 
బ్రద్దలు కొట్టి లోన ప్రవేశించుట. 

దరణ (న.) బీట. 

దర్శన (న.) అభిప్రాయం. 

ఛశతీ (సీ) పది పశ్వాదుల గుంపు. 

దళబన్థ (వి.) పదిలో ఒకటి. 

దశవర్గాధిపతి, దళవర్ధిక(పు.) పదిమంది 
సైనికుల అధికారి. — 

దాణ్జకర్మిక (న.) రహస్యంగా దండించడం 


అనుబంధము 


దొత్ర (న.) చాకు. 


దాయాగత (పు.) వంశక్రమాగతుడైన దాసుడు. 


దార (పు.) చీలిక, బ్రద్దలగుట. 

దురువరోధిన్‌ (వి.) ముట్టడించడానికి 
శక్యం కాని. 

దుర్భగా (సీ.) భర్తకు అనిష్టురాలైన స్రీ. 

దుహిత్సకొ (సీ) వేశ్యాపుత్రిక. 

దుహిలితికొ (వి.) బొచ్చుతో నిండిన. 
బల్లిఆకారంలో ఉన్న. 

దూషీవిష (న.) ఒకవిధమైన విషం. 

దూవ్వ (వి.) దేశద్రోహి, రాజద్రోహి. 

దేవవథ (పు.) ఆచ్చ్భాదనం లేని మార్గం. 

దేవరొత్రి (ప్రీ) రాత్రిజాతర. 


దేవనరస్‌ (న.) సహజంగా ఏర్పడిన చెరువు. 


దోశ (పు.) సాక్ష్యాధారం. స్వామిత్వానికి 
ప్రమాణం Proof of ownership title. 
దేశబన్ధ (పు.) సరిహద్దు నిర్ణయించుట. 
దేళవావ (వి) ప్రదేశం స్వభావంమీద 
_ ఆధారపడిన విత్తనాల చల్లిక గల. 
దేశిక (పు.) మార్గనిర్దేశం చేసే సామర్థ్యం 
ఉన్నవాడు. 
దైవ (న.) అలౌకికాలైన కొన్ని లక్షణాలకు 
(గుర్తులకు) అర్థంచెప్పే శాస్త్రం. 
దొరాత్మిక (వ.) దుష్టస్వభావం గల. 
దౌధకర్శ్మిక (వి.) దుర్గరక్షణానికి ఉప 
యోగించు. 
దౌవారిక (పు.) ప్రధానద్వారపాలుడు. 
దౌహృద (న.) చిరకాలవాంఛలు సఫల 
ములగుట.. 
టద్రవామ్ల (న.) పుల్లని ద్రవపదార్థం. 


927 


ద్రవ్యవ్రకృతి (సీ) రాజ్యాంతర్గతమైన 
పదార్థం (విషయం). 

బ్రవ్యవ్యవనయ (పు.) ఒక వ్యవహారం 
రద్దుచేయుట Annulment of a 
transaction. 

దూణ (పు.) కజ్జతోచేసిన ధనస్సు. 

దోణముఖ (న.) నాలుగువందల గ్రామాల 
1పధానస్థానం (Head quarters). 

ద్వన్హిన్‌ (వి.) ఒకరితో ఒకరు పోట్లాడు 
కొనుచున్న. 

ద్వాదళాన్తర (వి.) పన్నెండు నిలువుల లోతు. 

ద్వొవటీవాన (న.) జంటనూలుతో నేసినది. 

ద్వేష (పు) (భార్యాభర్త లమధ్య) (ప్రేమ 
లేకపోవడం. 

ద్వైధీభావ (పు) ఒకరాజుతో స్నేహము 
మరొకనితో విరోధమూ సాగించుట. 

ద్వైధీభావిక (వి.) మరొకచోట యుద్ధం 
చేస్తూ సంధిచేసుకొనడానికి తగినవాడు. 

దైఃరొజ్య (న.) ఇద్దరు రాజులు ఒక 
రాజ్యాన్ని పరిపాలించడం. 


ధ 
ధరక (పు.) తూచేవాడు. 
ధర్మ (పు.) నిజంగా అంగీకరించడం, 
న్యాయశాస్త్రం, ధర్మశాస్త్రం. 


| ధర్మ సేతు (పు.) నిఃశుల్కంగా నీరు ఇచ్చే 


జల స్థానం. A charitable waterwork. 
ధర్మన్థ (పు. న్యాయాధికారి గరం 
ధర్మస్థియ (వి) న్యాయాధికారికి సంబం 

ధించిన. న్యాయాధికారి పరిధిలో ఉన్న. 
ధర్మావనథిన్‌ (పు.) నిఃశుల్కనివాసగృహం 


928 


అధికారి. 


ధాన్యకొన్త (వి) పంటలకు అనుకూలమైన. 


ధాన్వవావ (వి.) ధాన్యం చల్లదగిన. 
ధాన్యామ్ల (న.) పుల్లని గంజి. 


ధారయిస్తు (వి.) పట్టుదలగల Persevering. 


ధారయివ్లుతా (సీ.) పట్టుదల. 

ధారా (సీ) (అశ్వముయొక్క) వేగం. 

ధృ (ధా.) జీవించి ఉండు. 

ధృతి (సీ) దృఢమైన అభిప్రాయం 
Will. 

ధేనుకొ (సీ.) పిల్లకి పాలిచ్చు ఆడఏనుగు. 

ధోరణ (వి.) ఎగురుతూ నడిచేది (గుజ్బం). 

ధ్వామ (వి.) మట్టికొట్టుకొనిపోయిన. 

ధ్వజ (పు.) జండా, ప్రవేశం పన్నులు 
వసూలుచేసే కార్యాలయం గుర్తు The 
sign of the customs house. 

ధ్వజమూల (న.) ప్రవేశం రుసుము 
వసూలు చేసే కార్యాలయం. 0౪510గ5 
house. 

ధ్వజాహృత (పు.) యుద్ధంలో పట్టుకొన 
బడిన బానిస. 

ధ్వస్త (వి) వదలి వెళ్లిపోయినవాడు. 

న 

నదీవథ (పు.) నదీమార్గం. 

నదీమాతృక (వి.) నదులద్వారా సాగు 
జరిగేది. 

నయ (పు.) సరియైన విధానం. 

నర్మయ్‌ (నామధాతు.) ఆనందజనకంగా 


కాలక్షేపం చేయించు 'TO'enNtertain. 


కౌట్‌ిలీయమ్‌ అర్ధశాస్తమ్‌ 


నవబుద్ధి (వి.) పరిణతిచెందని బుద్ధి గల. 

నస్తః (అవ్య.) ముక్కుద్వారా. 

నస్తఃకర్మన్‌ (న.) ముక్కుద్వారా లోనికి 
తీసికొన, పీల్చుకొను. 

నన్వ (న.) (1) ముక్కుత్రాడు తగల్చుట, 
(2) ముక్కుకొరకు తయారు చేసినది. 

నన్వకర్శన్‌ (న.) నూనౌమొదలైనవి 
ముక్కులో పోయు. 

నాగరక (పు.) ధైర్యవంతుడు. A gallant. 

నాగరాయణ (న.) కోట ఉన్న నగరాన్ని 
పీడించడం. 

నాగరిక (పు.) నగరాధికారి గ ౦1 
superintendent. 

నాగోదరికొ (సీ.) తొడకు కట్టుకొనే కవచం. 

నాదేయ (వి.) నదిలో లభించిన. నదిపొడు 
గునా నివసించే. 

నా (నీ.) స్వస్తికచిహ్నం. 

నాయక (వు.) యుద్ధభూమిలో సేనా 
నాయకుడు A Commandant (in the 
field). 

నౌరోష్ట (వి.) గుర్తులను గుర్తుపట్టు 
Responding to signals. 

నాలికొ (పీ.) కాలం కొలిచే జలనాళిక. 
The water clock. | 

నాలీ (సీ) నాలి (పు.) గొట్టం. నిప్పు ఊదే 
గొట్టం. 

నాష్టీక (పు.) పోగొట్టుకొన్నవాడు. 

నికొయ (పు.) హాలు, గది. 

నిక్షీప్‌ (ధా.) (అపరాధారోపణం లేదా 
కేసు) ఉపసంహరించుకొనడం. . 


అనుబంధము 


నిక్షేవ (వు.) (1) జాగర్తచేయుటకై 
ఒకరికిచ్చినది. వస్తువులు తయారు 
చేయుటకు శిల్పులకు ఇచ్చిన పదార్థం. 
(2) వస్తువులు ఉంచే పాత్ర మొ. 
నిలవచేసే చోటు. 

నిగ్రహ (పు.) మరణం. 

నిగ్రహేణ (క్రి.వి.) తప్పనిసరిగా. 

నిధాన (న.) (1) నిలవచేయుట, (2) 
నిలవచేసే స్థానం, (3)నివాసస్థానం. 

నిన్లు (సీ) మరణించిన శిశువును కన్న స్రీ. 

నిబద్ద (వి) వ్రాయబడిన Recorded. 

నిబన్ధ (వు) వ్రాయుట Recording. 

నిబన్ధక (పు.) వ్రాసేవాడు The reorder. 

నిబన్గన (న) షరతుల ప్రకారం బాధ్యుణ్ణి 
చేయడం. Binding i.e. terms and 
conditions. 

నిబన్ధవుస్త క (న.) వ్రాసే పుస్తకం 4800106 
book. a register. 

నిమిత్త (న.) శకునశాస్త్రం. 

నిమ్న (న.) నీళ్లు, తేమప్రదేశం. 

నియమ్‌ (ధా.) నిర్బంధంలో ఉంచు. 
శిక్షించు. 

నిరన్తరయోగిత్య (న.) వెంటనే సంబంధించి 
ఉండుట. వెంటనే అమలులోనికి 
వచ్చుట. 

నిరన్వాయ (పు.) పట్టుకొన్న వస్తువుయొక్క 
యజమాని ఉండకపోవడం (2096౧06). 

నిర్జాత (పు.) వినాశం, తొలగించుట. 

నిరిష్ట (వి.) నిశ్చితమైన, Stipulated, fixed. 

నిరేళ (పు.) విశేషంగా అప్పగించడం. 


929 


విశిష్టమైన ధనాదిదానం. A $pecial 
assignment. a special allowance. 
నిర్పోగ (పు.) వంకర. ముణుచుకొనిపోవుట. 
నిర్వ (పే.ధా.) ప్రచారంలోనికి తీసికొని 
వచ్చు TO $end into circulation. 
నిర్వామక (పు.) నావమనిషి. ముందు 
వెళ్లువాడు. A Boatman, Pilot. 
నిర్వూహ (పు.) కషాయం. A ౮౭00010౧. 
నిర్వహ్‌ (ప్రే.ధా.) బైటకు (వస్తువులు) 
పంపు. 10 export. 
నిర్వహణ (న. (వస్తువులు) బైటకు 
పంపుట Export. 
నిర్వాద (పు.) నిందనీయమైన ప్రవర్తన. 
నిర్విభజ్‌ (ధా.) వాటానుండి వేరుచేయు, 
To exclude from inheritance. 
నిర్వాళ్‌ (కర్మణివ్రయోగం) అద్దెకు ఇవ్వబడు 
లేదా తీసికొనబడు. 
నిర్వేళశ (పు.) జీతం Wage. 
నిర్తార (పు.) బైటకుతీయడం 7211౧3 
out. disposal. 
నిర్హారిన్‌ (వి.) విస్తృతంగా వ్యాపించే. 
నివిష్ష (వి) నిర్ణయించబడిన, స్థిరీకృతమైన 
Laid down. fixed. 
నివిష్పా (సీ) పునర్వివాహం చేసుకొన్న స్త్రీ, 
నివేశ (పు). (1) (స్రీచేసుకొన్న) పునర్వివా 
హం, (2) మజిలీ, నివాసం Halting, a 
halt. 
నిశాన్త (న.) రాజనివాసం. 
నిశ్సార (పు.) ముందుకు వెళ్లుట 
Moving out. March out. 


నిషద్యా (సీ.) ఇళ్లు Houses. quarters. 


930 


నిషిబ్‌ (గ్రే.ధా.) లోనికి ప్రవేశింపచేయు. 

నిషేక (పు.) లోనికి ప్రవేశింప చేయుట. 

నివ్మస్‌ (ధా.) బైటకు వెళ్లు, విడిచివెళ్లు 
To go out. To leave. 

నిష్కనన (న.) బైటకు వెళ్ళుట 0103 
out. An exit. 

నిష్మాన (పు.) చూ.పై. 

నిష్కిర (న.) బైటకు వెళ్లే ద్వారం. 

నిష్కిరదాంర (న.) చూ.పై. 

నిమ్మ ట (పుం) గృహోద్యానం. 

నివ్రయ (పు.) నష్టపరిహారం COMpensa- 
tion. ముదరా ఇచ్చిన సామ్ము, 
Redemption amount ఎవరినైనా 
విడిపించు కొనడానికి ఇవ్వవలసిన 
సొమ్ము. r2n5౦0m. పాడైపోయినందుకు 
ఇవ్వవలసిన సాము Demurrage. 
శారీరకదండంనుంచి (జరిమానా 


చెల్లించడం ద్వారా) విడుదల 1666౧0 
tion from corporal punishment by 
payment of fine. 


నివ్పామ్య (న.) ఎగుమతి సుంకం Export 
duty. 

నిమ్మాత (వి.) దూరంగా విసరివేయ 
బడిన. 

నివృత్‌ (ధా.) పారిపోవు, కనబడకుండ 
వెళ్ళిపోవు TO ౧౧ away, 10 abscond 
(పే.ధా) తప్పించు కొనేటట్లు సహక 
రించు TO help to escape. to cause to 
leave or desert. బైటకు త్రోసివేయు. 70 


drive out. to oust. 


కౌటిలీయమ్‌ అర్థశాస్తమ్‌ 


నివృతన (న.) పారిపోవుట, కనబడకుండా 
పోవుట. 

నిషృతిత (వి.) పారిపోయిన, కనబడ 
కుండా పోయిన. 

నివృత్తి (సీ.) (1) ధాన్యపుపంట The 
produce. harvest. (2) దోషాన్ని నిరూ 
పంచుట. The proving of a charge. 

నిషాక (పు.) పూర్తిచేయుట Completion. 

నిష్పాత (పు.) చూ. నిష్పతన. 


నివ్ఫాతన (న.) (ఒక వస్తువు) కనబడకుండ 


చేయుట. 

నినర్ధ (వు.) లొంగిపోవుట SUrender. 

నినృష్ట (వి) అధికారం ఇవ్వబడిన 
Authorised. 

నినృవ్ణార్థ (వి.) ఎదైన విషయంలో 
వ్యవహరించడానికి అధికారం ఇవ్వబడి 
నవాడు AUthorised to negostiate in 
a matter.వ్యవహరించడానికి సంపూర్ణా 
ధికారం ఇవ్వబడిన రాజదూత మొద 
లెనవాడు Plenipotentiary. 

నినృష్టవ్యవహార (వి.) ఇచ్చిపుచ్చుకోవడాలు 
చేయడానికి అధికారం ఇవ్వబడిన 
వాడు Authorised to carry outa 
transaction. 

నినృష్టి (సీ) అధికారం ఇచ్చుట Author 
sation. 

నిన్తబ్ధ (వి.) స్తంభింపచేయబడిన, మూసి 
వేయబడిన. 

నిన్తల (వి.) గుండ్రంగా ఉన్న Perfectly 


spherical. 


అనుబంధము 


నిస్తూ (డే.ధా.) ఆపదనుండి రక్షించు. 
అందచేయు To deliver. 

నీబెర్లత (వి) మందంగా నడుస్తూన్న 
(అశ్వం). 

నీతివిద్‌ (పు.) నీతిశాస్త్రజ్ఞుడు AN 6౫ 
pert in the political science. 

నీవ (న.) ఇంటిచూరు, ఇంటి కప్పు. 

నీప్రాన్తర (న.) ఇంటిచూరుకీ మరొక 
ఇంటికీ మధ్యనున్న కాళీ. 

నీవి (సీ) మిగిలినధనం The 
balance, దాచిన ధనం Savings. 

నేజనోదక (న.) కడగడంకొరకు నీరు. 

నేత్స (పు.) నాయకుడు, విజయం 
పొందనున్నవాడు 

నేత (న.) ఒక నాయకుడు అవలంబించు 
కార్యవిధానం. 

నేత్రమోహన (న.) కళ్లను మోసగించేది. 

నైవేళనిక (న.) పెండ్లికి ఖర్చుపెట్టిన ధనం. 

నైనృష్టీక (వి.) అధికారం అప్పగించుచున్న 
Conferring authority. 

న్యజ్ఞి (వి.) కుంటివాడుగా చేయబడిన. 

న్వాయ (పు.) రాజాజ్ఞ, రాజశాసనం 
The Kings’'s order or edict. 


bead 


09 
పక్ష (పు.) సైన్యవ్యూహంలో ఒక ప్రక్క A 
wing (of the battle array). 
వక్షొన్తర (న.) వెనుకభాగం 
వక్ష్మన్‌ (నం) జుట్టు Hair. 


పజువటీ (పీ) ఐదు కలశల సముదాయం. 


931 


వజ్బాబన్ధ (వి) ఐదవవంతు. 

పటల (న.) (1) పేడకుప్ప, (2) ఆచ్చాదనం. 
పైన కప్పిన రేకు. 

వణ్‌ (ధా.) షరతులు విధించు. 

వణ (పు.) (1) ఒక వెండినాణెం, (2) 


చేతివేళ్లు, (3) షరతు ౦౦౧6110౧. ఇ 
stipulation. 


వణకర్మన్‌ (న.) షరతు విధించుట, 
సంధి చేసికొనుట. 

వణన (న.) వస్తువుల మార్పిడి EX Change, 
వ్యాపారం చేయుట 71166. 

పణబన్ధ (పు.) సంధి చేసికొనుట. 

పణయాశ్రా (సీ.) నాణాల చలామణీ 
The circulation of coins, currency. 

వడక (పు.) నపుంసకుడు. 

వణ్యవత్తన (న.) ఓడలరేవు, గి port. 

వణ్వవుట (న.) వస్తుసంఘాతం గీ 
package of goods. 

వణ్యవుటభేదన (న.) దుకాణాల పట్టణం A 
market town. 

పణ్యనంస్థా (సీ) అంగడి The Market 
place. 

వణ్వాగొర (న.) బహుమతిగా ఇచ్చిన 
వస్తువులు Goods (given as a gift). 

వణ్వాగొరిక (వి) బహుమతిగా స్వీకరించ 
బడిన. 

వణ్యాధిప్పాత్భ (పు. అమ్మకాల అధికారి 
A sales agent. 

వతిక (పు.) చిన్న సైన్యాధికారి A $॥b- 


ordinate army officer. A lieutenant. 


932 


వత్తన (న.) ఓడలరేవు గంగ. 

వత్తనాధ్యక్ష (పు.) రేవు అధికారి A 00౧- 
missioner of ports. 

పత్ర (న.) వాహనంగా ఉపయోగించే 
జంతువు. అశ్వం మొ. 

పుత్రక (న.) బుట్ట A basket, a tray, 
కజ్ఞరోలు. 

వళ్రోర్జా (సీ) ఒక రకమైన పట్టు. 

పథిక (పు.) మార్గాలలో సంచరించే 
గూఢచారి. 

వథ్యదన (న.) దారిబత్తెం. 

వథ్యనునరణ (న.) ఒకని భార్య 
మరొకనితో నడచి వెళ్లుట. 

వద (పు.) త్రాసుమీద బరువు సూచించే 
గుర్తు. 


వరమిశ్రా (సీ) శత్రువుతో చేతులు కలిపిన. 


వరవక్తవ్య (వి.) ఇతరునిచేత తనదిగా 
చెప్పబడు Claimed by another. 
వరాజయ (పు.) కేసులో ఓడిపోవడం. 


వరిక్రయ (పు.) కొనడం (ఒకరకమైన సంధి). 


వరిక్షేవ (పు.) (1) చుట్టుకొలత 01064 
ference, (2) కట్టవ An enclosure. 
(3) (ఎనుగు) కాలి గొలుసు. 

వరిగృహీత (వి.) (1) చుట్టూ కట్టబడిన 
enclosed, preserved, (2)వివాహం 
చేసికొనబడిన. 

వరిత్రహ్‌ (ధా.) (1) చుట్టూ బంధించు 
To surround, (2) శపథం చేసి 
చెప్పించు, "హాచ్చరించుTం adjure, to 
exhort, (3) సహాయం చేయు, ఆలం 


కౌటిలీయమ్‌ అర్థశాన్తమ్‌ 


బనం ఇచ్చు 540౧0గ. 

వరిగ్రహ (పు.) (1) చుట్టూ కట్టవ, పరిర 
క్షణం, (2)వస్తువుల స్థానం. A store. 
(3) సొత్తు గ౧౦5565510౧, property, 
(4)వాటా(5) కూడా వచ్చే పరివారం 
Attendents, followers, Retinue, (6) 
ఉపయోగించుట Employment,use, 
(7) ఇచ్చుట giving, granting, (8) సం 
రక్షించడం Maintenance. 

వరిఘ (పు.) తానొక్కడు మాత్రమే అమ్మవ 
చ్చును అనే అధికారం తీసికొన్నందుకు 
చెల్లించవలసిన పన్ను Monopoly tax. 

వరిణమ్‌ (ధా.) ఒకవైపు తిరుగు, ముందుకు 
సాగు. 

వరిదూషణ (న.) దోషం (ఒక విధమైన 
సంధి). 

వరివణీత (వి.) షరతులతో కూడిన, 

పరిబన్ధ (పు.) పరివారం Entourage; 
Retenue. 

వరిభాణ్ణ (న.) రత్నాలు మొదలైన వాటిని 
పొదగడానికి ఉపయోగించే లోహం. 

వరిభాషణ (న.) దూషణం, తిట్టడం. A 
reproof, a reprimand. 

పరిమితార్ధ (వి.) పరిమితమైన సాధించ 
దగిన ప్రయోజనం గల. With 2 limited 
mission. 

వరిమృదిత (వి.) బాగా నలిపివేయబడిన. 

వరిలీఢ (వి.) కొద్దిగా నలపబడిన. 

వరివర్తళ (పు.) వస్తువిని మయం Barter, 


exchange. 


అనుబంధము 


పరివస్‌ (ధా.) రాత్రి ఆగిపోవు (పే.ధా.) 
అదుపులో ఉంచు, నిగ్రహించు. 

వరివావ (పు.) (1) స్వీయవస్తువులు 
Personal belongings, ఆసనాదికం 
Furniture, (2) పరివారం Retinue. 

పరివార్య (న.) చుట్టూ కట్టిన కట్టవ. 

పధివాహ (పు.) (కాలవలో) ప్రవాహం. 
పార్టి ప్రవహించడం. తోడివేయడం 
draining. 

వరివేలీ (వి) అసహజంగా ఊగునట్లు 
చేయబడిన. 

పరిజూన (వి.) వాచిన, ఉబ్బిన. 

వరిస్తోమ (పు.) ఒకరకమైన దుప్పటి 
లేదా తివాసీ. 

పరిహార (వు.) పన్నులనుండి మినహా 
యింపు Exemption from taxes. 

పరిహారక (వి.) పన్నులనుండి మినహా 
యింపు ఇవ్వబడిన. 

పరిహృ (ధా.) పన్నులనుండి మినహా యించు. 

వరీహారలోఖ (పు.) మినహాయింపు ఇస్తూ 
శాసనం. 

వరోక్త (వి.) (1) కేసులో ఓడిపోయిన వాడు, 
(2) కేసులో లేదా తగాదాలో 

నష్టమైనది. Which 15 lost in a suit or 
dispute. 

పర్యగ్ర (న.) మొత్తం సంఖ్య. 

వర్యన్‌ (ధా.) కలుపు. 

వర్వొత్త (వ.) గ్రహించబడిన, పట్టు కొన 
బడిన Taken, seized. 


వర్వాదా (ధా.) ఒకని ఆస్తి అంతా వానికి 





933 


లేకుండా చేయు. 

వర్వుపానన (న.) ముట్టడి. 

వర్యుషిత (వి.) (1) చాలాకాలం ఉండి 
పోయిన Outstanding, longstanding. 
old, (2) రాజు మందలో ఉండిపోయిన. 

వర్వేష్‌ (ధా.) కావాలని కోరు 70 5౭౭k. 

వర్వేషణ (న.) పరీక్ష INVestigation, 
examination. 

పశ్చాత్మార (పు.) నిరాకరణం. * 

వశ్చాత్సృత (వి.) (వారంలో) తిరస్కరించ 
బడిన, సఫలుడు కాని. 

వళ్ళాహ్మ (పు.) అపరాహ్హం Aftemoon. 

వక్షాహీ (సీ) తొలిచూలు ఆవు. 

పాంనుధావక (పు) (గనిలో గాని కంసాలి 
దుకాణంలో గాని) బూడిద శుభ్రం 
చేయువాడు. 

పాకమాంసిక (పు.) వండిన మాంసం 
అమ్మేవాడు. 

పాత్ర (న) తగిన స్థితి An appropriate 
position. 

పాత్రచయ (పు.) యోగ్యునికి ఇచ్చిన 
పారితోషికం. 

పాదగోప (పు.) గుజ్జపురౌతు మొదలైన 
వాళ్లకు రక్షకుడుగా ఉన్న కాలిబంటు. 


| పాదపాళిక (పు) ఏనుగుకాలికి గొలుసు 


కట్టువాడు. 


పాద్య (వి.) నాల్గవవంతు (విషం) ఉన్న. 


పాపీయస్‌ (వి.) క్రింది జాతివాడు. 


| పాయనార్హా (నీ) లేగదూడకు పాలిచ్చు. 


పారగ్రామిక (వి.) శత్రుగ్రామాన్ని జయిం 


934 


చడానికి ఉపయోగించువాడు/చునది. 

వారజఖీక (న.) కీలుతప్పు 6151002100. 

వొరతట్సికో (పు.) పరభార్యాగామి. 

పారశమ (వు) కంచరిగాడిద. 

వారాయణ (న.) గుజ్జం మొదలైన వాటిని 
తోలోత్రాడు. 

వారికర్ణిక (పు.) అనుచరుడు AN atten- 
dent. 

పారియాణిక (న.) మనుష్యులు 

ప్రయాణంచేసే బండి. 

పారిహీణిక (న.) నష్టపరిహారం 00 
pensation for loss suffered. 

వారీక్షీక (న.) పర్యవేక్షణశుల్కం Inspection 
fee. 

వార్ఫ్వ (న.) (1) ప్రక్కసంపాదన A 
kind of extra or irregular income. 
అధికంగా వేసిన పన్ను A 906014! levy, 
(2)కుయుక్తి A stratagem, a trick. 

పార్గావవృత్త (వ.) ప్రక్కకు ఒరిగిన. 

వొర్జి (వి.) సేన వెనుకభాగం. 

పార్‌స్టిగ్రావ (పు.) వెనుకనున్న శత్రువు. 

పార్‌స్టైగ్రావోసార (పు.) వెనుకనున్న శత్రువు 
యొక్క మిత్రుడు. 

వొలిన్‌ (పు.) మందల కాపరి. 

వాలీ (పీ.) పాలాలమధ్య ఉన్న గట్టు. 

వొవషణ్ణ (పు.) నాస్తికమతభిక్షువు లేదా 
సంన్యాసి. 

వాషళణ్జీన్‌ (పు.) విమతస్సుడు. 

సీజ్బ (పు.) (శిల్పి బంగారం మొదలైనది 
అపహరించడంకొరకు) మరొకదాని 


కొటిలీయమ్‌ అర్థశాస్తమ్‌ 


మీద అతుకుట. 

పీజిన (న.) Breaking into yoke. 

వీచు (పు.) పత్తి, 

పిచ్చిల (వి.) నున్నగానున్న, జారిపోయేట్లు 
ఉన్న. 

పిచ్చు (వు) (దుమ్ము దులపడానికి 
ఉపయోగించే) పింఛం. 

పేటక (పు.) పెట్టి, బుట్ట. 

వీటకొ (సీ) అలంకారంలో పొదుగుట. 

పీణ్ణకర (పు.) (గ్రామాదులనుండి వసూలైన) 
మొత్తం పన్ను. 

వీణ్లగోచరిక (వి.) ఆహారం మాత్రమే 
పొందేవాడు ReCeIViNg only food or 
maintenance. 

పిజ్ణవాలుకొ (సీ) ఇసుకముద్ద లేదా ఇసుక 
రేణువు. 

పీణ్తారళ (పు.) గేదెల కాపరి. 

పేణ్వాళ (పు.) తెలకపిండి. 

పీడన (న.) రాజ్యానికి కలిగించిన బాధ. 

పీడనీయ (వి.) పీడింపదగిన. 

పీతచూర్హిత (న.) కాల్చిపాడిచేయబడిన. 

వుజ్జీలగ్రవా (వు.) కట్టలమోపు 00॥60%00 
of bundles. 

వుట (న.) కట్ట A package. 

వుటభోదన (న.) పట్టణం, నగరం. 

వుధల (పు.) బంగారం లేదా వెండితో 
చేసిన వస్తువు. 

వురళరణ (న.) ముందుగా చేసే 
పూజాదికం A preparatory rite. 

వురుష (న) చూ.ఛాయాపురుష. 


అనుబంధము 


వురోగ(వి.) ముందు వెళ్లేవాడు, నాయకుడు, 
మార్గదర్శకుడు. 

పులాక (పు.) నీళ్లల్లో వేసిన సగం ఉడికిన 
బియ్యం. 

వుష్పురిణీద్యార (న.) ఒకరకమైన నగర 
ద్వారం. 

వువృచ్చిద (YY రోత ఉన్న (రత్నం) 
Defective in the bloom (of a gem). 

వువ్వరథ (పు.) ఉత్సవసమయాలలో 
ఉపయోగించే రథం. 

వూర (పు.) ఒకజాతికి చెందినవాళ్ల గుంపు 
A communal gathering. జనసంఘం 

వూతికిట్ట (పు.) చిట్లం Dr0ss. 

వూరవేలా (సీ.) వరదనీటి అవధి The 
(furthest) limit of the floods. 

వూర్యాసావ (పు.) పాంగిపారలిన నీరు. 

వూర్వకృతావదాన (పు.) పాత అపరాధి A 
former offender. 

వూర్వభ్యుక్తిక (వి.) (ఒక ఆస్తిని) పూర్వం 
అనుభవించినవాడు. WhO ౪29 formerly 
in possession. 

వూర్వానువృత్త (వి.) పూర్వంనుంచీ అల 
వాటులో ఉన్న IN eXstence 
since old times. 

వూర్వావదాన (న.) పూర్వం చేసిన అపరాధం. 

వృథగ్‌భూత (వి.) వేరు వేరు మాటలు 
మాట్లాడేవాడు WhO Makes a divergent 
statement. 

వృషత (న.) బంగారం మొదలైన వాటితో 
పూసలు తయారు చేయుట, పూన. 


935 


పృవతకొరు (పు.) పూసలు తయారు 
వృష్టవాహిన్‌ (వి.) చేయువాడు.వీపుమీద 
బరువు మోయువాడు. 

పేటక (పు.) పెట్టెలో బంధించుట, 
మూయుట Boxing, 6౧౦451౧౮. En- 
closing. 

పేషక (పు.) నలగకొట్టేవాడు. 

వోట్టలిక (న.) సంచి. 

వోతవ (న.) కొలతలు, తూనికలు ఒక 
పద్ధతిలో నిర్ణయించుట $tandard- 
ization of weights and measures. 


కొలతల తూనికల నియతపద్ధతి The 
standard of weights and measures. 


పోతి (ప్రీ) పందిమూతి. 

వౌరవ్వావవోరిక (పు.) నగరన్యాయాధికారి 
The city judge or magistrate. 

వొరువ (న.) నిలువుటెత్తు, పొడవు. 

పౌరుషీ (సీ) కాలసూచకశిలమీద నున్న 
ఒక కొలత. 


_వొడుషేయ (వి) మనుష్యులకు లాభ 


కరమైన. 
వౌర్వవౌరుషిక (వి.) వెనుకటి తరాల వాళ్లకి 
చెందిన. 
వ్రళర (వు.) ప్రోగు A 6౮llection, a 
heap. 
ప్రకశ్రీ (సీ) కన్యాదూషకురాలు. 
బ్రకర్మన్‌ (న.) మైథునం. కన్యామానభంగం. 
ప్రకామిన్‌ (పు.) తన ఇష్టం వచ్చినట్లు 
చేయగలిగినవాడు. 
వ్రళ్ళ (ధా.) కన్యను దూషించుట Tం 


936 


violate a maiden మానభంగం చేయు. 

ప్రక్సతా (వి) మానభంగం చేయబడిన. 

వ్రళృతి (సీ) రాజ్యావయవం A constituent 
of the state. 

వ్రళ్ళతివురువ (పు.) ప్రధానాధికారి A ౧గ౧౦|- 
pal officer. 

వ్రకృతివైకృత (న.) సహజస్థితిలో మార్పు. 

టబ్రక్ళృష్ణ (వి) అధికమైన Extensive. 

ప్రకోవక (వి.) తిరుగుబాటుకు ప్రోత్సహించు 
వాడు. 

(వక్రయ (పు.) అద్దెకు ఇచ్చుట Leasing, 
letting on rent, Rental. 

ద్రక్షేవ (వు.) పెట్టుబడి Investment, outlay, 
capital. 

వ్రక్షేవవృద్ధి (సీ.) ప్రక్షేపం మీద వడ్డీ. 

వ్రభవా (పు.) (1) బలం చేకూరుట 
Supporting, Favouring, (2) Support, 
favour, honour, (3) తీసికొనివచ్చుట 
Bringing in recovery, (4) పట్టుకొనుట 
Holding (as a hostage) 

వ్రగ్రవాణ (న.) లాంగదీసికొనుట 

వ్రగ్రీవ (వు) లోనికి ప్రవేశించగానే ఉన్న 
వాకిలి. AN entrance hall. 

ప్రభుడ్ద (పు.) శరీరాదులలో కలిగించే 
మెలికలు The five astringements. 
శరీరానికి పూసికొనే సుగంధద్రవ్యాలు. 

(వేబౌర (పు.) (1) పని ACtiVity, function. 
Work. movements, (2)పనిచేసే పరిధి. 
Sphere of activity, (3) మేయుట 


grazing. 


కౌటిలియమ్‌ అర్థశాస్తమ్‌ 


బ్రచృనక (పు.) తిరుగుబోతు A loafer, 
a stramp. 

(వజువ (పు.) కీఘసంచారం. 

ప్రణయ (పు.) ధాన్యధనాదులు కావాలని 
అడుగుట A demand for grains 
money 610. 

వ్రణాలీ (సీ.) బోదికాలవ A Channel, 
a drain. 

ప్రణిధాన (న.) ఉపయోగించుట EmMploy- 
ment, use. 

వ్రణీధి (వు.) (1) ఉపయోగించుట 
Employment, use, (2)నియమాలు. 
కార్యాచరణపద్ధతి Rules, regulations, 
procedure. 

వ్రణీత (వి) ఉపయోగించబడిన, 
కలిగించబడిన ౪566, Infliated. 

(వ్రతావ (పు.) (1) ప్రతాపం Majesty, 
prestige, making one's majesty felt, 
(2) శక్తి Might, (3) బలం Valour, 
heroism, 

వతావన (న.) ఎండలో వెచ్చపెట్టుట. 

(వతి+అస్‌ (ధా.) ఒకనికి చెందు Tం fall to 
the lot of. To belong to. 

(వతికర (పు.) పన్నుకు బదులు ఇచ్చేది 
A substitute for a tax. 

ప్రతిక్రున్ష (వి (1) మొరపెట్టుకొనబడిన 
Called to rescue, (2) ఎవని ఆస్తి 
వేలం వేయబడిందో అతడు. 

వ్రతికోళ (పు.) వేలంపాట పాడుట. 

వ్రతిక్రోస్టు (వు.) వేలంపాట పాడేవాడు. 

వ్రతిగణీకా (సీ) గణికకు సహాయురాలు 


A deputy courtesan. 


అనుబంధము 


వ్రతిగృహీతా (వి) అనుగ్రహపాత్రురాలు. 

వ్రతిగ్రవా (వు) (1) గ్రహించుట, (2) 
జామీనుగా తీసికొనుట Receiving a 
hostage; hostage, (3) చేరడం, 
సహాయంచేయడం Joining, meeting, 
supporting అధికబలం చేకూర్చుట Re 
inforcement, (4) సైన్యం వెనుకభాగం 
The rear of an army. reserves of an 
army. 

ద్రతిగ్రహీతృ్ళ (వ.) స్వాగతపూర్వకంగా 
గ్రహించేవాడు WhO receives with 
welcome (పు) (వస్తువులను) 
గ్రహించేవాడు The receiver of goods. 


పతిఘాత (పు.) ఎదురుదెబ్బ. అడ్డు. తగులుట 
A counter blow, reprisal, retaliation. A 
hindrance, an obstruction. 


వ్రతిజప్‌ (ధా.) రహస్యంగా రెచ్చగొట్ట 
డానికి అనుకూలుడుగా ఉండు. 

వ్రతిజావ (పు.) రెచ్చగొట్టడానికి అను 
కూలంగా ఉండుట. 

వ్రతిజ్ఞాత (వి.) అంగీకరించబడిన, A౮ 
mitted. 

(వతిదేళ (పు.) ఆజ్ఞ Direction, instruc 
tions. 

వ్రతివణ్య (న.) ఒక వస్తువుకు బదులుగా 
తీసికొనబడిన మరొక వస్తువు. 

వతివత్తి (సీ.) విషయం అర్థం చేసికొనుట, 
సమయస్ఫూర్తి Understanding, in 
telligence; readywittedness. 

వ్రతివద్‌ (పే.ధా.) 1. చెల్లించు 70 pay 


out,to indemnify 2.అంగీకరింప 





937 


చేయు, తన పక్షానికి త్రిప్పుకొను 3.తీసి 
కొనివచ్చు 10 bring over, to fetch 
4.(రాజాదిరూపంలో) అంగీకరించు. 

పతిపాత (పు.) నష్టపరిహారం COMpen- 
sation for loss. 

వ్రతిపాన (న.) (పశువులకిచ్చే) శక్రివర్ధక 
పానం. 

వ్రతిబన్‌ (ధా.) పరీక్షకు సిద్ధంగా ఉండు 
To be ready for inspection or audit 

ప్రతిమజ్ళా ఒకదానికి ఎదురుగా ఒకటి 
ఉన్న రెండు అరుగులు. 

వ్రతిమాన (న.) బరువు Weight 
(తూనికరాయి మొ.). 

వ్రతియోగ (పు.) విరుద్ధమైన ఉపాయం. 

వ్రతియోద్దు (పు.) అశ్వాదుల ముందు 
ఉండే కాలిబంటు. 

వ్రతిరవణ (న.) మొరుగుట. 


వతిరౌగిన్‌ (వి) రంగు చూచి బెదరునది 
Over - sensitive to colour. 


ప్రతిరూవక (వి.) పోలిక గల అం 
similar. 

వ్రతిలేఖ (పు.) ప్రత్యుత్తరం A 6006౧౭౧1 
in reply. 

ప్రతిలోవిన్‌ (వి) అంతటా ఆచ్చాదించు 
చున్న. | 

వ్రతివర్హళ (పు) మచ్చు A 5amMp!e. 


| వ్రతివర్థికా (సీ) A $aMple; test. 


ప్రతివ్యూహ్‌ (ధా.) ఎదురు ఉపాయం 
అవలంబించు 70 take countersteps. 


| వ్రతిషిధ్‌ (పే.ధా.) 1. చెప్పినదానిని 


938 


ఖండించు 10 00[౧౪4610+ 2. దూరంగా 
ఉంచు, ఒక పనిచేయ కుండేటట్లు 
చేయు 70 keep away, to dissuade 
3. తొలగించు Tం 8906, అణగద్రాక్కు 
to suppress 4. అడ్డగించు, ఎదుర్కొను 
to resist 5. అంగీకారయోగ్యం కాదని 
చెప్పు. 6.అనాదరం చూపు 10 88141 
nought, to disregard. 

ప్రతి షేధ (వు.) 1. నిషేధించుట Prohi bition 
2. అదుపులో ఉంచుట 00౧011౧0 3. 
తొలగించుట 4. అణచుట. 

వ్రతిష్టబ్ద (వి.) 1. నిలిపివేయబడిన 
Withheld 2. పాతుకొని ఉన్న enNtren- 
ched, strongly supported. 

వ్రతినంనర్ల (పు) సంబంధం Contact, 
association. 

ప్రతినంస్కార (పు.) బాగుచేయుట R6- 
pairing. 

వ్రతినంహృూ (ధా.) మళ్లీ ఒక చోట చేర్చు. 

వ్రతినంధా (ధా.) సాక్ష్యాధారాలు చూపు 
To furnish proof or corroboration. 

వ్రతినంధొన (న.) 1. సాక్ష్యాధారాలు 
చూపుట Corroboration 2.అభిప్రాయ 
భేదాలు తొలగి మళ్లీ కలియుట గి౭౦ 
onciliation. 

ప్రతినమానీ (ధా.) పోల్చు 10 0Mpare, 
to check, to secure corroboration, 
to prove right 

వ్రతినురుజ్లా (సీ) సురంగం ప్రక్క 
మరొక సురంగం A counter - tunnel. 

_వతిన్వద్‌ (పే.ధా) ముందుగా రుచి 


కొటిలీయమ్‌ అర్ధళాస్తమ్‌ 


చూసేటట్లు చేయు 

వ్రతిన్వాద (పు.) వ్రతిన్వాదన (న) ముందు 
గా రుచి చూచుట. 

(వ్రతివావ (పు.) దూర్చుట, కలుపుట. 

వ్రతోలీ (సీ.) ప్రాకారంమీద చిన్న గోపురం 
A turret on the parapet 

వ్రత్యంళ (పు.) ఒకని భాగం An individual 
share. 

వ్రత్యన్తన్కన్ద (ఫు.) సరిహద్దు సైన్యం. 

ప్రత్యవనృత (పు.) శత్రువును విడచి 
వచ్చినవాడు, A deserter from the 
enemy. 

ప్రత్యయ (పు.) (1) నిశ్చితత్వం, Sat5- 
faction, Certainty, (2) గారంటీ guar- 
antee, Surety, (3) ప్రమాణం, Testi- 
mony, evidence. 

వ్రత్వ్యవరోపిత (వి.)తగ్గించబడిన, Rede, 
decreased. 

వ్రత్వవనీత (వి.) వెనుకకు త్రిప్పి పంప 
బడిన TUrned away, fallen. 

ప్రత్యొూదిళ్‌ (ధా.) (1) తెలుపు, 70 report, 
(2) ఘోషించు, Proclaim. 

వ్రత్వాదేయ (న.) తిరిగి తీసికొనుట Taking 
back, Recovery. 

వ్రత్వాదేళ (వు.) తెలియబరుచుట 00గ- 
munication. 


వ్రత్వావత్రి (సీ.) తిరిగివచ్చుట 


| వ్రత్వాయ (వు) ఖర్చుపెట్టని ధనం తిరిగి 


ఇచ్చుట లేదా వచ్చుట. 
వ్రత్వారుహ్‌ (ధా.) ఎదురుదెబ్బకొట్టు 0 


అనుబంధము 


retaliate. 

వ్రత్వావావ (పు.) కాలిబంట్లు అధికంగా 
ఉండుట Excess of infantry (over 
other army). 

వ్రత్వాసార (పు.) వెనుకంజవేయుట Re- 
treat. 

వ్రదిష్ల (వి) చేయడానికి నిర్దేశించబడిన 
Assigned. 

వ్రదేళ (పు.) చూపుట, సూచించుట, 
Pointing out indicating. 

వ్రదేష్టు (వు) అపరాధులను శిక్షించే 
న్యాయాధికారి Magistrate. 

ప్రదోష (పు.) అధికమైన దోషం A serious 

defect. 

వ్రద్వార (న.) ప్రధానద్వారం. 

ప్రధాన (పు.) ప్రధానమైనవాడు, నాయకుడు 
ముఖ్యాధిపతి. 

వ్రధారణ (న) పీడించుటకై అపరాధిని 
పట్టుకొనుట. 

వ్రధావనికా (సీ) అగడ్తకీ ప్రాకారానికీ మధ్య 
కుడ్యరక్షితమైన మార్గం. run-way pro 
tected by a wall (between the ram- 
part and the moat). 

వ్రవణీన్‌ (పు.) వర్తకుడు (ముఖ్యంగా) 
విదేశీయవర్తకుడు. 

వ్రభు+క్తీ (సీ.) The power of material 
resources. 

వ్రమార (పు.) అంటువ్యాధి. 

వ్రవృష్టక్షేత (వి.) తెల్లగా చేయబడిన 
Bleached white. 

వ్రయామ (పు.) (1) ముందుకు జరుపుట 





939 


Extension. addition, (2) తూకంలో 
ఆధిక్యం Excess in weight. 

ప్రయోగ (పు.) (1) అప్పు ఇచ్చుట, (2) 
తాకట్టు పెట్టుట. 

వ్రయోగ్య్వ (వి) ఉపయోగానికి తగినది. 

వ్రయోజుళ (పు.) అప్పు ఇచ్చినవాడు. 

వ్రరూవ (ధా.) చూపు. 

వ్రవస్‌ (ఢే.ధా.) (1) దేశంనుంచి బైటకు 
పంపు, (2) చంపివేయు. 

(వ్రవాన (పు.) దేశబహిష్కరణం. 

వ్రవానన (న.) (1) సంచారి సైన్యశిబిరం, 
A roving camp, (2)ప్రవాసం, (3) 
చంపుట. 

వ్రవాసిత (వి.)(1) దేశబహిష్కృతుడైన (2) 
చంపబడిన. 

బ్రవివేక చూ. మతిప్రవివేక 

వ్రవిష్ట (వి) జమచేయబడిన Paid 1౧. 

వ్రవీర (వి.) శ్రేష్టమైన, మంచి పంటనిచ్చు 
Excellent full of fertility. 

వ్రవేళ్వ (న.) దిగుమతిసుంకం Import duty. 

ప్రవ్రజన (న.) ఇల్లు వదలిపోవుట, 
బైటకు వెళ్లుట. 

వ్రవజితా (సీ.) ఇల్లు వదలి వెళ్ళిపోయిన స్తీ. 


| వవాజన (న.) బైటకు పంపుట. 
| వ్రళాస్త్ర (పు.) సైన్యంలోని కర్మకరుల 


సంఘం నాయకుడు The director of 
labour corps in the army, Adminis trator. 


| వ్రళోధ్య (వి.) తిరిగి తీసికొనదగిన (సామ్ము) 


To be cleared, to be recovered. 


| ప్రసంగ (పు.) అత్యాధికాసక్తి EXessiVve 


940 


attachment, addiction. 

వ్రనన్నా (సీ.) నిర్మలమైన ఒక రకం మద్యం. 

బ్రనర్ధ (పు.) విడచిపెట్టుట, ఇష్టం వచ్చినట్లు 
చేయుటకు అనుమతించుట. 

ప్రసార (పు.) ముందుగా వెళ్లే రక్షక బలం 
Advance patrol, A foraging raid. 

వ్రనృష్టస్తీక (వి.) స్రీలకు స్వాతంత్ర్యం 
ఇచ్చిన. 

వ్రసేవ (పు.) సంచి Ab. 

వ్రస్తీన (వి.) అతికఠినమైన. 

ప్రహవణ (న.) ఉత్సవసమయం, విందు, 
A festive occasion. a festive party, 
a picnic. 

ప్రాకొమ (న.) (1) సమృద్ధి Abundance, 
(2) స్వాతంత్ర్యం Freedom, choice, 
right. 

వొక్షీవ్తళ (వి) ముందుకు చొచ్చుకొని 
వచ్చిన Projecting. 

ప్రాణ (పు.)ఒక మనిషి AN individual, a 
person. 

టప్రాతిభావ్యబన్థ (పు.) జామీనుగా ఉండడానికై 
ఒకనిని నిర్చంధించుట. 

(వాతివేదనిక (న.) తూనికరాళ్లకు, కొలిచే 
పాత్రలకు సీళ్లు వేయుట. సీళ్లువేసి 
నందుకు రుసుము. 

ప్రాత్యయిక (వి.) నమ్మదగిన, 

ప్రాదానిక (న.) కన్యావివాహం నిమిత్తం 
ధనం. 


ప్రాదీపీక (వి.) దీపంకొరకు ఉపయోగించిన ' 


(పు) అగ్నిచేత దహించిన అప రాధం 
చేసినవాడు. 


కౌటిలీయమ్‌ అర్థశాస్త్ర మ్‌ 


ప్రాదవికమ్‌ (అవ్య.) నిప్పు అంటించుట 
కొరకు. 

ప్రాపాలిక (పు.) చలివెందలిదగ్గర నియుకు 
డైనవాడు AN attendant at a 

water-station. 

ట్రాప్తఫలా (సీ) ప్రథమరజస్వల ఐన. 

ట్రాప్తవ్యవహార (వ.) వ్యవహరించదగిన 
వయస్సు వచ్చినవాడు. మెజారిటీ 
వచ్చినవాడు. 

ప్రామిత్యక (పు.) ధాన్యం ఇమ్మని కోరు 
చున్నవాడు. 

పార్‌ (ధా.) ఎదిరించు, TO attack. 

(వొవృత్తిళ (వి.) శుభవార్త తీసికొనివచ్చిన 

వాళ (పు) ఆహారం. 

(వొన్తర (వి.) రాళ్లతో నిండిన. 

(సేక్షా (నీ) నాటకాది ప్రదర్శనం. 

(పేతాభినివేళ (ఫు) మరణించినవాని ' 
విషయనిర్దేశం. An affidavit of a 
person (since) diseased. 

పోతి (సీ.) బట్టలునేయు దారం పోగు. A 
Strand in weaving. 

వోషితా (సీ.) ఇల్లువదలిపోయిన స్త్రీ. 

పవక (పు.) తాడుమీద ఆడేవాడు. 


జ 


ఇ 
ఫల (న.) పురుషాండం. 
ఫలామ్ల (న.) పుల్లని పండ్లరసం. 
వల్లు (వి.) తక్కువ వెలగల. 


ఫల్లుబల (న.) దుర్చలమైన సైన్యం. 


ఫణిత (పు.) బెల్లపు పాకం. ' 
ఫెలక (పు.) కుక్కకొరకు ఏర్పరచిన 


అనుబంధము 


చిన్న గది Kennel. జంతువులమూతి. 
ఫేలా (పీ.) పెట్టె 
జఒ 


బన (పు.) ఒక భాగం. ఒక వాయిదా 
A part, an instalment. * 

బన్ధక (పు.) కంట్రాక్టరు, ప్రధాన కర్మచారి 
(a foreman). 

బన్ధకీపోషక' (పు.) పడుపువృత్తి నడిపేవాడు 
A brothel-keeper. 

బన్గన (న.) (1) తాకట్టుపెట్టుట pledging, 
(2) మైత్రీసంబంధం (3) కట్టడానికి త్రాళ్లు. 

బన్గువాహన (వు.) వ్యవహారాలలో బంధు 
బలకుటీకా (సీ.) వులచేత నడపబడు వాడు. 
సైన్యాన్ని చేర్చుట. గట్టి ఇల్లు. 

బలమాన (పు.) సైనికులకు జీతాలిచ్చే 
మాసం. 

బాహీరిక (పు.) దేశాటనం చేసే వాళ్ల 
సంఘానికి చెందినవాడు. 

బాహూత్సార (అవ్య.)చేతితో గెంటివేసినట్లు 
గెంటివేయు. 

బాహ్య (వి.) గ్రామప్రాంతాలనుండి 
సేకరించిన (పు) (1)రాజప్రాసాదానికి 
చెందని బైటవాడు, (2)రాజధానినుండి 
దూరంగా ఉంచబడిన అధికారి, (3) 
కొత్తవాడు, అపరిచితుడు, (4) ముట్ట 
డించినవాడు. 

బావ్వూకోవ (పు.) బైట ప్రాంతానికి చెందిన 
అధికారి తిరుగుబాటు. 

బివ్వు (న.) (1) బొమ్మ An image, 
an effigy, (2) ముద్ర. రంగు, (3) 


941 


ప్రదర్శనం a $how, an exhibition. 

బిలఖాతలోఖన ఎలుకలు మొదలైనవి 
చేసిన కన్నాలు. 

బీజ (న.) (1) ప్రధానపదార్థం Essence, 
(2) మిశ్రలోహం AnNalloy, (3) 
పెకలించుట. 

బీజబన్ద (పు.) ప్రధానమైనదానిని 
తయారుచేయుట 

బోలన (న) మాట్లాడుట A talk. 

బ్రహ్మదేయ (న.) బ్రాహ్మణులకు చేసిన 
భూదానం. 

బ్రవ్మాదేయిక (పు.) దానం తీసికొనే 
బ్రాహ్మణుడు. 

భ 


భక్‌ (ధా.) మింగివేయు, నశింపచేయు. 
భక్షో తృుష్ట-(క_(వి.) పాడుపడిపోవడంచేత 
విడిచివేయబడిన. 


భజ (పు.) ఓడిపోవుట. 


భజ్ఞందా (ధా.) ఓడిపోయినట్లు అభిన 
యించు. 
భజ్జవ్రదాన (న.) ఓడిపోయినట్లు కన 
బడుట. 
భజ్‌ (ధా.) బాధ్యత కలవాడగు, 70 
be responsible for, to be liable for. 
భజ్ఞక (పు.) పాత్ర. 
భజ్జికా (సీ.) కరిగించిన బంగారం 
పోసే పాత్ర. సాధనాల పెట్టె ౩1001 00% 
భద (వి) మంచిస్వభావం గల. 
భదశ్రియ (న.) ఒకానొక సుగంధద్రవ్యం 
లేదా సుగంధం ఉన్న కట్ట. 


942 


భరుజాః (పు.) వేయించిన బార్లీలు. 

భర్మన్‌ (న.), భర్మణ్యా (సీ)మనువర్తి. 
పెంపకం. 

భనస్తా (సీ) తోలుసంచి, తోలుతిత్తి, 

భాజునీ, భాజనియ (వి.) కూలి ఇచ్చే ఎత్తు లేదా 
కొలత. 

ఖభాటక (న.) అద్దె. 

భాళ్లు (న.) (1) వస్తువు AN arlicle, & 
commodity, (2) తయారుచేసిన 
వస్తువు a Manufactured article, (3) 
వస్తువులు ఉంచే పాత్ర, (4) మానసాధనం. 

భిజిసీ (పీ.) ఒకరకమైన ఉన్నిబట్ట. 

భిన్నకూట (వి) నాయకుడు లేని. 

భూతవూర్వ (వి.) పూర్వమే నిశ్చయించ 
బడిన Which was formerly settled, 
which was formerly worked, పూర్వం 
రాజుకు చెందినది. 

భూమిచ్చి ద్రా పిధాన (న.)సాగులో లేని 
భూమిని సాగుకు తెచ్చుట. 

భృ. (ధా.) సహాయంచేయు, To support, 
toserve, సంరక్షించు Tం Maintain, 
(2) అద్దెకు తీసికొను లేదా ఇచ్చు. 

భృత్యభావిన్‌ (వి.) ఒకరిమీద ఆధారపడే 
స్వభావం గల. 

భృష్టి (సీ.) గులకరాళ్లు ఇసుక మొదలైన 
వాటి విస్తృత ప్రదేశం. 

భోగ (పు.) (1) జీతం, (2) వేశ్యకు 
విటు డివ్వవలసిన సుంకం, 
(3)పండినది, తయారైనది PrంdUCe, 
(4) ఉపయోగం, లాభం 56౧/106, 


కౌటిలీయమ్‌ అర్థశాన్తమ్‌ 


use, benefit, (5) విస్తారము. 

భఖోగని గ్రహ (పు.) అనుభవించకుండా 
ఆపుట. 

(భ్రమ (పు.) జలమార్గం. A fountain 
or a water Course. 

భ్రెష్‌ (పే.ధా.) నష్టం కలిగించు. 

(భష (పు.) నష్టం, చెడిపోవుట Deterio- 
ration. 

మ 

మక్కణ (పు.) దంతాలులేని ఏనుగు. 

మజ్వువృష్ల (వి) మధ్య కొంచెం లోతుగా 
ఉండి పైన సమంగా ఉన్న. ౪/10 flat 
surface (slightly depressed in the 
middle). 

మణీరాగ (పు.) మణులకు రంగు వచ్చే 
టట్లు చేయుట. 

మజణ్జ (పు) మీగడ. 

మణ్జల (న.) లోహపుబంతి. 

మతివవివేక (పు.) అభిప్రాయభేదం. 

మత్త్స్యణ్డీకా (సీ.) పూర్తిగా తెల్లగా చేయ 
బడని పంచదార లేదా బెల్లం ౮౧౪౪౧66 
sugar. 

మదనయోగ (పు.) మనిషిని కదలకుండా 
చేసే ఎవేవో కలిపిన పదార్థం A 
stupifying mixture. 

మదనరన (పు.) కదలకుండా చేసే పానీ 
యం A stupifying or poisonous 
drink. 

మదిరా (సీ.) దుర్గాదేవికి ఒక పేరు. 

మధ్యభేదిన్‌ (వి.) శత్రుసైన్యమధ్యం 


అనుబంధము 


చీల్చగల. 

మన్రయుద్ద (న.) రాజతంత్రప్రయోగం 
ద్వారా యుద్ధం. Diplomatic war. 

మయూరపద (న.) తక్కెడ తగల్చిన 
వక్రదండం. The arch from which a 
balance is suspended. 

మనూరళ (వి.) పూర్తిగా గుండ్రంగా లేని 

మవాోళచ్చ (పు.) ఒకదేవత పేరు. వరుణుడు. 

మహాకచ్చవర్ధన (న.) నీటిలో ఉండుట.మహా 

కచ్చదేవతారాధనం. 

మహామాతీయ (వి.) పెద్ద అధికారుల 
అధికారపరిధిలో ఉన్నది. Be 
longing to the jurisdiction of high 
state officers. 

మాంన (న.) పండులోని కండ. 

మాణవ (పు.) దోపిడిదొంగ మొదలైన 
అపరాధి A Criminal such as a decoit, 
adulterate etc. 

మాణవక (పు.) దోపిడిదొంగ. 

మాణవవిద్యా (సీ) దొంగలు మొదలైన 
వాళ్లకు ఉపయోగించు రహస్యవిద్యలు 
Magical arts useful for 6౮60013 etc. 

మాతృకా (సీ.) (1) మూలాధారం 5006706, 
basic type, (2) వేశ్యమాత. 

మాత్యున్యాయ (పు.) బలవంతుడు 
దుర్చలుణ్ణి పీడించే పద్ధతి (పెద్దచేప 
చిన్న చేపను మింగినట్లు). 

మానవ్వాజీ (సీ.) ఏదైన వస్తువు తూచినా 
కొలిచినా పైగా ఇచ్చేది. Commission 
paid when measuring out (articles). 

మానస్రావ (పు.) కొలతలో లేదా తూకంలో 


943 


నష్టం. 
మానక (పు.) కొలతలు తూనికలు పరీక్షించే 
అధికారి. 
మాయక (వు.) కొలిచేవాడు, తూచేవాడు. 
మాయాగత (న.) భ్రాంతి కలిగించుట. 
మాయాయోగవిటద్‌ (పు) మాయలలో నేర్పరి. 
మార్గ (పు.) అశ్వగమనం. 
మార్గణ (న.) విషయపరిశీలనం AN 
inquiry, an investigation. 
మాధయుక (వి.) వేటకు ఉపయోగించు. 
మార్గదేళిక (వి) మార్గం చూపడానికి 
ఉపయోగించు. 


| మార్గావన్న (వి.) సరియైన పద్ధతిలో 


చేయబడిన. 
మాపక (పు) (1) ఒక బరువు గ 16౧6౦1 
weight, (2) ఒక రాగినాణెం (పణంలో 
16వ వంతు). 
మావోనసిక (పు.) ప్రధానపాచకుడు 7౫6 
head cook. 
మిత్రభావిన్‌ (పు.) మైత్రీభావం కలవాడు. 
ముఖ (న.) రాబడి ద్వారం The head 
of (income). 
ముఖలవణ (న.) ఒక ఉప్పు. జాతిఉప్పు 
salt from indus land, rock sal!t. 
ముఖ్య (పు.) ప్రధానాధికారి. 
ముణ్ణ (పు.) (1) బోడితల సంన్యాసి 
(2) (వి) బోసిగా ఉన్న. పైన ఏమీలేని 
ముబ్జకద్యార (న.) ఒకరకమైన నగరద్వారం 
ముదా (సీ) ముద్ర A $taMp. a seal, 
సీలువేసిన పాస్‌పోర్టు. 


“జోల, 
944 


మురజుక (న.) ప్రకారంగోడమీద నున్న 
మద్దెల ఆకారంలో ముందుకు పాడుచు 
కొనివచ్చే రాయి. 

ముమళ్లీ (సీ) గద 

ముష్టి (పు.) విత్తనాలు చల్లుట. 

ముష్టికొ (సీ.) పిడికిలి. 

మూకమూషా (సీ) పుటంవేసే పాత్రమీద 
ఉంచిన మరొక పాత్ర A dUMMy 
crucible. 

మూఢ గర్భ (వి) అస్పష్టమైన మధ్యభాగం 
గల. 

మూత (పు.) మూతా (సీ.) గడ్డితో అల్లిన 
సంచి. 

మూర్చిత (వి) బలపర్చబడిన. 

మూల (న.) మూలాధారం, వంశాను 
క్రమంగా వచ్చిన రాజ్యం లేదా 
రాజధాని. తండ్రితాతల ఆస్తి, 
ప్రధానాధికారులు. 

మూలకర్శన్‌ (న.) ఓషధిమూలాలతో చేసే 
అభిచారకర్మ, 

మూలవావ (పు.) దుంపలు పాతుట. 

మూలవార (వి.) (1) వారసత్వాన వచ్చిన 
ధనం వ్యర్థంగా ఖర్చు పెట్టేవాడు (2) 
ఇతరుని రాజ్యుభాగాన్ని ఆక్రమించు 
వాడు, ఒకని ఆస్తిని నశింపచేసేది. 

మూలాట (పు.) పై మీగడ తీసివేసిన 
పెరుగు. 

మూలాటీ (నీ) ఒక మొక్క. 

మూషీకకర (పు.) ఎలుకల రూపంలో 
పన్ను. 


కౌటిలీయమ్‌ అర్థళాస్తమ్‌ 


మృత్యుకూటి (న.) చంపే రహస్యసాధనం 
A death trap. 

మేణ్ణక (న.) గొజ్టెతల ఆకారంలో ప్రాకారం 
గోడకు ముందుకు చొచ్చుకొని 
వచ్చేరాయి. 

మేథీవ్రతతి (సీ) ముళ్లకొమ్మలు ఉన్న 
ప్రదేశం. 

మేదక (పు.) (1) మేదరి, తవ్వేవాడు 
(2) ఒకరకమైన మద్యం. 

మైరేయ (పు.) మత్తు కలిగించే ఒక 
రకమైన మద్యం. 

మోక్ష (పు.) విడాకులు Divorce. 

మోఢ (పు.) చిన్న దంతాలున్న ఏనుగు. 

మోహనగృవా (న.) భ్రాంతి కలిగించే 
ఇల్లు. 

మౌఖ (వి.) గురుశిష్యముఖపరం 
పరచేత వచ్చిన. 

మౌల (వి.) తండ్రితాతలనుండి లభించిన. 

య 

యత్నోవవార్వ (వి.) ప్రయత్నపూర్వకంగా 
ఉపచారం చేయతగిన. 

యన్ర (న.) యంత్రం A machine, a” 
machanism. 

యన్తిక (పు) యంత్రం నడిపేవాడు. 

యమక (వి.) జోడు, దగ్గరగా చేర్చబడిన. 

యాతవ్వ (పు.) దండెత్తి వెళ్లి ఆక్రమించ 
దగినవాడు. 


_ యాతనా (సీ.) సైన్యప్రయాణం. 


యాతృ (పు.) సారథి. 


' యాత్రా (సీ.) (1) సైన్యయాత్ర, (2) జాతర 


అనుబంధము 


యాన (న.) దండెత్తి వెళ్ళుట. 

యానపాత్ర (న.) నావ. 

యావన (న.) వివాహంలో కన్యను 
స్వీకరించుట. 

యామతూర్య (న.) జాముజాముకీ 
మోగించే తూర్యం. 

యావత్కా లిక (వి.) కొంతకాలం ఉంచదగిన 
Temporary. 

యుక్త (పు.) అధికారి AN Officer. 

యుగపిజ్ఞన (న.) కాడినుండి విప్పుట. 

యుగ్య (వి.) కాడికికట్టదగిన పశువు. 

యోగ (పు.) (1) ఉపయోగం, ౪౩6, 
employment, (2) ప్రయోగం Practi- 
cal application, (3) రహస్యోపాయం 
A secret remedy. a trick. 

యోగదర్శన (న.) మాయచేత తయారు 
చేయుట. 

యోగపాన (న.) విషం కలిపిన మందు 
కలిపిన పానీయం. 

యోగవురువ (పు.) 
పంపబడిన మనిషి SeCret agent. 

యోగవామన (న.) వంచన చేసి శత్రువును 
బైటకు వెళ్లేటట్లు చేయుట. 

యోగవిక్రయ (పు.) వంచించి అమ్ముట. 

యోగవృత్త (న.) రహస్యప్రవర్తన. 

యోగనురా (నీ) మందుకలిపిన మద్యం. 

యోగస్తీ (సీ) రహస్యంగా పనులు చేసే 
గూఢచారచర్యలు చేసే స్త్రీ. 

యోగాజ్ఞున' (న.) విషం కలిపిన కాటుక. 

యోగాను విధాయిన్‌ (వి.) కలపడానికి 


రహస్యంగా 


945 


అనుకూలమైన, మరొకవస్తువుతో 
కలిపినా సువాసన చెడని. 

యోగ (సీ.) ఎక్సర్‌సైజ్‌ Exercise, drill. 

యోగ్యాచార్య (పు.) ట్రైనింగ్‌ ఇచ్చే గురువు. 

యోనిపోషక (పు.) జంతుపోషకుడు. 
వ్యభిచారగృహం నడిపేవాడు. 

యౌన (ఏ.)వివాహసంబం ధంవల్ల 
ఎర్పడిన. 

యౌనానుబన్ధ (పు.) వివాహసంబంధం. 

ర 

రక్షా (సీ.) కోట నిర్మించుట. 

రక్షీన్‌ (పు.) రక్షకుడు A ౮౪2/6, a 
policeman. 

రజ్లోవజీవిన్‌ (పు.) రంగప్రదర్శనల 
ద్వారా జీవించేవాడు. 

రజ్ఞా (పు.) త్రాడు, భూమి కొలచుట 
Land survey 

రజ్ఞాభాణ్ణ (న) త్రాళ్లకు ఉపయోగించే 
ముడి సరుకు. 

రజ్ఞావర్తక (పు.) త్రాళ్లు పేనేవాడు. 

రథిక (పు) రథంతో కూడా ఉండేవాడు. 

రథ్వ (పు.) రథానికి కట్టదగిన అశ్వం. 

రళ్ళి (పు.) దారం, త్రాడు. 

రన (పు.) (1) విషం, (2) లోహద్రవం. 

రనద (పు.) విషం పెట్టేవాడు. 

రనపాక (పు.) లోహద్రవాన్ని ఉడికించుట. 

రనవిద్ధ (వి.) (1) లోహద్రవంనుంచి 
తీసిన (2) విషం కలిపిన. 

రొజ్కవ (న.) రంకుమృగం బొచ్చు. 

రాజకీల్పిషిన్‌ (పు.) రాజయక్ష్మరోగి. 


946 


రాజువిష యంలో అపరాధం చేసినవాడు. 

రొజదాయిక (న.) రాజుకు ఇవ్వవలసిన 
సామ్ము, 

రాజద్వొరిక (పు.) రాజుదగ్గరికి తీసికొని 
వెళ్లకలిగినవాడు. 

రాజద్వుష్ణ (న.) రాజద్రోహం. 

రాజపరిగ్రహ (పు.) రాజుసొత్తు. రాజప్రాసాద 
భూమి. 

రాజువణీధ (పు.) రాజు చేయవలసిన 
నిత్యకృత్యాలు The daily routines or 
duties of the king. 

రాజుభాగ్య (న.) రాజునుండి లభించే భాగ్యం. 

రాజమతణ్ణల (న.) రాజుయొక్క ఆదాయ 
వ్యయశాఖ. The king's exchequer, 
రాజులమండలం The circle of kings. 

రాజవర్ష (న.) రాజు రాజ్యానికి వచ్చిన 
నాటినుండి లెక్కించే సంవత్సరం. 

రౌజవాస్తుక (న.) రాజనివాసస్థానం. 

రాజవ్వుజ్ఞున (పు.) రాజువంటి వేషంలో 
ఉన్నవాడు. 

రాజళబిన్‌ (పు.) రాజు అనే బిరుదు 
ఉన్నవాడు. 

రాజళబ్దోవబీవిన్‌ (పు.) రాజు అనే పేరుతో 
బతికేవాడు. 

రౌజవోర (పు.) రాజు తీసికొనే భాగం. 

ర్యాతిదోష (పు.) రాత్రులలో చేసే 

అపరాధం. 

రౌత్రినత్ర (న.) రాత్రి ఆక్రమణం కోసం 
పొంచి ఉండడం. (లేదా రాత్రీ, పొంచి 
ఉండడము) The ambuscade at 


కొటిలీయమ్‌ అర్ధళాస్తమ్‌ 


night (or an ambuscade and night 
time) 

రాధా (సీ.) పైమెరుగు A false shine 
or lustre. 

రాళిమూల (న.) రాశినుండి తీసికొనిపోగా 
మిగిలినది. 


. రాష్ట (న.) దేశం, పల్లెప్రాంతం, పల్లె 


ప్రాంతంనుండి వసూలైన పన్ను The 
Country, The Country-side. Revenue 
derived from the country side. 


రూవ (న.) (1) వస్తువు (2) జంతువు, 
పశువు (3) ఎక్కువ రుసుము AsUr 
charge (of 80%) (4) పరీక్షాశుల్కం 
Inspection fee, (5) నాణెం. 

రూవదర్శ క (పు.) నాణాలు పరీక్షించే వాడు. 

రూవదాసీ (సీ) రూపవతియైన దాసి. 

రూపాజీవా (సీ.) వేశ్య. 

రూవాభిగ్రహ (పు.) అపహరించని వస్తువులతో 
నిగ్రహించడం. 

రూపీక (న.) నాణాలు తయారుచేయడానికి 
శుల్కం. 

రూవ్వ (న.) వెండి. 

రోచక (పు.) పప్పుదినుసులు నలగ 
కొట్టువాడు. 

రోచకయన్ర (న.) పప్పుదినుసులు నలగ 
గొట్టే యంత్రం. 

రోచనీ (సీ. మిల్లు Grinding mil. 

రోబనీదృవద్‌ (సీ) నలగగొట్టేరాళ్లు ౧6 
mill- stones, 

రోధ (పు.) (1) అడ్డగించుట (2) ముట్టడింపు. 

రౌమ (న.) జంతువుల బొచ్చుతో తయారు 


అక్షణ (న.) చిహ్నశాస్త్రం. 

లక్షణ్య (వి) మంగళకరమైన లక్షణాలు 
గల. 

లక్షీత (వి.) గుర్తు వేయబడిన Marked (with 
a seal) 

లగ్నక (వి.) వేడిగా ఉన్న. 

లమఘుసముత్స. లఘూత్తాన (వి.) కొంచెం 
ప్రయత్నం చేతనే సిద్ధంచేయదగిన 
mobilizing with little effort. or on a 
small scale. 

లజ్ఞన (వి.) దుముకుటలో తరిఫీజు పొందిన. 

లబ్ధప్రళమన (న.) జయించిన రాజ్య 
భాగాన్ని జాగర్తచేసికొనుట. 

లమ్పరా (సీ) ఒకరకమైన పక్క వేసు. 
కొనే దుప్పటీ. 

లమృ (పు.) సంపాదించుట. జయించి 
సంపాదించుట, (2) లక్ష్యాన్ని కొట్టుట. 

లయన (న.) పర్వతగుహ. 

లవ (పు.) ఛేదించినా మళ్లీ మొలిచే 
ఒక మొక్క. 

లాభ (పు.) ఆలస్యంగా అందిన లేదా 


వాయిదాలమీద అందిన సామ్ము 
De ferred payment or receipt by 
instalments. 


లేణ్ణ (న.) పేడ. 

లోప్ర (న.) అపహరించిన సొత్తు 
వ 

వక్తవ్య (వి.) నిందించదగిన. ఉస 


947 


యోగించని 

వణికథ (పు.) వర్తకమార్గం. 

వధావధ (పు.) ఏనుగులు మనుష్యాదుల 
ను తొక్కి, దంతాలతో పొడిచి చంపుట. 
మనుష్యాదులను పట్టుకొనుట. 

వవ (పు.) మట్టిప్రాకారం. 

వమన (నం) జనులను ఒకచోటి 
నుండి మరొకచోటికి చేర్చుట. 

వరకార (ఫు.) మంచి పనిచేయుట. 

వరణ (న.) వివాహనిశ్చయం. 

వరత్రా (సీ.) త్రాడు. 

వర్చ (పు.) మలవిసర్జనస్థానం. 

వర్ల (పు) ఒక తరగతి 01253, type, 
రంగు, నాణ్యత Colour or quality. 

వర్ణక (పు.) స్పర్శ, ఒకపరిమాణం, ఒక 
తరగతి Type, Variety. రంగుదుప్పటి. 

వర్ధికా (పీ) మంచితరగతి బంగారం 
The standard gold. 

వర్తన (న.) చుట్టూ తిరుగుట going 
round. 

వర్తనీ (సీ) మార్గశుల్కం. 

వర్ణకి (పు.) వడ్రంగి. 

వర్ధన చూ. మహాకచ్చవర్థన 

వర్షవారణ (న.) వర్షం నివారించేది. Rain 
proof. 

వల్లన (న.) గుజ్జం వేగంగా పరుగెత్తడం 
Moving at a gallop. బ్‌ 

వళోపనయన(న.) స్వాధీనం చేసికొనే 
ఉపాయం. 

వనతిభోగ (పు.) రాత్రి ఆగినందుకు 


948 


సుంకం. 

వవ్‌ (ధా.) మోయు. బాధ్యత కలవాడగు 70 
bear. To be liable for. 

వహిన్‌(పు.) బండ్లు మొదలైనవి లాగే పశువు. 

వాక్ళబిపేక్షణ (న.)ఒకరు మాట్లాడుతున్న 
ప్పుడు మరొకవైపు చూచు. 

వాక్యొవకేవణ (న.) ఇతరుల మాట 
మధ్యలో ఆపుచేయుట. 

వాక్సోజ (పు.) మాటలాడేటప్పుడు సంకోచం. 

వాగురిక (పు.) వలపన్ని పక్షులను 
మృగాలను పట్టేవాడు. 

వార్టీవన (పు.) కథలు చెప్పి జీవించే 
వాడు A professional story teller. A 
professional entertainer. 

వాచిక (న.) మాట wంrds. A statement in 
words. 

వాట్‌ (పు.) ఆవృతమైన ప్రదేశం, కట్టవ 
An enclosure. A fence : a hedge. 

వాద (పు.) వాదం A complaint, a 
case, వాదముఖం Head of law. 

వానకర్మాన్త (పు.) నేత కర్మాగారం. 

వానచిత్ర (వి.) మగ్గంమిద నేయబడిన. 
వివిధవర్గాలతో నేయబడిన. 

వానలటీ (సీ.) వరండా The Verandah 
of a house. 

వామన (న.) (1) చెరువు మొదలైనవి 
ఖాళీచేయడం, (2) కోటనుంచి బైటకు 
వచ్చేటట్లు చేయడం. 

వాయన (విద్యా.) కాకశాస్త్రం. 

వార (పు.) వంతు A tM. 

వారవాణ (పు.) కవచం (ప్రధానంగా 


కౌటిలీయమ్‌ అర్ధశాన్తమ్‌ 


ఖా 


ఉన్నితో చేయబడినది). 
వారివథ (పు.) జలమార్గం. 
వారుణయోగ (పు.) నీళ్లలో మునిగి 
కనబడ కుండా పోవడం. 
వార్తాళన్తోవబీవిన్‌ (పు.) శాంతిసమయంలో 
వర్తకం మొదలైనవి, యుద్ధసమయంలో 
ఆయుధాలు జీవికగా చేసికొన్నవాడు. 
వానగృవా (న.) నివాసస్థానం, 
వాస్‌ ((పే.ధా.) బంగారురేకు అతుకు. 
వాసీతక (న.) బంగారురేకు అతుకుట. 
వాస్తు (పు.) స్థిరాస్తి. ఇల్లు కట్టిన స్థానం. 
వాన్తుక (పు.) ఇల్లు కట్టడంలో నేర్పరి 
(న) బంగారు అలంకారానికి ఆధార 
మైనది The base or frame (of a gold 
article). 
వాన్తుచ్చిద్ర (న.) జనులు నివసించని 
చోటు Non-residential area. 
వికొల (పు.) సరియైనదికాని కాలం 
An odd time. 


వక్క (పు.) ఎనుగుపిల్ల. 


విక్రమ్‌ (ధా.) ఆక్రమించు 70 attack. 

విక్షివ్త (వి.) చెల్లాచెదరైన. వేరుచేయబడిన 
Scattered, Dispersed. 

విక్షేవ (పు.) వేరుచేయుట. పంపివే 
యుట Dispersal, discharge, వేరు 
వేరు స్థానాలకు పంపుట. 

విగుణ (వి.) విరోధంగల Hostile. 

విగ్రహ (పు.) విరోధం A state of war. 

విచయ (వు) (1) వెదకుట.పరీక్షించుట 
(2) పోగుచేయుట 


అనుబంధము 


ఎబిగీమ (వు.)జయించబోవువాడు The 
would be conqueror. 

వితథి (సీ) అరుగు 

విద్‌ (ధా.) మళ్లీ వివాహం చేసికొను. 

విదల (న.) దానిమ్మపండు 

విదుల (న.) ఒకరకమైన గడ్డి. 

బిదవ (పు.) భయపడి పారిపోవుట 
Flight in panic, panic 

విధా (సీ.) పశువుల ఆహారం. 

విధాత్సక (పు.) అందచేసేవాడు 0౧6 


who delivers or disposes. 


వినయ (పు.) Training, వినయం Discipline. 


వినిపాత (న.) చేయవలసిన పని చేయక 
పోవుట, పొరబాటు A failure, 

a mistake, నష్టం L0ss. 

విపత్తి (పీ) మరణం. 

విప్రకృత (వి.) (ఇతరునికి) అపకారం 
చేసినవాడు. 

వివతిపత్తి (సీ.) అనిశ్చితస్థితి. 

వివ్రన్ణాన (న.) చెడ్డమార్గంలో వెళ్లుట. 

విభాషిత (వి.) (1) ఘోషించబడిన, (2) 


వైకల్పికమైన Optional. వివాదాస్పదమైన . 


Disputed. 
విభ్రమ (వు.) విప్లవం A disturbance, 
arevolt. 
విమాంన (న.) అపరిశుభ్రమైన మాంసం. 
వియత్‌ (ధా.) ఎర్పాటుచేయు. 
విరాగ (వి.) ప్రేమలేని Disaffected. 
విరాత (న.) రాత్రియందు సమయం 
కాని సమయం Anodd hour of the 


949 


night. 

విరూవ (వి.)ఆకారం మారిపోయిన. 
వికృతరూపంగా చేసిన Disfigured. 
నాణ్యత లేనిదిగా చేసిన Made Inferior In 
quality. 

విలవణ (న.) కల్తీ ఉప్పు. 

ఎఐలుప్‌ (పే.ధా.) దోచుకొను. 

ఎలోవ (పు.) దోచుకొనుట. దోచుకొన్న 
సాత్తు. 

వివాదవద (న.) న్యాయాలయంలో ఉన్న 
వివాదం A dispute in a law Court. 

వివాదార్ధ (పు) న్యాయాలయనిర్ణయం. 

ఎవీత (న.) పచ్చికబీడు. 

విళిఖా (నీ) ఆపణమార్గం Market road. 

వివణ్తాలిక (వి) ఆరునాళికలు తక్కువ 
అయిన కాలం. 

విషమ (పు.) తేడా Discrepancy. 

విషమనంధి (పు) సమానబలులు కాని 
వాళ్ల మధ్య సంధి. లాభం సమంగా 
లేని సంధి. 

విష్టీ (నీ.) చాకిరీ, చాకిరీ చేసే వాళ్లు, 
వెట్టవాళ్లు. 

విష్టిబన్ధక (పు.) కూలీల గుత్తదారు గ 
contractor or foreman of labour. 

వినంవద్‌ (పపే.ధా.) (1) భేదాలు కలిగించడం 
To bring about 
divide, (2)నిరాకరించుట TO frustrate, 


dissentions, To 


to reject. 
ఎనంవాదకళ (పు.) మాటమీద నిలవని 
వాడు. 


950 


వినంవాదిత (వి.) నిరాకరించబడిన [౧19 
trated, rejected. 

వినరస్‌ (న.) తవ్వించిన చెరువు 

విస్రావణ (న.) ఖరీదైన వస్తువు స్థానం 
లో తక్కువ ఖరీదు వస్తువు ఉంచుట. 

ఎహోరవక్షీన్‌ (పు.) విహరించడంకోసం 
పెంచిన పక్షి. 

విహారమ్బగ (పు.) విహారంకోసం జంతు 
శాలలో ఉంచిన మృగం. 

వీత (వి.) దూరంగా వెళ్లిన; Gone 
away, absent. 


వీతనంగిల (పు.) పక్షులను పట్టుకొను 


టకు ఉపయోగించు వలవంటిది (7/20). 


వీవధ (పు.) వస్తువుల, మనుష్యుల 


సరఫరా 5640011865 ofmen and meterials. 


వృక్షొమ్ల (న.) చింతపండు. 

వృత్‌ (ధా.) ఉండుట. అవిచ్చిన్నంగా 
ఉండేటట్లు చేయుట 70 Continue, 
to exist, to maintain, to sustain. 

వృత్తి విక్రయ (పు.) జీవనాధారాన్ని అమ్ము 
కొనుట. 

వృత్తువళరణ (న.) వృత్తిసాధనాలు The 
tools of one’s profession. 

వృళ్చికబన్ధ (పు.) తేలు ఆకారంలో 
బంధించుట (ఒక రకమైన పీడనం, 
Torture) 

వృవలలిీ, (వి.) మతవిరుద్ధంగా ప్రవర్తిం 
చేవాడు / చేది A heretic. 

వేగాభిహూలిక (వి.) వేగంచేత శత్రువును 
ఓడించేవాడు. 


కౌటిలీయమ్‌ అర్ధళాన్తమ్‌ 


వేణీకొ (సీ.) త్రాడు 

వేతనోవగ్రాహిక (పు.) జీతానికి పశువులను 
మేపేవాడు. 

వేత్త (పు.) వివాహం చేసికొన్నవాడు. 

వేదక (పు.) పితూరీ ఇచ్చినవాడు A 
Complainant. 

వేదన (న.) పునర్వివాహం. 

నశ, వేద్ద (వి.) కరిగించడంద్వారా 
కలిసేది Which transmutes (through 
smelting). 

వేలా (నీ) అవధి LiMit. 

వేల్లక(న.) వెండి ఇనుము సమ మైనపాళ్లలో 
కలిపిన మిశ్రలోహం 

వైళ్ళన్తక (పు.) ఒక లోహం. 

వైగుణ్య (న.) విరోధం Hostility, లోపం, 

deficiency. 

వైధరణ (న.) నష్టపరిహారపుపన్ను A 
Compensation tax, Protective duty. 

వైనయిళ(వి.) బ్రైనింగుకు ఉప యోగించిన 

వైయావృత్యకర (పు.) (1) ఒకపనిలో సహా 
యం చేసినవాడు AN ఇంం0గా౧||06, a 
helpmate, (2) అమ్మకం చేసేవాడు A 
sales- agent. 

వైయావృత్వ కర్మన్‌ (పు.)(1) సహాయపడేవాడు 
Giving assistance, (2)మరొకనిపక్షాన 
జరిపిన అమ్మకం 3416 0౧ behalf of 
another. 

వైయావృత్య ఏజంటుద్వారా 

విక్రయ (పు.) అమ్ముట 52416 


through an agent. 


అనుబంధము 


వైరాజ్యు (న.) విదేశీయునిచేత పరిపాలనం. 

బైలోమ్య (న.) విరుద్ధంగా జరుగుట A 
Contrary happening మరణం, 

వైవోరిక (న.) ఆటలు Games, sports. 

వ్యజ్ఞఃన (న.) (1) మాంసంతో లేదా 
చేపలతో చేసిన పులుసు broth, (2) 
ఒక గుర్తు లేదా వేషం. AMark. 

వ్యూన్తర (న.) మధ్యభాగం. 

వ్యవకర్షణ (న.) తీయుట, మినహా 
యించుట Taking away from. ex- 


clusion. 


వ్యవదేశ (పు.) వంక A pretext, an excuse. 


నాయప్రత్యొయ (పు.) ఖర్చు పెట్టడానికి ఇచ్చిన 
ధనం తిరెగి ఇచ్చి వేయుట Retum of 
money sanctioned for expenditure . 
ఖర్చు పెట్టని దత్తధనం Unspent grant 

వ్యయశళరీర (న.) మొత్తం ఖర్చు. 

వ్యవరోపణ (న.) తొలగించుట Removal, 
dismissal. 

వ్యవహార (పు.) న్యాయవ్యవహారం (1) 
Judicial procedure, (2)లావాదేవీలు 
A transaction, dealings. 

వ్యాఖ్యాన (న.) పేరు Designation, 

వ్యాజీ (సీ) కమిషన్‌ A Commission, 
surcharge. 

వ్యాధినంస్థా (సీ.) రోగులకు గదులు. 
చికిత్సాగ్భహం. 

వ్వావద్‌ (సీ) ఆపద A Mishap 

వ్యాయామ (పు.) కార్యప్రవృత్తి ACtiVity, 


951 


an active life, సైనికచర్య Activity 
(military), operations. 
వ్యాయోగ (పు.) బండికి కట్టుట ౫౦14౧3, 
harnessing. 
వాల (పు.) దుష్టగజం. క్రూరమృగం. 
వోవహోరిక (వి.) (1) వర్తకంలో ఉపయో 
గించిన, UsediNntrade,(2) న్యాయాలయ 
కార్యరీతికి సంబంధించిన 00౧౦౭గ౧|౧౩ 
judicial procedure, (3) లావాదేవీలకు 
సంబంధించిన Conceming transactions, 
(4) మామూలు Normal, ordinary. 
వ్యావేధన (న.) శత్రుసైన్య. చీల్చి వేయడం 
వ్వావేళన (న.) శత్రుసైన్యంలోనికి 
చొచ్చుకొనిపోవడం. 
వ్యుష్ట (న.) ఎరోజు కారోజు జమా 
ఖర్చుల వ్రాత The date -entry in 
account-keeping. 
వ్యూఢ (వి.) వెడల్పైన. 
శ 


శకటవాట (పు.) శకటవలయం. 

శక్‌ (సీ.) (State) power. 

శక (వి) అనాయాసంగా జయింపశక్య 
మైన. దుర్చలమైన. 

శక్ష (వి) తీయగా మాటలాడు. 

శజ్బా నివృన్న(వి.) శంకకు గురియైన. 


| శజ్బా భిగ్రహ(పు.) శంకచేత నిగ్రహం ArTest 


on suspicion 
శతైకీయ (వి.) నూటిలో ఒకటికి 
సమానమైన Equivalent to one in a 


hundred, one percent. 


952 


శత్రుజీద్దా (సీ) శత్రువుచేత మాత్రమే 
చేయబడిన. 

శమ (పు.) శాంతి ౧6406. 

శలాకొ (సీ.)- (1) పుడక (2) ఇద్దరు 
ఆటగాళ్లస్థానాలను గుర్తించే కట్ట. 
జూదంలో ఉపయోగించే దంతపు 
ముక్క, (3) ఒక రకమైన బాణం. 

శలాకొప్రతిగ్రాహక (పు.) లెక్క పెట్టడానికి 
శలాకలు గ్రహించేవాడు The receiver of 
tallies (for counting), 

ధాన్యాల మిల్లుల అధికార The super 
viser of grinding and pounding. 

శాక్య (పు.) బౌద్ధమతస్సుడు. 

శారదకర్శన్‌ (న.) అన్నివిధాలా బాగా 
ఉండేటట్లు చూడడం Maintenance 
of fitness in every respect. 

శౌనక (పు.) ఓడ అధిపతి The Captain of a 
boat. 

శాసన (న.) (1) రాజు వ్రాయించిన 
ఆజ్ఞాఫలకం లేదా ఆజ్ఞాపత్రం, An 
edict, a decree (2) దూత తీసికొనివెళ్లే 
వౌర్త A Message carried by an am- 
bassador, (3) లేఖ aletter, Com 
munication. 

శాననముక్త (వి.) రాజశాసనానుసారం 
విడవబడిన. 

శాననన్ధ (వు.) శాసనంచేత నియమితు 
డైన అధికారి. 

శాననహర (వి.) వార్త తీసికొనిపోవువాడు 
(పు)వార్తాహరుడు. 


కౌటిలీయమ్‌ అర్థశాన్తమ్‌ 


శానశ్త్రానుయోగ (పు.) నీతిశాస్తపరీల్న 

శిఖా (స.)కొలత పాత్రమీద ఎత్తుగా 
వచ్చిన పిండి మొదలైన పదార్థాల 
శిఖరం. 

శుక్ర (న.) సుర కాచుట Fermentation, a 
fermented liquid. 

శుద్ధదేళ (వి.) స్పష్టమైన ఆధారాలున్న 
For which there is clear proof. 

వుధ్‌ ((పే.ధా.) (1) నిజాయితీని 
పరీక్షించు, (2) తొలగించు, (3)ఒకదాని 
స్థానంలో మరొకటి ఉంచు. 

చల్క (న.) (1) పన్ను, DUty, tole, 
(2) కట్నం 

జుల్క శౌలా (సీఎశుల్కం వసూలుచేసే 
కార్యాలయం The customs house. 

జుల్ప (న.) (1) రాగి, (2) భూగర్భంలోని 
జల-ధాత్వాదిధార. 

శూన్య (న.) (1) నివాసయోగ్యం చేయదగిన 
జనశూన్యస్థానం (Waste land), (2) 
రాజు సంనిహితుడు కాని రాజ్యం. 

శూన్వవద (న.) విడిచివేసిన ప్రదేశం. 

శూన్యపాల (పు.) రాజుతరపున పాలించే 
వాడు గి regent. 

శృజ్ఞొటక (పు.) శత్రువులను మోసగించ 
డానికి రెండుగా చీలిన మార్గం. 

శేష (న.) రావలసి ఉన్న మిగిలిన 
సొమ్ము outstanding dues. 

శోభా (నీ.) రోగంనుండి కోల్కొం 
టూన్న లేదా ఎదుగుతున్న ఎనుగు 


ఆకారం (appearance). 


అనుబంధము 


శోష (పు.) క్ష్రయరోగం. 

శౌచ (న.) నిజాయితీ Integrity, Upright 
ness, 

శ్రావణా (సీ.) సాకుల సహాయంతో నాది 
అని చెప్పడం. 

జ (పేరణార్థక. ధా) (ధా.) 
ఇవ్వడం సాక్షి సహాయంతో నాది అని 
స్థాపించడానికి ప్రయత్నించు. 

శ్రేణీ (సీ) సంఘం (1) A Corporation, a 
guild, (2) దుష్టుల సముదాయం, (3) 


సాక్ష్యం 


గుర్తులున సైనికులు Banded troops. 


శ్రేణీమనుష్వా (సీ.) శ్రేణులు లేదా కొన్ని 
అవాంతరజాతులు నివసించునది. 

శ్రేయన్‌ (వి.) వర్ణంలో పైవాడు. 

శ్రోత (పు.) సాక్షి. 

శ్వగణీన్‌ (వు.) కుక్కలున్న వేటగాడు. 

శ్వుదంట్ణ (పు.) ఏనుగులకు హానికర మైన 
ఒక మొక్క. 

షణ్జ (పు.) మొక్కలగుంపు A vegetable- 
garden. | 

షాడ్డుణ్వ (న.) ఆరువిధాలైన విదేశ 
వ్యవహారం The six measures of 
foreign policy. 

ష్టీవికా (నీ) ఉమ్మివేసే పాత్ర. 

స 

సంయా (ధా.) సముద్రయానం చేయు. 

నంయాన (న.) (1) సముద్రయానం, (2) 
కలిసిముందుకు వెళ్ళుట Marching to- 
gether. 

సంయానపథ (పు) సముద్రమార్గం. 


953 


నంయానీయ (న.) ఓడలరేవు ఉన్న పట్టణం. 

నంయూవ్‌ (ధా.) పైన రేకు అతికించు. 

నంయూవాన (న.) సుగంధద్రవ్యాదులు 
తయారుచేయుట. 

నంయూవ్వా (న.) బంగారురేకు అతికించే 
పని 

నంరభ్ధ (వి) ఉబికిన 5840116౧. 

సంరుద్ధ (పు.) (1) కైదీ, (2) నిగ్రహంలో 
ఉన్న రాజకుమారుడు. 

నంరుద్ధక (వు.) -ద్ధికా (సీ.) కైద్‌. 

సంరోద్ద్ర (పు.) ముట్టడించినవాడు. 

నంరోధ (పు.) నంరోధన (న.) కైదులో 
పెట్టుట. 

సంవద (న)న(న) రహస్యప్రయోగంచేత: 

సంవదన (న.) (0006॥1 Means) 

పేమ కలిగించుట. 

నంవరణ (న.) ఆచ్భాదనం, దాచుట, 
దాగుట. 

సంవర్తన (న.) చుట్టూ తిరుగుట. 

సంవస్‌ ((పే.ధా.) విశ్వాసం కలిగించు. 

సంవాదన (న.) మాటలతో వినోదింప 
చేసే నేర్చు. 

నంవాసిన్‌ (వు.) కూడా నివసించువాడు. 

నంవాహా (పు.) మోసికొనిపోవుట Cary 
ing, transporting. 

నంవ్వ్యవవోర (వు.) లావాదేవీలు 1౧48 
course, dealings. 

సంనర్ధవిదా (సీ) కలిసి ఉండే కళ, సంగీత 
నృత్యాదికం The art ౦1 association. 


Music, dance etc. 


954 


నంస్కార (పు) తయారుచేయుట, కట్టుట 

సంస్కృత (వి.) కృత్రిమమైన 

సంస్థా (సీ.) (1) ఏర్పాటు AN estab lishment, 
rooms, (2) ఒకచోట ఉంచబడిన 
గూఢపురుషుడు A 5e౯r8t agent 
stationed in one place, (3) నిశ్శితమైన 
ఆచారం Asettled custom, (4) అంగడి 
A market. 

నంస్థాన (న.) (1) స్థానం Place, location, 
(2) నియ మాలు Rules, regulations, (3) 
ఒక విభాగం A division, a ward, (4) 
ఆకారం shape, appearance. 

సంస్థితి (సీ) కలిసి ఉండుట. 

సంహనికా (సీ) పన్నుకు బదులు 
పనిచేయడం. 

నంహిత (వి.) సంధిప్రకారం కలిసిన . 

సంహిత -ప్రయాణ (న.) సంధిచేసికొని యుద్దా 
నికి వెళ్లుట 

సకటుకక్షా? (వి.) చెడ్డ తక్కెడగల. 

సక్త (వి.) (1) తీసివేసికొనబడిన, నష్టమైన 
appropriated, lost, (2) యుద్ధంలో ఉన్న. 

నక్తచక్ర (వి.) పనికిరాని సైన్యంగల. 

నంకర (పు.) కల్తీ Impurity. 

సంకేత (పు.) గుర్తు 5180, signal. 

సంక్రమ (పు.) వంతెన. 

సంక్రోళ (పు.) అరచుట ANnoutcry. 

నసంక్షేవ (పు.) ఒక ప్రదేశంలో కేంద్రీక 
రించడం. 


నంఖ్యాతౌర్థ (వి.) నిశ్చితమైన రాబడి గల 
In which the income is calculated 


కౌటిలీయమ్‌ అర్థశాస్తమ్‌ 


or fixed. 

సంఖ్యాయక (వు.) అక్కౌంటెంటు. 

సంగ (పు.) వెనుకకు తీసికొను 660 
ing back, withholding, appropriation, 
loss, 

నంగృహీతా (వి.) వ్యభిచారిణి. రక్షణంలో 
ఉంచబడినది. 

సంగ్రహ (ధా.) రక్షణలో ఉంచు. 

నంగ్రహ (పు.) (1) అందరూ అంగీకరిం 
చిన అభిప్రాయం, (2)వ్యభిచారం. 

సంగ్రహణ (న.) (1) పదిగ్రామాల ప్రధాన 
స్థానం (Head quarters of ten villages, 
(2) వ్యభిచారం. 

నంఘ (పు.) (1) సంఘం ACorporation, (2) 
కార్మికుల సంఘం, (3) మిత్ర రాజుల 
సంఘం, (4) సంఘరాజ్యం 

An oligarchy. 

నంఘాత (పు.) కలయిక Association, 
joining (in a common cause) (2) 
రాజుల మైత్రీభావం An alliance. A 
confederation. 

సంఘాత (న.) (1) కూర్చుట 11౫100 
(base metal in an article of gold or 
silver), (2) సంఘంగా ఏర్పడుట 
grouping, collection. 


నంఘృష్ట (వి.) ప్రసిద్ధమైన. 


నజాత (వి) ఒకే స్థానానికి లేదా జాతికి. 


సంబంధించిన. 
సంచార (పు.) (1) సంచారం, మార్గం, 
(2) సంచరించే గూఢచారి (3)వార్తపంపుట 


Transmission, Communication. 


అనుబంధము 


సంజాత (న.) (1) పంట produce. 

Total produce, (2) మొత్తం సంపాదన 
నత్తలికా (సీ) ఒకరకమైన శయ్యాచ్చాదనం 
నత్త (న.) (1) దాగికొనే చోటు A hiding 

place, an ambush, అపాయకరమైన స్థితి 

atrap, (2) విశ్రాంతి గృహం, భోజనం 
పెట్టేగృహం, సత్రం 

నత్రాజీవఐన్‌ (పుఎరహన్యవ్యవహారాలను 
కప్పిపుచ్చడానికి ఎదో వృత్తిని అడ్డం 
పెట్టుకొన్న గూఢపురుషుడు AN 

agent using some profession as a 

cover for secret activities. 


నత్రిన్‌ (వు.) గూఢపురుషుడు A 560161 
agent. 

నట్‌ (ధా.) (1) వదలుకొను tobe 
forfeit. నశించు 10 perish . 
(2) అసమర్భుడుగా చేయబడు 7006. 
incapaciated. To be ill ((పరణార్థ) 
(1) నశింపచేయు (2) పడద్రోయు. 

నందంళ (పు.) (1) పట్టుకారు A pair of 
tongs (2) బొటనవ్రేలు మధ్యట్రేలు 

నందోహ (పు.) ఒకచోటకు చేర్చుట. 
Bringing together. Mobilization. 

నంధా (ధౌ.) తప్పక ఒప్పందం అమలు 
పరచు Tం ensure. Adherence to 
సంధి చేసికొను. . 

నంధి (పు.) (1) సంధి A treaty, an 
alliance (2) రంధ్రం. 

నంధిచ్చేదికా (సీ) కన్నంవేసే స్తీ. 

నంధిరాత్రి (సీ.) పూర్ణిమరాత్రి లేదా 
అమావాస్యరాత్రి. 





955 


నన్నహ్‌ (పే) యుద్ధసన్నద్ధం చేయు. 

నంనామినీ (వి.) అనాయాసంగా వంగునది. 

నంనిధాతృ్ఫ (పు.) భాండాగారాల అధిపతి 
The director of stores. 

నంనిధాననన్న (విఎభాండాగారంలో 
నింపబడిన. 

సంనివిష్ణ (వి) వివాహమాడిన. 

నభానద్‌ (పు.) న్యాయాలయంలో 
సంప్రదించబడు న్యాయవెేత్త. 

నభ్య (పు) సభ్యుడు Partner. amember. 

నమకరణ (న.) తక్కెడ దండిమీద ఉన్న 
'సున్న' గీత. 

నమన్తభ(ధత (న.) కవచానికి ఉన్న ఉన్ని 
అంచు. 

నమన (వి) సమానమైన ఆలోచన 
గల. 

నమయాబారిక తగిన నడవడికి (వి.) 
సంబంధించిన. 

సమయానుబద్ద ఒప్పందంచేత (వి.) 
నియమితుడైన. 

సమయానుబన (పు.) కొన్ని ఒప్పందాల 
ప్రకారం ఏర్పడిన సంఘం AN 
association formed with certain 
agreements or rules. 


| నమర్హ (వి.) చౌక అయిన. 
| నమవృత్తా (నీ) సమంగా వర్తులంగా 


ఉన్న ఒక రకం తక్కెడ. 
నమనంధి (వు) సమానబలవంతుల 
మధ్య సంధి. సమానమైన లాభం 
ఉండే సంధి. 
నమాజు (పు.) ఉత్సవంలో కలిసిన 


956 


జనాల సముదాయం. 

నమాజకర్మన్‌ (న.) సైన్యాలను మోక 
రించడం. 

నమాధి (పు.) (1) ధ్రువికరించుట Cor 
roboration, Confirmation (2) 
ధరావత్తు A hostage. 

సమానతీర్థ్యః (ఫు) సహాధ్యాయి. 

సమానీ (ధా.) సరిగా ఉన్నదో లేదో 
పరీక్షించు. 

నమాప్త (వి.) పూర్తిగా కలిసి వేయబడిన 
Completely integrated. 

నమాప్తకరణ(వ) ఎవని విషయంలో 
సాక్ష్యాధారాలన్నీ పూర్తిచేయబడినవో 
అతడు. 

సమారూఢక (వి.) పైకి పొడుచుకొని వచ్చు 
చున్న. 

సమారోపిత (వి.) పెంచబడిన 1౧0/84560, 
inflated. 

సమావార్తు (పు.) రెవెన్యూ కమీషనరు. 

నమావయ (పు.) సవాలు చేయడం hal 
lenge. 

నమిద్ధయోగ (పు.) ఐశ్వర్యం కొరకు చేసే 
రహస్యయాగాదులు. 

నముత్సాన (న.) (1) రోగం కుదుర్చుట 
(2) సైన్యం చర్య. 

నముదయ (పు) రెవెన్యూ, పన్ను. 

సముద్ధవరివర్తన (వి.) (ఒక వస్తువు 
ఉంచిన) పాత్రమార్చిన. 

నముద్దాన (న.) సైన్యం సమీకరించడం, 
సైన్యం ఏర్పాటు చేసుకొనడం. 


కౌటిలీయమ్‌ అర్థశాస్తమ్‌ 


నమువవేళ (పు.) కలిసి కూర్చొనుట 5॥ 
ting together. Meeting. 

నముపారూఢ (వి) (మొక్కలు 
మొదలైనవి) మొలచిన 

నమేభ్‌ ((పేరణార్థక) పెంచుట. ఎక్కువ 
చేయుట. 

నమేధా (సీ.) అభివృద్ధి Prosperity. 

నంపత్‌ (ధా.) కలిసి వెళ్లుట. 

నంపాత (పు.) గుమిగూడుట. ప్రోగు 
చేయుట. 

నంవుటి (పు.) రంధ్రం. 

౨వుటికా (సీఎకాలికి రక్షణ. 

ంప్రత్యయ (వు.) విశ్వాసం. 

నంవ్లవ (పు.) చుట్టబెట్టుట, పరచుట 


ఇఒ ₹ 


గ్‌ 


Rolling, spreading. 

నంభార (పు.) కలిపే వస్తువులు ౫ ౧౫౫ 
ture. An ingredient in a preparation. 

నంభాషిత (వి) మాటలాడుకొన్న, 
నిశ్చయించబడిన. 

నళర్శర (వి) లోపల గింజలున్న. 

నన్‌ (ధా) తొట్రుపడు, సంకోచించు. 

నవాగ్రాహిన్‌ (పు.) కలిసి బుణం 
తీసికొన్నవాడు. మరొకనితో కలిసి ధనం 
మొదలైనవి కాజేసినవాడు CO౮e fAalCator. 

నవాప్రస్థాయిన్‌ (పు.) కూడా ప్రయాణం 
చేసేవాడు. కలిసి పారిపోయిన వాడు A 
fellow deserter. A fellow escaper. 

నవ్యాసైకేయ (వి.) వెయ్యికి ఒకనితో. 
సమానమైన. 

నవోదక (వి.) సహజమైన జలంచేత 


అనుబంధము 


పెరిగిన Fed by natural springs of 
water. 
సాంవదనికీ (సీ) ఒకని ప్రేమను 
చూరగొనదలచునది. 
నొంవ్యవహారిక (పు.)వర్తకుడు. 
నొద్గుణ్య (న.) మంచి గుణాలు కలిగి 
ఉండుట. 


సాధ్‌ (ప్రేరణా.) విదల్బుకొను 70 dis 
pose of, to get rid of. 


నాంనావ్వూ (వి యుద్ధసామగ్రితో రూడిన 
యుద్దానికి ఉపయోగించు. (న) 
యుద్దానికి కావలసిన సామగ్రి కూర్చు 
కొనుట. 

సావసార (వి.) నరియైన కారణం ఉన్న 
Sine valid excuse. 

సాపేళ్ల (వి) గౌరవంగల Full of regard o or 

consideration. 

సామన్త (వి.) చుట్టుప్రక్కలనున్న. (పు) = 
ఇరుగుపారుగు వాడు, పారుగున నున్న 
రాజు, సామంత రాజు. లొంగి ఉన్నరాజు. 


సామవాయిక (పు.) కలిసి యుద్ధ యాత్రలో ' 


పాల్గొనేవాడు ACONfederate 1౧ 2౧ expe- 
dition. 

నాముత్తాయిక (వి.) ఒకచోట కలిసి నివ 
సించేవాళ్లు చేసినది. Made by those 
jointly settled on land. యుద్ధయాత్రా 
సహాయుడు AN ఇ990 ciate (in the expe- 
dition or uprising). 

నాముదయిక (వి.) రెవెన్యూకి సంబంధించిన 

సామేధిక (వి.) అభివృద్ధి సాధించగల. 

సాంవరాయిక (వి.) యుద్దానికి తగిన 


957 


సాధనసామగ్రి గల. 

సొర (వి.) శ్రేష్టమైన (పు) (1) అమూల్యమైన 
వస్తువు, (2) బలం. 

సార్గాతివాహ్య (న.) వర్తకసంఘానికి సం 
రక్షణ The escorting of caravans. 

సాల (పు.) ప్రాకారం 

సిక్రక (వి) చిన్నచుక్కలున్న 

సిద్ధ (వి.) (1) వండిన, (2) ప్రోగుపడిన, చేతికి 
"అందిన ACCrUed, re ceived, (న) a se- 
cured revenue,(పు) మంత్ర 
సిద్ధపురుషుడు. 

సీతో (నీ) వ్యవసాయంవల్ల వచ్చిన 
పంట agricultural produce. 

సేతాత్వయ (పు.)పంటతీసికొన్నందుకు శిక్ష 
(౧౪౧4౧౧. 

సీమావరోధ (పు.) సరిహద్దు నిర్ణయం. 

నుఖావన్థ (పు.) వివాహం కుదిర్చిన పెద్ద 
మనిషి A trustee (for marriage). 

నుత్య (పు) సోమలత పిండే రోజు. 

సుభగా (సీ) రాజుకు ఇష్టురాలైన రాణి 

సురకా (సురా.) (పీ)మద్యం. 


నురజ్గొ (సీ)సారంగం. 
నువర్పికాలవణ (న.) 80/8 


నువర్ణ (వు) పదహారుమాషాల ఎత్తు. 

సువర్ణసంధి (పు.) అత్యుత్తమమైన సంధి 

.నుషమా (పీ) కాంతి EXCellence. 
Good distribution. 

నూచక (పు.) విషయం అందించే వాడు 
An imformer. 

నూచీ (సీ) సూది (ఒక విధమైన పీడనం, 





నూతవాన (న. కోర తక 
నూత్రశాలా (సీ) దారం తయారుచేసే 


ఇలు. 
ధా 


నూవకొర (పు.) వంటవాడు Broth Maker. 

సేతు (పు.) (1) ఆనకట్ట AN embankment, 
a dam, an irrigation work, (2) సరిహద్దు 
A boundary, a boundary mark. 

సేతుబన్ధ (పు.) నీటిపారుదల పని. ge 

సేతుఖోగ (పు.) సరిహద్దు పొడవు ్మ౧ లా 
extent of a boundary. 

సేనానివృత్త (పు.) సైన్యం విడచి వెళ్లి bw 
పోయినవాడు. 

సైన్ధవికా (సీ) సింధునది మట్టి లేదా 
ఇసుక. 

సైమిళ (పు.) సరిహద్దు రక్షించేవాడు. 

సౌప్తిక (ని.) నిద్రపోతూన్న శత్రుగ్యా 

సైన్యాలమీద చేసిన దాడి. > 

సౌభిక (పు) మాయచేయువాడు. స? 
బొమ్మలు ఆడించువాడు. 

సొమితకొ (సీ) ఏనుగకు కప్పే నల్లని 
ఆచ్భాదనం. 

నౌరిక (1) పానం, (2) పానం వల్ల అప్పులు 
(పుం; మద్యం తయారు చేయడానికి . 
త్రాగడానికీ అనుమతి. కా 

సౌవర్ధిక (పు.) రాజుకు సంబంధించిన ర 
కంసాలి A state goldsmith. & 

స్కన్ధ (వు) విభాగం. సైన్యంలో ఒకా 


విభాగం. సైన్యం. 












కౌటిలీయమ్‌ అర్థశాన్రమ్‌ 


న్మన్థప్రావర్తిమ (పు.) వి. సైనికుల సహాయంతో 
కదలుచున్న. 
న్కన్హావార (పు.) సేనానివేశం AN 6౧ 
campment, a cantonment. 
స్కన్థోవనేయ (వి) వాయిదాలమీద ఇవ్వ 
దగిన. 


స్తమ్పకరితా (సీ.) వెన్నువేయుట. 
న్తమృ (పు.) (1)బిగిసిపోవుట. పొగరు 


బోతుతనం (2) అడ్డం. 


న్తమృవవిష్ట (వి) పాగరుబోతుగా అయిన. 


సప్రీబన్ధన (న.) వివాహసంబంధం. 

ప్రీహృదయ (వి.) స్రహృదయం ఆకర్షించ 
డానికి ఉద్దిష్టమైనది. 

స్థల (న.) మెట్టభూమి Dry land. 

నాన (న.) గది, హాలు, (2) stall, 
(3) స్థిరత్వం, (4) పెద్ద అధికారం A 
high position. status. a strong po- 

ion. 

స్థానిక (పు.) రాజ్యంలో నాల్గవ వంతుపై 
అధికారం ఉన్న రెవెన్యూ అధికారి (2) 
నగరంలో ఒక భాగం మీద అధికారం 
ఉన్న అధికారి (3) భూమిలో ఉన్న 
వస్తువులను గూర్చి తెలిసికొన కలిగినవాడు. 

స్థానీయ (న.) ఎనిమిదివందల గ్రామా 
ల ప్రధానస్థానం (Head quarters) 
అధికారి. రెవెన్యూకి సంబంధించిన 
ప్రధానస్థానం. 

న్గాపనా (పీ.) నిలబెట్టుట steadying, 
Rallying. 

స్థాప్యా (సీ) వివాహసమయంలో 


అనుబంధము 


స్రీపేర ఉంచిన ధనం (8౧6౮౦౪౧౫6౧. 

స్థాలేయ (న.) ఇళ్లుకట్టిన భూమి. 

న్లాల్య (వి) నేలమీద మొలిచేది. 

స్థ్రితయన్ర (న.) కదలకుండా అమర్చిన 
యంత్రం. 

స్థీతశతు, స్థితామిత్ర కోటలో నిలద్రొక్కు 
కొని ఉన్న శత్రువు. 

స్పాలీక్ళ (ధా.) అధికంచేయు, పెంచు. 

ప్రోతోయన్ర ప్రావర్తిమ (వి) యంత్ర 
సహాయంతో బోదులలోనికి 
ప్రవహింపచేయబడిన. 

(స్రావ (వి.) యజ్ఞాలద్యారా కలిగించబడిన 

సకరణ (న.) స్వత్వానికి ప్రమాణం 
Proof of ownership, Title. 

న్వవత్యయ (వి.) తనకు సంతృప్తి (నమ్మ 
కం) ఏర్పరచుకొన్నవాడు, అధికారపూర్వ 
కంగా స్వయంగా ప్రవర్తించువాడు. 

న్వయంగ్రావా (వి.) ఏది దొరికితే అది తీసి 
కొనడానికి అనుమతించబడినవాడు. 

స్వాయంవాద (పు.) స్వయంగా 
ఒప్పుకొనుట. 

నవగ్రహ (వి) అనాయాసంగా అదు 
పులో ఉంచ శక్యమైన. 

స్వావర్గానుకర్షిన్‌ తనవర్గంవాళ్లని 
(పు.) నడిపించ గలిగినవాడు. 

_ న్వవిత్తకొరు (వు) తన పెట్టుబడితో పని 
చేసే శిల్సి. 

స్వవీర్వోవజీవిన్‌ (పు.) తన శరీరశ్రమ మాత్రమే 
ఇవ్వగలిగినవాడు. 

స్వావతేయ (న.) సొత్తు Belongings, 


959 


Possessions. 

స్వామిన్‌ (పు.) రాజు. 

హ 

హారణీ (సీ.) నీళ్లులేని, తేమగా ఉన్న 
చెరువు. 

హర్ష (పు.) అత్యానందం EXhilaration, 
foolhardiness. 

హాన్తవతాకొ (సీ.) చేతిజెండా, చిన్నజెండా. 

వాన్తవూరణ (న.) కొలిచినదానికి చేతితో 
ఇంకా నింపుట. 

హన్త(వ్రావర్తిమ (వి.) చేతితో గెంటబడిన. 

హాస్తీనఖ (న.) ప్రాకారంగోడనుండి 
క్రిందికి (ఏటవాలు) మార్గం. 

హస్తీవరిఘ (పు.) పెద్దగడియ, ఏనుగులు 
డీకొనకుండా తలుపులకు అమర్చిన 
ఇనుప శూలాలు. 

వాస్తీబన్ధకీ (సీ) మగఏనుగును ఆకర్షించ 
డంకొరకు ఉపయోగించే ఆడ ఏనుగు. 

హస్తీవాహా (సీ) ఏనుగులపెంపకం. 

హీరణ్య (న.) ధనం Money, Cash. 

హీననంధి (ఫు.) దుర్చలుడు చేసికొన్న సంధి. 

హులముఖ (వి.) గ్రుచ్చుకొనే కొనగల 
హేడ (పు.) కోపం Displeasure, wrath. 

హైమన (వి.) హేమంతబుతువులో 
చల్లిన లేదా పండిన. 

హైమన్య (వి.) హిమవత్పర్వతం దగ్గర 
ఉన్న, 


శః శీ శీ; 
ed te de Wh 


